కవిత్రయ విరచిత 
శ్రిమదాంధ్ర మహాభారతము 
( సీరళ వ్యాఖ్యాన సహితం ) 
సంపుటము - 10 
కర్ణపర్వము 
కృతికర్త 
8) సోమయాజి 
వ్యాఖ్యాతలు 


శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 


డా॥ యస్‌.వి.రామారావు 
డా॥ మరుపూరి కోదండరామిరెడ్డి 


ప్రధాన సంపాదకుడు 
డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


2013 


KAVITRAYA VIRACHITA 
SRIMADANDHRA MAHABHARATAM 


With Commentary 
Karna parvamu of Tikkana Somayaji 
Vol.X. 


Commentary by 

Sri Eluripati Annanta Ramaiah - 151 Canto 

Dr. S.V.Ramarao - 2nd Canto 

Dr. Marupuri Kodanda Rami Reddy 3rd Canto 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Publications Series No.609 
First Edition : 2004 
First Re-print : 2006 


Second Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, L.A.S. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
T.T.D., Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మ(ప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆం(ధ్ర మహాభారతాన్ని 
విస్టత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య బి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్లు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తాలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 
1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 
3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 


6) ఆచార్య కె. సర్వోత్తమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలాగగంగా పరిశీలించినతర్వాత పునర్వ్ము[ద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞాలైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


సదా శ్రీవారిసేవలో... 
AINE 


(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యని ८ ణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
సూర్యాపరాలు 


భారతీయ సనాతన సంసృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, (ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షిత అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత (గంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్యర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణమూర్తిగారు విశేషక్ళషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి. వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత ‘సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి (ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో ‘కవిత్రయ 
భారతంి ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ (గంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 

డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్వోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు (వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిరేతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, ‘కవిత్రయ భారత పునర్ము[ద్రణిను పర్యవేక్తించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారక్ళపవల్ల కవిత్రయ భారతం” పునర్ముద్రూకార్యంకూడ 
పూర్తి అయింది. 


V 
మలిము(ధణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి. తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 
సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ము[దణను వేగవంతం చేసి (ప్రజాబాహుళ్ళానికి అందించడంలో విశేషకృషి చేసిన 
కార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధి కారులు 


శ్రీ 

५८ 

శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
[श्य Sy 


సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 

వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు “సప్తగిరి” ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా॥। నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్గుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావి(త్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
(ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్హకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 

ఈ బృహగద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 
మరోమాట! 

“ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్బ్చస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం | ఆం(ధమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం 
| © అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయము ద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ . 


నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్‌, 
229 సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌. 


మన జాతీయకావ్యం మహాభారతం. ఇందులో వేదాలు, శా(స్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు -వీటిసారం సముచితంగా 
చోటుచేసుకున్నందువల్ల ఈ (గంథం పంచమవేదంగా ప్రశస్తి పొందింది. మహాభారతంలో పాండవుల, కౌరవుల చరిత్రలు 
చక్కగా ఆవిష్మరింపబడ్డాయి. పాండవులు ధార్మిక, సాత్తికాది, దెవీ గుణసంపత్తి కలవారు. కౌరవులు అధార్మిక, రాజస, 
తామసిక శక్తుల సమ(గ స్వరూపాలు. ఇలా దైవీరాక్షస శక్తుల మధ్య జరిగిన సంఘర్షణే భారత సంగ్రామం. ధార్మిక 
జీవన ప్రవృత్తికి మహాభారతం ప్రాణాధారం. 


అటువంటి మహాభారతాన్ని వ్యాఖ్యానసహితంగా (ప్రజలకు అందించాలనే మహోన్నతాశయంతో తిరుమల తిరుపతి 
దేవస్థాన యాజమాన్యం 1982-83 నన్నయ సంవత్సరంలో నిర్ణయించింది. సామాన్య(ప్రజలకు సందేశంతోపాటు, 
నేటియువతరానికి కర్తవ్యాన్ని బోధించేవిధంగా కవిత్రయభారతాన్ని ప్రతిపదార్థ తాత్సర్య విశేషాంశాలతో (ప్రకటించాలని 
సంకల్పించింది. మహాభారత ప్రచురణను ఒక మహాయజ్ఞంగా భావించి, నిర్విరామంగా ఈ పనిని చేపట్టింది. ఆంధ్రదేశంలోని 
ముప్ఫెమంది ప్రసిద్ద విద్వాంసులచే, మహాభారతానికి వ్యాఖ్యానం వాయించడం జరిగింది. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారికి 
1996-97 లో సంపాదకత్వ బాధ్యతలు ఒప్పజెప్పటం జరిగింది. త్వరితగతిన భారతేతిహాసాన్ని ముద్రించి ప్రజkలముందు 
ఉంచాలనే దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. 


ఈ సదాశయంలో భాగంగానే ఆది, సభా, ఆరణ్య, విరాట పర్వాలను 2000 సంవత్సరంలోను, 2003 సంవత్సరంలోను 
గోదావరి పుష్మరాల సందర్భంగా ఆరణ్య, విరాటపర్వాలను; 2004 లో కృష్ణాపుష్మరాల సందర్భంగా ఉద్యోగ, భీష్మ, ద్రోణ 
పర్వాలను వెలువరించడం జరిగింది. 

ఇప్పుడు కర్ణపర్వం మీముందు ఉంచుతున్నాం. ఈ పర్వానికి శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య, ठर యస్వీ. 
రామారావు, శ్రీ మరుపూరు కోదండరామిరెడ్డి గారలు వ్యాఖ్యానం సంతరించారు. ప్రతిపర్యానికివలెనే ఈ పర్వానికికూడ 
ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు ప్రధాన సంపాదకత్వం వహించి విపుల 28:59, కథాసం(గ్రహాన్ని సమకూర్చారు. ఇందుకు 
వ్యాఖ్యాతలకు, (ప్రధానసంపాదకులకు మా ధన్యవాదాలు. 


ఎప్పటిలాగే పాఠకులు (గంథాన్ని సమాదరిస్తారని ఆశిస్తున్నాను. 


కార్యనిర్వహణాధికారి 
తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శీ, వేంకటేశ్వరస్వామివారి దివ్యాను గ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్హ్షధర్మ(ప్రబోధం నిమిత్తం 
అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్య(క్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ అత్యంత 
(ప్రధానమైంది. ఆర్హ్షధర్మానికి, భారతీయసంస్కృతికి మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు 
మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు ఆర్షసంస్కృతీ సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ వుంది. 


పూర్వరంగం: 

ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం 
ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో ప్రతిష్టించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని నిర్మించడం, 

62 ^ 62 €> © = 
పోతన భాగవతం ప్రథమస్కంధాన్ని తాత్సర్యసహితంగా ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి” పక్షాన “పోతన” పుస్తకాన్ని 
ప్రకటించడం, పోతన కవితామహత్యాన్ని చాటే స్మారక సంచికను ము(దైంచటం - ఇత్యాది కార్య(క్రమాలను 
నిర్వహించడంద్వారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్సడింది! పోతనపంచశతాబ్ది జయంత్యుత్సవాలు 
© = > 

ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్టే, అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ लेषे జయంత్యుత్సవాలు 
“వ్యాఖ్యానసహిత ఆం(ధమహాభారతి” (గంథ(ప్రచురణకు అంకురార్శ్భణ గావించాయి. 
నన్నయ భారత ప్రాజెక్టు 

ఆం(ధమహాభారతం ఆం॥(ధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. (క్రీ.శ.1053 ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల (క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేం(ద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీకారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్ర(ప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 - 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా (ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆం(ధావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

€ సందర్భంలో ఆంధప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపా(త్రను ప్రశంసాత్మకంగా (ప్రస్తావిస్తూ, అదే విధంగా 
నన్నయ జయంత్యుత్సవాల్లో పాలొని చరితార్లం చేయవలసిందిగా కోరుతూ, దేవసానంవారికి కొన్ని ముఖ్య సూచనలు 

౧ ^ [४ 2 

చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో (ప్రతిష్టించే నిమిత్తం నన్నయ 
విగ్రహాన్ని నిర్మించింది; 'భారతావతరణము” (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 'నన్నయ 
వ్యాస పీఠము’ - అనే (ప్రశస్త సంచికను (ప్రచురించింది. 


Xx 

తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
ప్రధానమైనది నన్నయ భారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య (వాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 
గ్రంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి 2 రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా (ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 

కళాప్రపూర్ణ డా॥ దివాకర్ల వేంకటావధాని 

డా॥ నండూరి రానుకృష్ణమాచార్య 

ac] 

డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావేశకర్త) 

ఈ సంపాదకమండలి 1983 జూలై 11వ తేదీన హైదరాబాదు బాలాజీభవనంలో తొలిసారిగా సమావేశమై 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం: 


“ఇది మహాభారతము. ఆంధ్రవాజ్మయములో పరమ ప్రామాణికమైన ఆది గ్రంథము. ఆరణ్యపర్వములో శేషభాగము 
ఎజ్టన వ్రాసినను, నన్నయ పేరుమీదనే వ్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని నిర్ణయము గైకొనబడినది. 
టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. కనుక, వ్యావహారి కభాషకు 
సన్నిహితమైన సరళ గ్రాంథికములో వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు (ప్రయోగించుటలో సామాన్యులకు 
అర్థమగునట్టు, భారతముయొక్క (ప్రామాణికత చెడకుండ - భాషను సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్లు 
(వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. 
మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, సుబోధములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అరసున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
ద్రుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే (గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని క్రింద 
ప్రతిపదార్థము, తరువాత తాత్సర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు (వాసినట్లే అర్హతాత్సర్యాలు వ్రాయదగును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధిత(ప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య సమీక్షలు 
జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 


XI 
ఏకరూపత కలుగునట్లు చూచుటకు ఒక (ప్రధాన సంపాదకుడు కావలసియున్నది. ఈ బాధ్యత ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారికి అప్పగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాత ప్రతిని సాధ్యమగునంత 
త్వరలో అచ్చుకు (Finalise) సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, అనంతరము వాతప్రతిని 
ముద్రణకు ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యానుక్రమణిక ఉండవలెను.” 


2 ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్వానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 


ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెణుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిగమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపెద్దలతో విసృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాగస్తిగారు 8.5. దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్సరసమీక్షా సమావేశాలు యధథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, (ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణ శాగస్తిగారు మూడుపర్వాల (వాతప్రతులను (క్రమంగా 
పర్యవేక్షిస్తూ, వాటిని ము(ద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ము[ద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక, ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్లయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత (ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది! ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్తిగారి గృహంలో 1991 
జూలై 3వ తేదిన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ము|ద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 
తిక్కన భారత సంయోజన: 

ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో “పబ్లికేషన్సు ఎడిటరొగా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డిగారు (రిటెర్టు ప్రిన్సిపాల్‌, యస్‌.వి. 
ఓరియుంటల్‌కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనా ప్రణాళికను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


ఆ నివేదిక సారాంశం: 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్యాలకు ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
(వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని (ప్రముఖపండితులచేత వ్యాఖ్య (వ్రాయించి 
(ప్రచురించటం సముచితంగానూ, సమ(గంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ (ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్డినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌) బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 

తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గ్రంథనిపుణుల సంఘం (एः 
perts Committee) పై (ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా (ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ (ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం ఏర్పాటయింది. 
అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ (క్రింది రెండు సంఘాలుగా విభజింపబడింది. 


సంపాదక వ ५० 


శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రొ॥కె. సర్వోత్తమరాపు శ్రీ డి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌) 
సలహాసంఘం 

ఆచార్య తూమాటి దొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య వీరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు एणा రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీ కాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీ ములుకుట్ల రామకృష్ణశాగస్త్రి 


సై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంత ప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన _ కొన్ని ముఖ్య నియమాలు 
క్రోడీకరింపబడ్డాయి. 
ఆ నియమాల సారాంశం: 


“రచనావిషయంలో (ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టియందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిన అచ్చుల్ని వాడాలి. దుస్ఫంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. ప్రతిపద్యానికి అక్కరలేదు. 


విశేషాంశాల్లో అలంకారాలు, వర్లనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన ముఖ్యమైన 
విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వ్రాయని విశేషాంశాదులను 'సంపాదకులు” 


XI 
ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్లు రచనలో మార్పులు, చేర్పులు చేయడానికీ, 
సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. (రచయితలు) 
ఉస్మానియా యూనివర్సిటీవారి భారత(ప్రతిని రచనకు ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర (ప్రతులలో సొబగైన 
పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


వై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్యాల్లోని 46 ఆశ్వాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత (ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జూలై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 

1995 జూన్‌లో శ్రీ డి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు (వాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్యాసాలను స్థానికులగు మరికొందరు విద్వాంసులచేత (వాయించి, ఈ వ్యాఖ్యాన క్రతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత (ప్రణాళికిగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 


తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమ(గ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు 


మొదటి మూడుపర్యాలు సరళగ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్నభిన్నశైలుల వ్యావహారికంలోనూ ఇ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్యాల వ్యాఖ్యాన స్వరూపానికి (ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన నిప్రణులను 
కోరింది. 


అనుభవజ్ఞాలగు నిపుణుల అభి ప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
జి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టుకు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్యానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్యానాన్ని శీ, స్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి “ఎడిటరు” కార్యాలయంలోని ప్రచురణల విభాగం Publications Wingలో 
భ[ద్రపరుపబడియున్న భారతం వ్రాతప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్దతులను, విధానాలను (ప్రతిపాదించారు. 


ఆ ప్రతిపాదనల సారాంశం: 


“మహాభారత కథార్థాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్లు చేయటానికీ, మహాభారతంలోని ధర్మసందేశం 
అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక వ్యావహారిక భాషలో 
ఒకేరీతిగా ఉండేటట్టు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు (వ్రాసిన వివిధైలులను (ప్రామాణిక వ్యావహారిక శైలిలోనికి 
మార్చి, ఒకే (గంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పరితలకు కల్పింపచేయాలని నిర్హ్ణయించడమై నది. 


XIV 
భాషాశైలులు మార్భవలసి వచ్చినపుడు ఇపుడున్న ఒరిజినల్‌ వాత ప్రతిని చెడగొట్టకుండా 'పైస్‌కాపీ'ని లేఖకులచే వ్యావహారిక 
భాషలో మరల (వాయించవలసివుంటుంది. 


వ్యాఖ్యానరచనకు ఒకస్ట్థూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్లు కనబడుతోంది. కాబట్టి వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల తగించటానికీ, 
౧ €> C1): ~ 
అవసరం ఉన్నచోట్ల కొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్లయించడమైనది. 
त ६2 न्न 


వ్యాఖ్యానం వ్రాయడానికి ఉస్మానియా విశ్య్వవిద్యాలయంవారి ఆం(ధమహాభారత సంశోధిత(ప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన (ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. అటువంటి 
ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న (ప్రతిని దృష్టిలో ఉంచుకొని వాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని నిర్ణయించటం 
జరిగింది. 


మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజు'లో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్లయించడమైనది. 
పుస్తకం “సైజు'ను నిర్ణయించడంలో పాఠకుణ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 

५ ణ్‌ రె —_ €) 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. (ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (Classi) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 డెమ్మీసైజు' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్త్వం, శాంతిపర్గంలాంటి उषु, 

ర (an 3 

మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్వాలు ప్రచురిస్తున్నప్పుడు 'వాల్యూమ్‌' విభాగంలో కొంత వెసులుబాటు కల్పించుకోవచ్చు. 


ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, “ఎడిటరు” 
గారి ఉపోద్భాతం తప్పకుండా ఉండాలి విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది పద్యాను(క్రమణిక 
తప్పనిసరిగా ఉండాలి”. 


2 పద్దతుల ననుసరించి ఆచార్య బిఐ. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. “మాస్టరు కాపీ'లను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల (ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదకమండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - అనే 
రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్థీకరించటం జరిగింది. 


xv 
సంసాదక నుండలి సభ్యులు 


డా॥ నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 
డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 
డా॥ కె.జె. కృష్ణమూర్తి డా॥ కె. సర్వోత్తమరావు 

సలహా నముండలి సభ్యులు 
పౌరసంబంధాధికారి, తి.తి.దే. డా॥ బిరుదురాజు రామరాజు 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, తి.తి.దే. డా॥ ఎం. కులశేఖరరావు 
ధర్మ ప్రచారపరిషత్‌ కార్యదర్శి, తి.తి.దే. డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 


డా॥ ఎం. బు ट న్న 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో అప్పటి కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. 
సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన 'క్యాంప్‌ ఆఫీస్‌'లో సై రెండు మండలులలోని సభ్యులయొక్క సంయుక్తసమావేశం 
నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటాలన్నింటినీ వెలువరించాలనే 
ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, రెండు'వర్క్‌షాప్‌'లను 


కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(ద్రించటంద్యారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు పంచమవేది మందలి 
ధర్మ(ప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్తపా(త్రను నిర్వహిస్తున్నారు. ఆ (క్రమంలో ప్రథమసంపుటం ఆదిపర్వం 
(రెండుభాగాలు), ద్వితీయస ంపుటం- సభాపర్వం వెలువడినాయి. డాక్టర్‌ ఐ.వి. సుబొరావుగారి తరువాత 
కార్యనిర్వహణాధికారి అయిన డా॥ పి. కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తత్‌క్షణమే ఆంధ్ర మహాభారత ప్రచురణనుగూర్చి 
ఆస్తకితో గమనిస్తూ అన్ని విధాల సహకరించి ఆది, సభాపర్వాల విడుదలకు ఏర్పాటుచేయడమే కాకుండ తరువాతి 
సంపుటాలు వెలుగుచూడడానికి ఒక కాలనిర్లయంతో పని జరగాలని త్వరపరిచినారు. 2002 సంవత్సరానికి ఈ 
బృహత్‌ ప్రణాళిక వ్యాఖ్యాసహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో పండిత 
మండలిని పురమాయించినారు. అప్పట్లో తీవ్రతరం అయిన ప్రయత్నంతో గోదావరి పుష్కరాల సమయానికి ఆరణ్యపర్వం 
(2 భాగాలు), విరాటపర్వం విడుదల అయ్యాయి. తర్వాత శ్రీ అజేయ కల్లంగారు కార్యనిర్వహణాధికారిగా విచ్చేసిన 
వెనువెంటనే ఈ మహాభారత వ్యాఖ్యానసహిత ప్రచురణ (ప్రణాళికను మరింత వేగిరపరచి కృష్ణాపుష్కరాల లోపల యుద్ద 
పంచకాన్ని విడుదల చేయాలనీ, 2004 సంవత్సరం చివరకు మిగిలిన పర్వాష్టకము వెలుగు చూడాలని నిర్ణయించడం 
జరిగింది. ఆ మార్గదర్శక సూత్రానుగుణంగా ఇప్పుడిప్పుడే ఉద్యోగ, భీష్మపర్వాలు వెలువడ్డాయి. (ప్రస్తుతం (ద్రోణపర్వం 
కూడ వెలుగు చూడబోతున్నది. మున్ముందు అనగా కృష్ణాపుష్కరాలలోపల శాంతిపర్యంవరకు వెలుగుచూచే అవకాశం 
ఉన్నది. 2004 సంవత్సరంలోపల మిగిలిన పర్యాలన్నీ విడుదల చేయడానికి సర్వయత్నాలు సాగుతున్నాయి. అక్షరాస్యులైన 
ఆంధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య “కరదీపిక కావాలని తిరుపతి దేవస్థానం 
వారి ఆశయం. తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత (ప్రచురిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ భారతి 
ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్టు అభిప్రాయపడితే సహృదయ సాహితీవేత్తలు వాటిని మాకు 
తెలియజేయగలరని మనవి. 


XVI 
కృతజ్ఞతలు: 
Gy 

ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకర్శత్వమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. ఈ మహా(గంధథం వెలుగు 
చూడటంలో ముఖ్యకారకులైన తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌., గారి 
ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్సులు. సాహిత్య పియులూ, తి.తి.దేవస్థానం సంయుక్తకార్యనిర్వహణాధికారిగా ఉండిన 
శ్రీ ఆర్‌. అప్పారావు, ఐ.ఏ.ఎస్‌., గారికి వందనములు. 

సంబంధిత విభాగాధిపతిగా, సలహామండలి ఎక్స్‌ అఫిషియోసభ్యులైన డా॥ పి. రంగారావు, పౌరసంబంధాధికారి, 
తి.తి.దేవస్థానం, తిరుపతి-వారికి మరియు ఈ ప్రాజెక్టుకు (ప్రత్యక్షంగాను, పరోక్షంగా సహాయ సహకారాలందించిన తదితర 
అధికారిగణానికి నమస్సులు. ఈ ప్రణాళికద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతము”ను ఆంధ్రావలికి అందజేయటంలో 
ప్రధానపాత్ర వహించిన-వ్యాఖ్యాతలు, సై ఉభయ మండలుల (సంపాదకమండలి, సలహామండలి) విద్యావేత్తలకు, (ప్రధాన 
సంపాదకుడు ఆచార్య బి.వి. సు బ్రహ్మణ్యంగారికి- నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. తి.తి.దేవస్థానముల సవ్యాఖ్యాన 
మహాభారతాన్ని ప్రకటించడంలో వేగాన్ని పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు ఎడిటోరియల్‌ కమిటీవారు దానికొరకై 
ప్రధాన సంపాదకునికి సహాయంగా స్థానిక పండితవర్యుల ఉపసంఘం (ఎడిటోరియల్‌ సెల్‌) నిర్మాణానికి సిఫారసు 
చేయగా, దేవస్థానం ఆమేరకు పండితవరేణ్యులు ८5२॥ కె.సర్యోత్తమరావు, శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, నముహాకని 
శ్రీ ముదివర్తి కొండమాచార్యులు గారలతో ఎడిటోరియల్‌సెల్‌ను ఏర్పరచడం జరిగింది. ఈ మేరకు ఆరణ్యపర్వంలోని 
ద్వితీయభాగంతో ఆరంభమైన ఈ సెల్‌ ఉపకారం మరువరానిది. ఏరు వర్క్‌షాపువలె నిర్వహింపబడుతున్న కవిత్రయ 
మహాభారత యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. ఆ కారణంగానే తక్కిన పర్వాలు త్వరితంగా వెలువరించగలుగుతున్నాం. 

“సప్తగిరి” సంపాదకులుగా, ఈ (ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి అమరులయ్యేవరకూ ప్రముఖపాత్ర వహించిన 
కాట్రపాటి సుబ్బారావుగారికి హార్దిక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని విధాలా సహాయ 
సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు డా॥ కోరాడ రామకృష్ణ, తెలుగు 
సబ్‌-ఎడిటర్లు డాక్టర్‌ కె. రాధారమణ, డాక్టర్‌ ఎ. సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి. ఎన్‌. శ్రీనివాసన్‌ 
గారలకు, తదితర సిబ్బందికి, ఈ పుస్తకాలను సర్వాంగ సుందరంగా తీర్శిదిద్ది పాఠకులకు తక్కువ వ్యవధిలో అందించడానికి 
తోడ్చడిన టి.టి.డి. ముద్రణాలయాధికారి శ్రీ ఐ. పార్వతీశ్యరరావుగారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 

శ్రీ వేంకటేశ్యరస్వామివారి అనుగ్రహ విశేషంవల్ల ఈ మహోత్తమ (గ్రంథం వెలుగుచూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥ఎన్‌. ఎస్‌. రామమూర్తి 
కన్వీనర్‌ 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంహాదక మండలి 
అధ్యక్షులు 
శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌. 
కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి, 
ప్రధాన సంపాదకుడు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

సంపాదకమండలి సభ్యులు 
శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 
డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కె. సర్వోత్తమరావు 


సలహామండలి సభ్యులు 
డా॥ విరుదురాజు రామరాజు దా॥ పి. రంగారావు, (పొరసంబంధాధికారి) 
ఆచార్య ఏం. కులశేఖరరావు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు డా॥ మేడసాని మోహన్‌, డైరెక్టర్‌ 
ఆచార్య ఎం. బుద్ధన్న అన్నమాచార్య ప్రాజెక్టు, (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


డా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద, కార్యదర్శి 


ధర్మప్రచార పరిషత్తు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


కన్వీనర్‌ 


డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి, 
“సప్తగిరి” సంపాదకులు, 8.8. దేవస్థానములు, తిరుపతి. 


@ 9 > ® छ తాలు బిరా 


[क bal bal 
ॐ = © 


29. 
30. 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 

డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 

డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 

దాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 

డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 

శ్రీ సింగరాజు సచ్చిదానందం 

డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణ శర్మ 
డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి 


. డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 

. శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్ర్రి 

॥ డాక్టర్‌ జి. హరిహరనాాథ్‌ 

. డాక్టర్‌ మల్లెల గురవయ్య 

. దాక్టర్‌ కె. రాజన్నశాగస్త్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 

. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 

. డాక్టర్‌ పి. వెంకటరాజు 

. డాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

. దాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

అ 

. డాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

॥ డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య 

. డాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

. డాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు | 
లు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యు 
శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా. 1,2,3 

ఆది. ఆశ్వా. 4 శాంతి. ఆశ్వా.1 

ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా 1,2 


ఆరణ్య. ఆశ్వా. 1 నుండి 7 వరకు; భీష్మ. ఆశ్వా. 1,2 


విరాట. ఆశా. 1 
విరాట. ఆశ్వా. 2 


విరాట. ఆశ్వా. 3; ద్రోణ. ఆశ్వా. 3,4; శల్య. ఆశ్వా.2 


విరాట. ఆశ్వా. 4 
విరాట. ఆశ్వా.ర5 
ఉద్యోగ. ఆశ్వా. 12; సౌప్తిక. ఆశ్వా. 1,2 
ఉద్యోగ. ఆశ్వా. 3,4 
భీష్మ. ఆశ్వా. 3 
ద్రోణ. ఆశ్వా. 1 
ద్రోణ. ఆశ్వా. 2 
ద్రోణ. ఆశ్వా. 5 
కర్ణ, ఆశ్వా. 1 

కర్ణ, ఆశ్వా. 2 

కర్ణ, ఆశ్వా. 8 
శల్య. ఆశ్వా. 1 


ల్‌ శా ० శా ८ ९८. ०~ = ‡ * ° < రా- 
(@&. అఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా 1,2; మౌసల-1; మహా.1; స్వర్గా-1 


శాంతి. ఆశ్వా. 2 
శాంతి. ఆశ్వా, ॐ 
శాంతి. ఆశ్వా. 4 
శాంతి. ఆశ్వా. 5 
శాంతి. ఆశ్వా. 6 
ఆను. ఆశ్వా. 1,2 
ఆను. ఆశ్వా. 3,4 


ఆను. ఆశ్వా. 5 
అశ్వ. ఆఅశ్వా. 83,4 
ఆడ్ర. ఆశ్వా. 1,2 


2 క -  కందపద్యం 
సభాపర్వం వ - వచనం 
ఆరణ్యపర్వం ©. - ఆటవెలది 
విరాటపర్వం తే - తేటగీతి 
ఉద్యోగపర్వం & - సీసం 
భీష్మప ర్వం (= -  ఉత్సలమాల 
ద్రోణపర్వం చ. - చంపకమాల 
కర్ణపర్వం మ - _ మత్తేభ విక్రీడితం 
శల్యపర్వం శా. - శార్దూల వికీడితం 
సౌప్తికపర్వం ఆశ్వా, -  ఆశ్వాసం 
९ క్రీశ, - క్రీస్తుశకం 
య - యగణం 
न మ. - 2079६90 
ఆనుశాసనికపర్వం క = 
అశ్వమేధపర్వం ८ ८ శం 
ఆ(శ్రమవాసపర్ష్వం త ङ 
మౌసలపర్వం భ. = గణం 
మహాప్రస్థానికపర్వం న =  నగణం 
స్వర్గారోహణపర్వం స. =. సగణం 
భండార్శ్మరు సంస్థవారి ©. - లఘువు 
సంస్కృతభారతటప్రతి గ - గురువు 
సంస్కృత మహాభారతము అలం. - అలంకారం 


పై ప్రతిలోని అనుబంధాలు సం. - సంవత్సరం 
ప్రధాన సంపాదకుడు वि 


311 


[పీఠిక విషయసూచిక:-1.మహాభారతంలో కర్ణుడు ఉపప్రతినాయకుడు - పు.13: 2. విషాదాంత వీరుడు - 
పు.6౫ ౩3.కర్ణపర్వం ఒక ప్రబంధం - పు.9౫ 1).ఇతిహాస స్వభావం - పు.9౫ 2).ఆఖ్యాన కథాకథన 
చాతుర్యం - పు.11౫ 3). ఆఖ్యానానికి అనుకూలమైన ఉపాఖ్యానాల కథనం -పు.13 ౫ (1).త్రిపురాసుర 
సంహారం -:3.14 > 1. హంసకాకీ యోపాఖ్యానం- 29.15 न 4). నాటకీయతను పోషించే సంభాషణ 
సంవిధానం -పు.17 नैः 5). వర్ణనా వైదగ్ధ్యం: రచనా శిల్పం-పు.21౫ 6).రసరామణీయకం-పు.26 च 4. కర్ణుడి 
జన్మవృత్తాంతం: ఒక అద్భుతం - పు.28 ౫ 5. కర్ణపర్వం: అంతరార్థం -పు.33 ౫ 6. కవిత్రయ మహాభారతం: 
వ్యాఖ్యానం -పు.34 भूः కర్ణపర్వ కథాసారం -పు. 37] 


छ. “అనలు(డు భాస్కరుండును సుధాంశు(డు నధ్వరసంప్రవర్తకుల్‌ 
వినుము నరేంద్ర! యీ క్రతువు విష్ణుమయం; బిది నిర్వహించి ర 
రునుడును గర్గుడున్‌ సమరరూపమునం; దగ నీ ప్రబంధ మిం 
పొనర( బరించినన్‌ వినిన నొందు నరుం జిరసౌఖ్యసంపదల్‌.” (కర్ణ. 3. 397) 


తిక్కన మహాకవి సోమయాజి కావటంచేత కర్ణపర్వాన్ని విష్ణుముయ మహాయజ్ఞంగా భావించాడు: మహాభారతాన్ని 
ప్రబంధమండలిగా సంభావించాడు. కాబట్టి కర్ణపర్వాన్ని ప్రబంధంగా నిర్మించాడు. ఇది సమరరూప యజ్ఞంగా నిర్వహించినవారు 
అర్జునుడు, కరుడు యజ్ఞాన్ని ప్రవర్తిల్లచేసి నవారు అగ్ని, సూర్యుడు, చంద్రుడు. అందుచేత ఇది ०२९० (&@ బంధంగా 
పరిగణించబడింది. దీనిని చదివినా, విన్నా చిరసౌఖ్యసంపదలు లభించటం ఫలశ్రుతి! ఇది ఈ इदु పర్వ వివేచనానికి 


ఉపగ్రుతి!! 
1. మహాభారతంలో కర్ణుడు ఉపప్రతినాయకుడు: 


మహాభారతేతిహాస కథానాయకుడు ధర్మరాజు. అతడి పక్రంలో ఉపనాయకుడు శ్రీకృష్ణుడు. కథలో ప్రతినాయకుడు 
రో . © పక్రంలో ఉపనా . 
దు ६५९०८ తడి పక్షంలో పనాయకుడు కర్ణుడు 


శ్రీకృష్ణుడి మాటలలో ధర్మరాజు ధర్మతరువు. అర్షునుడు స్కంధం, భీముడు శాఖ, నకుల సహదేవులు 
పుష్పఫలాలు; శ్రీకృష్ణుడూ, బ్రాహ్మణులూ, వేదాలూ ఆ ధర్మవృక్షమూలాలు! దుర్యోధనుడు రోషమయ తరువు. కర్ణుడు 
స్కంధం, శకుని కొమ్మ; దుశ్శాసనుడు పుష్పఫలాలు, ఆ వృక్షమూలం ధృతరాష్ట్రుడు. (ఉద్యో. 1.355, 356). రెండు 
తరువులలో స్కంధాలు అర్జునుడు, కరుడు. వృక్షం మూలశక్తితో బ్రతుకుతుంది. స్కంధశక్తితో నిలుస్తుంది. శాఖాబలంతో 
విస్తరిస్తుంది. పుష్పఫలాలతో శోభిల్లుతుంది. మూలశక్తి ఉన్నా బోదె డొల్లపడిపోతే తరువు కూలిపోతుంది. కాబట్టి ధర్మజుడి 
స్థిరత్వం అర్జునుడిపైనా, దుర్యోధనుడి అస్తిత్వం కర్ణుడిమీద ఆధారపడి ఉన్నాయన్నమాట! కర్ణపర్వ నిర్మాణంలో ఉన్న కథా 
శక్తి కూడా ఇదే! 


‡38& : 2 


కర్ణ దుర్యోధన ప్రథమ సమావేశం ఒక విచిత్ర సన్నివేశం. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సందర్భంలో అర్జునుడి 
వివిధాద్భుతా స్త్ర విద్యా ప్రదర్శనాన్ని చూచి దుర్యోధనుడు అవమానపడి తెల్లబోయాడు. ఘటబద్దమైన ఉగ్రోరగంవలె తనలో 
తాను బుసలు కొట్టుకొన్నాడు. సహాయంకొరకు ప్రతీక్షించాడు. ఎదుట. 
శ్రా, 'సాలప్రాంశు' నిజోజ్ఞ్వలత్కవచు, శశ్వత్కుండలోద్భాసితున్‌ 

బాలార్కప్రతిమున్‌, శరాసనధరున్‌, బద్దోగ్రని స్తింశు, శౌ 

ర్యాలంకారు, సువర్ణవర్గు. ఘను, గర్భాఖ్యున్‌ జగత్కర్ణపూ 

ర్లాలోలద్గుణు€ జూచి” (ఆది. 6.31) 


తేరుకొన్నాడు. ఆతడి పరాక్రమాన్ని గమనించి కౌగిలించుకొని “నాతో బద్దసఖ్యుండవయి, నాకును బాంధవులకును 
హితంబుసేసి నన్నుం గురురాజ్యం బేలించి నా యైశ్వర్యం బుపయోగింపుమన్నాడు. కర్ణుడు “అల్లే చేయుదునని 
అంగీకరించాడు. అతడి స్నేహానికి చిహ్నంగా అర్జునుడి ఎదుట నిలచి పోరే రాజ్యాధికారపు హక్కు ఏర్పడటానికి నూచికగా 
దుర్యోధను డతడికి అంగరాజ్యాభిషేకం చేసి గౌరవించాడు. నాటినుండి కర్ణుడు దుర్యోధనుడిని కురురాజ్యం ఎలించటానికై 
సమర్థించాడు. అతడికి ప్రాణమిత్రుడై ఆరవషప్రాణంగా నిలిచాడు. అప్పటినుండి కర్ణుడు అన్నమాటకు కట్టుబడి, ఎన్నో 


ఘట్టాలలో దుర్యోధనుడికి కుడిభుజమై నిలిచి అతడి ఆనందమే పరమార్థంగా భావించి కార్యసాధన చేశాడు. 


శుభాంగీ స్వయంవర మహోత్సవంలో బలవంతాన ఆమెను దుర్యోధనుడు తెచ్చేటప్పుడు, అతడిమీద తిరుగబడిన 
అరివర్ణాలను జయించి, జరాసంధుడిని ఓడించి, మాలినీనగరాన్ని ఆక్రమించి కర్ణుడు మిత్రుడి మానాన్ని కాపాడి, మగువను 
దక్కించాడు. దుర్యోధనుడు చేసేది న్యాయమా? అన్యాయమా? అనే ప్రశ్న అతడికి లేదు. అతడి మనసు రంజింపజేయటమే 


అతడి ఆదర్శం! దానినే సేవాధర్మ మని భావించాడు. అందువలన దుర్యోధనుడి అచంచల విశ్వాసాన్ని చూరగొన్నాడు. 


“మనకు బాండురాజ తనయ వర్గమునకు నెట్టు పొందు గలుగు? నేను రాజ్యభాగ మీను అని దుర్యోధనుడి 
మతం. దాని ననుసరించి పాండవులపై ఆతడు పన్నిన కుతంత్రాలకు లెక్కలేదు. వాటికన్నిటికి इद సమర్థనమే మూల 
కారణం. అయినను వాటి నాచరించే విధానాలను దుర్యోధనుడు సూచించే మార్గంకంటె కర్ణుడు ప్రతిపాదించే పద్దతి 
సాధారణంగా వీరోచితంగా ఉంటుంది. పాండవ వివాహానంతరం ద్రౌపదీపాండవుల మధ్య కలతలు కల్పించి, ఉపాంశు 
ప్రయోగంతో భీముడిని వధించి, అర్జునుడిపై కర్ణుడిని ప్రయోగించాలని దుర్యోధనుడు భావించాడు. కాని, ఇదివరలో 
భీముడిపట్ల విఫలాలైన ప్రయత్నాలను కర్గుడు పేర్కొని *......విక్రమము భూరియశః ప్రియులైన రాజనందనులకు సర్వసాధనము, 


ధర్మువు శత్రు నిబర్హణంబులన్‌' అని సూచించాడు. దానిని నిరాదరించిన కురువృద్ధులను లెక్కచేయలేదు. 


తే. “ముదుసళులు దమ కిమ్ముగాం జదికొండ్రు 
గాక! పతులకు హితమగు కర్ణ మేల 
యొలసి చెప్పుదు? రహితుల గలిపికొనుట 
ధర్ము వని; రిది నయవిరుద్దంబు గాదె? (ఆది. 8.38) 


‡38& : 3 


అన్నాడు. దుర్యోధనుడిని సమర్థించే కర్ణుడిని కురుసభలో అదుపున పెబ్టేవా రెవ్వరూ లేరు. రారాజు అతడి ६०४९३ 
స్వాతంత్ర్యం ఇచ్చి అతడి ప్రతినిధిగా కురుసభలో చెలామణి చేయించాడు. 


దుర్యోధన స్వార్థ దావాగ్నికి కర్గ్ణుడనే రుంర్లూమారుతం తోడైంది. చివరకు కౌరవాటవి పూర్తిగా దగ్గమైపోయింది. 
అందులో కర్ణుడిపని అగ్నిని ప్రజ్వలింపజేయటమే. కర్ణుడు సమయం చూచి దుర్యోధనుడి మనోనిశ్చయానికి అనుగుణంగా 
సందర్భాలను పోషించాడు. దానిని అండగా తీసికొని దుర్యోధనుడు పెచ్చుపెరిగిపోయేవాడు! 


కురుసభలో ద్రౌపదికి జరుగుతున్న అవమానం చూచి వికర్ణుడు ఆమె అధర్మ విజిత అనీ, ఆ కోమలిని ఆ విధంగా 
నిండు సభలోనికి తీసికొనిరావటం అన్యాయమనీ ఉపన్యసించాడు. అంతవరకు సభ్యులు అన్యాయ శ్రవణవికర్ణులై 
ఉండటం చేత దుర్యోధనుడి చర్యలు అవిమర్శకంగా, నిరాఘాటంగా సాగాయి. వికర్ణుడి ప్రశ్న దుర్యోధనుడి ప్రయత్నానికి 
'మొదలంట నజకు గొడ్డలిపెట్టు” వంటిది. దానిని సుయోధనుడు స్వయంగా సమర్థించుకొంటాడా? అతడి చర్యలు 
న్యాయాన్యాయ విచక్షణతో సాగినవి కావు. ఆనాడు మయసభలో 'సహస్రవిలాసినీ పరివృత యయియున్న ద్రౌపది నగి'న 
నవ్వు హృదయశల్యమై ఉండగా, దానికి ప్రతిచర్య చేసి, ద్రౌపదినీ పాండవులనూ అవమానించవలెననే పట్టుదలతో మాత్రమే 
చేసినవి. ఈ పగసాధించటంలో ధర్మాధర్మాలు లేవు. దానికి సమాధానం దుర్యోధనుడు ఎమని చెప్పగలడు?” అప్పుడు 
కర్ణుడు - అంతవరకు మిన్నకున్నవాడు - లేచి దుర్యోధనుడిని సమర్థిస్తూ ఉపన్యసించాడు. 


రజస్వలా, ఐఏకవస్త్ర అయిన ద్రౌపదిని సభకు బలవంతాన లాగికొనిరావటం అన్యాయమని వాదించే వికర్ణుడిని 
మందలించి, “భార్యకు దైవవిహితుండయిన భర్త యొక్కరుండ. ఇది యనేకభర్శక గావున బంధకి యనంబడు; నిట్టిదాని 
విగతవస్త్రం జేసి తెచ్చిన ధర్మవిరోధంబు లేదు' అని దుర్యోధనుడి చర్యను సమర్థించాడు కర్ణుడు. అసలే ప్రతీకారవాంఛతో 
కన్నుమిన్ను గానక వర్తిస్తున్న దుర్యోధనుడి కతని మాటలు ఆలంబనా లయ్యాయి. ‘ఇట్టి దానిని విగతవస్త్రం జేసినను 
పాపము లేదని కర్ణుడు చెప్పాడు కదా! నారీజనాలకు అవమానంలో పరాకాష్ట అనదగిన అటువంటి అవమానం ద్రౌపదికి 
కలిగితే ఇక కావలసిం దేమిటి? ఎదుట ఉన్న భర్తలకు అంతకంటె తలవంపులేమి కావాలి? కర్టుడి సూచనకు దుర్యోధనుడు 
ఉబ్బిపోయాడు. ఆవేశం కళ్ళు కప్పింది. దుర్యోధనుడు దుశ్ళాసనుడిని పిలిచి “ఇప్పాండవులయు, ద్రౌపదియు వస్త్రంబు 
లపహరింపు'మని ఆజ్ఞాపించాడు. దీనికి కారణం కర్గుడే. 


అంతటితో ఆగక ద్రౌపది నుద్దేశించి 
తే. “తరుణి! యేవురకంటె నొక్కరు(డ భర్త । యగుట లగ్గు; జూదంబున నాలి నోటు 
వడనివాని(గాం దగు భర్తం బడయు మింకి । ననుచు एष्ठ ००८ డుల్లసమాడె నంత! (సభా.3.246) 


ఈ మాటలు పాండవ హృదయపుట భేదనం చేశాయి. ద్రౌపదికి అవమాన హేతువులయ్యాయి. ८०6८588 
సంతోషకారకా లయ్యాయి. “తగు భర్తం బడయు మింక!' అన్నమాటలు మాయాద్యూతంలో విజయుడై ఉన్న దుర్యోధనుడి 
పరంగా సూచించబడ్డాయి. దానితో దుర్యోధనుడు పట్టపగ్గాలు లేక విజృంభించాడు. 

छ. “అమ్ముదితన్‌ విభీతహరిణాక్షి( గలాపవిభాసి కేశభా 
రమ్మున నొప్పుదానిం దన రమ్యపృథూరుతలంబు నెక్క(గా 
A వ రాషసుతా।గజు ५ ८ భా 
రమ్మని సన్న సేసె ధృత ష్ట్రసు గ్రజు(డు. (సభా. 3.247) 


‡38ॐ : 4 


దానితో భీముడిచేత సుయోధనుడూ, అర్షునుడిచేత కర్ణుడూ చావటానికి తమ గోతులు తామే త్రవ్వుకొన్నారు. 
దీనికి మూలకారణం కర్ణుడు దుర్వోధనుడిని సమర్థించటానికై పలికిన పలుకులే. అవి పాండవులకు ఆజన్మాంతం 
మరపురానివి. భారతంలో ఈతడి పలుకులు పాండవుల హృదయాలలో విరిగిన బల్లెపు ములుకులవలె కలతాుట్టి 
బాధ పెట్టుతూ ఉండటం గమనిస్తాం. 


అంతటితో ఆగక ఘోషయాత్రకు దుర్యోధనుడిని డ్రురేపించినవాడు కర్ణుడు “అనవరతశీతవాతాతపకర్శితాంగులై 
బహు దుఃఖసాగరంలో మునిగియున్న' పాండవులను నీవు “సకల సామ్రాజ్య విభవంబు 2०68 చని, యందు నీ తేజంబు 
ఘర్మసమయంబునాటి తవను తేజంబై పగతుర కన్నులు గమర నతిదుస్స్ఫహం బగునట్లుగాం జేయు మనీ “మిత్రజన 
మోదంబును శత్రుజనఖేదంబును( గదా సంపదలకుం దగియెడు ఫలంబు’ అనీ ప్రబోధించి అతడి చిత్తంలో అణగారి ఉన్న 
మాత్సర్యాగ్నిని మరొకసారి రగులజేశాడు. 


తే, “అతుల సౌభాగ్య పుణ్యసమగ్ర గరిమ । నొప్పుచున్న నీ దేవుల యొప్పు సూచి 
ధృతి దటి(గి తన్ను దాన నిందించుకొనుచు । హృదయమున బాండవాంగన యెరియవలదె? 
(అరణ్య. 5.350) 


అని రాజబెట్టాడు. దానితో దుర్యోధనుడి హృదయంలో వెనుకటి పరాభవాగ్ని ప్రకోపించింది. తన ఉన్నతికి 
మిట్టిపడింది. దానికి కర్ణుడనే రుంరూమారుతం తోడైంది. 


పై కథాంశాలనుబట్టి కర్ణుడు ప్రతినాయకుడైన దుర్యోధనుడికి సహాయులైనవారిలో ప్రథమగణ్యు డనటంలో 
ఎటువంటి విప్రతిపత్తీ లేదు. దుర్యోధనుడు సచివాయత్త సిద్దుడు. కాబట్టి అతడి చరిత్రలో కర్ణాది సచివుల - లేక - 


సహాయకుల ప్రాధాన్యం అధికంగా ఉండటం సహజం. 


లాక్షణికులు పురుషార్థ సాధనలో నాయకుడికి ముఖ్యంగా ఉపచరించేవారిని ఉపనాయకులనీ, అనునాయకులనీ 
పేర్కొన్నారు. నాయకుడివలెనే ప్రతినాయకుడికి కూడా ఉపనాయకులూ, అనునాయకులూ సహాయకులుగా ఉంటారు. 
మహాభారతంలో ప్రతినాయకుడైన దుర్యోధనుడికి ఉపనాయకుడుగా इद తీర్చిదిద్దబడ్డాడు. 


భరతమహర్శి నాయకుల స్వరూప స్వభావాలను గురించి నిర్దేశించాడే కాని కడమవారిని గురించి తలపెట్టనేలేదు. 
కథానాయకుడితోపాటు తరువాత రాదగినవాడూ - రామాయణంలో సుగీవుడివలె ప్రత్యేక వృత్తాంతం కలిగి ఉన్నా 
రాముడికి తోడ్చడేవాడు - అంటే ఉపవృత్త నాయకుడు - ఉండవలసి ఉంటుందని మొదట గుర్తించినవాడు 
ఆనందవర్గనాచార్యులు. ఆయన “కథానాయకః ధీరోదాత్తాది భేదభిన్నః పూర్వః తదనంతరోవా” అని చెప్పి, కథానాయకులు 
ఇరువురనీ, వారు “పూర్వ (ప్రధాన) నాయకుడనీ, “తదనంతర కథానాయకు డనీ నిర్దేశించాడు. కాని, ఆ “తదనంతరి 
కథానాయకుడు ఎట్టా ఉండాలో “ధీరోదాత్తాది భేద భిన్న అనే పదంతో సూచించాడు కాని ఇదమిత్సమని నిర్ణయించలేదు. 
ఆ తరువాత ధనంజయుడు అట్టి “తదనంతరి నాయకుడి నామస్వరూప నిరూపణం చేయదలచి కామశాస్త్రం నుండి- 
అందులో పేర్కొన్న నాయకసహాయకులలో ప్రధానుడైన “పీఠమర్దు' డిని గ్రహించి, అతడిని ఆ పేరుతో వ్యవహరించటమే 


పీఠిక: 5 


కాకుండా అతడు ‘విచక్షణు'డనీ, నాయకుడికి అనుచరుడనీ, భక్తుడనీ, అతడికంటె కించిత్‌ న్యూనగుణుడౌతాడనీ ఒక 
లక్షణం ఏర్పరచాడు. కాని, రామచంద్రుడు ఉపకథాబంధానికి నాయకుడైనవాడిని ధనంజయుడివలె పీఠమర్శుడు అని 
పిలవటానికి (అతడు కామశాస్త్ర మాత్ర ప్రయోజ్యు డనదగినవాడని కాబోలు) సంకోచించి, మిగిలిన లక్షణాలను సేర్కొనక 
అగ్యనాయకుడికంటె కించి దూనవృత్తం కలవాడనీ, “అముఖ్యనాయకు’ డనీ తెలిపాడు. భోజరాజు కూడా అట్లాగే భావించి 
“తతః కైశ్చిద్గుణైర్హీనః పూజ్య శ్చైవోపనాయకః” అని చెప్పి, అభినవగుప్తపాదుడు ప్రతిపాదించిన “ఉపనాయక' పదంతో 
అతడిని వ్యవహరించాడు. శారదాతనయుడు “పతాకానాయక స్తేషా ముపనాయక ఉచ్యతే । తస్యై వాను చరో భక్తః కించి 
దూనశ్చ తద్గుణైః” అని స్పష్టంగా ఉపనాయక లక్షణాలను పేర్కొన్నాడు. అతడు ధనంజయుడి లక్షణంలోని పీఠమర్దుడికి 
బదులుగా ఉపనాయకుడిని ఆదేశించి, అతడి పతాకానాయకత్వంతోపాటు కడమ లక్షణాలను కూడా అతడివలెనే నిర్దేశించాడు. 
అందువలన ఉపనాయకుడు ఎప్పటికీ ఉపవృత్త (పతాకా) నాయకుడని ఏర్పడుతున్నది. 


ఉపనాయక గుణాలలో “తద్ద్గుణెః” - అనేది ప్రధాన నాయక సామాన్యగుణపదం కాగా, ‘కించి దూనశ్చ सवमः అనేదే 
అతడి స్వభావాన్ని తెలుపుతూ, నాయక స్వభావంతో గల భిన్నతనుకూడ విశదీకరిస్తున్నది. “తస్యైవానుచరో दुः అనే 
పదాలు ఉపనాయకుడికి నాయకుడితో ఉండే సంబంధాన్ని నిరూపించటమే కాక అతడి అనుచరత్వంచేత ప్రధానే తివృత్తంలో 
స్వోపవృత్తం లీనంకాగా అతడు ప్రధాన నాయకుడిని అనుసరిస్తా డనీ స్పష్టమౌతున్నది. భోజరాజు “పూజ్యశ్టైవోపనాయకః' అనిన 
దానినిబట్టి ఉపనాయకుడు స్వయంగా “పూజ్యూడే” అయినా “పూజ్యేషురాగో భక్తి?” అనే సూక్తిని అనుసరించి నాయకుడితో 
తనకు ఎర్పడిన “తాద్గుణ్య' సంబంధంవలన అతడిపై తనకు విశేషమైన అనురాగం అతిశయించగా, నాయకుడిప ట్ల 
పూజ్యభావం కలిగి ఉంటాడని అన్వయించుకొనవచ్చును. అందువలన ఇతివృత్త నిర్వహణంలో నాయకుడికి సహాయుడిగా 
ఉంటూ, ఉపనాయకుడు తన వృత్తంతో సామాజికులలో పూజ్యభావాన్ని పొందగలుగుతాడని ఏర్పడుతున్నది. 


కథానాయకళ్చ ధీరోదాత్తాది భేదభిన్నః వూర్వ స్తదనంతరోవా' అనే ఆనందవరనాచార్యుల ఆదేశాన్నిబట్టి 
ప్రధాననాయకుడు ఎట్లా ధీరోదాత్తాది భేదభిన్నుడో, “తదనంతరం” నాయకుడూ-లేక-ఉపనాయకుడూ అల్లే ధీరోదాత్తాది 
భేదభిన్నుడు కావలసివచ్చునని ఎర్పడుతున్నది. దీనివలన నాయకులవలెనే ఉపనాయకులు కూడా చతుర్విధా లౌతారు. 
ఉదాత్తుడు ధర్మపురుషార్థసాధనలో సహాయుడౌతాడు. ఉద్ధతుడు అర్థసాధన సహాయభూతు డౌతాడు. లలితుడు కామపురుషార్థ 
సహాయుడూ, శాంతుడు మోక్షపురుషార్థ సహాయకుడూ బజెొతారు. ఈవిధంగా ఉపనాయకు లెప్పుడూ పురుషార్థ సాధనలో 
నాయకుడికి సహాయభూతు లౌతూ, విధిగా ప్రాసంగికేతివృత్తంలో వ్యాపిత్వం పొందినవారై ఉంటారు. కథావ్యావి త్వం 
లేకుండా, ఉపవృత్తాధికారులు కాకుండా ఉంటే ఎవ్వరూ ఉపనాయకులు కాలేరు. వారు సాధారణ నాయక సహాయులు 
మాత్రమే జెతారు. మహాభారతంలో విరాట ద్రుపదులు సాధారణ నాయక సహాయకులు. శ్రీకృష్ణుడు ఉపనాయకుడు. 
భీమాదులు అనునాయకులు. 


నాయకేతివృత్తంతో సెనవేసికొన్న వృత్తం కలవాడై నాయకాభ్యుదయంలో అభ్యుదయం పొందుతూ, అతడికి 
సహాయకుడుగా ఉండేవాడు అనునాయకుడు. అతడు నాయకుడితోపాటు అధికారికేతివృత్తంలో సమవ్యాపకత్వాన్నివహించి 
ఉన్నా, సమష్రాధాన్యాన్ని వహించని, అస్వతంత్రమైన చరిత్రం కలవాడు. రామాయణంలో లక్ష్మణాదులూ, భారతంలో 


‡38& : 6 


భీమాదులూ అట్టివారు. ఉపనాయకు డంటే ప్రాసంగికేతివృత్తానికి నాయకుడై అనునాయకుడివలె పూర్తిగా విలీనత పొందజాలని 
వృత్తంకలవాడై ఉంటాడు. 


మహాకావ్యాలలో, ఇతిహాసాలలో, నాటకాలలో నాయకానునాయకోపనాయకుల కెంత ప్రాధాన్యం ఉంటుందో 
ప్రతినాయకుడికీ, అతడికి సహాయం చేసే అనునాయకులకూ, ఉపనాయకులకూ అంత ప్రాధాన్యం ఉంటుంది. సామాన్యంగా 
కావ్యాలలో నాయకుడు ధీరోదాత్తుడైతే ప్రతినాయకుడు ధీరోద్ధతుడై ఉంటాడు. ప్రతినాయక విజృంభణంలో అతడికి 
సహాయకులుగా నిలిచేవారూ, తత్తద్గుణ విశిష్టులై ఉంటారు. కాబట్టి కావ్యనాయకోపనాయక విభాగం ప్రతినాయకోపనాయకులకు 
కూడా వర్తింపజేయవచ్చును. అట్లా అయితే - మహాభారతంలో ప్రతినాయకుడైన దుర్యోధనుడికి సహాయభూతుడై, 
ప్రాసంగికేతివృత్తాన్నీ, కథావ్యాపిత్వాన్నీ పొంది, ఉపవృత్తాధికారాన్ని పొంది ఉన్న इद ప్రతినాయక పక్షంలో ఉప నాయకుడు 
అనదగి ఉన్నాడు. ఇట్టివాడిని ఉపటప్రతినాయకుడని వ్యవహరించవచ్చును. 


మహాభారతంలో శ్రీకృష్ణుడి వృత్తానికి వలెనే కర్ణుడి వృత్తాంతానికి కూడ ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నది. కర్ణుడు కన్య 
అయిన కుంతికి సూర్యుడివలన జన్మించి, తల్లిచేత పరిత్యక్తుడై, సూతపుత్రుడుగా ప్రసిద్ధి కెక్కాడు. సహజకవచకుండలధారీ, 
అసహాయ పరాక్రమశాలీ అయిన అతడిలో సహజక్షత్రతేజం సహస్రకిరణాలతో వెలుగొందుతూ ఉండేది. దానికి గుర్తింపు, 
గౌరవం కావలసి వచ్చింది. అదే అతడి జీవిత లక్ష్యం. తల్లక్ష్యసిద్ధికె సహాయంచేసి, అతడిని ఆదరించినవాడు దుర్వోధనుడు. 
అందువలన అతడి బ్రతుకు ఆ సుయోధనుడితో ముడిపడింది. ఉప (పతాకా) నాయకు డెప్పుడూ స్వీయకార్యసిద్ధికై 
నాయకుడిని ఆశ్రయిస్తాడు. నాయకుడు అతడికార్యాన్ని సాధించిపెట్టుతాడు. ఆ పైన ఉపనాయకుడు నాయక కార్యసిద్ధికి 
తోడ్సడతాడు. తత్రయత్న విశేషాలచేత అతడికి కథావ్యాపిత్వ మబ్బుతుంది. శ్రీకృష్ణుడు జరాసంధ వధకై పాండవుల సాయం 
తీసికొన్నాడు. ఆపైన పాండవులకు అతడు అండదండగా నిలిచాడు. రామాయణంలో సుగ్రీవుడు కూడా వాలి వధానంతరం 
రాముడికి సహాయం చేశాడు. అట్లాగే కర్ణుడి వృత్తాంతం కూడా. కర్ణుడు స్వీయ అస్తిత్వం కొరకు దుర్వోధనుడి సహాయం 
పొందాడు. అతడిని రాజ్యమేలించే యత్నంలో సహాయాన్ని జీవితాంతం సాగించాడు. అందువలన అతడి వృత్తం స్వతంత్రమైనా 


నాయకేతివృత్తానికి ఉపపోషకంగా ఉంటుంది. 


ప్రతినాయకుడైన దుర్యోధనుడు ధీరోద్ధతుడు కావటంచేత దురహంకారిగానూ, కపటిగానూ, ధర్మవిరహితుడుగానూ 
చిత్రించబడ్డాడు. అతడిని సమర్థించి డ్రురేపించిన కర్ణుడి చరిత్రంలో కూడా ఆ ఛాయలు పడకమానవు. కాబట్టి దుర్యోధనుడి 
దుష్టకార్య సహాయ సాధకుడుగా అతడు నిందితుడయ్యాడు. ధర్మరాజువలె దుర్యోధనుడు ఉభయాయత్ర్తసిద్ధుడు కాడు. 
చాలవరకు సచివాయత్త సిద్దుడే. కాబట్టి సుయోధనుడి చరిత్రలో కర్ణుడికి అధికప్రాధాన్యం ఏర్పడింది. కర్ణుడు ఆడించినట్టు 
ఆడాడు దుర్యోధనుడు. దుర్యోధనుడి మనసెరిగి అతడిని సమయోచితంగా సమర్థించాడు కర్ణుడు. చివరివరకు ప్రతినాయకుడి 
కొరకు ప్రతిపక్షులతో పోరి ప్రాణాలను అర్చించాడు. కాని, దుర్యోధనుడికి అపకీర్తి మిగిలింది. కర్గుడికి కీర్తితోపాటు కొంత 
కళంకంకూడా ఏర్పడినా, విషాదాంత నాయకుడివలె పరితల సానుభూతిని పొందటం జరిగింది. 


2. విషాదాంత దీరుడు: 


ప్రతినాయకుడిపై లేని సానుభూతి అతడి ఉపనాయకుడిపై ఎందుకు కలుగుతున్నది? సూక్ష్మంగా పరిశీలిస్తే అతడి 
వ్యక్తిగత చరిత్రం, అంతర్వర్తనం దానికి కారణాలని తోచకమానదు. విధి కెదురీత ఈదిన విషాదవీరుడు కర్ణుడు. అతడి 


‡38& : 7 


బ్రతుకులో అతడివలన లాభం పొందినవారే కాని, అతడి మేలు కోరినవారు తక్కువ. అతడు స్వయంగా ప్రజ్వలించిన 
మహాగ్నిజ్వాల! దాని చుట్టూ చేరిన మిత్రులు గాని, శత్రువులు గాని తల కొక ఇంధనాన్ని ఈవలికి తీసి మంట నార్పటానికి 
యత్నించినవారే కాని సాదరంగా ఒక్క సమిధను సవరించినవారు లేరు. కర్ణుడు తన అంతర్గతతాపాన్ని తనలోనే దాచుకొన్నాడు 
కాని పరులకు పంచి ఇచ్చి తాను సుఖించలేదు. అతడు మహావీరుడు, మహాదాత, ఉజ్జ్వలుడు. అతడు స్వతంత్ర 
నాయకుడై రాణించగలిగినవాడు. కాని, విధి ఆతడి కా అవకాశం ఇవ్వలేదు. ఆతడి ఉజ్జ్యల గుణాలను గుర్తించి 
గౌరవించినవాడు దుర్యోధనుడు. కాని, అతడు అతడి స్వతంత్ర వ్యక్తిత్వాన్ని మన్నించలేదు; సహించలేదు. అతడు అతడిని 
స్వప్రయోజనాలకొరకు వాడుకొన్నాడు. అందువలన దుర్యోధనుడి కొరకై కర్ణుడు చేసిన కార్యకలాపమంతా అర్థసాధనైకలక్షితమై 


శు ద్ద ८ ర్మాన్ని వి రోధించింది. 


కర్ణుడు ధర్మస్వరూపం తెలియని అజ్ఞాని కాడు. అతడు ఎంతటి వీరుడో అంతటి ధర్మజ్ఞాడు. అర్జునుడి కంటె 
మేటి వీరుడనిపించుకొనాలని అభిలషించాడు. ఆ సాధనకు అతడి సూతకులం అడ్డం వచ్చింది. అతడికి రాచరికం 
కల్ప్సించినవాడు దుర్యోధనుడు. దానితో అతడికి అర్జున ప్రత్యర్థిగా నిలువగలిగే అర్హత లభించింది. అతడు నిలిస్తే కదా 
ఆయన లక్ష్యసాధనం! అతడు నిలవాలంటే అతడి ప్రభువైన సుయోధనుడు నిలవాలి. కాబట్టి దుర్యోధనుడిచేత కురురాజ్య 
మేలించటం అతడి సేవాధర్మమై నిలిచింది. దుర్యోధనుడు ధర్మబద్ధంగా రాజ్యార్హతలేనివాడు. పాండవులు అతడి ప్రత్యర్థులు 
వారు ధర్మనిరతులు. ఆ సంగతి ఆతడికి తెలుసు. అయినా పాండవులకు కీడు తలపెట్టితే కాని అతడి సేవాధర్మం, 
వీరధర్మం నిలువవు. అంపశయ్యమీద ఉన్న భీష్ముడు కర్ణుడితో అతడి జన్మవృత్తాంతాన్ని చెప్పి పాండవులతో కలిని 
ఉండుమని హితవు చెప్పినప్పుడు అత డన్నమాట లివి - 


च्छ. “మాటలు పెక్కులాడి, యనుమానము లేక సభం గడంగి ప 
ల్మాటు౯ బరాభవించితి6 2९०९००७५ బాండవకోటి కప్పుడుం 
జేటు దలంచి యే బలువు సేసితి వైరము; నాకు నింక నీ 
వీటికి వారి వీటికిని వెక్కస మయ్యెడు కయ్య మొప్పగున్‌'. 


శ్రా, 'దైవాధీనము సర్వమున్‌; మనమతిం దప్పింప(గా వచ్చునే? 
నీ వింకన్‌ నను నొండు వల్కక పరానీకంబుపై బంపు; మ 
త్సేవాధర్మము నిర్వహించెద; బలోత్సేకంబు లోకంబునం 
భావింపన్‌ విహరించెదన్‌; మురరిపుం బార్భుం దలంకించెదన్‌'. (భీష్మ. 3.450 - 451) 


“మత్లేవాధర్మము నిర్వహించెది నన్నాడు కర్షుడు. కాబట్టి పాండవులపట్ల ద్వేషబుద్ధితో కాక, దుర్యోధనుడు తనను 
నమ్మి పోషించినందుకు ప్రతిఫలంగా, తన కర్తవ్యంగా పాండవద్వేషాన్ని వహించా డన్నమాట! సేవాధర్మానికి తన జీవిత 
కుసుమాన్ని అంకితం చేశాడన్నమాట! 


అయినా ధర్మనిష్ణుడైన ధర్మరాజు కురుక్షేత్ర యుద్దంలో విజయం సాధిస్తాడనీ, అతడే రాజ్యమేల దగినవాడనీ 
కర్ణుడు భావించినట్లు ఆతడు శ్రీకృష్ణుడితో అనిన మాటలవలన తెలుస్తున్నది. 


పీరిక: 8 


छ. “అనుజులు బుత్విజులుగ నీ । పని యిటు సేయు మని నీ వుపద్రష్టవుగా 
విను! కురుకుమార పశు విశ । సనమున రణయజ్ఞ మత(డు (ధర్మరాజు) సమ్మతి( జేయున్‌' 
(ఉద్యో. 4.45) 


అని ఉద్యోగ పర్వంలో కర్ణుడు తన మనోగతాన్ని బైట పెట్టాడు. 


ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. కౌరవపక్షవర్తులైన భీష్మాదులు పాండవుల ధర్మవర్తనాన్ని బాహాటంగా 
సమర్థిస్తూనే సేవాధర్మాన్ని ఆశ్రయించి సుయోధన పక్షాన యుద్ధం చేశారు. వారిలో గూఢవర్తనం ఎక్కడా కానరాదు. మరి 
కర్ణు డట్లా కాదు. అతడి ప్రవర్తనలో కొంత రహస్యం ఉన్నది. కొంత ప్రకాశం ఉన్నది. కర్ణుడి హృదయం గూఢం. దానిలో 
దాగి ఉన్న రహస్యాన్ని కృష్ణభీష్మాదులు కొన్నిసార్లు గుండెకవాటం తెరచి చూపించారు కాని, ఆ చూపించటం కూడా ఒక 
రహస్యమే. కర్ణుడి హృదయం కృష్ణుడు, భీష్ముడు ఎరుగవచ్చును కాని, దానిని బయటపెట్టే ఉద్దేశంతో కర్ణుడితో అన్నారా? 
కాదు. కర్ణుడి హృదయం బయటపెట్టటానికే అన్నారు. దుర్యోధనుడి దుష్టవర్తనాన్ని నివారించాలనే యత్నంలోనే వారన్నారు. 
దుష్టచతుష్టయంలో ఒక్క కర్ణుడు మారితే భారత కథయే మారిపోతుందని భావించి అన్నారు. ఆ సత్యం ఆ కర్ణుడికి కూడా 
తెలుసు. వారందరూ కర్ణుడి హృదయంలోని అర్జునజయార్థి అయిన ఉత్సాహతేజాన్ని చల్లబరచటానికై యత్నిస్తున్నారని 
అతడు తెలియనివాడు కాడు. అట్లా కాకపోతే అతడి జన్మరహస్యం తెలిసికొన్న మహామహు లందరునూ దానిని గుండెలలో 
దాచికొని అతడికే ప్రత్యేకంగా రహస్యంగా, స్వీయకార్య సాధనోపాయంగా ఎందుకు చెప్పవలసి వచ్చింది? భీష్ముడు కాని, 
కృష్ణుడు కాని, కౌరవసభలో ఎందుకు ఆ సంగతి చెప్పలేదు? ధర్మజుడికి ఎందుకు తెలియజేయలేదు? కన్నతల్లి కుంతి 
మూగనోము ఎందుకు పట్టింది? పాండవ రక్షణార్థమే కన్నతల్లి కర్ణ జన్మ రహస్యాన్ని చెప్పింది చాలక అతడిని మృత్యువునోట 
నెట్టేందుకే యత్నించింది. సూర్యభగవాను డన్నట్లు అతడి జన్మకథ దేవరహస్యం కావచ్చును. లేదా, మానవ రహస్యం 
కావచ్చును. రాజనీతి రహస్యం కావచ్చును. ఆ రహస్యం అతడి కిచ్చే తిలోదకాలు గాని లోకానికి చాటలేదు. అది అట్లా 
జరుగుతుందని కర్ణుడికి కూడా తెలుసు. అందరికీ అన్నీ తెలిసినా దానిని రహస్యంగా ఉండేటట్లు చేయటమే విధి 
నిర్ణయం- 'దైవాధీనము సర్వమున్‌' అని నిట్టూర్చిన కర్ణుడు విధిజ్ఞాడు కాదంటామా? ధర్మం అతడికి తెలియదంటామా? 
విధి విలాసం వలన విషాదాంతానికి గురి అయిన వీరశేఖరుడు. విషాదాంత నాయకుడి వంటి వాడు కర్ణుడు! 


కర్ణుడి హృదయం దుర్యోధనుడికి తెలియదు: పాండవులకు తెలియదు: విధి అతడి జన్మ రహస్యాన్ని లోకానికి 
తెలిసేటట్లు చేయలేదు. కర్ణుడు తన హృదయాన్ని లోకానికి చాటలేదు. కాని, పఠితకు రహస్యాలన్నీ తెలుసు. కథలోని 
ఈ కీలకమే కర్లుడికి అపారసానుభూతిని సంపాదించిపెట్టింది. 


కావ్యాలలో ప్రతినాయకుడు యుద్ధంలో విజితుడు కావటమో, హతుడు కావటమో జరిగితీరుతుందని పరిత కొక 
పరిజ్ఞానం మనదేశంలో సామాన్యంగా ఉంటుంది. అట్లాగే ప్రతినాయక పక్షవర్తి అయిన ఉపనాయకుడి వధ సంభావ్యమే 
అని తలంచబడుతూ ఉంటుంది. కాబట్టి పఠితలు అత డెట్టా జీవించి, ఎట్టి పరిస్థితులలో చనిపోయినట్లు చిత్రించబడుతాడో 
తెలిసికొనటానికి ఉత్సుకులై ఉంటారు. ప్రతినాయక పక్షం నాయకపక్షందారికి అడుగడుగునా అగ్నిపరీక్షలు పెట్టగల 
విగ్రహశక్తీ, ధైర్యసాహసాలూ కలిగి జీవించగలగటమే జీవించటం అనబడుతుంది. శక్తివంచన లేకుండా పురుషకారం చేస్తూ 


‡38& : 9 


నాయకుడితో పోటీపడి, ఓడి శరణు ॐ ८5९०3००, ప్రాణా ९20४) పరువు కాపాడుకొనటమో కావాలి. కర్ణుడు శత్రువులకు 
సింహస్వప్నమై బ్రతికాడు. చివరకు రణనిహతుడయ్యాడు. ఆ రణమరణం కరుణారసపూరితం. ఎంతటివాడు ఎట్టా 
మరణించాడని సహృదయులు కన్నీరు కారుస్తారు. 


ధర్మరాజుకు దుర్యోధను డంటే భయం లేదు కాని, కరు డంటే కలవరపాటు. అరణ్యాజ్ఞాతవాస కాలంలో- 
'పదుమూ(డు వర్షముల్‌ పగలును రేలును । గర్గుదర్సం బెట్టు గడతు నొక్కొ! 

యనుచింత జేసి యాహారనిద్రలు లేక । పరితాప 25००6९८; బశువుం జేయ 

విప్రులు పట్టరా వెజి సొచ్చి యొదిగాడు । గవయంబు చాడ్సునం గర్డ భీతి 

నుల్లల నుడుకుచు నుండుదు గర్లుండు । విడువక మోమున (@ ९००६०". (కర్ణ. 3.33) 


2० 


అని చెప్పుకొన్నాడు. కర్గుడి శరపాండిత్యమే పార్టుడిచేత తపస్సు చేయించింది. పాండవ వీరులందరూ అంతో ఇంతో 
యుద్దాలలో ఓడించబడినవారే. అందరికంటె అవమానం పొందినవాడు ధర్మరాజు. అందరికంటె భయపడ్డవాడు అర్జునుడు. 
యుద్ధంలో కర్ణుడికి ఓడి, బాణాఘాతాలకు గురి అయి శిబిరానికి తిరిగివచ్చిన ధర్మరాజు, అతడిని చంపివస్తానని శపథంచేసి 
వెళ్ళిన పారుడు తనను పలకరించటానికి మధ్యలోనే తిరిగిరాగా అర్షునుడితో కోపంతో అన్నమాటలు కర్ణ ప్రతాపానికి ఆతడు 
పడిన భయాన్ని తెలిపాయి. 


కు “విను! కర్ణున కే నోడితి । నన నేటికి? నీవు నోడి; తనిలజ మాద్రీ 
తనయులు మున్నే యోడిరి; । మనతో గూడంగం (402528० ०८ దోడెన్‌.” 


కు “కావున మన మిశక ననికిం । బోవం బని లేదు; విపినభూమికి( జని య 
చ్చ్పో వెజిపు దక్కి తపసుల । మై విచ్చలవిడి జరింత మందజిము(దగన్‌'. 


క్ష కాదేని బిరుదు లాడక । సాదులమై వినయ మొప్ప జని కురునాథుం 
డేది పనిచినను జేసి ద । యాదృష్టి నతండు చూచున ట్లుండ(దగున్‌.” (కర్ణ. 3. 53-55) 


నాయకుడు ఓడితే అనునాయకులూ, ఉపనాయకులూ కూడా ఓడినబ్దే పరిగణించుమన్నాడు ధర్మరాజు. దానికి 
ప్రతిగా అనునాయకుడు కాని, ఉపనాయకుడు కానీ శత్రువు నోడించి నాయకుడికి ఫలం దక్కించాలి. ఆ స్థితిలో అర్జునుడు 
అన్నమాటలు గమనించదగినవి. 


తే, “పట్టపగలింటి సూర్యుని పగిది 02८ । డుగ్రమూర్తియై వెలుగుచునున్నవా(డు; 
మన రథం श्छ మాధవ! మరలనిమ్ము; । బ్రతికియుండిన శుభములు వడయ వచ్చు. (కర్ణ. 3.18) 


అట్లని కర్ణుడిని అర్షునుడోడించలేడని కాదు. ఈ మాట లన్నది కర్ణుడి చివరినాటి యుద్ధంలోనే. అంతకు ముందు 
కర్ణుడిని చూచి పార్టుడు భయపడిన ఘట్టం అరుదు! కర్ణుడు అర్జునుడిచేత ఓడించబడని ఘట్టం కూడా అరుదు! కాని. 
ఆనాడు కర్ణుడితో యుద్ధమనగానే పార్టుడికి నఖశిఖాపర్యంతం ముచ్చెమటలు పట్టాయి. కర్ణుడికి దీటైన వీరుడు శ్రీకృష్ణు 
డొక్కడే అనీ అంటూ, “నీ (ధర్మరాజాయొక్క) నేర్చు, భీము లావు. నరుని విలుబల్మి యతనికి (కర్ణుడికి) హరికి గల్లు'నని 
నారదుడు లెక్కవేసి చెప్పాడు. 


పీఠిక : 10 


ఇటువంటి మేటివీరుడు, పురుషకారం వెలార్చి, కురుక్షేత్రంలో అర్జునుడితో తలపడి ఘోరయుద్దం చేశాడు. 
విక్రమం ప్రదర్శించినా విధిచాలక అతడు నేలకూలాడు. నాయకపక్షంవారి తీవ్రయత్నానికి ఎకైక హేతువు కావటం కంటె 
వీరుడికి కావలసిన గుర్తింపు మరే ముంటుంది? అట్టివాడు ప్రతినాయకోపనాయకుడైతే బ్రతుకవలసిన దానికంటె ఘనంగా 
బ్రతికినబ్లే. అట్టి కర్ణుడికి - పరశురాముడి వద్ద భార్గవాస్త్రాంతం బాణవిద్య నభ్యసించిన జోదుకు - కృష్ణుడి మాయచేత 
ఇంద్ర దత్తమైన శక్తి, సర్పముఖాస్త్రం, రౌద్రమంత్రపూరితమైన బాణం వమైపోవటంతో కన్నీరు నిండింది. రథచక్రం నేలలో 
క్రుంగటంతో మనసులో ధైర్యం కుంటువడింది. భార్గవాస్త్రం స్ఫురించకపోవటంతో సర్వం ముగిసింది. కఠినమైన విధి 
కసితీర్చుకొన్నప్పుడే కరుణమాలిన శత్రువు కుత్తుక త్రెంచటంతో కర్గుడి కన్నుమూత కరుణారసభరితమై పోయింది. కన్నీరు 
కార్చే కొడుకులు కూడా కదనరంగంలో కన్నులు మూశారు. మిత్రుడైన రారాజు హే కర్ణా! అంటూ అందరిబదులు 
తానొక్కడే ఎలుగెత్తి శోకించాడు. 


మహాభారతకథలో కర్ణుడు చివరకు మరణించటం కంటె మరొక ప్రత్యామ్నాయం లేదు కర్ణుడుండగా దుర్వో్యధనుడికి 
చావు లేదు ధర్మరాజుకు విజయం లేదు. కథకు ప్రగతి లేదు. ఒకవేళ కర్గ్ణుడికంటె ముందే దుర్యోధనుడు చనిపోతే కర్ణుడు 
బ్రతికి ఫలం లేదు. పైపెచ్చు ధర్మరాజుకు రాజ్యసిద్ధి లేదు. అంటే నాయకుడికి ఫలభుక్తి లేదు. ఇన్ని లేములకు కలిమి 
కలిగించింది కర్ణుడి విషాదాంతం. ఉపనాయకుడుగా ఇతిహాసంలో ఉపజీవించి, ప్రతినాయక ప్రతిష్టను పెంచి, శత్రు పక్షంనుండి 
ప్రశంసలు పొంది, ప్రతినాయక సహాయకుడిగా మాత్రమే కాక, స్వతంత్ర ప్రతిపత్తి గల వీరుడుగా రాణించిన కర్ణుడు భారత 
పాత్రలలో విశిష్టుడు. ఉపప్రతినాయకుడుగా ఉజ్జ్వలవృత్తాన్ని నిర్వహించి అపార ప్రతిష్టను గడించిన విషాదవీరుడు కర్ణుడు. 
అందుకే “కర్ణుడు లేని భారతం’ భారతమే కాదని విజ్ఞాల వివేచన! కర్ణుడి తల భారతమనే నానుడి ఎర్పడింది. 


3. కర్ణపర్వం ఒక ప్రబంధం: 


మహాభారతేతిహాస నాయకులైన పాండవుల చరిత్రను పుట్టిందిమొదలు గిబ్బెంతవరకు పురుషార్థ సాధనరూవమైన 
జీవితవివరాలతో వర్ణించటం ఇతిహాస లక్షణం. అట్లాగే భారతవీరుల చరిత్రలుకూడా పుట్టిందిమొదలు గిబ్టేంతవరకూ 
ప్రధానకథకు పరిపోషకంగా సాగటం కూడ ఇతిహాస కథావిశేష స్వభావం. అందులో యుద్ధపర్వాలకు ప్రతేక ప్రతిపత్తి 
ఉన్నది. నాయక ప్రతినాయక పక్షాలవారు విజయం కొరకు ప్రతిదినం చేసే యుద్ద ప్రయత్నం ఒక రసవత్తర ఘట్టం 
కావచ్చును. కౌరవపక్షంలోని సర్వ సైన్యాధ్యక్షుడు చేసే యుద్దవ్యూహాలూ, విజయఘట్టాలూ, విఫలయత్నాలూ, ఫలితాంశాలూ 
కలిసి ఒక స్వయంసముగ్రమైన ప్రబంధంగా రాణిస్తుంది. ఆ దృష్టితో చూస్తే భీష్మద్రోణ పర్వాల వలెనే కర్ణపర్వం కూడా 


ఒక ప్రబంధం! 

ఇతిహాసంలో భాగమైన ప్రబంధంలో కానవచ్చే ప్రధానాంశాలు:- 
(1). ఇతిహాస స్వభావాన్ని వ్యక్తీకరించే కథకగ్రోతృసంబంధ నిర్వహణం. 
(2). ఆఖ్యాన కథాకథన చాతుర్యం. 


(3). ఆఖ్యానానికి అనుకూలమైన ఉపాఖ్యానాల కథనం. 


‡38& : 11 


(4). నాటకీయతను పోషించే సంభాషణ సంవిధానం. 
(5). వర్ణనా వైదగ్ధ్యం: రచనాశిల్పం. 


(6). రసరామణీయకం. 
ఇవన్నీ కర్ణపర్వం కర్ణపర్వం (చెవులపండుగ - వినటానికి ఇంపు కలిగించేది) కావటానికి తోడ్చడ్డాయి. 
(1). ఇతిహాస స్వభావం: 


ఇది ఇట్లా జరిగింది అని చూచి చెప్పిన కథనం ఇతిహాస స్వభావం. భారతయుద్ద పర్వాలలో కథకుడు 
సంజయుడు. ప్రథమశ్రోత ధృతరాష్ట్రుడు. కథకుడు చూచినదానిని కాలక్రమ పద్దతిలో చెప్పుతుంటాడు. (్రోత ఆసక్తితో కొన్ని 
వివరాలు అడుగవచ్చును. లేదా, ఒక ఘట్టాన్ని ముందుగా చెప్పుమని అడుగవచ్చును; లేదా, ఎక్కడైనా ధర్మసందేహంగాని, 
అనుమానంగాని కలిగితే దానిని తీర్చికొనటానికి కొన్ని ప్రశ్నలు వేయవచ్చును; లేదా; వింటున్న సన్నివేశాలకు స్పందించవచ్చును. 
లేదా, కొన్ని విషయాలు చర్చించవచ్చును. ఇంత వైవిధ్యంతో కూడుకొన్న (్రోతృ ప్రవృత్తిని సర్వాంగసుందరంగా ८०४००६८ 
ప్రదర్శించటం కర్ణపర్వంలో విశేషం. మచ్చుకు కొన్ని ఉదాహరణలు: 


(అ) శోకోపహతు(డైన ధృతరాష్ట్రడు తన సంశయం తీరేటట్లు కర్ణుడి మరణానికి ముందు చనిపోయిన వారిని 
స్పష్టంగా పేర్కొనుమని అడిగాడు. దీనివలన ఈ పర్వపూర్వరంగ సంస్మరణానికి వీలయింది. 


(6) € మరణవార్త విని ధృతరాష్టుడు హాహాకారాలు చేస్తూ దుఃఖించాడు. కర్ణుడిని ప్రశంసిస్తూ విలపించాడు. 
మరణోద్యుక్తు డయ్యాడు. ద్రోణుడు గతించినప్పుడు కూడ ఇంతగా బాధపడలేదు. సంజయుడు ఓదార్చగా తేరుకొని, పెక్కు 
భంగుల నెవ్వగలు బయలుపడేటట్లు పలికి కర్ణుడు చనిపోయిన విధాన్ని వివరంగా వినిపించుమని కోరాడు. 


ఉ.  “పాండవకోటి సూతసుతుపై నడతెంచిన చంద మెట్టు? లా 
ఖండలసూతి సర్పముఖ కాండము తాకున రూపుమాసి పో 
కుండుట యెట్లు కల్లె? సమరోద్దతి దక్కటి నల్వురందు నె 
ట్లుండె బలద్వయంబు? నెటు లోపి 2507 దినద్వయంబునన్‌?' (కర్ణ. 1.46) 


ధృతరాష్ట్రుడు వేసిన ఈ ప్రశ్న కర్ణపర్వంలోని కథాంశాల ప్రాధాన్యాన్ని నిర్దేశిస్తూ; కీలకాంశ విస్తరణకు మార్గం 
చూపింది. 


(ఇ) దుర్యోధనుడివైపున్న వీరులు పడిపోతున్నా, కౌరవులవైపు మహావీరులు పోరాడుతున్నా పాండవులలో ఒక్కడుకూడా 
కీడుపొందకుండా ఉండటాన్ని సహించలేక ‘దైవం బలవంత మయింది అని నిట్టూర్చాడు. విదురుడు ఆ పరిస్థితుల 
కన్నింటికీ ధృతరా షుడే మూలకారణముని పలికాడు. ధృతరాష్ట్రుడు మరేమీ మాట్లాడలేక రెండవనాటి యుద్దం ప్రారంభించే 
సందర్భంలో కర్ణుడు ఆలస్యంగా రణరంగానికి రావటానికి వెనుకనున్న కారణాన్ని తెలుపుమని కోరాడు. ఈ ప్రశ్న కర్షుడికి 
శల్యుడిని సారథిగా ఉండటానికి దుర్యోధనుడు చేసిన ప్రయత్నాన్నీ, శల్యుడు పెట్టిన నియమాలను గురించి వివరంగా 


చెప్పటానికి కథనంలో అవకాశం కలిగించింది. 


‡38& : 12 


(ఈ) భీముడు కర్గుడిని యుద్ధంలో మూర్చితుడిని చేసి నాలుక కోయబోగా శల్యుడి హితబోధను విని అతడు 
ఆ ప్రయత్నం నుండి విరమించాడన్న వార్తను విని ధృతరాష్టుడు పొందిన సృందన విశిష్టమైనది. 


క, “పాండవుల నాజి నోర్చు © । తం డని మీ రాజు సూతతనయునిC బొగడున్‌; 
గం డడ(చె భీము6 డిట్టి మ । గండు గలయడె? పిదప నెట్లు గయ్యము సెల్లెన్‌?? (కర్ణ. 2.215) 


“ఇట్టి మగండు గలయడె?' అనే వాక్యం కర్ణుడి కెంతగా వర్తిస్తుందో, భీముడికి కూడా అంతగా వర్తిస్తుంది. అయితే 
ఒకరి అర్థంలో అధిక్షేప వాక్యం! రెండవవారి అర్థంలో ప్రశంసావాక్యం బెతుంది! స్పందనను మెరుపువలె ఒకపద్యంలో 
నిబంధించి 238९९७१ దాని కాంతి ననుభవించే స్ఫూర్తిని ప్రసాదించటం ఈ రచనా ప్రయోజనం. 


(ఉ) ధర్మరాజు కర్ణుడితో పోరి ఓడిపోయి పలాయనం చిత్తగించగా ధృతరాష్ట్రడు సహజగ్రోత వలె ఆసక్తితో ఇట్టా 
అన్నాడు: 
ఆ. “మొదలిరాజు సభయముగ నిట్లు సమరంబు । దొజి(గి చనియె నట్టె పెజబలంబు 

దొరలు నిలిచిపోరు టరిది; యనంతర । వర్తనంబు విప్రవర్య చెపుమ!' (కర్ణ. 2.397) 


ద్వితీయాశ్వాసాంతాన ఈ ప్రశ్న నడిగించి, సమాధానం తృతీయాశ్వాసంలో మొదలుపెట్టటం భావికథలో ఆసక్తిని 
పెంచటం కొరకే. ఇది ఆశ్యాసవిభాగంలో పాటించే కథనశిల్చం. 


(ఊ)క. “అనిలజునకు( జాల(డె నా । తనయుడు? మోసంబు గాక ధర్మజు డ ట్ల 
బ్బిన( బోనిచ్చుట రాధా । తనయునకున్‌ బుద్ది యగునె? తప్పెం దప్పెన్‌'. (కర్ణ. 3.3) 
కర్ణుడు ధర్మరాజును చంపకుండా వదలిపెట్టినందుకు మూలకారణం తెలియక ५०४०८६८ వ్యక్తం చేసిన 
అనుమానం ఇది. ఇది కథలో ఎంత ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుందో కర్షుడి శీలచిత్రణంలో కూడా అంత వైశిష్ట్యాన్ని పొంది 


ఉంటుంది. 
2. ఆభఖ్యాన కథాకథన చాతుర్యం: 


మహాభారతంలో కర్ణుడికథ ఆరు ఘట్టాలలో అద్భుతంగా ప్రకాశిస్తుంది. 1. సూర్యుడివరంతో కన్య అయిన కుంతికి 
పుట్టి ఆమెచేత పరిత్యక్తుడై రాధేయుడై పెరగటం; జన్మరహస్యం దేవరహస్యంగా మిగలటం. 2. గురువుల వద్ద వివిధాస్త్ర 
శస్త్ర పాండిత్యాన్ని సాధించటం. 3. బ్రాహ్మణ భార్గవాదుల వలన కలిగిన శాపాల వృత్తాంతాలు. 4.దుర్వోధనుడితో స్నేహం 
చేసి, ఆతడికొరకు చేసిన యుద్ధాలలో కలిగిన విజయ పరాజయాలు. 5. కురుక్షేత్ర యుద్ధంలో క్రమంగా శాపాల 
ప్రభావాలకు గురికావటం. 6. కర్ణమరణానంతరం అతడిని గురించిన ప్రశంసలు, స్మృతులు, జన్మరహస్య ప్రకాశనం. 
లోకప్రకాశకుడైన సూర్యుడికి జన్మించినా కన్న తల్లిదండ్రుల పేర్లు బయటపడకుండా చీకటిలోనే కర్ణుడు జీవించాడు. 
ఎడనెడ కొందరికి ఆతడి జన్మరహస్యం తెలిసినా అది ప్రకటితం కాకుండా దేవరహస్యంగానే మిగిలిపోయింది. అతడికి छेः 
లెన్ని ఉన్నాయో శాపాలు కూడా అన్ని తగిలాయి. అతడిని మిత్రుడిగా మన్నించి అంగరాజ్యా భిషేకం చేసిన దుర్యోధనుడి 
హృదయాన్ని మెప్పించటానికి ఎన్నో వ్యూహాలు పన్నాడు, యుద్దాలు చేశాడు. జయాపజయాలను పొందాడు. అయితే అతడు 
సేవాధర్మానికే అంకితమయ్యాడు. అతడు మహాదాత. పుట్టుకతో వచ్చిన కవచకుండలాలను సైతం ఇంద్రుడికి దానం చేసి 


పీరిక : 13 


దానకర్ణు డనిపించుకొన్నాడు. కురుక్షేత్ర యుద్ధం సంభవించటానికి దుర్యోధనుడి దురాలోచనం ఎంత కారణమో, కర్గుడి 
దుర్నీతి అంత కారణమైంది. సంధియత్నం చేయటానికి వచ్చిన కృష్ణుడిని బంధించే యత్నానికి మూలకారణం కర్లుడే. 
దురోధనుడికి అంతటి ఆప్త మిత్రుడు మరొకడు లేడు. అయినా, ప్రభుసేవాధర్మం కంటె స్వీయధర్మాన్ని కలుషితం 
కాకుండా రక్షించుకొన్న ఆత్మాభిమాని. అతడి తపస్సులు, అస్త్రబలాలు, శాపాలు ఎన్ని ఉన్నా కుంతి కర్ణజన్మరహస్మ్యాన్ని ఎంత 
భద్రంగా దాచిందో అట్లాగే తన శాపరహస్యాలను కడుపులో దాచుకొని తల్లిపోలికలను ప్రకటించాడు. రహస్యంగా తల్లికి 
పార్టుడిని తప్ప మిగిలిన పాండవులను చంపనని మాట ఇచ్చాడు. ఇవన్నీ ८०664०68 తెలియవు. అందువలన కర్ణుడు 
ద్విపాత్రాభినయం చేసిన నాయకుడయ్యాడు. అయితే ఎన్ని శాపాలున్నా, అన్ని వరాల్లాగా ఆయుధ సంపత్తిని 
సంపాదించుకొన్నాడు. అస్తాలలో ముఖ్యమైనవి ఇంద్రదత్తమైన శక్తి, నాగాస్త్రం. ఈ రెండింటినుండి తప్పించుకొని అర్జునుడు 
ప్రాణాలతో బయటపడటం అసాధ్యమని భావించాడు. కాని, శ్రీకృష్ణుడు తన దివ్యమాయతో ఆ రెండింటిని విఫలం చేశాడు. 
కర్ణుడి జీవితాన్ని అర్జునుడితో ముగింపజేశాడు. కర్గుడి పరాక్రమాన్ని తలచి ధర్మరాజు నిద్రపోలేదు; కర్ణుడు కన్నుమూసేంతవరకు 
కృష్ణుడు కనురెప్ప వేయలేదు. కర్ణుడిని చంపి శపథం నెగ్గించుకొనేంతవరకు అర్జునుడు శాంతితో ఉండలేదు. వెలుగునీడల 
కర్ణజీవితం విధి నిర్వహించిన వింతనాటకం; మంహత్ర ప్రభావంతో పుట్టిన మహావీరుడు అంతం కావటానికి విధి నిర్వహించిన 
వింతతంత్రం ఎంత నడిచిందో తెలిసే కర్ణవృత్తాంతం ఆద్యంతం అద్భుతం. శాంతిపర్వంలో నారదమహర్షి ధృతరాష్టుడితో 
కర్ణసంహారం ఎంతమంది ఎన్నివిధాలుగా చేశారో పేర్కొన్నాడు. 


చ. “వినుము నరేంద్ర! విప్ర డలివెన్‌; జమదగ్ని సుతుండు శాప మి 
सै); నమరభర్త వంచనము సేసె; వరం బని కోరి కుంతి మా 
ठ) నలుక; భీష్ము( డర్భరథు జేసి యడంచెః గలంచె మద్ర రా 
జనుచిత మాడి, శౌరి విధి యయ, నరుం డని జంపెం (4285. (శాంతి. 1.35) 


శ్రీకృష్ణుడు అర్షునుడితో అన్నట్లుగా లోకంలో బహుళ ప్రచారంలో ఒక చాటువు కూడా ఉన్నది. 


క. “నరుచేతను, నా చేతను । వర మడిగిన కుంతిచేత, వాసవుచేతన్‌ 
ధరచేత, శల్యుచేతను । అరయంగా కర్లు౭ డీల్గె నార్వుర చేతన్‌” 


ఈ పద్యానికి అంత ప్రజాదరణం రావటానికి కారణం ఆ మాటలు కృష్ణుడు చెప్పినందుకే. కృష్ణుడు పాండవ 
సహాయకుడుగా కాక, 'శౌరి విధియయ్య' నని చెప్పిన నారదోక్తులలోని సత్యాన్ని ప్రజలు నమ్మారు కాబట్టి. అంటే కర్గుడి 
మరణానికి తెరవెనుక వ్యూహాన్ని విరచించిన విధి కృష్ణు డనేమాట సత్యం కాబట్టి. విధి మాటకు తిరుగులేదు కాబట్టి. విధి- 
అదృష్టానికీ, భగవంతుడికీ మారుపేరు. 


మానవుడు చేసే శుభాశుభ కర్మలలో విధి జోక్యం చేసికొనడు. కాని, వాటి ఫలాలను అతడు అనుభవించే 
విధానానికి సాక్షిగా నిలిచి అది వర్తిల్లేటట్లు చూస్తాడు. అందులో విధి తన కర్పృత్వాన్ని ప్రదర్శించడు. కాని, కర్మకు తగిన 
ఫలం అనుభవింపచేసే శక్తిగా గోచరిస్తాడు. మహాభారతయుద్ధం ప్రారంభ మయేవరకు కర్ణుడు నిర్వహించిన పాత్ర 
ధర్మాధర్మ కర్మనిర్వహణ రూపమైనది. వాటి మిశ్రమ ఫలం అనుభవించే భాగం యుద్దపర్వాలలో సాగుతుంది. మొదట్లోనే 
భీష్ముడు అతడిని అర్థరథుడిగా నిర్ణయించాడు. దానికి ఆత్మాభిమాని అయిన కర్ణుడు కోపించి భీష్మమరణానంతరంగాని 


పరిక: 14 


యుద్ధంలో పాల్గొననని శపథం చేశాడు. అందుచేత అతడి యుద్ధప్రవేశం ద్రోణపర్వంలో జరిగింది. ద్రోణపర్వంలో కర్గుడు 
ఇంద్రదత్తమైన శక్తిని ఘటోత్కచుడిపై ప్రయోగించి ఆత్మరక్షణం చేసికొన్నాడు. దానితో అర్జునుడికి ఒక ప్రాణగండం 
తప్పిందని శ్రీకృష్ణుడు సంతోషించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మరొక రహస్యాన్ని కూడా బయటపెట్టాడు. ప్రతిరోజూ యుద్దానికి 
బయలుదేరేముందు శక్తి ప్రయోగంతో ఆనాడు అర్షునుడిని చంపుతానని మిత్రుల ముందు కర్గుడు ప్రతిజ్ఞచేసేవాడట! కాని, 
శ్రీకృష్ణుడి మాయాప్రభావం వలన యుద్ధంలో కర్ణు డాసంగతే మరచిపోయేవాడట! అది విధి ప్రదర్శించిన వైష్ణవమాయ! 


ద్రోణపర్వంలో శక్తి విరహితు డయ్యాడు కర్ణుడు. కర్ణపర్వంలో ఇక శాపాలు తమట్రభావాలను ప్రదర్శించటం 
ప్రారంభించాయి. నాగాస్త్రం శ్రీకృష్ణుడి చాకచక్యంతో అర్జునుడి మెడ త్రుంచకుండా కిరీటాన్ని నేలపై పడవేసింది. కిరీటం 
పడటం తల నేలమీద పడటం వంటిదని ధర్మసూక్ష్మం చెప్పుకొంటే విధి అయిన శ్రీకృష్ణుడు అటు కర్ణుడి కోరికనూ, సర్పాస్త్ర 
ప్రతీకారాన్నీ కూడా లాంఛనప్రాయంగా తీర్చినవాడయ్యాడు. పార్టుడు బ్రతికాడు. ఇక మిగిలిన శాపాలు వర్తిల్లాలంటే కర్గుడు 
జగదేకవీరుడుగా ప్రకాశించాలి; అతడికి దీటుగా అర్జునుడు మహావీరుడుగా రాణించాలి. కర్ణవిజృంభణంతో అతడికి 
విజయం సిద్ధించే సృహ రణరంగంలో ఏర్పడాలి. అర్థరథుడికి అర్జునుడు సరి అయిన ప్రత్యర్థి కాడు. అయినా, ఆనాడు 
కర్ణుడు మహారథుడుగా వెలుగొందాలి. అర్జునుడిని ఓడించి చంపివేసే ప్రతాపాన్ని ప్రదర్శించాలి. శాపాల ప్రకారం అప్పుడే 
రథచక్రం క్రుంగిపోవాలి, భార్గవాస్త్రం స్ఫురించకుండా పోవాలి, మహాస్తాలు వమ్ముకావాలి, విధి బలీయమై వక్రించి కర్ణుడు 
పార్టుడిచేత మృతిచెందాలి. ఈ కార్యక్రమాన్ని పార్థసారథి విధిపాత్రగా నిర్వహించాడు. కాబట్టి కర్ణపర్వం విధి నిర్వహించే 


కథాసంవిధానం. 


విధిపాత్ర నిర్వహించే భగవంతుడు ఎంతటి గడుసరివాడంటే - తాను కారకుడైనట్లుగా గాని, కర్త అయినట్లుగా 
గాని, ఫలప్రదాత అయినట్టుగా గానీ బయటపడడు. అంటే కర్తృత్వసృహను ప్రకటించడు. కాని, జరిగిన కార్యాన్ని, తాను 
జరిపించిన క్రమాన్ని కల్లాకపటం లేకుండా ప్రకటిస్తాడు. అది లోకులకు విధిలీలగా గాని, విధివంచనగా గానీ తోచవచ్చును. 
కాని, ఆ రెండింటికీ అతడు అతీతుడుగా ఉండటం విధిపాత్ర నిర్వహించే శ్రీకృష్ణుడి విశిష్టవ్యక్తిత్వం! ఆ వ్యక్తిత్వం వస్తుధ్వని 
నాశ్రయించి ప్రతీయమానం కావటం కథన చాతుర్యం. 


3. ఆఖ్యానానికి అనుకూలమైన ఉపాఖ్యానాల కథనం: 


కర్ణపర్వంలో ऽर: బలతారతమ్య నిరూపణ ఘట్టాలు కథానిర్మాణంలో కీలకపాత్ర నిర్వహిస్తాయి. ఈ 
అంశాన్ని ఉపాఖ్యానాల ద్వారా కూడా పోషించటం ఒక కథాకథన శిల్బం. దుర్యోధనుడు చెప్పిన త్రిపురాసుర సంహారం, 


శల్యుడు చెప్పిన హంసకాకీయో పాఖ్యానం కర్ణపర్వంలో ఆసక్తికరమైన కథా ప్రయోజనాలను సాధించాయి. 


కర్ణుడి మొదటినాటి యుద్దంలో ద్వంద్వయుద్దాలు బాగా జరిగాయి. తులనాత్మక పరిశీలనంలో కృష్ణసారథ్యంవలన 
అర్జునుడు అసాధ్యుడు కావటంచేత కర్ణుడికంటె అతడికి ఎక్కువ విజయావకాశాలు కనబడ్డాయి. అందువలన రెండవనాటి 
ఉదయం కర్ణుడు శల్యుడిని తన రథసారథిగా ఉండేటట్లు ఒప్పించుమని దుర్యోధనుడిని కోరాడు. శల్యుడు ప్రశంసాప్రియుడనీ, 
అభిమానధనుడనీ, ఇచ్చినమాటకు కట్టుబడతాడనీ తెలిసిన దుర్యోధనుడు అతడిని సముచిత సంభాషణతో ఒప్పించాడు. 
ఆ ఒప్పించటానికి అతడు మూడంచెల పథకాన్ని ముందుకు తెచ్చాడు. 


పీరిక : 15 


1. శల్యుడి వ్యక్తిత్వాన్ని ప్రశంసించి, కర్ణసారథ్యం నిర్వహించవలసిన ఆవశ్యకతను ప్రస్తావించి శల్యుడిని ప్రార్థించి 


అతడిని సుముఖుడిగా చేసికొనటానికి ప్రయత్నించటం. 


సః “'సత్యప్రతంబును, శాత్రవ దుర్దశా । పాదనంబును, మహాభాగతయును 
నీకు నైజంబులు; నాకు @& ०००८ గూర్తు । గావున ని న్నేను గారవించి 
వినతుండ నై వే(డికొనియెద, రాజుల । నడుమ నీ దగు సౌమనస్య మెటి(గి 
యర్షును నని దెగటార్బ్పంగ వలయుట । యూహించి, సంభృతోత్సాహలీల( 
ఆ. గావు మితని' ననుచు (428८ జూపి యీ । తని రథంబు గడపు మనఘ! యిట్టు 
లైన నితడు పగబిం బోనీక పొదివి య । స్థలిత గతుల నొంప( జంప జాలు”. (కర్ణ. 1.245) 


భీష్మద్రోణులు పోయిన తరువాత పలుచబడిన కౌరవసైన్యంతో జయాన్ని కోరే దుర్యోధనుడు కర్ణుడినే నమ్ముకొన్నల్లై 
పేర్కొని, ఆ విజయాన్ని సాధించిపెబ్టే కర్ణసారథిగా అంగీకరించుమని శల్యుడిని ప్రార్థించాడు. 


2. శల్యుడు సూతకులజుడికి సారథ్యం చేయటం అవమానకరమనీ, పరాక్రమంలో కర్గుడి కంటె తానే మిన్న అనీ, 
అవసరం వస్తే సర్వ'సైన్యాధ్యక్ష పదవి నిర్వహించగలిగినవాడ ననీ, కర్ణుడు తనలో పదునారవ అంశానికికూడా సరిపోడనీ 
పలికి కర్ణపక్షపాతంతో తనను అవమానించటం తగదని తన అసమ్మతిని తెలిపాడు. అతడి అసమ్మతిని ऊज) నిపుణమైన 


సమాధానాన్ని సహేతుకంగా చెప్పి అతడిని ఒప్పించటం రెండవ అంచె. 


“శల్యుడా! నిన్ను మించిన రథికు లెవరున్నారు? కర్ణుడు మాత్రం అంతేకాదా? బలవంతులైన శత్రువులకు 
హృదయశల్యంగా ఉండేవాడివి కాబట్టి నీకు శల్యు డనేపేరు సార్థకమయింది. నా అభిప్రాయం వినుము. అర్జునుడి కంటె 
రథికగుణాలలో కరుడు గొప్పవాడు. అశ్వహృదయ పరిజ్ఞానంలో కృష్ణుడికంటె నీవు అధికుడవు. అర్జునుడికి ప్రతివీరుడిగా 
కర్ణుడిని నిలిపాము కాబట్టి కృష్ణుడి ఎత్తులకు ఎదురు ఎత్తులు వేసి, విజయం సాధించటానికి నిన్ను కోరాను. ఆ పని నీవు 
తప్ప మరొకరు చేయలేరు” - అని ప్రశంసించాడు. దుర్యోధనుడి మాటలలో అర్షునుడికంటె కర్ణుడు గొప్పవాడనే అంశాన్ని 
వదలి, తనను కృష్ణుడికంటె అధికుడని గుర్తించినందుకు కృతజ్ఞాడై కర్ణసారథ్యానికి ఒప్పుకొన్నాడు. తన ఒప్పుకోలుకు 
ప్రతిఫలంగా మరొక కోర్కె కోరాడు. 


త్ర “జనవల్లభ! యొకసమయము విను । మీతనితోడ నేను విచ్చలవిడి దో 
చినమాట లెల్ల నాడుదు; । నను నెగ్గులు వట్టకుండినం బొం దొనరున్‌'. (కర్ణ. 1. 255) 


దీనిని దుర్వోధనుడు అంగీకరించాడు. ఇందులో శల్యుడు దుర్యోధనుడికంటె విజ్ఞా డనిపించుకొన్నాడు. బెట్టు చేసి 
రాజుపై పట్టు సాధించాడు. కర్ణుడు అర్జునుడికంటె ఘనుడని శల్యుడు వాచ్యంగా ఒప్పుకొనలేదు. పైపెచ్చు ధర్మరాజుకు 
తా నిచ్చిన వాగ్గ్టానానికి అనుగుణంగా దుర్యోధనుడినుండి స్వేచ్ళాప్రసంగవరం పొందాడు. ఇందులో మరొక అంశం కూడా 
ఉన్నది. శల్యు డానాడు కర్ణుడితో మాటలాడే పలుకులు బహిర్గతమై దురోధనుడి దాకా చేరే అవకాశం ఉండదు. ధర్మజుడి 


అంచనా ప్రకారం శల్యుడు సారథిగా నొగలెక్కిన నాడే కర్ణుడి మృత్యువు తప్పదు. ఈ రహస్యం దుర్యోధనుడికి తెలియదు. 


‡38& : 16 


కర్ణు డెంత గూఢవర్తనుడో, శల్యుడు కూడా అంత గూఢవర్తను డయ్యాడు. ఇద్దరూ రథిక సారథులుగా కుదరటం 
విధినిర్ణయం. 


(3) శల్యుడికి వరమిచ్చినా రారాజుకు అనుమానశల్యం మనసులో మిగిలింది. కర్ణుడిని తూలనాడుతా డేమో అని 
లోలోన భయపడ్డాడు. ప్రశంసాప్రియు డైన శల్యుడు కర్ణుడికంటె కూడ ఘునుడని చెప్పటానికీ, రథికుడి కంటె సారథి 


గుణాధికుడై ఉంటాడని నిరూపించటానికీ ఒక దివ్య ఇతిహాసాన్ని పేర్కొన్నాడు. 
1. త్రిపురాసుర సంహారం: 


దేవతలు త్రిపురాసుర సంహారం చేయుమని పరమేశ్వరుడిని ప్రార్థించారు. మయుడు భూమండలాన్ని రథంగా 
చేశాడు. సూర్యచంద్రులను రథచక్రాలుగా అమర్చాడు. సముద్రాన్ని అక్షంగా ఉంచాడు. హిమగిరినీ, వింధ్యపర్వతాన్నీ, 
సప్తగిరులనూ రథాంగాలుగా తీర్చాడు. బెక్కాన్ని త్రేతాగ్నులతో చేశాడు. గొడుగును మేరుపర్వతంతో నిర్మించాడు. గుర్రాలుగా 
వేదాలనూ, సంవత్సరాన్ని విల్లుగానూ, బాణంగా వాసుదేవుడినీ చేశాడు. శివుడు తనకు సారథి ఎవరు? అని ప్రశ్నించాడు. 
“మీకు నచ్చినవాడిని సారథిగా చేసికొను మని దేవత లన్నారు. అప్పుడు శివుడు ఇట్టా అన్నాడు: 


తే, “అరయ నెవ్వా(డు నాకంటె నధికు( డతని । మీరు యెటీ(గి యొనర్చు(డు సారధథిత్వ 
మునకు’ నని చెపుటయు, మహామునులC గూర్చి । కొని యమర్త్యులు సంభృతవినయు లగుచు'. 
(కర్ణ. 1.287) 


బ్రహ్మదేవుడి వద్దకుపోయి రుద్రరథసారథికి కావలసిన గుణాలన్నీ ఆయనకు ఉన్నట్లు కీర్తించి, అంగీకరించుమని 
ప్రార్థించి తమను రక్షించుమని కోరారు. అప్పుడు బ్రహ్మ కరుణించి ఇట్టా అన్నాడు. 


ఉ. “మీరు నిజంబు చెప్పితిరి; మిక్కిలి నేర్పును లావు గల్లినన్‌ 
సారథి పోరులన్‌ రథికసత్తము౯ దా గెలిపించు బుద్ధిదో 
रेष విలాస భంగులకు శర్వు(డు ऊज), నాగమాత్మకో 
దార హయంబులన్‌ నడపెదన్‌ ८665०29९ వెజిగందునట్లుగన్‌'. (కర్ణ. 1.289) 


బ్రహ్మసారథ్యంతో శివుడు త్రిపురాసుర సంహారం చేశాడు. దేవతలు కృతకృత్యులయ్యారు. ఆ కథను దుర్యోధనుడు 
చెప్పి “ఇవ్విధంబున లోకహితార్థంబుగా నప్పరమేష్టి శివునకు సారథ్యం బనుష్టించె; నీవు నటపోలె గౌరవ రక్షణార్థంబుగా 
రాధేయు రథంబు గడపు; మిక్కర్ణునకు నక్కిరీటికిం గృష్టునకున్‌ బలశౌర్యంబుల నెక్కుడయిన వా(డవు; వుదీయ 
జీవితంబును రాజ్యంబును భవదధీనంబులు; వానిం గలిగింపను, జయంబును, సుఖంబును గావింపను నీవ యొడయుండ; 
విక్కార్యం బాచరించి నన్ను ८३० మని ప్రార్థించాడు. 


ఈ ఉపాఖ్యానం చెప్పి దుర్యోధనుడు - శల్యుడు కర్ణుడికంటె గొప్పవాడే కాక కృష్ణార్ణునుల కంటె కూడ గొప్పవాడని 


పేర్కొని, అట్టి గొప్పవాడే రథసారథిగా ఉండదగినవాడని ఇతిహాస సాక్ష్యంగా నిరూపించి, అతడిని ఒప్పించాడు. శల్యుడు 


‡38& : 17 


అంగీకరించటం ఉభయతారకంగా ఉండటం చేత భావికథకు సర్వార్థసాధకంగా అమరింది. వ్యక్తుల బలాబలాలను 
ఇతిహాస సుందరంగా ధ్వనింపచేయటం ఈ ఉపాఖ్యానం ప్రదర్శించటంలోని విశేషం. 


11). హంస కాకీయోపాఖ్యానం: 

రథికులలో అర్షునుడికంటె కర్ణుడు గొప్పవాడని దుర్యోధను డన్నాడు. దానిని శల్యుడు అంగీకరించలేదు కాని, 
కృష్ణుడికంటె తాను గొప్పవాడన్నందుకు సంతోషించాడు. అయితే, రథమెక్కగానే కర్ణుడికంటె అర్షునుడే మిన్న అని శల్యుడు 
ఉపన్యసించటం ప్రారంభించాడు. కర్ణుడి బలహీనతలు, ఓటములు మొదలైన వాటిని పేర్కొంటూ అధిక్షేపించటం 
ఆరంభించాడు. మచ్చుకు శల్యుడి మాటలు కొన్ని. 
స 'రోషమహాటోప భీషణ హరితోడ । సమరంబునకు హరిణము గడంగి, 

దానధారాభీల దంతావళముతోడ । సంగ్రామమునకు శశంబు (८66, 

చండస్వభావోగ్ర వుండరీకముతోడ । నాజికి సారమేయంబు (1668, 

దారుణ తుండాతిఘోర గృధ్రముతోడం । గలహంబునకు నురగంబు (6८0 


ఆ. ००८८०६५) గాదె యస్త్ర కళాసము । జ్ఞ్యలు(డు పార్టుతోడ సంగరమున 
కీవు (८8८6 ०५०९८६८ టెల్ల రాధేయ! నీ । కెట్టి బలము నమ్మ నెందు గలదు? (కర్ణ. 2.42) 


శల్యుడి వాక్యాలకు కర్ణుడు స్వాభిమానంతో సమాధానం చెప్పాడు. మచ్చుకు - 


ॐ. “అర్జును నస్త్రవిద్యా ప్రమాణంబు నా । యెటిగినయంత నీ 2368०८0; 588 
కొలందియు వనమాలికొల(దియు౯ గాంచి నా । §९ (6०० 368८0 వారల మదీయ 
దివ్యాస్త్ర ०९२००७८ దెగటార్స నగు నని । యే నిశ్చయించితి; నెట్టు లనినం 
0९९०५ బెద్దకాలంబు గంధపుష్పాదుల । నర్చించుచున్నాడ ననుదినంబు 

ఆ. దొనం గరంబు భక్తి నునిచిన నున్నది । యహిమయంబు దారుణాస్త్ర; మింత 


యంత యనక యెదిరి నాహుతి గొను దాన । छने నోర్తు నొండెం గృష్ణు 5८2 . (కర్ణ. 2.45) 


కర్ణుడు స్వీయపరాక్రమాన్ని ప్రతిపాదించుకొంటున్నాడు. అతడి ప్రతాపం ముందు పాండవులను సైతం తేలికగా 
తీసివేయలేదు. శల్యుడు కూడ కర్ణుడి బలపరాక్రమాలు తెలియని వాడు కాడు, అయినా ధర్మజుడి కిచ్చిన మాటకు బద్దుడై, 
కర్ణుడికి హితవు చెప్పటానికి దురోోధనుడి అనుమతి పొందినవాడై, రథికుడికంటె సారథి దక్షుడని దురోధనుడు చెప్పిన 
ఇతిహాస తాత్సర్యాన్ని మరువనివాడై శల్యుడు మూడు మొనల త్రిశూలంవలె మాట్లాడాడు. తనను నిందిస్తూ పలికితే గదతో 
తల పగులకొడతానని కర్ణుడు బెదిరించినా; మాటలు మానక తాను చెప్పేవి నీతులనీ, వాటిని చెప్పటం సూతధర్మమనీ 
ఇట్లా అన్నాడు: 
छ. “సారథి దక్షు(డై రథికసారము రథ్యబలంబు నాయుధో 

దారత మౌనమున్‌ రణవిధంబు నిమిత్త శుభాశుభత్వ ని 

ర్ఞారణమున్‌ మదిం గని హితం 2९८१०४०९ నీతి గాన, నీ 

వీరసమెత్త నో బలికితేనియు( జెప్పుదు సూతనందనా! (కర్ణ. 2.52) 


పీరిక : 18 


సారథి స్వభావానికి లక్షణవాక్యం వలె సాగిన ఈ పద్యం 25 ధర్మసూకత్రంగా, లోన భేదమంటత్రంగా భాసించే 
ద్విముఖ వాక్యవిన్యాసం. దీనికితోడు అర్జునుడిని హంసగా, కర్పుడిని కాకిగా స్ఫురింపజేసి వారిరువురి నడుమగల 
బలతారతమ్యాన్ని ధ్వనింపజేసే దృష్టాంత రూపమైన కథ (Parabl౭)ను హంసకాకీయోపాఖ్యానంగా చెప్పాడు. 


సముద్రంలో ఒక గొప్ప ద్వీపం ఉన్నది. దానిని ధర్మవర్తి అనేరాజు పాలిస్తున్నాడు. ఆ నగరంలో ఒక వైశ్యగ్రేష్ణుడున్నాడు. 
అతడు యజ్ఞయాగాలు చేశాడు, శాంతిదాంతులు, కరుణాది ఉత్తమగుణాలు కలవాడు, ధనధాన్యాలతోపాటు దానశీలంకూడా 
కలవాడు. బహుపుత్రలాభం కలవాడు. అతడి ఇంటిలో ఒక కాకి చేరింది. అతడిపుత్రులు దానిమీద దయతో ఎంగిళ్ళు పెట్టి 
పొగిడారు. దానితో అది పెరిగి పెద్దదై కడు బలిసి, లోకంలో తనకు సాటివచ్చే పక్షులు లేవని అహంకరించి, ఎవరినీ 
లెక్కచేయకుండా అనేకవిధాలుగా ఆటలాడుతున్నది. 


అట్లా ఉండగా ఒకనాడు గరుత్మంతుడి రెక్కలవంటి రెక్కలబలం గల హంసలు కొన్ని సముద్ర సమీపంలో 
వాలాయి. వాటిని వైశ్యపుత్రులు చూచి కాకితో ఇట్లా అన్నారు - 
క. “పులుగులలో నీ వెక్కుడు । విలసద్గతి నంచ లిట్లు వినువీథి( గరం 

బెలమిం జనియెడు వీనిం । గలసి పజచి గెలువవలదె గతుల బహులతన్‌'. (కర్ణ. 2.56) 


తారతమ్యజ్ఞాన రహితులైన వారిమాటలు విని ఎంగిళ్ళు తిని బలిసిన అవివేకబుద్ధితో ఆ కాకి ఒక మేటి హంసను 
చూచి “పరుగెత్తుదాం ए" అని పిలిచింది. హంసలన్నీ పెద్దగా నవ్వి ఇట్లా అన్నాయి. “మేము మానససరోవరంలో ఉంటాం. 
పక్షులన్నీ మెచ్చేటట్లు తరుగనిబలంతో దూరదూరతీరాలకు ఎగిరిపోతాం. హంసలం కావటంచేత ఎంతదూరమైనా కష్టంలేకుండా 
ప్రయాణిస్తాం. మాలో ఉత్తమహంసను పిలిచావు. ఇంతకుముందు ఎక్కడైనా ఎన్నడైనా హంసలను ఓడించిన కాకిని 


చూచావా? అని బింకంగా పలికాయి. 


అహంకారి అయిన కాకి హంసలతో ఇట్లా అన్నది. నాకు నూటొక్క గతులు తెలుసు. ఒక్కొక్కరకమైన గతితో 
నూరుయోజనాలు ఎగరగలను. నిలువుగా నింగికి ఎగరటం, అక్కడినుండి సూటిగా నేలకు దిగటం, దూరప్రాంతానికి 
సూటిగా పోవటం, అందంగా వక్రయానాలు చేయటం, గుండ్రంగా తిరగటం మొదలైన వెన్నోగతులు నాకు తెలుసు. మీరు 
కోరినట్లుగా నే నన్నిరీతులను ప్రదర్శించగలను.” ఆ బడాయి మాటలు విన్న హంస పోటీపడి ఆకాశానికి ఎగిరింది. 'నీకు 
నూరు రకాల గతులు వచ్చినా పక్షులన్నీ ప్రసరించే సామాన్యగతిలో సముద్రం మీద ఆకాశంలో పరుగు పందెంలో 
పాల్గొందాం రమ్ము” అని హంస కాకిని పిలిచింది. “నాతో పోటీపడి నీవు ఓడిపోవటం నిజం' అని కాకి ఎగతాళి చేసింది. 


హంస యానం ప్రారంభించింది. కాకి గర్వంగా పరుగులు పెట్టింది. రెండూ సముద్రంమీద సాగుతున్నాయి. కాకి 
వేగంగా ముందుకు సాగింది. హంస నిదానంగా ఎగురుతున్నది. హంసను చూచి కాకి త్వరగా రమ్మని పిలిచేది, వెనుకకు 
వచ్చి ముక్కుతో ముక్కును పొడిచేది. చుట్టూ తిరిగి ఈకలతో ఒరసి చిత్రగతులు ప్రదర్శిస్తూ నవ్వేది. త్రుళ్ళి త్రుళ్ళి పడుతూ 


హంస ఓడిపోతుందని పెద్దగా అరిచేది. 


కాకి ప్రదర్శించే ఆ పటాటోపం చూచి హంస ఉత్సహించింది. ఎత్తుగా వేగంగా ఎగురుతూ పడమటి దిశగా 
పయనించింది. హంస వేగాన్ని అందుకొనటానికీ, అధిగమించటానికీ కాకి ప్రయత్నించి బడలిపోయింది. హంస వేగం 


పీరిక : 19 


తగ్గలేదు. కాకికి విశ్రాంతి స్థలాలైన చెట్టుగాని, కొండలుగాని కనబడలేదు. లోతైన సముద్రం మాత్రమే కనబడింది. పడితే 
జలజంతువులు బ్రతకనివ్వవు. పరిస్థితిని గమనించి కాకి భయపడింది. దప్పికతో డీలాపడింది, ఒడలు వశంతప్పి తూలుతూ 
క్రమంగా ఎత్తునుండి క్రిందకు జారటం మొదలైంది. అప్పుడు హంస ఇట్లా అధిక్షేపించింది. 
ఆ. “నీ వనేక గతులు నే, ర్తిది యేగతిం। జనుట చెపుమ వాయసంబ! యేను 
గడవ నరిగి పిలువగా నేల తడసెద? । వెజిక లేటి కిట్టు లెడల విడువ?” (కర్ణ. 2.72) 
కాకి నీరసపడి ఎగురలేక నీటిలో పడి విలవిలలాడుతూ ఉండగా హంస “మాట లెన్నైనా అనవచ్చును, కాని 
అన్నమాటను నిలబెట్టుకొనటం ఎంతమందికి సాధ్యమౌతుంది? అని అవహేళన చేసింది. కాకి “ఎంగిళ్ళు తిని బలిసి, 
గర్వించి నాకెదురు ఎవ్వరు లేరని ఇంతవరకూ అనుకొనేవాడిని; కాని, నా బల మేమిటో ఇప్పుడు తెలిసివచ్చింది. 
కరుణామయుడవైన హంసరాజమా! నన్ను దయతో చూచి, రక్షించి, మా కాకులలో నన్ను కలిపి పుణ్యం కట్టుకొమ్ము]!' 
అని ప్రార్థించింది. హంస కరుణించి కాకిని కాకుల గుంపులో దింపింది. “నేనింక ఇటువంటి అవినయపు పనులు చేయి 


నని కాకి పరితాపం వ్యక్తం చేసింది. 
అన్యాపదేశంగా ఒకరిని అధిక్షేపించే రీతిలో చెప్పబడిన కథ ఇది. దీనిని శల్యుడే సూచించాడు. “నీవు కోముటికొడుకుల 


యెంగిలికూటం బెరిగిన యక్కాకంబు చందంబున గురుకుమారుల యెంగిళులు గుడిచి క్రొవ్వి యెక్కుడువారల 
ధిక్కరించెదవు. నీకొల(ది యెజుంగవు. దానం జేటు వాటిల్లు. నని విశదపరిచాడు. 


మొత్తంమీద శల్య సారథ్యానికి సాకు కల్పించింది త్రిపురాసుర సంహారకథ. శల్యశపథానికి దారి చూపించింది 


హంసకాకీయోపాఖ్యానం. 
4. నాటకీయతను పోషించే సంభాషణ సంవిధానం: 


ప్రబంధంలో కథనాత్మక శైలికి, వర్ణనాత్మకశైలికి, నాటకీయశైలికి సమయోచిత ప్రాధాన్యం ఎర్పడుతూ ఉంటుంది. 
కర్ణపర్వంలో ఈ మూడింటిలో నాటకీయ సంభాషణ శైలికి అధికప్రాధాన్యం ఉన్నది. సంభాషణలలో వైవిధ్యంతో కూడుకొన్న 
రీతులు గోచరించటం వలన ఈ పర్వం రసవత్తరంగా, నాటకీయంగా సాగి ఆమూలాగ్రం ఆస్వాదయోగ్యంగా అమరింది. 
కథాకథనం కంటె సంభాషణలు పాత్రల శీలాలనూ, సన్నివేశ బలాలనూ, నాటకీయ ప్రయోజనాలనూ, అధిక్షేపాది రచనా 


రీతులనూ వ్యక్తం చేయటానికి బలమైన ప్రక్రియలుగా తోడ్చడతాయి. మచ్చుకు కొన్ని ఉదాహరించటం సముచితం. 
కర్ణు డంటే పాండవు లందరికీ పగతో కూడిన ప్రతీకారవాంఛ పడగలెత్తి బుసలు కొడుతూ ఉంటుంది. కర్ణపర్వంలో 
అది తారాస్థాయిలో కనబడుతుంది. 
(అ) నకుల కర్ణుల రణరంగ సంభాషణ: 
నకులుడు - 


క్ర 'కౌరవపాండవులకు నీ । వైరము నీవలన గాదె వచ్చెను! విను మ 
< శరనిహతిం ९०८८ గ । सगत గనుంగొనక కోప మాజునె యొంటన్‌? 


పీఠిక : 20 


य. “అనవుడు 'రాజసూతివి మహాస్త్రవిదుండవు నైన నీకు ని 
ట్లనుట దలంప నర్ప్హమగు; నైనను జెన్న(టి పల్కు లేల? నె 
ట్టన భుజశక్తి మార్తుర కడంక యడంచిన బల్కు టొప్పుగా 
క! నిలిచి చూపు ७८९०००७९ ००००८ జేతులబల్మియుం దగన్‌' (కర్ణ. 1.124-125) 


అని అన్నాడు కర్ణుడు. ఇరువురూ అభిమాన ధనులు, పౌరుషోపేతులు, మాటపడని మహితాత్ములు. యుద్ధంలో 
నకులుడిని ఓడించి అతడు పారిపోతుంటే వెన్నడించి ధనువును అతడి కంఠానికి తగిలించి లాగి జుట్టుపట్టుకొని చిరునవ్వు 
నవ్వుతూ కసిగా కర్ణుడు ఇట్లా అన్నాడు: 
క. “పలుకులు వృథగా నన్నుం । బలికితి; ము న్నింక నెన్ని పలుకవలసినం 

బలుకుము నీకేం దగ; నా । ०७5०९०८ జలము నీ 36800 తంతియ చాలున్‌.” 


కు “అలవెటి(గి పెనగు పెనగం । దలణిన నది గాక సిగ్గు దలకొని యనికిం 
దొలగుట యిం కిట దగు, వి । చ్చలవిడి నరునునికడకు( జనుము కుమారా! (కర్ణ. 1.136, 137) 
కర్ణుడి పాత్రలో అభిమానంనుండి ఆగ్రహంవరకు పరిణమించిన మానసికావస్థలకు ప్రతిబింబాలుగా వలికిన 


పలుకులు ప్రతిధ్వనించాయి. 


(ఆ) కృపాచార్యుల చేతిలో ధృష్టద్యుమ్నుడు డీలాపడిపోయి ఎదుర్కొనలేకపోయాడు. అప్పుడు సారథి అన్నమాట 
లివి- 
చ. “వినుము కుమార! విప్రభుజవీర్య మవార్యత( దేజరిల్గెడుం; 

జనవు భవత్సమగ్ర శరజాలము లీతనిమీ(ద; దైవసం 

జనితము నువ్వె! యియ్యేడరు; సంగర మిట్టిది తొల్లి యెందు నా 

కనినది లేదు; తేరు దొల(గం గొనిపోవుట కార్య మిత్తటిన్‌.' 


పః 'నీయట్టివాని విక్రమంబునుం దిట్టినయట్లు సమయుటం జేసి యిమ్మహాత్ముం డవధ్యుం డని 
నిశ్చయించితి; నామాట కియ్యకొనుము (కర్ణ. 1. 156-157) 


సారథి మాటలకు ధృష్టద్యుమ్నుడు సుముఖంగా ఇట్లా అన్నాడు: 


చ. “చరణములుం గరంబులును సంచలభావము నొంద( జొచ్చె, మేన్‌ 
०८०८८ బోవుచున్నయది, విహ్వల మయ మనంబు, నీతలం 
పరయయణగ మేలు; మారుత సురాధిపసూనులలోన నల్ల నొ 
క్కరు దెసకై రథంబు దొల(గం గొని పొ; మ్మడిబీర మేటికిన్‌?' (కర్ణ. 1.158) 


రథికుడికీ, సారధికీ నడుమ ఉండవలసిన ఆదర్శ్భసంబంధం ఈ సంభాషణలో అచ్చంగా ప్రతిబింబించింది. ఓడిన 
వీరుడు మనస్సు వికలమైనప్పుడు ప్రదర్శించే సాత్తికాభినయం వర్ణనాతీతం. 


‡38ड : 21 


(ఇ) శల్యుడు కర్ణుడిని అధిక్షేపించే వ్యంగ్యోక్తులు. 


2० 


८8०८ దాశి ०८८ బోరి మగ(టిమి । వాపిన యంగారపర్షుకంటె, 
ఘోషయాత్రావిధి (०८००००८ జెజిపట్టి । మానమేదిన చిత్రసేనుకంటె(, 
ఖాండవోద్యానంబు( గావనేబిక సిగ్గు । వడి చన్న నిర్ణరప్రభునికంటె(, 

గ్రీడాకిరాతు(డై (&*८७ ०९०९७७०८ గాగ । 2590 చిక్కిన త్రిలోచనునికంటె 


ఆ. నెక్కుడైన వీరు(డే నర్షునునితోడ( । బొడుతు నొడుతు ననిన బోలు గాక 
వినుము సూతతనయ! 5०8९5१८९ లాతని( । జెబుతు మనుట నోరిచేటు గాదె! (కర్ణ. 2.24) 


అంగారపర్గుడు, చిత్రసేనుడు, ఇంద్రుడు, పరమేశ్వరుడు మొదలైన వీరులను, దివ్యులను ఓడించిన అర్షునుడికంటె 
మేటివీరుడు మాత్రమే “అతడిని పొడుస్తాను, చంపుతాను” అని ప్రతిజ్ఞలు చేయటానికి అర్హుడు గాని కర్ణుడివంటి వారు 
కాదని శల్యుడి అధిక్షేపం. కర్ణుడు జయించిన వీరులు ఆ స్థాయివారు కాకపోగా అర్జునుడిని ఒక్కసారైనా ఓడించి బిరుదం 
సాధించిన సాహసం కర్ణు డంతవరకు చేయలేదు. పౌరుషోక్తులు మాత్రం పెల్లుగా పలకటం ఆయన నైజం. ఈ మాటలు 
అందుకు సాక్ష్యాలు. 
ॐ. “వలను శోభిల్ల ३०१०5 - क ०5० । రును? డని నా घौ సూపె నేని 

బసదనం బే నిచ్చుభంగి యందజకును । వివరించి చెప్పెద విను(డు; “మీరు 

50९600८ దగు రథ్యములతోడి సౌవర్ణ । రథములు వలసిన రయము లావు 

బొలుపును గలుగు కాంభోజ హయంబుల । వలసిన బేర్చు సత్త్వంబునందు( 


తే, బరిణతము లగు సుందరకరివరముల । వలసినను, జారులావణ్యవతుల వలసి 
నను, మహాగ్రామములు వలసినను గోర్కి । నెక్కు డమ్మేటిమగని కే నిచ్చువాడ. (కర్ణ. 2.30) 
ఈ మాటలు ప్రగల్భాలకు పరాకాష్ట. ఈ పద్యంలోని వ్యంగ్య మేమంటే - కర్ణుడి పేరు వినగానే అర్జునుడు 
రణరంగంనుండి పారిపోయి ఎక్కడో రహస్యస్థలంలో తలదాచుకొంటాడనీ, అతడి ఆచూకీ తెలిసి కర్ణుడికి చూపెట్టినవాడికి 
భూరి సత్కారాలూ, కానుకలూ ఇస్తానని కర్ణుడు ప్రకటించటం ఇందులోని భావం. ఎదురుగా తలెత్తితే కనబడే కపిధ్వజం, 
కృష్ణార్ణునుల రథం మొదలైన సంకేతాలు అర్షునుడి అస్తిత్వాన్ని బట్టబయలు చేస్తుండగా ఈ పౌరుషవాక్యం అతడి 


డాంబికత్వాన్ని ధ్వనింపజేస్తున్నది. 
(ఈ) పరస్సర దూషణలు: 


కర్ణుడు మద్రజాతి దురాచారాలను ఎకరువు పెట్టి ఆ దేశానికి అధిపతి అయిన శల్యుడిని దూషించటం : 


2० 


“విను, పాపదేశ సంజనితుండ వగు నీకు । దుర్చుద్ది గాక సద్బుద్ది గలదె? 
క్షత్రియాధమ! నీచ! కలదు లోకంబున । నాబాలగోపాలమైన వాక్య; 
మతికుటిలుండు, సంగతు(డుగా౭ డేమిటం । జెలికిం ०७6०८७०८ జెట్ట పలుకు, 
దుష్టాత్మకు(డు, గడు గష్టుడు మదధ్రకుం । డను నంతవట్టు బ్రత్యక్ష మయ్యె! 


‡38& : 22 


ఆ. వావి లేక యెల్ల వనితలు బురుషులు(। గలయ మీకు నెగ్గు గాకయుండు; 
మున్ను గల్లు పిదప జన్నుబాలై 2०८०८ । గుదురు; సెప్ప నేల గుణము లింక?” (కర్ణ. 2.47) 
ఎదుటివారిని తిట్ట తలచుకొంటే వారిని సూటిగా అనకుండా లోకులు ఇట్లా అంటున్నారని చెప్పటం నాగరకలక్షణం. 
కర్ణుడు అనదలచుకొన్న నాలుగు మాటలూ పరోక్షంగా నోటిదురద తీరేటట్టు పలకటం పై సంభాషణ 8९0. దీనికి 


బదులుగా శల్యుడు అంగ దేశీయులస్వభావాన్ని మిషగా పెట్టుకొని కర్గుడిని నిందించాడు. 
తే. 'విడుతు రాప్త్రుల బంధుల, వెలలు గన్న । నమ్ముదురు కులకాంతల నంగదేశ 
జనితులగువారు; ०९०८८ సజ్జనుల; కిట్టు । లేవకో నొడ్డ చరితంబు లెన్న నీకు?” (కర్ణ. 2.111) 
కోపం అంచులు దాటితే దూషణం నోటికి భూషణంగా మారుతుంది. పెద్దలైనా, పిన్నలైనా, ప్రభువులైనా, 
సేదలైనా ఇది మానవస్వభావం. మనోనిగ్రహం లేనివారూ, మానాభిమానులూ, ఉద్రేకస్వభావులూ ఈ రీతిలో నూతన 


ప్రమాణాలు సృష్టించగలరు. కర్ణశల్యులు ఆ ప్రమాణాలకు ప్రతినిధులు. 
(च) పరస్పర పరుషవాక్యాలు: 


పగ సాధించగోరే వీరులు శత్రువులను పరుషమైన మాటలతో ఎదుర్కొంటారు. చర్యలను సూచించే మాటలు 
ముందుగా వెలువడటం ఇటువంటి సంభాషణలలో సర్వసామాన్యం. ఉదాహరణకు అశ్వత్థామా, ధృష్టద్యుమ్నుడూ 


సమరాంగణంలో ఎదురు పడ్డప్పుడు సాగిన పరుషభాషణంలో ఒక మచ్చుతునక. అశ్వత్తామ = 


छ. “మా తండ్రియెడం జేసిన । పాతకము కతంబు గాగ బాంచాల 8७) 
न] తునిమెద నిను నరు డిట । కేతేరక యున్న, బాట కీవు నిలిచినన్‌'. (కర్ణ. 2.327) 
ధృష్టద్యుమ్నుడు - 

క “మీతండ్రి కుబీకి 5९88: । హేతియ నీకొజికు నునిచి; తిపుడ నజుకుదున్‌ 
నీ తులువ పలుకులకు నీ । డై తోచిన యుత్తరంబు నిదియ దురాత్మా! (కర్ణ. 2.329) 


“'మాతండ్రి అని అశ్వత్సామ మొదలెట్టితే “మీతండ్రి అని ధృష్టద్యుమ్నుడు ఎత్తుకొనటం, ఇద్దరూ కందపద్యాలే 
చెప్పటం, పాంచాలనికృష్ణా! అని ఒకరు దురాత్మా - అని మరొకరు నోరారా తిట్టుకొనటం - తునిమెద నని ఒకడంటే 


నరికెద నని మరొకరనటం పరుష భాషణలకు శాబ్దిక, ఆర్థిక సమతౌల్యాన్ని కలిగించాయి. 
(ఊ) ఆత్మీయుల పరస్సర నిందలు: 


శిబిరంలో విశ్రాంతి తీసికొంటున్న ధర్మరాజు యోగక్షేమాన్ని తెలిసికొని తిరిగి యుద్దానికి పోవాలని వచ్చిన 


అర్జునుడిని ధర్మరాజు పలికిన నిష్ణురవాక్యాలు: 


పీఠిక : 23 
చ. “హరి గలుగంగ నేటికి భయంబున వచ్చితి; నీదు గాండివం 
బెరవుగ నిచ్చి, నీవు నొగ లెక్కి, హరిన్‌ రథిం జేయం గన్న ని 
ష్టురభుజ విక్రమోగ్రు డగు సూతతనూభవు( దత్సహాయులం 
బొరిగొన(డే సుయోధనుని పో(డిమి దూల(గ నొక్కమాత్రలోన్‌'. (కర్ణ. 3.65) 


అరునుడు గురుసంహారదోషం పోగొట్టుకొనటాన్నికై ధర్మజుడిని అధిక్టేపించటం. 


ॐ. 'నీవు జూదం బాడగా వైరబంధంబు । इ "८०७5१९३८ గలిగె మనకు; 
రాజ్యునాశంబు నరణ్యవాసంబును । దాస్యదైన్యంబు నత్యంతదుఃఖ 
ములు దెచ్చికొంటి; సి ७०७०९८० నీమనం । బున నించుకేనియు; ననికిం జాల 
కున్న వానికి దాల్మి యొప్పగు౭ గాక ప్ర । ల్లదములు వలికిన లాఘవంబు 

తే, సెందు; ము న్నేమి సేసిన జేసి; తింక । నైన దుర్చుద్దితనములు మాని, తగిన 


పౌరుషము లేముసేయ(గ నూరకుండు; । మిడుమపడువారు సైతురే యివ్విధంబు?' (కర్ణ. 3.89) 


ఈ మాటలలో ఆత్మీయులు తమతమ అంతరంగాలలో దాచుకొని ఉన్న భావాలను మొదటిసారి బయటపెట్టుకొన్నప్పుడు 
కలిగే గగుర్పాటు, పాపభీతి లేనితనం, నిర్మొగమాటంగా వెలువడే నిజాలనైజం మనకు గోచరిస్తుంది. కాని, అవి సందర్భోచితాలుగా 
తోచనందున చివరకు ఆ పాత్రలే పరితాపాన్ని వ్యక్తం చేసి ఆ రోషాన్ని పోగొట్టుకొనటంతోపాటు మనకు కూడ మనశ్ళాంతిని 
కలిగిస్తారు. ఈ సన్నివేశాంతంలో శ్రీకృష్ణుడి ఉపశమనవాక్యాలు మనకు పరితోషకవాక్యాలు! 


छ. 'ఈతని నొవ్వ( బల్కుటన యీదురవస్థకు వచ్చి తక్కటా! 
శాతమహాసి నీ నృపతిం జంపిన నె ట్లగునో; విపత్తికిం 
బాతకఘోరవృత్తికిని బాసితి దైవ మనుగ్రహించుటన్‌; 
నీతెలి వాప్తబంధుజన నిర్మిత పుణ్యవిపాక మర్షునా!' (కర్ణ. 3.108) 


5. వర్ణనావైదగ్గ్యం: రచనా శిల్సం: 
ణక ` <¢ 


కర్ణపర్వం రెండు రోజుల యుద్దం వర్ణించే కథాభాగం. యుద్దవర్ణ్లనలలో మూడురకాలు ప్రసిద్ధం. 1.యుద్దక్రియా 
థి 8 ८ 5 ८ ८ 

వర్ణనం. 2.యుదభూమి వర్లనం. 3౩.యుద్ల్దవీరుల వర్లనం. కర్ణపర్వంలో ఈ మూడూ ముచ్చటగా పోషించబడ్తాయి. 
त 69 त 69 69 ७ 

యుద్దాలలో దొమ్మియుద్దం కంటె ద్వంద్వయుద్దాలు ఎక్కువగా ఉన్న ఈ పర్వంలో యుద్దవీరుల ప్రవృత్తులను బట్టి, 

५ ५ ५ ధి వ బ 

ल ప్రయోగ ప్రజ్ఞలనుబట్టి ఎంతో వైవిధ్యం కనబడుతుంది. కౌరవపాండవులు క్రమంగా మకర అర్థచంద్రవ్యూహాలను 

పన్నుకొన్నా, కర్ణుడు హుటాహుటిగా ధర్మరాజుమీదికి దాడివెడలటంతో వ్యూహరచన దెబ్బతిన్నది. దానితో వ్యక్తులు సాగించిన 

పోరులకే ఈ పర్వంలో ప్రాధాన్యం ఏర్పడింది. అందులో ఎన్నో అబ్బురాలు, అనుకొనని సంఘటనలు జరగటంవలన 

జయాపజయాలు దైవాధీనాలన్న నానుడి సత్యమైనట్టు తోస్తుంది. కురుకుమారులలో శ్రుతవర్మ, ఉలూకుడు, శతానీకుడు, 

శ్రుతకీర్తి, సత్యసేనుడు మొదలైన కురుకుమారులు సైతం యుద్ధంలో తమ అస్తిత్వాన్ని నిరూపించుకొని మెరుపులవలె 


‡38& : 24 


ప్రకాశించి కొందరు ఆరిపోవటం సహజంగా ఉన్నా యువకుల సాహస ప్రవృత్తిని పోషించినట్లయింది. అట్లాగే పాంచాలకుమారుల 
పరాక్రమ వర్ణనం కూడా పరితల దృష్టిని ఆక్రమిస్తుంది. భీముడు శ్రుతవర్మాదులను చంపాడు. కర్ణుడు పాంచాలురను 
చంపాడు. ఇవన్నీ ఒక యెత్తు 


ప్రసిద్దవీరుల నడుమ జరిగిన యుద్దాలలో అద్భుతా లెన్నో జరిగాయి. సాత్యకి విందానువిందులను సంహరించటం, 
ప్రతివింధ్యుడు చిత్రుడిని వధించటం, దుశ్శాసనుడు సహదేవుడితో యుద్దంచేసి మూర్భపోవటం, కర్ణుడితో నకులుడు పోరి 
పరాభూతుడు కావటం, ధృష్టద్యుమ్నుడు కృపాచార్యుడితో పోరి పారిపోవటం, కృతవర్మ శిఖండితో పోరుసల్పటం, సత్యసేనుడు 
శ్రీకృష్ణుడి మేనికి గాయాలు చేయటం, దుర్యోధనుడు ధర్మరాజుతో యుద్దంచేసి మూర్భిల్లటం, భీముడు కర్ణుడిని మూర్భితుడిని 
చేసి నాలుక కోయబోయి శల్యుడి హితవు విని మానటం, ధర్మజుడిపై इट దాడిచేసి అతడి వెంటపడి తరముటం, 
భీముడు అడ్డుకొనటం, సుశర్మ ట్రేటుకు కిరీటి మూర్భితుడు కావటం, కృపుడికి శిఖండి ఓడి పారిపోవటం, ధృష్టద్యుమ్నుడిచేత 
కృపుడు పరాభూతుడు కావటం, దుర్యోధనుడు విరథుడు కావటం; కర్ణుడు ధర్మరాజును ఓడించి బాధించటం అతడి 
పలాయనం, భీముడు దుశ్ళాసనుడిని భయంకరంగా చంపటం - మొదలైన వర్ణనలు యుద్దవీరాన్ని అద్భుతంగా పోషించాయి. 


కర్ణపర్వంలో నాయక పక్షంలో భీమార్జునుల యుద్దం, ప్రతినాయక పక్షంలో కర్ణాశ్వత్ణామల యుద్ధం విస్తృతినీ, 
ప్రశస్తినీ సంపాదించుకొన్నాయి. కర్ణార్టున ద్వంద్వయుద్దాలలో శస్తాస్త్ర ప్రయోగవర్ణ్లనం విస్తృతంగా వర్ణించబడింది. వారి 
రౌద్రకర్మలకు ఫలంగా రణరంగ భూమి బీభత్సంగా భాసించే ఘట్టాలను తిక్కన ఎక్కువగా దీర్భవచనాలతో, అలంకార 
సుందరంగా, భీషణరమణీయంగా వర్ణించి తనప్రత్యేకతను చాటుకొన్నాడు. ఉదాహరణకు ఒకటిరెండు, క్రియాప్రాధాన్యంగల 
యుద్ధచర్యలను కథాకథనంలోనూ, అలంకారవర్ణనంలోనూ రక్తికట్టించే నేర్చు ఉభయకవిమిత్రుడి కవితాసామర్థ్యం. (శ్రుతకీర్తి 
శల్యుడితో పోరు उट) ఘట్టంలో సీసపద్యాన్ని రెండు ప్రయోజనాలకు తిక్కన ప్రక్కప్రక్కన వాడి చూపించాడు. కథాకథన 
రూపవర్ణనం: 
ॐ. 'వేటొక్క విల్లెత్తి వివ్వచ్చుకొడు కటు । పదినాలుగమ్ములు 53682 మద్ర 

పతిమేన, నత(డు దొంబది తూపు లడరించి । యేసె నవ్వీరుశరాసనంబు 

ఖండంబులుగ, వాడు గండడంగక గద । 3४:3८ బొడిసేసి యేచి, శక్తి 

నిగిడింప( దునుమాడె, నిశితభలంబున( । ద్రుంచె* దదీయసూతుని శిరంబు 
ఆ. వాయుజవము లైన వాహంబు లప్పుడు । గల(గి యరద మనికి దొల(గ నీడ్బె; 

దెబిపి గాంచి శల్యు( డటిముణీ( జొచ్చి క । ९०८ బాండుసుతుబలంబు నధిప! (కర్ణ. 1.114) 


అలం కృత యు ద్ద వ రన 9: 


2० 


5०5९१८०5 & ९८ 6९८६) యాడెడు గంధ । దంతావళము సముద్దండతయును, 
దరమిడి మృగసముత్కరము ఘోరంబుగా । వధియించు కంఠీరవంబు నేపు, 
నీరసారణ్యంబు నిర్భరాటోపత( । గాల్చు దావాగ్ని యుగ్రక్రమంబుం, 

బ్రకట విక్రాంతిం బురత్రయంబును సమ । యించు ఫాలాక్షుని యేడ్తెజయును, 


పీఠిక : 25 


ఆ. బోల్పం బట్టు నయ; భుజగర్వశౌర్య ప్ర । తాపదుర్ణమ ప్రకోపములకు 
మద్రవిభు(డు గోలుమస(గి శాత్రవసైన్య । హననకేలి సల్పు నవసరమున.” (కర్ణ. 1.115) 
యుద్దక్రియా ప్రభావం యుద్దభూమిమీద ప్రకటితమౌతుంది. యుద్ధభూమి రుద్రభూమిగా మారిన ఘట్టాలను 
తిక్కన సందర్భోచితంగా వర్ణించి ప్రతిభను ప్రదర్శించాడు. సామాన్యంగా యుద్ధభూమి వీరులు ప్రదర్శించే వీరకర్మకుగాని, 
రౌద్రకర్మకుగాని ప్రతిఫలాలుగా నిలవటం గోచరిస్తుంది. చూపరులకు అద్భుత, భయానక, బీభత్సరసాలను కలిగించే 
విభావంగా రణభూమిని వర్ణించటం కావ్యస్వభావం. కర్ణపర్వంలో రసోదంచిత రణస్థల వర్ణనం ప్రబంధోచితంగా నిర్వహించబడింది. 
మచ్చుకు ఒకటి రెండు ఉదాహరణలు: 


బీభత్సుడు సంశస్తకులను ष्तः" రణనిహతులయ్యేట్లు విజృంభించగా రణరంగం భయంకరంగా తోచింది. 
చూచే వియచ్చరులకు అద్భుతాన్నీ, బీభత్సాన్నీ ఆవహింపచేసింది. తిక్కన ఆ దృశ్యాన్ని సీసపద్యంతో చిత్రించాడు. 


2. తేరుల చెక్కలు, వారణంబుల ఖండ । ములు, భూషణంబుల పొడియు, ఘోట 
కంబుల ९६०९ ०५०९००८, గరవాల తోమర । శరపరిఘాదుల శకలములును 
రథికజనంబుల వ్రయ్యలుం, జామరచ్చత్ర । కేతువుల యంశములు, భటుల 
తుమురును, రౌతుల తుండంబులును, గంక । టముల భాగములు, జిందముల నుబుము 


తే, గలిసి నెత్తుట ముని(గి ప్రేవుల బెనంగి । మెదట బ్రుంగి, వియచ్చర హృదయములకు 
నద్భుతంబు బీభత్సంబు నావహింప । సంగరాంగణ మతిఘోరభంగి ०5०65०4 . (కర్ణ. 1.177) 


ఈ వర్ణనంలో యుద్ధభూమి పీనుగుపెంటగా మారటమే కాకుండా, చతుర్విధాంగాల శకలాలు కుప్పలుపడి, 
రక్తంలో మునిగిపోవటం చిత్రించబడింది. ఆ దృశ్యం చూచినప్పుడు మొదట ఘోరంగా (భయంకరంగా) స్ఫురిస్తుంది. € 
ఘోరదృశ్యానికి కారణమైన అర్షునుడి వీరకర్మను భావించినప్పుడు అద్భుతంలో ముంచెత్తుతుంది. నెత్తుటిలో మునిగి, 
డైేగులలో చిక్కువడి ఉన్న శరీరశకలాలను చూచినప్పుడు బీభత్సం కళ్ళకు కట్టినట్లనిపిస్తుంది. స్థిరవిభావదర్శనంవలన 
సహృదయులచిత్తాలలో కలిగే రసభావస్ఫూర్తిని చిత్రిస్తూ పరితలకు ఆస్వాదన సౌలభ్యాన్ని కలిగించే 8९) మిది. 


రౌద్రరసాన్ని వీరుల హావ భావాలలోగాని, చర్యలలోగాని చిత్రించే విధంగా ఒక విధమైతే, రణరంగంలో సంకులసమరంలో 
గోచరించే చతురంగవిన్యాసంలో చిత్రించే విధం మరొక విధం. క్రోధోద్రేకంలో కాల్బలాలు చేసే అరుపులు, వాదధ్యనాదాలూ, 
ఆయుధాల చప్పుళ్ళూ, రథాశ్వాదులను విరిచేటపుడు నరికేటప్పుడు వెలువడే శబ్దాలూ మొదలైనవి రౌద్రరసవ్యంజకాలుగా 
భాసిస్తాయి. గజాశ్వాదులు రణరంగంలో పడి ఉన్న తీరు కూడా రౌద్ర క్రియాసూచకంగా గోచరిస్తుంది. ఉదాహరణకు 
ఎనుగులు దంతాలతో గుర్రాలను కుమ్మి చంపినప్పుడు, ఆ ఎనుగులను వీరులు చంపినప్పుడు, ఆశ్వికులు కాల్బలాలను 
చెండాడినప్పుడు, రథికులు పోరి నేలబడి నీల్గినపుడు ఆయా భంగిమలలో చచ్చిపడి ఉన్న, తునాతునకలై చెదరిపడి ఉన్న 
వైఖరి ఆయా సందర్భాలలో ప్రకటితమై రణరంగ రౌద్రవిస్ఫూర్తి వ్యక్తమౌతుంది. చచ్చిన శవాల భంగిమలు కూడా 
యుద్ద్ధక్రీడలోని రౌద్రరసభంగిమలకు నిశ్చల నిదర్శనాలుగా నిలిచినట్లు వచనంలో తిక్కన వర్ణించిన తీరు పఠిత కళ్ళతో 
చూస్తున్న సజీవ చిత్రంగా భాసిస్తుంది. ఉదాహరణకు దుర్యోధన ధర్మరాజుల ద్వంద్వయుద్ద ఘట్టంలోని సంకులసమర 
వర్ణన. 


పీఠిక : 26 


3. “ఇత్తెబింగున నపరాహ్లంబున దొరల మొత్తంబు లొక్కదెసకుం దార్కొనిన, నుభయబలంబులు నురవడించి 
కలయం బెరసినం, గ్రందుకయ్యం బయ; నందు జిందంబుల మోయతయు, నార్పుల యులివును, 
బాణకృపాణాది హేతి సంఘట్టనంబునం బుట్టు రణనంబును, రథావయబవాస్థికపాల భంజనంబున 
నెసంగు నినదంబునుం గూడి పరణగిన దిక్కులు పిక్కటిల్లె గరుల కొమ్ములం జిక్కి ట్రేలు 
తురంగంబులును, సందుకొని చొచ్చిన సుభటులు సెరివిన నొబిగి కూలు శుండాలంబులును, నాశ్ట్వికుల 
మొగంబునం బడి లులాయంబులు किष) సరోవరంబుల చందంబగు కాల్చలంబులును, రథికులు 
వోక పెనంగిన నజవజిలయిన యరదంబులును, నెత్తురు కాలువలును, గండల తిట్టలును, బ్రేవుల 
ప్రోవులును, నెమ్ముల రాసులును, నత్యంత రౌద్రంబు నావహింబె....” (కర్ణ. 1.186) 


రణరంగంలో కర్ణుడి వీరవిహారాన్ని వర్ణిస్తూ కొంత అలంకృతంగా, మరికొంత కథాకథనరూపంగా సాగిన సీసపద్యం 


హృద్యం. 

2. 'సింహంబు బారి(జొచ్చిన గజంబుల ०१०८, । బులి కగ్గమైన జింకల విధమున, 
జ్వలనంబు? గిట్టిన శలభంబులట్లుం, బాం । చాల యోధులు జేది సైనికులును 
దను దాశి పాలియ, రాధాతనూభవు౭ ८88८ । దనివోక ధర్మనందనుని యున్న 
చక్కటి కడర, ధృష్టద్యుమ్ను(డును, ద్రౌప । 6 పుత్రులును సహదేవుడును శి 

తే, ఖండియును సాత్యకియు నకులుండు( జేయ । గల మహిశులు( బొదివి రక్కర్ణు; నతడు 


సపెక్కుపాములు వొదివిన( బెన(గు గరుడు । ననువు దోపగ బోరాడె మనుజనాథ! (కర్ణ. 2.273) 


అర్జునుడు బాణాలను ప్రయోగిస్తూ క్షణాలలో శత్రుసైన్యాన్ని మట్టు పెబ్బెటప్పుడు చతురంగబలం ఆయా క్షణాలలో 


ఉన్న శరీరభంగిమలతో నేలగూలిన సహజస్థితిని స్వభావోక్తిలో తిక్కన వర్ణించిన తీరు రమణీయం. 


మ్య్‌ 'నవ్వెడు తలలను, గ్రొవ్వారు చేతుల, । బిరుదులు వెట్టిన చరణములను, 
వాతులు దెజిచిన వాజి మస్తకముల, । గిరిశ్శృంగములం బోని కరిశిరముల, 
నవయవభేదంబు ९८८९० నట్లుగం। దుము రైన బహుగాత్ర సముదయముల, 
భయదంబులై మహి బడు విమానములట్ల । యజవజలైనట్టి యరదములను 


తే, నేల नमत; దన బాణజాల మడర । నెవ్వ రడ్డము సొచ్చిన నించుకయును 
దవుల(బడక, సముద్ధతి( దివిరి మనల । ठ చూచుచు బార్లు & దిక్కు 65 2 . (కర్ణ. 3.176) 
రణరంగంలో యుద్ద్ధవీరులు ఆయా సందర్భాలలో ప్రకటించే వీర రౌద్ర రసమూర్తులను రూపుకబ్టేటట్లు చేసే 
వాజ్మయశిల్బం తిక్కనది. ఉదాహరణకు కొన్ని: 


1. రౌద్రరసమూర్తి భీముడు. 


‡38& : 27 


మ. 29८8 ०5०० డసురేంద్రు వ్రచ్చు కరణిన్‌ రౌద్రం బుదగ్రంబుగా 
నుర మత్యుగ్రత( జీరి, క్రమ్ము రుధిర మ్ముల్లాసియై దోయిట 
న్వెరవారం గొని త్రావు, మెచ్చు జవికి, న్మేనున్‌ మొగంబున్‌ భయం 
కరరేఖం బొరయంగం జల్లికొను, నక్కౌరవ్యు( జూచున్‌ బొరిన్‌'. (కర్ణ. 3.214) 


2. కృష్ణార్ణునుల వీరశృ్శంగార మూర్తులు: 


చ. “తనువుల గర్భబాణము లుదాత్త గతిం జెలువొంద( గౌరవుల్‌ 
కనుకని ९००७७, శౌరియును గవ్వడియున్‌ వెలుగొంది రొక్కెడన్‌ 
వినుత మరీచులై పొడిచి నిర్భర సంతమసంబు నల్గ్లడం 
జన నభిరామమూర్తు లగు చంద్రుని సూర్యుని బోల్ప( బట్టుగన్‌'. (కర్ణ. 3.381) 


3. కర్ణుడి సర్వసైన్యాధ్యక్ష వైభవం: 


సీ. “తళతళ మనియెడు దంత ప్రభలతోడ । ఘనకేతువున హస్తికక్ష్య మెజయ, 
హంసవర్ణములైన హయముల పటుగతి । నర్కప్రభం బగు నరద మొప్ప, 
దీస్తకాంచన రసలిప్తమై చెలువొందు । సజ్యకార్ముకము హస్తమున వెలుగ, 
వీటికి సమర సమాటోప మొదవ నా । భీల శంఖము దనమోల మోయ 

తే. రణసముత్సాహలక్ష్మి వక్రమున వింత । చెన్ను వెలయింప, నాప్పులు సేరి రెండు 


పక్కియథలయందు బవరంపు( బలుకు లెస(గ । నడవ సాంపాణి, కర్ణుండు వెడలె నధిప!' (కర్ణ. 1.60) 
4. పార్టుడి పరాక్రమస్ఫూర్తి: 
మ. “భ్రుకుటి స్ఫూర్ణిత ఫాలభాగు( డగుచు బొంగారి, యా సూత పౌ 
త్రకు కోదండము 2०९७८5० 6६००९०८ జిత్రస్ఫూర్తి దున్మాడి, మ 
స్తక ముగ్రోద్దతి( గ్రూరభల్ల విలస ద్దారాహతిం ద్రుంచె, బా 
ణకలళాదుర్ద్ణము( డ న్నరుండు పతియు న్రాధేయు(డుం జూడ(గన్‌'. (కర్ణ. 3.246) 
5. కర్గుడి చివరి పోరాటంలో రుధిర ప్రభామూర్తి: 


छ. 'నెత్తుటం దో(గి మేను కమనీయరుచిం గొమరార, బాణసం 
పత్తి యుదగ్రతన్‌ మెజియ, భాస్వరు(డై యరదంబుమీ(ద భూ 
పోత్తమ! ८ డొప్పె నరుణోజ్ఞ్య్వల మండల కాంతిపూరము 
న్మొత్తపు 69९०० దగ నినుం డపరాద్రి వెలుంగు చాడ్చునన్‌. (కర్ణ. 3.339) 


ఈ విధంగా కర్ణపర్వం వీరచిత్రాల పరాక్రమ ప్రదర్శనశాల. అందులో చల చిత్రాలు బహుళం; స్థిర చిత్రాలు 
పరిమితం. ఇది విరామంలేని చైతన్యస్రవంతి. అది కర్ణపర్వ ప్రబంధకాంతి' 


పీరిక : 28 


తిక్కనది 'రసాభ్యుచిత బంధ'మని శ్రీనాథుడి తీర్పు. దానిని “ఆంధ్రావళి మోదముం బారయు' నట్టుగా దిద్ది 
తీర్చాలని తిక్కన అభిమతం. రసశబ్బాన్ని తిక్కన ప్రబంధనాటక ప్రక్రియలకు చెందిన పారిభాషిక పదంగా వాడాడు కాబట్టి 
నాటక ప్రక్రియలో పాత్రోచిత రచనాబంధాన్నీ, ప్రబంధ ప్రక్రియలో కావ్య రసోచిత రచనా బంధాన్నీ “తిక్కన ప్రయోగించాడు. 
దీనికి తోడు ఆయన అర్థగుణాలకు ప్రాధాన్యమిచ్చే రచనను సర్వత్రా పాటించాడు. దానివలన శబ్దసంయోజనం గాని, 
సమాససంఘటనంగాని, తెలుగునుడికారంగాని అర్థదీప్తికి పోషకంగా ఉండే రచన తిక్కన కావ్యశైలిగా రూపొందింది. అది 
తెలుగునాట జనరంజకంగా ఉండటానికి రచనలో వ్యావహారికతను విరివిగా ప్రవేశపెట్టాడు. పూర్వకవుల అపూర్వ ప్రయోగాలను 
తాను పుక్కిటపట్టిన దానికంటె తన కాలంలోని జీవద్భాషలోని పలుకుబడితో రచనకు ప్రాణం పోశాడు. కర్ణపర్వాన్ని తెలుగు 
తియ్యందనంతో కర్ణపర్వంగా చేశాడు. కొన్ని ఉదాహరణలు: 


1. తెలుగు పలుకుబడికి దగ్గరగా ఉండే కావ్య రచన: 


పగలింటి దివియ చందమయ్య దినకరుండు (1.62) 
కయ్యంపు వేడుక మొగంబునం దళుకొత్త (1.69) 

నిప్పుల్‌ రాలు కన్గోయితోన్‌ (1.91) 

పాలివోని కలికి తనము (1.101) 

సిగ్గు జలము డిగ్గంద్రావి (1.133) 

చేతుల తీ(టవోవ (1.197) 

చేతుల కసివోవంగ (2.300) 

చూచియుం దిరమయి నీవు నాలుకకు దెచ్చిన మాటగదా వినందగున్‌ (2.11) 
పొడుతు నొడుతు(.... జెజుతు మనుట నోరిచేటుగాదె! (2.24) 
అర్జును నమ్ములు దుప్పువబెనే? (2.25) 

గద వండువు (2.222) 

మనములు మెచ్చునం గర౮గా (3.284) 

ఎపారి మండునె యాజంగల దీపము (3.49) 

మొగంబు బిగు వుడిపికొని (3.92) 

నాలుక యడంచియుండు (2.109) 

పగ రాజణెట్టును (3.124) 

నీవిక డప్పి యార్చికొమ్మని పలికి (3.179) 


పొగలేని మంట పగిది (3.15) 


ॐ > KY eee > > > + तै iE > ree Ege ग 


కాల్‌ నిలువక తెరలంగ (3.230) 


‡38& : 29 


2. అర్థప్రసన్నతకు తోడ్చడే అలంకార విన్యాసం: 
తెలుగువారి జీవితానికి సన్నిహితమైన ప్రకృతినుండి ఉపమానాలు ఎన్నుకొని కావ్యసన్నివేశాలను చిత్రించి 58९७० 
ఆస్వాదమాధుర్యాన్ని కలిగించటం తిక్కన రచనకు సహజాలంకారం. మచ్చుకు = 
नः మెటుపుతోడి లలితమేఘంబు మీందికిం బోయి వెలుగు భానుపొలుపు దోప (1.318) 
మేఘ పిహితు(డైన మిహిరుని చాడ్నున వా(డి లేక యున్నవాడు (2.121) 
పెను దుంగమడువులో గజపతి యున్మదవృత్తి గేలిసలుపు పగిది (2.340) 
నాళమునకు వికసితాంభోరుహము బావువెరవు దోప దునిమె వెస.... శిరంబు (2.168) 
విచ్చె నబ్బలము సింగంబు గనిన छ &2० ०5००८ బోలె (2.278) 
అవిసిన కలంబు జనంబులు దీవి సేరిన ०५०९) కర్ణుం జేరి, కాలుదన్ని భూమిపై నిలిచి (3.165) 


బెబ్బులి లేడికొదమం బొదువు పోలికం బొదివి (3.205) 


అంతక కోపవహ్ని విపులాకృతి గకొని వచ్చినట్లు (3.288) 
ఆకలిమై వచ్చు కృతాంత వక్ర మన (3.358) 
సెజమూ(కలు వెజ(గునం 2०326 కరళ్ళడంగిన మున్నీటి యట్టుండె (2.274) 


नः 

नः 

नः 

नः 

न 

नः 

नैः పెక్కుపాములు బొదివినం బెనంగు గరుడు ననువు దో(యపంగి (2.273) 
नः 

न 

न 

नैः 5०१८७८० విమానములట్ల ०४०९७०९७ द& యరదములు (3.176) 
మ 


“బీభత్స ప్రధానమగు రణరంగవర్ణనను గావించుచో రమణీయములగు సదృశవస్తువుల వర్ణనా సాహాయ్యమున 
జుగుప్పను మరుగుపరుచుట తిక్కన యనుసరించిన 55७ 6523 రచనా విశేషము. 


ॐ. 3९६९०५८ దోగియు నిగిడి పోరెడు వీరు । లలరిన నడమోదుగుల విధంబు 
గ్రక్కున దెగిపడి కదలెడు బాహుదం । డములు మహాభుజంగముల భంగి 
యవని రక్షాక్రంబులై యున్నయట్టి బల్‌ । దలలు కెందామరకొలని పగిది 
దజచుగా 38५ దప్ప నొబిగిన గజములు । కులిశ భగ్నాచల కులమునట్లు 


తే. దునిసి తొజ(గిన జోదుల తొడలు సామ । జముల కరములు నొండొంటి ८०८००९०८ గ 
252075८0 వింత లగుటను సంగరాంగ । ణంబు రమణీయమును భీషణంబు నయ. (శల్య .1.129) 


సంగరాంగణమును, రమణీయమును, భీషణమును నగువిధమునC జిత్రించుటయే తిక్కన యుద్దవర్ణనయందలి 
ముఖ్యమగు విశిష్టత. సంపూర్ణ సామ్యముగల సహజోపమానముల, నుచిత సన్నివేశముల ०५००८०५ బ్రయోగించు 
విశిష్టతలో(, గాళిదాసున కెనవచ్చు తెలుగుకవి తిక్కన యొక్కడే. ఉదాహరణము లతని భారతభాగమున ననేకములు 
సర్వత్ర కానవచ్చును.” (భూపతి లక్ష్మీనారాయణరావు; భారతము - తిక్కన రచన : పు. 95, 96) 


పీఠిక : 30 
ఉదాహరణకు - 


చారు ४2469 0९2९7 నొకళ్ళొకళ్ళం జుట్టుకొని (1.77) 

రథ చిత్ర చారులఘు భీషణ సంచరణంబు లొప్పంగన్‌. (1.106) 

తన రథంబు రయంబున దర్శనీయంబుగా (1.139) 

విద్విషద్భయద గదారుచి స్ఫురిత బాహువిలాసవి విభాసమానమై (2.221) 
తునిసిపడి భీమాభిరామంబులు (2.227) 

శిరము ధరడొల్లై కుండల స్ఫురణ మెజయ (2.246) 

మత్తగజకేలీ సుందరోల్లాస మాభీలత్వం బలరింప( ద్రిపుచు (3.210) 
ఎరము వ్రచ్చి నెత్తురు దేనియ యిదె ద్రావెదన్‌ (3.212) 

తను వుగ్రసుందరముగా 29९९५०८ ठ ०55 (3.219) 


3९६९५ దో(గి, మేను కమనీయ ८०९० గొమురార (3.339) 


> > > > > > > > > > # 


అభిరామ భీషణంబగు రణాంగణంబు (3.380) 


పరుష రసపోషణంలో ఆస్వాదయోగ్యతను కలిగించే గుణం రామణీయకం. కిరీటికి కిరీటం అందం. అది 
సర్పముఖాస్త్రంచేత భగ్నమై పడిపోయినప్పుడు కిరీటం లేని అర్జునుడు కాంతివిహీనుడయ్యాడు. కాని, అప్పుడు కూడా అతడి 
పాత్రను సౌందర్యరంజితంగా చిత్రించి తిక్కన రక్తికట్టించాడు. 


पञ. “శృంగము లేని నీలగిరి చెల్వునం గ్రీడి కిరీటహీనుం డ 
య్యుం గనుపట్టె వెల్ల తలయొల్లియ మౌళి దృఢంబుగా నమ 
ర్చెం గురునాథ! పూర్ణశశి చెన్నునC బూర్యమహీధరంబు కాం 
తిం గడచన్న యందము ప్రతీతము గాగ నటించు చాడ్సునన్‌. (కర్ణ. 3.327) 


కర్ణవధ ఘట్టం శిల్పసుందరం. అర్జునుడు ప్రయోగించిన ఘోరశస్త్రం భూనభోంతరాలను దద్దరిల్లజేస్తూ వచ్చి, 
కర్ణుడి శిరస్సును నేల గూల్చింది. ఆ సన్నివేశం వజ్రాయుధాఘాతానికి కూలిపోయే గైరికధాతుమయమైన కొండను 
తలపింపజేసిందట. ఈ ఘటన భయంకరం. భయానకం. 


చ. 'నినద సముద్భట స్ఫురణ నింగి వగుల్ప(గ సర్వభూతకం 
పనమగు చమ్మెయిన్‌ నిగిడి పార్థివసత్తమ! యేమి సెప్పుదుం 
దునిమె శిరంబు రక్తమునC 6०२०५ గర్లుని యట్ట వజ్రఘో 
రనిహతి( గూలు గైరిక ధరాధరముం ८९७८६०८ బట్టుగన్‌'. (కర్ణ. 3.361) 


భయానకరసం పరుషరసం. దానికితోడు ఆశ్చర్యం కూడా మిళితమయింది. ఈ దృశ్యం రసమయమే కాని 
రమణీయం కాకపోవచ్చును. ఆస్వాదయోగ్యత తరుగవచ్చును. అందుకని మరొక పద్యం తిక్కన వ్రాశాడు. 


పీఠిక : 31 
క్ర “చరమగిరినుండి పడియెడు । తరణి కరణి సూతపుత్రుతల వడం గాంతి 
స్ఫురణోజ్ఞ్యలంబు నతి సుం । దరమును నగు కాయ మట్టు ధరణిం బడియెన్‌'. (కర్ణ. 3.362) 
తలను సూర్యాస్తమయంతోనూ, శరీరాన్ని ఉజ్జ్వలసుందరమైన దానిని గానూ వర్ణించి పర్వతం కూలిన భయంకర 
దృశ్యం నుండి పరిత భావనను లలితసుందరమైన సూర్యాస్తమయ సౌందర్యదృశ్యంవైపు మళ్ళించి రమణీయతను 


ఆపాదించాడు, ఆస్వాదమధురం చేశాడు. 


ఆ తరువాత మృతుడైన కర్ల్గుడి పార్థివ శరీరానికి దివ్యత్వం ఆపాదించే వర్ణనను అనుసంధించాడు. 


తే, “అధిప యంతన గను విచ్చి యఖిల జనులు । గనుగొనంగ నయ్యుజ్ఞ్యల తనువు విడిచి 
చని సముద్దీప్తమైన తేజంబు వారి । జాప్త బింబంబు సొచ్చె నత్యద్భుతముగ". (కర్ణ. 3.363) 


కర్ణుడి భౌతికమైన మృతి భయానకం. దాని కళాభివ్యక్తి రామణీయకం. కర్గుడి తేజస్సు సూర్యుడిలో లీనంకావటం 
అద్భుతం. కథ ఆస్వాదమధురంగా అద్భుతంగా ముగిసింది. 


4. కర్గుడి జన్మవృత్తాంతం ఒక అద్భుతం: 


కర్ణుడి చావు ఎంత అద్భుతమో! అతడి జన్మవృత్తాంతం కూడా అంతే అద్భుతం. “మహాభారతేతిహాసము: కర్ణుడి 
పాత్ర - వ్యక్తిత్వము అనే గ్రంథంలో రచయిత శ్రీ అల్లాడ నారాయణరావుగారు కర్గుడి జన్మవృత్తాంతాన్ని గురించి చెప్పిన 
విశేషాలు గమనించదగినవి. 


“పరస్పర విరుద్దమైన గుణాల కాశ్రయమై వివాదాస్పదమైన కర్గుని వ్యక్తిత్వము వలెనే అతని జీవితచరిత్ర కూడా 
థి ०५- ५ °^ ६9 
పరస్పర విరుద్దమైన అంశాలకు నిలయమగుట విచిత్రమైన విషయము! 


కుంతీదేవికి వివాహానికి పూర్వమే జన్మించిన ఈ इदः గూర్చిన ప్రస్తావన మహాభారతము ఆదిపర్వ పంచమాశ్వాసమున- 
పాండురాజు వివాహమును గూర్చి భీష్ముడు విదురునితో విచారించుచుండెనని-17వ పద్యమునుండి ౩33వ వచనము వరకు 
గల 17 గద్యపద్యాలలో చెప్పబడినది. మరల ఇతని జన్మవృత్తాంతము అరణ్యపర్వ సప్త్రమాశ్వాసమున 
వ. “'జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె. 
మధురాక్కర. 
కలదు దేవగుహ్యంబని కమలబాంధవు(డు గర్గు( 
బలికె నని చెప్పి, తది యెద్ది? బలియు౯ డా సూతజుండు 
లలితకవచంబు మణికుండలములు నెమ్మెయిం బడసె? 
వెలయు నివ్విధ మంతయు వివరింపవలయు నాకు (అరణ్య. 7.3. 308, 309) 
అన్నపుడు వైశంపాయనుడు అతని జన్మవృత్తాంతమును 310వ వచనము నుండి 3565 వచనము వరకు గల 
47 గద్యపద్యములందు చెప్పెను. కాని, ఈ విధముగా రెండు పర్వములందు చెప్పిన కథలోనే విభిన్నాంశములు చోటు 
చేసికొనినవి. 


పీరిక : 32 





కుంతీకుమారి తండ్రిచే నియుక్ర్షయై తమ ఇంట 


అతిథిగా ఉన్న దుర్వాసునకు సేవలొనర్చి ఆయన 
అనుగ్రహమునకు పాత్రురాలయినది. (సం. భార. 


1108. 4, 5 శోకాలు) 


భోజనవాంఛతో అతిథిగా వచ్చిన దుర్వాసునకు 
కోరిన ఆహారమిచ్చి సంతుష్టుని చేసి ఆ ముని 
అనుగ్రహమునకు పాత్రురాలయినది. 

(ఆంధ్ర. భార. ఆది. పంచమా. 17, 18 పద్యాలు) 


. సూర్యుని అనుగ్రహమున కుంతికి కర్ణుడు 
సద్యోగర్భమున జన్మించాడు. 


. కుంతీదేవి కర్ణుడు పుట్టిన వెంటనే పెబ్బెలో ఉంచి 
గంగలో విడిచినది. (30వ) 


. కుంతి తనకు గల్గిన తొలి చూలును పుట్టిన వెంటనే 
విడిచినది. కావున ఆ విషయమామెకు తప్ప 
వేరెవరికిని తెలియదు. అంతేకాక అటు తరువాత 
ఆ పసివా డేమయింది ఆమెకు కూడా తెలియదు. 


. గంగానది ఒడ్యున కుంతీకుమారి నూర్యునిచే 
పుత్రుని గన్నట్లు చెప్పబడెను. 


ఒక సంవత్సరము పాటు కుంతి భోజునింట అతిథిగా ఉన్న 
దుర్వాసునికి ఆమె పలు ప్రయాసల కోర్చి శుశూషలొనర్చి, 
ఆయన అనుగ్రహమునకు పాత్రురాలయినది. 


ఆమె పది నెలలు గర్భము మోసినది. కాని సూర్యుని మహిమచే 
ఆ విషయము రహస్యముగానే ఉండెను. (అరణ్య.339వ.) 
(బహుశః దీని నాధారముగా చేసికొనియే కాబోలు 
తిరుపతి వేంకటకవులు కృష్ణుని నోట “పది నెలలు మోసి 
నిన్నుగన్న పడతి కుంతి - అని అనిపించి ఉందురు) 


పసిబిడ్డను ఒకనాటి రాత్రి పెట్టెలో ఉంచి అశ్వనదియందు 
విడచినది. ఆ నది చర్మణ్వతిలో గలని, అటు పిమ్మట 
భాగీరథిలోపడి చంపాపురి ప్రాంతము చేరినది. 

(తెలుగున “పంపానగరము'”) భార్యతోపాటు గంగాస్నానమునకు 
వచ్చిన అతిరథు డా పెట్టెను తీసికొనెను. 


కుంతి బిడ్డను గన్న విషయము దాదికూతు రొక దానికే 
తెలియును. ఆమె సాయముననే ఆ పసివానిని ఆ రాత్రి వేళ 
పెబ్బెలో ఉంచి “అశ్వనది' యందు విడిచినది. ఆ పసివాడు 
అతిరథునింట పెరుగుచున్నట్లు చారులవలన తెలిసికొని 
శిథిలీకృత సంతాప యయ్యెను. (వచ. 356) 


అరణ్య, ఆశ్రమవాస పర్వములందు (95 నుండి 107 ప.) తన 
బాల్యమున మేడపై నుండియే సూర్యునాహ్వానించి గర్భవతియై 
గూఢమందిరాంతరమున కొడుకును గని, ఎటియందు 
విడిచినది. 


పీరిక: 33 


ఉద్యోగపర్వమున కర్ణుని కలసికొనుటకు వెళ్ళుచు ఆమె తనలో తాను “దుర్వాసుని మంత్ర ప్రభావము తెలియగోరి 
తండ్రి ఇంటియం దుండియే సూర్యభగవానుని ధ్యానించినట్లును, ఆయన తనకిచ్చిన గర్భమును కాపాడుకొంటి'నని 
అనుకొనినది. మరియు తన ఇంటనే తా నతనిని కంటినని కుమారునితో చెప్పెను. 


ఈ విధముగా ఈ జన్మవృత్తాంతము పలు సన్నివేశములందు పలు విధములుగా ఉన్నది. 


ఈ కర్ణ జన్మవృత్తాంతము దేవీ భాగవతమునందును కలదు. అందు దుర్వాసమహర్షి కుంతిభోజుని యింట 
చాతుర్మాస్య ప్రతదీక్షను జరిపెను. ఆ కాలమున కుంతీకుమారి ఆయనకు పరిచర్యలు సలిపెను. 


ఆ మహర్షి తన కనుగ్రహించిన మంత్రమహివమును పరీక్షించు ఉద్దేశముతో ఆమె తన యింటినుండియే 
సూర్యునాహ్వానించి గర్భవతియైనది. ఈ విషయము దాదికి తప్ప వేరెవరికిని తెలియదు. అంతఃపురమునందే పసివానిని 
గన్నది. ఆ పసివానిని విడిచిపెట్టుటకు బాధపడుచున్న సమయమున దాది యామెకు ధైర్యము చెప్పి, పెట్టెలో నుంచి 
తీసికొనిపోవుచుండెను. ఆమె కెదురు వచ్చిన రాధ విషయము తెలిసికొని, గొడ్రాలినైన తన కా పిల్లవాని నిచ్చినచో 
సపెంచుకొందునని అడిగెను. ఆ విధముగా దాదిద్వారా ఆ పసివాడు రాధ పెంపకము అనతిరథుని యింట పరిగి 
పెద్దవాడయ్యెను. (ద్వితీయస్కంధము పుటలు 107, 108) 


ఇతని జన్మనక్షత్రము భారతమునం దీయకపోయినను శ్రీ మహాభారత సారోద్దారము-1వ సం. పుట 150 యందు 
“'అజీ జనత్సుతం..... అని వివరింపబడినది. (కాని సంవత్సరము మాత్రము వివరింపబడలేదు) 


చైత్రము మొదలుకొని 11వదియుగు మాధభుమానమున శుక్లపక్షమునందు పాడ్యమినాడు చంద్రునివలె 
కర్ణుడుద్భవించెను. అనగా మాఘ ప్రతిపత్తు నందు కర్గుని నిషేక జన్మ - కుంతీ సూర్యుల సమాగమము గర్ఫ్భోత్సత్తియు, 
అని యర్ధము నీలకంఠీయ వ్యాఖ్య. 


ఆమె సద్యోగర్భమున కుమారుని ప్రసవించినది. ('సద్యోగర్భధరా కుంతీ కర్ణం ప్రాసూత తం సుతం 23.152)” 
(పు. 1-3) 


ఈ అల్లాడ నారాయణరావుగారు కర్ణచరిత్రను సంగ్రహంగా సమీక్షించి సహృదయుల మన్ననల నందుకొన్నారు. 
వారి మాటలలో- 


“దేవగణమునందు సూర్యుడు క్షత్రియుడుగా పరిగణింపబడెను. శూరసేనుని కుమార్తెయు, కుంతిభోజుని 
దత్తపుత్రికయునైన కుంతీదేవి క్షత్రియ కాంత. కాని వీరిరువురి సంతానమయిన కర్ణుడు సూతపుత్రుడుగా పరిగణింపబడుట 
విపరీతమైన అంశము! 


కుంతీదేవికి దుర్వాసుండుపదేశించిన మంత్రము కర్షునిపాలిటి శాపముగా పరిణమించగా, అదియే పాండురాజుకు 
వరముయి ఐదుగురు కుమారులను ప్రసాదించెను. కుంతీకుమారి పసివాడైన కర్ణుని నదిలో విడుచుచు, “నీ ముద్దు 
మురిపాలను చూచి సంతసించు భాగ్యమున కే యిల్లాలు నోచుకొనెనో గద! అని వాపోయెను. అతనిని చల్లగా చూచి 
కాపాడుమని సమస్త దేవతలకు మొక్కుకొనెను. కాని వివాహానంతర మామె తన గైమును పాండవులవరకే పరిమితము 
గావించుకొనెను. అంతేకాక వారిని సంహరించనని కూడా అతనినుండియే వరము పొందుట మరింత విడ్టూరము! 
మరణానంతరము ధర్మజునిచే రాధేయునకు తిలోదకము లిప్పించుటయే ఆమె అతనికి చేసిన మహోపకారము! 


పీరిక : 34 


బాల్య చాపల్యముచే దుర్వాసమంత్రమును పరీక్షించబోయిన కుంతీకుమారిని నిర్బంధించి, భాస్కరు డామెకు 
గర్భమును ప్రసాదించెను. ఆ పసివాని మంచిచెడ్డలను తానే చూచుకొందునని ఆమెకు మాటయిచ్చెను. కాని ఆ శిశువును 
సూతగృహమునకు చేర్చుటతోనే ఆయన తన బాధ్యత తీరిపోయినట్లు పిదప ప్రవర్తించెను! 


పాండుపుత్రుడయిన పార్టుడు ద్రోణుని ప్రియశిష్యుడయ్యేను. ....అన్న! ధనుర్ధరు లన్యులు నీ కంటె నధికులు 
గాకుండునట్లుగా గజిపుదు విలువిద్య ఘనముగా” (ఆది. 5ఆ. 230)నని మాట యిచ్చుటయే గాక, ఆ మాటకు కట్టువడి 
ఎకలవ్యుని విద్యను మట్టిగలిపి, “గురువిను మాటయొక్క గౌరవము కూడ మంటగలిపెను! ద్రుపదుని బంధించి తెచ్చి 
గురుదక్షిణ సమర్శించుకొన్నందుకు సంతోషముతో బ్రహ్మశిరోనామకాస్త్రమును కూడా ఉపదేశించెను! 


కాని, సూతపుత్రు డయిన కారణముగా కర్ణుడు బ్రహ్మాస్తోపదేశమున కనర్హు డయ్యను! అంతేగాక తన ఆభిజాత్యము 
మరుగుపరచి విద్యలు నేర్చుకొనెనని భార్గవరామునిచే శపింపబడెను! అతడు రాధేయుడయి హస్తినాపుర సింహాసనార్హతను 
కోల్పోవుటయేగాక, దుర్యోధనుని అనుగ్రహముచే అంగరాజ్యాభిషికుడగుటయు, “పవిత్రమైన పురోడాశమునకు కుక్క 
అనర్హమైనట్టు'గా భీమునిచే అభివర్ణింపబడి హేళనగావింపబడెను! 


ఇతడు పుట్టుకనుబట్టి క్షత్రియుడైనను, సూతులకు విహితములైన సంస్కారములను పొంది యుండెను. అందుచే 
క్షత్రియత్వమును బట్టి ప్రహరింపగల్గియుండియును, సూతత్వముచే శత్రు ప్రహారములకు తట్టుకొనలేక పలాయితుడగుచుండెను. 
(నీలకంఠాచార్యోక్తి - మహాభారత తత్త్వకథనము - 6వ భా. 2.1308) 


&०(@ డర్షునునకు తోడునీడయై అతని మంచిచెడ్డలను విచారించెను. స్వయముగా అతనికి (०८०९९०० 
వహించి ఐదు సంవత్సరములపా టస్త్రశిక్షణనిచ్చెను. (ఎకళ్ళ పంచవర్నాణి శ్రా దస్తాణ్యశిక్షత (విరాట.అ.49.్లో.8) తాను 
పలు శస్తాస్త్రముల నతని కిచ్చుటయేగాక, వరుణాది దిక్సాలకులచే గూడ ఇప్పించెను. కాని, భాస్కరు డందులకు 
విరుద్ధముగా, తాను కర్ణునకు తండ్రినను విషయమును కూడా మరుగుపరచెను. కనీస మాతనిని భార్గవరామ, బ్రాహ్మణ 
శాపములనుండి తప్పించుట కయినను ప్రయత్నించలేదు! సురనాథుడు పార్గుని విజయము నాశించి రాధేయుని కవచ 
కుండలముల నర్థించ దలచెనను విషయము తెలిసి, వానిని దానమియ్యవలదని వారింప జూచుటయు, మరణానంతర 
మతనిని త్రయోదశాదిత్యునిగా పరిణమింపజేయుటయు ఆయన అతనికి చేసిన ఉపకారములు! 


కన్యాగర్భమున జన్మించుటయే మహాపరాధమయినచో అందుకు కారణమయిన వారికి లేని శిక్ష యిత డనుభవింపవలెనా! 


అతిరథుడు ధృతరాష్ట్రునికి మిత్రుడు. ఆ పలుకుబడితోనే అతడు కృప ద్రోణుల వద్ద తన కుమారుని శిష్యునిగా 
జేర్చెను. కాని, వారును సూతకులము వారి కర్హమయినంతవరకే అతనికి విద్యనేర్చిరి! విద్యావిషయమున పార్గునితో నితనికి 
గల <), రాజ్యుకాంక్షచే దుర్యోధనునకు పాండుపుత్రులతోడి వైరము వారిరువురను ప్రాణస్నేహితులను గావించినది! 


ఈ విధముగా కౌంతేయులయిన కర్ణార్ణునులు కౌరవ పాండవ పక్షములలోని వారయి, పరస్పరము బద్ధశత్రువు 
లగుటయే గాక, ఒకరినొకరు పరిమార్చుటకు కూడా ఆద్యంతము ప్రయత్నించిరి! 


పాండవులకు కృష్ణుని సహాయము లభించుటయే ఆ పక్షమువా రన్ని విధములైన గండముల నుండి (दु, 
చివరకు భరతవర్షమునకు సమ్రూట్టులగుటకు కూడా కారణమయ్యెను. 


పీఠిక : 35 


భీష్ముని సేనానాయకత్వమున తమ సేనలకు పట్టిన దుస్థితిని గూర్చి ధర్మజుడు వాసుదేవుని కడ తన గోడును 
వెళ్ళబోసికొనెను. ఆ సమయమున ఆయన ధర్మజు నూరార్చుచు, “ఎవడు పాండవవైరియో వాడు నాకును వైరియనుటలో 
సందియ మేటికి' నీ ప్రయోజనములు మదర్ధ్భములే యగుటను నా ప్రయోజనములు త్వదర్థము లగుటలో సందియమేటి?' 
కనెను. (భీష్మ. 296) 


€ సందర్భముననే ఆయన పార్టునితో తనకు గల సంబంధమును గూర్చి 


తే. “సఖుడు సంబంధి బంధుండు సవ్యసాచి । నాకు నతనికినై యేను నరవరేణ్య! 
కూర్మిమై నిత్తు కండలు 75३०6 । నరయ నాయెడ నాతండు నట్టివా(డ!' (ఆం. భార. తృతీయ 283) 


అని కూడా వివరించెను. దీనికితోడు భీష్మ ద్రోణులు కౌరవపక్షమున యుద్దమొనర్చినను వారు తమ మరణ 
రహస్యములను తెలుపుట ద్వారా పాండవులకు సహాయపడిరి! 


ధర్మజుడు భగవంతుడైన కృష్ణుని నమ్ముకొనగా, దురోధనుడు కేవలము తన బలములను నమ్ముకొనెను. 
దీనినిబట్టి యీ యుద్ధము దైవమానుషములకు జరిగిన సంఘర్షణగా తెలియవచ్చును! 


ఒక పక్షమునకు దేవతలు సహాయముండుటయు, వేరొక పక్షమునకు దానవులు తోడుండుటయు గమనించినచో 
ఇది దేవదానవ సంగ్రామముగా కూడా కాన్సించును! 


కర్ణార్టునుల ద్వంద్వయుద్ద సమయమున మునులు ధనంజయుని పక్షమున నుండిరి. వైశ్యులు, సూతులు, 
మరియు సంకరజాతులవారును రాధేయుని పక్షమున నిలిచిరి. దీనిని బట్టి యితని నభిమానించువా రధికసంఖ్యాకులని 
తెలియవచ్చును! 


ఇతనివలన లోకమున కొనగూడిన ఉపకారము కంటె అపకారమే అధికము కావున, నితనిని దుష్టునిగా 
పరిగణించిన వా రధికులు. “'ధర్మలోపముచే జనించుటచే నీ కిట్టి బుద్ధి పుట్టినది. సహవాసదోషముచే కురుసభలో 
పలుమార్లు పరుషముగా సంభాషించితి వని గాంగేయు డితనితో పల్కెను. (భీష్మ, పే. 343). 


క్షత్రియవర్గము యుద్ధమరణము నొందుట కన్యాగర్భమున నితడు సృష్టించబడినట్లు (క్షత్రం స్వర్గం కథంగచ్చేచ్చస్త్ర 
పూతమితిప్రభో! సంఘుర్ష జనన స్తస్మాత్‌ కన్యా గర్భోవినిర్మితః॥ (శాంతి.అ.2. 4 శో) నారదుని వాక్యములను బట్టి 
తెలియుచున్నది. అందు నిమిత్తమే కౌరవులును సృష్టించబడిరి. అట్టివారు దుష్టులు గాక మంచివా రెట్ట్లగుదురు? 
భూభారము తగ్గించుటకై అవతరించిన వాసుదేవుని ఆశయము నెరవేరుటకు వీరి తోడ్సాటు తప్పదు గద! 


ఇతడు పాండవులపై ద్వేషము నూరిపోసెనేగాని, వారితో సయోధ్యగా మెలగుటకు ప్రోత్సహించలేదని నింద 
యున్నది. దుర్యోధను డితనిని పాండవులవలన భయముతో చేరదీసెనేగాని, అంతకన్న వేరే సదుద్దేశముతో ఎంతమాత్రము 
కాదు. హస్తినాపుర సింహాసన మధిష్టించుటయే అతని (పప్రధానాశయము. అందు न తగిలిన కురువృద్ద్భు డును, 
పితామహుడునయిన భీష్మునియొక్కయు, విద్యాగురువు, బ్రాహ్మణుడునయిన ద్రోణునియొక్కయు మాటలనే అతడు 
లక్ష్యపెట్టలేదు. అట్టివాడు కేవలము సూతపుత్రుడును, తన కాశ్రితుడునైన కర్ణుని మాటలను మాత్రము శిరసావహించునా? 
ఆ కారణమునను, తనను వృద్దిలోనికి తెచ్చెనను విశ్వాసముతోను రాధేయుడు సుయోధనుని అభిప్రాయములనే సమర్థించెను. 


‡38& : 36 


ఇంద్రున కితడు చేసిన దానము కూడా ప్రశస్తమయినది కాదని విమర్భయున్నది. ప్రత్యామ్నాయ దానమొనర్పుమని 
యితనికి సూచించినది భాస్కరుడు. అంతవర కితని కా ఉద్దేశము లేదు. అంతకుమునుపే అతడు ప్రతిదినము అసంఖ్యాకులయిన 
యాచకులకు పలువిధములైన దానము లిచ్చెను. కాని వారెవరినుండియు, ఎమియు నాశించలేదు. అట్టి దాతృత్వనిష్టను 
పురస్కరించుకొనియే పురందరు డీతని యాచింపనెంచెను. 'కీర్తిశరీరము మాసిపోకుండుటకై కవచకుండలములు దానమిచ్చినను, 
తన స్వామికార్యమునకై శక్తి నడిగి పుచ్చుకొనుటచే కీర్తిశరీరమునకు మచ్చ వచ్చె'నని వజ్ఞల వారి సమర్ధన! (కర్ణచరిత్రము 
- 2.66) 

ఇతడు తనయుడుగా కుంతీదేవి కోర్కెను తీర్చెను! 

తండ్రి ఆదిత్యునకు భక్తుడై మెలగను! 

సూతదంపతుల విషయమున సుతుని బాధ్యతలను విస్మరించలేదు! 

దానవీరుడుగా ఆచంద్రతారార్కమైన కీర్తిని సంపాదించెను! 

నమ్మినబంటుగా తన స్వామికై ప్రాణత్యాగమొనర్చెను! 

దుష్టచతుష్టయమునందు దుశ్ళాసనునిలో ప్రశంసించదగిన అంశమేమియు లేదు. అందుచే అతనిపై గ్రంథములు 
ట్రాసినవారు కానరారు. కౌరవాధీశులు తన పూర్వులకొనర్చిన ద్రోహమునకు ప్రతీకారముగా శకుని, ధార్తరాష్టులకు పాండవులతో 
వైరము కల్పించి, వారిని మట్టుపెట్టి తనకక్ష తీర్చుకొన్నట్లు కొన్ని రచనలున్నవి. అదే విధముగా దుర్యోధనుని రాజ్యార్హ తను 
సమర్జించుచు, మయసభలో అతడు భంగపడిన ఘట్టములను విశ్లేషించుచు గ్రంథములు రచించిన వారును ఉన్నారు. 


కాని, వారందరికంటె అత్యధికమైన సానుభూతిని సంపాదించుకొని, పలువురు కవిపండితులచే పెక్కు గ్రంథములు 
వ్రాయించుకొనగల్గిన ఘనత మాత్రము కర్ణునకే దక్కినది! 


విద్యా విషయమునగాని, సాంఘికముగా గాని ఆనా డాత డెదుర్కొనిన పరిస్థితులీనాడు లేవు. కాని, కుంతీపుత్రుల 
సంఖ్య మాత్రము దినదినాభివృద్ధి చెందుచుండుట చింతింపదగిన అంశము!” (పుట 111-114). 


కర్ణుడు మహావీరుడుగానే కాక దానవీరుడుగా, మానవీరుడుగా ప్రజల హృదయాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు. 
సహజకవచకుండలాలను కీర్తించి ఇంద్రుడికి దానం చేసే ఘట్టంలో అతడు పలికిన మాటలు కర్ణకీర్తిపతాకలు! 


దానవీరుడుగా 


2० 


“విప్రులు గడునర్భి వేడిన (&८०७८ । బొచ్చెంబు సేయక యిచ్చు టొకటి; 
బలితంపుం ०९०८८ బరిమార్చు టొక్కటి, । దండియై యని(జచ్చు టొండె నొకటి; 
శరణాగతుని నెట్టి శత్రువునైనను । గరుణించి చంపక గాచు టొకటి; 

భామినీ ద్విజవృద్ద బాలాతురులకైన । యాపద జెచ్చెరం బాపుటొకటి 


ఆ. యనఘ! యివి వ్రతంబులై చెల్లు నాకు; నిం । దొకటి తప్పెనేని వికలకీర్తి 
నగుదు(, గాన యిత్తు నఖిల భావముల నా । ఖండలునకు( గవచకుండలములు”. (అరణ్య.7.295) 


పీరిక : 37 


०5०5 °% ८2९637१, మానవీరుడుగా - 
ఆ. 88 విడువజాలం, గీర్తితో మెలగంగం। జావు వచ్చె నేనిం జత్తుం గాని: 
జగములోన నెల్ల సడికంటెం జావు మే । ९८ బరగు మాట యనఘు! వినవె!' (అరణ్య.7.293) 
ఈ మాటలు ఇప్పటికీ ఆంధ్రుల నాల్కలమీద కర్ణకీర్తి గీతాలవలె లాస్యం చేస్తూనే ఉన్నాయి! కర్ణుడు స్వయంగా 
ప్రకాశించే ఉజ్జ్వల వీరనక్షత్రం. 


5. &©ॐ ८९ ౦: ७०७८9: 
ణి థే 


అధ్యాత్మవిదులు మహాభారతాన్ని అధ్యాత్మశాస్త్రంగా భావిస్తారు. భారతేతిహాస పురాణాలు స్వభావతః అధ్యాత్మికపరమైన 
ప్రతీకాత్మక ప్రవృత్తులతో ప్రకాశిస్తూ ఉంటాయి. ప్రసిద్ధ కావ్యాలూ, ప్రబంధాలూ ఈ మార్గంలో పయనించి ప్రామాణి కత్వాన్ని 
సాధిస్తాయి. అందువలన మహాభారతం ఆధ్యాత్మిక ప్రతీకార ప్రవృత్తి కలిగిన ఇతిహాసం! 

కర్ణపర్వంలో అసమగ్రయోగాన్ని బుజాుమనోవృత్తితో ఎదిరించే సాధన అంతరార్థంగా నిక్షిప్తం చేయబడింది. కర్ణుడు 
యోగమార్గాన్నీ, దుర్యోధనుడు ముక్తిమార్గాన్నీ నాశనం చేసే తామసవృత్తికీ ప్రతీకలు. ద్రోణుడి తరువాత కర్ణుడిని సేనాపతిగా 
అభిషేకించాడు. ద్రోణుడంటే అసమగ్రజ్ఞానమార్గం. అది బుజువృత్తితో సాత్తికవృత్తులు (ధర్మరాజాదులు) సాగించే సాధనను 
భ్రష్టం చేయలేకపోయింది. అప్పుడు ఆ సాధనను అసమగ్ర యోగమార్గం (కర్ణుడి) ద్వారా సాధించాలని తామసికవృత్తి 
పూనుకొన్నది. 


దురోధనుడు కర్ళుడి కోరిక మేరకు మధద్రపతిని అతడి రథసారథిగా ఒప్పించాడు. “మద్రి అంటే అహంకార 
మముకారాలను అగ్నివలె నాశనంచేసే జ్ఞానమని అంతరార్థం. శల్యుడి సారథ్యం కుదిరితే కర్ణుడు కృష్ణసారథ్యం పొందిన 
అర్జునుడితో దీటు కాగలుగుతానని భావించాడు. అంటే యోగమార్గానికి కుంభకస్థితిలో కలిగిన సగం జ్ఞానానికి మరికొంత 
నిరహంకార ప్రవృత్తిగల జ్ఞానసహాయం కూడా లభిస్తే, కృష్ణసారథ్యంలో ఉన్న (७८९५8०९० యొక్క తోడ్సాటుతో ఉన్న 
బుజాుమనోవృత్తితో (అర్జునుడితో) సరితూకం పొందవచ్చునని భావించాడని అంతరార్థం. శల్యుడు ధర్మరాజుకు సహాయం 
చేయాలనిపోతే మార్గమధ్యంలో దుర్యోధనుడి యుక్తిలోపడి అతడికి సాయంచేస్తానని మాట ఇచ్చాడు. అటు ధర్మరాజుకూ 
తన సారథ్యంలో సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. అంటే శల్యుడు సాధకుడిలోని ద్వైతవృత్తికి ప్రతినిధి. సాధకుడు తనకు 


తెలియకుండానే చంచలత్వంతో ద్వైధీభూతమైన ప్రవృత్తిని ప్రకటిస్తాడని గ్రహించాలి. 


శల్యుడు కర్ణుడికంటె తాను గొప్పవాడినన్నాడు. అంటే యోగమార్గంకంటె నిరహంకార జ్ఞానమార్గం గొప్పదని అర్థం. 
దుర్యోధనుడు శల్యసారథ్యాన్ని కుదిరించాడు. దానివలన అర్షునుడిపై విజయం సాధించదలచాడు. అంటే- నివృత్తితత్వ్వం 
(కృష్ణ) సహాయంతో బుజుమనోవృత్తి (అర్జునుడు) బలం పొందినట్లుగా అహంకార మమకారరహితవృత్తియొక్క (మద్రరాజు 
యొక్క) సహాయంతో యోగమార్గం (కర్ణుడు) బలపడాలని తామసవృత్తి (దురోధనుడు) ప్రయత్నించటం జరిగింది. 
యోగమార్గంలోని లోపాలను చెప్పటమే శల్యుడు కర్ణుడిని నిరుత్సాహపరచటంలోని అంతరార్థం. కర్ణుడు శల్ఫుడిని 
నిందించాడు. జ్ఞానమార్గ యోగమార్లాలలోని లోపాలను గుణాలను సవిమర్శకంగా అంతరార్థపరంగా సాధకులకు అందించటానికే 


శల్యకర్ణుల సాంకర్యసంవాదాన్ని వ్యాసమహర్షి కల్పించాడని అధ్యాత్మవిదులు భావిస్తారు. 


పీరిక : 38 


కర్ణపర్వంలో ప్రవర్తిల్లిన ద్వంద్వయుద్దాలలో మొదట పేర్కొనదగింది భీమ దుళ్ళాసనుల యుద్దం. భీముడు 
దుశ్ళాసనుడిని ఘోరంగా సంహరించాడు. దుళ్ళాసనుడంటే సాధకుడిలోని తామసిక వృత్తులలో ప్రబలవృత్తి అయిన 
దుష్టవిషయికమైన శాసనవృత్తి. భీముడంటే సాధకుడిలోని అభయవృత్తి. దీనిని బట్టి అభయవృత్తి దుష్టవిషయక శాసనవృత్తిని 


నాశనం చేసేసాధనను ఆ ఘట్టం ప్రబోధిస్తున్నదని భావం. 


ఈ పర్వంలో గశ్రేష్టమయింది కర్ణార్డునుల ద్వంద్వయుద్ద్ధం. దీనిని సాధకులు ఈ విధంగా భావన చేయాలి. 
తామసికవృత్తికి వశపడిన యోగమార్గమూ (దుర్యోధనుడి పోషణలో ఉన్న కర్ణుడూ) సాత్త్వికవృత్తితో కూడిన బుజుమనోవృత్తీ 


(ధర్మజానుజుడైన అర్షునుడూ) తీవ్ర సంఘర్షణలు సాగించాయని గ్రహించాలి. 


ఆ యుద్ధంలో కర్ణుడి రథచక్రం భూమిలో దిగబడింది. కర్ణుడు రథచక్రాన్ని పై కెత్తుతూ ఉన్న సమయంలో కృష్ణుడి 
ప్రోత్సాహంతో అర్షునుడు ఘోరమైన బాణంతో (అంగీరసీ కృత్యను ప్రయోగించి) చంపాడు. దీని అంతరార్థాన్ని ఇట్లా 
భావించాలి. యోగసాధకుడు జ్ఞానమార్గాన్ని ప్రతిఘటించి అంటే - కుంభకాన్ని విడిచినపుడు భూతత్త్వ ప్రకృతి నుండి పైకి 
లేవలేక ఆ భూతత్త్వ ప్రకృతిలోనే దిగబడి కూరుకొనిపోయి ఉండటాన్ని కర్గుడి రథచక్రం క్రుంగిపోవటంలోని తాత్సర్యం. 
అప్పుడు సాధకుడు జ్ఞానమార్గంలోకి మారి నిర్వృతితత్వ్వంయొక్క సహాయసహకారాలతో ఒక్కసారిగా బుజువృత్తివల న 
దేహంలోని వాసనారాహిత్యంతో అమనస్స్కుడై ముక్తిని పొందవచ్చుననే తత్త్వాన్ని చెప్పేదే శ్రీకృష్ణుడి ప్రేరణతో అర్షునుడు 
బాణప్రయోగం చేసే ఘట్టం. కర్ణదేహంనుండి జ్యోతి వెడలి సూర్యుడిలో కలిసిపోవటంలో అంతరార్థ మదే. అర్జునుడు 
కర్ణుడిని చంపాడంటే - యోగమార్గాన్ని జ్ఞానమార్గం తనలో విలీనం చేసికొనటమే. జ్ఞానమార్గంలోని నిర్వృతితత్వ్వంతో కూడిన 
బుజువృత్తిద్వారానే తమ సాధన సిద్దిస్తుందనీ, అట్లాకాక కేవలయోగమార్గంలో ముక్తి లభించదనీ తెలిసికొని, యోగమార్గాన్ని 
జ్ఞానమార్గంతో ముడిపెట్టుకొనాలనీ యోగమార్గసాధకులు గ్రహించే తత్త్వమే కర్ణపర్వ పరమార్థం! (వివరాలకు చూడు: డా॥ 


వేదుల సూర్యనారాయణశర్మ గారి “అంతరార్ధ భారతము.) 
6. కవిత్రయ మహాభారతం: వ్యాఖ్యానం 


తెలుగులో ఆదికావ్యమైన ఆంధ్రమహాభారతం అవతరించి వెయ్యేళ్ళుకావస్తున్నా, ఇంతవరకు దానికి సమగ్రవ్యాఖ్య 
వెలువడలేదు. ఆంధ్రుల అభిమాన దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో కవిత్రయ మహాభారతానికి తెలుగులో 
శిష్టవ్యావ హారిక భాషలో సరళవ్యాఖ్య వెలువడటం ఆంధ్రావళి ఆనందించే అపూర్వ సాహిత్యోత్సవం. శ్రీ తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు భారతీయ వైదిక ధర్మప్రచార మహోద్యమాన్ని చేపట్టి మహనీయంగా సాగిస్తున్నారు. అందులో ఈ పంచమవేద 
వ్యాఖ్యాన ప్రణాళిక ఒక మహత్తర సారస్వత యజ్ఞం. ఎడుకొండలరాయడు మాత్రమే చేపట్టి ధర్మరక్షణ కళాప్రావీణ్యంతో 
ఈ బృహత్తర ధథర్మకార్యాన్ని ప్రజలకు ప్రసన్నంగా ప్రసాదించగలిగిన పరమదయాళువు. ఆ దేవదేవుడి కృపాకటాక్షంతో 
పండితులు పదునెనిమిది పర్వాల ఈ దివ్యప్రబంధమండలిని పరిష్కరించి సర్వాంగసుందరంగా ప్రచురించి, సామాన్య 
జనులకు అందుబాటులో ఉండేటట్లు చేయటం తెలుగువారు చేసికొన్న వెలుగుల పుణ్యం. ఈ పవిత్ర మహత్తర 
ప్రయత్నానికి శ్రీ తిరుమలేశుడి పక్షాన బాధ్యతవహించి, అభ్యుదయ పరంపరను విజయవంతంగా సమకూరున్తున్న 


మాన్యులు, మహనీయులు టి.టి.డి. బోర్డు ఛైర్‌మున్‌, సభ్యులు, కార్యనిర్వహణాధికారి మొదలైన అధికారులూ, వారి 


పీఠిక: 39 


సహకారులూ, సంపాదక సలహామండలుల సభ్యులూ, వ్యాఖ్యాతలుగా పాల్లొన్న విద్వన్మణులూ, ఎడిటోరియల్‌సెల్‌ 
సభ్యులూ, పలురకాలుగా ఈ కార్యక్రమంలో తోడ్సడుతున్న అధికారులూ, అనధికారులూ ధన్యులు. వారికి నా 
కృతజ్ఞతాభివందనాలు. 


పదునెనిమిది పర్వాలలో ఆదిపర్వం మొదటి సంపుటి. అది రెండు భాగాలుగా వెలువడింది. సభాపర్వం రెండవ 
సంపుటిగా రూపుదిద్దుకొన్నది. విస్తృతమైన ఆరణ్యపర్వం మూడవసంపుటిగా రెండుభాగాలలో ప్రచురించబడింది. మొదటి 
భాగం నన్నయ రచించిన ఆరణ్యపర్వభాగం. రెండవభాగం ఎర్రాపెగడ పూరించిన అరణ్యపర్వ శేషం. ఈ విధంగా 
ఆరణ్యపర్యం విభజించబడి ప్రచురించబడటం తెలుగులో ప్రథమం. నాల్గవ, అయిదవ, ఆరవ, వఎడవ సంపుటులుగా 


విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ పర్వాలు వెలువడ్డాయి. ఇప్పటి ఈ ఎనిమిదవ సంపుటి కర్ణపర్వం. 


కర్ణపర్య వ్యాఖ్యానంలో ముగ్గురు మహాపండితులు పాల్గొన్నారు. ప్రథమాశ్వాసానికి కీ.శే.శ్రీ ఏలూరిపాటి 
అనంతరామయ్యగారు, ద్వితీయాశ్వాసానికి డాక్టర్‌ యస్వీరామారావుగారు, తృతీయాశ్వాసానికి కీ.శే. డాక్టర్‌ మరుపూరి 
కోదండరామిరెడ్డిగారు వ్యాఖ్యానం ట్రాశారు. విద్వద్విమర్శకులైన వీరు సరసమైన రచన చేశారు. ఈ పర్వానికి తగిన పీఠికను 


నేను సంతరించాను. ఇవి ఆంధ్రుల ఆమోదాన్ని పొందుతాయని ఆశిస్తున్నాను. 


ఈ సంపుటి ఈ విధంగా రూపొందటానికి తోడ్చడిన మిత్రులు, విద్వన్మణులు డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్ఫ్యుంజయరావుగారికీ, 
సత్యరామప్రసాదుగారికీ, శ్రీ ఎన్‌.ఎస్‌. హరనాథ్‌గారికీ, శ్రీ జి.రాధాకృష్ణగారికీ, శ్రీమతులు సుశీలా లక్ష్మీ విద్యానాథులకు, 


కె. 
డాక్టర్‌ వి.యస్‌.లక్ష్మిగారికీ నా హార్దిక కృతజ్ఞతలు. 
ఇ 


పరమ కల్యాణ భద్రమూర్తి అయిన శ్రీ పద్మావతీ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామివారు వేదవేద్యులు, వేదాంత 
05596९०, పరతత్త్వ్వరూపులు అయినా భక్తసులభులు, సాహిత్య సంగీత కళాప్రియులు, రసానందమూర్తులు. ఆ స్వామికి 
ఈ పంచమవేదం అక్షరమైన తోమాలసేవ; వ్యాఖ్యానం సుగంధపరిమళ సేవ; విశేషాంశాలు ఉజ్జ్వలాలంకార సేవ. ॐ8§ 


విరాణ్మూర్తికి మంగళనీరాజన సేవ. ఈ సర్వం స్వామివారికి సారస్వతమైన అక్షరార్చన! 


సత్య శివసుందర రూపులైన స్వామివారి దివ్యసన్నిధిలో ఈ వ్యాఖ్యాసంపుటిని వాజ్మయారాధనలోని భాగంగా 
పుణ్యపూజకు సుమమంజరిగా సమర్పించుకొంటున్నాడు. విశ్వశ్రేయస్సును ప్రసాదించుమని స్వామివారిని వేడుకొంటున్నాను. 


జి.ని.సు బ్రహ్మణ్యం 
హదరాబాదు ప్రధాన సంపాదకుడు 
15-7-2004 కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు 


తిరుమల తిరుపతి దేవ స్థానం 


కర్ణపర్య కథాసారం 


రణరంగంనుండి తిరిగి వచ్చిన సంజయుడు కర్ణుడి మరణవృత్తాంతాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఆ రాజు 
శోకోపహతుడై కర్ణుడితోపాటు దురోధనుడు కూడా మరణించినట్లుగా భావించి మూర్చపోయాడు. ఆ తరువాత శైత్యోపచారాలతో 
సేదదీరి నిట్టూర్చులు సారిస్తూ మనస్సులో చింతిస్తూ, దురదృష్టాన్ని నిందిస్తూ, పాండవులను ప్రశంసిస్తూ, తన బుద్ధినీ శకుని 
కుటిలస్వభావాన్నీ నిందించుకొంటూ, దుర్యోధనుడు చావలేదని తెలిసి ఊరడిల్లి, కర్ణుడూ, తనయులు, దుర్యోధనుడి 
తమ్ములు చచ్చారని విని, దుశ్శాసనుడి వక్షాన్ని చీల్చి భీముడు పచ్చినెత్తురు త్రాగినసంగతి తెలిసికొని కొంతసేపు నిశ్చేష్టుడయ్యాడు. 
ఆ తరువాత కర్ణాదుల మరణానికి బోరున విలపించాడు. జలాగ్ని విషప్రాయోపవేశాదులలో దేనితోనైనా మరణించాలని 
సంకల్పించాడు. కాని, సంజయుడి అనునయోక్తులతో తేరికొని జరిగిన కథనంతా వివరంగా చెప్పుమని అడిగాడు. సంజయుడు 
చెప్పనారంభించాడు. 


కర్ణుడిని సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించుమని దుర్యోధనుడికి అశ్వత్థామ సలహా చెప్పాడు. దుర్యోధనుడు 
సంతోషించి కర్ణుడు పాండవులను జయించగలడనే ఆశతో సర్వసైన్యాధ్యక్షుడిని చేశాడు. పాండవుల మదమణచి విజయాన్ని 
సాధిస్తానని కర్ణుడు శపథం చేశాడు. బంధుమిత్రులతో అర్షునుడిని రణంలో చంపి సామ్రాజ్యాభిషేకం చేస్తానని బాస 
ఇచ్చాడు. కౌరవు లాతడి వీరోక్తులకు ఉప్పొంగిపోయారు. కరుడు రణోత్సాహంతో యుద్ధరంగంలో ప్రవేశించాడు. 


మొదటినాటి యుద్ధం: 


మొదటినాటి యుద్ధంలో కర్ణుడు మకరవ్యూహోాన్ని పన్నాడు. అందులో తుండంలో కర్ణుడూ, కళ్ళలో శకునీ 
ఉలూకుడూ, శిరంలో అశ్వత్థామా, కంఠంలో దుశ్ళాసనాదులూ, ఉదరంలో దుర్యోధనుడూ, అతడి ముందు ఎడమ 
పాదంలో నారాయణ గోపాలసేనతో కృతవర్మా కుడిపాదంలో త్రిగర్త దాక్షిణాత్యులతో కూడిన కృపాచార్యుడూ, వెనుకభాగంలో 
ఎడమకుడి పాదాలలో శల్య సుషేణాదులూ, తోకలో చిత్రుడనే రాజూ, అతడి తమ్ముడు చిత్రసేనుడూ నిలిచేటట్లుగా 
సుస్థిరమైన వ్యూహాన్ని ఆయత్తం చేశాడు. 


ధర్మరాజు చతురంగ బలోల్లాసంతో వచ్చి కౌరవసైన్యాన్ని చూచాడు. కర్ణుడిని చూపుతూ అర్జునుడితో ఇట్లా 
అన్నాడు: “విజయా! చూచావా! కౌరవసైన్యం పలచబారింది. కర్ణుడు యుద్దభారాన్నంతా తన భుజాలమీద వేసికొని 
మొగ్గరంలో మొదట నిలబడ్డాడు; బలగర్వాలను ప్రదర్శిస్తున్నాడు. వనవాసంలో మనలను దుఃఖవార్థిలో ముంచిన 
దుర్మార్గు డీతడే. ఇతడిని బాణాలతో వధించుము. ఇప్పుడున్న కౌరవవీరులలో పరాక్రమంతో పోరగల్గినవాడూ, దుర్యోధనుడికి 
హితుడూ అయిన € నిర్దాక్షిణ్యంగా చంపి విజయాన్ని సాధించుము' - అని ప్రోత్సహించాడు. 


అర్జునుడు కౌరవుల మకరవ్యూహానికి ప్రతిగా అర్థచంద్రవ్యూహాన్ని పన్నాడు. తాను మధ్యప్రదేశంలో ఉన్నాడు. 
ఇరువైపుల శృంగాలుగా భీమ ధృష్టద్యుమ్నులను నిలిపాడు. యుధిష్టిర నకుల సహదేవులను పింగలిగా ఉండేటట్లు 
నిలిపాడు. యుధామన్యు ఉత్తమౌజులను అంగరక్షకులుగా చేశాడు. 


కర్ణుడి చేతిలో కృష్ణార్ణునులూ, పాండవులూ చనిపోతారని దుర్యోధనుడు మనసులో ఉప్పొంగిపోయాడు. కర్ణుడితో 
సహా దుర్యోధనుడు దుర్మరణం పాలౌతాడని ధర్మరాజు మనసులో తలంచాడు. పోరు ఘోరంగా ప్రారంభమయింది. 
రణరంగం రక్తసిక్తమైపోయింది. భీమసేనుడితో తలపడి క్షేమధూర్తి ప్రాణాలు కోల్పోయాడు. క్రమంగా ద్వంద్వయుద్దాలు 
ప్రవర్తిల్లాయి. 5९2९8 నకులుడు, అశ్వత్థామను భీముడు, విందానువిందులను సాత్యకి, శుతకర్మను చిత్రసేనుడూ, 


కర్ణపర్వ కథాసారం :41 


చిత్రుడిని ప్రతివింధ్యుడూ, దుర్యోధనుడిని ధర్మరాజూ, సంశప్తకులను అర్షునుడూ, కృపాచార్యుడిని ధృష్టద్యుమ్నుడూ, 
కృతవర్మను శిఖండీ, శల్యుడిని [శ్రుతకీర్తీ, దుశ్ళాసనుడిని సహదేవుడూ ఎదుర్కొన్నారు. అందులో ప్రతివింధ్యుడు చిత్రుడిని 
చంపాడు. సహదేవుడితో యుద్దంచేస్తూ మూర్భిల్లాడు. కర్ణుడు నకులుడిని విరథుడిని చేసి అవమానించాడు. కృపాచార్యుడి 
చేతిలో ధృష్టద్యుమ్నుడు ఓడిపోయాడు. ధర్మరాజుతో యుద్ధంచేసి దురోోధనుడు విరథుడయ్యాడు, మూర్భిల్లాడు. ఈ 
విధంగా ద్వంద్వయుద్దాలతో ఆనాటి యుద్ధం ముగిసింది. 


కర్ణుడి రెండవనాటి యుద్ధం : 


రెండవనాడు ధర్మరాజు బృహస్పతి మతాన్ని అనుసరించి దురయవ్యూహం పన్నాడు. కర్ణుడు దుర్యోధనుడిని 
సమీపించాడు. “అర్షునుడికి గాండీవమున్నా, అక్షయ తూణీరాలున్నా, అగ్నిదేవు డిచ్చిన అభేద్య రథమున్నా, ఆవధ్యరథ్యాలున్నా 
నాకు దిగులు లేదు. కాని, భువనప్రవర్తకుడైన శ్రీకృష్ణుడు రథసారథ్యం చేస్తూ ఉండగా పార్టుడి పరాక్రమం అసాధ్యమై 
ఉంటుంది. కాబట్టి సారథ్యంలో శ్రీకృష్ణుడికంటె ఎక్కువ నేర్చుగల మద్రదేశాధిపతి అయిన శల్యుడిని నాకు రథసారథిగా 
సమకూర్చాలి. అట్లా చేస్తే అవశ్యం అర్జునుడిని హతమారుస్తాను' - అని కోరుకొన్నాడు. దుర్యోధనుడు సంతోషించి శల్యుడి 
వద్దకు పోయి కర్షుడికి రథసారథ్యం చేయుమని వినయంతో ప్రార్థించాడు. శల్యుడు ముందు కొన్ని పేచీలు పెట్టినా, 
చెవులకు చేదైన మాటలైనా అతడు చెప్పినవి రథికుడు వినే నియమంతో సారథ్యానికి అంగీకరించాడు. దుర్యోధనుడు 
శల్యుడికి త్రిపురాసుర వృత్తాంతం చెప్పాడు. 


సారథి రథికుడి యోగక్షేమాలనూ, విజయాన్నీ కోరాలి. అతడిలో ఉత్సాహాన్ని రేకెత్తించే మాటలు మాట్లాడాలి. కాని, 
శల్యుడు ధర్మజుడి కిచ్చిన వరంప్రకారం కర్ణుడి హృదయాన్ని బాధపరిచే మాటలను, పాండవుల పరాక్రమాన్ని ప్రశంసించే 
వాక్యాలను, కర్ణుడి లోపాలను ఎత్తి చెప్పే ఎత్తిపొడుపు మాటలను, వద్దన్నకొద్దీ పలుకుతూ కర్ణుడి ఉత్సాహాన్ని నీరుగార్చే 
యత్నం చేశాడు. అందు కాతడు చెప్పిన హంసకాకీయోపాఖ్యానం చక్కని ఉదాహరణం. అందువలననే నమ్మించి 
మార్గదర్శకులై మనసు నొవ్వబలికే మాయావుల వర్తనాన్ని “శల్య సారథ్యం' అని లోకంలో వ్యవహారంలోకి వచ్చింది. 
అడుగడుగునా శల్యుడి మాటలు శల్యాలవలె మనసును బాధించినా, అభిమానధనుడైన కర్ణుడు యుద్దోత్సాహాన్ని 
పోషించుకొంటూ ముందుకు సాగాడు. మనసువిప్పి తనకుగల శాపవృత్తాంతాల నన్నింటినీ అతడితో చెప్పుకొన్నాడు. 


పరశురాముడిని మెప్పించి కర్ణుడు బ్రహ్మాస్తాన్ని పొందాడు. కర్ణుడు బ్రాహ్మణుడనని అబద్ధమాడి అస్త్రరహసాలను 
పొందాడు. అతడి క్షత్రియోచిత వర్తనాన్ని గమనించి పరశురాముడు కోపించి “అవసరం వచ్చినప్పుడు బ్రహ్మాస్త్రం స్ఫురించకుండా 
పోతుం' దని శపించాడు. ఒక బ్రాహ్మణుడి యజ్ఞధేనువును పొరపాటున తన బాణంతో చంపినందుకు ఆ విప్రుడు కోపించి, 
వచనశల్యాలతో నిహతుడయేటట్టూ, యుద్ధంలో అత్యంతోత్సాహాన్ని ప్రకటిస్తున్నపుడు రథచక్రం నేలలో క్రుంగేటట్టూ, 
ఎవరిని ఎదుర్కొని గెలవాలని శ్రమిస్తూ ఉంటాడో అతడి చేతిలోనే కర్ణుడు చనిపోయేటట్టూ శపించాడు. ప్రపంచంలో > 
మహావీరుడిని గురించీ తనకు భయం లేదు కాని, జామదగ్సు బ్రాహ్మణ శాపాలు మాత్రం తనకు భయాన్ని కలిగిస్తాయని 
కర్ణుడు శల్యుడితో ఆత్మీయంగా చెప్పుకొన్నాడు. అతడు దానిని సాకుగా తీసికొని కర్ణుడి మనస్సు వికలమయ్యేటట్లు పలు 
మాటలు మాట్లాడాడు. కర్ణు డతడిని మందలించి రథాన్ని ముందుకు సాగించుమన్నాడు. శల్యుడు ఆ సమయంలో 
కనబడుతున్న ఉత్సాతాలను పేర్కొన్నాడు. కర్ణుడు వాటిని లెక్కచేయకుండా తన వ్యూహాన్ని ముందుకు కదలించాడు. 


త్రిగర్తులు అర్జునుడిని చుట్టుముట్టారు. మేఘాలు క్రమ్ముకొన్న సూర్యుడివలె కాంతిహీనుడై ఉన్నాడని పార్టుడిని 
కర్ణుడు వ్యాఖ్యానించాడు. శల్యుడు మేఘాలు సూర్యుడి కాంతిని తగ్గించలేవనీ, అవి తాత్కాలికాలనీ పార్టుడి పరాక్రమాన్ని 
ప్రశంసించి పాండవుల బలశౌర్యాలను కీర్తించాడు. ధర్మపరులైన పాండవులకు జయం కలుగుతుందని సూచించాడు. 
దుర్వోధనుడు కర్ణపరాక్రమాన్ని కీర్తించి యుద్దొత్సాహాన్ని కలిగించాడు. అశ్వత్థామ ధృష్టద్యుమ్నుడిని చంపితే తప్ప పాండవులను 


కర్ణపర్వ కథాసారం :42 


ఓడించలేమని భావించి విజృంభించారు. దురోోధనుడు భీముడిని డీకొన్నాడు. కర్ణుడు ధర్మజుడిపై దాడి చేశాడు. కౌరవ సైన్యం 
క్రమ్ముకొని పాండవ సైన్యాన్ని చుట్టుముట్ట నారంభించింది. ధర్మరాజు కర్ణ విజృంభణాన్ని అర్జునుడికి చూపించి అతడిని 
ఓడించటానికి పురికొల్పాడు. అర్షునుడు కర్లుడిని వధించితీరుతానని మాట ఇచ్చాడు. 


రెండువైపుల నున్న వీరులు ద్వంద్వయుద్దానికి సిద్ధమయ్యారు. భీముడు దుర్యోధనుడిని, నకులుడు వృషసేనుడిని, 
సహదేవుడు సౌబలుడిని, శతానీకుడు దుశ్ళాసనుడిని, సాత్యకి కృతవర్మను, ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామను, ఉపపాండవులు 
శిఖండిని, ధర్మరాజు కృపాచార్యుడిని ఎదుర్కొని యుద్దం చేయనారంభించారు. వ్యూహ మధ్యభాగంలో ఉన్నా కర్ణుడు 
లెక్కచేయక ధర్మరాజు మీదికి దూసికొని పోవసాగాడు. దానితో వ్యూహంలో నియమం తప్పి వీరులు యథేచ్చగా యుద్దం 
చేయనారంభించారు. సంశస్తకులు పొంగినసముద్రంవలె అర్షునుడిపై పడ్డారు. ఆతడు చెలియలికట్టవలె అడ్డపడి వారిని 
నిలువరిస్తున్నాడు. శల్యుడు పార్థపరాక్రమాన్ని ప్రశంసించి కర్ణుడికి కన్నెర్ర కలిగించాడు. అతడు పాండవసేనపై దారుణంగా 
దాడి చేశాడు. పాంచాలకుమారులను అనేకమందిని బాణాలకు బలి చేశాడు. దానికి ప్రతిగా భీముడు కర్ణుడి కొడుకైన 
సత్యసేనుడిని చంపి విజృంభించాడు. కర్ణుడు శోకావృతుడైకూడా క్రోధావేశంతో పాండవ సైన్యాన్ని నురుమాడుతూ ధర్మజుడిని 
బాధించాలని పూనుకొన్నాడు. 2०८65 2८०९० ధర్మరాజుకు అండగా నిలిచి పోరాడారు. కౌరవవీరులు కర్ణుడికి దండగా 
నిలిచి పోరాడారు. సంకుల సమరం భయంకరంగా సాగింది. ధర్మరాజు కర్గ్ణుడిపై విజృంభించాడు. కర్గుడు (క్రోధోద్రేకంతో 
ధర్మజుడి సూతుడిని చంపాడు. కేతువును కూల్చాడు. వాడిబాణాలతో అతడి శరీరాన్ని నొప్పించాడు. సాత్యకీ శిఖండులు 
ధర్మరాజుకు తోడుగా పోరాడారు. కర్ణుడు వారిని విరథులను చేశాడు. కర్ణుడి ధాటికి ఎదురు నిలువలేక ధర్మరాజు 
సారథిలేని తన రథాన్ని తానే నడువుకొంటూ తొలగిపోవ నారంభించాడు. కర్ణుడు ఆయనను వెన్నంటుతూ పోయి, 
చుట్టుముట్టి, ఆపి, అవహేళన చేస్తూ మాట్లాడాడు. “ధర్మరాజా! నీవు క్షత్రియకులంలో పుట్టావు. ధర్మాధర్మాలన్నీ తెలిసికొన్నావు. 
అట్టినీవు మహాసంగ్రామంలో ప్రాణాలు కాపాడుకొనటానికని శత్రువులకు భయపడి ఇట్టా తొలగిపోవటం న్యాయమేనా? 
నీ తెలివితేటలు బయటపడ్డాయి. నీకు క్షత్రియనీతి తెలియదు. బ్రాహ్మణాచారాలు తెలుసు. యజ్ఞయాగాదులు చేసికొమ్ము, 
యుద్ద్ధంచేయటం మానివేయుము. నావంటి వీరులతో సాహసించి పోరాటానికి యత్నించావో ఇంతకంటె కీడు నీకు 
కలుగుతుంది. ఇంటికి తొందరగా పొమ్ము. లేదా కృష్ణార్ణును లున్నచోటుకు పొమ్ము- అప్పుడు నీవు చావవు. ప్రాణాలు 
రక్షించుకొమ్ము. నామాట నమ్ముము' అని అధిక్షేపిస్తూ తాను కుంతికిచ్చిన వరాన్ని స్మరించి ధర్మారాజును వదలిపెట్టి, 
పాండవసైన్యాన్ని తురుమాడాడు. ధర్మరాజు తనవైపు వీరులను ప్రోత్సహించి కర్గుడిపై తిరిగి యుద్ధం ప్రారంభించాడు. 
భీముడు పాండవసైన్యాన్ని ముందుకు నడుపుతూ తుములయుద్దాన్ని సాగించాడు. “కర్ణుడైనా చావాలి నేనైనా చావాలి” 
అంటూ భీముడు కర్ణుడి మీదకు దూసుకొనిపోయాడు. భీమపరాక్రమాన్ని శల్యుడు ప్రశంసించాడు. కర్ణుడు నిరసించి 
భీముడిపై పోరు సాగించాడు. ద్వంద్వయుద్దం భీకరంగా సాగింది. భీముడు భయంకరమైన భల్దంతో కర్లుడి వక్షఃస్థలంమీద 
కొట్టాడు. అతడు మూర్భపోయాడు. భీముడు ఆగ్రహంతో అతడి రథంమీదకు దూకి “ఈ నీచుడి నాలుకను కోస్తా నని 
విజృంభించాడు. శల్యుడు మధ్యలో కల్పించుకొని “కర్ణుడు మూర్చపోయాడు ఇప్పుడు అతడి నాలుకను కోస్తే చచ్చిపోతాడు. 
ఇతడిని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞపట్టాడు. నీవు చంపితే అతడు విచారిస్తాడు' అని చెప్పి అతడిని వారించాడు. 
భీముడు వెనుకకు తగ్గి “మామా! इत డిప్పుడు ధర్మరాజును బాధించినందుకు క్రోధావేశాన్ని పొంది ఆ సంగతి మరచాను. 
ఈ దురాత్ముడు ఆనాటి సభలో ద్రౌపదిని అసభ్యమైన మాటలతో అవమానపరిచిన సంగతి జ్ఞాపకం వచ్చి, ఆ మాటలన్న 
ఇతడి నాలుకను కోస్తే ధర్మరాజు సంతోషిస్తాడని ఈ పని చేయాలని అనుకొన్నాను. నీవు సరి అయిన సమయంలో ఈ 
సంగతి జ్ఞాపకం చేశావు. అభిమానధనుడైన అర్జునుడు కర్ణుడు నాచేత చచ్చాడని విని తానూ నిరుత్సాహంతో చనిపోవచ్చును. 
అతడితోపాటు కృష్ణధర్మజూలు, వారితోడి వారలు కూడా ప్రాణాలను పరిత్యజించవచ్చును. ఆ కీడునుండి కాపాడావు. కాబట్టి 
ని ఆజ్ఞను దాటను” అని భీముడు ఆగాడు. శల్యుడు సంతోషించి కర్గుడి రథాన్ని తొలగించుకొనిపోయాడు. భీము డంతటితో 
ఆగక రోషావేశంతో శుతవర్మాది కురుకుమారులను అనేకమందిని యుద్దంలో భీకరంగా చంపాడు. 


కర్ణపర్వ కథాసారం :43 


సంశస్తకులు అర్జునుడిని చుట్టుముట్టి శస్రాస్రాలతో పొడిచారు. సుశర్ము డేసిన తీవ్రబాణానికి అర్జునుడు రథంమీద 
మూర్భపోయాడు. వెంటనే తేరికొని వారిపై ప్రళయకాలరుద్రుడివలె విజృంభించి వారిని దైన్యపరిచాడు. ఉభయ సైన్యంలోని 
మహావీరుల నడుమ ద్వంద్వయుద్దాలు సాగాయి. కృపాచార్యుడు సుకేతు డనే పాంచాలకుమారుడిని చంపాడు. ధృష్టదుుమ్నుడు 
దుర్యోధనుడిని ఎదిరించి అతడి రథాన్ని విరుగగొట్టాడు. అశ్వత్థామ అర్జునుడిని ఎదుర్కొని భీకరయుద్ద్ధం చేశాడు. మంచు 
తెరలను చించే సూర్యుడివలె అరునుడు అతడి విజృంభణాన్ని మాన్నాడు. దండధారుడనే రాజును చంపాడు. అశ్వత్థామ 
మలయధ్వజుడనే పాండ్యభూపాలుడిని వధించాడు. కర్ణు డంతలో తేరుకొని పాండవసైన్యంపై దాడిచేసి, వీరవిహారం సలిపి, 
అనేకులను చంపాడు, చతురంగబలాలను దైన్యపరిచాడు. దుర్యోధనుడు భీమసేనుడితో ద్వంద్వయుద్దానికి పూనుకొన్నాడు. 
అశ్వత్థామ అర్జునుడిపై పోరు సాగించాడు. కర్ణుడు (= విజృంభించి పలు బాణాలతో బాధించాడు. అతడు 
భీముడివద్దకుపోయి ఒదిగాడు. కర్ణుడు అతడిని వెంటాడి వేధించాడు. ధర్మజుడు ఎదుర్కొనలేక విచారంతో నిజశిబిరానికి 
తిరిగివెళ్ళాడు. అంతలో భీముడు దుర్యోధనుడిని చుట్టుముట్టి తుదముట్టించబోయాడు. శల్యుడి ప్రబోధంతో इ दू 


ధర్మరాజును వదలి దుర్యోధనుడికి సాయం వెళ్ళాడు. 


ధర్మరాజు శిబిరంచేరి తన శరీరంలో నాటి ఉన్న బాణాలను పెరికించుకొని అవమానభారంతో హృదయం 
క్రుంగగా, విషాదంలో మునిగాడు. తనకు తోడుగా వచ్చిన నకుల సహదేవులను భీముడికి సాయంగా పంపాడు. ధర్మరాజు 
దైన్యం పొందిన సంగతి తెలియక అర్జునుడు అశ్వత్థామతో యుద్దంచేస్తూ అతడి రథపు పగ్గాలను తెంచాడు. గుర్రాలు 
భయంతో రథాన్ని దూరంగా లాగికొని పోయాయి. శల్యుడి డ్రేరణతో కర్ణుడు పాండవ సైన్యం మీద భార్గవాస్తాన్ని 
ప్రయోగించి, వాటిని చీకాకుపెట్టి, సింహనాదం చేసి, పొగలేని మంటవలె మహోత్సాహంతో ప్రకాశించాడు. 


అతడి విక్రమాతిశయాన్ని చూచి అతడిని ఎదిరించటానికి అర్జునుడు వెనుకాడాడు. అతడి నెదిరించి చచ్చి 
సాధించేది ఎమీ ఉండదని పేర్కొని కృష్ణుడితో ఇట్లా అన్నాడు: 


“పట్టపగలింటి సూర్యుని పగిది वदू । డుగ్రమూర్తి యై వెలు(గుచు నున్నవా(డు 


९ 


మనరథం బిష్టు మాధవ! మరలనిమ్ము । బ్రదికియుండిన శుభములు వడయవచ్చు'. (కర్ణ. 3.18) 


ఆ మాటలు విన్న కృష్ణుడు రణరంగంలో కర్ణుడిని ఎదిరించి పోరుతున్న భీమసేనుడిని చూపించాడు. ధృష్టద్యుమ్న 
శిఖండి సాత్యకి ద్రౌపదేయాది రథికులు సాథపడుతూ ఉండగా పాండవ సేనను ముందుకు నడుపుతున్న భీముడు 
అప్పటికి శత్రువులను ఆపటానికి సమర్ధుడని చెప్పి, కర్ణుడు ఇతరులతో యుద్దం చేసి అలసిపోవటం, అర్జునుడు దప్పిక 
తీర్చికొనటం అప్పటికి అవసరమని కృష్ణుడు భావించాడు. కర్ణుడి వైపు రథంపోనీయక ధర్మరాజున్న శిబిరంవైపు మళ్ళించాడు. 
భీముడికి ఆ సంగతి తెలియజేసి అర్జునుడు ధర్మరాజున్న శిబిరానికి చేరాడు. 


ధర్మజార్ణునకృష్ణుల సంవాదం: 


అర్జును డానాడు రణం ప్రారంభించే ముందు కర్ణుడిని వధించిగాని తిరిగి ठ" నని ప్రతిజ్ఞ చేశాడు. ధర్మరాజుకు 
గలిగిన బడలికలను గురించి పరామర్శించటాన్నిై అర్జునుడూ కృష్ణుడూ మధ్యాహ్నమే తిరిగిరావటం ఆయనకు ఆశ్చర్యానందాలు 
కలిగించాయి. కృష్ణార్ణును లిరువురూ ధర్మరాజును కుశలప్రశ్నలతో పలకరించారు. అర్జునుడు యుద్ధంలో కర్షుడిని చంపి 
వచ్చాడనే అభిప్రాయంతో అతడిని ధర్మరాజు అభినందించాడు. పరశురాముడి శిష్యుడైన కర్ణుడు మహావీరుడనీ, తలపూవు 
వాడకుండా అతడిని సంహరించగలగటం సంతోషకరమనీ అర్జునుడిని మెచ్చుకొన్నాడు. తనకు అంతకుముందే కర్గుడివలన 
కలిగిన భంగపాటును తెలియచెప్పి, కర్ణుడు పాండవులకు చేసిన ఎగ్గులను పేర్కొని, కర్ణుడిని చంపిన విధానాన్ని 
వివరించుమని అర్జునుడిని ఆసక్తిగా అడిగాడు. 


కర్ణపర్వ కథాసారం :44 


అర్జునుడు ఇట్లా చెప్పాడు. “అగ్రజా! నేను సంశప్తకులతో సంకులసమరం సాగిస్తున్నప్పుడు అశ్వత్తామ నన్నెదుర్కొని 
బాణవర్షం కురిపించాడు. శ్రీకృష్ణుడిని బాణాలతో కప్పాడు. చాకచక్యంగా అతడి దాడిని తిప్పికొట్టి ముందుకు సాగాను. 
అంతలో మీరు కర్గుడిచేత బాధితులయి రణరంగం వదలి వచ్చారని, శిబిరంలో ఉన్నారనీ భీమసేనుడివలన విన్నాను. 
మీ కుశలం తెలిసికొని తిరిగిపోయి కర్ణుడిని సంహరిద్దామని వచ్చాను.” 


అర్జునుడి మాటలు విని ధర్మరాజు మండిపడ్డాడు. కర్ణు డింకా బ్రతికి ఉన్నాడన్న వార్త అతడికి ఉడుకెక్కించింది. 
కిరీటిని కినుకతో ఇట్లా అన్నాడు. “యుద్ధంలో మరణించటం, మరలిపోవటం అనేవి రెండూ జరుగుతూనే ఉంటాయి. నే 
నిట్లా రణరంగాన్ని వదలి రావటంవలన మీ అందరికీ చులకనయ్యాను. అర్షునా! నేను కర్ణుడికి ఓడానన్నావు. నేనేకాదు, 
నీవూ ఓడావు, నకుల సహదేవులూ ఓడారు. మనతోకూడి ఉండటం వలన వాసుదేవుడూ ఓడాడు. కాబట్టి మన మింక 
యుద్దానికి పోవలసిన పనిలేదు. వనాలకు పోయి తపస్వులమై ఉందాం; లేదా, వినయంతో కురురాజును సేవిద్దాం. 
కర్ణుడిని జయించలేనని ఆనాడే ద్వైతవనంలో చెప్పిఉంటే నే నీ యుద్ధప్రయత్నం చేసేవాడినే కాను. అశక్తుడు రాజ్యాన్ని 
కోరటం దోషం. కర్ణుడిని వధిస్తానని ప్రతిజ్ఞచేసి నన్ను ఇక్కడికి తెచ్చావు. నేను శత్రువుల నడుమ అవమానాలకు ఓర్పాను. 
నీ ప్రతిజ్ఞను ఈ వాసుదేవుడుకూడా విన్నాడు. అది వమ్మయింది. నీవు పుట్టిననాడు ఆకాశవాణీ, మహర్షులూ నిన్ను 
యుద్దానికి వెనుదీయని వీరుడిగా, కురుసేనను గెలిచే యోధుడిగా కీర్తించారు. వాళ్ళమాటలు ఇప్పుడు అనుమానంలో 
పడ్డాయి. నీవు కర్ణుడికి భయపడతావని తెలిస్తే దుర్యోధనుడితో పగ పెట్టుకొనేవాడినే కాను. దుర్యోధనాదులు చూస్తూ 
ఉండగా కర్ణుడు నన్ను యుద్ధంలో అవమానాల పాలు చేశాడు. నన్ను ఆపదనుండి కాపాడినవాడు భీముడు. అత డొక్కడే 
ప్రాణాలను లెక్కచేయకుడా పరబలాలు బడలుపడేటట్లు పోరుతున్నాడు. ఈ రోజున అభిమన్యుడుగాని, ఘటోత్కచుడుగాని 
ఉన్నట్లయితే నా స్థితి ఇట్లా ఉండేదేనా? 


“హరి గలుగంగ నేటికి భయంబున వచ్చితి? నీదు గాండివం 
బెరవుగ నిచ్చి నీవు నొగలెక్కి హరిన్‌ ८९८ జేయ? గన్న ని 
షర భుజవిక్రమోగ్రు. డగు సూతతనూభవు, దత్సహాయులం 
బొరిగొన(డే సుయోధనుని పో(డిమి దూల(గ నొక్కమాత్రలోన్‌' (కర్ణ. 3.65) 


కుంతీమహాదేవి కడుపున కొడుకువై పుట్టకుండా, పిండంగానే ఎదో గండానికి గురి అయి ఉండవలసింది. ఇప్పుడు 
ఇంత పుబ్దేది కాదు. 


ధర్మరాజు మాటలకు ధనంజయుడు మండిపడ్డాడు. కత్తి పైకెత్తి ధర్మజుడిపై లంఘించాడు. కృష్ణుడు అడ్టుపడి, 
“పార్థా! మనం కౌరవులమీద దాడిచేయటం లేదు. ధర్మరాజును పరామర్శిస్తున్నాం. ఇది సంతోషకాలం గాని క్రోధనమయం 
కాదు. అన్నగారిని వధించరాదు' - అని హెచ్చరించాడు. “కృష్ణా! నా గాండీవాన్ని ఇతరులచేతి కిమ్మని అన్నవాడి తల 
పగులగొడుతా నని నేను ప్రతిజ్ఞ చేశాను. మా అన్న ధర్మాత్ముడైనా నా మాటను నేను నిలువబెట్టుకొంటాను. దీనికి నీ 
వేమి చెప్పుతావో చెప్పుము. సకల ధర్మసాకల్యనవేదివి. నీవు చెప్పినట్లు నేను చేస్తాను అని అరునుడు అన్నాడు. 


“లోకంలో సత్యాహింసలు ఉత్తమధర్మయుగళం. అందులో సత్యాన్ని అహింసతో రక్షించటం ధర్మం. అహింసను 
అసత్యంతోనైనా రక్షించటం న్యాయమని పండితు లంటారు. సత్యరక్షణం కొరకు సోదరుడూ, ధర్మపరుడూ అయిన 
ధర్మరాజును చంపటం ధర్మపథం కాదు. ప్రాణహాని ఎర్పడినప్పుడు గాని, సర్వధనాపహరణ సమయంలో గాని చెప్పే 
సత్యం అసత్యంగా, అసత్యం సత్యంగా ఆర్యులు గ్రహిస్తారు. ఇప్పుడు ధర్మసూక్ష్మాన్ని పాటించాలి. పెద్దలను దూషించటం 
వారిని చంపటం వంటిదే. అందువలన నీ ప్రతిన తీరేటట్టుగా ధర్మరాజును వధించకుండా, నోరార నిందించుము. ఆ మీద 


కర్ణపర్వ కథాసారం :45 


గురునిందాపాపం పోయేటట్లు మీ అన్నకు నమస్కరించి కీర్తించుము' - అని సూచించాడు శ్రీకృష్ణుడు. అర్షునుడు 
గోవిందుడి హితవును పాటించాడు. 


అన్నను దూషించి అర్షునుడు తనను తాను చంపుకొనటానికి కత్తి ఎత్తుకొన్నాడు. “అదేమి?” టని శ్రీకృష్ణు డడిగాడు. 
“అంతటి పుణ్యాత్ముడిని, అగ్రజుడిని అనరాని మాటలని ప్రాణాలతో బ్రతికి ఉన్నదానికంటె ఆత్మహత్య ఉత్తమమని 
భావించా” నని అర్హునుడు బదులు చెప్పాడు. శ్రీకృష్ణుడు దానికీ ఒక ఉపాయాంతరం సూచించాడు. ఆత్మస్తుతి చేసికొంటే 
ఆత్మహత్యాఫలం అబ్బుతుందని చెప్పాడు. శ్రీకృష్ణుడు చూపిన ధర్మసూక్ష్మాన్ని పాటించి ఆపద్బాంధవుడిగా అతడిని అన్నదమ్ములు 
అర్చించారు. 


ధర్మజుడి దీవెనల నందుకొని శ్రీకృష్ణుడు నొగలెక్కాడు, అర్జునుడు రథమెక్కాడు. కర్గుడివధప్రకారాన్ని భావించే 
గాండీవికి చెమటలు పట్టాయి. శ్రీకృష్ణు డది గమనించి అర్జునుడితో ఆత్మస్థైర్యాన్నీ, కర్ణుడిపై క్రోధాన్నీ, యుద్దోత్సాహాన్నీ 
కలిగించే మాటలు పలికాడు. దేవతలకే జయింపరాని మహావీరులను నీవు అవలీలగా రణంలో ఓడించగలిగావు. నీ 
ధనుర్వేదకౌశలం భూతలంమీద ప్రకాశించేటట్లుగా గాండీవాన్ని పట్టి నీ గర్వాన్ని ప్రకటించుము. అలనాడు నిండుసభలో 
ద్రౌపదిని చూచి 'లేరిచట నీకు మగలును' అని కారుకూత లరచిన కర్ణుడికి బాణాలతో బదులు చెప్పే సమయం వచ్చింది. 
నేను సంధికి పోయినప్పుడు నన్ను పట్టటానికి పురికొల్పింది 5८2८. 2 ముద్దులకొడుకు అభిమన్యుడు అసామాన్య 
వీరుడుగా పోరుతున్నప్పుడు వంచనతో వెనుకనుండి విల్లును విరుగగొట్టి అతడి వధకు అంకురారోపణం చేసిన నిర్ణయుడు, 
కపటి ఈ కర్ణుడే. అతడు మీపట్ల చేసిన అన్యాయాలకు అతడిని చంపి గ్రద్దలకు వేసినా పాపం లేదు. విజృంభించుము. 
కర్ణుడిని నిర్దాక్షిణ్యంగా వధించుము' అని ప్రోత్సహించాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు ఉత్సాహంతో ~ 


“నీ తోడ్చాటున నేం ద్రివిష్ట్ణపములన్‌ 7९९00 నూ(ింతు; నా 

చేతం గర్గుడు రూపుమాలి చను; మెచ్చింతున్‌ నినుం; జూడుమీ 

దైతేయాంతక!' యంచు శేషనిభ హస్తం బుద్ధతిం జూచి ని 

ర్ఫూతారాతిబలుండు పుచ్చికొనియెన్‌ దుర్జాంత కోదండమున్‌' (కర్ణ. 3.130) 


కృష్ణార్ణునులు యుద్ధభూమికి తిరిగి వచ్చే సమయాన పోరు ఘోరంగా సాగుతున్నది. భీముడు కౌరవసైన్యాన్ని 
నిలువరించి బలప్రదర్శనం చేస్తున్నాడు. శ్రీకృష్ణార్ణునులు యుద్ధరంగ పునఃప్రవేశం చేయటం అతడికి అమితోత్సాహం 
కలిగించింది. శకుని భీముడిపై దాడి చేయగా తలపడి అతడిని రథంమీద మూర్భపడేటట్లు చేశాడు. అప్పుడు కర్ణుడు 
విజృంభించి అనేకమంది వీరులను ఒక్కడే ఎదుర్కొని చిక్కుపడ చేశాడు. అందరికీ ఆశ్చర్యం కలిగించాడు. అర్జునుడు 
కర్ణుడి రథాన్ని చూచి క్రోధావేశంతో సైన్యాన్ని ఒక వైపునుండి సంహరించటం ప్రారంభించాడు. రణరంగంలో రక్తం 
ఎరులుగా పారింది. ఆ తరుణంలో పదిమంది కురుకుమారులు అర్షునుడిని అడ్గుకొన్నారు. వారిని పారుడు అవలీలగా 
చంపివేశాడు. 


దుశ్శాసన వధ: 


€ సందర్భంలోనే మరొక భీషణసుందరఘట్టం సంభవించింది. అది దుశ్శాసన భీమసేనుల ద్వంద్వయుద్దం. 
మదించిన ఏనుగులవలె ఇద్దరూ తలపడ్డారు. భీముడు రౌద్రావేశంతో ఇట్లా పలికాడు. 


“ఆ సభలోనం గొన్న బుణమంతము ८८५८५०७ వడ్డితో; 
బాస కొకింతయుం దొల(గ(బాజికు తీర్చెద నిష్ణు; నేడు నా 


కర్ణపర్వ కథాసారం :46 


చేసిన పుణ్య మెవ్వరును జేయరు ని న్నిటు సేరం దెచ్చుటం 
జేసి విధాత నాకు గృపసేయుట గాన(గ వచ్చె దమ్ము(డా!' (కర్ణ. 3.195) 


ఈ భీషణవాక్యాలు విని దుశ్శాసనుడు కూడ పాండవ పరాక్రమాన్ని పరిహసిస్తూ పలికాడు. “భీమా! లక్కయింట 
చిచ్చుపెట్టి మీకు కల్పించిన కష్టాలను నేను మరచిపోలేదు. ధర్మరాజు శకునితో జూదమాడినప్పుడు రాజ్యలక్ష్మిని గ్రహించి 
మిమ్ములను కానకు పంపాము. అరణ్యవాసంలో మిమ్ములను అగచాట్లపాలు చేశాము. అజ్ఞాతవాసంలో మీరు సేవకవృత్తిలో 
పొందిన దైన్యాన్ని ఇంకా మరవలేదు. యుద్దానికి వచ్చి ఎందు కీ బీరాలు?” అని నవ్వాడు. భీము డాతడి మాటలకు 
మండిపడ్డాడు. ఇద్దరూ బాణాలతో ఆయుధాలతో పోరు తీవ్రంగా చేసికొని విరథులయ్యారు. భీముడు దుశ్ళాసనుడిని 
నేలమీద పడవేశాడు. పదమూడేళ్ళు తాము పొందిన పాటను స్మరించాడు. తాను చేసిన ప్రతిజ్ఞను జ్ఞాపకం తెచ్చుకొన్నాడు. 
పగనంతా మనసులో మండనిచ్చాడు. పెనుగదను పైకెత్తి దుశ్శ్ళాసనుడిని చావమోదాడు. నెత్తురు ధారలు కారగా దుళ్ళాసనుడు 
నేలపై కూలాడు. లేడిపిల్లమీదకు పెద్దపులి ఉరికి పొదివి చంపే విధంగా పైబడి మెడ చిక్కబట్టి, నొక్కికసితో ఇట్లా అన్నాడు: 
“మునుపు ఆ సభలో నీవన్న మాటలకు తృప్తిలేక ఇక్కడికి నిన్ను వెదకుకొంటూ వచ్చాను. ఇప్పు డేమంటావో అనరా! నీ 
మాటలు వినాలని నాకోపం ఉవ్విళ్ళూరుతున్నది' - అంటూ వెక్కసమాడాడు. మదేభం తుండంతో ఎత్తినట్లుగా భీముడు 
దుశ్ళాననుడిని చేతితో నింగికి ఎత్తాడు. గిరగిర త్రిప్పాడు. నేలమీద పడవేశాడు. ముంగాలితో త్రోశాడు. మొగంమీద 
మొత్తాడు. భయంకరంగా చూచాడు. మీదపడి మోకాళ్ళతో కూర్చున్నాడు. మెడను చిక్కత్రొక్కి 2९०) ८8. నవ్వాడు. ఈ 
విధంగా రౌద్రక్రీడలు చేసి దుళ్ళాసనుడి మొగం చూచి “నేను నీ వక్షస్థలాన్ని పగులగొట్టి నెత్తురును తేనెవలె త్రాగుతాను 
నన్ను సమీపించి మాన్సగలిగిన మొనగాడు ఈ రణరంగంలో ఎవడైనా నీకు దిక్కుంటే వాడిని ఎలుగెత్తి పిలుచుకొనుము” 
- అని వెటకారంగా పలికి, కత్తి తీసి అతడి మొగంమీద జలిపించి, నృసింహస్వామి హిరణ్యకశిపుడి వక్షాన్ని చీల్చినట్లు 
భీముడు దుశ్శాసనుడి కడుపును చీల్చి, డప్రేగులను పైకి లాగి, నెత్తురు శత్రావి బీభత్సంగా బాధించాడు. కసితో అతడి 
కుత్తుకను నొక్కిపట్టి, కాలిని చేతితో పట్టి 


“ఏమిర! పసులని యార్వవు? । నీ మాటలు నిలువ(బడియెనే? పసరమ! మి 

మేము మగుడ నిదె యార్చెద; । మీ మాటకు మాటు పల్క రెవ్వరుం గంటే! (కర్ణ. 3.221) 

'నన్ను తాళ్ళతో కట్టి నీళ్ళలో తోయటం, అన్నంలో విషం కలిపి పెట్టటం, పెనుబాముల కోరలతో కరిపించటం, 
పెద్దలు చూస్తూ ఉండగా నిండుసభలో ద్రౌపదిని అనరానివిధంగా నిందించటం - ఇవన్నీ సహించి ఊరుకొనేవేనా? 
జూదంలో ఓడటం లోకంలో లేదా? ఇంత అన్యాయమా?' అని పలికి చేతిలో గద మెరయగా సైనికుల వైపు చూపి 
బెదిరించాడు. ఉభయపక్షాల సైనికులు దూరంగా పరుగెత్తి భయంతో छैन నిలిచారు. అప్పుడు భీముడు దుశ్ళాసనుడిని 
చూచి ఇట్లా అన్నాడు: 


“ 2 వడి పోయె గాన ధృతరాష్టుడు గన్నది యేమి? యా సభం 
దా వలదన్న( గీ డుడుగదా? పతిలేం డన బడ్డకాంత నేం 
డీవు గనుంగొనంగం బతి యేడ్రెజ నొప్పె? బతుల్‌ విజృంభిత 
శ్రీ విలసిల్లు కామినులు సేడ్సడి రి ట్లపతిత్వదీనతన్‌'. (కర్ణ. 3.224) 


“వినుము! నేను చేసిన ప్రతిజ్ఞలలో ఒకటి తీరింది: పాపాత్ముడైన దుర్యోధనుడిని చంపి వాడి తలను కాలితో 
తన్నుతాను. ఆ రెండవ ప్రతిజ్ఞ తీర్చటానికి ఇక ముందుకు సాగుతాను' అని ఎలుగెత్తి ప్రకటించి, దుళ్ళాసనుడిని 
తుదముట్టించి అరిభయంకరుడై నిలిచాడు. అతడిపై దాడివెడలిన పదిమంది కురుకుమారులను అర్షునుడు మట్టుపెట్టాడు. 


కర్ణపర్వ కథాసారం :47 


శల్యు డా సన్నివేశాన్ని చూపి కర్గుడిని హెచ్చరించాడు. కర్ణుడి కొడుకైన వృషసేనుడు భీముడిపై విజృంభించగా అర్షునుడు 
ఆతడిని చంపాడు. కర్ణారునులు ఎదురయే తరుణం ఆసన్నమయింది. ఆకసంలో దేవగణం వారి ద్వంద్వయుద్దాన్ని 
చూడాలని కుతూహలంతో వేచి ఉన్నది. బ్రహ్మరుద్రేంద్రుల నడుము వారి విజయావకాశాలను గురించి చర్చకూడా నడిచింది. 
వారందరు విజయుడి విజయాన్నే నిశ్చయించారు. 


అప్పుడు కర్ణశల్యులూ, కృష్ణార్ణునులూ ఇట్లా సంభాషించుకొన్నారు = 


కర్ణుడు : “అర్జునుడు నన్ను గెలిస్తే ఏమి చేస్తావు? చెప్పుము. 

శల్యుడు : నేను కృష్ణార్ణునులను తీవ్రబాణాలతో ఓడించి ఒంటరి గెలుపు గెలుస్తాను.” 

అర్జునుడు : “కర్ణుడు నన్ను గెలిస్తే ఏమవుతుంది?” 

కృష్ణుడు : (నవ్వుతూ) సూర్యుడు నేలరాలినా, నేల ముక్కలైనా, మేరుపర్వతం ९605", కర్ణుడి చేతిలో నీవు 


ఓడిపోవటం జరుగదు. ఒకవేళ అట్టి దురవే కలిగితే ప్రళయమే వస్తుంది. నేను విజృంభించి 
కర్ణశల్యులనే కీటకాలను చేతితో నలిపివేస్తాను. కౌరవులనందరిని మట్టికరిపిస్తాను. ధర్మరాజుకు పట్టం 
కట్టిస్తాను! 


అర్జునుడు 3 నేను నవ్వుల కన్నాను గాని వారిని చంపటం నాకు శక్తికి మించిన పనికాదు. నిండుకొలువులో ద్రౌపది 
పడ్డ పాట్లను సహించి అరణ్యాజ్ఞాతవాసవ్రతనిష్టతో ఇట్లా ఓర్చి ఉన్నాను. ఇక త్రిమూర్తులు కలిసి 
ఎదుర్కొన్నా కర్ణుడిని చంపితీరుతాను.” దుర్యోధనుడు దుఃఖంతో చూస్తూ ఉండగా ऽव తలను 
త్రుంచుతాను. కర్ణశల్యుల భార్యలను విధవలను చేస్తాను. నీవు సంతోషంతో ఈ వార్తను వినిపించి 
ద్రౌపదికి, ధర్మరాజుకూ గశ్రవణానందం కలిగించుము. ఏనుగు చెట్టును కూల్చినట్లు నేను 5५६88 
చంపిన ఉదంతాన్ని కన్నులకు కబ్టేటట్లు చెప్పి కుంతికి వార్త పంపుము. 


ఇక కర్ణార్ణునుల ద్వంద్వయుద్దం ప్రవర్తిల్లబోతున్నది. దివ్యసమూహాలు ఆకసంలో నిలిచి గీతనృత్యవాద్యాలను 
మోగిస్తూ ఉంటే ఉభయసైనికులు కూడా అనిమిషులైనట్లు కన్నార్పకుండా చూడటం ప్రారంభించారు. కర్గార్శునులు 
కల్ప్సాంతసూర్యుల విధంగా వెలుగొందుతూ పరస్సర విజయార్యులై పరాక్రమించనున్నారు. అప్పుడు అశ్వత్థామ దుర్యోధనుడి 
వద్దకుపోయి హితవు చెప్పాడు. భీష్కద్రోణులవలెనే అర్షునుడిచేత కర్ణుడు వధించబడకపూర్వమే ధర్మరాజుతో సంధి చేసికొని 
శాంతిని పొందుమని బోధించాడు. ధర్మరాజు ప్రసన్నుడైతే శ్రీకృష్ణభీమార్షునాదులందరూ అతడి అభిప్రాయాన్ని సమర్థిస్తారనీ, 
పగలు వగలు ఉపశమించి అందరు సుఖిస్తారనీ అనునయించి చెప్పాడు. కాని, కర్ణవిజయం మీద నమ్మకమున్న 
దుర్యోధనుడు ఆతడి మాటలను మన్నించలేదు. దుశ్ళాసనుడిని చంపి భీముడు చేసిన ప్రతిజ్ఞ వినిన తరువాత కూడా సంధి 
చేయటానికి మనసాప్పుతుందా? అని తిరిగి ప్రశ్నించాడు. యుద్దోత్సాహాన్ని ప్రకటించి సేనలను 2966९८०. 
కర్ణ సంహారం: 

కర్ణార్ణునులు కరి కరి తాకినట్లు, గిరి గిరి ఢీకొన్నట్లు, మేఘం మేఘం ఒరిపిడి పొందినట్టు, ఢీకొని భూనభోంతరాళాలు 
దద్దరిల్లేటట్టు యుద్దం ప్రారంభించారు. ఒకరిమీద ఒకరు దివ్యాస్రాలను ప్రయోగించుకొని తమ ధనుర్విద్యాపాండి త్యాన్ని 
చాటుకొన్నారు. దుర్వోధనుడు తన యోధులను అర్షునుడిమీద దొమ్మియుద్దం చేయటానికి పురికొల్పాడు. బీభత్సుడు 
పిడుగులు పడ్డట్టు యుద్ధం చేస్తున్నాడు. అతడిమీద ప్రయోగించాలని పూజలో పోషించుకొన్న సర్పముఖాగస్తాన్ని అర్జునుడి 
కంఠానికి గురిచూచి కర్ణుడు ప్రయోగించి “ఫల్గునా! చచ్చా వీ దెబ్బతో అని అరిచాడు. శ్రీకృష్ణుడు ప్రమాదాన్ని గుర్తించి 
అర్జునుడి రథాన్ని అయిదంగుళాలు క్రుంగేటట్లు బొటనట్రేలుతో అదిమాడు. సర్పముఖాస్త్రం అర్జునుడి కంఠానికి బదులు 
కిరీటాన్ని తన్నుకొనిపోయింది. పార్టుడి ప్రాణాలు రక్షించబడ్డాయి. ఖాండవదహనంలో అర్షునుడివలన మంటలకు గురి 


४०५६ కథాసారం :48 


అయిన పాము కసిపట్టి తపస్సు చేసి సర్పముఖాస్త్రంగా కర్ణుడివద్దకు చేరి అరునవధ కొరకు అదను చూస్తున్నది. కాని, 
ఆనాడు లక్ష్యం సాధించలేకపోయింది. తిరిగి కర్ణుడి వద్దకు పోయి మరలా తనను ప్రయోగించుమని కోరింది. వీరుడు 
అస్త్రాన్ని ఒకసారే ప్రయోగిస్తాడని చెప్పి కర్ణుడు పునఃప్రయోగాన్ని తిరస్కరించాడు. ఆ తరువాత కర్గారునుల శస్తాస్త్రప్రయోగం 
అపూర్వంగా సాగింది. యుద్ధంలో కర్గుడిశరీరానికి బాగా గాయాలు అయ్యాయి. కృష్ణార్ణునులకు బాగా దెబ్బలు తగిలాయి. 
785 ధాతువులు కలిసిన ఎర్రనినీళ్ళతో నిండిన సెలయేళ్ళతో చెలువొందే పర్వతంవలె కారే రక్తధారలతో కర్ణుడు 
కనబడ్డాడు. 


అంతలో కాలుడు అదృశ్యాకారంతో, అందరూ వినేటట్టు ఇట్లా ప్రకటించాడు. “బ్రాహ్మణశాపంవలన కర్పుడి 
రథచక్రం నేలలో క్రుంగుతుంది. అతడు అసువులను కోల్పోతాడు.” ఆ సమయంలో పరశురామదత్తమైన భార్గవాస్త్రం 
కర్ణుడికి స్ఫురించలేదు. అతడు క్రుద్దుడై బ్రహ్మాస్తాన్ని ప్రయోగించాడు. అర్మునుడు ఐంద్రాస్తాన్ని ప్రయోగించినా అది 
చాలలేదు. కవ్వడికూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కర్ణుడి బ్రహ్మాస్త్రాన్ని ఉపశమింపజేశాడు. 


కర్ణుడి రథచక్రం నేలలో క్రుంగింది. కర్ణుడు కలత చెందాడు కాని, సాహసించాడు. ఒక చేతితో చక్రాన్ని ఎత్తుతూనే 
మరొకచేతితో యుద్ధం సాగించాడు. అర్జునుడు అతడిపై వాడి వాడి బాణాలు వేశాడు. 'రథచక్రం క్రుంగింది. దానిని 
ఎత్తేంతవరకు బాణాలు వేయకుము. నేను భూమిమీద ఉన్నాను. నీవు రథంమీద ఉన్నావు. నామీద బాణాలు వేయటం 
వీరధర్మం కాదు’ అని కర్ణుడు అర్జునుడితో ధర్మపన్నాలు పలికాడు. దానికి శ్రీకృష్ణుడు స్పందించి ఇట్లా అన్నాడు. “కర్ణా! 
ధర్మాలూ, నీతులూ నీకు ఈనాడు జ్ఞాపకం వచ్చాయా? కుంతీదేవీ, పాండవులూ నిద్రపోతూ ఉన్నప్పుడు అర్ధరాత్రి లక్కయింటిని 
కాల్సించినప్పుడూ, కపటద్యూతం కల్పించి ధర్మాత్ముడైన ధర్మరాజు సంపదను మాయోపాయంతో అపహరించినప్పుడూ, 
అంతటితో ఆగక ద్రౌపదిని నిండుసభకు రప్పించి అనరానిమాట లని అవమానపరచినపుడూ, పాండవులను చంపటానికి 
వ్యూహం పన్ని ఘోషయాత్ర నెపంతో దాడి చేసినప్పుడూ, బాలుడైన అభిమన్యుడిని ఒంటరివాడిని చేసి అనేకరథికులను 
ఒక్కసారిగా అతడిపై ఉసికొలిపి 3 దురోధనుడు అన్యాయంగా చంపించినప్పుడూ-ఆ పాపాలకన్నిటికీ ఆదికర్తవు నీవే. 
అప్పుడంతా ఈ నీతి ఎక్కడికిపోయింది?” అని కృష్ణుడు నిలదీసి అడుగుతూ ఉంటే కర్ణుడిలోని రోషాగ్ని రోముకూపాల్లో నుండి 
జ్వాలాతోరణంవలె వెలువడి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. కర్ణుడు కోపంతో తీవ్రబాణాలను అర్షునుడిపై సంధించాడు. 
పోరు ఘోరంగా సాగింది. అప్పుడు శ్రీకృష్ణడురితుడైన అర్షునుడు కర్ణుడిని సంహరించే సంకల్పంతో క్రూరమైన ఒక 
మహాస్తాన్ని గాండీవానికి సంధించాడు. 'నేను తపస్సులో, దానంలో, గురుజనసేవలో నిత్యప్రతశీలుడనైతే ఈ బాణం కర్లుడి 
శిరస్సును త్రెంచుగాక!' అని అంటూ వదిలాడు. ఆ బాణం ఆకాశంలో కాంతులు నింపుతూ ఉభయసేనలు మూర్చలో 
మునిగేటట్టు ప్రకాశించి మహానాదం చేస్తూ కర్గుడి శిరస్సును ఖండించింది. తూడును వీడిన కమలంవలె కర్గుడి శిరస్సు 
తెగిపడినా శరీరం తేజస్సుతో వెలుగొందింది. క్రుంగిన రథచక్రం మరల నేలమీద మామూలుగా నిలిచింది. కర్ణుడి 
శరీరంలోనుండి ఒక వెలుగు వెలువడి సూర్యబింబంలో కలిసింది. కర్గుడిశరీరం నేలమీద వాలింది. బలిసిన ఆబోతును 
పులి చంపినట్లు కర్ణుడిని అరునుడు చంపగా కౌరవసేనలు భయపడి పారిపోయాయి. ప్రాణం కోల్పోయి పడి ఉన్న 
కొడుకును కిరణాలనే చేతులతో తాకటం వలన ఏర్పడిన మైలను పోగొట్టుకొనటానికి పావనస్నానం చేయటానికి పోతున్నాడా 
అన్నట్లు సూర్యుడు పళ్చిమసముద్రంలో మునిగాడు. టెక్కిం విరిగి బోసిపోయిన రథాన్ని తోలుకొని శల్యుడు తిరిగి వెళ్ళాడు. 
ఈ సన్నివేశాలను గమనించిన భీమసేనుడు ఆకాశం బ్రద్దలయేటట్లు విజయోత్సాహంతో పెద్దగా అరిచాడు. ఆ విజయధ్వనికి 
పాండవసేనలు ఉప్పొంగాయి, కౌరవసేనలు దుఃఖించాయి. 


శల్యుడు దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. అతడు కంటతడి పెట్టుతున్నాడు. బిక్కమొగంతో నిట్టూర్పులు నిగుడిస్తున్నాడు. 
అతడితో శల్యుడిట్లా అన్నాడు: “ప్రభూ! మనం ఎన్నో యుద్దాలు చూచాము. కాని, క్రొర్యంలో కర్ణారునుల యుద్దంవంటి 
< ధి ९ - ठ 
దానిని మనం ఎన్నడూ చూడలేదు. దేవతలు కూడా ఆ యుద్దాన్ని చూచి ఆశ్చర్యపోయారు. కర్ణుడి విక్రమానికి కృష్ణార్ణునులే 
^ 69 £ జ 
భయపడ్డారు. నీవు రాజ్యాన్ని చిరకాలం పాలించాలని కర్గుడితోపాటు ఎందరో మహావీరులు దేహఫప్రాణాలను త్యాగం చేసి 
రణరంగంలో పడిపోయారు. వారందరూ ఇంద్ర యమ వరుణ కుబేరులవంటి వారు. కాని వారందరి శౌర్యబాహువీర్యాలు 


४०५६ & ०२०८० :49 


విఫలాలైపోయాయి. ఇది విధివిలాసం. దీనికి దుఃఖించి ప్రయోజనం छं८०' - అంటూ రక్తసిక్తమైన రణరంగాన్ని దుర్యోధనుడికి 
చూపించాడు. 


అంతలో కృష్ణార్ణునులు పాంచజన్యదేవదత్తాలను పూరించారు. ఆ భయంకర నాదానికి భయపడి కౌరవసేనలు 
దుర్యోధను డున్నచోటును విడిచి పరుగులు తీశాయి. శల్యుడు సంధ్యాసమయం అయింది కాబట్టి యుద్దవిరమణ 
చేయుమనీ, భావికర్తవ్యాన్ని తెల్లవారిన తరువాత నిర్భ్ణయించుకొనవచ్చుననీ సూచించాడు. అప్పుడు కృపాశ్వత్త్సామ కృతవర్మ 
శకుని సుశర్మ ప్రభృతులు రారాజు వద్దకు వచ్చి విషణ్గులై నిలిచారు. దుర్యోధనుడు పారిపోతున్న సేనలను ప్రోత్సహించలేక, 
వీరులు ఉత్సాహాన్ని కోల్పోవటంచేత, శల్యుడి మాటలు సముచితంగా ఉండటంచేత, కర్గుడిపేరు చెప్పుతూ ఎలుగెత్తి “ఓ 
కర్ణా! ఓ కర్ణా! అని విలపిస్తూ ఆనాటి యుద్ధం చాలించండని పలికాడు. కౌరవవీరులు తన వెంటరాగా శిబిరానికి 
తిరిగివెళ్ళాడు. ఆ వెళ్ళటం ఎట్లా ఉన్నదంటే - అలనాడు కపటద్యూతంలో ఓడి పాండవులు హస్తినాపురం వెడలి అడవికి 
పోయే సన్నివేశాన్ని తలపునకు తెప్పించింది. 


కృష్ణార్ణునులు మెరుగుటమ్ములు శరీరాలలో ప్రకాశించగా కిరణాలతో వెలుగొందే చంద్రసూర్యులవలె ప్రకాశించారు. 
ఆ అమ్ములను పెరికివైచికొని యుద్ధవిరామాన్ని ప్రకటించారు. భీమాదు లుప్పాంగిపోయారు. దేవతలు నరనారాయణులను 
ప్రశంసించారు. కృష్ణార్ణునులు రథాన్ని ధర్మరాజు శిబిరం వద్దకు నడిపించి, దానిని దిగి అతడికి నమస్కరించారు. 
భీమాదులు వారి ననుసరించారు. ధర్మరాజు వారిని మనసారా అభినందించాడు. అప్పుడు కృష్ణు డిట్లా అన్నాడు: 


కృష్ణుడు 3 ధర్మరాజా! లోకాలన్నీ కలిసి ఎకమై వచ్చినా కర్ణుడిని సంహరించటం సాధ్యంకాదు. అటువంటివాడు 
నీ కోపాగ్ని ప్రభావంతోనే దహించబడ్డాడు. ఈ మాట నిజం. కర్ణుడు కూలటంతో కౌరవబలమంతా 
కుప్పగూలినబ్లే అని భావించుము. కౌరవులతో ఇక వైరం ठट. నీకింక ఎదురులేదు. సంతోషించుము. 


ధర్మరాజు : శ్రీకృష్ణా! నీ కటాక్షం ఉంటే మాకందరికీ శుభం కలుగుతుంది. నీ డ్రేమకు పాత్రుడనైన నాకు 
శత్రువులపై విజయం సాధించటం కష్టమా? నీ ప్రసాదంతో జీవనం గడిపేవారం మేము. మాకు 
సంపదలు నీవే ప్రసాదిస్తావు. ఇది మా గట్టి నమ్మకం. అఖిలలోకరక్షకుడవైన నీవు భక్తులమైన 
మమ్ములను రక్షించటం మా అదృష్టం. నీ దయవలన భయాన్నీ, దుఃఖాన్నీ మాని ఈనాడు కంటినిండా 
నిద్రపోతాను. 


కృష్ణుడు ధర్మజా! నన్ను అభిమానించేవాడివి కాబట్టి ఈ ప్రియోక్తులు పలికావు. కాని, నేను ఈ విజయానికి 
నిమిత్తమాత్రుడనే. నీ తమ్ములూ, మరదులూ మహాపరాక్రమవంతులు. ఇందరి సహాయం ఉన్న నిన్ను 
ఎదుర్కొని ఎవడైనా చావకుండా బ్రతుకగలడా? 


వారిరువురి మధ్య ఇటువంటి మధుర సల్లాపాలు సాగాయి. ఆ తరువాత ధర్మరాజు యుద్దభూమిని చూచే 
కోర్కెను వెలిబుచ్చి కృష్ణుడి అనువుతి పొందాడు. రథారూథుడై కరదీపికాసహస్రంతో బంధుమిత్ర సోదరులతో కూడి 
బయలుదేరాడు. కృష్ణుడిని చూచి “ఈనాడు సమస్త ధరణీ సామ్రాజ్యానికి ప్రభువు నయ్యాను. నీ దయతో ప్రబల శత్రువులు 
నించారు, ఈ అభ్యుదయం నాకు లభించింది” అని కృతజ్ఞతలు తెలిపాడు. అర్జునుడిని అభినందించాడు. సంతోషంతో 
పాలికలనికి పోయాడు. కర్ణుడి శిరస్సును, అతడి కొడుకుల శవాలను చూచాడు. తాను పునర్ణన్మ ఎత్తినంతగా భావించాడు. 
ఆపదలు తొలగాయని, సంపదలు కూడాయని సంతసించి శిబిరానికి తిరిగి వచ్చాడు. ఈ విధంగా పాండవులు కర్ణసాగరాన్ని 
తుదముట్ట నీది పరమానందాన్ని పొందారు. 
२३.ॐ. సుబ్రహ్మణ్యం 
ప్రధాన సంపాదకుడు 


శ్రిమదాంధ్ర మహాభారతము 


కర్ణపర్వము 


ఎషయసూచక 


ఊం మో 
(ॐ థనమూశ్వాసను 
విషయము సంస్కృ తమూలము 

సంజయుడు ధృతరాష్టునకు( 0९22 తెగుటం జెప్పుట 8-1-25 
ధృతరా ష్టు(డు पथ మరణంబు విని పలవించుట 8-5-10 
దుర్వోధను(డు (९255० సర్వసేనాధిపత్యంబు గట్టుట 

కర్ణుని మొదటి నాటి యుద్ధము 8-7-14 
క్షేమధూర్తి యను రాజు భీమునితో యుద్దము సేసి చచ్చుట 8-8-25 
ప్రతివింధ్యు(డు చిత్రుడను రాజుం జంపుట 8-10-15 
దుశ్శాసనుడు సహదేవునితో యుద్ధంబు సేసి మూర్భిల్లుట 8-17-30 
కర్ణుడు నకులుని విరథుంజేసి యవమానించుట 8-17-91 
ధృష్టద్యుమ్నుడు గృపాచార్యునితోం దలపడి యోడిపోవుట 8 - 18 - 41 
దుర్యోధను(డు ధర్మజునితో యుద్దంబు సేసి విరథుం డగుట 8-19-35 
దుర్యోధను(డు ధర్మజూనితో యుద్ధముచేసి మూర్భిల్లుట 8-20-30 
కర్ణుని రెండవ నాటి యుద్దము 8-22-10 
దుర్యోధనుడు శల్యుని గర్భునకు సారథ్యంబు సేయు మని ప్రార్థించుట 8-23-1 
దురోధను(డు శల్యునకు ద్రెపురాసురుల వృత్తాంతంబు సెప్పుట 8-24-1 
త్రిపుర సంహారముకొబికు బ్రహ్మాదులు రుద్రునిం బ్రార్థించుట 8-24-37 
రుద్రుడు త్రిపురంబుల సంహరించి సురల సంతోషపటుచుట 8- 24 - 117 
శల్ఫ్యు(డు కర్ణునకు సారథ్యంబు సేయ నొడంబడుట 8-25-6 


117 


142 


51 


ద్వితీయాశ్వాసము 
९००६ ८८९० గర్లునుత్సాహంబునకు విఘ్నకరంబు లగు వాక్యంబులు సెప్పుట 8 - 26 - 16 149 
४९०६५ డర్షునుపరాక్రమం బుగ్గడించి కర్ణుని దూలం ०९००७०९ 8- 26 - 61 157 
కర్ణుడు శల్యునిపై గోపించి యతని దురాచారంబు లుగ్గడించుట 8-27-68 167 
కాకము హంసముతో 35599 (७2००९) ०८८७८ బజచి భంగపడుట 8-28-27 173 
కర్ణుడు శల్యునితోం దనకు గలిగిన శాపంబుల తెబజింగు సెప్పుట 8 - 29 - 3 181 
కర్ణుడు హంసకాకీయోపాఖ్యానము విని కోపించి శల్యుని ८००७७०९२ 8-30-83 187 
४९०६८८९ గర్భునితో నప్పుడు దోయ నుత్సాతంబులు సెప్పుట 8-31-38 194 
కర్ణుడు ८८०० 2५ గవిసి విజృంభించుట 8-31-5 203 
కర్ణుడు పాంచాల కుమారుల ననేకులం జంపుట 8-43 (కుంభ) 210 
భీమసేను(డు కర్ణనందను( డగు సత్యసేనునిం జంపి విజృంభించుట 8-43-24 (కుంభ) 215 
కర్ణుండు ధర్మరాజు నొప్పించి యవమానించుట 8-44-72 (కుంభ) ध 
8 - 33 - 36 (భండా) 
భీముండు గర్టుని మూర్భితుంజేసి నాలుక గోయం బూనుట 8-45-48 233 
భీముడు శ్రుతవర్మాది కురుకుమారులC బెక్కండ్ర జంపుట 8-35-4 235 
సంశప్తకు ९ ०८७99 నొక్కపెట్ట యర్షును రథంబుపైం బడి యాగుట 8- 37-11 243 
కృపాచార్యుండు సుకేతుం డను పాంచాలకుమారునిం జంపుట 8-38-82 250 
ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుం @१८§ ०८९०९७५ జేయుట 8 - 40 - 21 257 
అశ్వత్థామ యర్షునుం బేర్కొని మార్కొని సంగ్రామంబు సేయుట 8- 40- 110 266 
దండధారుం డను రాజు వేదండంబుతోడ నర్దునుచే( జచ్చుట 8-54-1 (కుంభ) 273 
మలయధ్వజుం డను పాండ్యమహారా జశ్వత్థామచేత( జచ్చుట 8-56-1 (కుంభ) 277 
కర్ణుడు పాంచాల సైన్యంబు దైన్యంబు నొందించి విజృంభించుట 8-57-1 (కుంభ) 286 
దుర్యోధనుండు భీమసేనుం దలపడి పోరుట 8-44-3 294 


అశ్వత్తామ యర్షునుం దలపడి మహాహవంబు సేయుట 8-45-1 298 


52 


త్స తీయా శ్వాసము 


క్ర थ విజృం భణము 


కృష్ణార్ణునులు ధర్మరాజు సేమం బరయ నతని శిబిరంబునకు బోవుట 


ధర్మరాజు కర్ణుండు బ్రతికియున్నవా(డని విని యర్షునుం గినిసి పలుకుట 


అర్జునుడు తన్ను ధర్మజా డాడిన పలుకులకు గోపించి యతని తల నటుక వాలు 


8-66-33 


8-45-64 


8-48-1 


సపెటికికొనుట 8-49-1 


కృష్ణు ८९९2८२०५ (బ్రతిజ్ఞా భంగంబు గాకుండ ధర్మజు దూటబుమని చెప్పుట 


ధర్మరాజు కృష్ణుని వాక్యంబులం గలంక దేణి ప్రసన్నుం డగుట 
అర్షును(డు కృష్ణుని వాక్యంబులచే( 7८8 వధ కుత్సహించుట 


భీము డరును రాక గోరి విశోకునితో విచారించుట 


శకుని భీమసేనుం దలపడి మూర్చితుండై తన రథంబు 2८८७८ గూలుట 


కురుకుమారులు పదుగు ७९2०० దాశి మృతు లగుట 
దుశ్శాసనుడు భీమసేనునితో బోరి చచ్చుట 

భీమసేను(డు దుస్ఫసేనునియురంబు వ్రచ్చి రక్తపానంబు సేయుట 
అర్షును(డు వృషసేనుని మృతి బొందించుట 

కర్ణారునుల ద్వంద్వ యుద్ధకాలమున బ్రహ్మరుద్రేంద్రుల ప్రశ్నోత్తరములు 
అశ్వత్థామ దుర్యోధనునకు హితోపదేశంబు సేయుట 

वृष లొండొరులమీ(ద దివ్యబాణంబు లేయయబూనుట 
దుర్వోధను(డు తన యోధుల నర్షునుం ८९०2८६८ బురికొలుపుట 
సర్పముఖ శరంబున నర్భనకిరీటంబు భూమిపై బడుట 
బ్రాహ్మణశాపంబునం గర్భురథచక్రంబు భూమిం గ్రుంగుట 

అర్జున ప్రయుక్తం బగు ఘోరశరంబు కర్ణుశిరంబు ద్రుంచుట 


శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సరససల్లాపంబు చేయుట 


ss కల 


8-48-64 


8 - 49 - 113 


8 - 52 - 11 


8 - 54 - 11 


8 - 55 - 65 


8 - 58 - 23 


8 - 60 - 29 


8 - 61- 1 


8 - 62 - 59 


8 - 63 - 46 


8 - 64 - 20 


8 - 65 - 12 


8 - 65 - 42 


8 - 66 - 11 


8 - 66 - 42 


8 - 67 - 24 


8 - 69 - 16 


308 


319 


437 


446 


457 


శ్రీమదాంధ్ర మహాభారతము 
కర్ణపర్వము 


శ్రీరస్తు 


22०८००० & మహాభారతము 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 


శ్రీ పరిణామస్థితి వి । ద్యాపారీణత్వ కారితా నిరతా పాం 
గా, పరమనైష్టికత్వ । వ్యాపారపరానుషక్త, హరిహరనాథా | 1 


ప్రతిపదార్థం: శ్రీ= ఐశ్వర్యం యొక్క; పరిణామ స్థితి= ఆనంద స్థితిని; విద్యా= జ్ఞానమునందు; పారీణత్వ= పరిపూర్ణత్వాన్ని; 
కారితా= కలుగ చేయటంలో; నిరత= మిక్కిలి ఆసక్తి కల; అపాంగా= కడగంటి చూపుకలవాడా!; పరమ= పరమాత్మయందు; 
నైష్టికత్వ= స్థిరమైన (శ్రద్ద కలిగి ఉండటం అనే; వ్యాపారపర= పనిలో మునిగి ఉన్నవారియందు; అనుషక్త= అనురాగము 
కలవాడా!; హరి, హర, నాథా= విష్ణుమూర్తిని, శివుడవు అయిన స్వామీ! 


తాత్సర్యం: ఐశ్వర్యం ఇచ్చే ఆనందసితిని, పరిపూర్ణ జ్ఞానస్థితిని ప్రసాదించటంలో ఆసక్తి కల కడగంటి చూపుకలవాడా! 
పరమాత్మయందు స్థిరంగా చిత్తాన్ని నిలుపటం అనే పనిలో నిమగ్నులైన వారియందు అనురాగం కలవాడా!; 


హరిహరనాథా! 


అం << పురా బా సో << లో << జా పై << న్నా 

విశేషం: (శ్రుతి స్మృతి పురాణ విజ్ఞానవేత్త తిక్కన సోమయాజి ఈ పద్యం తన స్మృతి విజ్ఞానం పదర్శిస్తున్నాడు. 
భగవద్గీతలో: “ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీస్సమాః । శుచీనాం శ్రీమతాం గేహే యోగ छूर భిజాయతే॥ అధవా 
యోగినామేన కులే భనతి ధీమతామ్‌.” -6 - 40; 41 యోగ భ్రష్టుడు అశ్యృమేధాదియాగాలు చేసినవారి లోకాలకు వెళ్ళి, అక్కడ 
చాలా స రా వా లా రా नर << << ~ < ఇ లో సా లే దా 

చాలా సంవత్సరాలున్న తరువాత విహిత ధర్మానుష్టాన పరులయిన సంపన్నుల ఇళ్ళలో జన్మిస్తాడు. లేదా, బుద్దిమంతులయిన 
అనగా జ్ఞానులయిన యోగుల ఇళ్ళలోనే జన్మిస్తాడు అని ఉన్నది. జ్ఞానదాయకుడు దక్షిణామూర్తి మొదలయిన రూపాలలో 
శివు డన్నది (ప్రసిద్దం. ధర్మాచరణం కలవాడు శ్రీమంతుడయితే దానాది ధర్మమూ, యజ్ఞాదులూ అ(శమంగా ఆచరింపగలుగుతాడు. 
కనుక శ్రీమంతుల ఇళ్ళలో పుట్టించి సంపదకు ఫలమయిన ధర్మాదులు ఆచరింపజేసి రక్షిస్తాడు హరి. ఈయన స్థితికారకుడు. 
కనుకనే స్థిత” పదప్రయోగం. జ్ఞానవంతులయిన యోగుల ఇళ్ళలో పుట్టిన అతడు పూర్వజన్మలో వదలిన చోట యోగసాధన 
ప్రారంభించి సులభంగా సిద్ది అందుకుంటాడు. అదీ యిదీ కరుణాకటాక్ష (ప్రసాద మా(త్రంచేతనే కలిగిస్తాడు స్వామి అన్న 
దొక విశేషం. (బ్రతికి ఉన్నంతకాలమూ గురుకులంలోనే (బ్రహ్మచర్యవ[త్రంలోనే ఉండేవాడు నైష్టిక (బ్రహ్మచారి, వివాహం 
చేసుకొనటానికని స్నాతుడు కాగోరేవాడు ఉపకుర్వాణుడు. ఎల్లప్పుడు (బ్రహ్మనిష్టుడైన, రెండర్థాలలోనూ నైష్టికుడైన వాని 

62 ५ థి © = 

యోగక్షేమాలను పరమాత్మ వహిస్తాడనటానికి “తేషాం సతతయుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌' నిరంతరం పరమాత్మ 
స్మరణాదియుక్తులైనవారి యోగక్షేమాలను నేను వహిస్తానన్న గీతావాక్యమే ప్రమాణం. (9.22) 


2 శ్రీమదాంధ్ర మహాభారతము 
సంజయుడు ధృతరాష్టునకు( గర్లుని తెగుటం జెప్పుట (సం. 8-1-25) 


వ. దేవా, వైశంపాయనుండు జనమేజయునకిట్లనియె; 'నట్లు మహాప్రాజ్ఞుండగు సంజయుండు దండుననుండి 
హస్తిపురంబున కరుగుదెంచి, ధృతరాష్తు మందిరంబు ప్రవేశించి, యంతఃపురంబున నున్న యన్నరనాధథుం 
గనుంగొని, కృతప్రణాముం డగుటయు నతం డాదరించిన నాసీనుండై. 2 


ప్రతిపదార్థం: దేవా= ప్రకాశమానుడవైన ఓ స్వామీ; వైశంపాయనుండు= వ్యాసుని శిష్యుడైన వైశంపాయన మహర్షి; జనమేజయునకున్‌= 
ఆ పేరుకల మహారాజుతో; ఇట్టు= ఈ వఏధంగా; అనియెన్‌= పలికాడు; అట్టు= ఆ విధంగా; మహా= గొప్ప; ప్రాజ్ఞుండు+అగు= 
జ్ఞాని అయిన; సంజయుండు= ఆ పేరు గలిగి ధృతరాషునికి యుద్దవార్తలు చెప్పటానికి నియుక్తుడైన అతడు; దండుననుండి= 
సైన్యంలో నుండి; హస్తి పురంబునకున్‌= హస్తినానగరం అనే పేరుగల కౌరవుల రాజధానీ పట్టణానికి; అరుగు+తెంచి= వచ్చి; 
ధృతరాష్టు= ఆ పేరుగల దుర్యోధనాదుల తండ్రి అయిన రాజుయొక్క; మందిరంబు= ఇంటిలోనికి; (ప్రవేశించి= వెళ్ళి; 
అంతఃపురంబునన్‌+ ఉన్న= ०१४७० నివసించే లోపలినగరి (ఇంటి)లో ఉన్న; ఆ+నరనాథున్‌= (ప్రజలకు (ప్రభువైన ఆ 
ధృతరాష్టుని; కనుంగొని= చూచి; కృత ప్రణాముండు= చేయబడిన నమస్కారం కలవాడు, నమస్కరించినవాడు; అగుటయున్‌= 
కాగా; అతండు= ఆ ధృతరాష్ట్ర మహారాజు; ఆదరించినన్‌= మన్నన చేయగా; ఆసీనుండు+ఐ= కూర్చున్నవాడై. (క్రింది 
పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: స్వామీ! వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుతో ఇట్లా చెప్పాడు. రాజా! నీ కిదివరకే నేను 
చెప్పినట్లు గొప్ప జ్ఞాని అయిన సంజయుడు కురుక్షేత్రంలో ఉన్న సైన్యంనుండి బయలుదేరి రాజధాని హస్తినానగరానికి 
వచ్చాడు. ధృతరాష్ట్రమహారాజు నివసించే భవనానికి వెళ్ళి ఆ మహారాజును దర్శించి నమస్కరించాడు. ఆయన 
అతడిని మన్నన చేసి కూర్చోమంటే కూర్చొని (చెప్పబోతున్నాడు). 


విశేషం: అంతఃపురంలో ఉన్న ధృతరాష్ట్ర మహారాజుగారిని సంజయుడు దర్శించాడంటే, అత డాయనకు ఎంత ఆప్షుడో 
తెలుస్తుంది. అంతేకాక, అతడు తెచ్చిన వార్త, చెప్పవలసిన విశేషం ఎంత తీ(వ్రమైనదో, ఎంత ముఖ్యమైనదో, ఎంత తొందరగా 
అందించవలసినదో కూడా తెలుస్తుంది. 
క బలవిక్రమములు వినుతం । బులుగా మనమొనలు( బాండుపుత్రానీకం 

బులు రెండునాళ్ళు వోరుట । దెలియంగా( జూచి వచ్చితిం గురునాథా! 3 


ప్రతిపదార్థం: కురునాథా!= కురుమహారాజు వంశానికి చెందిన ధృతరాష్ట్ర మహారాజా! (నేను); మనమొనలున్‌= కౌరవసైన్యాలూ; 
పాండుపుత్ర= పాండవులయొక్క; అనీకంబులున్‌= సేనలూ; బల= శరీర శక్తులూ; వి(క్రమములు= మానసికాలయిన 
పరా(క్రమాలూ; వినుతంబులుగాన్‌= పొగడబడునవిగా; రెండునాళ్ళు= రెండురోజులు; పోరుట= యుద్దం చేయటం; తెలియన్‌+ 


కాన్‌= స్పష్టంగా అర్థం అయ్యేటట్టు; చూచి= ప్రత్యక్షంగా చూచి; వచ్చితిన్‌= 2 వద్దకు వచ్చాను. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! తమ శక్తీ శౌర్యమూ అందరూ మెచ్చుకొనేటట్లు మనసైన్యమూ పాండవులోేనా 
చేస్తున్న యుదం రెండు రోజులు స్పష్టంగా చూచివచ్చాను. 
bas) | © 


విశేషం: ఒక్కొక్క (ప్రముఖుడూ పడిపోయిన తరువాత రావటమూ, ముందు అతని మరణం గురించి తెలియజేయటమూ, 
అనంతరం అత డెట్లా యుద్దంచేసి పడిపోయాడో ఆ (క్రమం చెప్పటమూ యుద్దవార్తలు చెప్పటంలో సంజయుడు అనుసరిస్తున్న 


కర్ణపర్వము - ప్రథనూశ్వాసము 3 
పద్దతి. చావు కబురు చల్లగా చెప్పుమన్నారు. సంజయుడు మంచి మాటకారి. ధృతరాష్టుడితో సహా కౌరవులందరూ వఏజయాశ 
ఎవడిసపై పెట్టుకొన్నారో ఆ కర్లుడి మరణవార్త చెప్పబోతున్నాడు. కనుక, ఇరువాగులవారూ (ప్రశంసనీయంగా పోరాడుతున్నారని 

జూ ర్లు ट 3 
ప్రారంభించటంద్యారా ఒకరు ఓడక తప్పకపోవటం సూచిస్తున్నాడు. మన మొనలని కౌరవసేనలను గురించి ముందు 
ప్రస్తావించటంద్వారా ఆశ కల్పిస్తున్నాడు. చెప్పబోయే इः మరణవార్త వారికి నమ్మశక్యం కానిది. నమ్మతగిందని సూచించటానికే 
'తెలియంగా జూచివచ్చితి” అన్నాడు. 


వ. అని పలికి కర్ణునిం బ్రశంసించి. 4 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; పలికి= చెప్పి; కర్ణునిన్‌= రాధేయుడిని; ప్రశంసించి= మెచ్చుకొని. (అనియె అనే 8వ సంఖ్య 
కల వచనంలోని (క్రియతో అన్వయం.) 


తాత్సర్యం: ఆవిధంగా పలికి కర్గుడిని మెచ్చుకొని. 


చ. సరకుగొనండు పాండుసుత సైన్యనికాయము నించుకేనియుం 

గరులు రథంబులున్‌ హరులు( గాల్జలముల్‌ దనవీ(క విచ్చియున్‌ 

2८९०८००८ దూలియుం బిలుకుమాటియు నల్గడ( ००040०5 వియ 

చ్చరులకు వేడ్మసేయ భుజసారము శౌర్యము జూపె నేపునన్‌. 5 
ప్రతిపదార్థం: (కర్ణుడు) పాండుసుత= పాండవులయొక్క; సైన్య= సేనయొక్క; నికాయమున్‌= సమూహాన్ని; ఇంచుక+ఏనియున్‌= 
కొంచెమైనా; సరకు+కొనండు= లెక్కపెట్టడు; తన వీ(కన్‌= తన పరాక్రమంతో; కరులున్‌= ఏనుగులూ; రథంబులున్‌= 
తేరులూ; హరులున్‌= గుర్రాలూ; కాల్చలముల్‌= పదాతి సేనలూ; విచ్చియున్‌= చెల్లా చెదరైపోయో; మరలియున్‌= (పాండవ 
సేనా నాయకుల (ప్రోద్బలంతో కర్లుని వైపు) తిరిగీ; తూలియున్‌= చలించి పడీ; పిలుకుమాటియున్‌= మరణించీ; నలు+కడన్‌= 
నాలుగు దిక్కులకూ (అన్నివైపులకూ); పాణియున్‌= పరుగులు తీసీ; వియత్‌+చరులకున్‌= ఆకాశంలో సంచరించే దేవతలు 
మొదలయిన వారికి; వేడ్క+చేయన్‌= వినోదం కలిగించేటట్లు; ఏపునన్‌= విజృంభణంతో; భుజ= తన భుజములయొక్క; 
సారమున్‌= బలాన్నీ; శౌర్యమున్‌= పరా(క్రమాన్నీ; చూపెన్‌= (ప్రదర్శించాడు. 


తాత్సర్యం: न పాండవుల సైన్యాన్ని పిసరంతైనా లక్ష్యపెట్టలేదు. అతని పరా(క్రమానికి రథగజతురగ పదాతి 
సేన ఒకప్పుడు చెల్లాచెదరైపోయింది. ఇంకొకప్పుడు మళ్ళీ వెనక్కు వచ్చింది. మరొకప్పుడు పడిపోయింది. వేరొకప్పుడు 
ప్రాణాలు కోల్ళోయింది. కొంత అన్నివైపులకూ పారిపోయింది. అది చూచే ఆకాశసంచారులయిన దేవతలు 
మొదలయిన వారికి వినోదం కలిగించింది. అట్టా అతడు విజృంభించి తనబాహుబలమూ, పరా(క్రమమూ ప్రదర్శించాడు. 


వ. చూపి, యక్మౌంతేయులం గలంచి యాడి, పదంపడి. 6 


ప్రతిపదార్థం: చూపి= (ప్రదర్శించి; ఆ+కౌంతేయులన్‌= ఆ పాండవులను; కలంచి= కలతపరచి; ఆడి= (క్రీడించి, ఆటఅంత 
అవలీలగా యుద్దంచేసి; పదంపడి= తరువాత (తెగియె అనే 7వ పద్యంలోని (క్రియతో అన్వయం.) 


తాత్సర్వం: (ప్రదర్శించి, ఆ పాండవులను కలతపెట్లి, అవలీలగా యుద్దంచేసి, ఆ తరువాత. 
9 ४ ॐ & 


4 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: కౌంతేయులంటే కుంతీపుత్రులని అర్థం. ఇక్కడ తిక్కనగారు పాండుపుత్రులనే అర్థంలో ప్రయోగించారు. 'వచ్చెం 
గుంతీసుత మధ్యముండు' అని విరాటపర్వంలో కూడా పాండవ మధ్యముడనే అర్థంలో ప్రయోగించారు. పెంచినది కుంతియే 
కనుకనూ సంతానం కలిగిన తరువాత 3०१९2 ప్రజలెవరూ చూడలేదు కనుకనూ అందరూ పాండవులైదుగురిని కౌంతేయులని 
పిలిచే వారని ఆయన అభిప్రాయంగా (గ్రహించాలి. 


తే. తనకు బిమ్మిటియైన యర్జునునిబాహు । లీల నెమ్మెయి( ద్రోవంగలేక తెగియె 
నధిప! యా౮బోతు कथ కగ్గమైన । పగిదియై పాండవులకును బగ యడంగె. 7 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా!; ఆం(బోతు= వృషభం; బెబ్బులికిన్‌= పెద్దపులికి; అగ్గము+ఐన= వశపడినది 
అయిన; పగిది+ఐ= విధమయి; తనకున్‌= తనకంటె; పిమ్మిటి+ఐన= అధికుడైన; అర్జునునియొక్క; బాహులీలన్‌= బాహువుల 
విలాసాన్ని (అనగా భుజబలాన్ని); ఏ+మెయిన్‌= ఏ విధంగానూ; (త్రోవగన్‌= త్రోసివేయటానికి, మించటానికి; లేక= శక్యంకాక; 
తెగియెన్‌= మరణించాడు; పాండవులకున్‌= ధర్మరాజాదులకూ; పగ= విరోధం; అడంగాన్‌= అణగిపోయింది, తీరింది. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! తన కంటె అధికుడైన అర్జునుడి బాహుబలాన్ని ఏ విధంగానూ అతిశయించలేక, 
పెద్దపులి వశమైన ఆబోతు వలె కర్గుడు మరణించాడు. దానితో పాండవుల పగకూడ చల్లారింది. 


విశేషం: అలం: ఉపమ. ఇందులో తిక్కనగారు అర్షునుడిని పులితోనూ, కర్గుడిని ఆబోతుతోనూ పోల్చటమూ, పులి 
కంటపడిన ఆబోతువలె కర్ణుడు ఎంత ప్రయత్నించినా అర్జునుడి బాహులీలను మించలేక మరణించా డనటమూ అద్భుతం. 
5వ పద్యంలో సైనికులపై కర్గుడి విజృంభణం వర్లించాడు. 6వ వచనంలో అది ఆటవలె సాగిందన్నాడు. ఇందులో అర్జునుడి 
బాహువిలాసాన్ని ఏమీ చేయలేక మరణించాడన్నాడు. ఆబోతు సామాన్య మృగాలను ఏమైనా చేయగలదు. కాని అది ఎంత 
బలం కలదైనా పులికి చిక్కిందో దాని పని ముగిసినట్టే, కర్ణుడు సామాన్య భటులతో అవలీలగా ఆటవలె యుద్దంచేశాడు. 
అర్జునుడి చేతికి చిక్కి మరణించాడు. ఇక, పాండవులకును “పగ ७८०7" అన్న వాక్యం. दू పోతే పాండవుల పగ 
తీరటమేమిటి? కౌరవుల జయాశకు మూలం కర్గుడు. అతడు పోతే వారోడిపోయినట్లే, ఈ సంగతి కౌరవ పాండవుల కిద్దరికీ 
తెలుసు. కర్ణుడు పడగానే వాళ్ళను గెలిచామనిపించింది కనుక, పగతీరింది పాండవులకు. అదీగాక, కర్గుడి మీద ప్రత్యేకమైన 
పగ పాండవులకు. (ద్రౌపదిని వస్త్రహీనను చేయుమని సూచన ఇచ్చినవాడు కర్గుడు. అయిదుగురిని కాక ఒక్కడిని భర్తగా 
పొందటం మంచిది. జూదంలో భార్యను ఓడిపోవని వాడిని ఇంకెవడినైన పడయుమని ఆమెను నిండుకొలువులో అన్నవాడు 
కర్షుడు. పాండవులనందరినీ అవమానించినవాడు కరుడు ఘోషయా త్రకు పురికొల్సినవాడు तरर అభిమన్యుడి అన్యాయపు 
చావుకు మూలమైనవాడు కర్షుడు. ఇలాంటి కారణాలవలన పాండవులకు అతడిపై ప్రత్యేకమైన పగ. అతడి మరణంతో ఈ 
రెండు పగలూ తీరాయి. పైగా, 'మరణాంతాని వైరాణి' కదా. అందువల్ల కూడా వారి పగ తీరింది. 


వ. అనుచు శోకోపహతుండై సూతసూనుండు నిట్టూర్పు నిగిడించి, డగ్గుత్తిక వెట్టి యిట్లనియె. 8 


ప్రతిపదార్థం: అనుచున్‌= అట్టా పలుకుతూ; సూతసూనుండు= రథసారథి పుత్రుడైన సంజయుడు; శోక= ఏడుపుచేత; 

ఉపహతుండు+ఐ= కొట్టబడినవాడై; అంటే ఏడుపు ఆపుకొనలేక; నిడు+ఊర్పు= దీర్భనిశ్వాసం; నిగిడించి= సాగించి, అంటే 

చాలాసేపు విచారసూచకంగా నిశ్వాసం విడిచి; డగ్గుత్రిక+ట్టి= గద్గదస్వరం వచ్చేటట్లు మాటతీరు మార్చి; ఇట్లు= ఈ విధంగా; 
గి €> ^ ౧ ౧ 

అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: అని చెపుతూ, సంజయుడు దుఃఖాతిశయంతో నిట్టూర్చి, గద్గద స్వరంతో ఈ విధంగా అన్నాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 5 


చ. అది యొక(డేల? కౌరవ చయంబు జయాశ యడంగి పోవ బె 
ట్టిదు( డగు భీమసేనుడు గడింది మగంటిమి దుస్పసేను దు 
ర్మద మడంగించి పేరురము వ్రచ్చి మహోగ్రత( ద్రావె నెత్తు ర 
య్యది దుది నింత వుట్టు నని యాప్త్రజనంబులు మున్న చెప్పం? 9 


ప్రతిపదార్థం: అది= కర్లుని మరణం; ఒక(డు= ఒకటి(మా(త్రమే అనుకొనటం); ఏల?= ఎందుకు?; బెట్టిదుడు+అగు= గర్వి, 
క్రూరుడు, కఠినుడు అయిన; భీమసేను(డు= భీముడు; కౌరవ= కౌరవుల; చయంబు= సమూహంయొక్క; జయ+ఆశ= 
గెలుపుమీది ఆశ; అడంగిపోవన్‌= నాశనమైపోయేటట్టుగా; కడింది= అధికమైన; మగంటిమిన్‌= పౌరుషంతో; దుస్ససేను= 
దుశ్ళాసనునియొక్క; దుర్మదము= దుష్ట్రమైన పొగరు; అడణగించి= నాశనంచేసి; పేరురము= విశాలమైన వక్షఃస్థలం; ऊय) 
= a ^> ॐ 
చీల్చి; నెత్తురు= రక్తం; మహోగ్రతన్‌= మిక్కిలి భయంకరత్వంతో; (త్రావెన్‌= (త్రాగాడు; ఆప్తజనంబులు= దగ్గరివారయిన 
మనుష్యులు; తుదిన్‌= చివరకు; ఇంత= ఇంతటి మహాపద; పుట్టును+అని= సంభవిస్తుంది అని; ఆ+అది= ఆ పరిణామం 
గురించి; మున్న= ఇదివరకే; చెప్పరే?= చెప్పలేదా? 


తాత్సర్యం: కౌరవుల జయాశ నశించటానికి కర్లుడి మరణం ఒకటే సంభవించిందనుకొనటం దేనికి? ఇంకా 
విచారం కలిగించే సంఘటనలు జరిగాయి. వాటిలో ఒకటి దుశ్శాసనుడి మరణం. కఠినాతుడైన భీమసేనుడు 
విపరీత పౌరుషంతో దుశ్శాసనుడి పొగరణగించి, అతడి విశాల వక్షఃస్థలాన్ని చీల్చి మహాభయంకరంగా నెత్తురు 
త్రాగాడు. చివరకు ఇటువంటి మహాపద ఏదో సంభవిస్తుందని ఆప్తులు ముందే చెప్పారు కదా. 


విశేషం: ठं దత్తదీపన్యాయంగా (రెండు గదుల మధ్య గడపమీద పెట్టిన దీపం రెండు గదులలోనికీ వెలుతురు 
ప్రసరింపజేసినట్ల్టు) ముందు వెనుక వాక్యాలకన్వయించేటట్లు వాక్యాలూ వాక్యాంశాలూ (ప్రయోగించి రచనకు వన్నెతేవటంలో 
తిక్కనగారు ప్రసిద్దులు. ఈ పద్యంలో అట్లాంటి విన్యాసాలు రెండున్నాయి. వాటిలో 'కౌరవచయంబు జయాశ యడంగిపోవి 
అన్నవాక్యం ఒకటి. కౌరవుల జయాశ నశించటానికి సంభవించినవాటిలో न> మరణ మొకటే అనుకొనటమెందుకు - అనీ 
అన్వయించవచ్చు. కౌరవుల జయాశ నశించేటట్టు భీముడు దుశ్శాసనుడి నెత్తురు త్రాగాడనే వాక్యంతోనూ అన్వయించవచ్చును. 


అట్లాగే 'అయ్యది' అన్నదాని ప్రయోగం. 'నెత్తురయ్యది' అని అన్వయిస్తే (ద్రౌపదిని పరాభవించే మదం కలిగించిన 
నెత్తురు అని అన్వయించవచ్చును. ఆ పరాభవించటానికి ఫలంగా అనీ చెప్పవచ్చును. అయ్య+ది అని విడదీసి యువరాజువంటి 
వారిని తెలుగులో (ప్రభువుల పరివారంలోనివారు చిన్నయ్య పెద్దయ్య అని వ్యవహరించటం కద్దు కనుక, అయ్యదైన నెత్తురు 
అనీ అన్వయించవచ్చును. “సోమరిపోతులు కొందరయ్యలు” అని శ్రీనాథుడు ప్రయోగించినట్టు, మదంతో [ద్రౌపదిని పరాభవించిన 
అయ్యది, ఆప్పుల హితోపదేశం పెడచెవినిబెట్టిన అయ్యది (మూర్భునిది) అనీ అన్వయించవచ్చును. 


భీమసేనుడికి బెట్టిదుడు అనే విశేషణం వేశారు. దానికి ఉద్దతుడు (గర్వి), కఠినుడు, (క్రూరుడు అని అర్థాలున్నాయి. 
అందరూ చూస్తుండగా దుళ్ళాసనుని సంహరించటంలో భీముని జౌద్దత్యమూ, వక్షస్థలం చీల్చటంలో కాఠిన్యమూ, నెత్తురు 
త్రాగటంలో (క్రౌర్యమూ కనిపిస్తున్నాయి. ఒక్క విశేషణంలో ఇది సాధించారు తిక్కనగారు. 


తే. కొడుకులంత రాజ్యంబును గొన(గ శక్తు । లను దురాశను వారల యవినయములు 
నీ వుపేక్షింతు; మానునే? యా విరుద్ధ । కర్మమున ఫలమొందక కౌరవేంద్ర! 10 


6 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కౌరవేం[ద్ర!= కురువంశీయుడవైన రాజా!; నీవు= నీవు; కొడుకులు= నీ కుమారులు; అంత= (నీవంతుగా 

దక్కిన, వారివంతని నీవిచ్చిన) సమస్తమైన; రాజ్యంబును= రాజ్యాన్నీ; కొన(గన్‌= తీసికొనటానికి; శక్తులు= శక్తికలవారు; 

అను= అనే; దురాశను= చెడు ఆశతో; వారల= నీ కొడుకులయొక్క; అవినయములు= వినయం లేనందువల్ల చేసే 

చెడుపనులు; ఉపేక్షింతు= చూచీ చూడనట్టు ఊరుకున్నావు; ఆ విరుద్ద కర్మమున= ఆ ధర్మ విరుద్దమయిన పనియొక్క; 
౧ > > 

ఫలము= ఫలితం; ఒందక= చెందక, అనుభవించక; మానునే?= పోతుందా? పోదు. 


తాత్సర్యం: కౌరవరాజా! నీ కొడుకులు నీ వంతురాజ్యమే కాక, పాండవులకు నీ విచ్చిన రాజ్యం కూడా కలుపుకొని, 
మొత్తం రాజ్యమూ కాజేసి, నిలుపుకొనగలిగినంత సమర్గులు అనే దురాశతో వాళ్ళు చేసిన చెడ్డపనులు చూచి, 
చూడనట్టు ఊరుకున్నావు. ఇది ధర్మానికీ వ్యతిరేకమైన పని. దాని ఫలం అనుభవించక తప్పుతుందా? 


విశేషం: ఈ పద్యంలో (ప్రాణం 'కౌరవేం(ద్ర' అన్న సంబోధనలో ఉన్నది. కురుమహారాజు ఇం(ద్రాదుల ఆక్షేపణలు కూడా కాదని 
లోకహితం కోసం, ధర్మక్షేత్రం కురుక్షేత్రం ఏర్పరచిన ఉత్తముడు. ఆ వంశంలో పుట్టిన ధృతరాష్ట్రమహారాజు ధర్మవిరుద్ద 
కృత్యాలను పుత్రవ్యామోహంతో ఉపేక్షించటం తప్పు. చేసినకర్మ అనుభవించక తప్పుదు. తెలిసి చేసినదానికి అసలు తప్పదు 
- అని సంజయుడి అభిప్రాయం. 


వ. అనినవిని, యాంబికేయుండు, దుర్యోధనుండును దెగియెన కాదలంచి, విహ్వలించి, మూర్షిల్లినం; దల్లడిల్లి, 
యార్తనాదంబులతో వివశంబులయి, వనితాజనంబులు గన్నీరుగ్రమ్మ వసుంధర నొబగిన; నంతకుమున్న 
వచ్చియున్న విదురుండును, నా సూతనందనుండును జేరి, చేసేత, శీతల జలసేచన మృదువ్యజనవీజనంబుల 
నన్నరనాథుని, నారీ సముదయంబును సేదదేర్షిన; నాసీనుండై యతండు దీర్హ నిశ్వాసంబు లడరం జింతిల్లి. 
యంతర్గతంబున దైవంబు గర్జించి, పాండవుల నగ్గించి, తన బుద్ధియు, శకుని వెరవును నిందించి; 
తన్నుందాన యుపశమించుకొని, దైర్యంబు సిక్కంబట్టి. 11 


ప్రతిపదార్థం: అనినన్‌= ఈ విధంగా సంజయుడు చెప్పగా; విని; ఆంబికేయుండు= అంబిక కుమారుడైన ధృతరా(ష్టుడు; 
దుర్యోధనుండును= ఆపేరిటి తన జ్వేష్ట పుత్రుడు కూడా; తెగియెన్‌+అ+కాన్‌= మరణించియే ఉంటాడని; తలంచి= భావించి; 
విహృలించి= అవయవాలు స్వాధీనం తప్పి; మూర్భ్చిల్లినన్‌= సొమ్మసిల్లగా; వనితాజనంబులు= (స్తీజనాలు (స్రీలు; తల్లడిల్లి= 

> > < < > © 
బాధపడి, జడిసి; ఆర్తనాదంబులతోన్‌= దుఃఖపడినవారు చేసే ధ్వనులతో, “అయ్యో! మొదలైన వాటితో; వివశంబులు+అయి= 
వశము తప్పినవి అయి; కన్నీరు+(క్రమ్మన్‌= కన్నీరు కారగా; వసుంధరన్‌= భూమిపై; ఒణుగినన్‌= (వాలగా; అంతకున్‌= 
ధృతరా(ప్పుడు సొమ్మసిల్లటానికి; మున్ను+అ= ముందుగానే; పూర్వమే; వచ్చి+ఉన్న= అక్కడికి వచ్చి ఉన్న; విదురుండును 
= ఆ పేరిటి ధృతరాష్టుని తమ్ముడూ; సూతనందనుండును= సంజయుడూ; చేరి= వారిని సమీపించి; చేసేతన్‌= స్వయంగా; 
శీతల= చల్లని; జల= నీటితో; సేచన= తడపటంతోనూ; మృదు= సుకుమారమైన; వ్యజన= వఏవనలతో; వీజనంబులతోను= 
విసరటములతోనూ; ఆ+నరనాథునిన్‌= ఆరాజు ధృతరాష్టునీ; నారీ= |స్తీలయొక్క; సముదయంబును= సమూహమునూ; 
సేదదేర్భినన్‌= మూర్చనుంచి తెప్పిరిల్లజేయగా; ఆసీనుండు+ఐ= కూర్చున్నవాడై; అతండు= ఆ ధృతరాష్ట్రుడు; దీర్ణనిశ్వాసంబులు= 
నిట్టూర్పులు; అడరన్‌= అధికం కాగా (అయ్యేటట్టుగా); చింతిల్లి= విచారించి; అంతర్గతంబునన్‌= మనస్సులో; దైవంబున్‌= 
విధిని; గర్డించి= నిందించి; పాండవులన్‌= పాండురాజు కుమారులను; అగ్గించి= (ప్రశంసించి; తన= కొడుకులమాటకు 
అడ్డుచెప్పని తనయొక్క; బుద్దియున్‌= జ్ఞానాన్నీ, తెలివినీ, వివేకాన్నీ; శకుని= శకునియొక్క; వెరవును= ఉపాయాన్నీ; 

(न्त > = 

నిందించి= దూషించి; తన్నున్‌+తాను+అ= తనను తానే; ఉపశమించుకొని= శాంతింపజేసికొని, ఓదార్చుకొని, కుదుట 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 7 


పరచుకొని; ధైర్యంబు= మనస్సు కలత చెందకుండా ఉండే స్థితిని; చిక్కన్‌= దౌరికేటట్టు;: పట్టి= పట్టుకొని (తరువాతి 
< ౧ € €> 
వచనంతో అన్వయం). 


తాత్సర్యం: సంజయుడు ఆ విధంగా కర్ల దుశ్ళాసనుల మరణవార్త చెప్పి, “ఈ అనర్జాని కంతటికీ నీవు నీ 
కుమారుల నీతిమాలిన పనులను చూచీ చూడనట్లు ఊరుకోవటమే కారణం” అని చెప్పేసరికి, ధృతరాష్ట్రుడికి 
దుర్యోధనుడు కూడా చనిపోయుంటా డనిపించింది. దానితో శరీరం పట్టు తప్పింది. మూర్చవచ్చింది. అది చూచి 
అంతఃపురకాంతలందరూ బాధపడి హాహాకారాలు చేస్తూ, కన్నీళ్ళు పెట్టుకొంటూ उद] నేలపై పడిపోయారు. 
ధృతరా ८ మూర్శిల్లటానికి పూర్వమే అక్కడికి చేరి ఉన్నాడు విదురుడు. అతడూ సంజయుడూ వెంటనే 
ధృతరా(ష్టుని ముఖంమీదనూ అంతఃపురకాంతల ముఖాలమీదనూ చల్లని నీళ్ళు చిలకరించారు. సుకుమారమైన 
వీవనలతో మెల్లగా విసిరారు. ఈ ఉపచారాలవలన ధృతరాష్ట్రమహారాజు మూర్భనుండి తేరుకొని కూర్చున్నాడు. పెద్ద 
పెద్ద నిట్టూర్పులు వచ్చేటట్లు విచారించాడు. ఇట్టి స్థితి కల్పించినందుకు మనస్సులో విధిని తిట్టిపోశాడు. పాండవులను 
వారి మంచినడతకు మెచ్చుకొన్నాడు. తన కొడుకులను దారిలో పెట్టుకొనలేక వా రాడించినట్లు ఆడిన తన తెలివిని 
తానే తిట్టుకొన్నాడు. శకుని చెప్పిన - అంతంలో నాశనం కలిగించే ఉపాయాన్ని (జూదమాడి పాండవులను 
గెలుద్దామనే ఉపాయాన్ని) దూషించాడు. వీటివలన ఎట్లాగో తనకుతానే దిటవు తెచ్చుకొన్నాడు. సంజయుడితో ఇట్టా 
అంటున్నాడు ध 


క తెలియ విన నీవు సెప్పిన । పలుకులు దుర్యోధనుండు వడ(డు గదా? వై 
రుల విక్రమమున సంజయ! । కల రూపెటు(గంగ( జెప్పు క్రమ్మటి నాకున్‌”. 12 


ప్రతిపదార్థం: సంజయ!= సంజయా!; నీవు; చెప్పిన= ఇంతకుముందు వినిపించిన; పలుకులు= మాటలు; తెలియన్‌= 
మనస్సునకు స్పష్టమయ్యేటట్టు;: వినన్‌= నేను వినలేదు; వైరుల= పగవారైన పాండవులయొక్క; విక్రమమునన్‌= పరా(క్రమంవల్ల; 
దుర్యోధనుండు= నా జ్యేష్టకుమారుడయిన దుర్యోధనుడు; పడ(డుగదా!= పడిపోలేదు కదా!, మరణించలేదు కదా!; కలరూపు= 
ఉన్న స్వరూపం, యథార్థ విషయం; ఎణు(గంగన్‌= స్పష్టంగా తెలిసికొనేటట్టు;: (క్రమ్మణున్‌= మరల; నాకున్‌= నాకు; చెప్పు= 
తెలియచేయుము. 


తాత్సర్యం: 'సంజయా! నీ విదివరకు చెప్పినమాటలు దుఃఖం వలన స్పష్టంగా తెలిసేటట్లు వినలేదు. దుర్యోధనుడు 
శత్రువుల పరా(క్రమంవలన నేల కొరగలేదు కదా! ఉన్నదున్నట్లు మళ్ళీ చెప్పుము". 
చ. అనుటయు నాత+ డిట్లనియె “నమ్మనుజేంద్రున కాజి( గర్జుడుం 

८०५००९०८ దమ్ములుం బడిరి దారుణ విక్రమకేలి 58 నె 

& బలుపార( బట్టి వికటంబుగ వక్షము వ్రచ్చి దుస్ఫసే 

నుని రుధిరంబు మారుత తనూజు(డు ద్రావె మదం బెలర్పంగన్‌'. 13 
ప్రతిపదార్థం: అనుటయున్‌= ధృతరాష్టుడట్టు పలుకగా; ఆత(డు= సంజయుడు; ఆ మనుజ+ఇం(ద్రునకున్‌= ధృతరాష్ట్ర 
మహారాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; ఆజిన్‌= యుద్దంలో; కర్టుడున్‌= అంగరాజు; తనయులున్‌= इपर 
కుమారులూ; తమ్ములున్‌= इष తమ్ములూ; పడిరి= నేల కొరగినారు; మారుతతనూజు(డు= వాయుపుత్రుడు, భీమసేనుడు; 


8 శ్రీమదాంధ్ర మహాభారతము 

దారుణ= భయంకరమైన; విక్రమ= పరా(క్రమం అనే; కేలి= (క్రీడ; సల్సి= ఆచరించి; నెట్టన= సాహసించి; బలుపారన్‌= బలం 
ఒప్పగా; పట్టి= దుశ్శాసనుని పట్టుకొని; వికటంబుగన్‌= వికృతంగా, చూడటానికి అసహ్యంగా, భయంకరంగా; వక్షము= 
రొమ్ము; (వ్రచ్చి= (బ్రద్దలుచేసి; దుస్ఫసేనుని రుధిరంబున్‌= దుశ్శాసనుని రక్తాన్ని; మదంబు= గర్వం; ఎలర్సయగన్‌= అతిశయింపగా; 
(త్రావెన్‌= (త్రాగినాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్రమహారాజు అట్టా |ప్రశ్నించేసరికి సంజయుడు ఆయనతో ఇట్టా చెప్పాడు: “యుద్దంలో 
పరాక్రమాన్ని ఒక (క్రీడవలె (ప్రదర్శించి కర్ణుడూ, అతడి కుమారులూ, తమ్ముళ్ళూ మరణించారు. మహాబలశాలి 
అయిన వాయుపు(తుడు భీముడు ఒక పరా(క్రమక్రీడ అన్నట్లుగా యుద్దంచేసి, తనబలం అంతా ఉపయోగించి 
దుశ్శాసనుని పట్టుకొని, అతడి వక్షస్థలం (బ్రద్దలు చేసి, తన బలగర్వం ప్రకటమయ్యేటట్టు అతడి రక్తం (త్రాగాడు. 


నిశేషం: ఈ పద్యంలో దేహళీదత్తదీపన్యాయంగా తిక్కనగారు 'దారుణవి(క్రమకేలి సల్పి' అన్నది ప్రయోగించటం విశేషం. ఇది 
సల్పినవారు కర్గుడూ అతని తనయులూ తమ్ములూ అని చెప్పవచ్చును, భీమేేనుడనీ అన్వయించవచ్చు. ఇందులో 
మారుతాత్మజుడు అని భీముడిని పేర్కొనటం కూడా సార్థకం. బలశాలులలో బలిష్టుడు వాయువు. అతడి ఆత్మజుడు కనుక 
భీముడు దుశళ్ళాసనుడిని అట్లా చంపగలిగాడు అన్నది సాభిప్రాయం. 
క అనిన విని 'యంత కేమియు । నన కూరకయుండు సంజయా! నీ మాటల్‌ 

విననేరదు విభ్రాంతిని । ముని(గినయది చిత్త' మని విమూఢాతకుందై. 14 
ప్రతిపదార్థం: అనినన్‌= అని సంజయుడు చెప్పగా; విని= ధృతరాష్ట్రమహారాజు ఆలించి; సంజయా!= ఓ సంజయా!; 
అంతకున్‌= ఆ చెప్పిన దానికంటె అధికంగా; ఏమియున్‌= ఇతరమైన అశుభవార్త ఏదీ; అనక= చెప్పకుండా; ఊరక= 
మాటాడక; ఉండు= ఉండుము; చిత్తము= నా మనస్సు; విభ్రాంతిని= కలవరపాటులో; మునిగిన+అది= మునిగిపోయింది; నీ 
మాటల్‌= నీవికపైని చెప్పబోయే పలుకులు; వినన్‌= వినటానికి; నేరదు= శక్తి కలదికాదు; అని= అని పలికి; విమూఢ= 
కలవరపడిన; ఆత్మకు(డు+ఐ= మనస్సు కలవాడై. (అనియెన్‌= అని - 15వ వచనంలోని (క్రియతో అన్వయం) 


తాత్సర్యం: సంజయుడు కర్లదుశ్ళాసనాదుల మరణ విషయం మళ్ళీ చెప్పేసరికి ధృతరాష్ట్రుడి మనస్సు పనిచేయటం 
మానేసింది. అందువలన ఆయన 'సంజయా! ఇంకేమీ చెప్పుకుము. 'నా మనస్సు చాలా కలత చెందింది. అందువలన 
దానికి ఇక వినేశక్తి లేదు. కనుక మాటాడకుండా ఊరుకొమ్ము' అన్నాడు. అట్లా పలికి, కలత చెందిన మనస్సుతో. 


వ. ధృతరాష్తుండు వ్రూనుపడి యుండి కొండొకసేపునకు సేదదేఖి యాసూతనందనున కిట్లనియె. 15 


ప్రతిపదార్థం: ధృతరాష్టుండు= ధృతరాష్ట్రమహారాజు; మ్రానుపడి= కొయ్యబారి; ఉండి= ఉండిపోయి; కొండొకసేపునకున్‌= 
ఒక కొంత సమయానికి, సేదదేజీ= (మ్రానుపాటునుంచి తెప్పరిల్లి; ఆ సూతనందనునకున్‌= ఆ సంజయునితో; ఇట్టు+అనియెన్‌= 
ఈ ఏధంగా పలికాడు. 


తాత్సర్యం: ఆ విధంగా పలికి ధృతరాష్ట్రమహారాజు కొయ్యబారిపోయాడు. అట్టా కొంతసేపు ఉండి, ఆ స్థితినుంచి 
తెప్పిరిల్లి సంజయుడితో ఈ విధంగా పలికాడు. 


క “నా దుర్భ్ణయమునం జేసియు । నా దుర్యోధనుని బుద్దిహాని వలననుం 
గాదె? యిటులగుట మర్మ వి । భేదన మగు శోకమింత పెల్లయి యున్నే! 16 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 9 


ప్రతిపదార్థం: ఇటులు= ఈ విధంగా; అగుట= పరిణమించటం; నా= నాయొక్క; దుర్లయమునన్‌+చేసియున్‌= దుష్ట్రమైన 
నీతివల్లనూ; ఆ దుర్యోధనుని= ఆ దుర్యోధనునియొక్క; బుద్దిహానివలననున్‌= బుద్ది క్షీణించటం వల్లనూ; కాదె?= కదా?; 
మర్శ్మ= ఆయువు పట్టులను; విభేదనము+అగు= (బ్రద్దలుచేసే; శోకము= వగపు; ఇంత= ఈ పరిమాణంలో; పెల్లు+అయి= 
అధికమై; ఉన్నే?= ఉండునా!. 


తాత్సర్యం: నా దుర్నీతి వలననూ దుర్యోధనుడికి బుద్దిలేనందువలనను కదా ఈ పరిణామం సంభవించింది! నా 
ఆయువు పట్టులను చీల్చే ఈ శోకం ఇంత అధికంగా ఉంటుందా! 


వ. దుఃఖుంబు నిస్తరింపనోపుదునొకో యని తలంచుచున్న నాదు సంశయంబు వాయ నింతకు మున్ను 
కయ్యంబునం గడచనిన మనవారిని వారి వారిని నేర్పడం జెప్పు' మనిన నతనికి సంజయుం డిట్లను; 
“మనయందు భీష్మ ద్రోణ కర్ణ వికర్ణ వృషసేన దుశ్శాసన లక్ష్యణాదులును వారలలోన విరాట శతానీక ద్రుపద 
ఘటోత్కచాభిమన్యు పాండ్యప్రముఖులును బేరువేర నిట్టిట్టి వారిచేత నిట్టిట్టి వారు దెగి' రని యేర్పడ 
నెలఖింగించిన, నమ్మహీపతి 'గురుసేన నింక నెవ్వరు గలిరని యడుగుటయు నతండశ్వత్థామ కృతవర్మ శల్య 
శకుని కృపాచార్యులం బేర్కొని బ్రదికియున్న కురుకుమారులను గర్జు కొడుకులలో నున్నవారలను మరియుంగల 
యోధులను జెప్పి వీరలంగొని యనికి నుత్సహించి పొను(గువడ్డ యగ్గి వే(డిమి వోని వా(డిమితో 
దుర్యోధనుండు ధైర్యంబవలంబించి జయార్జియై యున్నవా(డనిన విని కొడుకుకడిమికి వెడవెడ యూటిడిల్లిన 
యుల్లంబునం దనవారు పెక్కండ్రు వొలిసిన యలమట మునింగి యొక్క్మింత ప్రొద్దూరకుండి రాధేయుదెగుట 
దలపోసి యమ్మనుజనాథుండు. 17 


ప్రతిపదార్థం: దుఃఖంబు= బాధను; నిస్తరింపన్‌= దాటటానికి; ఓపుదున్‌+ఒకో?= సమర్ధుణ్ణి కాగలనా?; అని= ఈవిధంగా; 
తలంచుచున్‌+ఉన్న= భావిస్తున్న; నాదు= నాయొక్క; సంశయంబు= సందేహం; పాయన్‌= తొలగిపోవటానికి; ఇంతకున్‌= 
ఇప్పటికి; మున్ను= పూర్వము; కయ్యంబునన్‌= యుద్దంలో; కడచనిన= చనిపోయిన; మనవారినిన్‌= మన పక్షంలోనివారినీ; 
వారివారినిన్‌= పాండవుల పక్షంలోని వారినీ; ఏర్పడన్‌= స్పష్టం అయ్యేటట్టుగా; చెప్పుము; అనినన్‌= అని అడుగగా; అతనికిన్‌= 
ధృతరాషునకు; సంజయుండు= సంజయుడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా చెపుతున్నాడు; మన+అందున్‌= మనపక్షంవారిలో; 
భీష్మ (ద్రోణ కర్ల వికర్ల వృషసేన దుళ్ళాసన లక్ష్మణ+ఆదులును= భీష్ముడు, ద్రోణుడు, కర్లుడు, వికర్ణుడు, వృషసేనుడు, 
దుశ్శాసనుడు, లక్ష్మణుడు మొదలయిన వారూ; వారలలోనన్‌= పాండవుల పక్షంలో; విరాట శతానీక (ద్రుపద ఘటోత్కచ+ 
అభిమన్యు పాండ్య (ప్రముఖులును= విరాటుడూ, శతానీకుడు, (ద్రుపదుడు, ఘటోత్కచుడు, అభిమన్యుడు, పాండ్యుడు 
మొదలయినవారూ; పేరు+పేరన్‌= పేరుపేరునా; ఇట్టి+ఇట్టి వారిచేతన్‌= ఇటువంటి ఇటువంటి వారివల్ల; ఇట్టి+ఇట్టివారు= 
ఇటువంటి ఇటువంటివారు; తెగిరి= మరణించారు; అని= ఈ విధంగా; ఏర్పడన్‌= స్పష్టం అయ్యేటట్టుగా; ఎటీంగించినన్‌= 
తెలియజేయగా; ఆ+మహీపతి= ఆ భూభర్త, ఆ రాజు ధృతరాష్ట్రుడు; కురుసేనన్‌= కౌరవసేనలో; ఇంకన్‌= మిగిలి; ఎవ్వరు= 
ఏ వీరులు; కలరు+అని= జీవించి ఉన్నారు అని; అడుగుటయున్‌= అడుగగా; అతండు= సంజయుడు; అశృత్తామ= ఆ 
పేరుగల ద్రోణపుత్రుడిని; కృతవర్మ= ఆ పేరుగల యాదవవీరుణ్ణి; శల్య= మ।ద్రరాజునీ; శకుని= దుర్యోధనుని మేనమామనూ; 
కృపాచార్యులన్‌= (దోణుని బావమరది అయిన కృపాచార్యుజ్లీ; సేర్కొని= చెప్పి; (బ్రదికియున్న= జీవించి ఉండిన; 
కురుకుమారులను= కౌరవులను; కర్గుకొడుకులన్‌= కర్ణుని కుమారులలో; ఉన్నవారలన్‌= జీవించి ఉన్నవారినీ; మణియున్‌+ 
కల= వీరుకాక ఇంకా ఉన్న; యోధులను= యుద్దవీరులనూ; చెప్పి= పేర్కొని; వీరలన్‌= ఈ మిగిలిన వీరుల్ని; కొని= 
వెంటబెట్టుకొని; దుర్యోధనుండు= దుర్యోధనుడు; అనికిన్‌= యుద్దానికి; ఉత్సహించి= పూనుకొని; పొను(గు+పడ్డ= నివురుగప్పిన; 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 


అగ్గి= నిప్పుయొక్క; వే(డిమి+పోని= వెచ్చదనంవంటి; వా(డిమితోన్‌= పరాక్రమంతో; ధైర్యంబు= కలతచెందని మనఃస్టితిని; 
అవలంబించి= ఆధారం చేసుకొని, పట్టుకొని; జయ+అర్థి+ఐ= జయంకోరువాడయి; ఉన్నవా(డు= ఉన్నాడు; అనినన్‌= అని 
ఈ (ప్రకారంగా చెప్పగా; ఆ+మనుజ నాధుండు= ఆ నరేశ్వరుడు (€ ధృతరాష్ట్రమహారాజు); విని= ఆలించి; కొడుకు= తన 
కుమారుడైన దుర్యోధనునియొక్క; కడిమికిన్‌= పూనికకు; వెడవెడ= కొంచెము కొంచెముగా; ఊటఅడిల్లీన= కుదుటపడిన; 
ఉల్లంబునన్‌= మనస్సుతో; తనవారు= తన పక్షంవారు; పెక్కం(డ్రు+పొలిసిన= చాలామంది మరణించారన్న; అలమటన్‌= 
దుఃఖంలో; మునింగి= నిమగ్నుడై; ఒక్క+ఇంత= కొంచెము; (ప్రొద్దు= సమయము; ఊరకుండి= మాటాడకుండా ఉండి; 
రాధేయు+తెగుట= కర్గునియొక్క మరణం; తలపోసి= తలచుకొని. 


తాత్సర్యం: ఈ దుఃఖం నేను వదలించుకొనగలనా? అని అనుకొంటున్నాను. ఉభయ పక్షాలలోనూ (బతికి ఉన్న 
వారెవరా పోయినవారెవరా అని సందేహంగా ఉన్నది. అది తొలగిపోయే విధంగా యుద్దంలో ఇంతవరకు మనపక్షంలో 
ఎవరు పోయారో, పాండవుల పక్షంలో ఎవరు చనిపోయారో వివరంగా చెప్పుము” అని అడిగిన ధృతరాష్ట్రమహారాజుతో 
సంజయుడు ఇట్లా చెపుతున్నాడు. 'మన పక్షంలో భీష్ముడు, ద్రోణుడు, इद, వికర్ణుడు, వృషసేనుడు, దుళ్ళాసనుడు, 
లక్ష్మణుడు మొదలయిన వారు చనిపోయారు. పాండవపక్షంలో విరాటుడు, శతానీకుడు, (ద్రుపదుడు, ఘటోత్కచుడు, 
అభిమన్యుడు, పాండ్యరాజు మొదలయినవారు నేలకొరిగారు. ఇట్లా ఇటువంటివారు ఇటువంటివారివలన ప్రాణాలు 
కోలోయారు' అని చెప్పాడు. అది విని ధృతరాష్ట్ర మహారాజు 'మన సైన్యంలో ఇంకా ఎవరు మిగిలి ఉన్నారు?’ అని 
అడిగాడు. దానికి సంజయుడు ఇట్లా సమాధానం చెప్పాడు. అశ్వత్థామ, కృతవర్మ, శల్యుడు, శకుని, కృపాచార్యుడు 
బ్రదికి ఉన్నారని చెప్పాడు. ఇంకా జీవించి ఉన్న ధృతరాష్ట్రుని కుమారులపేర్చూ, కర్గుని కొడుకులలో మిగిలినవారి 
పేర్లూ ఇంకా ఉన్న పోటరుల "పేర్లూ చెప్పాడు. ఈ మిగిలినవారిని వెంటబెట్టుకొని యుద్దం చేసి విజయం 
సాధించదలచుకొన్నాడు దుర్యోధనుడు అని చెప్పాడు. అయితే నివురుగప్పిన నిప్పు వేడి ఎలా ఉంటుందో దుర్యోధనుడి 
శౌర్యం ఇపుడలా ఉన్నదన్నాడు. అయినా అతడు ధైర్యంతో ఉన్నాడన్నాడు. అది వినేసరికి తన కుమారుడి ప్రయత్నంవల్ల 
ధృతరా ష్టుడికి అల్ఫాల్పంగా మనస్సులో ఊరట కలిగింది. అయినా తన పక్షం వాళ్ళు చాలామంది చనిపోయారే 
అని మళ్ళీ దుఃఖం ముంచుకొనివచ్చింది. అందువలన కొంచెంసేపు మాటాడలేదు. ఇంతలో అంతటి కర్గుడు 
చనిపోవట మేమిటి అనిపించి ఇట్టా అన్నాడు: 


తే. “ఆలలోని యాంబోతును బోలె నొప్పు । గురు బలంబులో నున్మదద్విరదమూర్తి 

సింహసంహననుండు నిస్సీమ విక్ర । మాభిరాముండు వోయెనే? యక్కటకట!' 18 
ప్రతిపదార్థం: ఆలలోని= ఆవుల మధ్యజఉన్న; ఆ(బోతును+పోలెన్‌= వృషభంవలె; కురు, బలంబులోన్‌= కౌరవుల సైన్యంలో; 
ఒప్పు= అందగించే; ఉన్మద= మదించిన; ద్విరదమూర్తి= ఏనుగురూపంవంటి రూపం కలవాడు; సింహసంహననుండు= 
సింహంయొక్క మేను కలవాడు; నిస్సీమ= హద్దులేని; విక్రమ= పరా[క్రమంచేత; అభిరాము(డు= (ప్రకాశించేవాడు (అయిన 
కర్ణుడు); పోయెన్‌+ఏ?= మరణించినాడా?; అక్కట+అకట!= అయ్యయ్యో్య!. 


తాత్సర్యం: [नथ ఆకారం మదించిన 92527९55 ఉండేది. అతడు సింహం లాంటి శరీరం కలవాడు. అతడి 
పరా(క్రమానికి అంతులేదు. ఆలాంటి పరాక్రమంతో (ప్రకాశిస్తూ అతడు కౌరవసైన్యంలో ఉంటే ఆవులమధ్య 
ఆబోతున్నట్టుండేది. అంతటివాడు పడిపోయాడా? అయ్యయ్యో!” 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 11 
వ. అని తొడంగి హాహాకారంబు లెసంగ రోదనంబు సేయుచు. 19 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; తొడంగి= పూనుకొని; హాహాకారంబులు= అయ్యో అయ్యో అనే ధ్వనులు; ఎసంగన్‌= 
ఎక్కువ అయ్యేటట్టుగా; రోదనంబు+చేయుచున్‌= శోకిస్తూ. (“ఉగ్గడించినన్‌” అనే 24వ వచనంలోని దానితో అన్వయం) 


తాత్సర్యం: ఈవిధంగా ధృతరాష్ట్ర మహారాజు అయ్యో అయ్యో అని శోకిస్తూ (సంజయుడితో ఇట్లా అన్నాడు.) 


ख. “సంజయ! మురభంజనుని ధ । నంజయునిం జీరికింగొన(డు छूः డిం 
ద్రుం జెనకియైన గెలుతు న । నుం జచ్చెన? యట్టివాండునుం గయ్యమునన్‌. 20 


ప్రతిపదార్థం: సంజయ!= ఓ సంజయా!; కర్గుఃడు= అంగరాజు; మురభంజనునిన్‌= శ్రీకృష్ణుడినీ; ధనంజయునిన్‌= అర్జునునీ; 
చరికిన్‌+కొన(డు= లేశమైన లక్ష్యపెట్టడు; ఇం(ద్రున్‌= దేవేంద్రుని; చెనకి+ఐనన్‌= ఎదిరించి కూడా; గెలుతున్‌= జయింతును; 
అనున్‌= అని పలికేవాడు; అట్టివాడునున్‌= అటువంటివాడు కూడా; కయ్యమునన్‌= యుద్దంలో; చచ్చెన్‌+ఎ?= మరణించినాడా? 


తాత్సర్యం: 'సంజయా! दृ కృష్ణుడినీ, అర్జునుడినీ కొంచెమైనా లెక్కజేసేవాడు కాడు. దేవేంద్రుడిని కూడా 
ఎదిరించి గెలుస్తాననేవాడు. అటువంటివాడు కూడా యుద్దంలో మరణించాడా? 


విశేషం: ఇందులో తిక్కనగారు కృష్ణుడికి పర్యాయంగా 'మురభంజనుని' అని ప్రయోగించారు. మురాసురుడు నరకాసురుడి 
సేనానాయకుడు. నరకుడు వరుసగా గిరి-శస్త్ర-జల-అగ్ని-అనిల దుర్గాల నడుమ ఉన్నాడు. వీటినన్నిటినీ దాటినా మురాసురుడు 
పదివేల పాశాలతో ఏర్పరచిన జాలములున్నాయి. ఈ చివరి దుర్గం దాటడం కష్టం. దీనిని ఖడ్గంతో ఛేదించాడు కృష్ణుడు. 
ఈ అసురుడికి ఐదు తలలు. నీళ్ళలో ని[ద్రిస్తున్నాడు. కృష్ణుడు శంఖధ్య్వనికి లేచాడు. యుద్దంలో అతడిని సంహరించి 
మురభంజనుడైనాడు కృష్ణుడు. అట్టివాడిని సంహరించిన వాడి నీతి లెక్కపెట్టడని సారస్యం. అట్టిదే అర్జున పర్యాయం 
'ధనంజయుని' అన్నది. 'ధరణి యెల్ల గెల్చి తగ ధనంబులు గొనియున్కి నే ధనంజయుండ నైతి” నని అర్షునుడే 
ఉత్తరగోగ్రహణంలో చెప్పాడు ఉత్తరుడితో. అట్టి విశ్వవిజేతను గూడా లెక్కచేయడు అని సారస్యం. ఇంద్రుడిని ఎదిరించి 
గెలుస్తాననటంలో విశేషం ఉన్నది. ఊరకున్నవాడిని రెచ్చగొడితే సహజపరా(క్రమానికి, ఈ రెచ్చగొట్టటం దోహదమై మరీ 
విజృంభిస్తాడు. అందులోనూ మహైశ్యర్యశాలి (త్రిలోకాధిపతి ఇంద్రుడు. యమాదులు అతడి సహాయకులు. అతడిని ఎదిరించి 
అయినా గెలుస్తాననటం మరీ उतु. 'కయ్యమునన్‌' అన్నది కూడా సవిశేషమే. ఎంతటివాడైనా ఏ దొంగచాటు దెబ్బవలననో 
అయితే మరణించటం సంభవం కాని, సరాసరి ముఖాముఖి జరిగిన యుద్దంలో మరణించాడా అని వింత. 'చచ్చెనె 
అట్టివాడునున్‌' అనటంకూడా ధృతరా(ష్టుడి మనోస్థితికి సూచకమే. ఇతరుల ఆలోచనవలన ఎవరికైనా కలిసివచ్చినంతకాలం 
వాళ్ళు మెప్పులందుకొంటారు. ఒకడిమీద ఆశపెట్టుకొని, అదీ అతడు చెప్పిన మాటలమీద ఆశపెట్టుకొని, అది అడియాస 
అయితే, అందువలన సర్వనాశమయితే కలిగే ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. అట్టి వాడూ చచ్చాడా? అనటం ధృతరాష్ట్రుడి 
మనస్థితిని తెలియజేస్తుంది. 


ధృతరాప్టు(డు గర్లు మరణంబు విని పలవించుట (సం. 8-5-10) 


29 


పాండుసూనులతోడి పగకోర్టె నెవ్వని । యుత్సాహమూంది సుయోధనుండు 
వైదేహపాంద్రాదివసుధేశు లెవ్వని । కడిమి సొంపున నరిగాపులైరి 
మనమూక లెవ్వని పెను( బ్రాపుగాంచి గ । ర్వితములై సంగరక్రీడ సలుపు 
నద్దుతం బొనరించు నమరుల కెవ్వని । యసమాన వివిధ దివ్యాస్త్ర మహిమ 


12 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. యట్టి 8६८ డీల్గెనట్టె! యింకెక్కడి । బ్రదుకు మనకు నేటి భండనంబు? 
దీని వినియు నాదు మానసం బేమియు( । గాదు వజ్రమయము గా(గనోపు. 21 


ప్రతిపదార్థం: సుయోధనుండు= దుర్యోధనుడు; ఏ+వాని= ఎవనియొక్క; ఉత్సాహము= పూనిక; ఊ(ది= అవలంబముగా 
చేసికొని; పాండుసూనులతోడి= పాండవులతో; పగకున్‌= విరోధానికి; ఓర్భెన్‌= సమకట్టినాడో, సిద్దపడినాడో; వైదేహ= విదేహ 
దేశపురాజు; పౌం(డ్ర= పుం[డ్రదేశాధిపతి; ఆది= మొదలయిన; వసుధా+ఈశులు= భూపతులు; ఎవ్వని= ఎవ్వనియొక్క; కడిమి= 
పూనికయొక్క; సొంపునన్‌= అందముచే; అరి+కాపులు+ఐరి= కప్పంకట్టేవారైనారో; మన= కౌరవులయొక్క; మూ(కలు= 
సైన్యాలు; ఎవ్వని= ఎవ్వనియొక్క; పెను= పెద్ద, గొప్ప; जेष्ये అండ; కాంచి= చూచుకొని; గర్వితములై= గర్వపడినవై; 
సంగరక్రీడ= యుద్దమనే ఆట; సలుపున్‌= చేయునో, ఆడునో; ఎవ్వని= ఎవ్వనియొక్క; అసమాన= సాటిలేని; వివిధ= 
రకరకాలైన; దివ్య= స్వర్గలోకంలో పుట్టిన; అస్త్ర= మం(త్రప్రయుక్తాలైన ఆయుధాలయొక్క; మహిమ= (ప్రభావం; అమరులకున్‌= 
దేవతలకు కూడా అద్భుతంబు= ఆశ్చర్యం; ఒనరించున్‌= కలిగించునో; అట్టి= అటువంటి (ఇదివరకు చెప్పిన గుణవిశేషాలు 
కలిగిన); इदुः ఈల్లెన్‌+అట్టె!= మరణించినాడట, ఎంత ఆశ్చర్యం!; ఇంకన్‌= ఇట్టి इदु మరణం తరువాత కూడా 
మనకు; ఎక్కడి (బ్రతుకు= (బ్రతుకెక్కడ?; ఏటి= ఎక్కడి; భండనంబు?= యుద్దం?; దీనిన్‌= ఈ కర్గుని మరణాన్ని; 
వినియున్‌= వినిన తరువాతకూడా; నాదు= నాయొక్క; మానసంబు= హృదయం; ఏమియున్‌= ముక్కలూ, చెక్కలూ, 
చీలికలూ, చంచలమూ కూడా; కాదు= కాకుండా ఉన్నది; (ఇది) వ(జ్రమయము= (దేనిచేతనూ (బ్రద్దలుకాని) వజ్రాలతో 
నిర్మించినది; కా(గన్‌+ఓపున్‌= అయి ఉంటుంది. 


తాత్సర్యం: इ సామాన్యుడు కాడు. సుయోధనుడిని సంతోషపెట్టాలనే అతడి పూనికమీదా, పాండవులను 
జయించాలనే అతడి అభిలాషమీదా ఆధారపడి దుర్యోధనుడు పాండవులంతటివారితో పగపెట్టుకొనటానికి సిద్దపడ్డాడు. 
కర్ణుడి ప్రయత్నంవలన విదేహ దేశాధిపతి, పుం|డ్రదేశ ప్రభువు మొదలయిన రాజులు దుర్యోధనుడికి 
కప్పం కట్టుతున్నారు. కర్షుడి అండచూచికొని కౌరవసేనలు ఆటాడినట్టు యుద్దం చేస్తున్నాయి. కర్గుడివద్ద ఉన్న 
దివ్యాస్తాలకు సాటి లేదు. అవి చాలా రకాలుగా ఉన్నాయి. వాటి ప్రభావం దేవతలకు కూడా ఆశ్చర్యం కొలుపుతుంది. 
అటువంటి उदू మరణించాడంటే ఇంక మనకు (బ్రతుకెక్కడ? మన మీ యుద్దంలో జయించము. ఇంత నిరాశ, 
ఇంత దుఃఖమూ కలిగించే ఈ వార్త విన్న తరువాత కూడా నా మనస్సు అట్లాగే ఉన్నది, (బ్రద్దలు కాలేదు, చీలి 
పోలేదు, స్తిమితం తప్పలేదు. దీనినిబట్టి ఇది రక్తమాంసాలతోకాక, దేనితోనూ (బ్రద్దలుకాని వజ్రాలతో 
నిర్మించబడినదేమో అనిపిస్తున్నది. 


విశేషం: అలం: (ख). 'పాండుసూనులు” అనటంలో పాండురాజే దిగ్విజయం చేసినవాడు. అతడి కుమారులు 
దేవాంశసంభూతులు కూడాను. అట్టివారితో పగ సామాన్యం కాదు అని చెప్పటం. 'మన మూఢశలు” అనటంలో కర్టుడు లేని 
కౌరవసైన్యాలు వట్టి గుంపులు, వ్యర్ణులు అనే నిరాశవలన కలిగిన తేలికబుది తెలుస్తున్నది. 5९26 అస్త్రాలు స్వర్గంలో 
a €> म्म (न्न — (27) ह | nM 
పుట్టాయి. దేవతలు స్వర్గంలో ఉంటారు. వారు అమరులు. మరణంలేనివారు. వీటి ప్రభావం వారికే ఆశ్చర్యం కలిగించేదంటే 
అవి సాటిలేనివి. అదీకాక, దేవతలవద్ద ఒకొక్కరి వద్ద ఒక్కొక్క దివ్యాస్తం ఉంటుంది. उदू उदु అనేకాలున్నాయి. కనుక 
ద ద <> 2 ద 
అద్భుతం. 


వ. అని విలాపించి మలియును. 22 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; విలాపించి= శోకించి; మటియును= ఇంకా. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 13 
తాత్సర్యం: ఈ రీతిగా శోకించి ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర పారి బంధు పుత్ర మిత్తుల । పరిభవములు వించునిట్లు ప్రాణముతో నె 
వ్వరు నుండుదురే? యే నొ । కృరు(డును దక్కంగ నింత కష్టం బగునే? 23 


ప్రతిపదార్థం: 265= (క్రమంగా; బంధు= చుట్టాలయొక్క; పుత్ర= కుమారులయొక్క; మి(త్రుల= స్నేహితులయొక్క; 
పరిభవములు= పరాభవాలు, నాశనాలు; వించున్‌= వింటూ; ఏను= నేను; ఒక్కరుండును= ఒక్కల్లీ; తక్కంగన్‌= తప్ప; 
ఎవ్వరున్‌= ఎవరైనా; ఇట్టు= ఈ విధంగా; ప్రాణముతోన్‌= ప్రాణాలతో; ఉండుదురే?= ఉంటారా?; ఇంత= ఇంత ఎక్కువ 
పరిమాణంకల; కష్టంబు= బాధ; అగునే?= (ఎవరికైనా) కలుగుతుందా? 


తాత్సర్యం: వరుసగా చుట్టాలూ, కొడుకులూ, మి(త్రులూ చనిపోయారనీ, ఓడిపోయి అవమానం పాలయ్యారని 


వింటూ, నేను తప్ప మరొకరెవరైనా ఇట్లా ప్రాణాలతో ఉండగలరా? ఇంతకష్టం అసలు ఎవరికయినా సంభవిస్తుందా?” 


వ. అని పలికి మరణోద్యుక్తుండై జలాగ్ని విషప్రాయోపవేశాదు లుగ్గడించిన విని సంజయుం డతని కిట్లనియె. 
24 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; పలికి= మాటాడి; మరణ= మరణించటానికి; ఉద్యుక్తుండై- సంసిద్దుడై; జల= నీటిలో 
దూకటం; అగ్ని= నిప్పంటించుకొనటం; విష= విషం (మింగటం; (ప్రాయోపవేశ= మరణంకోసం ఉపవసిస్తూ కూర్చోవటం; 
ఆదులు= మొదలయినవి; ఉగ్గడించినన్‌= పలుకగా; విని= ఆలకించి; సంజయుండు= సంజయుడు; అతనికిన్‌= ధృతరాష్ట్ర 
మహారాజుతో; ఇట్లు= ఈ (చెప్పబోయే) విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: ఇట్లా పలికి ధృతరాష్ట్ర మహారాజు ప్రాణాలు విడిచిపెట్టటానికి సిద్దపడ్డాడు. నీళ్ళలో దూకుతాను లేదా 
నిప్పంటించుకొంటాను, లేదా విషం మింగుతాను, లేదా ప్రాణాలు పోయేవరకూ తిండి మాని కూర్చుంటాను” 
మొదలయిన మాటలన్నాడు. సంజయుడు ఆ మాటలన్నీ విని ఆ మహారాజుతో ఇట్టా అన్నాడు: 


చ. “కులమును శ్రీయు' దేజము నకుంఠితకీర్తియు జూడ దొంటి రా 
జులకెనవత్తు నీ విటులు శోక సమాకుల చిత్తవృత్తిమై 
గల(గుట యొప్పనే? శ్రుతము గౌరవముం బొగ డొందునట్లుగా 
నిలువుము ధీరతాతిశయ నిష్ట జలింపక యుండు భూవరా!' 25 


ప్రతిపదార్థం: భూవరా!= భూమిపతీ, రాజా!; (నీకున్న) కులమును= కులమును; శ్రీయున్‌= ధనమూ; సంపదా, రాజ్యసంపదా, 
ఉన్నతస్థితీ, గొప్పదనమూ; తేజమున్‌= తేజస్స్ఫూ; అకుంఠిత= మొక్కవోని; కీర్తియున్‌= బలాదుల వల్ల వచ్చిన పేరూ; చూడన్‌= 
చూడగా; నీవు= నీవు; తొంటి= పూర్వపు; రాజులకున్‌= భూపతులకు; ఎనవత్తు(వు)= సాటిరాగలవు; నీవు= ఇట్టి నీవు; 
ఇటులున్‌= ఈ విధంగా; శోక= వగపు వల్ల; సమాకుల= పూర్తిగా కలతచెందిన; చిత్త= మనస్సుయొక్క; వృత్తిమైన్‌= చేష్టచేత; 
కల(గుట= కలతపాలు కావటం; ఒప్పున్‌+ఏ?= తగునా?; (శుతము= విద్యా; గౌరవమున్‌= గొప్పదనమూ, మన్ననా; పొగడు+ 
ఒందు+అట్టుగాన్‌= (ప్రశంసపొందే విధంగా; నిలువుము= నిలబడుము; ధీరతా= ధైర్యంయొక్క; అతిశయ= ఎక్కువయొక్క; 
నిష్టన్‌= ఉనికితో; చలింపక= నిలకడతో; ఉండు= (ప్రవర్తించు. 


14 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'రాజా! నీకున్న వంశమూ, సిరిసంపదలూ, తేజస్పూ, ఎదురులేని పేరుప్రతిష్టలూ చూస్తే నీవు 
పూర్వరాజులతో సరితూగగలవు. ఇటువంటి నీవు ఇట్లా దుఃఖపడి మనస్సు కలవరపరచుకొనటం తగదు. నీ చదువూ 
నీ గొప్పదనమూ నీకు గల మన్ననా నలుగురు మెచ్చుకొనేటట్టు నిలబడుము. నీ మహాధైర్యం చలించకుండా 
ఉండుము.’ 


వ. అనుటయు నాంబికేయుండు సంజయున కిట్లనియె. 26 


ప్రతిపదార్థం: అనుటయున్‌= (సంజయుడు అట్టా) పలికిన తరువాత; ఆంబికేయుండు= అంబికా కుమారుడయిన ధృతరాష్ట్రుడు; 
సంజయునకున్‌= సంజయునితో; ఇట్ల్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: సంజయు డా విధంగా పలికిన తరువాత ధృతరాష్టుడు అతడితో ఇట్టా అన్నాడు: 


తే. _ “శోకవారిధిపారంబు నాకు( బొంద, । నేల వచ్చు? జిత్తంబున( గీలుకొని య 
సహ్యమై కర్ణ మరణోపజనితమైన । పరిభవం బను శల్య మాతురత( జేయ. 27 


ప్రతిపదార్థం: కర్ల= కర్గునియొక్క; మరణ= మరణించటంచేత; ఉపజనితము+ఐన= సంభవించిన; పరిభవంబు= పరాభవం, 
నాశనం, ఓటమి; అను= అనే; శల్యము= బాణం; చిత్తంబునన్‌= మనస్సులో; కీలుకొని= నాటుకొని; అసహ్యము+ఐ= 
భరింపరానిదై; ఆతురతన్‌+చేయన్‌= పీడ కలిగిస్తుండగా; నాకున్‌= నాకు; శోక= వగపు అనే; వారిధి= సముద్రంయొక్క; 
పారంబు= అవతలిగట్టు; పొందన్‌= పొందుట; ఏలవచ్చున్‌= ఎట్టా సాధ్యమౌతుంది. 


తాత్సర్యం: కర్టుడి మరణం వలన సర్వనాశనమైపోయింది. ఓడిపోయాము అనే భావం ఒక బాణంవలె నా గుండెలో 
దిగి ఉండి భరించరాని బాధ కలిగిస్తున్నది. దీనివలన వస్తున్న శోకం ఒక సము[ద్రంవలె ఉన్నది. ఇట్టి పరిస్థితిలో ఈ 
శోకం అనే సముద్రాన్ని దాటటం నాకు ఎట్టా సాధ్యమౌతుంది? 


క్ర పారుష మేటికి దైవం । బేరూపున( జూడ ఫలద మే మందము దో 
స్పార నితాంతోజ్జ్వలు( డగు । నారాధేయుండు సచ్చె నర్గునుచేతన్‌. 28 


ప్రతిపదార్థం: పౌరుషము= మానవ (జీవుడి) ప్రయత్నం; ఏటికి?= ఎందుకు?; దైవంబు= విధి; ఏరూపునన్‌= ఏ విధంగా; 
చూడన్‌= చూచినా; ఫలదము= ఫలం ఇచ్చేది; దోస్సార= బాహువులయొక్క బలంచేత; నితాంత= ఎల్లప్పుడు; ఉజ్జ్యలు(డు+ 
అగు= (ప్రకాళించేవాడైన; ఆ రాధేయుండు= అంతటి కర్గుడు; అర్షునుచేతన్‌= (అంతటివాడుకాని) అర్జునుని చేతిలో; 
చచ్చెన్‌= మరణించాడు; ఏమి+అందము= ఏమి చెప్పగలము? 


తాత్సర్యం: జీవుడు చేసే ప్రయత్నం నిప్ర్రయోజనం. ఎట్టా ఆలోచించినప్పటికి చేసిన కర్మకు ఫలం ఇచ్చేది విధియే. 
నిరంతరం బాహుబలంతో (ప్రకాశిస్తూ ఉండే అంతటి కరుడు అర్జునుడి చేతిలో చనిపోయాడు. విధియే ఫలాన్నిస్తుందని 
అనక ఇంక ఏమి అనగలము? 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


కర్ణసర్వము - ప్రథమాశ్వాసము 15 


క అలఘుతరాయువు నాకుం । గల దది యెట్లనిన( బోర గర్జుని పా ८ 

దెలియవిన(గ నా డెందము । పలువణియలు గాక యున్న భంగి 26685. 29 
ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; అలఘుతర+ఆయువు= మిక్కిలి పెద్దదైన ఆయుస్సు; కలదు= ఉన్నది; అది= ఆ విషయం; 
ఎట్టు= ఏ విధంగా తెలిసినది; అనినన్‌= అనగా, అంటే; పోరన్‌= యుద్దంలో; కర్గునిపాటు= కర్గునియొక్క పడిపోవటం; ఏన్‌= 
నేను; తెలియన్‌= స్పష్టంగా తెలిసేటట్టు; వినగన్‌= వినియుండినప్పటికీ; నా డెందము= నా హృదయం; పలు= అనేకమయిన; 
పజీయలు= ముక్కలు; కాక= అయిపోవక; ఉన్న= ఉండిన; భంగిన్‌= పద్దతిచేత; ఎటి(గితిన్‌= తెలిసికొన్నాను. 


తాత్సర్యం: నాకు చాలా దీర్జాయువున్నది. అది ఎట్లా చెప్పగలనంటే, కర్టుడు యుద్దంలో మరణించాడు అనే మాట 
స్పష్టంగా విన్న తరువాత కూడా నా హృదయం ఎన్నో ముక్కలై పోకుండా ఉన్నందువల్ల నాకు చాలా ఆయువున్నదని 
తెలిసికొన్నాను. 
క్ర మును లోకముచే సత్మృతి । గని నెగడెడు వా(డ నాకు గలవారెల్లం 

జన శోచ్య(డ నై దుర్దశ । నునికి మనికి యగునె? దీని కోర్వ(గ వశమే? 30 
ప్రతిపదార్థం: మును= పూర్వం, ఇదివరకు; లోకముచేన్‌= జనంచేత; సత్క్మృతి= సత్కారం; కని= పొంది; నెగడెడువా(డన్‌= 
ఒప్పి ఉండేవాణ్ణి; నాకున్‌= అట్టినాకు; కలవారెల్లన్‌= ఉన్నవారందరు; చనన్‌= మరణించగా; శోచ్యుడను+ఐ= శోకింపదగినవాడనై; 


జాలిపడదగినవాడనై; దుర్దశన్‌= కష్టదశయందు; ఉనికి= ఉండటం; మనికి= జీవించటం; అగున్‌+ఎ= తగునా?; దీనికిన్‌= ఇట్టి 
స్థితిని; ఓర్వగన్‌= సహించటం; వశమే?= శక్యమా? 


తాత్సర్యం: ఒకప్పుడు నన్ను లోకం గౌరవించేది. ఇప్పుడు నా బంధుమి(త్రాదులందరూ మరణించారు. అందరూ 
నన్ను చూచి అయ్యో అని జాలిపడదగిన స్థితికి వచ్చాను. ఇట్టి స్థితిలో బ్రతకటమూ ఒక (బ్రతుకా? ఇట్టి స్థితిని 

థె ల ॐ ల థి 
భరించగలనా? 


సీ, దుఖ పరంపర ద్రొక్కున బెట్టె నా । చిత్తంబు ననిమిషసింధు తనయు 
పడుటయు ద్రోణుండు పరలోకమున కే(గు । టయు సూతజుని తెగుటయును వినియు 
నందు గరుడు లేమి యత్యంత దుఃఖంబు । సేసె దుర్యోధను నాస మానె 
నత డేడుగడయును నైయుండు నతనికి । నెవ్వరు గలరు దిక్కింక జెపుమ 


ఆ. మన బలంబుచేవయును వైరిసైన్యంబు । భయము( జెడ(గ రాధపట్టి గొంతి 
పట్టిచేత సమసి పడియున్న వా(డె? వా । సవుని కడిమి బడిన జంభునట్లు. 31 


ప్రతిపదార్థం: దుఃఖపరంపర= దుఃఖాల వరుస; నా చిత్తంబున్‌= నా మనస్సును; (త్రొక్కునన్‌= ఒత్తిడిలో, బాధలో; పెట్టెన్‌= 
ఉంచినది; అనిమిషసింధు= దేవనది అయిన గంగానదియొక్క; తనయు= కుమారుడైన భీష్మునియొక్క; పడుటయున్‌= 
పడిపోవటమూ, మరణించనుండటమూ; |ద్రోణుండు= (ద్రోణాచార్యుడు; పరలోకమునకున్‌+ఏ(గుటయున్‌= సై లోకానికి 
పోవటము(మరణించటమూ); సూతజుని= సూతపుత్రుడైన కర్గునియొక్క; తెగుటయును= మరణించటమూ; వినియున్‌= 
వినికూడా; అందున్‌= ఆ ముగ్గురి పడిపోవటాలలోనూ, లేదా దుఃఖపరంపరలోనూూ; కర్టుడులేమి= అంగరాజు లేకపోవటం; 
అత్యంత= మిక్కిలి; దుఃఖంబు+చేసెన్‌= దుఃఖాన్ని కలిగించింది; దుర్యోధను+ఆస= దుర్యోధనునియొక్క విజయాశ, లేదా 


16 శ్రీమదాంధ్ర మహాభారతము 

దుర్యోధనుడు (బ్రతికి ఉంటాడనే ఆశ; మానెన్‌= విడిచిపోయింది; అత(డు= इपर; అతనికిన్‌= దుర్యోధనునికి; ఏడుగడయునున్‌+ 
ఐ= రక్షకుడై; ఉండున్‌= ఉండేవాడు; ఇంకన్‌= ఇకముందు; దిక్కు= రక్షకులు; ఎవ్వరు= ఎవరు; కలరు?= ఉన్నారు?; 
చెపుము+అ= తెలియజేయి; వాసవుని కడిమిన్‌= ०८०२ పూనికవల్ల; పడిన= మరణించిన; జంభుని+అట్టు= జంభాసురునివలె; 
రాధపట్టి= రాధకుమారుడు, కరుడు; గొంతిపట్టి చేతన్‌= కుంతీపుత్రుడయిన అర్జునుని చేత; మనబలంబు= మనసైన్యంయొక్క; 
చేవయును= బలమూ; వైరిసైన్యంబు= శత్రుసైన్యంయొక్క; భయమున్‌= జడుపూ; చెడ(గన్‌= నశించిపోయేటట్టు; సమసి= 
మరణించి; పడి+ఉన్నవాడు+ఎ= పడిపోయి ఉన్నాడా? 


తాత్సర్యం: ఒక దుఃఖం తరువాత మరొక దుఃఖం వచ్చిపడుతున్నందువలన నా మనస్సు ఒత్తిడికి గురి అయింది. 
భీష్ముడు పడిపోవటమూ, [ద్రోణుడు చనిపోవటమూ, కర్ణుడు కూలిపోవటమూ దుఃఖం కలిగించాయి. ఈ మూడింటిలో 
కూడా इतर లేకుండాపోవటం మరీ దుఃఖం కలిగించింది. దీనివలన దుర్యోధనుడికి తాను గెలుస్తాననే ఆశ 
పోయింది. నాకు దుర్యోధనుడు (బ్రతికి ఉంటాడనే ఆశ పోయింది. ఎందుకంటే దుర్యోధనుడికి రక్షణ సమస్తమూ 
కర్షుడేకదా. ఇంక కాపాడే వా రెవరున్నారు చెప్పుము? ఎవ్వరూ లేరు. జంభాసురుడు ఇం(ద్రుడిచేతిలో మరణించినట్లు 

(ac) జం 
అర్జునుడి చేతిలో కర్షుడు మరణించాడా? మన సైన్యానికి ధైర్యమూ, శత్రుసైన్యానికి భయమూ పోయేటట్లు చచ్చిపడి 
ఉన్నడా? 


విశేషం: అలం: ఉపమ. 'అనిమిషసింధుతనయుడు' అని భీష్ముడిని అనటంలో గంగాపుత్రునంతటి వాడని భీష్ముడి 
అజేయత్వం సూచితం. (ద్రోణుడు అనటం కూడా అట్టిదే, (ద్రోణంలో పుట్టటం అంటే అద్భుతమైన పుట్టుక కలవాడు 
పోవటమేమిటి అని. అందుకు 'కర్లుడిలేమి అత్యంత దుఃఖంబుటేసె” అనటంలో భీష్మద్రోణులు చేయలేని పని కర్గుడు 
చేసాడని ధృతరాష్టుడు కూడా ఎంత ఆశపెట్టుకొన్నాడో, అది ఎంత అజ్ఞానజన్యమో తెలియజేస్తుంది. 
~> 23 ल jeter 

క విను పిచ్చుకకుం టతిరయ । మున బోకకు( బడుట, పేదముదుకండు వేశ్యా 

జనముం గోరుట దుర్యో । ధను(డింక జయంబు గొన(గ దలచుట యరయన్‌. 32 
ప్రతిపదార్థం: విను= ఆలించు; ఇంకన్‌= इषु పడిపోయిన తరువాత కూడా; దుర్యోధను(డు; జయంబు= గెలుపు; 
కొన(గన్‌= పొందటానికి; తలచుట= భావించటం; అరయన్‌= ఆలోచింపగా; పిచ్చుకకుంటు= కాళ్ళులేనివాడు; అతిరయమునన్‌= 


మిక్కిలివేగంతో; పోకకున్‌+పడుట= నడవటానికి ప్రయత్నించటం వంటిది; పేదముదుక(డు= బీదవాడయిన వృద్దుడు; 
వేశ్యాజనమున్‌+కోరుట= వెలకాంతలను వాంఛించటం వంటిది. 


తాత్సర్యం: దుర్యోధనుడు కర్గుడు చనిపోయిన తరువాత, ఇంకా యుద్దంలో గెలుస్తాననుకోవటం, కుంటివాడు 
వడి వడిగా నడవటానికి ప్రయత్నించటం వంటిది. దర్శద్రుడూ వృద్దుడూ అయినవాడు వేశ్యలు కావాలనుకొనటం 
వంటిది. (నిప్రయోజన మన్నమాట.) 


విశేషం: అలం: నిదర్భన. పేదముదుక(డు అనటం చాలా అర్థవంతం. వేశ్యాజనం సొమ్మిస్తేనే కాని లభించరు. వీడు పేదవాడు. 
పోనీ ఎంత డబ్బుమనిషికైనా వలపు ఉండవచ్చుగదా అంటే ఇతడు వృద్దుడు కూడా. పడుచుకు వృద్దుడిమీద వలపు అరుదు. 
అదీకాక, వృద్దుడికి మాత్రం వనితవలన ప్రయోజనమేమిటి? ఎటుచూచినా ఇది వ్యర్ణమైన ఆశ. మరొక విశేషం. ఈ 
దరిద్రవృద్దుడు కోరుకొనేది ఒక వేశ్యను కాదు వేశ్యాజనాన్ని. ఒక్కతె కూడా అలభ్యా, అనవసరమూ అయితే జనం 
కావాలనుకొనటం ఇంకా వెర్రి. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 17 


క మనలో గయ్యం బేటికి । నని ధర్మసుతుండు సెప్పె నది మీ పతి గై 
కొన ८63 రోగి పథ్యా । శనమునకుం జొరని భంగి సంజయ! యెట్లున్‌. 33 


ప్రతిపదార్థం: సంజయ!= ఓ సంజయా!; మనలోన్‌= అన్నదమ్ములమై కౌరవ పాండవుల మధ్య; కయ్యంబు+ఏటికిన్‌= 
యుద్దం ఎందుకు?; అని; ధర్మసుతుండు= యుధిష్టిరుడు; చెప్పెన్‌= తెలిపినాడు; రోగి= తెగులుగొంటు; పథ్య+అశనమునకున్‌= 
మేలుకలిగించే అన్నానికి; చొరని భంగిన్‌= అంగీకరింపని రీతిగా; అది= ఆ యురధిష్టిరుని మాటలను; మీ పతి= మీ రాజయిన 
దుర్యోధనుడు; ఎట్టున్‌= ఏ విధముగానూ; కైకొన(డు+అయ్యెన్‌= అంగీకరించాడు కాడు. 


తాత్సర్యం: మీరూ మేమూ అన్నదమ్ముల బిడ్డలము, అన్నాదమ్ములము. మనలో మనకు కలహం ఎందుకు?” అని 
యుధిష్టిరుడు చెప్పాడు. జబ్బు చేసినవాడికి పథ్యం సయించదు. అట్లాగే ఆ మంచిమాట దుర్యోధనుడికి సమ్మతం 
కాలేదు. 


విశేషం: అలం: ఉపమ. ధర్మసుతుడు అనగా ధర్మదేవత అయిన యముడి అంశవలన పుట్టిన యుధిష్టిరుడు. అతడు 
ధర్మమే చెపుతాడు. అతడు చెప్పినది మేలుచేస్తుంది అని సాభిప్రాయం. 'మీ పతి కైకొన(డు'- ఇది తెలుగు వారి మాటతీరు 
పుణికి పుచ్చుకొన్న ప్రయోగం. ఒకడు ఇద్దరికీ సంబంధించిన వాడైనపుడు, మంచి చేస్తే మనవాడు, చెడుచేస్తే మీ వాడు అని 
పలకటం సహజం. దుర్యోధనుడు సంజయుడి కంటె ధృతరాష్టుడికే కొడుకుగా దగ్గరవాడు. కాని, యుధిష్థిరుడి మాట వినక 
చెడిపోతున్నాడు. కనుక, మీ రాజుకు అంగీకారం కాలేదు అనటం. రోగితో అతనిని పోల్చటం చాలా మనోహరం. తినగూడనిది 
తినటమూ, తినవలసినది తినకపోవటమూ రోగానికి కారణం. ఆ రోగం పోవాలంటే మళ్ళీ మేలుచేసే ఆహారమే తినాలి. కాని, 
రోగికి అది సయించదు. రోగాన్ని పెంచే అపథ్యాహారమే అప్పుడూ తింటాడు. చివరికి ఆ రోగంవలన మరణిస్తాడు. 
దుర్యోధనుడు వినగూడని మాటలు విని పాడైపోయాడు. మేలుచేసే మాట వినలేదు. 


సీ. శరతల్పమున నుండి శాంతనవుండు బీ । భత్సు దివ్యాస్త్ర వైభవము 2९०5८ 
దివిరి జలంబట్లు దెప్పించుకొని యప్పు । పాండుసూనులతోడి బాంధవంబు 
నడపుము సిరి పంచి కుడుచుట మే లింత । తో గయ్యముడిగి శాంతు(డవు గమ్ము 
బ్రదుకుము నీవన్న పనుపుసేయ(డు సుయో । ధను డిప్పు శోకాబ్ధి మును(గకున్నె? 


ఆ. పడుచులీ(క లూడ్డి పట్టి యాడెడు నట్టి । పులుగు చందమయ్యె ८९८७ నాయ 
వస్థ యెందు జొచ్చువా(డ? నీ యలమట । करय నెవ్వరింక దిక్కు గలరు? 34 


ప్రతిపదార్థం: సుయోధను(డు= దుర్యోధనుడు (కర్త); శాంతనవుండు= శంతను మహారాజు కుమారుడైన భీష్ముడు 
(గర్భవాక్యంలోని కర్త); బీభత్సు= అర్జునునియొక్క; దివ్య= దేవలోకంలో పుట్టిన; అస్ర= మం(త్రప్రయుక్తాలయిన ఆయుధాల 
యొక్క; వైభవము= ఐశ్వర్యాన్ని; తెలుపన్‌+తివిరి= తెలియజేయటానికి ప్రయత్నించి; జలంబు= పాతాళజలం; అట్టు= ఆ 
విధంగా; తెప్పించుకొని= అర్జునునిద్వారా వచ్చేటట్టుచేసి; सदये ఆ సమయంలో; పాండుసూనులతోడి= పాండవులతో; 
బాంధవంబు= చుట్టరికం; నడపుము= కొనసాగించుము; సిరి= రాజ్యసంపద; పంచి= విభాగించి, (తగిన భాగం పాండవులకు 
విడదీసి యిచ్చి); కుడుచుట= (నీ వంతు నీవు) అనుభవించటం; మేలు= మంచిది; ఇంతతోన్‌= ఇంతటితో; కయ్యము+ 
ఉడిగి= యుద్దము మాని; శాంతుడవు= శాంతించినవాడవు; కమ్ము= అగుము; నీవు; (బ్రదుకుము= సుఖంగా జీవించుము; 
అన్న= అని చెప్పిన; పనుపు= ఆజ్ఞ; చేయ(డు= ఆచరించడు; ఇప్టు= ఇప్పుడు; శోక+అబ్దిన్‌= దుఃఖం అనే సముద్రంలో; 


18 శ్రీమదాంధ్ర మహాభారతము 

మును(గక+ఉండున్‌+ఎ?= మునిగిపోవక జీవించి ఉంటాడా?; తలంపన్‌= ఆలోచించగా; నా+అవస్థ= उः పడుచులు= 
పిల్లలు; ఈయశకలు= రెక్కలలోని భాగాలు; ఊడ్డి= పీకి; పట్టి= పట్టుకొని; ఆడెడు+అట్టి= ఆడుకొనే; పులుగు= పక్షియొక్క; 
౧ €> €> € ^~ 
చందము= రీతి; అయ్యెన్‌= అయినది; ఎందున్‌= ఎక్కడికి; చొచ్చువా(డన్‌?= వెళ్ళేది; ఈ+అలమట= ఈ బాధ, ఈ 
దుఃఖం; తీర్సన్‌= పోగొట్టటానికి; దిక్కు= గతి; ఇంకన్‌= మిగిలి; ఎవ్వరు కలరు?= ఎవరు ఉన్నారు?. 


తాత్సర్యం: అంపశయ్యమీద ఉన్న భీష్ముడు అర్జునుడి దివ్యాస్తాల గొప్పతనం ఏమిటో దుర్యోధనాదులకు 
తెలియజేయదలచుకొని పాతాళజలం కావాలన్నాడు. అర్జునుడు అస్త్రం ప్రయోగించి ఆ నీరు బయటికి రప్పించి 
ఎకాయెకి భీష్ముడి నోటిలో పడేటట్టు చేశాడు. అట్లా తెలియజేసిన తరువాత దుర్యోధనుడితో “పాండవులతో 
స్నేహంతో (ప్రవర్తించుము. రాజ్యం విభజించి వారివంతు వారి కిచ్చి నీ వంతు నీవు అనుభవించటం మంచిది. 
ఇప్పటికే చాలా నష్టపోయావు. యుద్దం మాని శాంతి వహించి సుఖంగా బీవించుము” అని చెప్పాడు. దుర్యోధనుడు 
ఆయన ఆదేశం మన్నించాడు కాడు. ఇపుడు సము(ద్రంవంటి శోకం వచ్చిపడింది. ఇందులో మునిగిపోవక (బ్రదుకగలడా? 
పిల్లలు పిట్టను పట్టుకొని, దాని ఈకలు లాగివేసి ఎగురలేకుండా చేసి, ఎట్లా ఆడిస్తే అది అట్లా ఆడుతూపడి 
ఉంటుంది. ఆలోచిస్తే నేను చేసికొన్న కర్మలు నావాళ్ళనందరినీ నాకు దూరంచేసి, నన్ను నిస్సహాయుడిని చేసి, నన్ను 
అలా ఆడిస్తున్నాయి. ఈ బాధ తప్పించుకొనటానికి ఎక్కడికి వెళ్ళేది? ఈ బాధ తొలగించే వారు నా కెవరు మిగిలి 
ఉన్నారు?" 


విశేషం: అలం: ఉపమ. తిక్కనగారి మహాకవిత్వం (ప్రతి పదంలోనూ కనిపిస్తున్నది. 'శరతల్పమున నుండి” అనటంలో భీష్ముడు 
మరణోన్ముఖుడై ఉన్నాడు, ఆయన ఇదివరకటి వలె పక్షపాత బుద్దికలవాడు కాడు. ఇట్టి పరిస్థితిలో ఏమి చేసినా ఎల్లరిమేలుకే 
తప్ప స్వార్థంతో కాని, పక్షపాతబుద్దితోకాని, ఏ పనీ చేయడని సూచితం. 'శాంతనవుండు” అనటంలో ఆయన జన్మపవిత్రత 
సూచితం. భీష్ముడి తండ్రి రోగగ్రస్తుడిని తన చేతులతో స్పృశిస్తే అతని రోగం తొలగి శరీరం (తనువు) శాంతి వహించేది. 
కనుక అతడు శాంతతనుడు - శంతనుడు అని అనిపించుకొన్నాడు. అట్టివాని పుత్రుడు అహితం చెప్పడని సూచితం. 


అట్టిదే 'బీభత్స' శబ్దం. అర్జునుడి గొప్పతనం దీని ద్వారా చెప్పదలచుకొన్నాడు భీష్ముడు. అర్జునుడు యుద్దం 
చేస్తుంటే యుద్దభూమిని చూస్తే జుగుప్ప కలిగేటట్టు చంపుతాడట. అందువలన అతడి కాపేరు. అట్టివాడికి దివ్యాస్తాలు తోడు. 
కనుక అతడితో స్నేహమే కార్యం అని స్ఫురిస్తుంది. 
వ. అని పెక్కుభంగుల నివ్వటిలు నెవ్వగలు బయలుపడం బలు మాట లాడి రాధేయు తెగిన తెటింగు తెలియ 
వినం దలంచి యిట్లనియె. 35 


ప్రతిపదార్థం: అని= ఈ రీతిగా; పెక్కు= అనేకమయిన; భంగులన్‌= విధాలుగా; నివ్వటిలు= అధికమయే; నెఅ+వగలు= 
నిండు దుఃఖాలు; బయలు పడన్‌= వెలికి వచ్చేటట్టు; పలు= అనేకమయిన; మాటలు+ఆడి= పలుకులు పలికి; రాధేయు= 
కర్గునియొక్క; తెగిన= మరణించిన; कल्ला పద్దతి; తెలియన్‌= స్పష్టమయ్యేటట్టు; వినన్‌= వినటానికి; తలంచి= ఊహించి; 
ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగ పలికెను. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడి మనస్సులో రకరకాలుగా దుఃఖం పెల్లుబుకుతున్నది. అదంతా బయటపడే విధంగా 
ఆయన ఇంతకుముందు చెప్పినట్టు చాలా పలుకులు పలికాడు. ఆ తరువాత ఆయనకు కర్గుడు ఎట్టా నేల 
కొరిగాడో తెలిసికొనాలనిపించింది. కనుక సంజయుడితో ఇట్టా అన్నాడు: 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 19 


మ. _“'విజయుం దాశఢి పెనంగుచో నతని దోర్వీర్యంబు సైరించెనో 
భుజ దర్పోద్దతి( జూప నోపెనొ చలంబుం జేవయున్‌ సైన్య యు 
గ్మజినంబుల్‌ వినుతింప( బేర్ణెనొ తొలంగం బాటెనో తెంపు న 
క్కజపుంబెంపును దీటి డింప(డు గదా! కర్ణుండు దీనాకృతిన్‌. 36 


ప్రతిపదార్థం: కర్గుండు= అంగరాజు; విజయున్‌= అర్జునుని; ष्व ఎదుర్కొని; పెనంగుచోన్‌= పోరాడే సమయంలో; 
అతని= అర్జునునియొక్క; దోః+వీర్యంబు= బాహువులయొక్క బలం; సైరించెన్‌+ఓ= సహించినాడో; భుజ= భుజములయొక్క; 
దర్ప= గర్వంయొక్క; ఉద్దతిన్‌= విజృంభణాన్ని; చూపన్‌+ఓపెన్‌+ఒ= (ప్రదర్శింపగలిగినాడో; చలంబున్‌= పట్టుదలనూ; చేవయున్‌= 
సామర్థ్యమునూ; సైన్య= సేనలయొక్క; యుగ్మ= జంటలోని; జనంబుల్‌= జనులు; వినుతింపన్‌= మిక్కిలి పొగడునట్టుగా; 
పేర్చెన్‌+ఒ= విజృంభించినాడో; తొలంగన్‌= తప్పికొనగా; పాటెన్‌+ఓ= పారిపోయినాడో; దీన+ఆకృతిన్‌= జాలికలిగించే రూపంతో; 
తెంపున్‌= సాహసమూ; అక్కజపున్‌= ఆశ్ళ్చర్యమును కలిగించే; పెంపును= అతిశయాన్ని; తీజిన్‌= నశించేటట్ల్టుగా; డింప( 
డు+కదా!= ఏడువడు కదా! 


తాత్సర్యం: కర్గుడు అర్జునుడిని ఎదుర్కొని యుద్దం చేసేటప్పుడు అతడి బాహుబలం సహించాడా? తన భుజబల 
గర్వ విజృంభణం చూపించగలిగాడా? పట్టుదలా, పారుషమూ ఉభయ్యేనలలోని వారూ (ప్రశంసించే విధంగా 
విజృంభించాడా? లేక పారిపోయాడా? సాహసాన్ని, అతిశయాన్ని దైన్యంతో విడిచిపెట్టలేదు గదా! 


విశేషం: కర్లుడి గురించి అట్లా చేశాడా, ఇట్టా చేశాడా అని అడుగుతూ ధృతరాష్ట్రుడు చివర వేసిన ప్రశ్న ఆశ్చర్యం కలిగిస్తుంది. 
కర్గుడి బలశౌర్యాల మీద ధృతరా ష్టుడి కెంత ఆశ ఉన్నదో, అతడి దౌర్భల్యాన్ని గురించిన స్పష్టజ్ఞానం కూడా ఉన్నదని 
ఇందువలన తెలుస్తుంది. ఘోషయా(త్రలో గంధర్వులతో యుద్దంలో తెంపూ పెంపూ విడిచి, దుర్యోధనుడిని అతడి కర్మానికి 
వదలి పారిపోయాడు. పట్టిన పట్టు విడిచిపోవటం అన్నది అతడి దౌర్బల్యం. అది ధృతరా|ష్తుడికీ తెలుసు. అయినా, అతడికీ 
దుర్యోధనుడికి వలెనే ఇతడిపై ఆశ. ఆశకు అంతే కాదు, అర్థం కూడా ఉండదు. 


క తక్కటి సైనికు లని న। ०३०२७६९ దిగవిడిచి పాణిరో? లావుం బే 
రుక్కును 2०6905०0 దోడ్చడి । పెక్కండ్రురు వడిరొ? బెరసు( బీనుంగులుగాన్‌. 37 


ప్రతిపదార్థం: తక్కటి= మిగిలిన; సైనికులు= యుద్దభటులు; అనిన్‌= యుద్దములో; ఆ+ఒక్కనిన్‌= ఆ కర్గుని ఒక్కడినీ; 
దిగన్‌+విడిచి= విడిచిపెట్టి; పాణిరి+ఓ?= పారిపోయారా?; లావున్‌= బలమూ; పేరుక్కున్‌= అధికమైన (ప్రతాపమూ; మెటబయంగన్‌= 
ప్రకాశింపగా; తోడ్సడి= సాయపడి; పెక్కం|డ్రురు= అనేకమంది సైనికులు; పెరసున్‌= మాంసమూ; పీనుంగులుగాన్‌= శవాలూ 
అయ్యేటట్టుగా; పడిరి+ఒ?= కూలిపోయి మరణించారా? 


తాత్సర్యం: మిగిలిన యుద్దభటులు యుద్దంలో उदू ఒక్కడినీ విడిచిపెట్టి పారిపోయారా? బలమూ, అధికమైన 
ప్రతాపమూ (ప్రకాశింపగా అనేకమంది సైనికులు సహాయపడి మాంసమూ, శవాలూ అయ్యేటట్టుగా మరణించారా? 
వ. అని మణియును. 38 


ప్రతిపదార్హం: అని= అట్లా పలికి; మణియును= ఇంకా. 
र ౧ 


20 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: ఇట్లా అని ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర ముందర శిఖండి నిడి సం । క్రందననందను(డు సేరి గంగా తనయున్‌ 

३9०९०७८ గపటమున నా । చంద మొకటి కర్ణునందు( 2026969? 39 
ప్రతిపదార్థం: సంక్రందన నందను(డు= ఇంద్రుని కుమారుడైన అర్జునుడు; ముందరన్‌= అ(గ్రభాగంలో; శిఖండిన్‌= ఆ 
సపేరిటి (ద్రుపదమహారాజు కుమారుని; ఇడి= ఉంచి; గంగా తనయున్‌= గంగా కుమారుడైన భీష్ముని; చేరి= సమీపించి; 
కపటమునన్‌= మోసముతో; (వ్రందించెన్‌= సంహరించాడు; ఆ చందము+ఒకటి= ఆ రీతి ఉపాయం ఒకటి; కర్గు+అందున్‌= 
पू విషయంలో కూడా; చర్భించిరి+ఒకో?= ఆలోచన చేశారా? 


తాత్సర్యం: అర్జునుడు తన అగ్రభాగంలో శిఖండిని ఉంచుకొని అతడి వెనుక తా నుంటూ భీష్ముడిని సమీపించి, 
మోసంతో ఆయనను సంహరించాడు కదా!, ఆ (ప్రకారం కర్లుడి విషయంలో కూడా కపటోపాయం ఒకటి పాండవులు 


ఆలోచించారా? 


४. సామజము వడిన నశ్వ । త్థామవడియె నన(డె? ధర్మతనయు(డు గురునిం 

దా మడియించుటకై య । दु మేని యొనర్షి రొక్కొ? యిత(డు వడుటకున్‌. 40 
ప్రతిపదార్థం: ధర్మతనయు(డు= యుధిష్ట్థిరుడు; సామజము= ఏనుగు; పడినన్‌= కూలిపోగా; గురునిన్‌= గురువైన (ద్రోణుని; 
తాన్‌= తాను; మడియించుటకున్‌+ఐ= సంహరించటం కోసం; छख అశ్యత్తామ; పడియెన్‌= కూలిపోయాడు; 
అన(డు+ఎ?= అని పలుకలేదా?; ఇత(డు= కర్గుడు; పడుటకున్‌= కూలిపోవటానికి; అట్టు= ఆ తీరుగా; ఏమి+ఏని= ఏదైనా; 
ఒనర్భిరి+ ఒక్కొ?= చేశారా? 


తాత్సర్యం: అశృత్తామ అను సేరుగల ఏనుగు చచ్చిపోతే, (ద్రోణుడిని సంహరించాలనే అభిప్రాయంతో, యుధిష్టిరుడే 
ఆయన కొడుకు అశృత్తామ అన్న (భ్రాంతి కలిగేటట్లు 'అశృ్వతామ పడియె' అన్నాడు కదా! అట్లా కర్లుడిని 
థ ౧ 2 ౧? ६2 


సంహరించటానికి కూడా ఏమైనా చేశారా? 


క మాయోపాయంబుల గాం । గేయుండును గురు(డు ననిC దెగిర కాక రణ 

న్యాయంబు దప్పకుండ(గ । నా యిరువుర నోర్వ నెవరికైనను వశమే? 41 
ప్రతిపదార్థం: గాంగేయుండును= గంగాపుత్రుడైన భీష్ముడూ; గురు(డును= అఖిలాస్త్రవిద్యాగురువైన |ద్రోణుడూ; మాయా+ 
ఉపాయంబులన్‌= వంచనకుద్దేశించిన పన్నుగడలవలన; అనిన్‌= యుద్దంలో; తెగిరి+అ+కాక= ఖండింపబడినారే కాని; 
రణన్యాయంబు= యుద్దధర్మం; తప్పక+ఉండయగన్‌= విడిచి పెట్టకుండా; ఆ యిరువురన్‌= ఆ భీష్మ[ద్రోణుల నిద్దరినీ; ఓర్వన్‌= 
ఓడించటానికి; ఎవరికిన్‌+ఐనను= ఎంతటివారికైనప్పటికీ; వశము+ఏ?= శక్యమా? (కాదు). 


తాత్సర్యం: వంచన చేయాలని పాండవుల పన్నుగడలు పన్నినందువలన భీష్మద్రోణులు యుద్దంలో నరకబడ్డారు 
కాని, యుద్దధర్మం విడువకుండా పోరాడిన వా రెవరైనా వారినిద్దరినీ ఓడించగలరా? 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 21 


29 


బోవునె? దివ్యాస్త్రములు పెక్కు మటియును । గలవు రాధేయున కలవుమెటిసి 
యభిమన్యు విల్‌ దునుమాడ(డె నాగాయు । తత్రాణు ననిలనందనుని బాడు 
దలంబట్టై సహదేవు( జులుకన మర్దించి । మందల విడువ(డే మాయలాని 


పరశురాముని చేత( బడసిన వా(డు బ్ర । హ్మాస్తంబు సర్ప్వముఖాస్త్ర ०९८७८ 


తే. _ మేటిమగని ఘటోత్మచు గీ టడ(ప(డె । యట్టి జెట్టికి( 58८८ జావెట్టి భంగి 
నయ్యెణ దేరికి సూతున కంచితాస్త । ములకు దైవోపహతి( జేటు మూ(డెనొక్కొ? 42 


ప్రతిపదార్థం: (కర్ణుడు) పరశురాముని చేతన్‌= భార్గవరాముని నుండి; (బ్రహ్మ+అస్రంబు= (బ్రహ్మ అధిదైవతంగా గల 
అస్త్రాన్ని; పడసిన వా(డు= పొందినవాడు; సర్పముఖ+అస్ర్రము= సర్పం అగ్రభాగంలో గల అస్ర్రం; అలలతిన్‌= స్వల్పమైన 
కారణంవల్ల; పోవున్‌+ఎ?= పోతుందా?; రాధేయునకున్‌= కర్గునికి; మణియును= ఇవికాక; సెక్కు= అనేకమైన; దివ్య+అ స్త్రములు= 
దివ్యములైన అస్త్రములు; కలవు= ఉన్నాయి; (కరుడు) అలవు= ఉపాయం; మెజిసి= (ప్రకాశించి; అభిమన్యు= అభిమన్యుని 
యొక్క; విల్‌= ధనుస్సు; తునుము+ఆడ(డు+ఎ= ఖండింపలేదా? (అతడు); నాగ= ఏనుగులయొక్క; అయుత= పదివేలయొక్క; 
త్రాణున్‌= బలంవంటి బలంకలవాడిని; అనిలనందనుని= వాయుపు(త్రుడైన భీమోనుని; బాడుదలన్‌+పట్టెన్‌= అవమానించాడు; 
సహదేవున్‌= (పాండవులలో చిన్నవాడైన) సహదేవుని; చులుకనన్‌= తేలికగా; మర్చించి= కొట్టి; మందల= ప్రాణాలతో; 
విడువ(డు+ఏ= విడిచిపెట్టలేదా; మాయలాని= మాయలు కలవాడు; మేటిమగని= మహావీరుడు అయిన; ఘటోత్కచున్‌= ఆ 
సేరిటి హిడింబానందనుని; గీటు+అడయప(డు+ఎ= చంపలేదా; అట్టి= అటువంటి; జెట్టికిన్‌= యోధునకు; చావు= మరణము; 
ఎట్టి= ఎటువంటి; భంగిన్‌= పద్దతిని; అయ్యెన్‌?= కలిగింది?; దైవ+ఉపహతిన్‌= విధియొక్క వంచనచేత; తేరికిన్‌= రథానికీ; 
సూతునకున్‌= సారథికీ; అంచిత+అస్రములకున్‌= ఒప్పుచున్న మం(త్ర ప్రయుక్తాలయిన ఆయుధాలకూ; చేటు= చెడటం, 
నాశం; మూడెన్‌+ఒక్కొ?= సంభవించిందా? 

తాత్సర్యం: इद పరశురామునంతటివాడివలన (బ్రహ్మాస్త్రం (గ్రహించాడు. అతడి వద్ద నాగముఖా స్త 


1 


© ఉన్నది. 
అది స్వల్పకారణంవలన పోయేది కాదు. ఈ అ(స్తాలు రెండూ కాక అతడి వద్ద దివ్యాస్తాలు చాలా ఉన్నాయి. 
అతడు గొప్ప ఉపాయశాలి. అందరినీ గడగడలాడించిన అభిమన్యుడి ధనుస్సు అట్టి ఉపాయంతోనే ఖండించాడు. 
భీమసేనుడికి పదివేల ఏనుగులకున్నంత బలం ఉన్నది. అట్టివాడిని అవమానించగలిగాడు. మహావీరుడైన సహదేవుడిని 
అవలీలగా కొట్టి, దయదలచి ప్రాణాలతో విడిచిపెట్టాడు. మహామాయావీ, మహావీరుడు కదా ఘటోత్కచుడు! అట్టి 
వాడిని సంహరించాడు. ఇటువంటి యోధుడికి మరణం ఎట్లా సంభవించింది? 56 వంచనచేత రథమూ, సారధీ 
దివ్యాస్తాలూ నశించాయా?. 


విశేషం: ధృతరాష్ట్రుడు కర్గుడు గెలవటానికే కల సాధనసంపత్తిని పేర్కొన్నాడు. అతడి శూర కృత్యాలు ఉగ్గడించాడు. 
అట్టివాడు మరణించాడంటే రథమూ సారథీ అ[స్తాలూ పోయి ఉండాలి. అవి పోవటానికి విధివంచనే కారణమై ఉండాలి. ఊహ 
సరిగానే చేశాడు. కాని, ఇంతకుముందే (41వ పద్యంలో) యుద్దధర్మం విడువకపోతే భీష్మ (०९०९० పడరని వారిని 
మాయోపాయాలతో పడగొట్టిన ధర్మరాజార్షునులను తప్పుపట్టాడు. అదే గుక్కతో అభిమన్యుడి విల్లు నరకటం కర్గుడి 

€> జ € ౧ (ac) 
ఉపాయశాలిత్వంగా (ప్రశంసిస్తున్నాడు. అంటే యేమిటి? మన ప్రయోజనంకొరకు, మనకు కిట్టనివారి నష్టంకొరకు, మనవాళ్ళు 
చేసిన అన్యాయం న్యాయం. అట్టిపని మనకు కిట్టని వాళ్ళు మనకు చేస్తే అది అన్యాయమా? 


22 శ్రీమదాంధ్ర మహాభారతము 


క్ర రథ మవితథమైనను సా । రథిపని నెబిపిన మహాస్త్ర రాజి విధిక్ళతిన్‌ 

వృథగాకున్నను గర్జుని(। బ్రధనంబున గెల్వ దేవపతికిన్‌ వశమే? 43 
ప్రతిపదార్థం: రథము= తేరు; అవితథము+ఐనను= వ్యర్ణముకానిది అయి ఉన్న పక్షంలోనూ; సారథి= సూతుడు; పని= 
తనపని; నెఖిపినన్‌= చేసిన పక్షంలోనూ; మహా+అస్త్రరాబి= గొప్పవైన మం(త్రప్రయుక్తాలైన ఆయుధాల వరుస; విధికృతిన్‌= 
దైవచేష్టవల్ల; వృథ+కాక+ఉన్నను= వ్యర్థంకాకుండా ఉన్న పక్షంలోనూ; (ప్రధనంబునన్‌= యుద్దంలో; కర్షునిన్‌= అంగరాజును; 
గెల్వన్‌= జయింపగా; దేవపతికిన్‌= దేవేం(ద్రునికైనా; వశమే?= శక్యమా? 


తాత్సర్యం: రథం విరగకుండా నడుస్తుంటే, సూతుడు చెప్పిన ప్రకారం రథంతోలుతూ, అవసరమైన సలహాలిస్తూ, 
ఉత్సాహపరుస్తూ తన ఎధి నిర్వహిస్తూ ఉంటే, ఉన్న గొప్ప దివ్యా(స్తాలు ఎధివశాత్తూ నిప్ప్రయోజనాలు కాకుండా 
ఉంటే యుద్దంలో కర్గ్ళుడిని జయించటం దేవేం(ద్రుడికైనా శక్య్వమవుతుందా? 


నిశేషం: ధృతరా(ష్టుడి ఊహ సరైనదే. రథం (క్రుంగింది. శల్య సారథ్యం దివ్యాస్తాలు ఉపయోగపడలేదు. కనుక, इतः 
మరణించాడు. 
ఉ. సారధి యెవ్వ(ాతనికి శల్యు(డు ద్రోణ తనూభవుండు గాం 

ధార విభుండునుం గృపు(డు' దత్సమయంబున నేమిభంగిం దో 

డైరి? సుయోధనుండు హృదయంబున( దా గృతవర్మదర్పము 

న్టీరము నచ్చియుండు( దగ నెయ్యము సూపెనె? యాత( డత్తటిన్‌, 44 
ప్రతిపదార్థం: సారథి= సూతుడు; ఆతనికిన్‌= కర్గునికి; ఎవ్వ'డు= ఎవరు; శల్యుడు= మ।ద్రరాజు; (ద్రోణతనూభవుండున్‌= 
అశ్యృత్తామ; గాంధారవిభుండునున్‌= గాంధారదేశపు రాజైన శకునీ; కృపు(డున్‌= కృపాచార్యుడు; తత్సమయంబునన్‌= కర్గుడు 
యుద్దంచేసే సమయంలో; ఏమి= ఎట్టి; భంగిన్‌= పద్దతిని; తోడు+ఐరి?= సాయపడ్డారు?; సుయోధనుండు= దుర్యోధనుడు; 
హృదయంబునన్‌= మనస్సులో; తాన్‌= తాను; కృతవర్మ= కృతవర్మయొక్క; దర్పమున్‌= గర్వమును; బీరమున్‌= పరా(క్రమమును; 
నచ్చి+ఉండున్‌= నమ్మి ఉంటాడు; ఆత(డు= కృతవర్మ; ఆ+తణీన్‌= ఆ సమయంలో; తగన్‌= తగువిధంగా; నెయ్యము= 
స్నేహం; చూపెన్‌+ఎ?= చూపాడా?. 


తాత్సర్యం: కర్గుడికి సారథిగా ఉన్నవాడెవడు? సామాన్యుడా! శల్యుడు. అశ్వత్తామ, శకుని, కృపుడు ఆ సమయంలో 

డా 9 त హ్‌ లో « రా మా ए న్నా రా 
కర్లుడికి ఏ విధంగా తోడ్పడ్డారు ) దుర్యోధనుడు తన హృదయంలో కృతవర్మ గర్వాన్ని, పరాక్రమాన్ని నమ్మి ఉన్నాడు 
కదా. ఆ సమయంలో ఆ కృతవర్మ తగువిధంగా స్నేహాన్ని ప్రదర్శించాడా? 


క్ర వారలు గెల(కుల నడవ(గ । రారాజు २०७९००८८ గదిసి రా నెబ్బంగిం 
గారణము లేదు చావ(గ । నా రాధేయునకు( జోద్య మయ్యెడు( ८९८८5, 45 


ప్రతిపదార్థం: వారలు= అశ్వత్తామ శకుని కృప కృతవర్మలు; కెల(కులన్‌= ఇరుపార్ళ్యాల్లా; నడవ(గన్‌= నడచిరాగా; రారాజు= 
@థ ® ౧ 

రాజులకు రాజైన దుర్యోధనుడు; పిణుందన్‌= వెనుక; కదిసి= దగ్గరగా ఉంటూ; రాన్‌= రాగా; ఆ రాధేయునకున్‌= (స్వయంగా 

అంతటివాడైన) ఆ కర్గ్లునికి; చావగన్‌= మరణించటానికి; ఏ+భంగిన్‌= ఏ విధంగానూ; కారణము= తగిన హేతువు; లేదు; 

తల(పన్‌= ఆలోచింపగా (అతడు మరణించటం); చోద్యము+అయ్యెడున్‌= ఆశ్చర్యం కలుగుతున్నది. 


కర్ణసర్వము - ప్రథమాశ్వాసము 23 


తాత్సర్యం: అశ్వత్థామ, శకుని, కృపాచార్య, కృత వర్మలవంటి వీరులు ఆ వైపునా ఈ వైపునా నడిచి రాగా, 
మహావీరుడు రాజరాజు అయిన దుర్యోధనుడు వెనుక కాపుగా సమీపంలో ఉంటూ వస్తుండగా, స్వయంగా 
అంతటివాడైనా కర్గుడు చనిపోవటానికి అసలు అవకాశమే లేదు. అతడు చనిపోవటం గురించి తలచుకొంటేనే 
ఆశ్చర్యమవుతున్నది. 
ఉ. పాండవకోటి సూతసుతుపై నడతెంచిన చందమెట్టు? లా 

ఖండలసూతి సర్ప్వముఖ కాండము తా(కున రూపుమాసి పో 

కుండుట యెట్లు కల్గ? సమరోద్ధతి దక్కటి నల్వురందు నె 

ట్లుండె? బలద్వయంబు 28९2०682 పెనంగె? దినద్వయంబునన్‌'. 46 
ప్రతిపదార్థం: పాండవకోటి= పాండురాజు కొడుకుల మూక; సూతసుతుసైన్‌= సూతుడైన అతిరథుని కుమారుడైన కర్లుని 
మీదికి; నడతెంచిన= వచ్చిన; చందము= పద్దతి; ఎట్టులు? = ఎట్లా ఉన్నది? ఆఖండలసూతి= ఇం(ద్రుని కుమారుడైన 
అర్జునుడు; సర్పముఖ కాండము= సర్పము అ(గభాగాన గల బాణంయొక్క; తాకునన్‌= దెబ్బచేత; రూపుమాసిపోక= రూపం 
నశించిపోవక, మరణింపక; ఉండుట= (బ్రతికి ఉండటం; ఎట్టు= ఏ రీతిగా; కల్లెన్‌?= సంభవించింది?; తక్కటి= (అర్జునుడు 
కాక) మిగిలిన; నల్వురందున్‌= పాండవులు నలుగురిలోనూ; సమర+జఉద్దతి= యుద్దంలోని విజృంభణం; ఎట్టు+ఉండెన్‌?= 
ఏ రీతిగా ఉన్నది?; దినద్వయంబునన్‌= రెండు రోజులలో (पूरः సేనానాయకత్వం వహించిన రెండు రోజులలో); 
బలద్వయంబు= సేనలజంట(కౌరవపాండవసేనలు రెండూ); ఎటులు= ఏ రీతిగా; ఓపి= సమర్థత కలిగి; సెనంగెన్‌?= 


పోరాడినాయి? 


తాత్సర్యం: పాండవ సైన్యం కర్గుడిమీద ఎట్టా దాడిచేసింది? కర్లుడి సర్ఫముఖ బాణపుదెబ్బకు మరణించకుండా 
అర్జునుడు ఎట్టా బ్రతికి ఉండగలిగాడు? ధర్మజ భీమ నకుల సహదేవు లెట్టా యుద్ర్దంచేశారు? కౌరవ పాండవసైన్యాలు 
రెండూ ఈ రెండు రోజులలోనూ ఎట్టా యుద్దంచేశాయి?' 


విశేషం: ఇందులోని నాలుగు ప్రశలలోనూ రెండవ (ప్రశతీరువలన ఆ బాణపు దెబ్బకు అర్జునుడు మరణించి తీరుతాడని 

ధృతరాష్ట్రుడు కూడా ఎంత ఆశ పెట్టుకొన్నాడో తెలుస్తుంది. 

వ.  అనినవిని సంజయుండు ధృతరాష్త్తున కిట్లనియెగయ్యంబు తెటింగు మొదలుకొని చెప్పెద నాకర్ణింపుము. 
ద్రోణుండు దెగిన నశ్వత్తామ దనయోపినంత సమరంబు సేసి చాలించి సేనల దివియించి మరలి వచ్చిన 
దుర్యోధనుం డప్పుడు గొలువిచ్చియుండి యశ్వత్తామ లోనగు దొరలం గలయం గనుంగొని మనకు నిటమీ(ద( 
జేయంగల పని యెయ్యది? యని యడుగుటయు న గ్గురుసుతుండు. 47 


ప్రతివదార్థం: అనినన్‌= అని పలుకగా; నంజయుండు= సంజయుడు; విని= ఆలకించి; ధృతరా[షున కున్‌= 
ధృతరాష్టమహారాజుతో; ఇట్టు= ఈ ఏధంగా; అనియెన్‌= చెప్పాడు; కయ్యంబు తెబంగు= యుద్దంయొక్క పద్దతి; మొదలుకొని= 
ఆదినుంచీ; చెప్పెదన్‌= చెపుతాను; ఆకర్లింపుము= వినుము; |ద్రోణుండు= ద్రోణాచార్యుడు; తెగినన్‌= మరణింపగా; అశ్వత్తామ= 
అతని కుమారుడైన అశ్వత్తామ; తన+ఓపిన+అంత= తనకు శక్తి కలిగినంత వరకూ; సమరంబు+చేసి= యుద్దం కావించి; 
చాలించి= విరమించి; సేనలన్‌+తివియించి= సైన్యాలను వెనుకకు తగ్గించి; మరలి= శిబిరాలకు తిరిగి; వచ్చినన్‌= రాగా; 
అప్పుడు= ఆ సమయంలో; దుర్యోధనుండు= దుర్యోధనుడు; కొలువు+ఇచ్చి+ఉండి= సభచేసి కూర్చున్నవాడై; అశ్వత్తామ= 


24 శ్రీమదాంధ్ర మహాభారతము 


గురుపు(త్రుడు; లోనగు= మొదలైన; దొరలన్‌= (ప్రభువులను; కలయన్‌= కలియునట్టుగా, కలిపి అందరినీ ఒక్కసారి; 
కను(గొని= చూచి; మనకున్‌= మిగిలిన కౌరవపక్షీయులమైన మనకందరికీ; ఇటమీ(దన్‌= ఇక ముందు; చేయన్‌+కలపని= 
చేయగలపని; ఏ+అది?= ఏది?; అని; అడుగుటయున్‌= అడుగగా; ఆ+గురుసుతుండు= ద్రోణచార్యుని పుతుడైన ఆ 
అశృత్తామ. (చూపిన అనే 52వ వచనంలోని (క్రియతో అన్వయం) 


తాత్సర్యం: ఈ విధంగా ధృతరాష్ట్ర మహారాజు ప్రశ్నించేసరికి సంజయు డిట్లా ఆయనకు చెప్పాడు. 'యుద్దం ఎట్లా 

॥ ౧ नं ౧ 
జరిగిందో మొదటినుండి చెప్పుతాను వినుము. [ద్రోణాచార్యుడు పడిపోయేసరికి అశృత్త్లామ తనశక్తి మేరకు యుద్రంచేసి, 
విరమించి, సేనలను వెనుకకు మళ్ళించి తిరిగి వచ్చాడు. అప్పుడు దుర్యోధనుడు కర్తవ్యాలోచనకు సభ చేశాడు. ఆ 
సభలో ఉన్న అశ్వత్థామ మొదలైన వీరులందరివైపూ చూచి, ఇకపైని మనకర్తవ్యం ఏమిటి? అని ప్రశ్నించాడు. అపుడు 
అశ్యృత్త్థామ. (ఇట్లా చెప్పాడు) 


నిశేషం: “అశృత్తామ లోనగు దొరలన్‌' అనటంలో విశేషాలున్నాయి. దుర్యోధనుడు గొప్ప తం(త్రజ్ఞుడు. తాను తలచిన రీతిగా 
కార్య(క్రమం నడపగలిగిన చతురుడు. [ద్రోణుడు పడిపోయినందువల్ల తనకు కలిగిన నష్టం అట్లా ఉండగా అశృత్థామకు కలిగిన 
నష్టం అతనికి ఆవేశకారణమని తెలుసు. వంచనతో చంపినందున అశ్వత్థామ మరీ మండిపడుతున్నాడనీ తెలుసు. ఆ 
క్రోధంతో పాండవసైన్యాన్ని ఎంతో వినాశం చేసి వచ్చాడనీ తెలుసు. అతడు సేనానాయకత్యానికి పోటీ పడదగినవాడనీ తెలుసు. 
కాని, అతడికంటె సేనానాయకత్వం => కివ్వటం తనకు ఇష్టం. అశృత్లామ చిన్నబుచ్చుకోకూడదు, అతడి (క్రోధ బలశౌర్యాలు 
తన కుపయోగపడాలి. తా ననుకొన్నట్లు అతడు కాక इतर) సేనాపతి కావాలి. ఏం చేద్దామని అడిగినపుడు తనమీద తన 
కెంత నమ్మకమూ, శతువులమీద ఎంత।(కోధమూ ఉన్నవాడయినా, అశృత్తామ వంటివాడు తనకు సేనాపతిత్వం ఇమ్మని 
నోరుతెరచి అడగలేడు. అట్టా తాను విరమించుకొన్నపుడు విధిగా కర్లుడి సేరు చెపుతాడు. అందువలన ముందు అశ్వత్థామను 
చూచి అడిగాడు. అతడనుకొన్నట్లే అశృత్తామ చెప్పబోతున్నాడు. 


छख లోనగు దొరలన్‌' అని దొరలలో అశృత్తామను మొదట పేర్కొనటంవలన (ద్రుపదుడి రాజ్యంలో 
అర్హరాజ్యానికి ఏలిక అయిన ద్రోణాచార్యుడి ఏకైక పుతుడయిన అశ్యృత్థామ కేవల గురుపుతుడు కాక దొర అనీ 
సూచితమవుతుంది. కాని (ద్రుపదుడి అర్హరాజ్యాన్ని అతడిని అవమానించిన సందర్భంలో [ద్రోణుడు తీసుకున్నట్టు సంస్కృత 
భారతంలో (ఆది.అధ్యా.138, శ్లో 66-72) ఉన్నదిగాని, తెలుగు భారతంలో లేదు. 
క. “విను మాదర ముత్సాహం । బనూన ధార్భ్యుంబు నీతి యను సద్గుణముల్‌ 

పని సఫలం బగునట్టుగ । జననాథ! యొనర్లు దైవ సాహాయ్యమునన్‌. 48 
ప్రతిపదార్థం: జననాథ!= (ప్రజారక్షకుడవయిన రాజా!; విను= ఆలించు; (ఎవని కోసం పోరాడుతున్నారో వానిపై) ఆదరము= 
గౌరవం; ఉత్సాహంబు= (ప్రయత్నం, అభిలాష; అనూన= వెలితిలేని అంటే నిండైన; ధార్భ్యంబు= దిట్టతనం, శక్తి సామర్థ్యం, 
చాతుర్యం, నేర్పు; నీతి= కార్యసాధకమైన ధర్మసహితమైన విధానం; అను= అనే; సత్‌+గుణముల్‌ ఉత్తమములైన, ఉత్తములవైన 
గుణాలు; దైవ= విధి, లేక అదృష్టము యొక్క; సాహాయ్యమునన్‌= తోడ్చాటుతో; పని= తలపెట్టిన కార్యం; 
సఫలంబు+అగు+అట్టుగన్‌= ఫలవంతం అయ్యేరీతిగా; ఒనర్చున్‌= చేస్తాయి. (రాగాః యోగస్తధా దాక్ష్యం నయశ్సేత్యర్థ 
సాధకాకి అని 8-6-12 మూలం.) 


తాత్సర్యం: 'రాజా! ఆదరం, ఉత్సాహం, గొప్ప శక్తి, నీతి- ఈ సద్గుణాలకు దైవం తోడైతే ఏ కార్యమైనా 
నెరవేరుతుంది. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 25 


చ.  ९९८कतत సద్దుణంబులకు( దావలమై పెనుపొందు నుజ్జ్వలా 

త్ములు సనిరైన చేభరము దో(ప(గ నీదగుదొంటి శౌర్యముం 

దలకొని నిర్వహింపు ముచితంబుగ దైవము తోడుపాటునుం 

గలిగెడు( గాక యున్న రథికప్రవరుల్‌ దలపోయ నల్పులే? 49 
ప్రతిపదార్థం: తల(పగన్‌= ఆలోచింపగా; సత్‌+గుణంబులకున్‌= ఉత్తమ గుణాలకు; తావలము+ఐ= ఉనికిపట్టై; పెనుపు+ఒందు= 
అతిశయించే; ఉత్‌+జ్వల+ఆత్ములు= (ప్రకాశించే మనస్సులు కలవారు; చనిరి= వెళ్ళిపోయారు; ఐన= ఐనప్పటికీ; చేభరము= 
చేతి అతిశయం, బాహుబలాధిక్యం; తోటపయగన్‌= కాన్సింపగా; నీది+అగు= నీది అయిన; తొంటి= ఇదివరకటి; శౌర్యమున్‌= 
ప్రతాపాన్ని; తలకొని= వహించి; ఉచితంబుగన్‌= తగు విధంగా; నిర్వహింపుము= నడుపుము; దైవముతోడుపాటునున్‌= దైవ 
సాహాయ్యం కూడా; కలిగెడున్‌+కాక= కలుగుగాక; తలపోయన్‌= ఆలోచింపగా; ఉన్న రథిక (ప్రవరుల్‌= మిగిలి ఉన్న 
శ్రేషులయిన రథికులు; అల్బ్పులు+ఏ?= తక్కువవారా? 


తాత్సర్యం: ఆలోచించి చూస్తే, సద్గుణ నిలయులైన మహానుభావులు భీష్మద్రోణాదులు వెళ్ళిపోయారు. అయినప్పటికీ, 
నీ బాహుబలమూ, ఆదినుండి నీకు కల ప్రతాపమూ ఆధారంగా యుద్దం తగువిధంగా నడిపించుము. దైవ 
సాహాయ్యం కూడ నీకు లభించుగాక! పరిశీలించి చూస్తే మిగిలి ఉన్న రథికశ్రేషులు ०१९४० తక్కువవారా? 


క మనము బలశౌర్య ఘను(గ । రుని సేనాముఖము సేసి నూల్మొని యరిమ 

రన మొనరింత మితని యం । దనూనతం బొల్లు సద్గుణావలియు నృపా! 50 
ప్రతిపదార్థం: నృపా!= నరులను పాలించే రాజా!; మనము= మనపక్షం వాళ్ళమందరమూ; బల= బలంచేతనూూ; శౌర్య= 
శౌర్యంచేతనూ; ఘనున్‌= గొప్పవాడయిన; కర్గుని= అంగరాజును; సేనా= సైన్యముయొక్క; ముఖము= ముఖభాగంగా; 
అ(గ్రభాగంగా ముందుండే వానినిగా, సేనానాయకునిగా; చేసి= కావించుకొని; నూలు+కొని= పురికొని; అరిమర్షనము= 
శత్రువులను కొట్టటం; ఒనరింతము= చేద్దాము; సత్‌+గుణ+ఆవలియున్‌+ఉత్తమ గుణ సమూహంకూడా; ఇతనియందున్‌= 
ఈ इदु అనూనతన్‌= తక్కువకాకుండా, అధికంగా; పొల్ఫ్బున్‌= ఒప్పుతున్నది. 


తాత్సర్యం: రాజా! బలశౌర్యాలలో గొప్పవాడైన కర్షుడిని మనం సేనానాయకుడిగా చేసుకొని, పూనికతో శృత్రువులను 
చావగొట్టుదాము. కర్గుడిలో సద్గుణాలు కూడా మిక్కిలిగా ఉన్నాయి. 
€> (ac) Vas 


క వైవస్వతు చందంబున । నీ వీరు(డు రిపుబలంబునెల్ల నడంపం 

గా 8९८९ దివ్యశర శి । క్షావైభవ పరమనిష్ట కలిమి నరేంద్రా!' 51 
ప్రతిపదార్థం: నరేం(ద్రా!= నరులకు ఇం(ద్రునివంటి వాడవైన రాజా!; ఈ వీరు(డు= వీరుడయిన ఈ కర్గుడు; దివ్య= స్వర్గంలో 
పుట్టిన; శర= బాణములయొక్క; శిక్షా= విద్యయొక్క; వైభవ= ఐశృ్వర్యంయొక్క; పరమ= గొప్పదయిన; నిష్ట నిలుకడ; 
కలిమిన్‌= ఉండటంచేత; వైవస్వతు చందంబునన్‌= యముని వలె; రిపు= శృత్రువులయొక్క; బలంబున్‌= సైన్యాన్ని; ఎల్లన్‌= 
సమస్తాన్నీ; అడంప(గాన్‌= సంహరించటానికి; వల(తి= సమర్ధుడు. 


తాత్సర్యం: రాజా! ఈ కర్షుడివద్ద దివ్యాస్త విద్యాసంపద చాలా నిలుకడగా ఉన్నది. అందుచేత ఇతడు యముడివలె 
శత్రుసైన్యాన్ని మట్టుపెట్టటంలో సమర్షుడు. 
५ € € म्नि 


26 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని సూత పుత్రుం జూపిన భవత్సుత్రుండు ప్రీతుండయి యతండు పాండవుల జయించు నను నాస 
యగ్గలంబైన యంతరంగంబుతో న య్యంగపతి కిట్లనియె. 52 


ప్రతిపదార్థం: అని= ఇట్టాపలికి; సూతపు(త్రున్‌= కర్గుని; చూపినన్‌= చూపించగా; భవత్‌+పుత్రుండు= నీ కొడుకు; ప్రీతుండు+ 
అయి= సంతోషించినవాడై; అతండు= ఆ కర్గుడు; పాండవులన్‌= పాండురాజు కుమారులను; జయించున్‌= గెలుస్తాడు; 
అను+ఆస= అనే ఆశ; అగ్గలంబు+ఐన= అధికమయిన; అంతరంగంబుతోన్‌= మనస్సుతో; ఆ+అంగపతికిన్‌= ఆ అంగరాజుతో; 
ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా పలికాడు. 


తాత్సర్యం: అని పలికి కర్టుడిని చూపించాడు. ఆ మాటలకు నీ కుమారుడైన దుర్యోధనుడికి సంతోషం కలిగింది. 
కర్ణుడు పాండవులను గెలుస్తాడనే ఆశ మనస్సులో చాలా పెరిగింది. అట్టి స్థితిలో కర్టుడితో ఇట్టా అన్నాడు: 
(ac) = € థి (ac) C2 


విశేషం: అశృత్తామ మాటలకు సంతృప్తి కలిగింది దుర్యోధనుడికి. ఇందుకు కారణా లనేకం. ఒకటి: తానూహించినట్టే 
అశృత్థామ సేనాపతిత్వం తనకు కావాలనకపోవటం; రెండు: కర్ణుడి కిమ్మనటం; మూడు: ఆ అనటానికి తగిన కారణాలు 
చెప్పటం. ఆ చెప్పటమూ అశ్వత్తామ మోమోటమి లేని మాటలలో చెప్పాడు. భీష్మ [ద్రోణులు సద్గుణ నిలయులయితే కర్గుడిలో 
థి ^ (ac) 
అవ అనూనంగా, తక్కువకాకుండా, ఎక్కువగా అనగా అధికభాగం ఉన్నాయి ఇతడు యముడివలె నిర్రయుడు. ఉన్నవారిలో 
అందరికంటె దివ్యాస్త్రవిద్యలో అధికుడు. అశ్వత్సామ మెప్పు సామాన్యం కాదు. ఇతడికీ కర్గుడికీ సామాన్యంగా పడదు. 
అట్టివాడు తూకంవేసి మరీ మెచ్చటం మరీ సంతోషకారణం. ధృతరాష్టుడివలెనే దుర్యోధనుడికీ జయాశ కర్గుడిమీదనే ఉన్నది. 
(అది 53వ పద్యంలో వ్యక్తమవుతుంది) అది ఈ మాటలతో ఎక్కువ అయింది. 


శా. _“'నీవిక్రాంతియు నా పయింగల యతి స్నేహంబు( బ్రఖ్యాతముల్‌ 
గావే? భీష్ముడు ద్రోణు(డుం దెగుట నీ కౌరవ్య సైన్యంబులం 
గావంగా( దగు నీకు వారల యుపేక్షం గాక యిన్నాక్లు లే 
లా? వైరం బడ(గింప నీ వయిన లీలన్‌ గెల్తు కౌంతేయులన్‌. 53 


ప్రతిపదార్థం: నీ షిక్రాంతియున్‌= నీ పరాక్రమమూ; (నీకు) నా పయిన్‌+కల= నా మీద ఉన్న; అతిస్నేహంబున్‌= అధికమైన 
మైత్రీ; ప్రఖ్యాతముల్‌+కావు+ఏ?= |ప్రసిద్దములు కావా?; భీష్ము(డున్‌= (తొలి సేనానాయకుడు) భీష్ముడూ; (ద్రోణు(డున్‌= 
(మలిసేనానాయకుడు) (ద్రోణాచార్యుడూ; తెగుటన్‌= నరకబడినందున; ఈ కౌరవ్యసైన్యంబులన్‌= ఈ కౌరవపక్షసీనలను; 
కావంగాన్‌= రక్షించటం; నీకున్‌= (అధిక పరా(క్రమమూ నా మీద అధిక(పేమా కల) నీకు; తగున్‌= యుక్తం; వారల= (తొలి 
మలి సేనానాయకులూ సమర్ధులూ అయిన) భీష్మ, (ద్రోణులయొక్క; ఉపేక్షన్‌+కాక= చూచీచూడనట్టు వదలినందున కాకపోతే; 
వైరంబు= శత్రుత్వం; అడయింపన్‌= నశింపజేయటానికి, పాండవులను సంహరించటానికి; ఇన్ని+నాళ్ళులు+ఏల+ఆ?= ఇన్ని 
రోజులెందుకూ?; నీవు+అయినన్‌= నీవు సేనానాయకుడవయి ఉంటే, ఇప్పుడయినా అయితే; కౌంతేయులన్‌= కుంతీపుత్రులను, 
పాండవులను; లీలన్‌= అవలీలగా; గెల్తు(వు)= 7ెలిచి ఉండేవాడవు, గెలుస్తావు. 


తాత్సర్యం: 'నీ పరాక్రమమూ నామీద నీకున్న మైత్రీ జగత్రసిద్దమైనవే కదా! భీష్మ[ద్రోణులు ఇద్దరూ పడిపోయినందున 
a न्न ద 

ఈ కౌరవసేనలను రక్షించ దగినవాడవు నీవే. భీష్మద్రోణు లిద్దరూ కావాలని పాండవులను చూచీ చూడనట్లు 

ఊరకున్నారు. లేకుంటే వారిని సంహరించి నా పగ తీర్చటానికిన్నాళ్ళు కావాలా? నీవే సేనానాయకుడవయి ఉన్న 

పక్షంలో అవలీలగా గెలిచి ఉండేవాడవు. ఇప్పుడైనా సేనాపతివైతే అవలీలగా గెలుస్తావు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 27 


వ. నీవు ప్రాజ్ఞుండవు ప్రబలుండవు విశేషించి నాకేడుగడయు నీవ కావున నీకు మదీయ హితంబవశ్య కర్తవ్యం 
బట్లుంగాక మన మా భీష్మద్రోణుల నవమానింతుము. వారలు భండనంబునం బడిన నొదింగియుండ 
నేర్తుమే? కడంగుము పగటికు నీకడంక చీ(కటికి సూర్యునుదయంబెట్టిదట్టి దయ్యెడుంగాక బృందారక సేన 
సేనాని నడపిన కైవడిం గౌరవ సైన్యంబు నడపి నన్ను గెలిపింపుము నిన్ను నీవ సర్వసేనాధిపత్యంబునకు( 
బట్టంబుగట్టి కొమ్మ నినం బ్రీతుండయి రాధేయుండు గాంధారేయునకుం బ్రహర్షంబుగా భూవల్లభు లెల్ల 
నాకర్ణింప ని ట్లనియె. 54 


ప్రతిపదార్థం: నీవు= నీవు; ప్రాజ్ఞుండవు= అన్నీ తెలిసినవాడవు- సమర్గుడవు; ప్రబలుండవు= మిక్కిలి బలము కలవాడవు; 
విశేషించి= ప్రత్యేకించి; నాకున్‌= నీ మిత్రుడనైన నాకు; ఏడుగడయున్‌= రక్షకుడవూ; నీవు+అ= నీవే; కావునన్‌= కాబట్టి; 
నికున్‌= (నా కిట్టివాడవయిన) నీకు; మదీయ హితంబు= నాదైన మేలు; అవశ్యకర్తవ్యంబు= తప్పక చేయదగింది; అట్టున్‌+కాక= 
ఆ విధంగానూ కాకుండా; మనము= నీవూ, నేనూ; ఆ= చంప సమర్గులయినా పాండవులను ఉపేక్షించే; భీష్మ ద్రోణులన్‌= 
భీష్మునీ ద్రోణునీ (పాండవులతో స్నేహం అవసరమని చెప్పినపుడు); అవమానింతుము= తిరస్కరించి భంగపరుస్తూ ఉండేవాళ్ళము; 
వారలు= వారిద్దరూ; భండనంబునన్‌= యుద్దంలో; పడినన్‌= పడిపోగా; ఒదిగి= ముడుచుకొని, యుద్దోత్సాహం విడిచి; 
ఉండన్‌= ఉండిపోవటానికి; నేర్తుము+ఏ?= ఇష్టపడతామా?; కడంగుము= పూనుకో; పగణుకున్‌= శత్రువులకు; నీ కడంక= 
నీ ప్రయత్నం, నీ పూనిక; చీ(కటికిన్‌= అంధకారానికి; సూర్య+ఉదయంబు= ప్రొద్దుపొడుపు; ఎట్టిది+అట్టిది= ఎటువంటిదో 
అటువంటిది; అయ్యెడున్‌+కాక= అగుగాక; బృందారక= దేవతల; సేనన్‌= దండును; సేనాని= కుమారస్వామి; నడపిన= 
నడిపించిన; కైవడిన్‌= విధముగా; కౌరవ సైన్యంబున్‌= కౌరవుల సైన్యాన్ని; నడపి= నడిపించి; నన్ను= (నీమీద ఆశపెట్టుకొన్న) 
నన్ను; గెలిపింపుము= విజయంపొందేటట్టు చెయ్యి; నీవు+అ= నీవే స్వయంగా; సర్వసేనాధిపత్యంబునకున్‌= సమస్త 
సైన్యనాయకత్య్వానికీ; పట్టంబు+కట్టికొము= ఆధిపత్యము చేపట్టుము; అనినన్‌= ఈ విధముగా పలుకగా; పీతుండు= 
సంతృప్తిచెందినవాడు; అయి; రాధేయుండు= రాధాపుత్రుడయిన కర్గుడు; గాంధారేయునకున్‌= గాంధారికొడుకైన దుర్యోధనునికి; 
ప్రహర్షంబు+కాన్‌= మిక్కిలి సంతోషం కలిగేటట్టుగా; భూవల్లభులు+ఎల్లన్‌= భూపతులందరూ; ఆకర్లింపన్‌= వినేటట్లుగా; 
ఇట్టు= ఈ చెప్పబోయే రీతిగా; అనియెన్‌= పలికినాడు. 


తాత్సర్యం: నీవు మేధావివి, సమర్గుడవు, గొప్ప బలవంతుడవు. ప్రత్యేకించి నాకు రక్షకుడవు. కనుక నీవు నాకు 
హితమైనది తప్పక చేయాలి. అదీకాక మనము భీష్ముడినీ, (ద్రోణుడినీ అవమానించేవాళ్ళము. వారిద్దరూ యుద్దంలో 
పడిపోయారు. ఇపుడు ఏమీ చేయలేనివాళ్ళవలె మనం నిరుత్సాహంగా ఎట్టా ఉండగలము? కనుక నీవు పూనుకొమ్ము. 
సూర్యోదయం చీకటిని నశింపజేసినట్లు నీ పూనిక శ్నతువులను నశింపజేసేది కావాలి. దేవసేనను కుమారస్వామి 
నడిపించినట్లు కౌరవసైన్యాన్ని నీవు నడిపించి నన్ను గెలిపించుము. నిన్ను నీవే సర్వసేనానాయకత్తానికి పట్టాభిషేకం 
=) అనేసరికి కర్గ్టుడికి చాలా సంతోషమయింది. అందువలన మిగతారాజులందరూ వింటూ ఉండగా 
దుర్యోధనుడికి పరమానందం కలిగేటట్లుగా అతడితో ఇట్టా అన్నాడు: 


విశేషం: ఇందులో దుర్యోధనుడి మాటకారితనమూ, అతడు = పెట్టుకొన్న ఆశా బాగా వ్యక్తమవుతున్నాయి. మనమా 
భీష్మద్రోణుల నవమానింతుము' అనటంలో ఆ మహాత్ములకు అవమానం కావాలని చేస్తూ వచ్చారని స్పష్టమవుతున్నది. వా 
రిద్దరినీ రెచ్చగొట్టటానికి వారి చిత్తశుద్దిని అనుమానించి, అవమానకరంగా దుర్యోధనుడు ఎన్నిసారులో, ఎన్నిమాటలో 
యుద్దరంగంలో అన్నాడు. అందుకు వారిద్దరూ నిర్వేదం చెందారు. ఇంతకంటె చావటం మేలనుకొన్నారు. ఇందుకు దుర్యోధనుడి 
ఇప్పటి మాటలు దర్పణాలు. 


28 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. విను నీ కిచ్చిన బాస యే మటితునే? 'వీరంబు బాహాబలం 
బును ధైర్యంబును నస్ర్రవీర్యమును నీ భూలోక సంచారు లె 
ల్లను గీర్తింప(గ బాండుపుత్రుల మదోల్లాసంబు మర్దింతు నీ 
వనుమానింపక నిల్చి చూడుము మదీయంబైన సంగ్రామమున్‌. 55 


ప్రతిపదార్థం: విను= ఆలకించు; నీకున్‌= (నన్ను అంగరాజును చేసిన మి(త్రుడవైన) నీకు; ఇచ్చిన; బాస= మాట; ఏన్‌= 
(నీ వల్ల గౌరవాధికారకీర్తులు పొందిన) నేను; మణతును+ఏ?= మరచిపోతానా? వీరంబున్‌= (నా) పరా(క్రమమూ; బాహా= 
బాహువుల యొక్క; బలంబును= శక్తీ; ధైర్యంబునున్‌= కలతచెందని నిలుకడనూ; అస్త్ర వీర్యమునున్‌= మం(త్ర (ప్రయుక్తాలయిన 
ఆయుధాల సామర్ధ్యాన్నీ; ఈ= మనం ఉన్న; భూలోక= భూలోకంలో; సంచారులు= తిరిగేవారు; ఎల్లన్‌= అందరూ; కీర్తింప(గన్‌= 
(ప్రశంసింపగా; పాండు= పాండురాజుయొక్క; పుత్రుల= కుమారులయిన యుధిష్టిరాదులయొక్క; మద+ఉల్లాసంబు= మదంయొక్క 
హెచ్చుపాటును; మర్దింతున్‌= నూరివేస్తాను, పోగొడతాను; నీవు= నా మి(తుడవయిన నీవు; అనుమానింపక= (నేను 
అనినంతా చేస్తానా, చేయగలనా) అని సందేహించక; నిల్చి= ఒకచోట నిలిచి, మదీయంబు+ఐన= నాదైన; సం(గ్రామమున్‌= 
యుద్దాన్ని; చూడుము= చూడుము. 


తాత్సర్యం: “పాండవులను జయిస్తాను అని నీకు మాట ఇచ్చాను కదా. అది నేను మరచిపోతానా? ఈ భూలోకంలో 
తిరిగేవారంతా నా శౌర్యమూ, బాహుబలమూ, అస్తశకీ (ప్రశంసించే విధంగా ఈ పాండురాజు కొడుకుల పొగరణుసాను. 


ॐ 2 -> 


నీవు మనస్సులో సందేహం పెట్టుకొనక నా యుద్దం ఒక చోట నిలబడి చూడుము 


దుర్యోధనుడు గర్లునకు సర్వసేనాధిపత్యంబు గట్టుట 


వ. నన్ను సర్వసైన్యాధిపత్యంబునకు( బట్టంబు గట్టు' మనవుడు( బొంగి రారాజు దగు రాజులుం దానును శాత 
కుంభకుంభంబులం బవిత్రజలంబులు దెప్పించి మహనీయమణి కుసుమౌషధిగంధాక్షత మంత్రకలనం 
బాచరించి సమున్నతౌదుంబరపీఠంబునం బరమాస్తరణం कग యంగపతి నందు నిలిపి పుణ్యాహ 
ఘోషంబులు( దూర్యనినదంబులు వందిజనస్తుతులును జెలంగ నభిషేకించి యలంకరించి పట్టంబు గట్టిన 
నతండు భూసురోత్తములకు నర్జిజనంబులకును వివిధార్థంబులు దానత్యాగరూపంబున నొసంగుచు వెలింగె 
నప్పు ठ శూరయోధుల జయ జయ శబ్దంబులును భూపతుల యభినందన వాక్యంబులును గృష్ణ 
సమేతు లగు పాండవుల గెలువుమని దీవన లిచ్చు మాగధుల యెలుంగులును నింగిముట్ట నవోదితుండైన 
భానుండునుం బోలె శోభిల్లు నా కర్ణుండు సముదీర్ణుండై య క్యురుపతి యాననం బాలోకించి. 56 

ప్రతిపదార్థం: నన్నున్‌= (నీ కిష్టుడనైన) నన్ను; సర్వ= సమస్తమైన; సైన్య+ఆధిపత్యంబునకున్‌= సేనానాయకత్వానికీ; పట్టంబు 

గట్టుము= అధికారిగా చేయుము; అనవుడున్‌= అని పలికిన తరువాత; రారాజు= రాజులకు రాజైన దుర్యోధనుడు; పొంగి= 
సంతోషించి; తగు= అర్హులయిన; రాజులున్‌= (ప్రభువులూ; తానును= స్వయంగానూ; శాతకుంభ= బంగారంతో చేసిన; 
కుంభంబులన్‌= కలశాలతో; పవిత్ర= పవిత్రములయిన; జలంబులు= నీళ్ళు; తెప్పించి= తెచ్చునట్టుచేసి; మహనీయ= 
గొప్పవైన; మణి= రత్నాలు; కుసుమ= పుష్పాలు; ఓఒషధి= మందుమొక్కలు; గంధ= చందనాది పరిమళ (ద్రవ్యాలు; అక్షత= 

అక్షింతలు; మం(త్ర= మంశత్రాలు-వీటితో; కలనంబు= కూడియుండటం; ఆచరించి= చేసి (మం(త్రపఠనపూర్వకంగా ఈ 

వస్తువులు ఆ జలకలశాలలో వేసి); సమ్‌+ఉన్నత= మిక్కిలి ఎత్తైన; బొదుంబర= ఉదుంబర సంబంధమైన దాని 


కర్ణసర్వము - ప్రథమాశ్వాసము 29 


(మేడిచెట్టుకొయ్య)తో చేసిన; పీఠంబునన్‌= ఆసనంపై; పరమ+ఆస్తరణంబు= ఉత్తమమైన సువర్ల రత్న వస్రమువంటిది 
పరచటం; ఒనర్శ్భి= చేసి; అంగపతిన్‌= इतरः అందున్‌= ఆ ఆసనంపై; నిలిపి= కూర్చోబెట్టి; పుణ్యాహ ఘోషంబులున్‌= 
పట్టంకట్టే ముందు చేసే వైదికకర్మలోని మాటలధ్వనులూ; తూర్య= ఢక్క మొదలయిన వాద్యాల; నినదంబులున్‌= చప్పుళ్ళూ; 
వందిజన= స్తోత్రాలు చదివేవారి; స్తుతులును= స్తోత్రాలూ; చెలంగన్‌= రేగగా; అభిషేకించి= అభిషేకంచేసి; అలంకరించి= 
అలంకారాలు ధరింపజేసి; పట్టంబు గట్టినన్‌= అధికారిగా చేయగా; అతండు= కర్గుడు; భూసుర+ఉత్తములకున్‌= ఉత్తములైన 
(బ్రాహ్మణులకూ; అర్థిజనంబులకును= యాచకులకూ; ఏఏధ= రకరకములయిన; అర్హంబులు= వస్తువులూ, ధనములూ; దాన, 
త్యాగ రూపంబునన్‌= దానాలిచ్చే రూపంలో; ఒసంగుచున్‌= ఇస్తూ; వెలింగెన్‌= ప్రకాశించాడు; అప్పుడు= ఆ సమయంలో; 
ఉబ్బిన= పయికెగసిన; శూరయోధుల= యుద్దభటులయొక్క; జయజయ శబ్దంబులును= జయమగుగాక, జయమగుగాక 
అనే ధ్వనులూ; భూపతుల= రాజులయొక్క; అభినందన= (ప్రశంసించే; వాక్యంబులును= మాటలూ; కృష్ణ= కృష్ణునితో; 
సమేతులు+అగు= కూడియున్న; పాండవులన్‌= పాండురాజకుమారులను; గెలువుము+అని= జయింపుము అంటూ; 
దీవనలు+ఇచ్చు= ఆశీర్వాదాలిచ్చే; మాగధుల= స్తోత్రాలు చదివేవారియొక్క; ఎలుంగులును= ధ్వనులూ; నింగిన్‌= ఆకాశాన్ని; 
ముట్టన్‌= తాకగా; నవ+ఉదితుండు+ఐన= అప్పుడే (క్రొత్తగా ఉదయించిన; భానుండునున్‌+పోలెన్‌= సూర్యునివలె; శోభిల్ల్టు= 
ప్రకాశించే; ఆ కర్గ్టుండు= సేనానాయకుడైన కర్గుడు; సమ్‌+ఉదీర్ణుండు+ఐ= అధికుడై; ఆ+కురుపతి= ఆ దుర్యోధనునియొక్క; 
ఆననంబు= ముఖం; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: 'నన్ను సర్వసైన్యాధిపత్యానికి అధికారిని చేయుము” అన్నాడు. ఆ మాటకు దుర్యోధనుడు పొంగిపోయాడు. 
తానూ ముఖ్యులైన రాజులూ కలిసి బంగారు కలశాలతో పవిత్రజలాలు తెప్పించారు. వాటిలో మంచిమణులూ, 
పుష్బాలూ, మందుమొక్కలూ, దీపాలవలె వెలిగే తృణజ్యోతిస్సులూ, చందనాది సుగంధ[ద్రవ్యాలూ, అక్షింతలూ, 
మంత్రాలు చదువుతుండగా చేర్చారు. మేడికర్రతో చేసిన అత్యున్నతాసనం మీద సువర్ల एसी $© వంటిది 
పరిపించారు. దానిమీద కర్టుడిని కూర్చుండబెట్టారు. అతడిని సేనాపతిగా అభిషేకించారు. అపుడు పుణాాహ 
ఘోషలూ, మంగళవాద్యధ్యనులూ, స్తుతిపాఠకుల స్తోత్రాలూ అతిశయిల్లాయి. అపుడు కర్గుడు బ్రాహ్మణోత్తములకూ, 
యాచకులకూ రకరకాల వస్తువులూ, ధనాదులూ దానాలుగా ఇచ్చాడు. ఆ సమయంలో శూరులూ యోధులూ 
బాగా సంతోషించి, జయజయధ్యానాలు చేశారు. రాజులు ప్రశంసించారు. స్తోత్రాలు చదివేవారు కృష్ణుడితో సహా 
పాండవులను జయించుమని దీవించారు. ఈ ధ్వనులన్నీ కలిసి ఆకాశందాకా వ్యాపించాయి. అపుడు కర్షుడు 
అప్పుడే ఉదయించిన సూర్యుడివలె ప్రకాశిస్తూ అదివరకటికంటె అధికుడైనాడు. అతడు దుర్యోధనుడి ముఖంచూస్తూ 
(అన్నాడు). 


విశేషం: అలం: ఉపమ. 


తే. “బంధు మిత్ర యుతంబుగ బార్జు రూపు । మాపి యే నిత్తు నీకు సామ్రాజ్యలక్మి 
ధాత్రి( బాలింపు సుస్థితి( బుత్ర పాత్ర । గాఢభోగార్డనుగునట్లు గాగ నధిప! 57 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఏన్‌= నేను; పార్టున్‌= నేను; పృథ(కుంతి) కుమారుడయిన అర్జునుడిని; బంధు= చుట్టాలతో; 
మి(త్ర= స్నేహితులతో; యుతంబుగన్‌= సహితంగా; రూపుమాపి= సంహరించి; నీకున్‌= (నన్ను అంగరాజునే కాక సమస్త సేనా 
నాయకుని కూడా చేసిన) నీకు; సా మాజ్యలక్ష్మిన్‌= ఏకచ్చత్రాధిపత్య రాజ్యసంపదను; ఇత్తున్‌= ఇస్తాను; (నీవు) పుత్ర= 
పుత్రులకూ; चेष మనుమలకూ(వంశపరంపరగా) కూడా; గాఢ= అధికమైన; భోగ= అనుభవించటానికి; అర్హము+ 
అగునట్టుకా(గన్‌= తగునట్టుగా; సుస్థితిన్‌= మంచి సంపదతోనూ, నిలకడతోనూ; ధా(త్రిన్‌= భూమిని; పాలింపు= ఏలుకో. 


30 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజా! (నన్ను అంగదేశపు రాజును చేయటమేకాక అఖిల సైన్యానికీ అధినాధథుడిని కూడా చేశావు. కనుక, 
ఈ సంతోషసమయంలో చెపుతున్నాను) చుట్టాలతో మిత్రులతో సహా అర్షునుడిని నేను సంహరించి సామ్రాజ్యసంపద 
నీ కిస్తాను. నీవు పుత్రపౌత్ర పరంపరగానూ, పుత్రపౌత్ర సహితంగానూ మహాభోగాలకు తగినట్టుగా భూమి 
నేలుకొమ్ము. 


నిశేషం: తమకు సైన్యాధిపత్యమిచ్చినపుడు సంతోషించి భీష్మద్రోణులూ దుర్యోధనునికి వరాలిచ్చారు. కాని, పాండవులను 
చంపుతామని కాని, చంపగలమని కాని చెప్పలేదు. సైగా సమయం దొరికినపుడెల్తా వా రవధ్యులు కనుక సంధిచేసుకొమ్మంటూనే 
చెప్పుతూ వచ్చారు. అసాధ్యవాగ్డానాలతో దుర్యోధనునికి ఆశ కల్పించాలని వా రనుకొనలేదు. అతడు తమ నపార్ణంచేసికొన్నా 
పథ్యమూ, హితమే చెప్పారు. కాని, కర్ణుడు ఏమి పలికితే దుర్యోధనుడి కానందమో అది పలుకుతూ వచ్చాడు - ముఖ్యంగా 
అర్జునుడిని చంపుతాననటం. కారణం ఏదైతేనేం, అది నేరవేరింది కాదు. 


క్ర విను సత్య ధర్మ ८२०८ డగు । మనుజునకుం గార్యసిద్ది మసలక యగు చా 
డున శౌర్య బాహువిక్రమ । ఘను(డగు నా కాజి జయము గలుగుం జులుకన్‌' 58 


ప్రతిపదార్థం: విను= ఆలకించు; సత్య= యథార్థం పలకటంపట్టనూ; ధర్మ= ధర్మం ఆచరించటంపట్టనూ; రతు(డు+అగు= 
ఆసక్తి కలవాడైన; మనుజాునకున్‌= మానవునకు; కార్యసిద్ది= పని నెరవేరటం; మసలక= ఆలస్యంకాకుండా, తప్పకుండా; అగు= 
అయ్యే; చాడ్సునన్‌= విధముగా; శౌర్య= (ప్రతాపంచేతనూ; బాహు విక్రమ= భుజపరాక్రమం చేతనూ; ఘను(డు+అగు= 
గొప్పవాడనైన; నాకున్‌= నాకు; ఆజబిన్‌= యుద్దంలో; జయము= గెలుపు; చులుకన్‌= తేలికగా; కలుగున్‌= సంభవిస్తుంది. 


తాత్సర్యం: (ఇంత అసాధ్యమైన పని ఎట్లా చేయగలవంటావేమో) వినుము, సత్య ధర్మపరాయణుడైనవాడు 
చేయదలచిన పని వెంటనే నెరవేరుతుంది. అట్లాగే భుజబల (ప్రతాపాలున్న నేను యుద్దంలో తేలికగా జయిస్తాను.” 


విశేషం: కర్గుడిలోని గొప్పు సుగుణం తన భుజబలపరా(క్రమాల మీద ఆధారపడటం. సందర్భం వచ్చినపుడెల్తా అతడు పోరాడి 
గెలుద్దామంటాడు. వంచించి గెలుద్దామంటాడు శకుని. పాండవులు నలుగురూ నాలుగు దిక్కులూ గెలిస్తే కర్లుడొక్కడూ 
పాండురాజువలె దిగ్విజయం చేశాడు. కనుక తన బల(ప్రతాపాల మీద అతడికి నమ్మకం. కాని, అందరినీ గెలవటం వేరు, 
కృష్ణ రక్షితులైన పాండవులను గెలవటం వేరు. 


వ. అని పలికె నిత్తెఐింగున రాధోేయు సర్వ సైన్యముఖ్యుం జేసి యతని మందిరంబునకు మహావిభవ 
సమేతంబుగా( బుచ్చి సమస్త పరిజనంబులను నిజనివాసంబులకు(౯ బోవం బనిచి సంతోషం బంతరంగంబు 
నిండి వదనంబున వెల్లిగొన నీ కొడు కభ్యంతరావాసంబున కరిగె. రాత్రి యే నిట వచ్చి ద్రోణు వృత్తాంతం 
బంతయుు నీకుం జెప్పి నీ వనుప మగిడి చని సూర్యోదయ సమయంబున మన శిబిరంబు ప్రవేశించితి న 
య్యవసరంబున. 59 

ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; పలికెన్‌= అన్నాడు; ఈ+తెజంగునన్‌= ఈ విధముగా; నీ కొడుకు= నీ కుమారుడైన 

దుర్యోధనుడు; రాధేయున్‌= दुरयः సర్వసైన్య= సమస్తమైన సేనకూ; ముఖ్యున్‌= నాయకుని; చేసి= కావించి; అతనిన్‌= కర్గుని; 
మందిరంబునకున్‌= అతని నివాసమునకు; మహా= గొప్ప; విభవ= వైభవ; సమేతంబుగాన్‌= సహితముగా; పుచ్చి= పంపించి; 


సమస పరిజనంబులను= సకల సేవకులనూ; నిజ నివాసంబులకున్‌= వారి వారి నివాసంబులకు; పోవన్‌= వెళ్ళటానికి; పనిచి= 


— 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 31 
పంపి; సంతోషంబు; అంతరంగంబు= మనస్సున; నిండి; వదనంబునన్‌= ముఖంపై; వెల్లి+కొనన్‌= (ప్రవహింపగా; అభ్యంతర= 
లోపలి; ఆవాసంబునకున్‌= గృహానికి; అరిగెన్‌= వెళ్ళాడు; రా(త్రి= ఆ రాత్రివేళ; ఏను= నేను; ఇట= ఇక్కడికి; వచ్చి= 
వచ్చినవాడనై; (ద్రోణు= ద్రోణాచార్యునియొక్క; వృత్తాంతంబు= ఉదంతం; అంతయున్‌= సమస్తమూ; నీకున్‌= నీకు; చెప్పి= 
వినిపించి; సూర్య+ఉదయ= సూర్యునియొక్క ఉదయమయే; సమయంబునన్‌= వేళలో; నీవు; అనుపన్‌= పంపగా; మగిడి= 
తిరిగి; చని= వెళ్ళి; మనశిబిరంబు= మనయొక్క సేనలు విడిసినచోటున; (ప్రవేశించితిన్‌= (ప్రవేశించాను; ఆ+అవసరంబునన్‌= 
ఆ సమయంలో. 


తాత్సర్యం: అని అన్నాడు. ఇట్లా దుర్యోధనుడు కర్టుడిని సకల సేనానాయకుడిని చేసిన తరువాత అతడిని అతడి 

నివాసానికి మహానవైభవంతో పంపించాడు. తన సేవకులనందరినీ కూడా వారి వారి నివాసాలకు పంపించాడు. అతడి 

మనస్సంతా ఆనందంతో నిండిపోయి మొగంమీదికి (ప్రవహించిందా అన్నట్లు అతడి ముఖం కళకళలాడుతుండగా 
లోప రా ళ్ళా రా దో లు వా येष न 

లోపలి మందిరానికి వెళ్ళాడు. ఆ రాత్రి నే నిక్కడికి వచ్చి నీకు (ద్రోణుడి యుద్దవార్తలన్నీ చెప్పాను. నీవు సెలవిచ్చిన 

తరువాత వెళ్ళి |ప్రొద్దుపొడిచేసరికి మళ్ళీ మన దండు విడిసిన చోటు చేరుకొన్నాను. ఆ సమయంలో. 


విశేషం: అలం: ఉటత్రేక్ష, 


సీ, తళతళ మనియెడు దంతప్రభలతోడ । ఘనకేతువున హస్తి కక్ష్య మెబయ 
హంసవర్ణములైన హయముల పటుగతి । నర్మప్రభం బగు నరదమొప్ప 
దీప్తకాంచనరసలిప్తమై చెలువొందు । సజ్యకార్ముకము హస్తమున వెలుగ 
వీటికి సమర సమాటోపమొదవ నా । భీలశంఖము దనమోల మోయ 


తే. రణసముత్సాహలక్ష్మి వకమున వింత । చెన్ను వెలయింప నాప్పులు సేరి రెండు 
28६०५०९ యందు బవరంపుం బలుకు లెస(గ । నడవ సొంపారి కర్దుండు వెడలె నధిప! 60 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా!; కర్టుండు= సకల సేనానాయకుడైన కర్ణుడు; తళతళమనియెడు= కన్నులు 
మిరుమిట్లు గొలిపే; దంత(ప్రభలతోడన్‌= దంతాల కాంతులతో; ఘనకేతువునన్‌= పెద్ద జెండామీద; హస్తికక్ష్య= ఏనుగు 
మొలత్రాడు; మెజణుయన్‌= ప్రకాశింపగా; హంస+వర్లములు+ఐన= హంసయొక్క రంగువంటి రంగుకలవి; అయినటువంటి; 
హయముల= గుర్రాలయొక్క; పటుగతిన్‌= వేగమైన నడకతో; అర్క= సూర్యుడియొక్క; (ప్రభంబు= కాంతివంటి కాంతిగలది; 
అగు= ఐనట్టి; అరదము= రథం; ఒప్పన్‌= (ప్రకాశింపగా; దీప్త= కాలిన; కాంచన= బంగారంయొక్క; రస= (ద్రవంచేత; లిప్తము+ 
ఐ= పూయబడినదై; చెలువు+ఒందు= అందగించునట్టి; సజ్యకార్ముకము= ఎక్కుపెట్టిన ధనుస్సు; హస్తమునన్‌= చేతిలో; 
వెలు(గన్‌= ప్రకాశింపగా; వీటికిన్‌= దండువిడిసిన చోటికి; సమర= యుద్దంయొక్క; సమ్‌+ఆటోపము= సంరంభం; ఒదవన్‌= 
కలుగగా; ఆభీలశంఖము= భయంకరమైన శంఖం; తన (మోలన్‌= తనయెదుట; మోయన్‌= మోగగా; రణ= యుద్దనిమిత్తమైన; 
సముత్సాహ= సంపూర్ణమైన పూనికయొక్క; లక్ష్మణ కాంతి; వ|క్రమునన్‌= తనముఖం మీద; వింత= (క్రొత్త, ఆశ్చర్యకరమైన; 
చెన్ను= అందం; వెలయింపన్‌= (ప్రసరించేటట్లు చేయగా; రెండు పక్కియల+అందున్‌= ఉభయ పార్మ్వాలలోనూ; ఆప్తులు= 
నమ్మదగిన ముఖ్యులైన స్నేహితులు; చేరి= సమీపించి; బవరంపు= యుద్దసంబంధములయిన; పలుకులు+ఎస(గన్‌= మాటలు 
ఒప్పుగా; నడవన్‌= నడచిరాగా; సొంపు+ఆరి= అందమొప్పి; వెడలెన్‌= బయలుదేరాడు. 


తాత్సర్యం: రాజా! కరుడు బయలుదేరాడు. అపుడు అతడి రథంమీది పెద్ద జెండామీద కన్నులు మిరుమిట్లు 
గొలిపే దంతకాంతులతో ఏనుగు మొలత్రాడు (ప్రకాశిస్తున్నది. అతడి రథం తెల్లని హంసల రంగూ మంచి 


32 శ్రీమదాంధ్ర మహాభారతము 


వేగమూగల గుర్రాలతో సూర్యకాంతితో మెరుస్తున్నది. అతడి చేతిలో నారి ఎక్కించిన విల్లు ప్రకాశిస్తున్నది. దానికి 
బంగారపు (ద్రవం పూసినందున చాలా అందంగా ఉన్నది. సేనా స్కంధావారంలో యుద్ద సంరంభం కలిగేటట్లుగా 
అతడి ముందు భయంకరమైన శంఖం మోగుతున్నది. ముఖంమీద యుద్దోత్సా హశోభ (క్రొత్త అందాన్ని 
సమకూరుస్తున్నది. అతడి రెండు ప్రక్కలా దగ్గరగా ముఖ్యులయిన నమ్మదగిన స్నేహితులు యుద్దానికి సంబంధించిన 
మాటలు పలుకుతూ నడచి వస్తున్నారు. అట్లా అందంగా అతడు బయలుదేరాడు. 


వ. అతండు పడవాళ్ళం బనిచి వెడల నియమించిన నెల్ల దొరలును దురంబునకు వెడలి రట్లు సకల బలంబులు 
కలనికి నడవం దొడంగిన. 61 


ప్రతిపదార్థం: అతండు= కర్ణుడు; పడవాళ్ళన్‌= చారులను; పనిచి= పంపి; వెడలన్‌= యుద్దానికి బయలుదేరటానికి; 
నియమించినన్‌= ఆజ్ఞాపింపగా; ఎల్ల= సమస్తమైన; దొరలును= సేనాధిపతులు; దురంబునకున్‌= యుద్దానికి; వెడలిరి= 
బయలుదేరారు; అట్టు= ఆ రీతిగా; సకలబలంబులు= సమస్తమైన సైన్యాలూ; కలనికిన్‌= యుద్దభూమికి; నడవన్‌= నడవటానికి; 
తొడంగినన్‌= పూనుకొనగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: కర్ణుడు చారులను పంపి బయలుదేరండని ఆజ్ఞాపించగానే సేనాధిపతులందరు యుద్దానికి బయలుదేరారు. 
అటా సైన్యాలన్నీ యుదానికి నడవటం (ప్రారంభించేసరికి. 
2 ° > 


సీ. తురగరింఖా ముఖోద్దూత ధూళీపట । లములు నిక్కు లలంకరించె 
మాతంగ కటిగళన్మదజల బహుల ప్ర । వాహ విలాసంబు వాని నడ(చె 
బహువిధవాదిత్ర బైరవారావంబు । పె ల్లంబరము పిక్కటిల్ల జేసి 
శింజినీటంకార సింహనాదంబుల । పెక్కువ యామ్రో(త( బిలుచుకొనియె 


७. రథిక భూషణముల రశ్యులC గేతన । रयु చామరోపసక్త మణుల 
రుచుల సుభటహేతి 68०९८ బవలింటి । దివియచందమయ్య దినకరుండు. 62 


ప్రతిపదార్థం: తురగ= గుర్రాలయొక్క; రింఖా= డెక్కలయొక్క; ముఖ= అ(గ్రభాగాలచేత; ఉద్దూత= ఎగురగొట్టబడిన; 
ధూళీపటలములు= భూరేణువుల సమూహాలు; నల్‌+దిక్కులు= నాలుగు దిశలనూ; అలంకరించెన్‌= ముస్తాబు చేశాయి; 
మాతంగ= ఏనుగులయొక్క; కటి= చెక్కిళ్ళనుండి; గళత్‌= (స్రవిస్తున్న; మదజల= మదపునీటి; బహుల= అధికమైన; 
ప్రవాహంబు= వెల్లువయొక్క; విలాసంబు= చక్కదనం; వానిన్‌= భూరేణు సమూహాలను; అడటెన్‌= అణగగొట్టింది; బహువిధ= 
పలురకాలైన; వాదిత్ర= వాద్యాలయొక్క; భైరవ= భయంకరమైన; ఆరావంబు= ధ్వనియొక్క; పెల్లు= ఆధిక్యం; అంబరము= 
ఆకాశాన్ని; పిక్కటిల్లన్‌+చేసెన్‌= (బ్రద్దలుచేసింది; శింజినీ= అల్లైత్రాళ్ళయొక్క; టంకార= టం అనే ధ్వనుల యొక్క; పెక్కువ= 
ఆధిక్యం; ఆ మో(తన్‌= ఆ వాద్యధ్యనిని; పిలుచుకొనియెన్‌= ఆహ్వానించింది; దినకరుండు= సూర్యుడు; రథిక= రథికులయొక్క; 
భూషణముల= నగలయొక్క; రశ్ములన్‌= కాంతులచేత; కేతన= జెండాలయందు; ఛ(త్ర= గొడుగులయందూ; చామర 
వింజామరలందూ; ఉపసక్త= అంటిఉన్న; మణుల= రత్నాలయొక్క; రుచులన్‌= కాంతులతోనూ; సుభట= మంచి బంటుల, 
వీరులయొక్క; హేతి= ष्ट, ఆయుధాలయొక్క; రోచులన్‌= కాంతులతోనూ; పవలింటి= పగటివేళలోని; దివియ= దీపంయొక్క; 
చందము+అయ్యెన్‌= పోలికతో ఉన్నాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 33 


తాత్సర్యం: గుర్రాల డెక్కల చివళ్ళెగరగొట్టిన భూరేణువులు అన్నివైపులా వ్యాపించాయి. ఏనుగుల చెక్కిళ్ళ నుండి 
కారే మదపునీటి ప్రవాహం ఆ రేణువులను అణగగొట్టింది. రకరకాలయిన వాద్యాల భయంకర ధ్వనులు ఆకాశాన్ని 
(బద్దలు చేశాయి. విండ్ల అల్లైత్రాళ్ళు లాగుతుంటే వచ్చే టంటం అనే ధ్వనులూ, వీరుల సింహనాదాలూ ఆ వాద్య 
ధ్వనులను తమవైపు ఆకర్షించుకొన్నాయి. (అంటే పెద్దవాళ్ళు తమకంటె చిన్నవాళ్ళను తామున్నచోటికి రమ్మని 
పిలుస్తారు కనుక, వాద్యధ్వనులను ఈ ధ్వనులు పిలిచాయంటే మించాయన్నమాట.) రథికులు పెట్టుకొన్న నగల 
కాంతులూ, జెండాలకూ గొడుగులకూ వింజామరలకూ ఉన్న మణుల కాంతులూ వ్యాపించేసరికి సూర్యుడు పగటి 
దీపంవలె వెలవెలబోయాడు. 


విశేషం: కటి శబ్దానికి-మొల, ఏనుగుచెక్కిలి అని అర్థాలని శబ్దార్థ చంద్రిక. కట అనే పాఠం కూడ ఉండే అవకాశం ఉంది. 


వ. _ అట్టియెడ. 63 
తాత్సర్యం: అటువంటి సమయంలో. 


క్ర జనములు భీష్మద్రోణులు । సనిన వగలు డిగ్గ ద్రావి సంతోషము నె 

క్కొనియెడు మనములతోC గ । రుని గను(గొని రతివికాసరుచిరనయనులై. 64 
ప్రతిపదార్థం: జనములు= జనులు; భీష్మద్రోణులు= భీష్ముడూ, (దోణుడూ; చనిన= పోయిన; వగలు= దుఃఖాలు; డిగ్గన్‌+(త్రావి= 
దిగమింగుకొని; సంతోషము= ఆనందం; నెక్కొనియెడు= అధికమయే; మనములతోన్‌= మనస్సులతో; అతి వికాస= 
మిక్కిలిగా విచ్చుకొన్నందున; రుచిర= (ప్రకాశించే; నయనులు+ఐ= కన్నులు కలవారై; కర్లునిన్‌= అంగరాజును; కను(గొనిరి= 
చూచారు. 


తాత్సర్యం: జనులు, భీష్మద్రోణులు లేకుండా పోయారన్న దుఃఖాన్ని దిగమింగుకొని, సంతోషం నిండిన మనస్సులతో, 
వికసించి ప్రకాశించే కన్నులతో కౌరవసైన్యాధ్యక్షుడైన కర్గుణ్ణి చూచారు. 


కర్లుని మొదటి ॐउ०८९३ యుద్ధము (సం. 8-7-14) 


వ. ఇవ్విధంబున బలంబులకు( బ్రమోదం బెసంగ నడచి రాధేయుండు దుస్సహంబుగా మకర వ్యూహంబు 
సమకట్టునెడ నందు ८००८०६०८ దాను నిలిచి నయనంబుల శకునియు నులూకుండును శిరంబున 
నశ్వత్తామయు( గంఠంబున దుర్యోధ నానుజులును నుదరంబున దుర్యోధనుండును ముందట 
వామపాదంబున నారాయణ గోపాలయుతుండై కృతవర్మయు దక్షిణపాదంబున( ద్రిగర్త దాక్షిణాత్య 
సంవృతుండై కృపాచార్యుండును వెనుక డాకాల నానాదేశ సేనతో శల్యుండును వలకాల ననేక 
రథకరితురగసమేతుండై సుషేణ జననాథుండును బుచ్చంబున మహాసైన్య సమగ్రుండయి చిత్రుండను 
ధాత్రీపతియు నతని తమ్ముండగు చిత్రసేనుండును నిలుచున ట్లొనర్షి తక్కిన వారల నెడ నెడం బన్నించె 
నటమున్న యుధిష్టిరుం డుద్దామ సామజాది చతురంగోల్లాసభాసితుండయి నడతెంచె నట్లు నడతెంచి 
యమ్మనుజవిభుండు మనమొనం జూచి సవ్యసాచి కిట్లనియె. 65 


34 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; రాధేయుండు= కర్గ్గుడు; బలంబులకున్‌= కౌరవసేనలకు; (ప్రమోదంబు= 
సంతోషం; ఎసంగన్‌= వృద్దికాగా; నడచి= యుద్దానికి బయలుదేరి; దుస్ఫహంబుగాన్‌= (శత్రువులకు) సహించ సాధ్యముకానిదిగా; 
మకర వ్యూహంబు= మొసలి ఆకారపు మొగ్గరం; సమకట్టు+ఎడన్‌= పన్నే సమయంలో; అందున్‌= ఆ వ్యూహంలో; తుండంబునన్‌= 
నోటి స్థానంలో; తాను= స్వయంగా కర్గుడే; నిలిచి= ఉండి; నయనంబులన్‌= రెండుకన్నుల చోట్ల; శకునియున్‌= దుర్యోధనుని 
మేనమామ అయిన శకునీ; ఉలూకుండును= అతని కొడుకైన ఉలూకుడనే అతడూ; శిరంబునన్‌= తలవద్ద; అశ్యృత్లామయున్‌= 
ద్రోణపుత్రుడయిన అశ్యత్తామా; కంఠంబునన్‌= మెడవద్ద; దుర్యోధన+అనుజులును= దుర్యోధనుడి తమ్ములూ; ఉదరంబునన్‌= 
పొట్టవద్ద; దుర్యోధనుండును= దుర్యోధనుడూ; ముందట వామపాదంబునన్‌= (నాలుగు కాళ్ళలోనూ) ముందరి ఎడమ 
అడుగువద్ద; నారాయణ= నారాయణులనే పేరుగల; గోపాల= యాదవులతో; యుతుండు+ఐ= కూడిన వాడై; కృతవర్మయున్‌= 
కృతవర్మా; దక్షిణపాదంబునన్‌= ముందరి కుడిఅడుగు దగ్గర; (త్రిగర్హ= త్రిగర్త దేశీయులచేతనూ; దాక్షిణాత్య= దక్షిణదేశపు 
వారిచేతనూ; సంవృతుండై= కప్పబడినవాడై; కృపాచార్యుండును= కృపాచార్యుడూ; వెనుకడాకాలన్‌= వెనుకవైపుగల ఎడమకాలివద్ద; 
నానాదేశసేనతోన్‌= అనేక దేశాల సేనలతో; శల్యుండును= మ॥ద్రరాజూ; వలకాలన్‌= కుడి వెనుకకాలి వద్ద; అనేక= అధిక 
సంఖ్యకల; రథ= తేరులతోనూ; కరి= ఏనుగులతోనూ; తురగ= గుజ్టాలతోనూ; సమేతుండు+ఐ= కూడినవాడై; సుషేణ 
జననాథుండును= సుషేణుడనే రాజూ; పుచ్చంబునన్‌= తోకస్థానంలో; మహాసైన్య= పెద్ద సైన్యంతో; సమగగ్రుండు+అయి= 
పరిపూర్ణుడై; చిత్రుండు+అను= చిత్రుడు అనే పేరుగల; ८१७०९०७० इ= రాజూ; అతని= ఆ చి(త్రుని; తమ్ముండు+అగు= 
తమ్ముడైన; చిత్రసేనుండును= చిత్రసేనుడనే పేరుగల రాజు; నిలుచు+అట్టు+ఒనర్భి= నిలిచే విధముగా చేసి; తక్కినవారలన్‌= 
మిగిలినవారిని; ఎడనెడన్‌= ఆయా(ప్రదేశాలలో; పన్నించెన్‌= ఉండేటట్టు తీర్చినాడు; అట= అక్కడ, పాండవపక్షంలో; మున్ను+అ= 
వీరు వ్యూహం పన్నటానికి ముందుగానే; యుధిష్టిరుండు= ధర్మరాజు; ఉద్దామ= భయంకరమైన; సామజ= ఏనుగులు; ఆది= 
మొదలయిన; చతురంగ= (గజ రథ తురగ పదాతులనే) నాలుగు అంగాల సైన్యంయొక్క; ఉల్లాస= ఉత్సాహంతో; 
భాసితుండు+అయి= (ప్రకాశించినవాడ్డై; నడతెంచెన్‌= (యుద్దభూమికి) కదలి వచ్చాడు; అట్టు= ఆ రీతిగా; ఆ+మనుజ 
విభుండు= ఆ నరపతి ~ ధర్మరాజు; మన= కౌరవులయొక్క; మొనన్‌= వ్యూహాన్ని; చూచి= పరిశీలించి చూచి; సవ్యసాచికిన్‌= 
అర్జునునితో; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= పలికినాడు. 


తాత్సర్యం: ఇట్లా కర్గుడు సైన్యాలకు సంతోషం కలిగేటట్టు యుద్దానికి వెళ్ళాడు. శృత్రువులు భరించటానికి 
అశక్యమయ్యేటట్లు మకరవ్యూహం పన్నాడు. ఆ పన్నేటప్పుడు మొసలి నోటిస్థానంలో తానే నిలిచాడు. రెండు కన్నుల 
వద్దనూ శకునినీ, అతడి కుమారుడు ఉలూకుడినీ ఉండుమన్నాడు. తలదగ్గర అశ్యృత్తామ నుంచాడు. మెడవద్ద 
దుర్యోధనుడి తమ్ములను నిలిపాడు. కడుపు దగ్గర దుర్యోధనుడిని ఉంచాడు. ముందరి ఎడమకాలివద్ద నారాయణ 
గోపాలురతోపాటు కృతవర్మ నుండుమన్నాడు. కుడిముందరి పాదం దగ్గర త్రిగర్తులతో, దక్షిణదేశాలవారితో 
కృపాచార్యుడిని నియమించాడు. వెనుక ఎడమకాలి సమీపంలో సకల దేశ సేనలతో శల్యుడిని నిలిపాడు. కుడివెనుక 
పాదం దగ్గర బహు రథ గజ తురగ సమేతంగా స్నషుణుడిని ఉండుమన్నాడు. తోక వద్ద మహాసైన్యంతో చితుడు, 
అతడి తమ్ముడు చిత్రసేనుడు అనే రాజులను నిలిపాడు. ఇంకా ఉన్నవారిని ఆయా స్థానాలలో ఉండుమన్నాడు. 


అటు పాండవపక్షంలో ఇందుకు ముందుగానే యుధిష్టిరుడు భయంకరమైన గజ రథ తురగ పదాతి 
చతురంగ సైన్యోల్లాసంతో వెలిగిపోతూ యుద్దభూమికి వచ్చాడు. వచ్చి మన వ్యూహాన్ని చూచి, సవ్యసాచితో ఇట్లా 
అన్నాడు: 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 35 


చ. ‘కనుగొన జుల్మనైన యది కౌరవసైన్యము గంటె? సూత నం 
८८९०८ డొక యొడ్డుగా నిలిపి తాను ముఖంబున నిల్చి కయ్య మె 
ల్లను దనమీ(దం బెట్టికొని లావును 28८९००८ జూప బూని యే 
పున నటిమెన్‌ భవద్విశిఖ పుంజములం దెగటార్పు మీతనిన్‌. 66 


ప్రతిపదార్థం: కౌరవసైన్యము= కౌరవులసేన; కను(గొనన్‌= చూడటానికి, లేదా పరిశీలించిన పక్షంలో; చుల్క+ఐన+అది= 
తేలిక అయింది; కంటి(వి)+ఎ?= చూశావా, ఈ సంగతి కనిపెట్టావా?; (కాని) సూతనందను(డు= సూతుని కొడుకైన కరుడు; 
(దీనిని) ఒక+ఒడ్డుగాన్‌= ఒక వ్యూహంగా; నిలిపి= నిలబెట్టి; తాను= స్వయంగా (మొసలి); ముఖంబునన్‌= ముందుభాగంలో; 
నిలిచి= నిలబడి; కయ్యము= యుద్దం; ఎల్లను= అంతా; తనమీ(దన్‌= తనపై; పెట్టికొని= ఉంచికొని; లావున్‌= బలమూ; 
బీరమున్‌= శౌర్యమూ; చూపన్‌+పూని= ప్రదర్శింపదలచుకొని; ఏపునన్‌= గర్వంతో; అటీమెన్‌= ఎదుర్కొన్నాడు; (నీవు) 
ఈతనిన్‌= ఈ కర్గ్షుని; భవత్‌= నీయొక్క; విశిఖ= బాణములయొక్క; పుంజములన్‌= సమూహములతో; తెగటార్పుము= 
చంపుము. 


తాత్సర్యం: పరిశీలించి చూస్తే కౌరవ సైన్యం తేలిక అయిపోయింది. కాని, సూతపు(తుడు దీనినొక వ్యూహంగా 
పన్ని, ముందుభాగంలో తాను నిల్ఫొని, యుద్దభారమంతా తనమీద వేసికొని, ఈ సమయంలో తన బల(ప్రతాపాలు 
చూపిద్దామనుకొని, పొగరుతో చెలరేగుతున్నాడు. ఇతడిని నీ శరజాలంతో సంహరించుము. 


విశేషం: ऽप తలుచుకొంటే ధర్మరాజుకు నిజానికి నిద్రరాదు. కాని, ఈ పద్యంలోని మాటలలో అతడి మీద తనకు 
కలిగిన చులకన అంతా తెలుపుతున్నాడు. భీష్మద్రోణులే పడిపోయారు. మహావీరులు చాలామంది పోయారు. సైన్యమా 
కౌరవులది పలచబడిపోయింది. ఇతడు చేయగలిగింది స్వల్పమనే ధైర్యం ఒక (పక్కా, అర్జునుడిని పురికొల్సే నేర్చాక (ప్రక్కా 
కనిపిస్తున్నాయి. సూతనందన శబ్దం కూడా సాభి ప్రాయమే. 
క. వనమున బంద్రెండే(డులు । మన ముత్మటదుఃఖవార్ది మగ్నులమై యి 

ట్లునికికి( దగ నితని భవ । త్సునిశిత బాణాబ్ది ముంపు దుర్ద్భమలీలన్‌. 67 
ప్రతిపదార్థం: మనము= దిగ్విజయం చేసిన పాండురాజు పుత్రులము, స్వయంగా దిగ్విజయం చేసి రాజసూయం చేసిన 
వాళ్ళము; వనమునన్‌= అరణ్యంలో; పం[డ్రెండు= పన్నెండు; ఏ(డులు= సంవత్సరాలు; ఉత్కట= పెద్ద; దుఃఖ= దుఃఖమనే, 
వార్టిన్‌= సముద్రంలో; మగ్నులము+ఐ= మునిగినవారమై; ఇట్టు= ఈ విధముగా; ఉనికికిన్‌= ఉండటానికి; తగన్‌= తగినట్టుగా; 


ఇతనిన్‌= ఈ కర్గుని; భవత్‌= నీయొక్క; సునిశిత= మిక్కిలి వాడిఅయిన; బాణ+అవబ్దిన్‌= అమ్ములనే సముద్రంలో; 
దుర్దమలీలన్‌= అణపరాని విధముగా; ముంపు(ము)= ముంచివెయ్యి. 


తాత్సర్యం: మనం పన్నెండు సంవత్సరాలు దుఃఖసము(ద్రంలో మునిగిపోయి ఉన్నందుకు తగిన విధంగా ఇతడిని 
ఇపుడు నీ బాణసము[ద్రంలో తిరుగులేని విధంగా ముంచివేయుము. 


నిశేషం: అపకారం చేసినవారికి ప్రత్యపకారం చేయాలనిపించటం సహజం. కర్గుడు దుష్టచతుష్టయంలోని వాడు కావటమూ, 
(ద్రౌపదీ పరాభవాదులకు మూలం కావటమూ, ఇతడి అండ జూచుకొనే కౌరవులు పాండవుల కెగ్గులుచేయ సాహసించటమూ 
ఇట్లా అనటానికి కారణాలు. 


36 శ్రీమదాంధ్ర మహాభారతము 


&.  వీడొకరుండె యింక బలవిక్రమ సంపద గల్లి పోరిలో 
వా(డిమి సొంపు సూప గలవాడు సుయోధనుపాలలేర్లు నీ 
వేడిమి సూపి రూ పడు వీని( బురందర పుత్ర! యంతతో( 
బో(డిమి మాలు నాతడు ప్రభూత జయోన్నతి నిల్లు 8७८5. 68 


ప్రతిపదార్థం: పురందర పుత్ర!= ३०७ పుత్రుడైన అర్జునా!; సుయోధనుపాలన్‌= దుర్యోధనుని పక్షంలో; ఇంకన్‌= ఈ పైని; 
బల= బలముయొక్క; విక్రమ= పరా(క్రమంయొక్క; సంపద= సమృద్ది; కల్గి= ఉండి; పోరిలోన్‌= యుద్దంలో; उ°(&2> సొంపు= 
తీళ్లత అందం; చూపన్‌+కలవా(డు= చూపించే సామర్థ్యం కలవాడు; వీ(డు= ఇతడు; ఒకరుండ= ఒక్కడే; పేర్చున్‌= 
చెలరేగుతున్నాడు; నీ వే(డిమి= నీయొక్క (ప్రతాపం; చూపి= (ప్రదర్శించి; వీనిన్‌= ఇతనిని; రూపు+అడయపు= సంహరించు; 
అంతతోన్‌= వీని మరణంతో; అత(డు= దుర్యోధనుడు; పో(డిమి మాలున్‌= శోభను కోల్ళోతాడు-(క్రుంగిపోతాడు; ప్రభూత= 
అధికమైన; జయ+ఉన్నతి= గెలుపుయొక్క జౌన్నత్యం; నీకడన్‌= నీ దగ్గర; నిల్బున్‌= నిలబడుతుంది. 


తాత్సర్యం: ఇంద్రకుమారా, అర్షునా! దుర్యోధనుడి పక్షంలో ఇంకా మిగిలి, బలపరా(క్రమాలుండి యుద్దంలో 
(ప్రతాపం చూపించగలిగిన వా డితడొక్కడే చెలరేగుతున్నాడు. నీ ప్రతాపం చూపించి ఇతడిని సంహరించుము. ఆ 
దెబ్బతో ఆ దుర్యోధనుడు (క్రుంగిపోతాడు. మహోన్నతమైన విజయం వచ్చి నీ దగ్గర నిలబడుతుంది. 


వ. నీకుం బోలిన మొగ్గరంబు గావింపు' మనవుడు నర్జునుం డర్ద చంద్ర వ్యూహ విధానంబున మోహరించి 
తాను మధ్యప్రదేశస్థుండై వామదక్షిణ శృంగంబుల భీమ ధృష్టద్యుమ్ముల నిలిపి యుధిష్టిర నకుల సహదేవులం 
బింగలిగా रछतु నతని చక్రరక్షకులగు యుధామన్యుండును నుత్తమౌజుండునుం గయ్యంపువేడుక 
మొగంబులం జిగురొత్త( బొలిచిరి. తక్కిన యోధులుం దగినచోట్ల నిలిచి రిట్లిరువా(గును బన్నియున్న 
సమయంబున. 69 


ప్రతిపదార్థం: నీకున్‌+పోలిన= నీకు తగిన; మొగ్గరంబు= వ్యూహం; కావింపుము= పన్నవలసినది; అనవుడున్‌= అని పలుకగా; 
అర్జునుండు= అర్జునుడు; అర్హచం(ద్ర= సగమైన చం[ద్రునియొక్క; విధానంబునన్‌= పద్దతితో; మోహరించి= పన్ని; తాను= 
అర్జునుడు; మధ్యప్రదే శస్థుండు+ఐ= నడిమిప్రాంతంలో ఉన్నవాడు అయి; వామ= ఎడమది; దక్షిణ= కుడిది అయిన; 
శృంగంబులన్‌= కొమ్ములలో; అ(గ్రభాగాలలో; భీమధృష్టద్యుమ్నులన్‌= భీమునీ, ధృష్టద్యుమ్నునీ; నిలిపి= ఉంచి; యురధిష్థిర= 
ధర్మరాజునీ; నకుల= నకులునీ; సహదేవులన్‌= సహదేవునీ; పింగలిగాన్‌= వెనుకభాగంగా; ఒనర్భెన్‌= చేశాడు; అతని= 
అర్జునునియొక్క; చ(క్రరక్షకులు+అగు= రథచ(క్రాలను కాపాడేవారైన; యుధామన్యుండును= యుద్దంలో (క్రోధం కలవాడనే 
అర్థం కల, యుధామన్యుడనే పేరుకల, అర్జునుని ఎడమ ठक" రక్షకుడైన పాంచాలరాజకుమారుడు; ఉత్తమ+ఓజుండును= 
డ్రేష్టమైన ఓజస్సు కలవాడనే అర్థంకల పేరున్న, పాంచాల దేశీయుడై, అర్జునుని కుడి రథచ(క్రానికి రక్షకుడైన యోధుడు; 
కయ్యము+వేడుక= యుద్దంచేయాలనే ఉబలాటం; మొగంబులన్‌= ముఖాలయందు; చిగురొత్తన్‌= కలుగగా; పొలిచిరి= 
ఉన్నారు; తక్కిన= మిగిలిన; యోధులున్‌= యుద్దవీరులూ; తగిన చోట్లన్‌= తాము ఉండదగిన (ప్రదేశాలలో; నిలిచిరి= ఉన్నారు; 
ఇట్టు= ఈ విధంగా; ఇరువా(గును= రెండు పక్షాలు; పన్ని= వ్యూహాలుగా छद्‌); ఉన్న= ఉండిన; సమయంబునన్‌= వేళలో; 
(పరితోషముం బొందె' అనే తరువాతి పద్యంలోని (క్రియతో అన్వయం) 


తాత్సర్యం: నీకు తగిన వ్యూహం నీవు పన్నుము” అని చెప్పాడు. అర్జునుడు అర్రచం[ద్ర వ్యూహం పన్నాడు. అందులో 
మధ్యభాగంలో తానే ఉన్నాడు. ఎడమ చివర భీమసేనుడినీ, కుడిచివర ధృష్టద్యుమ్నుడినీ ఉండుమన్నాడు. యుదిస్థిరుడినీ 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 37 


నకుల సహదేవులనూ వెనుకభాగంలో ఉంచాడు. అతడి చక్రరక్షకులైన యుధామన్యూత్తమౌజుల యుద్ద కుతూహలం 
వ్యక్తమౌతున్న ముఖాలతో నిలిచారు. మిగిలిన యోధులు తమకు తగిన తావులలో ఉన్నారు. ఇట్లా ఉభయపక్షాల 
వారూ వ్యూహాలు తీర్చి ఉన్న సమయంలో. 


చ. హరియును బాండునందనులు నాజి నవశ్యము నేడు సూడ బో 

దురు జమునంచు నాత్మ బరితోషము( బొందె భవత్తనూజు(డున్‌ 

దురమున( గర్భయుక్తముగ ద్రుంగు సుయోధను( డన్‌ తలంపుతో 

బరమసముడ్యమస్సురణ బాండవముఖ్య( డెలర్డై భూవరా! 70 
ప్రతిపదార్థం: భూవరా!= భూపతీ, ధృతరాష్ట్ర మహారాజా!; భవత్‌= నీయొక్క; తనూజు(డున్‌= కుమారుడైన దుర్యోధనుడు 
కూడా; హరియును+పాండునందనులున్‌= కృష్ణుడు, పాండవులూ; నేడు= ఈరోజు; ఆజిన్‌= యుద్దంలో; అవశ్యము= తప్పక; 
జమున్‌= యముని; చూడన్‌+పోదురు= చూడటానికి వెడతారు, మరణిస్తారు; అంచున్‌= అనుకొంటూ; ఆత్మన్‌= మనస్సులో; 
పరితోషమున్‌= సంతోషాన్ని; పొందెన్‌= పొందినాడు; పాండవముఖ్యుడు= పాండురాజు కుమారులలో మొదటివాడైన యుధిష్థిరుడు; 
దురమునన్‌= యుద్దంలో; సుయోధను(డు= దుర్యోధనుడు; కర్లయుక్తముగన్‌= కర్గునితోపాటు; (త్రుంగున్‌= మరణిస్తాడు; 
అన్‌= అనే; తలంపుతోన్‌= ఆలోచనతో; పరమ= అత్యధికమైన; ఉద్యమ= పూనికయొక్క; స్సురణన్‌= ప్రకాశముతో; ఎలర్బెన్‌= 


సంతోషించాడు. 


తాత్సర్యం: రాజా! 'ఈ వేళ కృష్ణుడూ పాండవులూ యుద్దంలో తప్పక పడిపోతా'రని నీ కొడుకు సంతోషించాడు. 
దుర్యోధనుడు యుద్దంలో కర్టుడితో సహా కడతేరుతాడని గట్టి పూనికతో అతిశయించాడు యుధిష్థిరుడు. 


విశేషం: ధృతరాష్టుడివి అసంభావ్యములైన ఆశలు. ఆ విషయంలో అతడి పోలిక వచ్చిన అతని కొడుకువి వాటికి మించిన 
ఆశలు. ఈ సన్నాయి నొక్కు 'భవత్తనూజుడు” అనటంలో వినిపిస్తున్నది. పాండురాజు 6१९९०००० చేశాడు. అతడికి తగిన 
అతని పెద్దకొడుకు గట్టి పూనికతో అతిశయిస్తున్నాడనటంలో యుద్దఫలితం అపుడే కనిపించిందని సూచితం. 
ఆ. ఒకటి కొకటి కంటె నుబ్బుచు వర్తించు । చాడ్సు దో(ప రెండు సైన్యములను 

బొలిచెనపుడు 2०९0त భూరి భేరీముఖ । తూర్యములు నభంబు దూ(టుకట్ట. 71 
ప్రతిపదార్థం: రెండు సైన్యములను= ఉభయేనలలోనూ; ఒకటికంటెన్‌= ఒకదానికన్న; ఒకటి= మరొకసేన; ఉబ్బుచున్‌= 
బాగా సంతోషిస్తూ; వర్తించు= (ప్రవర్తించే; చాడ్సు= పద్దతి; తో(పన్‌= కనిపించేటట్టుగా; పొలిచెన్‌= ఒప్పినవి; అపుడు= ఆ 
సమయంలో; భూరి= అధికమైన; భేరీముఖ= భేరులు మొదలయిన; తూర్యములు= వాద్యాలు; నభంబు= ఆకాశం; 
తూయటుకట్టన్‌= చిల్లిపడేటట్టు; చెలంగెన్‌= మోగాయి. 


తాత్సర్యం: రెండు సైన్యాలలోనూ ° ఒకదానిని మించి మరొకటి ఆనందపడుతున్న రీతిగ ప్రవర్తించటం కనిపించింది. 
అనంతరం భేరులు మొదలయిన వాద్యాలధ్వనులు ఆకాశం చిల్లులు పడేటట్లు మోగాయి. 


వ. చిందంబుల మో(తకు నిందు నందునం దమకించి భటులు గెలంకులం ८०८७८ @@ నెబిపినయగ్గలిక 
నొండొంటి బెరయ మొగ్గరంబు లురవడించి. 72 


38 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: భటులు= సైనికులు; ఇందున్‌+అందునున్‌= ఇక్కడా అక్కడా, కౌరవపక్షంలోనూ పాండవపక్షంలోనూ; చిందంబుల= 
శంఖాలయొక్క; (మో(తకున్‌= ధ్వనికి; తమకించి= ఉత్సహించి; కెలంకులన్‌= పార్వాలను; తాశకన్‌= డీకొనగా; తోడు+తోన్‌= 
వెంటనే; నెజపిన= (ప్రకటించిన; అగ్గలికన్‌= విజృంభణంతో; ఒండు+ఒంటిన్‌= పరస్పరం; బెరయన్‌= కవియగా; మొగ్గరంబులు= 
వ్యూహాలు; ఉరవడించి= రేగి. 


తాత్సర్యం: శంఖాల |మోతవలన రెండువైపుల సైనికులలోనూ ఉత్సాహం పెరిగింది. అందువలన ఉభయ 
పార్మ్వాలలోనూ డీకొనటానికి విజృంభించి రెండు వ్యూహాలు కలిసి చెలరేగాయి. 


సీ, నిబిడ ఘంటావళి నిక్వణంబులతోడ । భీషణ బృంహిత ఘోషములును 
ఘననేమి నిష్ణుర ధ్వనుల పొందులC గేతు । నిర్ణర 3०868 నినదములును 
జటుల ఖురవ్రాత పటురవంబులతోడ । నాభీలహేషా మహాస్వనములు 
భూరిభుజాస్సాలనారావములతోడ । మేదురతర సింహనాదములును 


ఆ. బరి దిక్తటముల( బగిలింప ననిమిష । ఖచర సిద్ద యక్ష గరుడ గణము 
లంతరంగములు నితాంత కౌతుకభరి । తములు గాగ జూడ్క్మి గములు వటిపె. 73 


ప్రతిపదార్థం: నిబిడ= దట్టమైన; ఘంటా= ఏనుగుల గంటలయొక్క; ఆవళి= సముదాయంయొక్క; నిక్షణంబుల తోడన్‌= 
ధ్వనులతోపాటు; భీషణ= భయంకరమైన; బృంహిత= గజ ఘీంకారములయొక్క; ఫఘోషములును= ధ్వనులూ; మన= 
గొప్పవైన; నేమి= (రథచక్రాల) పట్టాలయొక్క; నిష్టుర= కఠినమైన; ధ్వనుల= శబ్దాలయొక్క; పొందులన్‌= చెలుములతో; 
కేతు= జెండాలయందు; నిర్భర= నిండిన; కింకిణీ= చిరుమువ్వల; నినదములును= ధ్వనులూ; చటుల= కఠినమైన; ఖుర= 
గుజ్టాల డెక్కలయొక్క; (వాత= సముహాల; పటు= గట్టి; రవంబులతోడన్‌= ధ్వనులతో; ఆభీల= మిక్కిలి భయంకరాలైన; 
హేషా= గుర్రాల సకిలింపులయొక్క; మహాస్తనములును= పెద్ద ధ్వనులూ; భూరి= పెద్దవి అయిన; భుజా= బాహువులయొక్క; 
ఆస్సాలన= చరపులయొక్క; ఆరావములతోడన్‌= ధ్వనులతో; మేదురతర= మిక్కిలి దట్టమైన; సింహనాదములును= వీరుల 
సింహగర్జనలవంటి ధ్వనులూ; त= వ్యాపించి; దిక్‌+తటములన్‌= దిక్రదేశాలను; పగిలింపన్‌= (బ్రద్దలుచేయగా; ఖచర= 
ఆకాశ సంచారులైన; సిద్ద= సిద్దులయొక్క; యక్ష= యక్షులయొక్క; గరుడ= గరుడులయొక్క; గణములు= సమూహాలు; 
అంతరంగములు= (తమ) మనస్సులు; నితాంత= మిక్కిలి వ్యాపించిన; కౌతుక= కుతూహలంచేత; భరితములు+కా(గన్‌= 
నిండినవికాగా; చూడ్కి= చూపులయొక్క; గములు= సమూహాలను; పబిపెన్‌= (ప్రసరింపజేశాయి. 


తాత్సర్యం: ఏనుగుల గంటల ధ్వనులతో వాటి భయంకర ఘీంకార ధ్వనులు కలిశాయి. రథాల పట్టాల కఠిన 
ధ్వనులతో జెండాల నిండా ఉన్న చరుమువ్వల సవ్వడులు కలిశాయి. గుర్రాల గట్టి డెక్కల చివళ్ళ చప్పుళ్ళతో 
భయాన్ని కలిగించే వాటి సకిలింపులు కలిశాయి. సైనికుల మల్ల చరుపుల ధ్వనులతో, సింహగర్ణనలవంటి వారి 
హుంకార ధ్వనులు కలిశాయి. ఈ ధ్వనులన్నీ వ్యాపించి దిగ్భాగాలు పగిలిపోయాయి. అపుడు ఆకాశంలో సంచరించే 
దేవయోని విశేషాదులయిన సిద్ద యక్ష గరుడుల మనస్సులు కుతూహలంతో నిండిపోయాయి. అపుడు వారు 


చూడసాగారు. 


వ. ఇట్లు దలపడి యిరువా(గును 2८०००८६८ బోరునెడ గరుడ ప్రహారంబుల నొచ్చిన పంచాస్య పన్నగంబులం 
బోని బాహువులను గాంతత్వరుచి సౌరభంబుల పెంపున సంపూర్ణ చంద్రార్క కమలంబులం ర్రేణిసీేయు 


కర్ణసర్వము - ప్రథమాశ్వాసము 39 


నాననంబులను సంగ్రామరంగం బలంకృతంబయ్యె వాహనంబులమీ(దనుండి భూషణకిరణంబులు 2०69059 
సైనికులు నేలంగూలు నప్పుడు పుణ్యావసాన కాలంబున నాకలోక పరిభ్రష్టంబగు మహాత్మలోకంబు చందంబు 
దో(చెం జతురంగంబులునుం దమతమ జాతిచేతంబడుటయు నేనుంగు లడరిన నరదంబులు 
సదియుటయు నాశ్వికులు వొదివినం గరులు ధరం దొరంగుటయు భటు లురవడించినం దురంగంబులు 
గడికండంబు లగుటయు రథంబులు గవిసినం గాల్వురు దుమురగుటయు+ గ్రందున నెల్ల తెటింగులు నన్ని 
266079९० గలయ బడలువటుచుటయు రౌద్రరసంబు( బెనిచె నాసమయంబున సాత్యకి ధృష్టద్యుమ్న 
చేకితాన ద్రౌపదేయులు ప్రభద్రక చేది పాండ్య చోళ మగధ వంగాది దేశంబుల బలంబుల తోడ బరవసంబుసేసి 
తటిమి రట్టియెడ. 74 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తలపడి= డీకొని; ఇరువాగును= ఉభయపక్షాలూ; పేరు, వాడిన్‌= మిక్కిలి ప్రతాపంతో; 
పోరు+ఎడన్‌= యుద్దంచేసే సమయంలో; గరుడ (ప్రహారంబులన్‌= (గ్రద్దల దెబ్బలచేత; నొచ్చిన= చనిపోయిన; పంచాస్య= 
ఐదుముఖాలు; పన్నగంబులంబోని= పాములవంటి; బాహువులను= చేతులతోను; కాంతత్వ= మనోహరంగా ఉండటంయొక్క; 
రుచి= కాంతియొక్కా; సౌరభంబుల= సువాసనయొక్కా; పెంపునన్‌= అతిశయంచేత; సంపూర్ల్ణ= పూర్తిగా, నిండైన; చం(ద్ర= 
చం|ద్రునీ; అర్క= సూర్యుని; కములంబులన్‌= పద్మాలనీ; క్రేణిసేయు= తిరస్కరించే; ఆననంబులన్‌= ముఖాలతోనూ; 
సం(గామ రంగంబు= యుద్ద ప్రదే శం; అలంకృతంబు= అలంకరింపబడినది; అయ్యెన్‌= అయింది; వాహనంబులమీ(దనుండి= 
వాహనాలపైనుండి; భూషణ= నగలయొక్క; కిరణంబులు= వెలుగులు; 5०69055 == (ప్రకాశించగా; నేలన్‌= భూమిపై; 
కూలునపుడు= పడిపోయే సమయంలో; పుణ్య= సుకృతంయొక్క; అవసాన= చివరి; కాలంబునన్‌= సమయంలో; నాకలోక= 
స్వర్గలోకం నుంచి; పరి(భ్రష్టంబు+అగు= జారిపోయే; మహాత్మ= మహాత్ములయొక్క; లోకంబు= సమూహంయొక్క; చందంబు= 
పోలిక; తోయెన్‌= ఊహకు వచ్చింది; చతురంగంబులున్‌= సైన్యంలోని రథాలు; గజాలు, గుర్రాలు, కాలిబంట్లు అనే నాలుగు 
భాగాలు; తమ తమ; జాతిచేతన్‌= తెగచేత; పడుటయు= పడిపోవటమూ; ఏనుంగులు= గజాలు; అడరినన్‌= డీకొనగా; 
అరదంబులు= రథాలు; చదియుటయున్‌= విరిగిపోవటమూ; అశ్వికులు= రౌతులు; పొదివినన్‌= (క్రమ్మగా; కరులు= ఏనుగులు; 
ధరన్‌= భూమిపై; తొరంగుటయున్‌= పడిపోవటమూ; భటులు= సైనికులు-కాలిబంట్లు; ఉరవడించినన్‌= విజృంభించగా; 
తురంగంబులు= గుర్రాలు; కడి+కండంబులు= ముక్కలు ముక్కలు; అగుటయున్‌= కావటము; రథంబులు= తేరులు; 
కవిసినన్‌= మీదికిరాగా; కాల్వురు= కాలిబంట్లు; తుమురు+అగుటయున్‌= తుక్కుకావటమూ; (క్రందునన్‌= సందడిలో; 
ఎల్లతెజింగులున్‌= అన్నివిధాలవారు; అన్ని తెణింగులన్‌= అన్ని విధాలవారితోనూ; కలయన్‌= కలియగా; బడలు+ పఖుచుటయున్‌= 
అలసిపోయేటట్ల్టు చేయటమూ; రౌ(ద్రరసంబున్‌= (క్రోధమనే నిలుకడగా ఉండే భావాన్ని; సపెనిచెన్‌= పెంచాయి; ఆ సమయంబునన్‌= 
అప్పుడు; సాత్యకి= కృష్ణుని తమ్మునివరుసవాడైన సాత్యకి; ధృష్టద్యుమ్ను(డు= పాండవ సేనానాయకుడు, (ద్రౌపది అన్న 
అయిన ధృష్టద్యుమ్నుడు; చేకితానుడు= యాదవవీరుడైన చేకితాను(డు; |ద్రౌపదేయులు= (ద్రౌపదికుమారులైన ప్రతివింధ్యుడు, 
శ్రుతసోముడు, (శ్రుతకీర్తి శతానీకుడు, శుతకర్మ అనేవారూ; (ప్రభద్రక+చేది+పాండ్య+చోళ+మగధ+వంగ+ ఆదిదేశంబుల 
బలంబుతోడన్‌= (ప్రభ[ద్రకం, చేది, పాండ్యం, చోళం, మగధం, వంగం మొదలయిన దేశాల సైన్యాలతో; బరవసంబు+చేసి= 
ఉత్సాహంతో యుద్దంచేసి; తణీమిరి= పారిపోయేటట్టు చేశారు; అట్టి+ఎడన్‌= అట్లాంటి సమయంలో (భీముడు కవిసె అని 
తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: ఇట్లా ఉభయ్యోనలూ డీకొని మహాప్రతాపంతో పోరాడే సమయంలో (८5 దెబ్బలకు ప్రాణాలు 
63 [न्ग] 

విడిచిన ఐదు తలల పాములవలె తెగిపడిన బాహువులతో, మనోహరకాంతి అధికంగా ఉన్నందువల్ల పూర్ణచంద్ర 

సూర్యులను, మనోహర పరిమళం అధికంగా ఉన్నందువల్ల పద్మాలను వెలవెలపోయే టట్లు చేసే ముఖాలతో యుద్దభూమి 


40 శ్రీమదాంధ్ర మహాభారతము 


అలంకరించబడింది. వీరులు తాము పెట్టుకొన్న ఆభరణాల వెలుగులతో వాహనాలనుండి నేలపై రాలిపడుతుంటే 
పుణ్యం క్షీణించిన తరువాత స్వర్గ భ్రష్టులై ఈ లోకానికి వచ్చి పడుతున్న మహాత్ములవలె ఉన్నారు. చతురంగ 
సైన్యాలలో ఏనుగులవలన ఏనుగులూ, రథాలవలన రథాలూ, గురాలవలన గురాలూ, కాలిబంట్లవలన కాలిబంట్లూ 
పడిపోతున్నారు. అదీకాక, ఏనుగులు డీకొంటే రథాలు తుక్కయిపోతున్నాయి. కాలిబంట్లు చెలరేగితే గుర్రాలు 
ముక్కలు ముక్కలయిపోతున్నాయి. రథాలు మీదికి వస్తే కాలిబంట్లు నుగ్గయిపోతున్నారు. ఇట్టా ఎన్నిరకాల వీలయితే 
అన్ని రకాలా కలియబడి ఎదుటివారిని అలసిపోయేటట్లు చేస్తుంటే రౌద్రం పెరిగిపోయింది. అపుడు సాత్యకీ, 
ధృష్టద్యుమ్నుడూ, చేకితానుడూ, ఉపపాండవులూ, ప్రభ ద్రక-చేది-పాండ్య-చోళ-మగధ-వంగ- ప్రభృతి దేశాల సైన్యాలతో 
ఉత్సాహంతో యుద్దంచేసి తరిమారు. అపుడు. 


ఉ. దంతి ఘటల్‌ మహోగ్ర సముదగ్రతతో నడతేర దర్ప దు 
ర్లాంత గజాధిరోహణ నితాంత సముజ్ఞ్వుల ४०6८ బ్రౌఢ వి 
క్రాంతి విలాస మొప్ప(గ నఖండిత పారుషుడైన २४००८ ठ 
త్యంతసముద్ధతిం గవిసె నస్మదనీకము సంచలింపగన్‌. 75 


ప్రతిపదార్థం: అఖండిత= గొప్పదైన; పౌరుషుడు= పౌరుషం కలవాడు; ఐన= అయినట్టి; భీము(డు; అస్మద్‌+అనీకము= 
మన సైన్యము; సంచలింప(గన్‌= మిక్కిలి కలతనొందగా; దంతి= ఏనుగులయొక్క; ఘటల్‌= గుంపులు; మహోగ్ర= అతి 
తీక్టమైన; సం+ఉత్‌+అ(గ్రతతోన్‌= భయంకరత్వంతో; నడతేరన్‌= నడచిరాగా; దర్స= గర్వంతో; దుర్‌+దాంత= అణపరాని; 
గజ= ఏనుగు; అధిరోహణ= ఎక్కుటచేత; నితాంత= అత్యంతమైన; సమ్‌+ఉత్‌+జ్యల= మిక్కిలి (ప్రకాశించే; భంగిన్‌= 
పద్దతితో; (ప్రొఢ= అధికమైన; పిక్రాంతి= విక్రమంయొక్క విలాసము, హొయలు; ఒప్ప(గన్‌= తగి ఉండగా; అత్యంత= 
మిక్కుటమైన; సముద్దతిన్‌= గర్వంతో; కవిసెన్‌= డీకొన్నాడు. 


తాత్సర్యం: ఏనుగుల సమూహాలు మహాభయంకరంగా నడిచిరాగా, మహాఫారుషశాలి అయిన భీమోనుడు - 
అత్యంతకాంతితో, పరిపక్వవి(క్రమ విలాసంతో, అత్యధికగర్వంతో - అణచశక్యంకాని ఒక మదపుటేనుగు నెక్కి, 
మన సేన మిక్కిలి కలతపడేటట్లుగా ఎదుర్కొన్నాడు. 

౧ 


క ఉదయాచలమున రుచి సం । పద బొలుచు పతంగు పగిది బ్రసరత్తీవ్ర 
ప్రదరములు నెబియమెటియ(గ । మదావళము మీద వెలి(గె మారుతి యధిపా! 76 


ప్రతిపదార్థం: అధిపా!= ధృతరాష్ట్ర మహారాజా!; మారుతి= వాయునందనుడైన భీమ్సేనుడు; మదావళముమీదన్‌= మదపుటేనుగు 
మీద; (ప్రసరత్‌= వ్యాపిస్తున్న; తీ(వ్ర= వాడికల; (ప్రదరములు= బాగా చీల్చే బాణాలు; నెణయన్‌= నిండుగా; మెణయన్‌= 
ప్రకాశింపగా; ఉదయ+అచలమునన్‌= పొడుపు కొండమీద; రుచి= కిరణాల; సంపదన్‌= ఆధిక్యంతో; పొలుచు= (ప్రకాశించే; 


పతంగు పగిదిన్‌= సూర్యునివలె; వెలిగౌన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: వేస్తున్న వాడి బాణాలు వ్యాపిస్తూ నిండుగా (ప్రకాశిస్తుండగా ఏనుగుమీద ఉన్న వాయుపుత్రుడు 
భీముడు, ఉదయపర్వతంమీద వ్యాపిస్తున్న కిరణాల ఆధిక్యంతో ఉన్న సూర్యుడివలె (ప్రకాశించాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 41 
విశేషం: అలం: ఉపమ. భీముడిని ఉదయిస్తున్న సూర్యుడితో పోల్చినందున సూర్యుడెట్లా అంధకారాన్ని తరిమి వెలుతురు 


ప్రసరింపజేస్తాడో, అట్టాగే కర్ణుడు సేనాధిపతి అయినందున పాండవసైన్యంలో ఏమైనా నిరుత్సాహం వ్యాపించిఉన్న పక్షంలో 
దానిని తొలగించాడని గమ్యమానం అవుతున్నది. 


క్షేమధూర్తి యను రాజు భీమునితో యుద్దము సేసి చచ్చుట (సం. 8-8-25) 


వ. అమ్మహావీరు నాలోకించి కులూతదేశాధీశుండయిన క్షేమధూర్తి నిజబలంబులం బురికొల్పికొని యేచిత్రోచి 
యాహ్వానంబు సేసి తన కరటిం గొలిపిన నది గిరి గిరం దా(కు తెటింగున నతని మాతంగంబునకు 
మార్మొనియె నయ్యిరువురు నొండొరులపై( దోమరస్మోమంబు లడరించి యార్హుచు నుద్దండ 
పరాక్రమంబులగు వేదండంబుల పటు ప్రచారంబులు చారు భీషణంబులుగా నొకళ్ళొకళ్ళం జుట్టుకొని 
వచ్చుచుం బెనంగి. 77 


ప్రతిపదార్థం: కులూత= కులూతం అనే పేరుగల; దేశ= దేశంయొక్క; అధీశుండు= (ప్రభువు; అయిన= ఐనట్టి; క్లేమధూర్తి= 
క్షేమధూర్తి అనే పేరుగలవాడు; అమ్మహావీరున్‌= ఆ గొప్పవీరుని; ఆలోకించి= చూచి; నిజబలంబులన్‌= తన సైన్యాలను; 
పురికొల్సికొని= (ప్రోత్సాహపరచుకొని; ఏచి= చెలరేగి; (क (తన సైన్యాలను) ముందుకు నడిపించి; ఆహ్యానంబు+చేసి= 
(భీమసేనుని తన పైకి రమ్మని) పిలిచి; తనకరటిన్‌= తన ఏనుగును; కొలిపినన్‌= ఉసికొలుపగా; అది= క్షేమధూర్తి ఏనుగు; 
గిరి= కొండ; గిరిన్‌= పర్వతాన్ని; తా(కు= డీకొనే; తెజుంగునన్‌= విధంగా; అతని= భీమునియొక్క; మాతంగంబునన్‌= 
ఏనుగుతో; మార్కొనియెన్‌= డీకొన్నది; ఆ+ఇరువురున్‌= ఆ యిద్దరూ, (భీమసేన క్లేమధూర్తులిద్దరూ); ఒండు+ఒరులపైన్‌= 
పరస్పరం (ఒకరిపై మరొకరు); తోమర= తోమర (చిన్న యీటెలు, చిన్న గుదియలు) అనే ఆయుధాలయొక్క; స్తోమంబులు= 
సముదాయాలను; అడరించి= (ప్రయోగించి; ఆర్చుచున్‌= అరుస్తూ; ఉద్దండ= భయంకరమైన; పరా(క్రమంబుల= పరా(క్రమం 
కలవి; అగు= అయిన; వేదండంబుల= ఏనుగులయొక్క; పటు= వేగంకల; (ప్రచారంబులు= నడకలు; చారు= అందమైనవీ; 
భీషణంబులు= భయంకరములూ; కాన్‌= అయ్యేటట్టుగా; ఒకళ్ళు= ఒకరు; ఒకళ్ళన్‌= మరొకరిని; చుట్టుకొని= చుట్టూ తిరిగి; 
వచ్చుచున్‌= వస్తూ; పెనంగి= పోరాడి. (తరువాతి పద్యంలోని “ఆపాదించిరి” అనే క్రియతో అన్వయం.) 


తాత్సర్యం: కులూత దేశపురాజు క్షేమధూర్తి భీముడిని చూచాడు. తన సైన్యాలను ప్రోత్సాహపరిచి నడిపించుకొంటూ 
విజృంభించి, భీముడిని రమ్మని పిలిచి తన ఏనుగును అతడిమీదికి ఉసికొలిపాడు. అది కొండ కొండను డీకొన్నట్టుగా 
భీముడి ఏనుగును డీకొన్నది. ఆ వీరులిద్దరూ ఒకరిమీద మరొకరు చిన్న ఈటెలు ప్రయోగించుకొన్నారు. 
మహాపరా(క్రమంకల వారి ఏనుగులు ఒక దానిచుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటే అందంగానూ భయంకరంగానూ 
కూడా ఉన్నది. ఇట్లా వారిద్దరూ యుద్దంచేశారు. 

క కోదండంబులు గొని బా । హాదర్శ్పము లెస(గ బోరి యన్యోన్యధను 


శ్చేదంబుల( బొరి(బొరి నా । పాదించిరి రయము జనులు ప్రస్తుతి సేయన్‌. 78 


ప్రతిపదార్థం: కోదండంబులు= ధనుస్సులు; కొని= తీసికొని; బాహా= చేతులయొక్క; దర్పములు= గర్వాలు; ఎసణగన్‌= 
వృద్దిచెందగా; పోరి= యుద్దంచేసి; పారిన్‌+సారిన్‌= మళ్ళీమళ్ళీ; రయము= వేగాన్ని; జనులు= (ప్రజలు; (ప్రస్తుతి+చేయన్‌= 
పొగడగా; అన్యోన్య= ఒకరొకరి; ధనుః= విండ్లయొక్క; ఛేదంబులన్‌= నరకటాలను; ఆపాదించిరి= కలిగించారు. 


42 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఇద్దరూ ధనుస్సులు తీసికొన్నారు. బాహుబలగర్యాలు పెరుగుతుండగా యుద్దంచేశారు. వారి వేగాన్ని 
జనం మెచ్చుకొనే విధంగా ఒకరి ధనుస్సు లొకరు అనేక పర్యాయాలు నరుక్కొన్నారు. 


వ. దానం గోపం బగ్గలించి. 79 


ప్రతిపదార్థం: దానన్‌= అందువలన; కోపంబు= అలుక; అగ్గలించి= అధికమై. 


తాత్సర్యం: అందువలన వారికి కోపం పెరిగి 


తే, శక్తులను దోమరంబుల సరభసముగ('। బోరుచో భీమసేనుని పేరురమున 

క్షేమధూర్తి సముజ్జ్వలతోమరంబు । లేడు నాటించె దర్పంబు రూఢికెక్క. 80 
ప్రతిపదార్థం: శక్తులను= ఈటెలతోనూ; తోమరంబులన్‌= చిన్న యీటెలతోనూ; సరభసముగన్‌= వేగంగా; పోరుచోన్‌= 
పోరేటప్పుడు; క్షేమధూర్తి= క్షేమధూర్తి; భీమసేనుని= భీమునియొక్క; పేరు+ఉరమునన్‌= విశాలమైన వక్షుస్థలంమీద; సముజ్ఞల= 
బాగా ప్రకాశిస్తున్న; తోమరంబులు= చిన్నయీటెలు; ఏడు= ఏడింటిని; దర్భంబు= తన గర్వం; రూఢికిన్‌+ఎక్కన్‌= |ప్రసిద్దిచెందగా; 
నాటెన్‌= దిగిపోయేటట్లు చేశాడు. 


తాత్సర్యం: శక్తులతోనూ, తోమరాలతోనూ వేగంగా పోరాడే సమయంలో క్షేమధూర్తి, భీమసేనుడి విశాలమైన 
వక్షఃస్థలంపై చిన్న ఈటెలేడింటిని (గుచ్చుకొనేటట్లు వేశాడు. అందువలన అతడి గర్వం ప్రసిద్దికెక్కింది. 
^> ५ > > 


చ. అనిల తనూభవుండు దపనాంశు నిభంబగు తోమరంబు వై 
చిన నడుమం గరూశపతి చిత్రముగా౯ దునుమాడి వీ(క నా 
తని బటు షష్టికాండ పరితాడిత దేహుని( జేయ మేటివిల్‌ 
గొని యత( డక్కులూతపతికుంజరమున్‌ వెస(గప్పె నమ్ములన్‌. 81 


ప్రతిపదార్థం: అనిల తనూభవుండు= వాయుపుత్రుడైన భీముడు; తపన= సూర్యునియొక్క; అంశునిభంబగు= కిరణంవంటి; 
తోమరంబు= చిన్న యీటెను; వైచినన్‌= (ప్రయోగింపగా; కరూశపతి= కరూశదేశపురాజు; చిత్రముగా= వింతగా; నడుమన్‌= 
మధ్య; తునుమాడి= నరికి; వీ(కన్‌= పూనికతో; ఆతనిన్‌= భీముని; పటు= గట్టివైన; పష్టి= అరవై; కాండ= బాణాలతో; 
పరితాడిత= కొట్టబడిన; దేహునిన్‌= దేహం కలవానిని; చేయన్‌= చేయగా; అత(డు= భీముడు; మేటివిల్‌= పెద్ద ధనుస్సును; 
కొని= తీసుకొని; వెసన్‌= వేగముతో; ఆ+కులూతపతి= ఆ కులూతదేశపురాజాయొక్క; కుంజరమున్‌= ఏనుగును; అమ్ములన్‌= 
బాణాలతో; కప్పెన్‌= కనపడకుండా చేశాడు. 


తాత్సర్యం: భీముడు సూర్యకిరణంవలె మెరుస్తున్న చిన్నఈటె నొకదానిని ప్రయోగించాడు. దానిని కరూశ దేశపురాజు 
మధ్యలో ఆశ్చర్యకరంగా ముక్కలు చేశాడు. అంతటితో ఆగకుండ వేగంగా అరవై బాణాలు భీముడి శరీరానికి 
తగిలేటట్టు ప్రయోగించాడు. భీముడు ఒక పెద్దవిల్లు తీసికొని క్షేమధూర్తి ఏనుగుకు అన్నివైపులా బాణాలు దట్టంగా 
(ప్రయోగించాడు. 


వ. అట్లుభీమసేనుండు గరూశపతి విక్రమంబు సరకు సేయక యతని దిక్కునుం జూడక క్షేమధూర్తి సామజంబును 
సాయకమయంబు జేసిన నది మొగ తిరిగి పబిచినం బోవనీక యప్పావని వెనుకొనుటయు నక్కులూతపతి 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 43 


ప్రయత్నంబున నమ్మాతంగంబు మరలి యతని యంగంబునను దద్గజంబు శరీరంబునను నిశాత శరపరం 

పరలు వటిపెన. 82 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; భీమ్మేనుండు= భీముడు; కరూశపతి= కరూశదేశపురాజుయొక్క; విక్రమంబు= పరాక్రమాన్ని; 
సరకు+చేయక= లక్ష్యపెట్టక; అతని= ఆ రాజుయొక్క; దిక్కునున్‌= వైపుగూడా; చూడక= చూడకుండా; సామజంబును= 
ఏనుగును; సాయకమయంబున్‌= బాణాలతో నిండినదానినిగా; చేసినన్‌= చేయగా; అది= ఆ ఏనుగు; మొగము+తిరిగి= 
పెడమొగంపెట్టి; పజిచినన్‌= పరుగుపెట్టినా; ఆ+పావని= ఆ వాయుపు(త్రుడైన భీముడు; పోవనీక= పోవనీయక; వెనుకొనుటయున్‌= 
వెంబడించేసరికి; ఆ+కులూతపతి= ఆ క్షేమధూర్తి; ప్రయత్నంబునన్‌= పూనికతో; ఆ+మాతంగంబున్‌= ఆ ఏనుగును; 
మరల్సి= వెనుకకు (త్రిప్పి; అతని= భీమునియొక్క; అంగంబునను= శరీరంలో; తద్‌+గజంబు= ఆ ఏనుగుయొక్క; 
శరీరంబునను= దేహంలోనూ; నిశిత= వాడి అయిన; శర= బాణాలయొక్క; పరంపరలు= వరుసలు; పణుపినన్‌= (ప్రయోగింపగా. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: ఆ విధంగా భీముడు కరూశదేశాధిపతి పరా(క్రమాన్ని లెక్కచేయక, అతనివైపు కూడ చూడకుండ, 
అతని ఏనుగు శరీరం నిండా బాణాలు వేసేసరికి, అది వెనుదిరిగి పరుగెత్తింది. అయినా భీముడు దాన్ని వదలకుండా 
వెంబడించగా, ఆ క్షేమధూర్తి ప్రయత్నించి, తన ఏనుగును మళ్ళీ భీముడివైపు మళ్ళించి, భీముడి శరీరంమీద, అతడి 
ఏనుగు శరీరంమీద వాడిబాణాల పరంపరలు (ప్రయోగించాడు. 


విశేషం: భీముడు వ(జ్రకాయుడు. అతడు పసితనంలోనే కుంతి చేతిలోనుండి జారి (క్రిందపడితే కొండరాళ్ళు పిండి 
అయిపోయాయి. ఒకపాటి బాణపవుదెబ్బలు అతడిమీద పనిచేయవు. [ద్రోణుడి బాణాలవర్షానికే, కర్గుడి బాణాలవరానికే 
లెక్కలేకుండా పోయింది. అందువల్ల భీముడు కరూశరాజు బాణాలు లెక్క పెట్టకపోవటం వింతకాదు. 
చ. ఉటిక సమీరసూను(డు దదుగ్ర ధనుర్ణళనం బొనర్షి యే 

269८ గరి నొంప నాతడు గడిందిమగంటిమి నొండువింట ను 

న్మెటు(గులు గ్రమ్ముకోల నతనిం గడునొంచి తదీయహస్తి పొ 

ల్పటి మహిమొగ్గనేసిన ధరాధిప! నీ బల మార్జె నుబ్బునన్‌. 83 
ప్రతిపదార్థం: ధరాధిప!= భూపతీ!; సమీరసూను(డు= వాయుపుత్రుడైన భీముడు; ఉజక= లక్ష్యపెట్టక; తద్‌= అతని; ఉ(గ్ర= 
భీకరమైన; ధనుః= వింటియొక్క; దళనంబు= విరవటం; ఒనర్భి= చేసి; ఏడ్తెజిన్‌= పూనికతో; కరిన్‌= క్షేమధూర్తియొక్క 
ఏనుగును; నొంపన్‌= నొప్పింపగా; ఆతడు= క్షేమధూర్తి; కడింది= మిక్కిలి; మగంటిమిన్‌= పౌరుషంతో; ఒండువింటనున్‌= 
వేరే ధనుస్సుతో; మెణు(గులు+(క్రమ్ము= కాంతులను వ్యాపింపజేసే; కోలన్‌= అమ్ముతో; అతనిన్‌= భీముని; కడున్‌= మిక్కిలి; 
నొంచి= నొప్పించి; తదీయ= ఆ భీమునిదైన; హస్తి= ఏనుగు; పొల్పు+అణీ= మరణించి; మహిన్‌= భూమిపై; (యొగ్గన్‌= 
ధ్రాలునట్టుగా; ఏసినన్‌= బాణాలు ప్రయోగింపగా; నీ బలము= నీ బలము, నీ సైన్యం; ఉబ్బునన్‌= సంతోషంతో; ఆర్బెన్‌= 
అరచినది. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కులూతరాజు ప్రయోగించిన శరపరంపరను భీముడు లక్ష్యపెట్టకుండా, అతడి 
విల్లు విరుగగొట్టాడు. అతడి ఏనుగునూ నొప్పించాడు. అపుడు ఆ రాజు మహాపౌరుషంతో మరొక విల్లు తీసికొని, 
వెలుగులు చిమ్మే బాణంతో భీముడిని బాగా నొప్పించి, అతడి ఏనుగు ప్రాణాలు విడిచి నేలపై పడిపోయేటట్టు 
చేశాడు. దానికి సంతోషించి నీ సైన్యం అరచింది. 


44 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. గదసేతంగొని దంతి డిగ్గి చని యా కౌంతేయు( డవ్వీరు ను 
న్మద మాతంగము( గూలనేసిన( గృపాణస్పారదోర్టండు(డై 
కదియన్‌ వచ్చె నతండు నిష్ణురగదాఘాతంబునం గూల్లె నే 
పు దలిర్చన్‌ వెసనామరుత్తనయు' డా భూమీశు భూమీశ్వరా! 84 


ప్రతిపదార్థం: భూమీశ్వరా!= భూపతీ, రాజా!; ఆ కౌంతేయు(డు= ఆ కుంతీపుత్రుడైన భీముడు; గద; చేతన్‌= చేతితో; కొని= 
పట్టుకొని; దంతిన్‌= ఏనుగును; డిగ్గి= దిగి; చని= వెళ్ళి; ఆ వీరున్‌= ఆ వీరుడైన క్షేమధూర్తి యొక్క; ఉన్మద= మిక్కిలి 
మదించిన; మాతంగమున్‌= ఏనుగును; కూలన్‌+ఏసినన్‌= పడిపోయేటట్టు కొట్టగా; అతండు= క్షేమధూర్తి; కృపాణ= ఖడ్గంతో; 
స్ఫార= కదులుతున్న; దోరండుడై= దండంవంటి చేయికలవాడై; కదియన్‌= సమీపింపగా, మార్కొనగా; వచ్చెన్‌= వచ్చాడు; 
ఆ మరుత్‌+తనయుడు= ఆ వాయుపుత్రుడైన భీముడు; ఆ భూమి+ఈశున్‌= ఆ భూపతిని; ఏపు= ఆధిక్యం; తలిర్బన్‌= 
ఒప్పగా; నిష్టుర= కఠినమైన; గదా= గదయొక్క; ఆఘాతంబునన్‌= దెబ్బతో; వెసన్‌= వెంటనే; కూల్ఫెన్‌= పడిపోయేటట్లు 
చేశాడు, సంహరించాడు. 


తాత్సర్యం: భీముడు గద చేతితో పట్టుకొని పడిపోయిన ఏనుగు మీది నుండి దిగి, క్షేమధూర్తి ఏనుగును 
పడగొట్టాడు. క్షేమధూర్తి కత్తిపట్టుకొని భీముడి మీదికి వచ్చాడు. మహారాజా! భీముడు వెంటనే కఠిన గదా (ప్రహారంతో 
అతడిని సంహరించాడు. 


వ. ఇవ్విధంబున నేనుంగు పీనుంగు కడన పడిన క్షేమధూర్తి వజ్రప్రహారంబునం గూలిన కులశైలంబు సమీపంబున 
నిరాతపాతపతితంబయిన కంఠీరవంబు కరణి నొప్పె నతనిం గనుంగొని మన మొన వెబిచబిచి పబిచినC 
బాండవ బలంబులు వెనుకొనుటయు. 85 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఇలా; ఏనుగు= గజముయొక్క; పీనుంగు కడన= కళేబరం వద్దనే; పడిన= పడిపోయిన; 
క్షేమధూర్తి= కులూతదేశపు రాజు; వ(జ్ర= ఇంద్రుని వజ్రాయుధంయొక్క; (ప్రహారంబునన్‌= దెబ్బవల్ల; కూలిన= పడిపోయిన; 
కులశైలంబు= కులపర్వతంయొక్క; సమీపంబునన్‌= దగ్గర; నిర్భాత= పిడుగుయొక్క; పాత= పడటంవల్ల; పతితంబు+అయిన= 
పడిపోయిన; కంఠీరవంబు= సింహం; కరణిన్‌= వలె; ఒప్పెన్‌= అందగించాడు; మనమొన= మనసేన; అతనిన్‌= క్షేమధూర్తిని; 
కనుంగొని= చూచి; 369४5९92) = భయపడి; పజిచినన్‌= పారిపోగా; పాండవ బలంబులు= పాండవుల సేనలు; వెనుకొనుటయున్‌= 
వెంబడించేసరికి (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: ఇట్లా తన ఏనుగు కళేబరం వద్దనే పడిపోయిన క్షేమధూర్తి, ३०८०५ వజ్రాయుధపు దెబ్బకు కూలిన 
కులపర్వతం దగ్గరనే, పిడుగుపాటుకు పడిపోయిన సింహంవలై శోభించాడు. అట్లా పోయిన అతడిని చూచేసరికి 
మన సేనకు భయంపుట్టి పారిపోసాగింది. దానిని పాండవసేనలు తరుముతున్నాయి. అపుడు. 


విశేషం: అలం: ఉపమ. మన పురాణేతిహాసాలనుబట్టి భూమి ఏడుదీవులుగా ఉన్నది. వాటిలో ఒకటి జంబూద్వీపం. ప్రతి 
ద్వీపంలోనూ ఏడేసి ప్రధాన పర్వతాలున్నాయి. వాటిలో జంబూద్వీపంలోని ఏడు ఇవి: మహేం(ద్రం, మలయం, २3५००, 
శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియా(త్రం- వఏటిని కులపర్వతాలంటారు. 


కర్ణసర్వము - ప్రథమాశ్వాసము 45 


మ. పటు బాణప్రకరంబు లంబరము( గప్పం గరు డాసేన( దా 

కుటయున్‌ సైన్యము డైన్యముం దొటి(గి మార్మొన్నన్‌ భుజాసంపదు 

తృట గర్వోద్దురభంగి( బాండుసుతులున్‌ దర్పంబు సొం పేర్చరిం 

చుటకుం జొచ్చిన బేర్ణి( బోరనిమిషస్తోమాద్దూతాపాదియై. 86 
ప్రతిపదార్థం: కర్గుడు= అంగరాజు; పటు= గట్టివైన; బాణ= అమ్ములయొక్క; ప్రకరంబులు= సముదాయాలు; అంబరమున్‌= 
ఆకాశాన్ని; కప్పన్‌= కనబడకుండా చేయగా; ఆ సేనన్‌= ఆ తరుముతున్న పాండవసైన్యాన్ని; తాకుటయున్‌= డీకొనేసరికి; 
సైన్యము= మనసేన; దైన్యమున్‌= దీనత్వాన్ని; कन्त విడిచిపెట్టి; మార్కొన్నన్‌= డీకొనేసరికి; పాండుసుతులున్‌= పాండవులు; 
భుజాసంపద్‌= బాహుబలంయొక్క; ఉత్కట= అత్యధికమైన; గర్వ= పొగరువల్ల; ఉద్దురభంగిన్‌= భయంకరమైన రీతిలో; 
దర్పంబుసొంపు= గర్వంయొక్క అందం; ఏర్ప్సరించుటకున్‌= (ప్రకటించటానికి; చొచ్చినన్‌= ప్రారంభింపగా; పోరు= యుద్దం; 
అనిమిష= రెప్పపాటులేని వారైన దేవతలయొక్క; స్తోమ= సమూహానికి; అద్భుత= ఆశ్చర్యాన్ని; ఆపాది+ఐ= కలిగించేది అయి; 
సేర్భెన్‌= (ప్రవర్తిల్లింది. 


తాత్సర్యం: ఆకాశాన్ని కప్పివేసేటట్టు బలమైన బాణాలు ప్రయోగిస్తూ కరుడు పాండవసేనను డీకొన్నాడు. దానితో 
మన సైన్యం దైన్యాన్ని విడిచి మళ్ళీ పాండవ సైన్యాన్ని ఎదుర్కొన్నది. పాండవులు భయంకరంగా తమ భుజబల 
గర్వాన్ని ప్రకటిస్తూ తమ దర్పవిలాసం చూపించసాగారు. దానితో దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగించేటట్లు 
యుద్దం నడిచింది. 


విశేషం: అనిమిష స్తోమ - అన్నపుడు అనిమిష శబ్దం దేవ పర్యాయంగా వాడటం నప్రయోజనం. అసలే రెప్పపాటులేని 
దేవతలు ఆశ్చర్యపోయేటట్లు యుద్దం జరిగిందనటం బాగుంది. ఆశ్చర్యంతో చూచాడనటానికి కళ్ళప్పగించి చూశాడంటారు. 
వ. అందు. 87 
తాత్సర్యం: ఆ యుద్దంలో. 
> 

క సూతతనయ నారాచ । స్యూతములై వారణంబు లొటిలును సొగయున్‌ 

భూతలమున( బొరలు దెరలు । వే తూలును జెట్టి దిరుగు విచ్చుం జచ్చున్‌. 88 
ప్రతిపదార్థం: వారణంబులు= ఏనుగులు; సూత తనయ= సూత పుత్రుడైన కర్గునియొక్క; నారాచ= బాణాలచేత; 
స్యూతములు+ఐ= గ్రుచ్చబడినవై; ఒజిలున్‌= అరిచాయి; సొగయున్‌= మూర్భిల్హాయి; భూతలమునన్‌= నేలమీదపడి; పొరలున్‌= 
దొర్జాయి; తెరలున్‌= క్ష్లోభపడ్డాయి; వే= వెంటనే; తూలును= కూలబడ్డాయి; చిజ్జన్‌= కోపంతో; తిరుగున్‌= అటూ ఇటూ 
గిరగిరా గమ్యంలేకుండా తిరిగాయి; విచ్చున్‌= చెదరిపోయాయి; చచ్చున్‌= మరణించాయి. 


తాత్సర్యం: కర్గుడి బాణాలు గ్రుచ్చుకొనేసరికి పాండవుల ఏనుగులు బాధతో అరిచాయి. మూర్చిల్లాయి, నేలమీదపడి 
దొర్దాయి, కలత చెందాయి, వెంటనే కూలబడ్డాయి. చిగ్రెత్తుక వచ్చి తిరిగాయి, పారిపోయాయి. మరణించాయి. 


వ. అప్పుడు నకులుం డతని మార్మొనియె; భీమసేనుం డశ్వత్థామను, సాత్యకి గైకేయులగు విందానువిందులను 
జిత్ర సేనుండనురాజు శ్రుతకర్మను, బ్రతివింధ్యుండు చిత్రుండను మనుజనాథుని, ధర్మపుత్రుండు దుర్యోధనుని, 


46 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధనంజయుండు సంశప్తకులను, ధృష్టద్యుమ్నుండు గృపాచార్యుని, శిఖండి గృతవర్మను, శ్రుతకీర్తి శల్యుని, 
సహదేవుండు దుశ్శాసనునిం దలపడి రట్టియెడ. 89 


ప్రతిపదార్థం: అప్పుడు= కర్గుని చేతిలో గజుసైన్యం కూలిపోతున్న సమయంలో; నకులుండు; అతనిన్‌= इदुः మార్కొనియెన్‌= 
ఎదుర్కొన్నాడు; భీమసేనుండు= భీముడు; అశృత్తామను= (ద్రోణుని కుమారునీ; సాత్యకి= యుయుధానుడు, వృష్ణి వంశీయుడు, 
శిని మనుమడు, సత్యకుని కొడుకు - కృష్ణుడికి తమ్ముని వరుసవాడు; కైకేయులు+అగు= కేకయ వంశీయులయిన; 
విందానువిందులను= విందుడు అనువిందుడు అనే సోదరులనూ; చిత్రసేనుండు+అను= చిత్రసేనుడనే పేరుగల; రాజు= 
అభిసారదేశపు ప్రభువు; (శ్రుతకర్మను= ద్రౌపదీ సహదేవుల పుత్రునీ; (ప్రతివింధ్యుండు= (ద్రౌపదీ యుధిష్థిరుల కుమారుడు; 
చిత్రుండు+అను= చిత్రుడనే పేరుగల; మనుజనాథుని= నరపతినీ; ధర్మపుత్రుండు= యుధిష్థిరుడు; దుర్యోధనుని= దుర్యోధనునీ; 
ధనంజయుండు= అర్జునుడు; సంశప్తకులను= అర్జునుని చంపుతామని (ప్రతిజ్ఞచేసిన యోధులనూ; ధృష్టద్యుమ్నుండు= 
ద్రౌపది అన్న; కృపాచార్యుని= [ద్రోణుని బావమరదినీ; శిఖండి= (ద్రౌపది మరొక అన్న; కృతవర్మను= యదువంశంలోని 
భోజశాఖీయుడైన హృదికుని పు(త్రునీ; (శ్రుతకీర్తి= (ద్రౌపదీ పార్గుల తనయుడు; శల్యుని= మ।ద్రరాజునీ; సహదేవుండు= చివరి 
పాండవుడు; దుశ్ళాసనునిన్‌= దుర్యోధనుని మొదటి తమ్మునీ; తలపడిరి= డీకొన్నారు; అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: ఆ సమయంలో నకులుడు కర్గుడిని ఎదుర్కొన్నాడు. భీమసేనుడు అశ్యత్తామనూ, సాత్యకి కేకయ 
వంశీయులయిన విందానువిందులనూ, చిత్రసేనుడు శ్రుతకర్మనూ, (ప్రతివింధ్యుడు చి(త్రుడిని, ధర్మరాజు 
దుర్యోధనుడిని, అర్జునుడు సంశస్తకులను, ధృష్టద్యుమ్నుడు కృపాచార్యుడినీ, 8806 కృతవర్మనూ, (శ్రుతకీర్తి శల్యుడినీ, 
సహదేవుడు దుశ్ళాసనుడినీ ఎదుర్కొన్నారు. 


సీ, శైనేయుతోడ విందానువిందులు మహా । హవము సేయంగ నయ్యాదవోత్త 
ముడు 8 వారి కార్ముకములు రెంటిని । దునిమి యంగంబుల నినిచె దూపు 
లవ్వీరు లన్య శరాసనోద్దారులై । యతనిపై( బటిపిరి శితశరంబు 
లత(డును వారు నన్యోన్యచాపచ్చిదా వైచిత్రి నొప్పారి రేచి దొడ్డ 


విల్లుగొని యతి రయమున భల్లనిహతి । ०९६८ డనువిందు తలంద్రుంప నది ప్రదీప్త 


1 


రత్నకుండలశోభాభిరామపతన । భంగి ८८8७ శోకసంపాదియయ్య. 90 


ప్రతిపదార్థం: వింద+అనువిందులు= విందుడు అనువిందుడు అను కైకేయులు; శైనేయు తోడన్‌= శిని మనుమడైన 
సాత్యకితో; మహత్‌+ఆహవము= గొప్పయుద్దం; చేయంగన్‌= చేయగా; ఆ+యాదవ+ఉత్తము(డు= ఆ యాదవశ్రేష్టుడైన 
సాత్యకి; >६)= విజృంభించి; వారి= విందానువిందులిద్దరియొక్క; కార్ముకములు= ధనుస్సులు; రెంటిని= రెండింటినీ; 
తునిమి= నరికి; అంగంబులన్‌= వారి శరీరాలలో; తూపులు= బాణాలను; నినిచెన్‌= నింపాడు; ఆ+వీరులు= ఆ వీరులయిన 
విందానువిందులు; అన్యశరాసన+ఉత్‌+ధారులు+ఐ= వేరే ధనుస్సులు తీసికొన్నవారై; అతనిపైన్‌= సాత్యకిమీద; శితశరంబులు= 
వాడి బాణాలను; పఅజిసిరి= (ప్రయోగించారు; అతడును= సాత్యకీ; వారున్‌= విందానువిందులూ; అన్యోన్య= పరస్పరం, 
ఒకభొకళ్ళ; చాపచ్చిదా= ధనుస్సులను నరుకుకొనటంలోని; వైచిత్రిన్‌= వింతతో; ఒప్పారిరి= శోభించారు; ఆత(డు= సాత్యకి; 
ఏచి= విజృంభించి; దొడ్డవిల్లు= పెద్ద ధనుస్సును; కొని= తీసికొని; అతిరయమునన్‌= మిక్కిలి వేగంతో; భల్లనిహతిన్‌= బాణపు 
దెబ్బతో; అనువిందు= అనువిందునియొక్క; తలన్‌= శిరస్సును; (త్రుంపన్‌= నరకగా; అది= ఆ తల; (ప్రదీప్త= మిక్కిలిగా 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 47 
వెలుగుతున్న; రత్న= రత్నాలు కల; కుండల= కర్లభూషణాలయొక్క; శోభా= కాంతితో; అభిరామ= మనోహరమైన; పతనభంగిన్‌= 
పడే పద్దతితో; తద్‌+అనీక= అతడి సైన్యానికి, లేదా కౌరవ సైన్యానికి; శోక= వగపును; సంపాది= సంపాదించేది; అయ్యెన్‌= 


అయినది. 


తాత్సర్యం: విందానువిందులు సాత్యకితో గొప్పయుద్దం చేశారు. అందులో సాత్యకి విజృంభించి వారి రెండు 
ధనుస్సులూ నరికాడు. వారి శరీరాల నిండా బాణాలు నింపాడు. వారిద్దరూ వేరే ధనుస్సులు తీసికొని అతడిమీద 
వాడి అమ్ములు ప్రయోగించారు. తరువాత సాత్యకి, విందానువిందులూ ఒకరి ధనుస్సులు మరొకరు వింత వింతగా 
ఖండించుకొన్నారు. సాత్యకి ఒక పెద్ద ధనుస్సు తీసికొని మిక్కిలి వేగంతో బాణం ప్రయోగించి అనువిందుడి తల 
నరికాడు. అది బాగా మెరుస్తున్న రత్నకుండలశోభతో మనోహరంగా ఉండి పడుతూ, అతడి సైన్యానికీ మన సైన్యానికీ 
కూడా శోకం కలిగించింది. 


మ. కని విందుండు ప్రదీప్తచాప ధరు(డై కాండప్రసారంబులన్‌ 
శినివీరుం గుసుమాఢ్య కింశుకసముం జేయంగ నయ్యోధు( డా 
తని యంగంబుల( బంచవింశతి శితాస్తంబుల్‌ వడిం एप నే 
Cc ” 
పున వారొండొరుసూతులం దునిమి నిప్పుల్రాలు కన్లోయితోన్‌. 91 


ప్రతిపదార్థం: విందుండు= విందుడు; కని= (తమ్మునిపాటు) చూచి; (ప్రదీప్త= ఎక్కువగా మెరుస్తున్న; చాప= ధనుస్సును; 
ధరుండు+ఐ= ధరించినవాడై; కాండ= బాణాలయొక్క; (ప్రసారంబులన్‌= వ్యాప్తులతో; శినివీరున్‌= శినిమనుమడైన వీరుడు 
సాత్యకిని; కుసుమాఢ్య= పువ్వులుగల; కింశుక= మోదుగుచెట్టుతో; సమున్‌= సమానమైన వానినిగా; చేయంగన్‌= చేయగా; 
ఆ+యోధు(డు= సాత్యకి; ఆతని= ఏందుయొక్క; అంగంబులన్‌= అవయవాలమీద; పంచవింశతి= ఇరవై ఐదు; శిత+అ స్రంబుల్‌= 
వాడిబాణాలు; వడిన్‌= వేగంతో; (క్రుచ్చెన్‌= నాటినాడు; వారు= సాత్యకీవిందుడూ; ఏపునన్‌= విజృంభణంతో; ఒండు+ఒరు= 
ఒకరు మరొకరియొక్క; సూతులన్‌= సారథులను; నిప్పుల్‌= అగ్నికణాలు; రాలు= (క్రిందపడవేసే; కన్లోయితోన్‌= కన్నుల 
జంటతో; తునిమి= ఖండించి. 


తాత్సర్యం: విందుడు తన తమ్ముడి పాటు చూచాడు. బాగా మెరుస్తున్న ధనుస్సు పట్టుకొన్నాడు. అమ్ములు 
ప్రయోగించి సాత్యకిని పువ్వులతో ఉన్న మోదుగుచెట్టువలె చేశాడు. (అనగా పలుగాయాలు కలుగజేసి ఆ గాయాల 
నుంచి నెత్తురు వచ్చేటట్టు చేశాడు. అందువలన ఆ గాయాలు మోదుగు పువ్వులవలె > ఉన్నందున సాత్యకి 
పూలతో ఉన్న మోదుగుచెట్టువలె ఉన్నాడని భావం.) అపుడు సాత్యకి విందుని అవయవాలపై ఇరవై ఐదు బాణాలు 
నాటాడు. అట్లా వారిద్దరూ విజృంభించి కోపంతో కన్నులు నిప్పులు రాల్బుతున్నవా అన్నట్లు ఎర్రబడిన కన్నుల 
జంటతో ఒకరి సూతుని మరొకరు చంపుకొని. 


విశేషం: అలం: ఉపమ. 


తే. ఒకళు లొకళుల హయముల నుర్వి(గూల్లి । యొండొరుల కార్ముకమ్ములు ఖండితములు 
సేసి తేరులు డిగ్గి రుద్దాసి తాసి । చర్మశోభిత హస్తులై సరభసముగ. 92 


48 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఒకళులు= ఒకరు; ఒకళుల= మరియొకరియొక్క; హయములన్‌= గుర్రాలను; ఉర్వ్పిన్‌= నేలపై; కూల్చి= 
పడిపోయేటట్లుచేసి, సంహరించి; ఒండు+ఒరుల= ఒకరు మరియొకరి యొక్క; కార్ముకములు= ధనుస్సులను; ఖండితములు+ 
చేసి= నరకబడినవిగా చేసుకొని; ఉద్భాసిత= మిక్కలిగా మెరసే; అసి= ఖడ్డాలతో; చర్శ్మ= డాలులతో; శోభిత= విలసిల్లే; 
హస్తులు+ఐ= చేతులు కలవారై; సరభసముగన్‌= త్వరతో; తేరులు= రథాలు; డిగ్గిరి= దిగినారు. 


తాత్సర్యం: ఒకరి గుర్రాలను మరొకరు చంపుకొన్నారు. ఒకరి ధనుస్సులను మరొకరు నరుకుకొన్నారు. ఇరువురూ 
కత్తులతో డాలులతో తమ చేతులు (ప్రకాశిస్తుండగా గబగబా రథాలనుండి నేలకు దిగారు. 


వ. ఇట్లు పాదచారులై మండల ప్రచారంబుల మెటియుచు. 93 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారంగా; పాదచారులు+ఐ= (వాహనాలపై ఉండక) కాళ్ళతో నడుస్తున్నవారై; మండల (ప్రచారంబులన్‌= 
5 


వలయాలుగా తిరగటములతో; మెజయుచున్‌= (ప్రకాశిస్తూ. (పై పద్యంలోని పొలిసెన్‌ అన్న (క్రియతో అన్వయం.) 


తాతర్వం: ఇటా కాలినడకతో వలయాలుగా తిరుగుతూ. 
9) వ్ర ౧ 


క చేరి బహు చిత్ర గతులం । బోరంగా నొడ్డనముల( బొలిసెం బలకల్‌ 
నేరిమిమై( గెళవున శిని । వీరుం డిరువఖీయగా౮గ విందుని వ్రేసెన్‌. 94 


ప్రతిపదార్థం: చేరి= సమీపించి; బహు= అనేకమైన; చిత్ర= వింతలైన; గతులన్‌= నడకలతో; పోరంగాన్‌= యుద్దంచేయగా; 
పలకలు= డాళ్ళు; ఒడ్డనములన్‌= కత్తి దెబ్బలకు కాపుగా పెట్టటమువల్ల; పొలిసెన్‌= (బ్రద్దలైపోయాయి; శినివీరుండు= సాత్యకి; 
విందునిన్‌= విందుని; ఇరు= రెండు; పజీయగా(గన్‌= ముక్కలయ్యేటట్టు; నేరిమిమైన్‌= నేర్పుతో; కెళవునన్‌= పార్మ్వంలో; 
వ్రేసెన్‌= నరికాడు. 


తాత్సర్యం: సమీపించి చిత్ర విచిత్ర గమనాలతో పోరాడే సమయంలో, వారి డాళ్ళు రెండూ కత్తి దెబ్బలకు 
మాటుగా పెట్టటంవలన పగిలిపోయాయి. సాత్యకి ప్రక్కనుంచి నేర్పుతో రెండు ముక్కలయ్యేటట్లు విందుడిని 
ఖండించాడు. 


వ. ఇత్తెబింగున నయ్యిరువురం జంపి సాత్యకి యుధామన్యు తేరెక్కి యుక్కున వేటొక్క రథంబు సన్నద్దంబు 
గావించుకొని కైకేయబలంబులం బటిపె( జిత్రసేనుండును నీ మనుమండగు శ్రుతకర్మయుం బెనంగునెడ 
నాశ్రుతకర్ముండు. 95 


ప్రతిపదార్థం: సాత్యకి= యుయుధానుడు; ఈ+తెజింగునన్‌= ఈ విధంగా; ఆ+ఇరువురన్‌= ఆ విందానువిందులనిద్దరినీ; 
©= 'సంహరిఠచి! యుధామన్యు= అర్జునుని చ[క్రరక్షకుడైన యుధామన్యునియొక్క; తేరు+ఎక్కి= రథం ఎక్కి; ఉక్కునన్‌= 
ప్రతాపంతో; వేఖు+ఒక్క= వేటే ఒక; రథంబు= తేరు; సన్నద్దంబు= సంసిద్దం; కావించుకొని= చేయించుకొని; కైకేయ 
బలంబులన్‌= కేకయదేశ సేనలను; పటిఫెన్‌= తరిమాడు; చిత్రసేనుండును= చిత్రోనుడనే అభిసారదేశపు రాజు; నీ 
మనుమండు+అగు= నీ తమ్ముని మనుమడు కనుక నీకు మనుమడే అయిన; (శ్రుతకర్మయున్‌= (ద్రౌపదీ సహదేవుల 
పుత్రుడయిన (శ్రుతకర్మా; పెనంగు= పోరాడే; ఎడన్‌= సమయంలో; == (ప్రసిద్దుడైన; శ్రుతకర్ముండు= (శ్రుతకర్మ. (తరువాతి 


£ 


పద్యం తో అ న్వయం. ) 


కర్ణసర్వము - ప్రథమాశ్వాసము 49 


తాత్సర్యం: సాత్యకి ఇట్లా విందానువిందులిద్దరినీ సంహరించాడు. యుధామన్యుడి రథమధిరోహించాడు. 
ప్రతాపంతో మరొక్కతేరు సిద్దం చేయించుకొన్నాడు. అభిసారదేశపు రాజు చిత్రసేనుడూ, (ద్రౌపదీసహదేవుల కుమారుడు 
శ్రుతకర్మా పోరాడుతుండగా (इठे, 


> ఆ రాజు నైదు వాలిక । నారసముల నొంప क्छ నవశరముల న 
క్మౌరవుని నేసి నొంచెను । సారధి నై దింట నధిక సంరంభమునన్‌. 96 


ప్రతిపదార్థం: ఆ రాజున్‌= చిత్రసేనుని; ఐదు= అయిదు; వాలిక= వాడియయిన; నారసములన్‌= కేవలం ఇనుముతో చేసిన 
బాణాలతో; నొంపన్‌= నొప్పింపగా; అత(డు= చిత్రసేనుడు; అధికసంరంభమునన్‌= అధికమైన త్వరతో; ఆ+కౌరవునిన్‌= ఆ 
కురువంశీయుడైన (శ్రుతకర్మను; నవశరములన్‌= తొమ్మిది అమ్ములతో; ఏసి= కొట్టి; అతని సారథిన్‌= అతని సూతుని; 
ఐదింటన్‌= ఐదు బాణాలతో; నొంచెను= నొప్పించాడు. 


తాత్సర్యం: ఆ అభిసార దేశపు రాజును వాడికల ఐదు ఇనుపబాణాలతో నొప్పించగా, అతడు తొమ్మిది బాణాలతో 
మిక్కిలి త్వరతో (శుతకర్మను కొట్టి, ఐదు బాణాలతో అతడి సారథిని నొప్పించాడు. 


సీ, శ్రుతకర్మ కోపించి క్రూరనారాచ మ । జ్ఞన నాథుజత్రుదేశమున నాట 
బడి మూర్హవోయిన( బైపయి వెండియు । ०००८ దెప్పిటి యతం డెసకమెస(గ 
నుక్కునC దునుమాడె నక్కుమారుని శరా । సన మత(డొండొక చాపమెత్తి 
తటిచుటమ్ముల నేదు వెటి(గిన చందంబు । సేసె ८०००९०८८ జిత్రసేను 


తే, నాత( డాతనియురమున శాతశరము । దూటినేయ నబ్బాలుండు తోన వివిధ 
బాణముల నానృ్భపుని ముంచి శోణితమున । భల్లమొక్కట( దల నేల డొల్లనేసె. 97 


ప్రతిపదార్థం: (శుతకర్మ= (ద్రౌపదీ సహదేవుల కుమారుడు; కోపించి= అలిగి; క్రూర నారాచము= కఠినమైన బాణం; ఆ+ 
జననాథు= ఆ రాజుయొక్క; జ(త్రుదేశమునన్‌= భుజము ठर) రొమ్మూ కలిసే (ప్రదేశంలో; నాటన్‌= దిగేటట్లు వేయగా; 
పడి= (క్రిందపడి; మూర్చ+పోయినన్‌= మూర్శిల్లగా; పై+పయి= ఆ పైని; వెండియున్‌= మళ్ళీ; ఏయన్‌= బాణం ప్రయోగింపగా; 
అతండు= చిత్రేనుడు; తెప్పిజీ= మూర్భనుండి తేరుకొని; ఎసకము= విజృంభణం; ఎస(గన్‌= ఒప్పగా; ఉక్కునన్‌= 
ప్రతాపంతో; ఆ+కుమారుని= ఆ బాలునియొక్క; శరాసనము= ధనుస్సును; తునుము+ఆడెన్‌= నరికాడు; అతడు= 
(శుతకర్మ; ఒండు+ఒక= మరొక; చాపము= ధనుస్సును; ఎత్తి= తీసికొని; రయమునన్‌= వేగంతో; తజిచు= దట్టముగా, 
ఎడములేకుండా పడిన; అమ్ములతోన్‌= బాణాలతో; చిత్రసేనున్‌= చిత్రసేనుని; ఏదు= ఏదుపంది, ముండ్లపంది; పెటి(గిన= 
విజృంభించిన, అనగా ముడుచుకొని ఉన్న ముళ్ళువిప్పిన; చందంబు= విధముగా; చేసెన్‌= చేశాడు; ఆత(డు= ఆ చిత్రసేనుడు; 
శాతశరము= వాడియెన బాణం; ఆతని= ఆ (శ్రుతకర్మయొక్క; ఉరమునన్‌= రొమ్ములో; దూజన్‌= చొచ్చిపోయేటట్లుగా; 
ఏయన్‌= ప్రయోగింపగా; ఆ+బాలుండు= (శుతకర్మ; తోన్‌+అ= వెంటనే; వివిధ= పలురకములయిన; బాణములన్‌= అమ్ములతో; 
ఆ నృపుని= ఆ రాజును; శోణితమునన్‌= రక్తంలో; ముంచి= మునిగేటట్లుచేసి; భల్లము= బాణము; ఒక్కటన్‌= ఒకదానితో; 
తల= ఆ రాజు శిరస్సు; నేలన్‌= భూమిపై; డొల్లన్‌= దొర్లేటట్లుగా; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: (శుతకర్మకు కోపం వచ్చి, ఒక గట్టి బాణంతో ఆ రాజును భుజముశిరస్ఫూ రొమ్మూ కలిసేచోట 
కొట్టాడు. దానితో ఆ రాజు మూర్శిల్లాడు. శ్రుతకర్మ అట్లా ఉన్నవాడిని మళ్ళీ కొట్టాడు. అపు డారాజుకు తెలివి 
€> C9 C9 €> 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


వబ్బింది. అపుడు అతడు విజృంభించి (ప్రతాపంతో శుతకర్మ ధనుస్సును వరగ్గ్‌టాడు. శుతకర్మ మరొక విల్లు 
తీసుకొని ఆరాజు శరీరం నిండా బాణాలు నాటితే ఆయన ఏదుపంది ఒళ్ళు పెంచినట్టు (ముళ్ళు నిక్కబొడుచుకొనేటట్లు 
చేసినట్టు) కనిపించాడు. చిత్రసేనుడు వెంటనే శుతకర్మ వక్షుస్థలంలో దిగేటట్సూక వాడి బాణం (ప్రయోగించాడు. 
(శుతకర్మ వెంటనే ఆ రాజును రక్తంలో మునిగేటట్లుచేసి, ఒక బాణంతో అతడి తల నేలపై పడి దొర్లేటట్లు కొట్టాడు. 


ప్రతివింధ్యు(డు చిత్రుడను రాజుం జంపుట (సం. 8-10-15) 


ఉ. ఏలినవాని పాటు గని యేడ్తెజి( దద్దల మొక్క పెట్ట యా 

२४०२८ జుట్టు ముట్టుటయు( బేర్ణినయుద్దతి( దీవ్ర సాయక 

జ్వాలల నేర్చి యుద్ధటభుజావిభవం బలరంగ నల్గడం 

దోలె నుదాత్తవిక్రమకుతూహలి నా మనుమండు భూవరా! 98 
ప్రతిపదార్థం: భూవరా!= భూపతీ!; తద్‌+బలము= ఆ చిత్రసేనుని సైన్యం; ఏలినవాని= తమ్మేలిన రాజుయొక్క; పాటు= 
పడిపోవటం; కని= చూచి; ఏడ్సెజున్‌= వేగంతో; ఒక్కపెట్టు+అ= ఒక్కమాబుగా; ఆభీలతన్‌= భయంకరంగా; చుట్టు= 
అన్నివైపులా; ముట్టుటయున్‌= దాడి చేయగా; ఉదాత్త= గొప్పదైన; వ(క్రమ= పరా(క్రమంయొక్క; కుతూహలి= తమకం 
కలవాడైన; నీ మనుమండు= (శ్రుతకర్మ; పేర్చిన= పెరిగిన; ఉద్దతిన్‌= గర్వంతో; తీ(వ్ర= తీక్టమైన; సాయక= బాణాలయొక్క; 
జ్యాలలన్‌= మంటలతో; ఏర్భి= కాల్చి; ఉద్భట= భయంకరమైన; భుజా= బాహువులయొక్క; విభవంబు= ఐశ్వర్యం, బలం; 
అలరంగన్‌= ఒప్పుగా; నలు+కడన్‌= నాలుగు దిక్కులకు; తోలెన్‌= తరిమినాడు. 


తాత్సర్యం: రాజా! తమ రాజు పడిపోవటం చూచిన చిత్రసేనుని సైన్యం విజృంభించింది. ఒక్కసారిగా, భయంకరంగా 
(త్రతకర్మను చుట్టూ ముట్టడించింది. అతడు మహాపరాక్రమం ప్రదర్శించటానికి తమకపడుతున్నాడేమో, భయంకరమైన 
తన బాహుబలం విలసిల్జుతుండగా పెరిగిన గర్వంతో వాడి బాణాల మంటలతో మనొసైన్యాన్ని కాల్సేసరికి అది 
నలుదిక్కులకూ పారిపోయింది. 


సీ, అప్పుడు ప్రతి వింధ్యు(డైదు బాణముల జి । త్రుని మేనునొంచి తత్పూతు వక్ష 
మున గ్రూర శరములు మూడు నాటించి యొ । కృమ్మునం గేతు వల్లార్తి పేర్చి 
యతడు దన్నుగ్రనవాస్ర్ర పీడితుజేయ । విలుద్రుంచి వెస(బంచ విశిఖ నిహతుC 
గావించి శక్తి యుగ్రమ్ముగ 5८ । బెలుచ నాలుగు ८०९००९०८ జేసి 


తే. నలిగి యాతండు గదవైచి యక్కుమారు । ఘోటకంబుల సూతుని గూల్చై నదియ 
పట్టుకొని వైచె మగుడ నప్పాండు పొత్రు । చేయి వడి నుచ్చిపోవ నచ్చిత్రు( డధిప! 99 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; అప్పుడు= ఆ సమయంలో; ప్రతివింధ్యుడు= (ద్రౌపదీ యుధిష్థిరుల పుత్రుడు; ఐదు; 

బాణములన్‌= అమ్ములతో; చిత్రుని= చిత్రుడియొక్క; మేను= శరీరం; నొంచి= నొప్పించి; తద్‌= అతని; సూతు= సారథియొక్క; 

వక్షమునన్‌= రొమ్ముపై; క్రూరశరములు= కఠినములైన బాణములు; మూ(డు= మూడింటిని; నాటించి= గ్రుచ్చి; ఒక్క+అమ్మునన్‌= 

ఒక్క బాణంతో; కేతువు= జెండా; అల్లార్భి= పడగొట్టి; పేర్చి= విజృంభించి; అత(డు= చిత్రుడు; తన్నున్‌= ((ప్రతివింధ్యుడనే) 

తనను; == తీక్షమైన; నవ+అస్ర్ర= తొమ్మిది అస్ర్రములతో; పీడితున్‌= బాధింపబడినవానిని; చేయన్‌= చేయగా; విలు= 
६० 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 51 
(చితుని) ధనుస్సును; (త్రుంచి= విరిచి; వెసన్‌= వెంటనే; పంచ= ఐదైన; విశిఖ= బాణాలతో; నిహతున్‌= మిక్కిలి కొట్టబడిన 
వానిని; కావించి= చేసి, ఐదు బాణాలతో కొట్టి; శక్తి= (చిత్రుడు) ఈటె వంటి ఆయుధాన్ని; ఉగ్రమ్ముగన్‌= వేగంగా; వైచినన్‌= 
విసరగా; ((ప్రతివింధ్యుడు) పెలుచన్‌= పరాక్రమంతో; నాలుగు= నాలుగైన; తునియలుగన్‌= ముక్కలుగా; చేసెన్‌= చేశాడు; 
ఆత(డు= చిత్రుడు; అలిగి= కోపించి; గద= గుదియను; వైచి= విసరి; ఆ+కుమారు= ఆ బాలుడి; ఘోటకంబులన్‌= 
గుర్రాలను; సూతునిన్‌= సారథినీ; కూల్చెన్‌= సంహరించాడు; ఆ+చిత్రుడు= ఆ చిత్రుడనే రాజు; అది+అ= గదనే; 
పట్టుకొని= తీసికొని; ఆ+పాండు= ఆ పాండురాజుయొక్క; పౌత్రు= మనుమనియొక్క; చేయి= హస్తం; వడిన్‌= వేగంవల్ల; 
ఉచ్చిపోవన్‌= చీలిపోయేటట్టు; మగుడన్‌= తిరిగి; వైచెన్‌= విసిరాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో ప్రతివింధ్యుడు ఐదుబాణాలు (ప్రయోగించి, చితుడి శరీరానికి నొప్పి కలిగించాడు. 
అతడి సారథి రొమ్ములో మూడు బాణాలు దిగవేశాడు. ఒక బాణంతో జెండా పడగొట్టాడు. చిత్రుడు తొమ్మిది 
బాణాలు వేసి ప్రతివింధ్యుడికి బాధ కలిగించాడు. (ప్రతివింధ్యుడు చి(త్రుని విల్లు విరిచాడు. అతడిని ఐదుబాణాలతో 
బాగా కొట్టాడు. చిత్రుడు ఈటె విసిరాడు. ప్రతివింధ్యుడు దానిని నాలుగు ముక్కలు చేశాడు. చిత్రుడు కోపించి 
గద విసిరాడు. దానివలన |ప్రతివింధ్యుడి గుర్రాలూ, సూతుడూ మరణించారు. చిత్రుడు మళ్ళీ గదనే ప్రయోగించి 
ప్రతివింధ్యుడి చేయి చీలిపోయేటట్టు చేశాడు. 


ఉ. బాహువు నొచ్చినం గినిసి భాసురతోమరమెత్తి కౌరవ 

వ్యూహము సంచలింప నత డుగ్రత వైచిన గంకటంబు( ద 

ద్దేహము నుచ్చిపోవుటయు.€ ठ నరేశ్వర! యవ్విభుండు వ 

జ్రాహతి(గూలు పర్వతమునాక్ళతి నుత్మట వైకృతంబుగన్‌. 100 
ప్రతిపదార్థం: నర+ఈశ్వర!= నరనాథా, రాజా!; అత(డు= (ప్రతివింధ్యుడు; బాహువు= చెయ్యి; నొచ్చినన్‌= నొప్పిచెందినందువల్ల; 
కినిసి= కోపించి; కౌరవ= కౌరవులయొక్క; వ్యూహము= సమూహము, సైన్యము; సంచలింపన్‌= కదలిపోవగా; ఉ(గ్రతన్‌= 
రౌద్రముతో; భాసుర= (ప్రకాశిస్తున్న; తోమరము= చిన్నయిీటె; ఎత్తి= తీసికొని; వైచినన్‌= విసరగా; (అది) కంకటంబున్‌= 
కవచమూ; తద్‌+దేహమున్‌= అతని శరీరాన్ని; ఉచ్చిపోవుటయున్‌= చీల్చ్బుకొనిపోవటంవల్ల; ఆ+విభుండు= ఆ రాజు; వ(జ్ర= 
వజ్రాయుధం యొక్క; ఆహతిన్‌= గట్టిదెబ్బవల్ల; కూలు= పడిపోయే; పర్వతము+ఆకృతిన్‌= పర్వతం విధంగా; ఉత్కట= 
అధికమైన; వైకృతంబుగన్‌= వికారాకారంతో; (త్రెళ్ళెన్‌= మరణించాడు. 


తాత్సర్యం: చేతికి బాధ కలిగేసరికి ప్రతివింధ్యుడికి కోపం వచ్చింది. అందువలన ఒక వెలిగే తోమరం తీసికొని 
రౌ(ద్రంతో విసిరాడు. అది చూచి కౌరవసైన్యం భయపడిపోయింది. ఆ తోమరం చిత్రుడి కవచాన్నీ, అతడి దేహాన్నీ 
చీల్చుకొనిపోయేసరికి, అతడు వ[జ్రపుదెబ్బకు కూలిపోయే కొండవలె వికారాకారంతో పడిపోయాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇట్లు చిత్రుండు దెగటాటినం గనుంగొని మన యోధులు ప్రతివింధ్యుపై నడరి యనేకాస్త్ర శస్తంబులం 
బొదివినం బొలివోని కలితనంబున నేలకుటికి యక్కుమారుండు గోదండటంకారంబున నంబరంబు 
పూరించుచు బాణాసారంబు వరగింప( బాండవసైనికులు బెట్టిదంపుటురవడిం గదిసి యతనికిం 


52 శ్రీమదాంధ్ర మహాభారతము 


దోడ్సడుటయు మనవారలు విచ్చి వెన్నిచ్చి పబిచి రప్పుడశ్వత్థామభీమసేనుల సంగ్రామంబు భీమంబయి చెల్లి 

నందు. 101 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; చిత్రుండు= చిత్రుడు; తెగటారినన్‌= చనిపోగా; మనయోధులు= మన యుద్దభటులు; 
కనుంగొని= చూచి; (ప్రతివింధ్యుపైన్‌= (ప్రతివింధ్యుని మీద; అడరి= చెలరేగి; అనేక+అస్ర్ర= చాలా అ[స్తాలతోనూ; శస్త్రంబులన్‌= 
ఆయుధాలతోనూ; పఫొదివినన్‌= కప్పగా; ఆ+కుమారుండు= ఆ బాలుడు; పొలి+పోని= తగ్గని; కలితనంబునన్‌= సామర్థ్యంతో, 
నేర్పుతో; నేలకున్‌+ఉణికి= భూమిమీదికి దూకి; కోదండ టంకారంబునన్‌= ధనుష్టంకారంతో; అంబరంబు= ఆకాశం; 
పూరించుచున్‌= నిండిస్తూ; బాణసారంబు= బాణముల వర్షం; పర(గింపన్‌= కురిపింపగా; పాండవ సైనికులు= పాండవుల 
సైనికులు; బెట్టిదంపు= అతి తీవ్రమైన; ఉరవడిన్‌= విజృంభణంతో; కదిసి= సమీపించి; అతనికిన్‌= ప్రతివింధ్యునికి; తోడ్సడుటయున్‌= 
సాయపడగా; మనవారలు= మన సైనికులు; విచ్చి= చెల్లాచెదరై; వెన్ను+ఇచ్చి= వెనుకకు మరలి; పబుచిరి= పారిపోయారు; 
అప్పుడు= ఆ సమయంలో; అశృత్తామ భీమసేనుల= అశ్వత్తామయొక్క భీమునియొక్క; సంగ్రామంబు= యుద్దం; భీమంబు+ 
అయి= భయంకరమై; చెల్లెన్‌= నడచింది; అందున్‌= ఆ యుద్దంలో. 


తాత్సర్యం: ఇట్టా చిత్రుడి సంహారం చూశారు మన సైనికులు. వెంటనే (ప్రతివింధ్యుడి మీద దాడిచేసి ఎన్నో 
तेषू न> ప్రయోగించారు. అతడు చిన్నవాడయినా సామర్థ్యం తక్కువలేదు కనుక, రథంమీద నుండి నేలకు 
దూకి, ధనుష్టంకారంతో ఆకాశాన్ని నింపివేస్తూ బాణవర్షం కురిపించాడు. అంతలో పాండవ సైనికులు అతివేగంతో 
అతడివద్దకు వచ్చి సాయపడ్డారు. మనవారు వెనుదిరిగి చెల్లాచెదరై పారిపోయారు. ఇక అశ్వత్తామ భీమ్మేనుల 
యుద్దం చూడ భయంకరంగా నడిచింది. ఆ యుద్దంలో - (తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర గురుపుత్రు(డు దొంబది శిత । శరముల( బావని రథంబు సంవృతముగ( జే 
సె రయం బార(గ సాయక । పరంపరలు వటిపె నతనిపై నత డలుకన్‌. 102 


ప్రతిపదార్థం: గురుపుతు(డు= అశృత్తామ; తొంబది= తొంబై; శితశరములన్‌= వాడిబాణాలతో; పావని రథంబు= 
వాయుపు(త్రుడైన భీముని తేరు; సంవృతముగన్‌+చేసెన్‌= కప్పబడినదిగా చేశాడు; అత(డు= భీమసేనుడు; అలుకన్‌= 
కోపంతో; రయంబు+ఆర(గన్‌= వేగం ఒప్పగా; అతనిపైన్‌= అశృత్తామసై; సాయక పరంపరలు= అమ్ముల వరుసలు; 
పబిపెన్‌= (ప్రసరింపజేశాడు. 

తాత్సర్యం: అశృత్తామ తొంభై పదునైన బాణాలు ప్రయోగించి భీముడి తేరు కప్పివేశాడు. భీముడు కోపంతో, 
వేగంతో అశృత్తామ మీద శర పరంపర (ప్రసరింపజేశాడు. 


వ. వాని మగిడించి. 103 
తాత్సర్యం: ఆ బాణాలను తిరుగగొట్టి. 


క  అనిలజుఫాలము గురునం । దను(డు పటు ప్రదరకీలితము సేయుడు నా 
తని నిటలంబున నత డే । పున బాణత్రయము నాటె భూవరముఖ్యా! 104 


ప్రతిపదార్థం: భూవరముఖ్యా!= భూపతులలో (శ్రేషుడవయిన ధృతరాష్ట్ర మహారాజా! గురునందను(డు= కౌరవపాండవ 
గురువైన (ద్రోణాచార్యుని పుత్రుడయిన అశ్యత్తామ; అనిలజు= వాయుపుత్రుడయిన భీమునియొక్క; ఫాలము= నొసటిని; 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 53 
పటు= గట్టిదైన; ప్రదర= చీల్చేబాణంచేత; కీలితము= దిగబడినదిగా; చేయుడున్‌= చేసిన తరువాత; అత(డు= భీమసేనుడు; 


ఏపునన్‌= పౌరుషంతో; ఆతని= అశృత్తామయొక్క; నిటలంబునన్‌= నొసట; బాణత్రయము= మూడుబాణాలు; నాటెన్‌= 
దిగగొట్టాడు. 


తాత్సర్యం: రాజోత్తమా! అశృత్తామ భీముడి నొసట గట్టి బాణం దిగేటట్లు కొట్టాడు. వెంటనే భీముడు పౌరుషంతో 
అశృత్తామ నొసట మూడు బాణాలు దిగగొట్లాడు. 
2 €> 

వ. మటియును. 105 
తాత్సర్యం: మళ్ళీ. 
చ. గురుసుతబీమసేను లతి ఘోీరవిధంబుల( బోరి యొండొరుం 

దెరలుపలేని సామ్యమున దీపితులై లయకాల విస్స్పుర 

త్రరణియుగంబు(బోలె శరధామ సమగ్రత( బ్రజ్వరిల్లి యొ 

ప్పిరి రథ చిత్రచారులఘు భీషణసంచరణంబు లొప్పం(గన్‌. 106 
ప్రతిపదార్థం: గురుసుత, భీమసేనులు= అశ్వత్తామ, భీముడు; అతి= మిక్కిలి; ఘోర= భయంకరమైన; విధంబులన్‌= 
పద్దతులతో; పోరి= యుద్దంచేసి; ఒండు+ఒరున్‌= ఒకరు మరొకరిని; తెరలుపలేని= అతిశయింపలేని; సామ్యమునన్‌= 
సమానతతో; దీపితులు+ఐ= (ప్రకాశించినవారై; శరధామ= బాణముల తేజస్సుయొక్క; సమ(గ్రతన్‌= సంపూర్ణతచేత; (ప్రజ్యరిల్లి= 
ప్రకాశించి; రథ= రథాలయొక్క; చిత్ర= ఏంతలైన; చారు= అందమైన; భీషణ= భయంకరమైన; సంచరణంబులు= సంచారములు; 


ఒప్పగన్‌= అందగింపగా; లయకాల= ప్రళయకాలంలో; విస్ఫురత్‌= మిక్కిలి (ప్రకాశిస్తున్న; తరణి= సూర్యులయొక్క; యుగంబున్‌+ 
పోలెన్‌= జంటలా; ఒప్పిరి= వెలిగారు. 


తాత్సర్యం: అశ్వత్థామా భీముడూ మహాభయంకరంగా పోరాడారు. ఒకరినొకరు మించలేని సమానత్వంతో 
ప్రకాశించారు. ఇద్దరూ ప్రయోగించే బాణాలు పరిపూర్ణ కాంతులు (ప్రసరింపజేస్తున్నాయి. ఇద్దరి రథాలూ అందంగా, 
భయంకరంగా చిత్రవిచిత్రంగా నడుస్తున్నాయి. అందువలన వారు ప్రళయకాలంలోని ఇద్దరు సూర్యులవలె 
(ప్రకాళశించారు. 


నిశేషం: అలం: = 


తే. వారి వీక్షించి ఖచరులు పోరు ©०८०८ । జూడమే? దీని కెన యని యడ(గలదె? 
కలుగ వింకను వీరలబలము( జలము । నలవు వెరవు నిట్లుండునే? యనుచునుండ. 107 


ప్రతిపదార్థం: ఖచరులు= ఆకాశసంచారులు; వారిన్‌= అశృత్థామ భీములను; వీక్షించి= చూచి; పోరులు= యుద్దాలు; 
ఎందున్‌= ఎక్కడా; చూడము+ఏ?= మనము చూడలేదా?; దీనికిన్‌= ఈ యుద్దానికి; ఎన= సాటి అయిన; అని= యుద్దం; 
ఆడన్‌= చెప్పటానికి; కలదు+ఎ?= ఉన్నదా?; ఇంకను= రానున్న కాలంలో; కలుగవు= (ఇట్టి యుద్దాలు) సంభవింపబోవు; 
వీరల= ఈ యిద్దరియొక్క; బలమున్‌= శరీరశక్తీ; చలమున్‌= పట్టుదలా; అలవు= నేర్ఫూ; వెరవు= ఉపాయమూ; ఇట్టు+ఉండును+ 
ఏ?= ఈ రీతిగా ఉంటాయా?; అనుచున్‌= అని పలుకుతూ; ఉండన్‌= ఉండగా. 


54 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీమాశృత్తామలను చూచి ఆకాశసంచారులు ఇట్లా అనుకొన్నారు. మనం యుధాలను ఎన్నిచోట్ల 

2 > > ౧ 
చూడలేదు? వాటిలో ఏదైనా ఒకటి దీనితో పోలునని చెప్పటానికి ఉన్నదా? ఇకముందు కూడా వీరి బలగర్వాలూ, 
నేర్సులూ, పట్టుదలలూ ఈ విధమైనవి ఉంటాయా?” అని పలుకుతూ ఉండగా. 


ఉ. బండొరు కేతువుల్‌ దునిమి యొండొరుసూతుల నొంచి యేపుమై 
నొండొరు తేరివాహముల యు బ్ఞడంగించి నిశాతవిస్పుర 
త్మాందడచయంబు లొండొరులకాయములన్‌ వడి గ్రుచ్చి వ్రాలి ర 
ప్పాండుసుతుండు( గుంభజునిపట్టియు మూర్భలు దమ్ము గ్రమ్మినన్‌. 108 


ప్రతిపదార్థం: ఆ+పాండు సుతుండున్‌= ఆ పాండురాజు కుమారుడైన భీముడు; కుంభజాుని పట్టియున్‌= కలశ సంభవుడైన 
ద్రోణుని కుమారుడైన అశృత్తామ; ఒండు+ఒరు= ఒకరు మరొకరి; కేతువుల్‌= జెండాలు; తునిమి= నరికి; ఒండు+ఒరు= 
ఒకరు మరొకరి; సూతులన్‌= సారథులను; నొంచి= నొప్పించి; ఏపుమైన్‌= విజృంభణంతో; ఒండు+ఒరు= ఒకరు మరొకరి; 
తేరి వాహముల= రథపు గుర్రాలయొక్క; ఉబ్బు+అడణగంచి= పొంగు అణచి, బాధకలిగించి; నిశాత= వాడియైన; విస్సురత్‌= 
బాగా మెరుస్తున్న; కాండ= బాణాలయొక్క; చయంబులు= సముదాయాలను; ఒండారుల= ఒకరు మరొకరియొక్క; కాయములన్‌= 
శరీరాలలో; వడిన్‌= వేగంతో; (క్రుచ్చి= నాటి; మూర్భలు= సొమ్ములు; తమ్మున్‌= తమను; (క్రమ్మినన్‌= ఆవరింపగా; (వ్రాలిరి= 
ఒరిగినారు. 


తాత్సర్యం: భీముడూ అశ్వత్తామా ఒకరి జెండా ఒకరు పడగొట్టారు. ఒకరి సూతుడి నొకరు బాధించారు. ఒకరి 
రథాశ్వాల ఊపును మరొకరు అణగగొట్టారు. ఒకరి దేహంలో మరొకరు పదునైన మెరుస్తున్న బాణాలు నాటి 
సొమ్మసిల్లి ప్రక్కకు ఒరిగారు. 

వ. ఇట్లు రథంబులపై నొటిగి మూర్తిల్లిన. 109 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్టా; రథంబులపైన్‌= తేరులపై; ఒణుగి= (వ్రాలి; మూర్భ్చిల్లినన్‌= సొమ్మసిల్లగా. 


తాత్సర్యం: ఈవిధంగా రథాలమీద ఒరిగి సామ్మసిల్లగా. 


క్ర అనిలజు సారధియును గురు । తనయుని రథచోదకు(డు నతని నాతనినిం 
గొని యుల్లంబుల బలితపు । దునుకు సొరంగ 5898८ దొల(గం దోలిరి రథముల్‌. 110 


ప్రతిపదార్థం: అనిలజు= వాయుపుత్రుడైన భీమునియొక్క; సారథియును= సూతుడు; గురుతనయుని= గురువైన ద్రోణుని 
కుమారుడైన అశృత్త్సామయొక్క; రథచోదకు(డున్‌= రథం తోలేవాడు; ఉల్లంబులన్‌= తమ మనస్సులలో; బలితము= 
బలమైన; దునుకు= బాధ; చొర(గన్‌= (ప్రవేశింపగా; అతనిన్‌= భీముని; ఆతనిన్‌= అశ్వత్తామను; కొని= తీసికొని; అనికిన్‌= 
యుద్దంనుంచి; कष्टता తప్పిపోయేటట్టు. రథముల్‌= తేరులు; తోలిరి= నడిపించుకుపోయారు. 


తాత్సర్యం: భీముడియొక్క సూతుడు, అశ్వత్తామ యొక్క సారథీ తమ మనస్సులలో బలమైన బాధ ప్రవేశించగా 
- భీముడిని, అశ్యృత్తామను తీసికొని యుద్దంనుండి తప్పించి రథాలను నడిపించుకొనిపోయారు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 55 


విశేషం: ఇక్కడ ఉస్మానియా సంశోధిత భారతం 'బలితపు(దునుకు' అన్న పాఠం (గ్రహించింది. అపుడు అది 'తునుకు” 
కావాలి. కాని శర; సూ.ని.లు తునుకు ఈ సందర్భానికి తగిన అర్థం ఇవ్వలేదు. శర. దునుకు అనే పదానికి బాధ అనే 
అర్థం ఇచ్చింది. సూ.ని. దునుకు అనే పదానికి భయం అనే అర్థం ఇచ్చి దానికి నిర్వాహకంగా ఈ పద్యాన్నే ఉదాహరించింది. 
శర. మరొక పద్యాన్నీ ఉదాహరించింది కాని, దానికి బాధ అన్న అర్థాన్ని కుండలీకరించి చెప్పింది. ఈ దునుకుకు తమిళ 
పర్యాయం తునుక్కు అనీ పేర్కొన్నది. 
ఉ. _క్రీడితనూజు(దైన శ్రుతకీర్తియు శల్యు(డు ई దిక్కుల 

ల్లాడ(గ బోరుచో శరము లాటియిదుల్‌ శ్రుతకీర్తి శల్యుమై 

గా(డ(గ నేయ మూ(డు పటుకాండము లాతని మేన గ్రుచ్చి సం 

తాడితు( జేసి సూతు నిశితప్రదరంబున నాత( డుద్దతిన్‌. 111 


ప్రతిపదార్థం: ¢= కిరీటి, అర్జునుని; తనూజు(డు= కుమారుడు; ఐన= అయినట్టి; శ్రుతకీర్తియున్‌= (శ్రుతకీర్తి అనే పేరుగల 
ద్రౌపదీ పుత్రుడూ; శల్యు(డున్‌= మ(ద్రరాజూ; ఏచి= విజృంభించి; దిక్కులు= దిశలు; అల్ల్హాడ(గన్‌= వణకగా; పోరుచోన్‌= 
యుద్దంచేసే సమయంలో; (శ్రుతకీర్తి= అర్జున పుత్రుడు; ఆజు+అయిదుల్‌= మూ; శరములు= బాణాలు; శల్యుమై= 
మ।ద్రరాజు దేహం; గా(డగణగన్‌= గాయపడేటట్లుగా; ఏయన్‌= (ప్రయోగింపగా; ఆతడు= శల్యుడు; మూ(డు= త్రిసంఖ్యగల; 
పటు= గట్టి; కాండములు= బాణాలు; అతనిమేనన్‌= (శ్రుతకీర్తి శరీరంలో; (క్రుచ్చి= దింపి; ఉద్దతిన్‌= గర్వంతో; సూతున్‌= 
సారథిని; నిశిత= వాడియైన; (ప్రదరంబునన్‌= చీల్చే బాణంతో; సంతాడితున్‌+చేసెన్‌= గట్టిగా కొట్టబడిన వానినిగా చేశాడు. 


తాత్సర్యం: [ద్రౌపదికీ అర్జునుడికీ జన్మించిన కుమారుడు శ్రుతకీర్తి, శల్యుడు విజృంభించి యుద్దం చేస్తుంటే 
దిక్కులు కంపించిపోయాయి. అపుడు (శ్రుతకీర్తి శల్యుడి శరీరం చీలిపోయేటట్లు ముప్పై బాణాలు ప్రయోగించాడు. 
శల్యుడు గర్వంతో మూడు బాణాలు (శ్రుతకీర్తి శరీరంలో నాటి, ఒకదానితో సూతుడిని గట్టిగా కొట్టాడు. 


చ. నరతనయుండు దత్తనువు ०९०८८ దొమ్మిదియమ్ములేసి స 

త్వరముగ సూతునంగమున వాలికతూపులు మూడు నాటి ని 

ష్టురశరపంచకస్సురణ సూపిన( గోప మెలర్ప నమ్మహీ 

శ్వరు(డు గడంగి విల్‌ దునిమి సప్తశరంబుల నొంచె నాతనిన్‌. 112 
ప్రతిపదార్థం: నర= అర్జునుని; తనయుండు= కుమారుడైన (శ్రుతకీర్తి తద్‌= ఆ శల్యునియొక్క; తనువున్‌= శరీరాన్ని; 
నాటగన్‌= గ్రుచ్చుకొనేటట్టుగా; అమ్ములు= బాణాలు; ఏసి= (ప్రయోగించి; సత్వరముగన్‌= వేగంతో; సూతు+అంగమునన్‌= 
సారథి శరీరంలో; వాలిక= పదునైన; తూపులు= బాణాలు; మూ(డు= మూడింటిని; నాటి= గ్రుచ్చి; నిష్ణుర= కఠినమైన; శర= 
అమ్ములయొక్క; పంచక= ఐదింటియొక్క; స్ఫురణ= మెరవటం; చూపినన్‌= ప్రదర్శింపగా; ఆ+మహీ+-ఈళశృరుడు= € 
భూపతి; కోపము= అలుక; ఎలర్సన్‌= అధికంకాగా; కడంగి= ప్రయత్నించి; విల్‌= ధనుస్సు; తునిమి= ఖండించి; ఆతనిన్‌= 
శ్రుతకీర్తిని; సప్తశరంబులన్‌= ఏడు బాణాలతో; నొంచెన్‌= నొప్పించాడు. 


తాత్సర్యం: (శ్రుతకీర్తి శల్యుడి శరీరంలో తొమ్మిది అమ్ములు గ్రుచ్చాడు. వేగంతో సారథి శరీరంలో మూడు 
బాణాలు గ్రుచ్చి మళ్ళీ ఐదు గట్టి బాణాలు (ప్రయోగించాడు. దానితో మ॥ద్రరాజుకు కోపం వచ్చి అతడి విల్లు 
విరుగగొట్టి ఏడు బాణాలతో అతడిని నొపించాడు. 


56 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అట్టియెడ. 113 


ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; ఎడన్‌= సమయంలో. 


తాత్సర్యం: అటువంటి సమయం లో. 


సీ, వేటొక్కవిల్లెత్తి వివ్వచ్చుకొడు కటు । వదినాలుగమ్ములు వటిపె మద్ర 
పతిమేన నత(డు దొంబదితూపు లడరించి । యేసె నవ్వీరు శరాసనంబు 
ఖండంబులుగ వా(డు గం డడంగక గద । వైచినం బొడిసేసి యేచి శక్తి 
నిగిడింప( దునుమాడె నిశితభల్లంబున( । ద్రుంచెం దదీయ సూతుని శిరంబు 


ఆ. వాయుజవములైన వాహంబు లప్పుడు । గల(గి యరద మనికి దొలంగ छद 
దెజిపిగాంచి శల్యు( డటిముటి( జొచ్చిక । ९०७८८ బాండు సుతుబలంబు నధిప! 114 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా!; వివ్వచ్చు= బీభత్సునియొక్క, అర్జునునియొక్క; కొడుకు= కుమారుడు 
శ్రుతకీర్తి; మ(ద్రపతిమేనన్‌= మ॥ద్రరాజైన శల్యుని దేహంలో; అణువదినాలుగు; అమ్ములు= బాణాలు; పణిపెన్‌= ప్రయోగించాడు; 
అత(డు= శల్యుడు; తొంబది= తొంభై; తూపులు= బాణాలు; అడరించి= ప్రయోగించి; ఆ+వీరు= ఆ శూరుడైన శ్రుతకీర్తియొక్క; 
శరాసనంబు= ధనుస్సు; ఖండంబులుగన్‌= ముక్కలయ్యేటట్లుగా; ఏసెన్‌= కొట్టాడు; వా(డు= (శ్రుతకీర్తి గండు+అడంగక= 
బలాన్ని కోల్ఫోక; గద= గుదియ; వైచినన్‌= విసరగా; పొడి+చేసి= (శల్యుడు) దానిని చూర్లంచేసి; ఏచి= (శ్రుతకీర్తి) విజృంభించి; 
శక్తిన్‌= ఈటెను; నిగిడింపన్‌= ప్రయోగించగా;  తునుము+ఆడెన్‌= (శల్యుడు) దానిని ముక్కలు చేశాడు; (ఇంకా) నిశిత= 
వాడియెన; భల్లంబునన్‌= బాణంతో; తదీయ= (శ్రుతకీర్తియొక్క; సూతుని= సారథియొక్క; శిరంబున్‌= శిరస్సును; (త్రుంచెన్‌= 
నరికాడు; అప్పుడు= ఆ సమయంలో; వాయుజవములు+ఐన= వాయువేగంకల; వాహంబులు= (శుతకీర్తియొక్క) గుర్రాలు; 
కల(గి= కలతచెంది; అరదము= రథాన్ని; అనికిన్‌= యుద్దానికి; తొల(గన్‌= తొలగునట్టుగా; ఈడ్బెన్‌= లాక్కొనిపోయాయి; 
శల్యు(డు= మధద్రరాజు; తెజపి= ఎడము; కాంచి= చూచి; అజీముటిన్‌= వెంటనే; చొచ్చి= (ప్రవేశించి; పాండు= పాండురాజుయొక్క; 
సుతు= కుమారుడైన యుధిష్ట్థిరుని యొక్క; బలంబున్‌= సైన్యాన్ని; కలంచెన్‌= సంక్షోభపరచినాడు. 


తాత్సర్యం: (శ్రుతకీర్తి మరొక ధనుస్సు తీసికొన్నాడు. శల్యుడి శరీరంలో అరవైనాలుగు బాణాలు గుచ్చాడు. శల్యుడు 
తొంభై బాణాలు (ప్రయోగించి ఆ వీరుడి ధనుస్సు విరుగగొట్టాడు. శ్రుతకీర్తి బలహీనపడకుండా, గద (ప్రయోగించాడు. 
శల్యుడు దానిని చూర్లం చేశాడు. (శ్రుతకీర్తి శక్తిని ప్రయోగించాడు. శల్యుడు దానిని ముక్కలు చేసి అతడి సారథి 
శిరస్సు నరికాడు. (శ్రుతకీర్తి గుర్రాలు అసలే వాయువేగం కలవి. అందులో బెదిరాయి. కనుక రథాన్ని యుద్దానికి 
దూరంగా లాగుకొనిపోయాయి. శల్యుడు సందు చూచుకొని వేగంగా ధర్మరాజు సైన్యంలోనికి (ప్రవేశించి దానిని 
సంక్షోభపెట్టాడు. 
సీ, కమలాకరము 8९८ గల(ణచి యాడెడు గంధ । దంతావళము సముద్దండతయును 

దరమిడి మృగసముత్మరము ఘోరంబుగా । వధియించు కంఠీరవంబు నేపు 

నీరసారణ్యంబు నిర్ణరాటోపతC । గాల్డు దావాగ్ని యుగ్రక్రమంబుC 

బ్రకటవిక్రాంతి( బురత్రయంబును సమ । యించు పఫాలాక్షుని యేడ్తెబియును 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 57 


ఆ. బోల్బ్ప( బట్టునయ్యె భుజగర్వ శౌర్య । ప్రతాపదుర్ణమప్రకోపములకు 
మద్రవిభు(డు గోలుమసగి శాత్రవసైన్య । హననకేలి సలుపునవసరమున. 115 


ప్రతిపదార్థం: మధద్రవిభుడు= మంద్రరాజు శల్యుడు; కోలుమసయగి= మిక్కిలి విజృంభించి; శాత్రవ= శత్రువులదైన; సైన్య= 
సైన్యంయొక్క; హననకేలి= చంపటమనే (క్రీడ; సలుపు= చేసే; అవసరమునన్‌= సమయంలో; భుజగర్వ= బాహువుల దర్చానికీ; 
శౌర్య= పరా[క్రమానికీ; ప్రతాప= ఇతరులను కాల్చినట్లు బాధింపగల శక్తికీ; దుర్ర్ధమ= అణపరాని; ప్రకోపములకున్‌= మహా(క్రోధానికీ; 
పోల్పన్‌= పోల్సేటందుకు (వరుసగా); కమలాకరమున్‌= పద్యాలకు పుట్టిల్లయిన సరస్సును; లీలన్‌= విలాసంతో; కల(చి= 
సంక్షోభపరచి; ఆడెడు= ८०; గంధ= మదించిన; దంతావళము= ఏనుగుయొక్క; సముద్దండతయును= మిక్కిలి 
భయంకరత్యమూ; తరము+ఇడి= వరుసగా; మృగ= లేళ్ళయొక్క; సముత్కరమున్‌= మందను; ఘోరంబుగాన్‌= భయంకరంగా; 
వధించు= సంహరించే; కంఠీరవంబు= సింహంయొక్క; ఏపున్‌= విజృంభణమూ; నిర్‌+రస+అరణ్యంబునన్‌= ఎండుటడవిని; 
నిర్భర= నిండైన; ఆటోపతన్‌= సంరంభంతో; उन्मा తగులబెట్టే; దావ+అగ్ని= కార్చిచ్చుయొక్క; ఉఊ(గ్రక్రమంబున్‌= తీక్లమైన 
వేగమైన గమనమూ; (ప్రకట విక్రాంతిన్‌= అధికమైన విక్రమంతో; పురత్రయంబును= మూడు పట్టణాలనూ; సమయించు= 
నశింపజేసే; ఫాలాక్టు= నిటాలాక్షుడైన ఈశ్వరునియొక్క; ఏడ్రెబయును= విజృంభణమూ; పట్టున్‌+అయ్యె= స్థానమయ్యాయి. 


తాత్సర్యం: శల్యుడు బాగా విజృంభించి శృత్రుసైన్యసంహారం ఒక ఆటవలె చేస్తున్నాడు. అప్పటి అతడి బాహుగర్వానికి 
పద్మాలున్న సరస్సును విలాసంతో సంక్షోభపరుస్తున్న మదపుటేనుగు భయంకరత్వం సాటివస్తుంది. పరా(క్రమానికి 
వరసపెట్టి లేళ్ళమందను భీకరంగా సంహరిస్తున్న సింహంయొక్క విజృంభణం పోలికకు వస్తుంది. ప్రతాపానికి 
ఎండిపోయిన అడవిని సంపూర్ణ సంరంభంతో తగులబెట్టుతున్న దావానల శీఘ్రుగమనం సరి అవుతుంది. అణపరాని 
క్రోధానికి అధిక పరాక్రమంతో (త్రిపురనాశనం చేస్తున్న నిటలాక్షుడి విజృంభణం సమానమవుతుంది. 


విశేషం: అలం: ఉపమ. యథాసంఖ్యం. 


దుశ్శాసనుడు సహదేవునితో యుద్దంబు సేసి మూర్చిల్లుట (సం. 8-17-30) 


ఉ. ధీరజనోత్తముండు సహదేవు(డు మైగలి దుస్పసేను(డున్‌ 
వీరులు పిచ్చలింప( బ్రజ వి న్నద్రువం బొరినార్వ( బోరుచో 
వారక సాయకత్రయము వా(డిమి నయ్యువరాజు నొంచె వి 
స్తార మనోజ్ఞహారలసితంబగు నా ఘనబాహువక్షముల్‌, 116 


ప్రతిపదార్థం: ధీర= ఎట్టిపరిస్థితులలోనూ కలతచెందని; జన= జనులలో; ఉత్తముండు= శ్రేష్టుడైన; సహదేవుడు= మాద్రి 
చిన్నకొడుకు; మైగలి= శూరుడైన; దుస్ఫసేను(డున్‌= దుశ్ళాసనుడును; వఏరులు= ధైర్యము కలవారు; పిచ్చలింపన్‌= ప్రశంసింపగా; 
ప్రజ= జనం; విన్ను+అ/ద్రువన్‌= ఆకాశం (బద్దలయేటట్టు; 265 = అధికముగా; ఆర్వన్‌= అరవగా; పోరుబోన్‌= 
యుద్దంచేసేటప్పుడు; ఆ+యువరాజున్‌= ఆ కౌరవ యువరాజైన దుశ్శాసనుడు; వారక= అడ్డులేకుండా; సాయకత్రయము= 
మూడు బాణాలయొక్క; వాడిమిన్‌= తీక్లతచేత; విస్తార= విశాలమైన; మనోజ్ఞ= మనోహరమైన; హార= ముత్యాలపేరులచేత; 
లసితంబు+అగు= విలసితమైన; ఆ ఘునబాహు= ఆతని గొప్పవైన బాహువులను; వక్షమున్‌= వక్షుస్హలాన్నీ; నొంచెన్‌= 


నొపించాయి. 


58 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధీరులలో ఉత్తముడు సహదేవుడు. శూరుడు దుశ్శాసనుడు. వీరిద్దరూ యుద్దంచేస్తుంటే ధీరులు 
ప్రశంసిస్తున్నారు. జనం ఆకాశం (బ్రద్దలయ్యేటట్టు అరుస్తున్నారు. అపుడు దుశ్శాసనుడు మూడు బాణాల నైశిత్యంతో 
విశాలమైన, హారాలంకృతమైన సహదేవుడి బాహువులనూ వక్షస్థలాన్ని నొప్పించాడు. 


చ. ధృతి వొగడొందనేచి సహదేవు(డు నీసుతు శాతదీప్త స 

స్తతి శరవిద్దు( జేసి వడి దద్రథచోదకు మార్గణత్రయా 

హతు(డుగ( జేయ నల్లి వెస నాతని చాపము ద్రుంచి యాత( డు 

ద్దతి యలరంగ డెబ్బది శితప్రదరంబుల మేను నొంచినన్‌. 117 
ప్రతిపదార్థం: సహదేవుడు= మాద్రి చిన్నకొడుకు; ధృతి= ధైర్యం; పొగడు+ఒందన్‌= ప్రశంసనందగా; ఏచి= విజృంభించి; నీ 
సుతున్‌= నీ కుమారుడైన దుళ్ళాసనుని; శాత= పదునైన; దీప్త= మెరుస్తున్న; సప్తతి= డెబ్బై; శర= అమ్ములచేత; విద్దున్‌= 
కొట్టబడినవానిని; చేసి= ఒనరించి; వడిన్‌= వేగంతో; తద్‌+రథ= అతని రథంయొక్క; చోదకున్‌= (త్రోలేవానిని, సారథిని; 
మార్గణ(త్రయ= బాణాలయొక్క మూటిచేత; మూడుబాణాలచేత; ఆహతు(డు+కన్‌)= అన్నివైపులగొట్టబడిన వానినిగా; చేయన్‌= 
చేయగా; ఆత(డు= దుశ్శాసనుడు; అల్గి= కోపించి; వెసన్‌= వడిగా; ఆతని= సహదేవునియొక్క; చాపము= ధనుస్సు; (త్రుంచి= 
విరిచి; ఉద్దతి+అలరంగన్‌= గర్వం ఒప్పగా; డెబ్బది= డెబ్బై; నిశిత= వాడియెన; ప్రదరంబులన్‌= బాణాలచేత; మేను= శరీరం; 
నొంచినన్‌= నొపింపగా. 


తాత్సర్యం: సహదేవుడు తన ధైర్యాన్ని అందరూ (ప్రశంసించే విధంగా విజృంభించాడు. పదునెక్కి మెరుస్తున్న డెబ్బై 
బాణాలతో దుశ్ళాసనుడిని కొట్టాడు. మరి మూడు బాణాలతో అతడి సారథిని ముందూ అటూ ఇటూ కొట్టాడు. 
అందుకు దుశ్ళాసనుడికి కోపం వచ్చి అతడి ధనుస్సు విరుగగొట్టాడు. సహదేవుడు కూడ గర్వంతో తానూ డెబ్బై 
బాణాలు ప్రయోగించి అతడి దేహం నొప్పించాడు. అప్పుడు. 


సీ. నకులానుజు(డు గృపాణంబున వైచిన । దుస్ససేనుని విల్లు దునియలయ్యె 
నెడ గని యవ్వీరు(దేచి బల్వింట మం । టలు గ్రమ్మున మ్మేయుటయు నతండు 
గడువెస నెత్తిన కరవాలమున( ద్రుంచి । యతనిమై లక్షించి యదియ వైవ 
నడుమన యాతండు నటీకిన( బ్రస్పీత । చాపంబుగొని చతుష్షష్టి నిశిత 


७. కంకపత్రములను గడ(క నయ్యువరాజు । పరగ జేయుటయును బాండుతనయు( 
८८६८८ నొక్కటొకటి నైదైదు తీవ్ర శి । లీముఖముల బాహులీల 25969050. 118 


ప్రతిపదార్థం: నకుల+అనుజు(డు= నకులుని తమ్ముడు సహదేవుడు; కృపాణంబునన్‌= ఖడ్గముతో; వైచినన్‌= కొట్టగా; 
దుస్స్ఫసేనుని= దుళ్ళాసనునియొక్క; విల్లు= ధనుస్సు; తునియలు+అయ్యెన్‌= ముక్కలయ్యెను; ఆ+వఏరుడు= ఆ ధైర్యం 
కలవాడు, సహదేవుడు; ఏచి= రేగి; ఎడ= సందు; కని= చూచి; బలు+వింటన్‌= పెద్ద ధనుస్సునుండి; మంటలు= జ్వాలలు; 
క్రమ్ము= వ్యాపింపజేసే; అమ్ము= బాణం; ఏయుటయున్‌= ప్రయోగింపగా; అతండు= దుశ్శాసనుడు; కడున్‌= మిక్కిలి; వెసన్‌= 
వేగంతో; ఎత్తిన= పైకెత్తిన; కరవాలమునన్‌= ఖడ్గముతో; (త్రుంచి= (ఆ బాణాన్ని) నరికి; అదియ= ఆ ఖడ్డానే; అతని= 
సహదేవునియొక్క; మై= శరీరం; లక్షించి= గురిగా చేసికొని; వైవన్‌= విసరగా; ఆతండు= సహదేవుడు; నడుమన్‌+అ= మధ్యనే; 
నటిీకినన్‌= ఖండింపగా; ఆ+యువరాజు= ఆ దుళ్ళాసనుడు; कट) చాపంబు= మిక్కిలి బలమైన ధనుస్సు; కొని= తీసుకొని; 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 59 
చతుః+షష్టి= అరవైనాలుగు; నిశిత= పదునైన; కంకప(త్రములను= రాపులుగు రెక్కలు కట్టిన బాణాలను; కడ(కన్‌= 
పూనికతో; పరగన్‌+చేయుటయున్‌= (ప్రసరింపజేసేసరికి; పాండుతనయు(డు= పాండురాజు కొడుకైన సహదేవుడు; ఒక్కటిన్‌+ 
ఒక్కటిన్‌= ఒక్కొక్కదానినీ; ఐదు+ఐదు= ఐదేసి; తీవ్ర= వడిగల; శిలీముఖములన్‌= బాణాలతో; బాహులీల= చేతుల 
విలాసము; మెజయన్‌= (ప్రకాశించేటట్ల్టుగా; అడణెన్‌= అణగగొట్టాడు. 


తాత్సర్యం: సహదేవుడు ఖడ్గంతో కొట్టేసరికి దుశ్శాసనుడి ధనుస్సు ముక్కలయింది. ఆ సందు చూచుకొని 
సహదేవుడు విజృంభించి మంటలు (క్రక్కే బాణం ప్రయోగించాడు. దుశ్శాసనుడు దానిని విచ్చిన కత్తితో నరికి 
సహదేవుడి శరీరం గురిచేసి ఆ ఖడ్డాన్నే విసిరాడు. సహదేవుడు దానిని నడుమనే ముక్కలు చేశాడు. అపుడు 
దుశ్ళాసను డొక పెద్దవిల్లు తీసికొని అరవైనాలుగు రాపులుగు రెక్కలు కట్టిన బాణాలు సహదేవుడిమీద ప్రయోగించాడు. 
సహదేవుడా బాణాలలో ఒక బాణానికి ఐదేసి బాణాలు, అంటే మూడువందల ఇరవై బాణాలు (ప్రయోగించి తన 


బాహువుల విలాసం ప్రకాళశించేటట్లు వాటిని అణగగొట్టాడు. 
వ. ఇట్లు విక్రమవిజృంభితుండై సహదేవుండు శతశాత శిలీముఖంబు లడరించిన. 119 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; సహదేవుండు= సహదేవుడు; విక్రమ= పరా(క్రమంచేత; విజృంభితుండై= విజృంభించినవాడై; 
శతశాత= నూరు పదునైన; శిలీముఖంబులు= బాణాలు; అడరించినన్‌= (ప్రయోగింపగా. 


తాత్సర్యం: సహదేవు డిట్లా పరా(క్రమంతో విజృంభించి పదునైన నూరు బాణాలు (ప్రయోగించేసరికి. 


చ. రయమునవాని నన్నిటి శరత్రితయంబున( ద్రుంచి సాయక 
ద్వయమున నాతనిం బటునవప్రదరంబుల సారథిన్‌ భవ 
త్రియతనయుండు నొంచి దివి దీటుకొనంగ( జెలంగి యార్వ న 
త్యయసమవర్తిచాద్బున నతం డుదితభ్రుకుటావిలాసుందై. 120 


ప్రతిపదార్థం: భవత్‌= నీ యొక్క; |ప్రియతనయుండు= ముద్దులకొడుకు దుశ్శాసనుడు; రయమునన్‌= వేగముతో; వానిన్‌= 
ఆ బాణాలను; అన్నిటిన్‌; శర(త్రితయంబునన్‌= బాణాలు మూటితో; మూడు బాణాలతో; (త్రుంచి= నరికి; సాయక 
ద్వయమునన్‌= బాణాల జంటతో; ఆతనిన్‌= సహదేవుని; పటు= గట్టివైన; నవ= తొమ్మిదైన; (ప్రదరంబులన్‌= బాణాలతో; 
సారథిన్‌= అతని సూతునీ; నొంచి= నొప్పించి; దివిన్‌= ఆకాశంలో; దీటుకొనంగన్‌= నిండేటట్టు; చెలంగి= విజృంభించి; 
ఆర్వన్‌= అరవగా; అతండు= సహదేవుడు; అత్యయ= ప్రళయకాలంలోని; సమవర్తి= యముని; చాడ్సునన్‌= విధంగా; ఉదిత= 
పుట్టిన; (భ్రుకుటీ= బొమముడియొక్క; విలాసు(డు+ఐ= అందం కలవాడై. 


తాత్సర్యం: నీ ముద్దుల కొడుకు దుళ్ళాసనుడు వేగంతో వాటినన్నింటనీ మూడు బాణాలతో విరుగగొట్టాడు. రెండు 
బాణాలతో సహదేవుడినీ, తొమ్మిది బాణాలతో అతడి సారధథినీ నొప్పించి విజృంభించి ఆకాశమంతా నిండేటట్లు 
పెద్దగా అరిచాడు. అపుడు సహదేవుడు కనుబొమలు ముడిచి ప్రళయకాల యముడివలె. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


60 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. పటునారాచము దీప్తిజాలము నభోభాగంబునం బర్వ ను 

త్మట వేగంబున నేయ గంకటము వక్షఃపీఠముం దూణి నె 

త్తుటి పొం దేమియు లేక యుచ్చి చనినం దూగాడి యాతండు వ్రా 

లుటయుం దేరు దొలంగ సూతుడు భయాలోలాకృతిం దోలినన్‌. 121 
ప్రతిపదార్థం: పటు= బలమైన; నారాచము= బాణం; దీప్తిజాలము= (దాని) కాంతిపుంజం; నభః= ఆకాశంయొక్క; భాగంబునన్‌= 
ప్రదేశంలో; పర్వన్‌= వ్యాపించేటట్లు; ఉత్కట= అధికమైన; వేగంబునన్‌= వడితో; ఏయన్‌= ప్రయోగింపగా; (అది) కంకటమున్‌= 
కవచాన్నీ; వక్షః పీఠమున్‌= పీటలా విశాలమూ, కఠినమూ అయిన రొమ్ములో; తూజీ= (ప్రవేశించి; నెత్తుటి= రక్తంయొక్క; 
పొందు= చెలిమి; ఏమియున్‌= ఏమీ, బొత్తిగా; లేక= లేకుండా; ఉచ్చి= చీల్చుకొని; చనినన్‌= పోగా; ఆతండు= దుశ్శాసనుడు; 
తూగు+ఆడి= తూలి; (వాలుటయున్‌= ఒరగినందువల్ల; సూతు(డు= అతని సారథి; భయ= జడుపుచేత; ఆలోల= సంపూర్ణంగా 
వణకుతున్న; ఆకృతిన్‌= రూపంతో; తేరు= రథాన్ని; తొలంగన్‌= యుద్దభూమినుంచి తప్పుకొనేట్టు; తోలినన్‌= నడిపించుకొని 
పోగా. 


తాత్సర్యం: కాంతిపుంజం ఆకాశ(ప్రదేశంలో వ్యాపించే టట్టుగా ఒక గట్టిబాణం మహావేగంతో ప్రయోగించాడు. అది 
దుశ్శాసనుడి కవచాన్నీ, పీటవలె గట్టిగా విశాలంగా ఉన్న రొమ్మునూ చీల్చుకొని నెత్తురు కొంచెమైనా అంటకుండా 
వెళ్ళిపోయింది. ఆ దెబ్బకు దుశ్శాసనుడు ఊగిపోయి సొమ్మసిల్లి ఒరిగిపోయాడు. వెంటనే సారథి భయంతో 
నిలువెల్లా వణికిపోతూ యుద్దభూమికి దూరంగా రథం తోలుకొని పోగా. 


విశేషం: 'నెత్తుటి పొందేమియు లేకి అనటం విశేషం. బాణం చీల్చిన తరువాత రక్తం రావటానికి కొంచెంసేపు పడుతుంది. 
బాణం ఎంత వేగంతో ప్రవేశించి చీల్చుకొని వెళ్ళిందంటే శరీరభాగం తెగిన తరువాత రక్తం వచ్చి దీనికి తాకే వ్యవధి కూడా 
లేదన్నమాట. ఇది ఈ సందర్భంలో మూలంలో లేదు కూడా. 
క, అమ్మాద్రీపుత్రు[డు వా । లమ్ముల దుశ్శాసనుని మహాసైన్యము రౌ 

ద్రమ్ముగ( గలంచె దివిజ గ । ఇమ్ము వినుతిసేయ( దమమొనలు నలి నార్వన్‌. 122 
ప్రతిపదార్థం: ఆ+మా(్రీపుత్రుడు= ఆ మాద్రి కొడుకైన సహదేవుడు; దివిజ= దేవతలయొక్క; గణమ్ము= సమూహం; 
వినుతి+చేయన్‌= (ప్రశంసింపగా; తమ= పాండవులయొక్క; మొనలు= సేనలు; నలిన్‌= ఉత్సాహంతో; ఆర్వన్‌= కేకలు పెట్టగా; 
దుళశ్ళాసనుని= దుశ్ళాసనునియొక్క; మహాసైన్యమున్‌= పెద్దసైన్యాన్ని; వాలు+అమ్ములన్‌= పొడవైన పదునైన బాణాలతో; 
రౌద్రమ్ముగన్‌= భయంకరంగా; కలంచెన్‌= సంక్షోభిల్ల చేశాడు. 


తాత్సర్యం: సహదేవుడు పొడవైన పదునైన బాణాలతో దుశ్శాసనుడి పెద్దసైన్యాన్ని కలచివేశాడు. ఆ తీరు చాలా 
భయంకరంగా ఉన్నది. ఆ పనికి దేవతలు (ప్రశంసించారు. పాండవుల సేనలు ఉత్సాహంతో కేకలు పెట్టాయి. 
చ. నకులు(డు సూతపుత్రు(డు( బెనంగునెడన్‌ నకులుండు సూత పు 

త్రకునకు నిట్లనుం( దల(చి దైవము నే(డు నిజప్రసన్న దృ 

ష్టికి నను బాత్రభూతు(డుగ జేయుట तन्त వచ్చె నాదుచూ 

డ్కికి నిను గోచరంబుగ ఘటించిన యా చతురత్వసంపదన్‌. 123 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 61 
ప్రతిపదార్థం: నకులు(డున్‌= మా(ద్రి పెద్దకుమారుడైన నకులుడు; సూతపు(త్రుడున్‌= సూతనందనుడైన కర్గుడు; సెనంగు= 
పోరాడే; ఎడన్‌= సమయంలో; నకులుండు= నకులుడు; సూతపు(త్రకునకున్‌= కర్గునితో; ఇట్ల్టు= ఇలా; అనున్‌= అన్నాడు; 
నాదు చూడ్కికిన్‌= నా దృష్టికి; నినున్‌= నిన్ను; గోచరంబుగన్‌= కనిపించేటట్టుగా; ఘటించిన= కూర్చిన; ఆ చతురత్వ= ఆ 
నేర్సరితనంయొక్క; సంపదన్‌= సమృద్దిచేత; నేడు= ఈ దినం; దైవము= విధి; నిజ= తనయొక్క; (ప్రసన్న= సంతోషించిన, 
దయకల; దృష్టికిన్‌= చూపునకు; ననున్‌= నన్ను; పాత్రభూతు(డుగన్‌= అర్హుడైనవానిగా; చేయుట= చేయటం; కాన(గన్‌= 
కనిపింపగా; వచ్చెన్‌= వచ్చింది, కనిపించింది. 


తాత్సర్యం: నకులుడూ इ యుద్దంచేస్తున్న సమయంలో నకులుడు కర్పుడితో ఇటా అన్నాడు: 'నా కన్నులకు 
६2 > क्म ६2 > 

నీవు కనబడేటట్టుగా తాను చేసిన గొప్పనేర్సువల్ల నేడు దైవం నన్ను తన దయాదృష్టి ప్రసరించటానికి అర్హుడిగా 
౧ ౧ డా €> లౌ 

చేయటం కనిపిస్తున్నది. 


క. కౌరవ పాండవులకు 8 । వైరము నీ వలన గాదె వచ్చెను నిను మ 

ద్ల్నోరశరనిహతి( బడ గ । న్నారం గనుంగొనక కోపమాటునె? యొంటన్‌? 124 
ప్రతిపదార్థం: కౌరవ పాండవులకున్‌= కౌరవులకూ, పాండవులకూ; ఈ వైరము= ఈ శత్రుత్వం; నీ వలనన్‌= నీ మూలాన; 
వచ్చెను కాదు+ఎ= వచ్చింది కదా; మత్‌= నాదైన; ఘోర= భయంకరమైన; శర= బాణంయొక్క; నిహతిన్‌= గట్టి దెబ్బతో; 
పడన్‌= పడగా; నినున్‌= నిన్ను; కన్ను+ఆరన్‌= కన్ను తృప్తిచెందేటట్లుగా; కనుంగొనక= చూడక; కోపము= (క్రోధం; ఒంటన్‌= 
వేరొకదానితో; ఆటునె?= తీరుతుందా? 


తాత్సర్యం: కౌరవులకూ పాండవులకూ ఈ శత్రుత్వం నీ మూలాననే కదా వచ్చింది. అందువలన నా భయంకరమైన 
బాణపుదెబ్బకు పడిపోయిన నిన్ను నా కనులారా చూడనిదే, నా కోపం ఇంకొకదానివలన తీరుతుందా? 


చ. అనవుడు రాజసూతివి మహాస్త్రవిదుండవు నైన నీకు ® 

ట్లనుట దలంప నర్హమగు నైనను జెన్న(టి పల్ములేల? నె 

ట్లన భుజశక్తి మార్తురకడంక యడంచిన( బల్ము టొప్పుగా 

కనిలిచి చూపు నీ చలముకల్మియు( జేతులబల్మియుం దగన్‌'. 125 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని పలుకగా (కర్లుడిలా అన్నాడు); (నీవు) రాజసూతివి= రాజకుమారుడవు; మహా= గొప్పువైన; 
అస్త్ర= మం(త్ర ప్రయుక్తాలయిన ఆయుధాలను; విదుండవు= ఎరిగినవాడవు; నీకున్‌= ఇట్టి నీకు; ఇట్ల్టు= ఇలా; అనుట= 
పలకటం; తలంపన్‌= ఆలోచింపగా; అర్హము+అగున్‌= తగును; ఐనను= అయినప్పటికీ; చెన్న(టి= వ్యర్థమైన; పల్కులు= 
మాటలు; ఏల?= ఎందుకు?; నెట్టన= యధథార్హ్లంగా; భుజశక్తిన్‌= బాహుబలంతో; మార్తుర= శతువులయొక్క; కడంక= 
ప్రయత్నాన్ని; అడంచినన్‌= అణచినట్టెతే; పల్కుట+ఒప్పున్‌+కాన్‌= అనదగును గాని; నిలిచి= నిలబడి; నీ చలము కల్మియున్‌= 
నీకు పట్టుదల ఉండటాన్నీ; చేతుల= బాహువులయొక్క; బల్మియున్‌= బలాన్నీ; తగన్‌= నీ మాటలకు తగునట్టుగా; చూపు= 
చూపించు. 


తాత్సర్యం: నకులుడట్లా అనేసరికి కర్టుడిట్లా చెప్పాడు: 'నీవు క్షత్రియవంశంలో పుట్టావు. నీకు మహ్మోస్తాలు తెలుసు. 


అందువల్ల నీవిలా అనదగును కాని, పనికిమాలిన మాటలెందుకు? నిజంగా భుజబలంతో నీవు శత్రువుల ప్రయత్నం 
అణచివేసి అంటే బాగుంటుంది. నిలబడి నీ మాటలకు తగినట్టుగా నీ పట్టుదలా, బాహుబలమూ చూపించుము.” 


62 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అని పలికి కర్ణుండు. 126 


ప్రతిపదార్థం: అని= ఇట్లా; పలికి= చెప్పి; కర్షుండు= అంగరాజు इद. 
नग 62 ६2 ६2 


తాత్సృర్యం: ఇట్లా పలికి అంగరాజు. 


సీ. ఉబ్బి మాద్రీసుతు డెబ్బది మూ(డు దూ । పుల గప్పుటయు कत డలిగి యతని 
పై 2 నిశితబాణంబు లేసిన । నా సూతనందను( డక్కుమారు 
ధనువు నుగ్గుగం జేసి తనువున ముప్పది । కాండముల్‌ సొనిపిన నొండు విల్లు 
గొని డెబ్బదింట నాతని నొంచి మూడు మా । గ్ల్గణములు సూతునంగమున( బటిపి 


తే. భల్లమున విల్లుదునుమాడి యెల్ల జనులు । నద్దుతంబందం ద్రిశతసాయకపరీతు( 

జేసి నకులుండు నిష్ణురహాస భాసి । తాననాంభోజు(డై పొలుపారె నధిప! 127 
ప్రతిపదార్థం: అధిప!= రాజా! ఉబ్బి= గర్వించి; మాగ్రీసుతున్‌= మాద్రి కొడుకైన నకులుని; డెబ్బది మూ(డు= డెబ్బెమూడు; 
తూపులన్‌= బాణాలతో; కప్పుటయున్‌= కప్పివేయగా; అత(డు= నకులుడు; అలిగి= కోపించి; అతనిపైన్‌= కర్గునిపై; డెబ్బది= 
డెబ్బై; నిశిత= పదునుగల; బాణంబులు= అమ్ములు; ఏసినన్‌= ప్రయోగింపగా; ఆ సూతనందను(డు= ఆ इदुः =+ 
కుమారు= ఆ బాలునియొక్క; ధనువు= విల్లు; నుగ్గుగన్‌+చేసి= చూర్లమయ్యేటట్టు చేసి; తనువునన్‌= నకులుని శరీరంలో; 
ముప్పది= ముప్పె; కాండముల్‌= బాణాలు; చొనిపినన్‌= ప్రవేశపెట్టగా; నకులుండు; ఒండు= మరొక; ఏల్లు= ధనుస్సు; కొని= 
తీసికొని; డెబ్బదింటన్‌= డెబ్బై బాణాలతో; ఆతనిన్‌= కర్ణుని; నొంచి= నొప్పించి; మూ(డు= మూడైన; మార్గణములు= 
బాణాలు; సూతు= సారథియొక్క; అంగమునన్‌= శరీరంలో; పణిపి= చొనిపి; భల్లమునన్‌= బాణంతో; విల్లు= ధనుస్సును; 
తునుమాడి= నరికి; ఎల్లజనులు= అందరు (ప్రజలు; అద్భుతంబు= ఆశ్చర్యం; అందన్‌= పొందేటట్టుగా; త్రిశత= మూడువందల; 
సాయక= బాణాలచే; పరీతున్‌= కప్పబడినవానినిగా; చేసి= చేసి; నిష్ణుర= కఠినమైన; హాస= నవ్వుచేత; భాసిత= మెరుస్తున్న; 
ఆనన+అంభోజు(డు= పద్మంవంటి ముఖం కలవాడు; ఐ= అయి; పొలుపు+ఆరెన్‌= ఒప్పినాడు. 


తాత్సర్యం: రాజా! (కర్లుడు) 116९० 55०९०९९ డెబ్బై మూడు బాణాలతో కప్పివేశాడు. నకులుడు కోపించి 
इद्त డెబ్బై వాడిబాణాలు ప్రయోగించాడు. కర్ణుడు నకులుడి ధనుస్సును పొడిపొడిగా చేసి, అతడి దేహంలో 
ముప్పె బాణాలు నాటాడు. నకులుడు మరొక ఏల్లు తీసికొని డెబ్బై బాణాలతో కర్టుడిని నొప్పించి, మూడు బాణాలు 
అతడి రథసారథి శరీరంపై వేశాడు. ఇంకా ఒక బాణంతో కర్గుడి ధనుస్సు విరుగగొట్టాడు. అందరూ ఆశ్చర్యపోయే టట్లు 
మూడువందల బాణాలతో అతడిని కప్పివేశాడు. కోపంతో కూడిన చిరునవ్వుతో పద్మంవంటి ముఖం మెరుస్తుండగా 
విలసిల్లాడు. 
క్ర సూతసుతు(డు బలు విలుగొని । యాతని వక్షమున నాటె నైదమ్ములు ని 

एद సమసప్తశరముల । నాత( డతని నొంచి విల్లు నటిముటి( ద్రుంచెన్‌. 128 
ప్రతిపదార్థం: సూతసుతు(డు= కర్గుడు; బలు= పెద్ద; విలు= వింటిని; కొని= తీసికొని; ఆతని వక్షమునన్‌= ఆ నకులుని 
వక్షస్థలం మీద; ఐదు+అమ్ములు= అయిదు బాణాలు; నాటెన్‌= గుచ్చాడు; ఆత(డు= నకులుడు; నిర్భాతసమ= పిడుగుల 
వంటి; సప్తశరములన్‌= ఏడు బాణాలతో; అతనిన్‌= इतर; నొంచి= నొప్పించి; విల్లు= ధనుస్సును; అటీముటిన్‌= వేగంగా; 
తుంచెన్‌= నరికాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 63 


తాత్సర్యం: न పెద్ద ధనుస్సు తీసికొన్నాడు. నకులుడి వక్షస్థలంపై ఐదు బాణాలు దింపాడు. నకులుడు 
పిడుగులవంటి ఏడు బాణాలతో కర్గుడిని నొప్పించి, అతడి ధనుస్సును వెంటనే విరుగగొట్టాడు. 


వ. మటియు నొక్కమహనీయకార్ముకంబు( గొని కర్ణుండు గడంగె నప్పు డయ్యిరువురు నొండొరులతూపులు 
ద్రుంచుచు నిజమార్గణంబుల నొకళ్ళొకళ్ళ నెత్తుట ముంచుచుం टु వివిధవిశిఖ జాలంబు లడరించిన 
నంబరంబు శలభపటల సంవృతంబునుంబోలె నుండె నా సమయంబున నకులునగ్రభాగంబునకు వచ్చిన 
సోమకబలంబులు గర్భ్ణక్రూర నారాచాది బహుళబాణపాతంబుల(బలాయితంబులయ్యె( గర్జునకు బాసటయై 
తటిమిన కౌరవ సైనికులు మాద్రేయు రౌద్ర విజృంభణంబున దూరవిఘటితులై ర ట్లిరువా(గును నెడగలిగి 
చూచుచుండ నారధికోత్తము లుదాత్త భరోరాకారంబుల నుల్లసిల్లిభల్ల ప్రముఖ 5 ८८ ०९०९८ 
బరస్పరాంగంబులం బొదివి యంబుద పిహిత మూర్తులగు మార్హాండ శశాంకుల చందంబు నొంది 
యన్యోన్య దివ్యాస్త్ర తేజోవిలాసంబుల నయ్యెయస్రంబుల వారించుచుం బోరి రట్టి యెడ. 129 


ప్రతిపదార్థం: మటియున్‌= ఇంకను; కర్టుండు= అంగరాజు; ఒక్క= ఒక్క; మహనీయ= పెద్ద; కార్ముకంబు= ధనుస్సును; 
కొని= తీసికొని; కడంగెన్‌= తలపడినాడు; అప్పుడు= ఆ సమయంలో; ఆ+ఇరువురున్‌= ఆ యిద్దరూ; ఒండు+ఒరుల= ఒకరు 
మరొకరి; తూపులన్‌= బాణాలను; (త్రుంచుచున్‌= విరగగొడుతూ; నిజ= తమ; మార్గణంబులన్‌= బాణాలతో; ఒకళ్ళు+ఒకళ్ళన్‌= 
ఒకరు మరొకరిని; నెత్తుటన్‌= రక్తంలో; ముంచుచున్‌= నిమగ్నులను చేస్తూ; పేర్చి= చెలరేగి; వివిధ= రకరకములయిన; విశిఖ 
జాలంబులు= వాడిబాణసమూహాలు; అడరించినన్‌= (ప్రయోగింపగా; అంబరంబు= ఆకాశము; శలభ= మిడుతలయొక్క; 
పటల= సమూహంచేత; సంవృతంబునున్‌+పోలెన్‌= కప్పబడినదానిలా; ఉండెన్‌= ఉన్నది; ఆ సమయంబునన్‌= అప్పుడు; 
నకులు= నకులునియొక్క; అ(గ్రభాగంబునకున్‌= ముందరి (ప్రదేశానికి; వచ్చిన= వచ్చినట్టి; సోమక బలంబులు= పాంచాల 
సైన్యాలు; కర్ల= కర్గునియొక్క; (కూరా నిర్హయమైన; నారాచ= ఇనుపబాణములు; ఆది= మొదలయిన; బహుళ= అనేకములైన; 
బాణ= బాణములయొక్క; పాతంబులన్‌= పడటముచేత; పలాయితంబులు= పారిపోయినవి; అయ్యెన్‌= అయినాయి; కర్గునకున్‌= 
అంగరాజుకు; బాసట+ఐ= సహాయమై; తటిమిన= (త్రోలిన; కౌరవ సైనికులు= కౌరవులయొక్క యుద్దభటులు; మా[ద్రేయు= 
మాధి కొడుకైన నకులునియొక్క; రౌ(ద్ర= కోధంయొక్క; విజృంభణంబునన్‌= రేగటంవల్ల; దూర= దూరంగా; విఘటితులు+ఐరి= 
చెదరినవారైనారు; అట్టు= ఆవిధంగా; ఇరువా(గునున్‌= ఉభయపక్షాలవారూ; ఎడ+కలిగి= వ్యవధానం ఏర్పడి; చూచుచున్‌+ఉండన్‌= 
చూస్తూ ఉండగా; ఆ రథిక+ఉత్తములు= రథికులలో (్రేష్టులైనవారు; ఉదాత్త= గొప్పవీ; ఘోర= భయంకరములైనవీ అయిన; 
ఆకారంబులన్‌= రూపాలతో; ఉల్లసిల్లి= విలసిల్లి; భల్ల= భల్లములు; ప్రముఖ= మొదలయిన; (ప్రదరంబులన్‌= బాణాలతో; 
పరస్సరాంగంబులన్‌= ఒకళ్ళొకళ్ళ అవయవాలను; పొదివి= కప్పి; అంబుద= మేఘాలచే; పిహిత= కప్పబడిన; మూర్తులు+అగు= 
రూపములు కలవారైన; మార్తాండ శశాంకుల= సూర్యచంద్రుల; చందంబున్‌= విధాన్ని; ఒంది= పొంది; అన్య+అన్య= 
ఒకళ్ళొకళ్ళ; దివ్య+అ స్ర్ర= స్వర్గంలో జన్మించిన మం(త్రప్రయుక్తములయిన ఆయుధాలయొక్క; తేజః= (ప్రకాశములయొక్క; 
విలాసంబులన్‌= మెరుపులచేత; ఆ+ఆ+అస్రంబులన్‌= ఆయా మం(త్రప్రయుక్తాయుధాలను; వారించుచున్‌= నివారిస్తూ; 
పోరిరి= యుద్దం చేశారు; అట్టి= అటువంటి; ఎడన్‌= సమయంలో. 


తాత్సర్యం: ఇంకా, उदू ఒక పెద్ద విల్లు తీసికొని పోరాడాడు. ఆ సమయంలో కర్గుడూ నకులుడూ ఒకరి బాణా 
లొకరు నరుక్కొంటూ, తమ తమ బాణాలతో ఒకరినొకరు నెత్తుటిలో ముంచుకొంటూ చెలరేగి రకరకాల బాణాలు 
ప్రయోగించారు. వాటితో ఆకాశం మిడుతల దండు కప్పినట్లున్నది. అపుడు (ద్రుపదుడి సేనలు సాయంగా నకులుడి 
ముందుకు వచ్చాయి. వాటిపై కర్ణుడు కఠినాలయిన ఇనుపబాణాలు మొదలయిన రకరకాల బాణాలు ప్రయోగించి 


64 శ్రీమదాంధ్ర మహాభారతము 


తరిమాడు. కర్గుడికి సాయంగా వచ్చిన కౌరవభటులు వారిని తరుముతుంటే నకులుడు రౌ[ద్రంతో విజృంభించాడు. 
అపుడవి దూరంగా చెదరిపోయాయి. అట్లా ఎడమేర్సడి ఉభయపక్షాలూ చూస్తూండగా ఆ ఉత్తమరథికుల నకుల 
కర్ణులిద్దరూ మహా భయంకరాకారాలతో భాసించారు. భల్లములు మొదలయిన బాణాలతో ఒకరి దేహాలను మరొకరు 
కప్పివేశారు. అందువలన మబ్బులు కప్పిన సూర్యచం[ద్రులవలె ఉన్నారు. ఒకళ్ళొకళ్ళ దివ్యా रे తేజస్సులను ఆయా 
దివ్యా[స్తాలతో నివారిస్తూ పోరాడారు. అటువంటి సమయంలో. 


విశేషం: అలం: ఉపమ. 


క్త అలుక వొడమి కర్ణుండు న । కులు చాపము ద్రుంచి సూతుC గూల్లి తురంగం 

६००९८ జంపి చక్రరక్షుల । తలలు నటీకి సిడిముద్రుంచి దరహాసముతోన్‌. 130 
ప్రతిపదార్థం: కర్టుండు= అంగరాజు; అలుక= కోపం; పొడమి= కలిగి; నకులు= నకులునియొక్క; చాపము= ధనుస్సును; 
త్రుంచి= నరికి; సూతున్‌= సారథిని; కూల్చి= పడగొట్టి; తురంగంబులన్‌= గుర్రాలను; చంపి= సంహరించి; చ(క్రరక్షుల= 
చక్రరక్షకుల; తలలు= శిరస్సులు; నణికి= ఖండించి; సిడము= జెండా; (త్రుంచి= నరికి; దరహాసముతోన్‌= చిరునవ్వుతో. 


తాత్సర్యం: కర్గుడికి కోపం వచ్చింది. అందువలన నకులుడి ధనుస్సు విరుగగొట్టాడు. సారధిని పడగొట్టాడు. 
గుర్రాలను చంపాడు, చ[క్రరక్షకుల శిరస్సులు ఖండించాడు, జెండా నరికాడు, చిరునవ్వుతో. 


వ. మెటిసినం గుపిత చిత్తుందై. 131 


ప్రతిపదార్థం: మెజిసినన్‌= (ప్రకాశింపగా; కుపితచిత్తుండు+ఐ= కోపించిన మనస్సు కలవాడై. 
తాత్సర్యం: ప్రకాశించగా కోపించి. 


చ. పలకయు వాలునుం 0०605०८ బాండుకుమారు(డు రెండు చెక్కలై 

०००९८ దొర(గంగ నేసి గదయెత్తిన( ద్రుంచె రథంబు డిగ్గి యు 

జ్ఞ్వలపరిఘాభిరాము(డయి వచ్చిన నప్పరిఘంబు రూపుమా 

2 లసిత లాఘవ స్ఫురణ పెంపునC గర్జు(డు నొంచె నాతనిన్‌. 132 
ప్రతిపదార్థం: పాండుకుమారు(డు= పాండురాజు కొడుకైన నకులుడు; పలకయున్‌= డాలునూ; వాలునున్‌= ఖడ్గమును, 
కత్తినీ; కొనియెన్‌= తీసుకొన్నాడు; కర్గుడు= అంగరాజు; రెండు చెక్కలు+ఐ= రెండు (బ్రద్దలు అయి; ఇలన్‌= భూమిపై 
తొరయగంగన్‌= పడగా; ఏసెన్‌= బాణంతో కొట్టాడు; గద= గుదియ; ఎత్తినన్‌= పై కెత్తగా; (త్రుంచెన్‌= (पूर) నరికాడు; 
రథంబు; డిగ్గి= (నకులుడు) దిగి; ఉజ్జ్యల= మిక్కిలి మెరిసే; పరిఘా= ఇనుపకట్ల గుదియచేత; అభిరాము(డయి= మనోహరుడై, 
(ఇనుపకట్ల్ట గుదియ తీసుకొని); వచ్చినన్‌= రాగా; ఆ+పరిఘంబు= ఆ ఇనుపకట్ట గుదియను; రూపు మాపసి= (కర్షుడు) 
ముక్కలు చేసి; లసిత= (ప్రకాశిస్తున్న; లాఘవ= నేర్చుయొక్క; స్ఫురణ= మెరుపుయొక్క; పెంపుతోన్‌= సమృద్దితో; ఆతనిన్‌= 
నకులుని; నొంచెన్‌= నొప్పించాడు. 


తాత్సర్యం: నకులుడు డాలూ వాలూ తీసికొన్నాడు. కర్గుడు ఆ డాలు రెండు 'బ్రద్దలై నేలమీద పడేటట్లు కొట్టాడు. 


నకులుడు విసరటానికి గద పైకెత్తాడు. కర్షుడు దానినీ ముక్కలు చేశాడు. నకులుడు రథం దిగి మెరుస్తున్న పరిఘ 
తీసికొని వచ్చాడు. इदु దానినీ ముక్కలు చేసి, తననేర్పు ప్రకటమయ్యేటట్టు నకులుడిని నొప్పించాడు. 
© > 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 65 


ఆ. మర్మభేదులైన మార్గణంబుల కోహ । టించి సిగ్గు జలము డిగ్గ( ద్రావి 

యెల్లజనులు జూడ బొల్లందనంబున । కోర్షి యక్కుమారు( డోడిపాటె. 133 
ప్రతిపదార్థం: ఆ+కుమారు(డు= ఆ బాలుడు నకులుడు; మర్మభీదులు+ఐన= ఆయువుపట్టులను (బద్దలుగొట్టే; 
మారగ్గణంబులకున్‌= బాణాలకు; ఓహటించి= జంకి; సిగ్గున్‌= లజ్ఞనూ; చలమున్‌= పట్టుదలనూ; డిగ్గ(ద్రావి= విడిచి; ఎల్లజనులున్‌= 
సమస్తజనులూ; చూడన్‌= చూడగా, చూస్తుండగా; పొల్ల(దనంబునకున్‌= తేలికతనానికి; ఓర్భి= సహించి; ఓడి= ఓడిపోయి; 
పాణెన్‌= పారిపోయాడు. 


తాత్సర్యం: కర్షుడి బాణాలు ఆయువుపట్టులను (బ్రద్దలు చేస్తుంటే నకులుడు వాటికి భయపడి, సిగ్గువిడిచి పట్టుదల 
వదలి, తనను అందరూ చూస్తూ ఉండగా తేలికతనానికీ సహించి, ఓడిపోయి పారిపోయాడు. 
కర్ణుడు నకులుని విరథుంజేసి యవమానించుట (సం. 8-17-91) 


క్ర వెనుకొని రాధేయు(డు నిజ । ధను వాతని కంధరమున( దగిలిచి 28९८ 2 
ట్టిన నింద్రచాప పరిగత । ఘనాకృతిని బొలిచె నతడు కౌరవనాథా! 134 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= కురువంశీయుడైన ధృతరాష్ట్ర మహారాజా!; రాధేయుడు= రాధాపు(త్రుడు కర్గుడు; వెనుకొని= 

నకులుడిని వెంబడించి; నిజధనువు= తన విల్లు; ఆతని కంధరమునన్‌= నకులుని కంఠానికి; తగిలిచి= తగిలించి; నలిన్‌= 

ఉత్సాహంతో; పట్టినన్‌= పట్లుకొనగా; అత(డు= నకులుడు; ఇం(ద్రచాప= ఇం|(ద్రచాపంచేత; పరిగత= చుట్టబడిన; ఘన+ఆకృతిని= 
€> €> €> 

మేఘం రూపంతో; ©" 55 = అందగించాడు. 


తాత్సర్యం: కౌరవవంశీయుడవయిన ధృతరాస్ట్రమహారాజా! రాధేయుడు నకులుడిని వెంబడించి, తన విల్లతడి 
కంఠానికి తగిలించి పట్టుకొన్నాడు. అపుడు నకులుడు చుట్టూ హరివిల్లున్న మేఘంవలె శోభించాడు. 


విశేషం: అలం: ఉపమ. మేఘం వర్షించిన తరువాత ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. నకులుడు శరవర్షం కురిపించి ఆగాడు. 
ఇట్లా ఈ ఉపమానం ఆలోచనామృతం. 

వ. ఇట్లు పాండుతనయుబాడుదల(బట్టి మందస్మిత సుందరాననుందై. 135 
ప్రతిపదార్థం: ఇట్టు= ఇలా; పాండు తనయున్‌= (पूर) పాండురాజకుమారుడైన నకులుని; బాడుదలన్‌+పట్టి= అవమానించి; 
మందస్మిత= చిరునవ్వుచేత; సుందర= అందమైన; ఆననుండు+ఐ= ముఖం కలవాడై. 

తాత్సర్యం: ఈ విధంగా నకులుడిని అవమానించి, చిరునవ్వుతో అందగించే ముఖం కలవాడై. 


క పలుకులు వృథగా నన్నుం । బలికితి ము న్నింక నెన్ని పలుక వలసినం 
బలుకుము నీకే( దగ నా । యలవు( జలము నీ 2806 తంతియ చాలున్‌. 136 


ప్రతిపదార్థం: మున్ను= ఇంతకుముందు; నన్నున్‌; పలుకులు= మాటలు; వృథగా= వ్యర్థంగా; పలికితి= మాట్లాడావు; ఇంకన్‌= 
ఇకమీదట; ఎన్ని పలుక వలసినన్‌= ఎన్ని మాటలు మాట్లాడదలచుకొన్నా; నీకు+ఏన్‌= నీకే (నీ శక్తికి మా(త్రమే); తగన్‌= 


66 శ్రీమదాంధ్ర మహాభారతము 


తగినట్టుగ; పలుకుము= మాట్లాడుము; నా= నాయొక్క; అలవున్‌= బలాన్ని; చలము= గట్టిపట్టును; నీవు; ఎటింగితి(వి)= 
(ఇప్పుడు) తెలుసుకొన్నావు; అంతియ= అంతమా(త్రమే; చాలున్‌= చాలును 


తాత్సర్యం: ఇంతకుముందు నన్ను గూర్చి వ్యర్థంగా ఎక్కు మాటలు మాట్లాడావు. ఇక ముందు ఎన్ని మాటలు 
మాట్లాడదలచుకొన్నా నీ శక్తికి తగినట్లు మాటాడు. నా బలాన్ని, పట్టును ఇప్పుడు తెలుసుకొన్నావు కదా. అదేచాలు. 
౧? == ౧? ౧? €> 


ग ग 


క్ర అలవెటింగి పెన(గు పెన(గం । దల(చిన నదిగాక సిగ్గుదలకొని యనికిం 

దొల(గుట యింకిట దగు వి । చ్చలవిడి నర్జునుని కడకు జనుము కుమారా!’ 137 
ప్రతిపదార్థం: పెన(గన్‌= పోరాడటానికి; తల(చినన్‌= తలచుకొంటే; అలవు= (ఎదిరిదీ, నీదీ) శక్తి; 2680 = తెలిసికొని; 
పెనగు= పోరాడు; అది+కాక= పోరాటం కాకుండా; ఇంకన్‌= ఈ పైని; ఇట= ఇక్కడ; సిగ్గు= లజ్జ; తలకొని= వహించి; 
అనికిన్‌= యుద్ధానికి; తొలగుట; తగున్‌= యుక్తమవుతుంది; కుమారా!= కుగ్రవాడా!; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; అర్జునుని= 
అర్జునునియొక్క; కడకున్‌= దగ్గరకు; చనుము= వెళ్ళు. 


తాత్సర్యం: యుద్దం చేద్దామనుకొంటే నీ శక్తి ఏమిటో నీ ఎదిరి శక్తి ఏమిటో తెలిసికొని మరీ చేయుము. అట్లా 

యుద్ర్దంచేయటం కాక సిగ్గుతెచ్చుకొని యుద్దానికి దూరంగా పోవటం ఇకమీద నీకు తగిన పని. (విడిచిపెడుతున్నాను, 
వమా వాడా 3 గా పా 9 

చిన్న డవని) కుర్రవాడా! స్వచ్చ అర్జునుడి దగ్గరకు ప్రో మ్ము . 


విశేషం: 136, 137 పద్యాలు వాటికవే సాటి. మాటలు చిన్నవే కాని తేలుకొండెల్లా విషపూరితాలు. 'నీ దిక్కున్నచోటికి పో' 
అన్నట్టు అర్జునుని దగ్గరకు పొమ్మనటం, “కుమారా” అనటం మరీ చురుకైనవి. 


క అని విడిచె నకులు( గుంతి వ | చనములు దృఢవృత్తి చిత్త సంకలితములై 
యునికిం గర్జుం డత(డు ను । జని ధర్మజునరదమెక్కె సవ్రీడముగన్‌, 138 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా పలికి; కర్గుండు= అంగరాజు; కుంతి వచనములు= కుంతీదేవి మాటలు; దృఢవృత్తి= 
గట్టిగా; చిత్త= మనస్సులో; సంకలితములు+ఐ= లగ్నములై; ఉనికిన్‌= ఉండటంచేత; నకులున్‌= నకులుని; విడిచెన్‌= 
విడిచిపెట్టాడు; అత(డున్‌= ఆ నకులుడూ; సవీడముగన్‌= సిగ్గుతో; చని= వెళ్ళి; ధర్మజు= యుధిష్ట్థిరునియొక్క; అరదము= 
తేరు (రథము); ఎక్కెన్‌= ఆరోహించాడు. 


తాత్సర్యం: इपर డిట్లా పలికి, తన కుమారులను చంపవద్దని కోరిన కుంతీదేవి మాటలు గట్టిగా మనస్సులో 
ఉన్నందున నకులుడిని విడిచిపెట్టాడు. నకులుడు కూడా సిగ్గుతో వెళ్ళి యుధిష్టిరుడి తేరెక్కాడు. 


వ. ఎక్కి నిట్టూర్పు నిగుడం గుంభనిక్షిప్త భుజంగంబుచందంబున నుండె నవ్విధంబున మాద్రీపుత్ర మాన 
మథనవిజృంభితుం డగునవ్వీరుం డప్పుడు మధ్యందినగతంబైన మార్హాండబింబంబునకుం బ్రతిబింబంబునుం 
బోలె బ్రదీప్త మూర్తియై వెలిమావులును దెలిపడగయు నుల్లసిల్ల శోభిల్లు తన రథంబు రయంబున 
దర్శనీయంబుగా( బాంచాలబలంబు దటిసి పెక్కు తెబింగుల మెటుంగుటమ్ములగములు గదియించి. 

139 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 67 


ప్రతిపదార్థం: ఎక్కి= అధిరోహించి; నిడు+ఊర్సు= నిట్టూర్పు; నిగుడన్‌= సాగగా; కుంభ= కుండలో; నిక్షిప్ర- ఉంచబడిన; 
భుజంగంబు= పాము; చందంబునన్‌= విధంగా; ఉండెన్‌= ఉన్నాడు; ఆ+విధంబునన్‌= ఆ (ప్రకారంబుగా; మాధద్రీపుత్ర= 
మాధ్రికొడుకైన నకులునియొక్క; మాన= అభిమానంయొక్క; మథన= తరచటంచేత; విజృంభితుండు+అగు= చెలరేగిన 
వాడైన; ఆ+వీరుండు= ఆ కర్టుడు; అప్పుడు= ఆ సమయంలో; మధ్యందిన= మిట్టమధ్యాహ్నోనికి; గతంబు+ఐ= చేరినదైన; 
మార్హాండ= సూర్యునియొక్క; బింబంబునకున్‌= మండలానికి; (ప్రతిబింబంబునున్‌+పోలెన్‌= (ప్రతిఫలనంలా; = మిక్కిలి 
వెలుగుతున్న; మూర్తి+ఐ= రూపంకలవాడ్డై; వెలిమావులును= తెల్లని గుర్రాలూ; తెలిపడగయున్‌= తెల్చ్లని జెండాయూ; 
ఉల్లసిల్లన్‌= ప్రకాశింపగా; శోభిల్లు= అందగించే; తన రథంబు= తన తేరు; రయంబునన్‌= వేగంతో; దర్శనీయంబుగాన్‌= 
చూడదగినదిగా, కనబడేటట్టుగా; పాంచాల బలంబు= పాంచాల సేనను; దణీసి= సమీపించి; పెక్కుతెణంగుల= అనేక 
విధాలైన; మెణుంగు= మెరసే; అమ్ముల= బాణాలయొక్క; గమి+లు= సముదాయాలను; కదియించి= (ప్రయోగించి. 


తాత్సర్యం: నకులుడట్లా యుధిష్టిరుడి రథమెక్కి కుండలో పెట్టిన పాము బుసకొట్టుతూ ఉన్నట్టు విచారంతో 
నిట్టూర్పులు విడుస్తూ కూర్చున్నాడు. అట్లా నకులుడి పరువు తీయటంతో కర్లుడికి విజృంభణం వచ్చింది. అపుడు 
కర్ణుడు మిట్టమధ్యాహ్నపు సూర్యబింబానికి ప్రతిబింబంలా వెలిగాడు. తెల్లగుర్రాలతో, తెల్లని జెండాతో మెరుస్తున్న 
తన రథాన్ని పాంచాలసైన్యం వద్దకు పోనిచ్చి, రకరకాల మెరిసే అమ్ముల గుంపులు ప్రయోగించి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


విశేషం: అలంకారం: ఉపమ. 


సీ, సూతులందెగటార్డి కేతనంబుల వీట । తాటంబుసేసి రథ్యములC గూల్లి 
చామరశఛ్చత్రభూషణములు పొడిసేసి । రథికజనముల శిరములు ద్రుంచి 
కొమ్ములునటికి యంకుశములుదునిమి తొం । డములు ఖండించి కుంభములు ष्टु 
జోదులతనువులు భేదించి మోరలు । గళ్యాల తోడ జెక్కలుగం జేసి 


७. కంధరములుడులి కాళ్ళులు 2०४ యా । శ్వికుల( జంపి చర్మవిశిఖకుంత 
ముసలముద్గరప్రముఖసాధనములు భ । గ్న్వములు సేసి భటుల సమయ జూచి. 140 


ప్రతిపదార్థం: సూతులన్‌= సారథులను; తెగటార్భి= సంహరించి; కేతనంబులన్‌= జెండాలను; వీటతాటంబు+చేసి= తారుమారు 
చేసి; రథ్యములన్‌= గుర్రాలను; కూల్చి= పడగొట్టి; చామర= వింజామరలు; ఛ(త్ర= గొడుగులూ; భూషణములు= నగలూ; 
పొడి+చేసి= నుగ్గుచేసి; రథికజనముల= రథికులయొక్క; శిరములు= తలలు; (త్రుంచి= నరికి; కొమ్ములు= (ఏనుగులయొక్క) 
దంతములు; నటికి= ఖండించి; అంకుశములు= ఏనుగు కుంభస్థలాన్ని పొడిచే ఆయుధాలు; తునిమి= విరగగొట్టి; తొండములు= 
తుండాలు; ఖండించి= నరికి; కుంభములు= కుంభస్థలాలు; వ్రచ్చి= చీల్చి; బోదుల= కాలిబంటులయిన యోధులయొక్క; 
తనువులు= దేహాలను; భేదించి= (బ్రద్దలుచేసి; మోరలు= (గుర్రాల) ముఖాలు; కళ్యాలతోడన్‌= కళ్ళేలతోసహా; చెక్కలుగన్‌+చేసి= 
(బద్దలుచేసి; కంధరములు= మెడలు; డుల్ఫి= నరికి; కాళ్ళులు= కాళ్ళు; (త్రెంచి= తెగవేసి; ఆశ్వికులన్‌= రౌతులను; చంపి= 
ప్రాణాలు తీసి; చర్మ= డాలు; విశిఖ= బాణాలు; కుంత= ఈటెలు; ముసల= రోకళ్ళు; ముద్గర= సమ్మెటలు; ప్రముఖ= 
మొదలయిన; సాధనములు= ఉపకరణాలు; భగ్నములు+చేసి= విరుగగొట్టి; భటులన్‌= సైనికులను; సమయన్‌+చూచి= 
మరణించునట్లుచేసి, చంపి. 


68 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సారథధులను చంపాడు. జెండాలు తార్మారు చేశాడు. గుర్రాలను పడగొట్టాడు. వింజామరలూ గొడుగులూ 
నగలూ నుగ్గు చేశాడు. రథికుల తలలు నరికాడు. ఏనుగుల దంతాలు విరిచాడు. వాటి కుంభస్థలాలమీద పొడిచే 
అంకుశాలను ముక్కలు చేశాడు. వాటి తుండాలు ఖండించాడు. వాటి కుంభస్థలాలు (బ్రద్దలు చేశాడు. వాటిమీది 
యోధుల శరీరాలు చీల్పాడు. గుర్రాల ముఖాలు కళ్ళేలతో సహా (బ్రద్దలు చేశాడు. కంఠాలు ఖండించాడు. కాళ్ళు 
నరికాడు, రౌతులను సంహరించాడు. డాళ్ళు, బాణాలు, ఈటెలు, రోకళ్ళు, సమ్మెటలు మొదలయిన సాధనాలను 
విరుగగొట్టాడు. అనేకులయిన సైనికులను సంహరించాడు. 


వ. బాహువిలాసంబు మెజయ నెటయంబొలిచ భవత్సుతుండగు యుయుత్సుండు పర్వతప్రతిముండగు 
నులూకుపయిం గవిసి కులిశనిభంబగు విశిఖంబున నొంచిన( గోపించి యా బల్లిదుండు విల్లు విటుగ 
నేయుటయు నక్కుమారుండు. 141 

ప్రతిపదార్థం: బాహు= చేతులయొక్క; విలాసంబు= (క్రీడ; మెజయన్‌= (ప్రకాశింపగా; నెబయన్‌= నిండుగా; పొలిచెన్‌= 
ఉండెను; భవత్‌= నీయొక్క; సుతు(డు= కుమారుడు; అగు= అయిన; యుయుత్సుండు= ఆ పేరుగలిగి పాండవపక్షంలో 
యుద్దారంభంలో చేరినవాడు; పర్వత (ప్రతిముండు+అగు= పర్వతముతో సాటిరాదగిన వాడైన; ఉలూకుపయిన్‌= ఆ పేరుకలిగిన 
శకుని కుమారునిమీద; కవిసి= దాడిచేసి; కులిశ= వ[(జ్రాయుధానికి; నిభంబు+అగు= సాటి అయిన; విశిఖంబునన్‌= బాణంతో; 
నొంచినన్‌= నొప్పించగా; కోపించి= అలిగి; ఆ బల్లిదుండు= ఆ బలశాలి; విల్జు= ధనుస్సు; విణుగన్‌= విరిగేటట్టు;: ఏయుటయున్‌= 
బాణం (ప్రయోగింపగా; ఆ+కుమారుండు= ఆ నీ కుమారుడు యుయుత్సుడు. 


తాత్సర్యం: ఇట్లా తన చేతి యుద్ద(క్రీడ: ప్రకాశించగా కర్గుడు నిండుగా యుద్దం చేస్తున్నాడు. అపుడు నీ 
కుమారుడు యుయుత్సుడు పర్వతంవంటి ఉలూకుడి మీదికి వెళ్ళాడు. వెళ్ళి వ[(జ్రాయుధంవంటి బాణంతో అతడిని 
నొప్పించాడు. ఉలూకుడు కోపపడి అతడి ధనుస్సు విరుగగొట్టాడు. అపుడు యుయుత్సుడు. 


తే. మేలు విలుగొని యటువది నాలుగమ్ము । ९22००००८ గ్రుచ్చి సాయక త్రితయ నిహతి 

సూతు నొప్పించి మటియు నిశాత శరచ । యమ్ము వర(గించె నధిక రయమ్ము మెటియ. 142 
ప్రతిపదార్థం: మేలు= శ్రేష్టమైన; విలు= ధనుస్సును; కొని= తీసికొని; అణువది నాలుగు= అరవైనాలుగు; అమ్ములు= 
బాణాలు; అతని= ఉలూకునియొక్క; మెయిన్‌= దేహంలో; క్రుచ్చి= నాటి; సాయక= బాణాలయొక్క; (త్రతయ= మూడింటియొక్క; 
నిహతిన్‌= గట్టిదెబ్బతో; సూతున్‌= సారథిని; నొప్పించి= బాధించి; మణియున్‌; అధికరయమ్ము= మిక్కిలివేగం; మెణయన్‌= 
ప్రకాశింపగా; నిశాత= పదునుగల; శర= బాణాలయొక్క; చయమ్మున్‌= సముదాయాన్ని; పర(గించెన్‌= ప్రయోగించాడు. 


తాత్సర్యం: మంచి ధనుస్సు తీసికొన్నాడు. అరవైనాలుగు బాణాలు ఉలూకుడి శరీరంలో నాటాడు. మూడు 
బాణాలతో గట్టిగా కొట్టి, సారథికి బాధ కలిగించాడు. ఇంకా వాడి బాణాల సమూహాలు మిక్కిలి వేగంతో 
(ప్రయోగించాడు. 


వ. దానం గనలి. 143 


ప్రతిపదార్థం: దానన్‌= అందువలన; కనలి= కోపించి. 


కర్ణసర్వము ~ ప్రథమాశ్వాసము 69 
తాత్సర్యం: అందువలన కోపించి. 


క బలువిడి నులూకు( డిరువది । శిలీముఖము లొడల( జొనిపి సిడము రయముమై 

నిల గూల్లిన నీ సుతుడు । జ్ఞ్వల విశిఖములయిదు నాటె వాని యురమునన్‌. 144 
ప్రతిపదార్థం: ఉలూకుడు= శకుని కొడుకు; బలువిడిన్‌= ఉద్రేకంతో; ఇరువది= ఇరవై; శిలీముఖములు= బాణాలు; ఒడలన్‌= 
యుయుత్సుడి దేహంలో; చానిపి= (ప్రవేశపెట్టి; రయముమైన్‌= వేగంతో; సిడమున్‌= జెండాను; ఇలన్‌= భూమిపై; కూల్చినన్‌= 
పడగొట్టగా; నీ సుతు(డు= నీ కుమారుడైన యుయుత్సుడు; వాని= ఉలూకుడియొక్క; ఉరమునన్‌= రొమ్ముపై; ఉజ్జల= 
మిక్కిలి (ప్రకాశించే; విశిఖములు= బాణాలు; అయిదు= ఐదు; నాటెన్‌= గుచ్చాడు. 


తాత్సర్యం: ఉలూకుడు ఉద్రేకంతో ఇరవై బాణాలు యుయుత్సుడి దేహానికి (గ్రుచ్చి, అతడి జెండాను వేగంగా 
పడగొట్టాడు. యుయుత్సుడు అతడి రొమ్ముమీద మెరుస్తున్న అయిదు బాణాలు దింపాడు. 


వ. ఇట్లు నాటించిన నొచ్చి యా సౌబలనందనుండు రౌద్రంబు రూపంబు దాల్టిన రుద్రువిధంబున విజృంభించి. 
145 
ప్రతిపదార్థం: ఇట్లు= ఈ విధంగా; నాటించినన్‌= గ్రుచ్చగా; ఆ సౌబల= ఆ శకునియొక్క; నందనుండు= కొడుకైన 


ఉలూకుడు; రౌద్రంబు= స్థిరమైన (కోధం; రూపంబు+తాల్సిన= ఆకారం ధరించిన; రు(ద్రు= శివునియొక్క; విధంబునన్‌= 
పోలికతో; విజృంభించి= చెలరేగి. 


తాత్సర్యం: ఇట్లా బాణాలు దింపేసరికి, ఉలూకుడు స్థిరమైన (క్రోధం ఆకారం ధరించిన మహేశ్వరుడివలె చెలరేగాడు. 


విశేషం: అలం: = 


శా. భల్లం బొక్కట( జంపె సూతుని( జతుర్ణాణాహతిన్‌ వాజులన్‌ 
డొల్లం జేసి నిశాతపంచవి శిఖాటోపంబునంజించె వీ 
రోల్లాసంబు వికాసముం బొరయ మే నుక్కేది నీ నందనుం 
20 జూడ(గ( బాటి యొండొక రథం బెక్కెం గురుగ్రామణీ! 146 


ప్రతిపదార్థం: కురుగ్రామణీ!= కురువంశ శ్రేష్టుడా!, ధృతరాష్ట్ర మహారాజా!; ఉలూకుడు; భల్లంబు+ఒక్కటన్‌= ఒక్కబాణంతో; 
సూతునిన్‌= యుయుత్సుని సారథిని; చంపెన్‌= సంహరించాడు; వాజులన్‌= అతని తేరిగుర్రాలను; చతుర్‌+బాణ+ఆహతిన్‌= 
నాలుగు బాణాలయొక్క దెబ్బలతో; డొల్లన్‌+చేసెన్‌= పడిపోయేటట్టు చేశాడు; నిశాత= వాడియెన; పంచ= ఐదు; విశిఖ= 
బాణాలయొక్క; ఆటోపంబునన్‌= విజృంభణంతో; వీర+ఉల్లాసంబు= వీరులయొక్క ఉత్సాహం; వికాసమున్‌= వృద్దిని; పొరయన్‌= 
పొందగా; మేను= యుయుత్సుడి శరీరాన్ని; చించెన్‌= చీలికలయ్యేటట్టు చేశాడు; నీ నందనుండు= నీ కొడుకైన యుయుత్సుడు; 
ఉక్కు+ఏది= బలం క్షీణించి; ఎల్లన్‌= అందరూ; చూడన్‌= చూడగా, చూస్తుండగా; పాటీ= పాటీపోయి; ఒండు+ఒక= మరొక; 
రథంబు= తేరు; ఎక్కెన్‌= అధిరోహించాడు. 


తాత్సర్యం: కురువంశశ్రేష్టా, ధృతరాష్ట్ర మహారాజా! ఒక బాణంతో యుయుత్సుడి సారధిని చంపాడు, నాలుగు 
బాణాలతో కొట్టి, అతడి రథాశ్వాలను పడగొట్టాడు. ఐదు వాడిబాణాలు (ప్రయోగించి వీరుల సంతోషం పెరిగేటట్లు. 


70 శ్రీమదాంధ్ర మహాభారతము 


అతడి శరీరాన్ని చీల్పాడు. యుయుత్సుడి బలం క్షీణించింది. అందువలన అందరూ చూస్తుండగా పరుగుపెట్టి, 
మరొక తేరెక్కాడు. 


విశేషం: పారిపోయేవాడిని పేర్కొనటానికి అనేక మార్గాలుండగా పనిగట్టుకొని నీ నందనుడనటం ధృతరా|ప్టుడిని సంతోషాెట్టటానికి 
మాత్రం కాదు. 


క గెలుపున మెయి &०८ ९८८ సౌ । బలసూను(డు రథమువటపి పాంచాలబలం 
బలుగులపడం బలు దెటి(గుల । యలవుల విహరించె నుద్ధ్దటాటోపమునన్‌. 147 


ప్రతిపదార్థం: సౌబల సూను(డు= సుబలుని కుమారుడైన శకుని కొడుకైన ఉలూకుడు; గెలుపునన్‌= యుయుత్సుని 
గెలవటంతో; మెయి= ఒళ్ళు; పొదల(గన్‌= పొంగగా; రథము; పణపి= తోలించి; పాంచాల బలంబు= పాంచాలసైన్యం; 
అలుగులపడన్‌= కలత చెందేటట్లు; పలు+తెజు(గుల= అనేకమైన విధాల; అలవులన్‌= నేర్చులతో; ఉద్భట= భయంకరమైన; 
ఆటోపమునన్‌= విజృంభణంతో; విహరించెన్‌= విహారంచేశాడు. 


తాత్సర్యం: యుయుత్పుడిని గాలిచేసరికి ఉలూకుడికి ఉత్సాహం వచ్చింది. దానితో అతడు రధం తిన్నగా పాంచాల 
సైన్యంమిదికి పోనిచ్చాడు. అది కలత చెందేటట్లు రకరకాల నేర్సులతో భయంకరంగా విజృంభించి, వీరవిహారం 
చేశాడు. 


సీ, శ్రుతకర్మ నకులునిసుతుని శతానీకు(। దా(కి యశ్వంబుల ధరణి గూల్లి 
సూతుని బరిమార్జె నాతడు గదవైచి । రథవాహనముల సారథిని గేత 
నము బొలియించె భూరమణ! యిమ్మెయి నీదు । తనయుండు నకులనందను(డు విరథు 
లై యొండు దేరుల కరిగిరి శ్రుతసోము(। దలపడి కడిమి గాంధార నాథు( 


తే. డతని నడరించి వివిధ సాయకము లెల్ల । దునిమి బాణత్రయంబున( దనువు నొంచి 
తురగముల నరదమ్ము( గేతువు( దిల ప్ర । మాణ 5९०६०९०८ జేసి మద మెలర్చ. 148 


ప్రతిపదార్థం: (శ్రుతకర్మ= నీ కుమారుడైన (శ్రుతకర్మ; నకులుని= నకులునియొక్క; సుతుని= కుమారుని; త్రా(కి= డీకొని; 
అశృంబులన్‌= గుర్రాలను; ధరణిన్‌= భూమిపై; కూల్చి= పడగొట్టి; సూతునిన్‌= సారథిని; పరిమార్చెన్‌= సంహరించాడు; 
ఆతండు= శతానీకుడు; గదన్‌; వైచి= విసరి; రథ= రథాన్నీ; వాహనములన్‌= గుర్రాలనూ; సారథిని= సూతునీ; కేతనమున్‌= 
జెండానూ; పొలియించెన్‌= పడగొట్టాడు; భూరమణ!= భూపతీ, ధృతరాష్ట్ర మహారాజా!; ఈ+మెయిన్‌= ఈ విధంగా; నీదు 
తనయుండున్‌= నీ కుమారుడూ; నకులనందనుండున్‌= నకులుడి కుమారుడయిన శతానీకుడూ; విరథులై= రథములు 
పోయినవారై; ఒండు= వేరే; తేరులకు= రథాలకు; అరిగిరి= వెళ్ళారు; గాంధారనాథు(డు= గాంధారదేశపు రాజైన శకుని; 
శ్రుతసోమున్‌= (ద్రౌపదీ భీమసేనుల పుత్రుని; తలపడి= డీకొని; అతని= ఆ (శ్రుతసోముడిని; అడరించి= బాణప్రయోగంచేసి; 
వివిధ= పలురీతులయిన; సాయకములు= (శ్రుతసోముడు ప్రయోగించిన బాణాలు; ఎల్లన్‌= అన్నింటినీ; తునిమి= ముక్కలుచేసి; 
బాణ= బాణాలయొక్క; (త్రయంబునన్‌= మూడింటిచేత; తనువున్‌= (శ్రుతసోముని శరీరాన్ని; నొంచి= నొప్పించి; మదము= 
తన గర్వం; ఎలర్స(న్‌)= విలసిల్లగా; తురగములన్‌= గుర్రాలనూ; అరదమ్మున్‌= తేరునూ; కేతువున్‌= జెండానూ; తిలప్రమాణ= 
నువ్వుగింజలంతలైన; శకలమ్ములుగన్‌= ముక్కలుగా; చేసెన్‌= చేశాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 71 


తాత్సర్యం: (శ్రుతకర్మ, ద్రౌపదీ నకులుల కుమారుడైన శతానీకుడిని డీకొన్నాడు. అతడి గుర్రాలను పడగొట్టాడు. 
సారథిని చంపాడు. శతానీకుడు గద విసరి, శ్రుతకర్మ రథాన్ని విరుగగొట్టాడు. గుర్రాలనూ సూతుడినీ చంపాడు. 
జెండా పడగొట్టాడు. ధృతరాష్ట్ర మహారాజా! ఇట్లా నీ కొడుకూ, నకులుడి కొడుకూ రథాలు పోగొట్టుకొని వేరే 
రథాలకొరకు వెళ్ళారు. (ద్రౌపదీ భీమేనుల కుమారుడైన (శ్రుతసోముడిని శకుని డీకొన్నాడు. అపుడు శ్రుతసోముడు 
బాగా విజృంభించి రకరకాల బాణాలు శకునిమీద (ప్రయోగించాడు. శకుని వాటినన్నింటినీ ముక్కలుగా చేశాడు. 
ఇంకా గర్గ్వం పెరుగుతుండగా, మూడు బాణాలు వేసి, అతడి శరీరం నొపించాడు. గుర్రాలనూ, రథాన్నీ, 
జెండానూ నువ్వుగింజలంతలుగా ముక్కలు చేశాడు. 


మ.  విరథుండై పొలివోని బీరమున( బృథ్వీభాగసంచారియై 

శరజాలంబుల భీమసేనసుతు( డాశ్చర్యంబుగా నీ మటిం 

ది రథం బేడ్తెజి గప్పినం దునిమె నుత్ఫేకోగ్రుండై యమ్మహీ 

వరు( డబ్బాలుని చాపదండము భుజావష్టంభ మేపారంగన్‌. 149 
ప్రతిపదార్థం: భీమసేన సుతుడు= [ద్రౌపదీ భీముల కుమారుడైన (శ్రుతసోముడు; ఆశ్చర్యంబుగాన్‌= వింతగొలిపేటట్లు; 
పొలి+పోని= తగ్గని; బీరమునన్‌= పరా(క్రమంతో; పృధ్వీభాగ= భూభాగంమీద; సంచారియె= తిరుగుతున్నవాడై; శర= 
బాణాలయొక్క; జాలంబులన్‌= సమూహాలతో; నీ మణంది= నీ బావమరిది అయిన శకునియొక్క; రథము= తేరు; ఏడ్తెరన్‌= 
సామర్థ్యంతో; కప్పినన్‌= మరుగుపడేటట్టు చేయగా; ఆ+మహీవరు(డు= ఆ భూపతి అయిన శకుని; ఉత్సేక= అతిశయించిన; 
ఉగు(డై= కోపముకలవాడై; ఆ+బాలుని= ఆ చిన్నవానియొక్క; చాపదండము= వింటికట్టెను; భుజావష్టంభము= భుజగర్వం; 
ఏపారయగన్‌= అతిశయించగా; తునిమెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: రథంపోయినా, (శ్రుతసోముడి పరాక్రమం తగ్గలేదు. అతడు నేలమీద నడుస్తూనే నీ బావమరది శకుని 
రథాన్ని బాణ పరంపరతో కనబడకుండా చేశాడు. అది చాలా ఆశ్చర్యం కలిగించింది. శకుని అతిశయించిన 
కోపంతో తన భుజబలగర్వం అధికమయేటట్టు ఆ కుర్రవాడి విల్లు నరికాడు. 


చ. అతడు ప్రదీప్తఖడ్లము రయంబుమెయిం గొని యా నృపాలు( డు 
ద్దతి( బరంగించు సాయకశతంబులు ద్రుంచుచు నుల్లసిల్ల న 
ప్పతి పటుభల్లఖండిత కృపాణుని( జేసిన నీడ(బోక చే 
తితునియ బెట్టువైచె జగతీవర! యాతని విల్లు రెండుగన్‌. 150 


ప్రతిపదార్థం: జగతీవర!= భూపతీ!; అత(డు= (శ్రుతసోముడు; (ప్రదీప్త= మిక్కిలిగా మెరిసే; ఖడ్గము= కత్తి; రయంబుమెయిన్‌= 
వేగంతో; కొని= తీసికొని; ఆ నృపాలు(డు= ఆ రాజు శకుని; ఉద్దతిన్‌= గర్వంతో; పరయగించు= (ప్రయోగించే; సాయక= 
బాణాలయొక్క; శతంబులు= వందలు; (త్రుంచుచున్‌= నరుకుతూ; ఉల్లసిల్లన్‌= విజృంభించగా; ఆ+పతి= ఆ భూపతి, ఆ 
రాజు శకుని; పటు= దృఢమైన; భల్ల= బాణంచేత; ఖండిత= నరకబడిన; కృపాణునిన్‌+చేసినన్‌= ఖడ్గం కలవాడినిగా చేయగా; 
ఈడన్‌+పోక= వెనుదీయక; చేతితునియ= చేతిలోని కత్తిముక్కను; ఆతని విల్లు= శకుని ధనుస్సు; రెండుగన్‌= రెండు 
ముక్కలయ్యేటట్టు; బెట్టువైచెన్‌= వడిగా విసిరాడు. 


72 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: (శ్రుతసోముడు తళతళమెరిసే కత్తి తీసికొని, శకుని వేగంతో, పొగరుతో ప్రయోగిస్తున్న వందలకొలది 
బాణాలను ముక్కలు చేయసాగాడు. అపుడు శకుని ఒకగట్టి బాణం వేసి, ఆ కత్తిని విరుగగొట్టాడు. అయినా, 
(శ్రతసోముడు వెనుదీయకుండా ఆ చేతిలో మిగిలిన కత్తిముక్కను గట్టిగా విసరి, శకుని ధనుస్సును రెండు 
ముక్కలు చేశాడు. 


వ. ఇట్లు కోదండంబు దుండంబులుసేసి తొలంగి యక్కుమారుండు శ్రుతకీర్తి స్యందనంబెక్కెసౌబలుండు వేటొక్క 
విల్లెత్తియత్తెటిపి నురవణించి పాండవరధికులం 7९०८ గృపాచార్య ధృష్టద్యుమ్ములు పెనంగునెడ 
గౌతముండు పాంచాలవరుం బొదువునాటోపం బాలోకించి యక్మొౌంతేయసైనికులు దమలోన. 151 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఆ+కుమారుండు= ఆ బాలుడు; కోదండంబు= విల్లు; తుండంబులు+చేసి= ముక్కలుచేసి; 
తొలంగి= ఆ |ప్రదేశంనుంచి తప్పుకొని; (శ్రుతకీర్తి= (శ్రుతకీర్తియొక్క; స్యందనంబు+ఎక్కెన్‌= రథం అధిరోహించాడు; సౌబలుండు= 
సుబలుని పుత్రుడైన శకుని; వేణు+ఒక్క= మరొక; విల్లు+ఎత్తి= ధనుస్సు తీసికొని; ఆ+తెబిపిన్‌= ఆ ఎడంలో; ఉరవణించి= 
విజృంభించి; పాండవ= పాండవ పక్షీయులైన; రథికులన్‌= రథంమీద ఉండి యుద్దం చేసేవారిని; కలంచెన్‌= సంక్షోభపెట్టాడు; 
కృపాచార్య ధృష్టద్యుమ్నులు= కృపాచార్యుడూ, ధృష్టద్యుమ్నుడూ; పెనంగు= యుద్దంచేసే; ఎడన్‌= చోట, సమయంలో; 
గౌతముండు= గౌతమసగోతుడయిన కృపాచార్యుడు; పాంచాలవరున్‌= పాంచాలదేశీయ శ్రేషుడయిన. ధృష్టద్యుమ్నుని; 
పొదువు= ఆక్రమించే; ఆటోపంబు= ప్రయత్నాన్ని; ఆలోకించి= చూచి; ఆ+కౌంతేయ= ఆ కుంతీపుత్రులయిన పాండవుల 
పక్షంవారైన; సైనికులు= యుద్దభటులు; తమలోనన్‌= తమలో తాము. 


తాత్సర్యం: (శ్రతసోము డిట్లా శకుని విల్లు రెండు ముక్కలుగా చేసి, అక్కడి నుండి తప్పుకొని, (శ్రుతకీర్తి 

౧ ౧ డై 
రథమెక్కాడు. శకుని మరొక విల్లు తీసికొని ఆ సందులో విజృంభించి పాండవుల రథికులలో సంక్షోభం కలిగించాడు. 
కృషపాచార్యుడూ ధృష్టద్యుమ్నుడూ యుద్దంచేసే సమయంలో కృపాచార్యుడు ధృష్టద్యుమ్నుడిని పడగొట్టాలని గట్టిగా 
దాడి చేస్తున్నాడు. అది చూచి పాండవుల సైనికులు వారిలో వారు (ఇట్లా అనుకొన్నారు). 


ధృష్టద్యుమ్నుడు గృపాచార్యునితో' దలపడి యోడిపోవుట (సం. 8-18-41) 


¢ 


ద్రోణు పరాభవం బధికరోషము సేయగ నున్న ००००८ డ 
క్షీణ పరాక్రమంబు విలసిల్ల(గ నీ ద్రుపదాత్మజున్‌ గత 


च्च 


ప్రాణుని( జేయ కే ९०८०१०८ బైకొను 250९8९०८ బోక విస్పుర 
ద్దాణవిలాసముల్‌ నెబిపు' దా మనసైన్యము ८6९05. 152 


ప్రతిపదార్థం: ద్రోణు= |ద్రోణునియొక్క; పరాభవంబు= అవమానం; అధికరోషము= ఎక్కువ (క్రోధాన్ని; చేయయగన్‌= కలిగింపగా; 
ఉన్న= అవకాశంకోసం ఎదురుచూస్తున్న; ఈత(డు= ఆయన బావమరది అయిన కృపాచార్యుడు; అక్షీణ= తరగని, గొప్ప; 
పరా(క్రమంబు= విక్రమం; విలసిల్లగన్‌= ప్రకాశింపగా; ఈ (ద్రుపద+ఆత్మజున్‌= ఈ (ద్రుపదుడి కొడుకైన ధృష్టద్యుమ్ముడిని; 
గత= పోయిన; (ప్రాణునిన్‌= (ప్రాణాలు కలవానిని; చేయక= చేయకుండా (చంపకుండా); ఏల+ఉడుగున్‌= ఎందుకు 
ఊరకుంటాడు?; సైకొను+అంతటన్‌+పోక= ఎదురుకొనేటంత మా(త్రంతో వదలకుండా; खण्ड కృపాచార్యుడు; మన సైన్యము= 
పాండవసేన; తల్లడిల్లంగన్‌= కలతపడగా; విస్ఫురత్‌= మెరుస్తున్న; బాణ= బాణాలయొక్క; విలాసముల్‌= ఆటలు; నెణపున్‌= 
ప్రదర్శిస్తాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 73 


తాత్సర్యం: (ద్రోణుడి తల నరికి ఆయనను అవమానించిన ధృష్టద్యుమ్ముని, కృపాచార్యుడు తన గొప్ప పరా(క్రమం 
విలసిల్లగా చంపకుండా ఊరుకుంటాడా? అతడిని ఎదుర్కోవటం మా(త్రమే కాదు - మనసేన తల్లడిల్లేటట్టు అతడి 
విస్టత బాణ(ప్రయోగ విలాసాలన్నీ ప్రదర్శిస్తాడు. 


వ. అని వెండియు. 153 
ప్రతిపదార్థం: అని= ఇలా పలికి; వెండియు= ఇంకా. 
తాత్సర్యం: అని మళ్ళీ. 
6 pa ( 2 pa 
మ. వరదివ్యాస్రవిదుండు బాహుబల గర్వస్థమ నిర్వాహకుం 
డరులం జీరికి( జేకొనం డిత(డు క్రోధాత్తాత్ము(డై నే(డు ని 
ठ శౌర్యంబు నుదాత్త ధైర్యము నుదగ్రస్ఫూర్తి శోభిల్ల దు 
స్తర దర్పోద్దతి దేకయున్నె? మనలం దా నేలకుంగోలకున్‌. 154 


ఎరిగినవాడు; బాహు= చేతులయొక్క; బల= శక్తియొక్క; గర్వ= గర్వంయొక్క; స్టేమ= బలాన్ని; నిర్వాహకుండు= నెరవేర్చేవాడు 
అయిన; ఇత(డు= ఈ కృపాచార్యుడు; అరులన్‌= శత్రువులను; చీరికిన్‌= లేశమునకైనా; చేకొనండు= కైకొనడు, లెక్కచేయడు; 
నేడు= ఈ దినం; (క్రోధ= కోపంచేత; ఆత్త= పొందబడిన - కోపంగల - అని భావం; ఆత్ము(డై= మనస్సు కలవాడై; 
నిర్భరశౌర్యంబున్‌= నిండు పరా(క్రమమూ; ఉదాత్త ధైర్యమున్‌= అధికమైన ధైర్యమూ; ఉద(గ్గ స్ఫూర్తి= భయంకరమైన 
ఆవేశమూ; శోభిల్లన్‌= ప్రకాశింపగా; దుస్తర= దాటరాని; దర్ప+జఉద్దతిన్‌= గర్వంయొక్క విజృంభణంతో; మనలన్‌= మనలనందరినీ; 
తాన్‌= తాను; నేలకున్‌= భూమికీ; కోలకున్‌= ఆయుధానికీ; తేక= తీసికొనిరాకుండా; (నేలకుం గోలకున్‌ దెచ్చు= (క్రిందు 
మీయందు చేయు (శర.) ఉన్నె?= ఉంటాడా? 


ప్రతిపదార్థం: వర= శ్రేష్టమయిన; దివ్య= స్వర్గంలో పుట్టిన; అస్ర్ర= మం('త్రప్రయుక్తాలయిన ఆయుధాలను; విదుండు= 


తాత్సర్యం: ఈ కృపాచార్యుడు గొప్ప దివా 35, భుజబలగర్వం అధికంగా ఉన్నవాడు. १९०९० కొంచెం 
కూడా లెక్క పెట్టడు. ఈ వేళ మహాక్రోధంతో ఉన్నాడు. నిండు శౌర్యమూ, మహాధైర్యమూ, భీకరావేశమూ మెరుస్తుండగా 
మనలను తల(క్రిందు చేయకుండా ఉంటాడా? 


వ. ధృష్టద్యుమ్నుండును బెండువడియున్నవా( డనుచు నుండి రట్టియెడ బెట్టిదంబులగు గృపాచార్యులతూపుల 
యేపు రథ్యంబుల నొంచి సారధి క్రొవ్వడంచి యా ద్రుపదనందనుతనువు నెత్తుటం దోచి యుల్లంబు 
గలంచె నప్పుడాతని సూతుం డతనితో నిట్లనియె. 155 


ప్రతిపదార్థం: ధృష్టద్యుమ్నుండును= (ద్రౌపది అన్నగారు కూడా; బెండుపడి= నీరసించి; ఉన్నవా(డు= ఉన్నాడు; అనుచున్‌= 
అంటూ; ఉండిరి= ఉన్నారు; అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో; బెట్టిదంబులు+అగు= కఠినములైన; కృపాచార్యుల= 
కృపాచార్యునియొక్క; తూపుల= బాణాలయొక్క; ఏపు= ఆధిక్యం; రథ్యంబులన్‌= (ధృష్టద్యుమ్నుని) గుర్రాలను; నొంచి= 
నొప్పించి; कण्ठक సూతునియొక్క; (క్రొవ్వు= మదం; అడంచి= పోగొట్టి; ఆ= గురు(ద్రోహి అయిన; (ద్రుపదనందను= 
ద్రుపదుని కుమారుడయిన ధృష్టద్యుమ్నునియొక్క; తనువు= శరీరాన్ని; నెత్తుటన్‌= రక్తంలో; °= తడిపి; ఉల్లంబు= 
మనస్సును; కలంచెన్‌= కలతపెట్టింది; అప్పుడు= ఆ సమయంలో; ఆతని సూతుండు= ధృష్టద్యుమ్నుని సారథి; అతనితోన్‌= 
ధృష్టద్యుమ్నునితో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు: 


74 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు కూడా నీరసించి ఉన్నాడు' అని అనుకొంటున్నారు. అటువంటి సమయంలో కృపాచార్యుడు 
కఠినబాణాలు చాలా (ప్రయోగించాడు. కృపాచార్యుని బాణాల తీవ్రత ధృష్టద్యుమ్నుడి రథాశ్వాలను బాధించింది. 
సారధి మదాన్ని అణగించింది. ఆ [ద్రుపదనందనుని శరీరాన్ని నెత్తుటిలో ముంచింది. అతని మనస్సును కలత 
పెట్టింది. అప్పుడాతని సారథి ధృష్టద్యుమ్నుడితో ఇట్లా అన్నాడు: 


చ. “వినుము కుమార! విప్రుభుజవీర్య మవార్యత( దేజరిల్లెడుం 
జనవు భవత్సమగ్రశరజాలము లీతని మీ(ద దైవ సం 
జనితము సువ్వె! యియ్యెడరు సంగరమిట్టిది తొల్లియెందు నా 
కనినది లేదు తేరు దొల(గం గొనిపోవుట కార్య మిత్తణిన్‌. 156 


ప్రతిపదార్థం: కుమార!= చిన్నవాడా!; వినుము; విప్రు= (బ్రాహ్మణుడైన కృపాచార్యుని; భుజవీర్యము= భుజముల బలము; 
అవార్యతన్‌= నివారించకపోవటంచేత; తేజరిల్లెడున్‌= (ప్రకాశిస్తున్నది; భవత్‌= నీయొక్క; సమ(గ్ర= సంపూర్ణములైన; శర= 
బాణాలయొక్క; జాలములు= గుంపులు; ఈతని మీ(దన్‌= ఈ కృపాచార్యుడి పైకి; చనవు= వెళ్ళటంలేదు; ఈ+ఎడరు= ఈ 
ఆపద; దైవసంజనితము+చువ్వై != దైవంవలన కలిగినది సుమా!; సంగరము= యుద్దము; ఇట్టిది= ఇటువంటిది; = 
ఇదివరకు; ఎందున్‌= ఎక్కడా; నా కనినది= నేను చూచినది; లేదు; ఈ+తటణిన్‌= ఈ సమయంలో; తేరు= రథం; 
తొలయగన్‌+కొనిపోవుట= తీసికొనిపోవటం; కార్యం= చేయదగినది. 


తాత్సర్యం: 'నాయనా! వినుము. ఈ (బ్రాహ్మణుడి భుజబలం ఆపరానిదిగా (ప్రకాశిస్తున్నది. నీ బాణా లీతడిపైకి 
వెళ్ళటం లేదు. ఈ ఆపద దైవం చేసినది సుమా! ఇటువంటి యుద్దం నేనిదివరకెన్నడూ చూడలేదు. ఈ 
సమయంలో మనరథాన్ని దూరంగా తీసికొనిపోవటం కర్తవ్యం. 


వ. నీయట్టి వాని విక్రమంబునుం దిట్టిన యట్లు సమయుటంజేసి యిమ్మహాత్ముం డవధ్యుండని నిశ్చయించితి 
నా మాటకియ్యకొను' మనవుడు నా పృషత పొత్రుం డిది యట్టిద యని నిశ్చయించి పలికి మటియు 
హీనస్వరంబున నిట్లనియె. 157 


ప్రతిపదార్థం: నీ+అట్టివాని= నీవంటివానియొక్క; విక్రమంబునున్‌= పరాక్రమం కూడా; తిట్టినయట్ల్టు=. శపించినవిధంగా; 

సమయుటన్‌+చేసి= నశించినందువల్ల; ఈ+మహాత్ముండు= ఈ ఘనత వహించినవాడు; అవధ్యుండని= వధింపబడేవాడు 

కాడని; నిశ్ళయించితిన్‌= నిర్ణయించాను; నా మాటకున్‌= నా పలుకునకు; ఇయ్యకొనుము= అంగీకరింపుము; అనవుడున్‌= 

అని పలుకగా; ఆ పృషత= ఆ పృషతునియొక్క; పౌతుండు= కొడుకుయొక్క కొడుకు - ధృష్టద్యుమ్నుడు; ఇది= ఈ కార్యం; 

అట్టిది+అ= అటువంటిదే; అని; నిశ్చయించి= నిర్లయించి; పలికి= చెప్పి; మణియున్‌= ఇంకా; హీనస్వరంబునన్‌= స్వల్పమయిన 
[2] ६2 

కంఠధ్వనితో; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా పలికాడు. 


తాత్సర్యం: నీ వంటి వీరుడి పరాక్రమం కూడా శాపంవలన అన్నట్లుగా నశించిపోయింది. అందువలన ఈ ఘనత 
వహించిన కృపాచార్యుడు వధించబడడని నిశ్చయించాను. కనుక నా మాటకు ఒప్పుకొముు' అని అన్నాడు. అపుడు 
ధృష్టద్యుమ్నుడు ఈ పని ఇటువంటిదే” అని నిర్ణయించి పలికాడు. మళ్ళీ తగ్గిపోయిన కంఠధ్వనితో ఇట్లా అన్నాడు: 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 75 


చ. “చరణములుం గరంబులును సంచల భావము 8००८८ జొచ్చె మేన్‌ 
విరవర( బోవుచున్నయది విహ్వలమయ్యె మనంబు నీతలం 
పరయ(గ మేలు మారుతసురాధిపసూనులలోన నల్ల నొ 
క్కరుదెసకై రథంబు దొల(గం గొని పొ మృడిబీర 2०685." 158 


ప్రతిపదార్థం: చరణములున్‌+కరంబులును= కాళ్ళూ, చేతులూ; సంచలభావమున్‌= వణకుటను; ఒందన్‌+చొచ్చెన్‌= పొందటానికి 
మొదలుపెట్టాయి; మేన్‌= శరీరం; విరవిరన్‌+సోవుచున్‌+ఉన్న+అది= విహృలత్యాన్ని (పట్టు ఊడిన స్థితిని) పొందుతూ; ఉన్నది; 
మనంబున్‌= మనస్సుకూడా; విహ్వలము+అయ్యెన్‌= సడలినది ఐనది; అరయయణగన్‌= ఆలోచింపగా; నీ తలంపు= నీ ఆలోచన; 
మేలు= శ్రేష్టమైనది; మారుత= వాయువుయొక్క; సురాధిప= దేవేంద్రునియొక్క; సూనులలోనన్‌= కుమారులలో; అల్లన్‌= 
మెల్లగా; ఒక్కరు= ఒకడియొక్క; దెసకున్‌+ఐ= దిక్కునకై; రథంబు+తేరు; తొల(గన్‌= తప్పించి; కొనిపామ్ము= తీసుకొనిపొమ్ము; 
అడిబీరము= వ్యర్థమైన పరా(క్రమం; ఏటికిన్‌= ఎందుకు? 


తాత్సర్యం: కాళ్ళూ చేతులూ అల్లాడిపోతున్నాయి. ఒళ్ళు పట్టు సడలిపోతున్నది, (లేదా తడి ఆరిపోతున్నది) 

మనస్సూ పట్టూడిపోతున్నది. ఆలోచించి చూస్తే, నీ ఆలోచన (तुज ఉన్నది. కనుక రథాన్ని తప్పించి వాయుపుత్రుడు 

భీముడి వద్దకుగాని, ఇం[ద్రపుత్రుడు అర్జునుడి వద్దకుగాని తీసికొనిపొమ్ము. వ్యర్థమైపోయిన పరాక్రమం ఎందుకు?” 
3 జ > "गतः 


చ. అనవుడు సూతు( డెంతయు రయంబునందేరు వృకోదరాంతికం 
బున కెగవంగ శంఖరవమున్‌ గుణనిస్వనమున్‌ నిగిడ్డి యే 
పున प డుజ్జ్వలప్రదరపుంజములం బర(గంగ( జేయుచున్‌ 
వెనుకొనిపాల్లి श्लु గిరి వెన్మొని शठ వజ్రికైవడిన్‌. 159 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని పలుకగా; సూతుండు= సారథి; ఎంతయున్‌= మిక్కిలిగా; రయంబునన్‌= వేగముతో; తేరు= 
రథం; వృకోదర= భీమునియొక్క; అంతికంబునకున్‌= సమీపానికి; ఎగవంగన్‌= (త్రోలగా; కృపు(డు; శంఖరవమున్‌= శంఖంయొక్క; 
ధ్వనీ; గుణనిస్వనమున్‌= వింటి అల్లైత్రాటి చప్పుడూ; నిగిడ్చి= పొడిగించి, వ్యాపింపజేసి; ఏపునన్‌= ఉత్సాహంతో; ఉజ్ఞల= 
మిక్కిలి (ప్రకాశించే; ప్రదర పుంజములన్‌= బాణసముదాయాలను; పర(గింపన్‌= వ్యాపింప; చేయుచున్‌= కావిస్తూ; వెనుకొని= 
ధృష్టద్యుమ్ముడిని వెంబడించినవాడై; గిరిన్‌= పర్వతాన్ని; వెన్కొని= వెంబడించి; నిల్చిన= ఉన్న; వ[బ్రికైవడిన్‌= వ(జ్రాయుధం 
కలవాడైన ఇం(ద్రునివలె; పొల్చి= ఒప్పి; నిల్ఫెన్‌= ఆగెను. 


తాత్సర్యం: అని ధృష్టద్యుమ్నుడు పలికేసరికి, అతడి సారథి మహావేగంగా రథం భీమసేనుడివద్దకు తోలుకొనిపోయాడు. 
కృపాచార్యుడు ఉత్సాహంతో శంఖం ఒత్తి, ధనుష్టంకారం చేస్తూ, బాగా మెరిసే బాణాల గుంపులు ప్రయోగిస్తూ, 
తరిమి ఆగాడు. అది పర్వతాన్ని తరిమి వజ్రాయుధధారి ఇంద్రుడు ఆగినట్టున్నది. 


విశేషం: “పర్వతాన్ని వెంబడించి, “తరిమి ఆగినట్టి” - వజ్రితో కృపాచార్యుణ్ణి పోల్చటం జరిగింది. వ[(జ్రి దెబ్బ తప్పించుకొన్న 
పర్వతం ఒక్కటే - మైనాకుడు. అందువల్ల ధృష్టద్యుమ్నుణ్ణి ఇక్కడ మైనాకుడితో పోల్చి స్పష్టంగా చెప్పుకున్నా ఆ పోలిక 
ధ్వనిస్తున్నది. 


76 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. కడగి కృతవర్మతోడ శిఖండి పెన(గు । చుండి శరపంచకంబున నురము నొంప 
నతని నయ్యాదవోత్తము( డలఘు షష్టి । విశిఖవిద్దుని( జేసి విల్‌ విటుగ నేసి. 160 


ప్రతిపదార్థం: శిఖండి; కడ(గ= పూనుకొని; కృతవర్మతోడన్‌= కృతవర్మతో; పెనగుచున్‌+ఉండి= యుద్దంచేస్తూ ఉండి; 
శరపంచకంబునన్‌= ఐదు బాణాలతో; ఉరమున్‌= వక్షస్థలాన్ని; నొంపన్‌= నొప్పించగా; == ప్రసిద్దుడయిన; యాదవ+ 
ఉత్తము(డు= యాదవులలో మేటి అయిన కృతవర్మ; అలఘు= గొప్పవైన; పష్టి= అరవై; విశిఖ= బాణాలచేత; విద్దునిన్‌= 
కొట్టబడినవాడినిగా; చేసి; విల్‌= ధనుస్సు; విణుగన్‌= విరిగిపోయేటట్లుగా; ఏసెన్‌= బాణం (ప్రయోగించాడు. 


తాత్సర్యం: శిఖండి ఎదిరించి కృత వర్మతో యుద్దంచేస్తూ ఐదు బాణాలు ప్రయోగించి అతడి వక్షస్థలాన్ని 
(२ ^> 2? 
నొప్పించగా, కృతవర్మ శిఖండిని అరవై బాణాలతో కొట్టి, అతడి వింటిని విరుగగొట్టాడు. 


క ఒండు శరాసన మెత్తి 2 । ఖండి గురియు నవతి సాయకమ్ములు పెలుచన్‌ 

ఖండించె నత(డు తతో । దండం బాద్రుపదనృ్భపతితనయు(డు నటికెన్‌. 161 
ప్రతిపదార్థం: ఒండు= మరొక; శరాసనము= ధనుస్సు; ఎత్తి= తీసికొని; శిఖండి; కురియు= వానకురిసినట్టు ప్రయోగించే; 
నవతి= తొంభై; సాయకమ్ములు= బాణాలు; అత(డు= కృతవర్మ; పెలుచన్‌= ఆగ్రహంతో; ఖండించెన్‌= నరికాడు; ఆ [ద్రుపద 
తనయుడు శిఖండి; తద్‌= ఆ కృతవర్మయొక్క; కోదండంబు= వింటిని; నజకెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: శిఖండి మరొక ధనుస్సు తీసికొన్నాడు. వాన కురిసినట్టు తొంభై బాణాలు (ప్రయోగించాడు. వాటిని 
కృతవర్మ ఆ (గహంతో నరికాడు. శిఖండి అతడి ధనుస్సును ఖండించాడు. 


క్ర 'ధనువు దునిమి కొమ్ములు మురి । సిన వృషభము చందమగుడు శీఘ్రస్సురణం 

దనువున శితశరములు వడి( । జొనిపి యతం డతని గళతశోగితు( జేసెన్‌. 162 
ప్రతిపదార్థం: అత(డు= శిఖండి; ధనువు= వింటిని; తునిమి= నరికి (కృతవర్మ); కొమ్ములు; మురిసిన= విరిగిన; వృషభము 
చందము= ఎద్దులా; అగుడున్‌= కాగా; శీఘ్రస్సురణన్‌= వేగం తోచగా; శితశరములు= వాడిబాణాలు; తనువునన్‌= శరీరంలో; 
వడిన్‌= బలంతో; చొనిపి= दण्दः అతనిన్‌= కృతవర్మను; గళిత= (స్రవించిన; శోణితున్‌= రక్తం కలవాడినిగా; చేసెన్‌= 
కావించాడు. 


తాత్సర్యం: అట్లా శిఖండి కృతవర్మయొక్క విల్లు విరుగగొట్టినందువలన అతడు కొమ్ములు విరిగిన ఎద్దువలె 
అయిపోయేసరికి, శిఖండి వేగం స్ఫురించే వాడియెన బాణాలు అతడి శరీరంలో గ్రుచ్చి, నెత్తురు స్రవించేటట్లు 
చేశాడు. 


చ. అలుక మనంబునం గదిరి యాదవసత్తము డొండువింట దో 
९ మెస(గంగ డెబ్బది శరంబుల నాతని మేన రక్త థా 
రలు దొర(గించి పెక్కు ప్రదరంబులు పైపయి నేయుచుండ న 
१९७५८ బెనంగె వెండియు శిఖండి విచిత్రరథప్రచారు(డై. 163 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 77 
ప్రతిపదార్థం: యాదవసత్తము(డు= యాదవులలో శ్రేష్టుడైన కృతవర్మ; అలుక= కోపం; మనంబునన్‌= మనస్సులో; కదిరి= 
హెచ్చి; ఒండు వింటన్‌= మరొక ధనుస్సుతో; దోస్‌+బలము= బాహువులశక్తి; ఎస(గంగన్‌= ఒప్పగా; డెబ్బది శరంబులన్‌= 
డెబ్బై బాణాలతో; ఆతని మేనన్‌= శిఖండి దేహంమీద; రక్తధారలు= నెత్తుటి ధారలు; తొరగించి= (ప్రవహింపజేసి; పెక్కు= 
చాలా; (ప్రదరంబులు= బాణాలను; పై+పయిన్‌= ఒక దానిపై ఒకటి; ఏయుచున్‌+ఉండన్‌= (ప్రయోగిస్తూ+ఉండగా; శిఖండి; 
వెండియున్‌= ఇంకా; విచిత్ర= వింత అయిన; రథ= రథంయొక్క; (ప్రచారు(డు+ఐ= గమనములు కలవాడై; అగ్గలికన్‌= 
అతిశయంతో; పెనంగెన్‌= యుద్దంచేశాడు. 


తాత్సర్యం: కృతవర్మ మనస్సులో కోపం పెరిగింది. మరొక వింటితో భుజబలం ఒప్పగా డెబ్బై బాణాలు ప్రయోగించి, 

శిఖండి శరీరంమీద రక్తం (ప్రవహింపజేశాడు. అనేక బాణాలు ఒకదానిమీద ఒకటి (ప్రయోగిస్తుండగా, శిఖండి తన 
థా నా తో 4 కా గా = శ్రా 

రథాన్ని విచిత్ర గమనాలతో (త్రిప్పుతూ, ఇంకా ఎక్కువగా యుద్దంచేశాడు. 


వ. © ద్రుపదనందనుండు జత్రుదేశంబున నంబకత్రయంబు నాటించిన. 164 


ప్రతిపదార్థం: ఆ (ద్రుపదనందనుండు= ఆ [ద్రుపదుని కొడుకు; జ[త్రుదేశంబునన్‌= కృతవర్మయొక్క భుజశిరస్సునూ 
రొమ్ము ఎముకను కలిపే ప్రదేశంలో; అంబకత్రయంబు= మూడు బాణాలు; నాటించినన్‌= (గ్రుచ్చగా. 


తాత్సర్యం: ఆ శిఖండి కృతవర్మయొక్క భుజ శిరస్ఫూ రొమ్ము ఎముకా కలిసేచోట మూడు బాణాలు (గుచ్చుకొనేటట్లు 
కొట్టేసరికి. 


శా. _క్రూరోల్లాసము పల్లవింప( గృతవర్ముం డుగ్రదీప్తి స్పుర 
న్నారాచంబులు పెక్కు లొక్క మొగి మేనంగ్రువ్వ మూర్చిల్లై న 
వ్వీరాగ్రేసరు( छक సారథి భయావిర్ణావదీనాతు(డై 
తే రచ్లోటు దొలంగ దోలుటయు భీతింబాతె( దత్ఫేనయున్‌. 165 


ప్రతిపదార్థం: కృతవర్ముండు; క్రూర (క్రూరమైన, కనికరంలేని; ఉల్లాసము= సంతోషం; పల్లవింపన్‌= చిగురించగా; ఉ(గదీప్రి= 
అధికమైన కాంతితో; స్ఫురత్‌= (ప్రకాశిస్తున్న; నారాచంబులు= ఇనుప బాణాలు; పెక్కులు= చాలా; ఒక్కమొగిన్‌= ఒక్కసారి; 
మేనన్‌= శరీరంలో; (క్రువ్వన్‌= (గుచ్చగా; ఆ+వీర+అగ్రేసరు(డు= ఆ వీరులలో శ్రేష్టుడైన శిఖండి; మూర్భిల్లెను= మూర్చనందినాడు; 
छद ఆ సమయంలో; సారథి= శిఖండి సూతుడు; భయ= జడుపుయొక్క; ఆవిర్భావ= కలగటంచేత; దీన+ఆత్ము(డు+ఐ= 
దుఃఖితమగు మనస్సు కలవాడై; తేరు= రథం; ఆ+చోటు= ఆ (ప్రదేశంనుంచి; తొలంగన్‌= దూరంగా; తప్పించుకొనటానికి; 
తోలుటయున్‌= నడిపించుకొని పోగా; తద్‌= ఆ శిఖండియొక్క; సేనయున్‌= సైన్యంకూడా; భీతిన్‌= భయంతో; పాటెన్‌= 
పారిపోయింది. 


తాత్సర్యం: కృతవర్మ కనికరం లేని సంతోషం పెరుగుతుండగా, అధికమైన కాంతితో మెర్ళే చాలా ఇనుపబాణాలు 
ఒక్కసారిగా శరీరంలో నాటుకొనేటట్టు కొట్టేసరికి, అంతటి మహావీరుడైన శిఖండి కూడా మూర్భలో మునిగిపోయాడు. 
వెంటనే అతడి రథసారధి భయపడి, మనసులో దుఃఖపడుతూ రథాన్ని అక్కడి నుంచి తప్పించి, తోలుకొనిపోయాడు. 
అందువలన శిఖండి సేనకూడా భయపడి పారిపోయింది. 


78 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ.  వివ్వచ్చు విక్రమవిహారంబున 620 శిబిత్రిగర్తసాల్వసంశప్తకసైన్య నారాయణ గోపాలోపేతుండై సత్యసేన 
చంద్రదేవ మిత్తదేవ మిత్రవర్మ సౌశ్రుతి సువర్మ సుశర్మాదు లగు సోదరసుతులు బాసటగా? ద్రిగర్తపతి పెనంగు 
నప్పుడు. 166 

ప్రతిపదార్థం: (త్రిగర్తపతి= (త్రిగర్తదేశపురాజు; వివ్వచ్చు= బీభత్సుని, అర్జునునియొక్క; విక్రమ= పరాక్రమంతోచేసే; 
విహారంబునకున్‌= (వీర) విహారానికి; ఒర్భ్చి= సహించి; శిబి (త్రిగర్త సాల్వ సంశప్తక= శిబి, (త్రిగర్తం, సాల్వం అనే దేశాలకు 
చెందిన; సంశప్తక= అర్షునుని చంపుతామని (ప్రతిజ్ఞచేసినది అయిన; సైన్య= సేనలతోను; నారాయణ= నారాయణులనే 
సేరుకల; గోపాల+ఉప+ఇతుండు+ఐ= గోపాలురతోనూ కూడినవాడై, సత్యసేన చం(ద్రదేవ మి(త్రదేవ మిత్రవర్మ సౌ(త్రుతి 
సువర్మ సుశర్మాదులగు= సత్యసేనుడు; చం[ద్రదేవుడు, మి(త్రదేవుడు, మిత్రవర్ముడు, సౌశ్రుతి, సువర్మ, సుశర్మ; ఆదులు+అగు= 
మొదలగువారైన; సోదర సుతులు= (తన) అన్నదమ్ములూ, కుమారులు; బాసట+కాన్‌= సహాయంగా; పెనంగు+అప్పుడు= 
యుద్దంచేసే సమయంలో. 


తాత్సర్యం: అర్జునుడు పరాక్రమంతో చేసే వీరవిహారాన్ని ఓర్చుకొని (త్రిగర్తరాజు యుద్దంచేస్తున్నాడు. అతడికి 
సహాయంగా శిబిత్రిగర్తసాల్వదేశ సేనలున్నాయి. అర్జునుడిని చంపుతామని (ప్రతిజ్ఞ చేసిన సంశప్తకసేన ఉన్నది. 
నారాయణులనే గోపాలురసైన్యం ఉన్నది, సత్యసేనుడు, చం[ద్రదేవుడు, మి(త్రదేవుడు, మి(త్రవర్క సౌ(శ్రుతి, సువర్శ్మ, 
సుశర్మ మొదలయిన అతడి సోదరులూ కుమారులూ ఉన్నారు. ఆ సమయంలో. 


సీ, సత్యసేను(డు మూ(డు సాయకంబుల, మిత్ర । దేవుండు షష్టి సందీప్త మార్గ 
६००६००९८ గ్రూరబాణంబులు మూ(టను, । జంద్రదేవు(డు శరసప్తకమున, 
మిత్రవర్ముడు గంకపత్రత్రిసప్తతి, । సౌశ్రుతి యేడు నిశాతవిశిఖ 
ములను, శత్రుంజయు( డలఘు వింశతి కాండ । ములను, సుశర్తు( డుజ్జ్వల నవాస్ర్త్ర 


తే. ములను గప్పి రప్పార్టు నాబలియు( డంబు । దముల ధారలు వొదువ నుదాత్తరేఖ 
గరము పొలుపారు మేదినీధరము భంగి । ८९८०८ బట్టగుధీరత( బొలిచె నధిప! 167 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా! సత్యసేను(డు; మూ(డు= మూడైన; సాయకంబులన్‌= బాణాలతోనూ; 
మి(త్రదేవుండు; పష్టి= అరవై; సందీప్ర= మిక్కిలిగ వెలిగే; మార్గణంబులన్‌= బాణాలతోనూూ; (క్రూరబాణంబులు= కఠినములైన 
అమ్ములు; మూ(టను= మూడింటితోనూ; చం(ద్రదేవు(డు; శరసప్తకమునన్‌= బాణాలయొక్క ఏడింటితోనూ, ఏడు బాణాలతోనూ; 
మిత్రవర్ము(డు; కంకషత్రత్రిసప్తతిన్‌= రాపులుగు రెక్కలు కట్టిన డెబ్బెమూడు బాణాలతోనూ; సౌశ్రుతి; ఏడు; నిశాత 
విశిఖములను= వాడి అయిన శరములతోనూ; శృత్రుంజయు(డు; అలఘు= పెద్దవయిన; వింశతి= ఇరవై; కాండములను= 
బాణాలతోనూ; సుశర్క్ము(డు; ఉజ్జల= మిక్కిలి (ప్రకాశిస్తున్న; నవ+అస్రములను= తొమ్మిది బాణాలతోనూ; ఆ+పార్టున్‌= 
ఆ పృథా (కుంతి) కుమారుడైన అర్జునుడిని; కప్పిరి= మరుగు చేశారు; ఆ బలియు(డు= ఆ బలశాలి అయిన అర్జునుడు; 
అంబుదముల= మేఘాలయొక్క; ధారలు+పొదువన్‌= ధార (క్రమ్మగా; ఉదాత్త= ఉన్నతమైన; రేఖ= తీరు; కరము= మిక్కిలి; 
పొలుపు+ఆరు= అందగించే; మేదినీధరము భంగిన్‌= కొండలా; తల(పన్‌= భావించటానికి; పట్టు+అగు= స్థానమైన; ధీరతన్‌= 
ధైర్యంతో; పొలిచెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! సత్యసేనుడు మూడూ, మి(త్రదేవుడు అరవైమూడూ, చం[ద్రదేవుడు ఏడూ, 
మి(త్రవర్మ డెబ్బమూడూ, సౌ(శ్రుతి ఏడూ, శత్రుంజయుడు ఇరవై, సుశర్మ తొమ్మిది బాణాలతో అర్జునుని కప్పివేశారు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 79 


అయినా అర్జునుడు మేఘాలు వానధారలు కురిపిస్తుంటే మహోదాత్త రమణీయంగా కొండ ఎట్టా ఉంటుందో అట్లా 
ధైర్యంతో నిలిచాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇట్లు సుస్టిరుండై మిత్రదేవు నంగంబున( గంకపత్రశతంబును, సత్యసేను తనువున మార్గణత్రయంబును, 
సుశర్మమిత్రవర్మల శరీరంబుల శిలీముఖాష్టకనవకంబులను బటిపి, శత్రుంజయు శిలాశితశరంబులం 
బడవైచి, సౌశ్రుతిం బంచవింశతి కాండంబుల గీటడంగించియు( జంద్రదేవుని నెనిమిది యమ్ములం దునిమి 
యుల్లసిల్లిన. 168 

ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్టా; సుస్థిరుండు+ఐ= మిక్కిలి నిలుకడ కలవాడు అయి; మి త్రదేవు= మిత్రదేవుడియొక్క; అంగంబునన్‌= 

శరీరంపై; కంకప[త్ర= రాపులుగు రెక్కలు గల బాణాలయొక్క; శతంబును= వంద; సత్యసేను= సత్యసేనునియొక్క; 
తనువునన్‌= దేహంలో; మార్గణ= బాణాలయొక్క; (తయంబును= మూడు; సుశర్మ మి(త్రవర్మల= సుశర్మయొక్క, 
మిత్రవర్మయొక్క; శరీరంబులన్‌= దేహాలలో వరుసగా; శిలీముఖ= బాణాలయొక్క; అష్టక= ఎనిమిదినీ; నవకంబులను= 
తొమ్మిదినీ; పఖిపి= ప్రయోగించి; శత్రుంజయు= శృత్రుంజయుడు అనేవాడిని; శిలాశిత= రాతిమీద నూరి పదునుపెట్టిన; 
శరంబులన్‌= బాణాలతో; పడవైచి= పడగొట్టి; సౌ(శ్రుతిన్‌; పంచవింశతి= ఇరవై అయిదు; కాండంబులన్‌= బాణాలతో; గీటు+ 
అడంగించియున్‌= సంహరించీ; చం(ద్రదేవునిన్‌; ఎనిమిది; అమ్ములన్‌= బాణాలతో; తునిమి= నరికి; ఉల్లసిల్లినన్‌= ప్రకాశించగా. 


తాత్సర్యం: ఇట్లా స్థిరంగా నిలబడి, మిత్రదేవుడి దేహంలో రాపులుగు రెక్కలు కట్టిన బాణాలు వంద దించాడు. 
సత్యసేనుడి శరీరంలో మూడు బాణాలు (గుచ్చాడు. సుశర్మమేనిలో ఎనిమిది బాణాలు నాటాడు. మిత్రవర్మ 
ఒడలిలో తొమ్మిది బాణాలు దిగగొట్టాడు. రాతిపై నూరిన బాణాలతో శృత్రుంజయుడిని సంహరించాడు. సౌశ్రుతిని 
ఇరవై ఐదు బాణాలతో చంపాడు. చంద్రదేవుడిని ఎనిమిది బాణాలతో ఖండించాడు. ఇట్లా అర్జునుడు ప్రకాశిస్తుండగా. 


చ. కనకపుగామతోమరము గర్వ మెలర్ప్చ(గ నెత్తి పద్మ నా 

భుని భుజశాఖ యుచ్చిచన భూరిబలుం డగు సత్యసేను( డు 

క్కున 866०८१८ జేతి మునికోలయు( బగ్గములున్‌ మహీతలం 

బున నొగలందునుం బడిన భూవర! పార్టు(డు గ్రోధదీపు(డై! 169 
ప్రతిపదార్థం: భూవర!= భూపతీ!; భూరి= అధికమైన; బలుండగు= శక్తి కలవాడైన; సత్యసేను(డు; కనకపున్‌= బంగారంతో 
చేసిన; కామ= దండంకల; తోమరమున్‌= ఈటెను; గర్వము= మదం; ఎలర్సయగన్‌= ఒప్పుగా; ఎత్తి= పైకెత్తి; పద్మనాభుని= 
శ్రీకృష్ణునియొక్క; భుజశాఖ= కొమ్మవంటి భుజాన్ని; ఉచ్చి= చీల్చి; చనన్‌= పోయేలా; నిగిడింపన్‌= (ప్రయోగించగా; చేతి= 
శ్రీకృష్ణునియొక్క చేతిలో ఉన్న; మునికోలయున్‌= (గుణజ్టాలను (త్రోలే) ములుకోల; పగ్గములున్‌= గుర్రాల పగ్గాలు, క్రమంగా; 
మహీతలంబునన్‌= భూ(ప్రదేశంమీద; నొగలందునున్‌= రథం తొట్టెలోనూ; పడినన్‌= పడిపోగా; పార్టుడు= అర్జునుడు; 
(కోధదీప్తుుడు+ఐ= కోపంతో మండినవాడై. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! మహాబలశాలి సత్యసేనుడు బంగారపు దండం కల ఈటెను గర్వంతో 
విసిరాడు. అది శ్రీకృష్ణుడి కొమ్మవంటి భుజాన్ని చీల్చుకొంటూ పోయింది. అందువలన ఆయన చేతిలోని ములుకోల 
నేలమీద పడిపోయింది. పగ్గాలు తేరితొట్టెలో పడిపోయాయి. అట్లా కొట్టినందుకు అర్జునుడు కోపంతో మండిపడి, 


80 శ్రీమదాంధ్ర మహాభారతము 


క హరి దెస గన్ల్గొని యాతని । యరదము(౯ గదియంగ నడపు మరద మనుడు( జి 

ए నొండొక మునికోలం । గరముద్ద్ధతి నడపె ఘోటకంబుల నత(డున్‌. 170 
ప్రతిపదార్థం: హరిదెసన్‌= కృష్ణునివైపు; కన్గొని= చూచి; ఆతని= ఆ సత్యసేనుడియొక్క; అరదమున్‌= రథాన్ని; కదియంగన్‌= 
సమీపించేటట్టు; అరదమున్‌= రథాన్ని; నడపుము= నడిపింపుము; అనవుడున్‌= అని పలుకగా; అత(డున్‌= శ్రీకృష్ణుడు; చెర+ 
చెరన్‌= త్వరత్వరగా; ఒండు+ఒక= మరియొక; మునికోలన్‌= ములుకోలతో; కరము= మిక్కిలి; ఉద్దతిన్‌= వడితో; ఘోటకంబులన్‌= 
గుర్రాలను; నడపెన్‌= తోలాడు. 


తాత్సర్యం: (అర్జునుడు) కృష్ణుడివైపు చూచి, మన రథం సత్యసేనుడి రథానికి దగ్గరగా నడిపించు” అన్నాడు. 
కృష్ణుడు త్వరత్వరగా మరొక ములుకోల తీసికొని, దానితో గుర్రాలను మిక్కిలి వడిగా నడిపించాడు. 


క తేరతని యరదమునకుం । జేరువ యగుటయును గ్రీడి శితబహుభల్ల 

స్పారగతుల గాత్ర శిరో । దారణ మొనరించి యొప్పె దరహాసముతోన్‌. 171 
ప్రతిపదార్థం: తేరు= రథం; అతని= సత్యసేనుడి; అరదమునకున్‌= రథానికి; చేరువ= దగ్గర; అగుటయును= కాగా, ఐన 
తరువాత; |క్రీడి= అర్జునుడు; శిత= పదునైన; బహు= అనేకమైన; భల్ల= బాణాలయొక్క; స్సార= విస్తార; గతులన్‌= 
గమనాలతో; గాత్ర= శరీరఠంయొక్క; శిర= శిరస్సుయొక్క; దారణము= (బ్రద్దలుచేయటం; ఒనరించి= కావించి; దరహాసముతోన్‌= 
చిరునవ్వుతో; ఒప్పెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: వారి రథం సత్యసేనుడి రథాన్ని సమీపించింది. అపుడు అర్జునుడు చాలా వాడి అయిన బాణాలు 
విస్తారంగా ప్రయోగించి అతడ ఒళ్ళూ తలా నరకి, చిరునవ్వు నవ్వాడు. 


వ. ఇట్లు సత్యసేనుని చిత్రవధంబు చేసి. 172 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సత్యసేనుని= సత్యసేనుడు అనే వాని యొక్క; చిత్రవధంబు= చిత్రవధ; చేసి= కావించి, 
° ఇటా స వ = 9 
తాత్సర్యం: ఇట్లా సత్య ననుడిని చిత్రవధ చెసి. 


చ. ఘనతర వత్సదంతశరఘాతమునం బడవైచి మిత్రవ 
ర్ముని రథసూతు నట్టిదొక క్రూరపు( దూపున నుర్విగూల్లె నా 
తని సముదీర్ణమై ३९०४८ ८०८8 త్రిగర్తబలంబు సుట్టు ము 
ట్టిన వివిధోగ్రసాయకపటిష్టత నొప్పి కలంచె నేపునన్‌. 173 


ప్రతిపదార్థం: ఘనతర= మిక్కిలి పెద్దదైన; వత్సదంత= వత్సదంతం అనే లేగపంటివంటి మొనగల; శర= బాణంయొక్క; 
ఘాతమునన్‌= దెబ్బచేత; మిత్రవర్మునిన్‌= మి(త్రవర్మను; పడన్‌వైచి= పడగొట్టి; రథసూతున్‌= అతని రథసారథిని; అట్టిది= 
అటువంటిదే ఐన, వత్సదంతం అనే; ఒక= ఒక్క; (క్రూరపున్‌= భయంకరమైన; తూపునన్‌= బాణంతో; ఉర్సిన్‌= నేలపై; 
కూల్చెన్‌= పడగొట్టాడు, సంహరించాడు; (త్రిగర్త బలంబు= ్రిగర్త సైన్యం; ఆతనిన్‌= అర్జునుని; సమ్‌+ఉదీర్లము+ఐ= 
బాగుగా గర్వించినదై; పెలుచన్‌= పట్టుదలతో; खड ఎదుర్కొని; చుట్టు ముట్టినన్‌= నలువైపులా ముట్టడింపగా; వివిధ= 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 81 


రకరకములయిన; ఉ(గ్ర= తీక్షమైన; సాయక= బాణములయొక్క; పటిష్టతన్‌= అత్యధికమైన పటుత్వంతో; ఒప్పి= తగి; 
६० 
ఏపునన్‌= విజృంభణంతో; కలంచెన్‌= కలతపెట్టాడు. 


తాత్సర్యం: అర్జునుడు లేగదూడ పంటివంటి మొన గల మిక్కిలి పెద్దదైన బాణంతో మి(త్రవర్మను పడగొట్టాడు. 
అటువంటి బాణమే (వత్సదంతమే) మరొకటి ప్రయోగించి అతడి రథసారథిని చంపాడు. అపుడు (& नद्‌ సైన్యం 
మించిన గర్వంతో అర్జునుడిని ఎదిరించి చుట్టుముట్టింది. అతడు ఆ సైన్యాన్ని రకరకాల వాడి బాణాలతో 
విజృంభించి కలతపట్టాడు. 


వ. వెండియు సుశరుని జ్ఞాతులు వోక పెనంగిన. 174 


ప్రతిపదార్థం: వెండియున్‌= ఇంకా; సుశర్ముని= సుశర్మయొక్క; జ్ఞాతులు= దాయాదులు; పోక= తొలగిపోకుండా; పెనంగినన్‌= 
యుద్దంచేయగా. 


తాత్సర్యం: అప్పటికి సుశర్మ దాయాదులు తొలగిపోకుండా యుద్దం చేయగా. 


ఆ.  వెండిపింజ( బొలుచు వెడ(ద యమ్మున మిత్ర । సేనధరణినాథుశిరము' ద్రుంచి 
వా(డినారసము సువర్మవక్షంబున । నాటె నయ్యమర్తనాథసుతు(డు. 175 


ప్రతిపదార్థం: == (ప్రసిద్దుడైన; అమర్యనాథ= దేవేం[ద్రునియొక్క; సుతుడు= కొడుకైన అర్జునుడు; వెండి= వెండితో చేసిన; 
పింజన్‌= అల్లెత్రాటికి తగిలించే బాణంయొక్క మొదటిభాగం (పుంఖం)తో; పొలుచు= మెరిసే; వెడ(ద= విశాలమైన, 
వెడల్పయిన; అమ్మునన్‌= బాణంతో; మిత్రసేన= మిత్రసేనుడనే; ధరణినాథు= భూపతియొక్క; శిరమున్‌= తలను; (త్రుంచి= 
నరికి; వా(డినారసము= పదునైన నారాచమనే ఇనుపబాణం; సువర్శ్మ= సువర్మయొక్క; వక్షంబునన్‌= రొమ్ముపై; నాటెన్‌= 
గుచ్చాడు. 


తాత్సర్యం: అర్జునుడు వెండితో చేసిన పుంఖం ఉన్న వెడల్రైన ఒక బాణంతో మి(త్రసేనరాజు శిరస్సు నరికాడు. 
పదునైన ఇనుప బాణం సువర్మ రొమ్ముపై గుచ్చాడు 


వ. అట్టియెడ సంశప్తక గణంబులన్నియు నార్పులునింగిముట్ట నలుదిక్కులం గిట్టి బెట్టిదంబులగు నస శస్త్ర 
అం ८ ८ 

పరంపరలు గురిసిన & ७88९०७०८ 28९०७ మానిన యలంతి నవ్వు ७९०८०६० మొగంబునకు వింత 
చెన్నొసంగ విజృంభించి యైంద్రాస్ర్రంబు ప్రయోగించిన నది ప్రదీప్త భల్లాంజలిక ప్రముఖ విశిఖరూపంబులం 
బరగుటయు. 176 


ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; ఎడన్‌= సమయంలో; సంశప్తక= అర్జునుని చంపుతామని (ప్రతిజ్ఞచేసిన; గణంబులు= సేనా 
సమూహాలు; అన్నియున్‌= అన్నీ; ఆర్చులు= అరుపులు; నింగిన్‌= ఆకాశాన్ని; ముట్టన్‌= తాకగా; నలు= నాలుగు; దిక్కులన్‌= 
వెపులనూ; §९ = చేరుకొని, చుట్లుముటి; బటిదంబులు+అగు= కఠినములయిన; ©= మం(త(ప్రయుక్తాలయిన 
_ లు టె లు లు > छ 

ఆయుధాలయొక్క; శస్ర్రంబులన్‌= బాణాలు మొదలయిన ఆయుధాలయొక్క; పరంపరలు= వరుసలు; కురిసినన్‌= వానలా 
ప్రయోగింపగా; ఆ+మేటి= ఆ శ్రేష్టుడైన; విలుకాడు= ధనుర్చారి అయిన అర్షునుడు; అలుక= కోపం; మానిన= విరమించిన; 
అలంతినవ్వు= చిరునవ్వుయొక్క; చెలువంబు= అందం; మొగంబునకున్‌= ముఖానికి; వింత= (కొత్తదైన, ఆశ్చర్యకరమైన; 


82 శ్రీమదాంధ్ర మహాభారతము 
చెన్ను= చక్కదనాన్ని; ఒసంగన్‌= ఈయగా; విజృంభించి= చెలరేగి; ఐం(ద్ర= ఇం(ద్రుడు అదిదైవంగా గల; అస్ర్రంబు= 


ఆయుధాన్ని; ప్రయోగించినన్‌= వదలగా; అది= ఆ ఐంధద్రాస్త్రం; (ప్రదీప్త= మిక్కిలి వెలిగే; భల్ల+అంజలిక= భల్లం, అంజలిక 
మొదలయిన; విశిఖ= బాణాలయొక్క; రూపంబులన్‌= రూపాలతో; పరగుటయున్‌= (ప్రసరించగా. 


తాత్సర్యం: అపుడు సంశప్తకులు అందరూ శబ్దం ఆకాశాన్ని తాకేటట్లు అరుస్తూ అర్జునుడిని నలువైపులా చుట్టుముట్టి 
కఠిన శృస్త్రాస్తాలు ఎడతెగకుండా వానకురిసినట్టు అతడిమీద ప్రయోగించారు. ఆ మహాధానుష్కుడైన అర్జునుడికి 
కోపం పోయి, వారి సాహసానికి చిరునవ్వు వస్తే దాని సొగసు అతడి ముఖానికే (క్రొత్త సోయగం తెచ్చిపెట్టింది. అప్పు 
డతడు విజృంభించి, ఐం(ద్రాస్త్రం ప్రయోగించాడు. అది భల్లం, అంజలిక మొదలయిన బాణాల రూపం ధరించి 


(ప్రసరిం చింది. 


విశేషం: భలం అంటే బలెం అని కూడా ७८०. బలెం అ(గభాగంవంటి అ(గ్రభాగంగల బాణం భల్లం. అంజలిక అంటే 
69 ध థె 69 € 
చిట్టెలుక. దాని మూతివంటి అ(గ్రభాగంగల బాణం అంజలిక. 


&. ८०९ చెక్కలు వారణంబుల ఖండ । ములు భూషణంబుల పొడియు ఘోట 
కంబుల ९8०६०९०८ గరవాలతోమర । శరపరిఘాదుల శకలములును 
రధికజనంబుల వ్రయ్యలు( జామర । చ్లత్రకేతువుల యంశములు భటుల 
తుమురును రౌతుల తుండంబులును च्छ ॥ టముల భాగములు జిందముల 28०6928० 


తే. గలిసి నెత్తుటముని(గి ప్రేపుల( బెనంగి । మెదట బ్రుంగి వియచ్చర హృదయములకు 
నద్దుతంబు బీభత్సంబు నావహింప । సంగరాంగణ మతిఘోరభంగియయ్య. 177 


ప్రతిపదార్థం: తేరుల= రథాలయొక్క; చెక్కలున్‌= (బ్రద్దలూ; వారణంబుల= ఏనుగులయొక్క; ఖండములు= ముక్కలు, 
భూషణంబుల= నగలయొక్క; పొడియున్‌= చూర్లము; ఘోటకంబుల= గుర్రాలయొక్క; తునియలున్‌= తునుకలూ; కరవాల= 
కత్తుల; తోమర= ఈటెలు; శర= అమ్ములు; పరిఘు= ఇనుపకట్ట్ల గుదియలు; ఆదుల= మొదలయిన వాటియొక్క; 
శకలములును= ముక్కలూ; రథిక జనంబుల= రథికులయిన జనులయొక్క; (వ్రయ్యలున్‌= చీలికలూ; చామర= 
వింజామరలయొక్క; ఛత్ర= గొడుగులయొక్క; కేతువుల= జెండాలయొక్క; అంశములున్‌= భాగాలూ; భటుల= కాలిబంట్లయొక్క; 
తుమురును= సన్నసన్నముక్కలూ; రౌతుల= అశ్సికులయొక్క; తుండంబులును= ముక్కలూ; కంకటముల= కవచాలయొక్క; 
భాగములున్‌= అంశాలూ; చిందముల= శంఖాలయొక్క; నుఖుమున్‌= పొడియు; కలిసి= మిళితమై; నెత్తుటన్‌= రక్తంలో; 
ముని(గి= నిమగ్నమై; (పేవులన్‌= (ప్రేగులతో; పెనంగి= మెలిగొని; మెదటన్‌= మెదడులో; |బ్రుంగి= దిగబడి; వియత్‌+చర= 
ఆకాశ సంచారుల; హృదయములకున్‌= మనస్సులకు; అద్భుతంబున్‌= ఆశ్చర్యాన్నీ; బీభత్సంబున్‌= జుగుప్పను; ఆవహింపన్‌= 
కలిగింపగా; సమరాంగణము= యుద్ద (ప్రదేశము; అతిఘోర= మిక్కిలి భయంకరమైన; భంగి= విధము కలది; అయ్యెన్‌= 


అయినది. 


తాత్సర్యం: రథాలు, ఏనుగులు, నగలు, గుర్రాలు, కత్తులు, ఈటెలు, బాణాలు, ఇనుపకట్ల గుదియలు, రథికులు, 
చామరాలు, గొడుగులు, జెండాలు, కాలిబంట్లు. ఆశ్వికులు, కవచాలు, శంఖాలు-వీటి ముక్కలూ పొడులూ నెత్తుటిలో 
మునిగిపోయి, (పీగులతో మెలివడిపోయి, మెదడులో దిగబడిపోయి, ఆకాశచారులకు ఆశ్చర్యమూ ఏవగింపూ 
పుట్టిస్తున్నాయి. యుద్దప్రదేశం మహాభయంకరంగా అయిపోయింది. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 83 
వ. అప్పుడు. 178 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో 


తాత్సర్యం: ఆ సమయంలో 


క కరిహయశవముల విటిగిన । యరదంబుల విషమమైన యాజి క్రితి నె 

త్తురు రొంపిలోన రథ్య । స్పురణ కతన దవుల(బడక శోభితగతియై. 179 
ప్రతిపదార్థం: కరి= ఏనుగులయొక్క; హయ= గుర్రాలయొక్క; శవములన్‌= కళేబరాలతోనూ; విటీగిన= విరిగినటువంటి; 
అరదంబులన్‌= తేరులతోనూ; విషమమైన= ఎగుడు దిగుడైన; ఆజి క్లితిన= యుద్దభూమిమీద; నెత్తురు రొంపిలోనన్‌= నెత్తుటి 
బురదలో; రథ్య= గుర్రాలయొక్క; స్ఫురణ= కదలిక; కతనన్‌= కారణంచేత; తవులన్‌+పడక= చిక్కుపడక; శోభిత= 
ప్రకాశించే; గతి+ఐ= గమనంకలవాడై. 


తాత్సర్యం: యుద్దభూమినిండా ఏనుగుల కళేబరాలూ, గుర్రాల కళేబరాలూ, విరిగిపోయిన రథాలూ పడి ఉన్నందున 
అది ఎగుడు దిగుడు అయిపోయింది. దానికి తోడు నెత్తురు బురద ఏర్పడింది. గుర్రాల కదలిక వలన ఆ బురదలో 
చిక్కుపడకుండా సంచరిస్తూ, 


దుర్యోధను(డు ధర్మజునితో యుద్ధంబు సేసి ॐ८&८ డగుట (సం. 8-19-35) 


తే. నరుడు దీవ్రశరార్షులు వర(గ జేయ । గలంగి హతశేషసంశప్తకవ్రజంబు 

పలుగడల విచ్చుటయు( బొగ వాసి 2०९90०० । నగ్నియునుబోలె 5९०८0००८ నాత( డధిప! 180 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; నరు(డు= అర్షునుడు; ©= వాడిగల; శర= బాణాలయొక్క; అర్చ్బ్భులు= జ్వాలలు; 
పర(గణజేయన్‌= వ్యాపింపజేయగా; హత= చావగా; శేష= మిగిలిన; సంశప్తక (వ్రజంబు= అర్జునుని చంపుతామని (ప్రతిజ్ఞచేసినవారి 
సముదాయం; కలంగి= కలతచెంది; పలు+కడలన్‌= చాలా దిక్కులకు, అన్నివైపులకు; విచ్చుటయున్‌= చెదరిపోగా; 
ఆత(డు= అర్జునుడు; పొగ+పాసి= ధూమం తొలగిపోయినందువల్ల; మెజయు= (ప్రకాశించే; అగ్నియున్‌ బోలెన్‌= నిప్పులా; 
వెలు(గు+ఒందెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: అర్జునుడు వాడి బాణాల జ్వాలలు (కాంతులు) వ్యాపింపజేసేసరికి హతశేషులయిన సంశప్తకులు 
క్షోభపడి, అన్నివైపులకూ పారిపోయారు. అపుడు అర్జునుడు పొగ తొలగిపోయిన తరువాత మెరిసే అగ్నివలె 
(ప్రకాశించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


ఉ. కౌరవరాజు ధర్మజుడు గయ్యము సేయునెడం గడంకమై( 
గౌరవరాజు ధర్మజుని కాయమునన్‌ నవసాయకంబులన్‌ 
సారధిమేన నొక్క పటుసాయకమున్‌ నిగిడింప నాతడు 
న్లోరతరాక్షుడై యతని నొంచె( ద్రయోదశసాయకాహతిన్‌. 181 


84 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కౌరవరాజు= దుర్యోధనుడు; ధర్మజు(డు= యుధిష్ట్థిరుడు; కయ్యము= యుద్దం; చేయు= చేసే; ఎడన్‌= 
సమయంలో; కడంకమైన్‌= పూనికతో; కౌరవరాజు= దుర్యోధనుడు; ధర్మజుని= యుధిష్టిరునియొక్క; కాయమునన్‌= శరీరంపై; 
నవ= తొమ్మిది; సాయకంబులన్‌= బాణాలను; సారథి= సూతునియొక్క; మేనన్‌= శరీరంపై; ఒక్క; పటు= గట్టి; సాయకమున్‌= 
బాణాన్నీ; నిగిడింపన్‌= ప్రయోగింపగా; ఆత(డున్‌= యుధిష్థిరుడు; ఘోరతర= మిక్కిలి భయంకరాలైన; అక్షుడు+ఐ= 
కన్నులు గలవాడై; (త్రయోదశ= పదమూడు; సాయక= బాణాలయొక్క; ఆహతిన్‌= దెబ్బతో; అతనిన్‌= దుర్యోధనుని; 
నొంచెన్‌= నొప్పించాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు, ధర్మరాజు యుద్దం చేస్తున్నారు. అపుడు దుర్యోధనుడు పూనికతో ధర్మరాజు మీద 
తొమ్మిది బాణాలు, అతడి సూతుడిమీద ఒక గట్టి బాణం ప్రయోగించాడు. ధర్మరాజు మహాభయంకరంగా చూస్తూ 
పదమూడు బాణాలు (ప్రయోగించి దుర్యోధనుడిని నొపించాడు. 


వ. నొంచి తోడన. 182 


ప్రతిపదార్థం: నొంచి= నొప్పించి; తోడన్‌+అ= వెంటనే. 


తాత్సర్యం: నొప్పించి; వెంటనే. 
తే. తునియలుగం జేసి హరులం జతుశ్శరముల । 5००८ బంచమమున ఘనకేతుయషి 
షష్టమున( జాపదండంబు సప్తమమున । నలిగి యెత్తిన కరవాల మష్టమమున. 183 


© 
ప్రతిపదార్థం: హరులన్‌= గుర్రాలను; చతుః+శరములన్‌= నాలుగు బాణాలతోనూ; సూతున్‌= సారథిని; పంచమమునన్‌= 
ఐదవదానిచేతను; ఘన= పెద్దదైన; కేతు= జెండాయొక్క; యష్టిన్‌= కట్టెను; షష్ట్రమునన్‌= ఆరవదానిచేతనూ; చాపదండంబున్‌= 
వింటికృర్రను; సప్తమమునన్‌= ఏడవదానిచేతనూ; అలిగి= కోపించి; ఎత్తిన= తీసిన; కరవాలము= ఖడ్డాన్ని; అష్ట్రమమునన్‌= 
ఎనిమిదవదానిచేతను; తునియలుగన్‌= ముక్కలుగా; చేసెన్‌= కావించాడు. 


తాత్సర్యం: గుర్రాలను నాలుగు బాణాలతోనూ, సారథిని ఐదవదానితోనూ, పెద్దజెండా కర్రను ఆరవదానితోనూ, 
ధనుస్సును ఏడవదానితోనూ, కోపంతో తీసికొన్న ఖడ్గాన్ని ఎనిమిదవ దానితోనూ ముక్కలు చేశాడు. 


క. ఆలోనన యజ్ఞనపతి । వాలికనారసములైదు వక్షమున వడిం 

గీలించి ధైర్యసారము । దూలించిన( 6०९८९ నీ సుతుం డిల కుతికెన్‌. 184 
ప్రతిపదార్థం: ఆలోనన్‌+అ= అంతలోపలనే; ఆ+జనపతి= ఆ యుధిష్టిర నరపతి; వాలిక= పొడవైన; నారసములు= 
నారాచములు (ఇనుప బాణాలు); ఐదు= ఐదింటిని; వక్షమునన్‌= దుర్యోధనుని రొమ్ముపై; వడిన్‌= వేగంతో; కీలించి= నాటి; 
ధైర్యసారమున్‌= ధీరత్వంయొక్క బలాన్ని; తూలించినన్‌= నశింపజేయగా; నీ సుతుండు= నీ కొడుకు; कतरि తప్పుకొని; 
ఇలకున్‌= నేలకు; ఉటికెన్‌= దుమికాడు. 


తాత్సర్యం: యుధిష్టిరుడు అంతలోనే పొడవైన ఐదు ఇనుపబాణాలను దుర్యోధనుడి రొమ్ముమీద గ్రుచ్చుకొనేటట్లు 
ప్రయోగించాడు. దానితో ధైర్యాన్ని =. నీ కొడుకు దుర్యోధనుడు యుద్దంనుండి తప్పించుకొని, రథమునుండి 
నేలకు దూకాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 85 


చ.  వికలరథ ప్రయత్ను( బృధివీపతి( ९९० ద్రోణపుత్ర క 

ए కృపులు( దక్కునుం గలుగు నాయకులున్‌ రయమార వచ్చి కూ 

డికొనుట సూచి యెంతయు వడిం జనుదెంచిరి ధర్మసూను పొం 

తకు సముదగ్రులై యతనితమ్ములు సంగరకౌతుకమ్మునన్‌. 185 
ప్రతిపదార్థం: |ద్రోణపుత్ర= छ्यु; इः కృపులు; తక్కునున్‌= ఇంకా; కలుగు= ఉన్న; నాయకులున్‌= సేనానాయకులు 
వికల= పాడైపోయిన; రథ= తేరు; ప్రయత్నున్‌= పూనికగల; పృథివీపతిన్‌= దుర్యోధనుని; इङ्ग చూచి; రయము= వేగం; 
ఆరన్‌= ఒప్పగా; వచ్చి; కూడికొనుట= చేరుట; చూచి; ధర్మసూను పొంతకున్‌= ధర్మరాజువద్దకు; అతని తమ్ములు= 
ధర్మరాజు తమ్ముళ్ళు భీమార్జున నకుల సహదేవులు; సంగర= యుద్దంలోని; కౌతుకమ్మునన్‌= కుతూహలంతో; సమ్‌+ 
ఉద(గులు+ఐ= భయంకరులై; ఎంతయు= ఎంతైనా, చాలా; వడిన్‌= వేగంతో; చనుదెంచిరి= వచ్చారు. 


తాత్సర్యం: దుర్యోధనుడి రథం విరిగిపోవటం, అయినా పోరాడటానికి అతడు చేసిన ప్రయత్నం అక్కరకు 
రాకపోవటం చూచి అశ్వత్థామ, కర్గుడూ, కృపాచార్యుడు ఇంకా ఉన్న రాజులు, సేనానాయకులు అతడి వద్దకు 

థె © न्भ 
వేగంగా వచ్చి కలిసికొనటం చూచిన భీమార్జున నకుల సహదేవులు - వారూ వారితో యుద్దంచేయాలనే కుతూహలంతో 
చాలా వేగంగా భయంకరులై ధర్మరాజు దగ్గరికి వచ్చారు. 


వ. 8 త్రెబింగున నపరాహ్హంబున దొరలమొత్తంబు లొక్క దెసకుం దార్మొనిన నుభయబలంబులు నురవడించి 
కలయన్‌ బెరసినం గ్రందుకయ్యంబయ్యె 280०८०८ జిందంబుల మ్రై(తయు నార్చుల యులివును బాణ 
కృపాణాదిహేతి సంఘట్టనంబునం బుట్టు రణనంబును రథావయవాస్టికపాలభంజనంబున నెసంగు 
నినదంబునుం గూడి పరంగిన దిక్కులు పిక్కటిల్లెం గరులకొమ్ములం జిక్కివ్రేలు తురంగంబులును సందుకొని 
సొచ్చిన సుభటులు సెరివిన నొటిగి కూలు శుండాలంబులును నాశ్వికుల మొగంబునంబడి లులాయంబులు 
సొచ్చిన సరోవరంబుల చందం బగు కాల్టలంబులును రథధికులు వోక పెనంగిన నటివటిలయిన 
యరదంబులును నెత్తురు కాలువలును గండల తిట్టలును బ్రేవుల ప్రోవులును నెమ్ముల రాసులును నత్యంత 
రౌద్రంబు నావహించె' ననుటయు నాంబికేయుండు. 186 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ రీతిగా; అపర+అహ్నంబునన్‌= మధ్యాహ్నం తరువాత; దొరల= రాజులయొక్క; 
మొత్తంబులు= సమూహాలు; ఒక్క= ఒక; దెసకున్‌= దిక్కుకు; తారు+కొనినన్‌= చేరుకొనగా; ఉభయ= ఇరు; బలంబులున్‌= 
సేనలు; ఉరవడించి= విజృంభించి; కలయన్‌= కూడునట్టుగా; బెరసినన్‌= డీకొనగా; (క్రందు కయ్యంబు= దొమ్మికయ్యం; 
అయ్యెన్‌= సంభవించింది; అందున్‌= ఆ యుద్దంలో; చిందంబుల= శంఖాలయొక్క; (మో(తయున్‌= ధ్వనీ; ఆర్చుల= కేకల; 
ఉలివును= ధ్వనీ; బాణ= అమ్ములు; కృపాణ= ఖడ్డాలు; ఆది= మొదలైన; హేతి= ఆయుధాలయొక్క; సంఘట్టనంబునన్‌= 
తాకిడిచేత; పుట్టు= కలిగే; రణనంబును= ధ్వనీ; రథ= తేరులయొక్క; అవయవ= అంగాలయొక్క; ©= ఎముకలయొక్క; 
కపాల= తలలయొక్క; భంజనంబునన్‌= విరగటంచేత పగలటంచేత; ఎసంగు= కలిగే; నినదంబునన్‌= ధ్వనీ; కూడి= కలిసి; 
పర(గినన్‌= వ్యాపించగా; దిక్కులు= దిశలు; పిక్కటిల్లెన్‌= పగిలిపోయాయి. కరుల= ఏనుగులయొక్క; కొమ్ములన్‌= దంతాలలో; 
చిక్కి= చిక్కుకొని; (వ్రేలు= (कष्ठ; తురంగంబులును= గుర్రాలూ; సందుకొని= అవకాశం చూచికొని; చొచ్చిన= (ప్రవేశించిన; 
సుభటులు= మంచి, గొప్పయోధులు - యుద్దభటులు; చెరివినన్‌= ఖండించగా; ఒణీగి= వాలిపోయి; కూలు= పడిపోయే, 
మరణించే; శుండాలంబులును= ఏనుగులు; ఆశ్వికుల= రౌతుల; మొగంబునన్‌+పడి= ఎదుటపడి; లులాయంబులు= 


86 శ్రీమదాంధ్ర మహాభారతము 


కారెనుపోతులు; చొచ్చిన= (ప్రవేశించిన; సరోవరంబుల= చెరువులయొక్క; చందంబు+అగు= విధం అయ్యే; కాల్చలంబులును= 
పదాతి సేనలు; రథికులు= రథాలపై నుండి యుద్దంచేసే వీరులు; పోక= వెళ్ళిపోకుండా; పెనంగినన్‌= పోరాడగా; అఅవణులు= 
చిన్నముక్కలు; అయిన; అరదంబులును= తేరులు; నెత్తురు= రక్తపు; కాలువలును= కాలువలు, కుల్యలూ; కండల= 
మాంసపుముక్కల; తిట్టలును= గుట్టలూ; (పేవుల= ద్రేగులయొక్క; (ప్రోవులును= కుప్పలూ; ఎమ్ముల= ఎముకలయొక్క; 
రాసులును= కుప్పలూ; అత్యంత= మిక్కిలి అధికమైన; రౌ(ద్రంబున్‌= భయంకరత్వాన్ని; ఆవహించెన్‌= కలిగించాయి; 
అనుటయున్‌= అని చెప్పగా; ఆంబికేయుండు= అంబికపుత్రు డయిన ధృతరాష్ట్రుడు. 


తాత్సర్యం: ఇట్లా మధ్యాహ్నం దాటిన తరువాత రాజులు ఒక్కచోటికి చేరేసరికి, ఇరుపక్షాల సైనికులు విజృంభించారు. 
ఒకరితో ఒకరు కలబడేసరికి దొమ్మికయ్యం సంభవించింది. శంఖధ్వని, అరుపుల ధ్వని, బాణాలు ఖడ్గాలు మొదలయిన 
ఆయుధాల తాకిడికి పుట్టేధ్వని, రథాలు, ఎముకలు విరుగుతూ ఉంటే బుర్రలు పగులుతూ ఉంటే కలిగేధ్వనీ కలిసి 
వ్యాపించేసరికి దిక్కులు పగిలిపోయాయి. ఏనుగుల దంతాలమధ్య ఇరుక్కొని ద్రేలాడుతున్నాయి గుర్రాలు. ఎడం 
చూచికొని (ప్రవేశించి మహావీరులు నరుకుతుంటే పడిపోతున్నాయి ఏనుగులు. పదాతిసైన్యం రౌతుల ముందుకు 
వచ్చి దున్నపోతులు దిగిన చెరువులవలె సంక్షోభం చెందుతున్నాయి. వదలకుండా రథికులు పోరాడినందున 
ముక్కలయిపోతున్నాయి రథాలు. నెత్తురు కాలువలు కట్టింది. మాంసం గుట్టలుగా పడింది. (పేగులు ప్రోగులుగా 
ఏర్పడ్డాయి. ఎముకలు రాసులుగా పడ్డాయి. వీటితో యుద్దభూమి భయంకరంగా పరిణమించింది.” అని సంజయుడు 
చెప్పాడు. అది విని ధృతరాష్ట్రుడు 


విశేషం: అలం: ఉపమ. 


చ. “సమరము పెంపు సెప్పెదవు సంజయ! చెప్పవు నీవు మీమహీ 
రమణుని భంగి ధర్మజుశరంబులచే విరథత్వ మొంది మా 
నము జలముం దెగం దొలగెనా? మగుడం బురికొంట छठ? ని 
కము సెపుమా! తనూజు భుజగర్వవిహీనత నొంచెం జిత్తమున్‌.' 187 


ప్రతిపదార్థం: సమరము= యుద్దంయొక్క; పెంపు+చెప్పెదవు= పెంపు చెపుతున్నావు; సంజయ!= ఓ సంజయా!; నీవు; మీ 
మహీరమణుని భంగి= మీ రాజు విధం గురించి చెప్పువు, చెప్పటంలేదు; ధర్మజు= ధర్మపుత్రునియొక్క; శరంబులబచేన్‌= 
బాణాలచేత; విరథత్వము= రథంలేనివాడు కావటం; ఒంది= పొంది; మానమున్‌= అభిమానము; చలము= పట్టుదల; తెగన్‌= 
పోగా; తొలఠగానా= దూరంగా వెళ్ళా డా?; మగుడన్‌= తిరిగి; పురికొంట= ఉత్సాహవంతుడు కావటం; లేదు+ఎ= లేదా?; 
నిక్కము= సత్యం; చెపుమా!= తెలియజేయి సుమా!; తనూజ= కుమారుడైన దుర్యోధనునియొక్క; భుజ= బాహువులయొక్క; 
గర్వ= దర్పంయొక్క; విీహీనత= లేకపోవటం; చిత్తమున్‌= మనస్సును; నొంచెన్‌= బాధించింది. 


తాత్సర్యం: “సంజయా! యుద్దవిస్తారం గురించి చెప్పుతావు కాని, దుర్యోధనుడి తీరు చెప్పటం లేదు. యుధిష్టిరుడి 
బాణాలకు విరథుడై మానమూ పట్టుదలా విడిచి అతడు దూరంగా వెళ్ళిపోయాడా? తిరిగి అతనికి ఉత్సాహం 
రాలేదా? నిజం చెప్పుము. కొడుకు భుజబలదర్సం పోవటం మనస్సును నొప్పించింది. 


వ. అనిన నాసూతనందనుం డమ్మానవపతి కిట్లనియె. 188 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 87 


ప్రతిపదార్థం: అనినన్‌= ఈ రీతిగా అడుగగా; ఆ సూతనందనుండు= ఆ సూతుని కుమారుడయిన సంజయుడు; 
ఆ+మానవపతికిన్‌= ఆ నరనాథునికి; ఇట్లు= ఇట్లా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: అట్లా అడుగగా, సంజయుడు ధృతరాష్టుడితో ఇట్లా అన్నాడు. 


తే. “'విరథు( డయ్యెన కాని యవ్వీరు( డాహ । వంబు దక్కక యొండురథంబు వన్ని 
కొని సముద్దతివచ్చి సక్రోధమైన । మనముతో సూతునకు నిట్టు లనియె నధిప! 189 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా!; ఆ+వీరుడు= ఆ శూరుడైన దుర్యోధనుడు; విరథు(డు= రథంలేనివాడు; 
అయ్యెన్‌= అయినాడు; కాని= అయినా; ఆహవంబు= యుద్దం; తక్కక= విడవక; ఒండు= మరొక; రథంబు; పన్నికొని= 
సంసిద్ధం చేసికొని; సమ్‌+ఉద్దతిన్‌= మిక్కిలి గర్వంతో వచ్చి, పోరాడటానికి వచ్చి; సు(క్రోధము+ఐన= కోపంతో కూడినది 


అయిన; మనముతోన్‌= మనస్సుతో; సూతునకున్‌= తన సారథితో; ఇట్టులు= ఇలా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: 'ధృతరాష్ట్ర మహారాజా! ఆ వీరుడు రథం కోల్పోయాడే కాని, యుద్దం విడిచిపెట్టలేదు. మరొక రథం 
సిద్దం చేసికొని, మళ్ళీ न) సంగ్రామం చేయటానికి వచ్చాడు. కోపంతో కూడిన మనస్సుతో అపుడు తన 
సారథితో ఇట్లా అన్నాడు. 


ఆ. “తెల్ల సీవిరులును వెల్లనిగొడుగు నై । యల్లవా(డె పాండవాగ్రజుండు 
మెటిసియున్నవా(డు విపు మచ్చోటికి । రథము ఘోటకములరయము 2०69059." 190 
ప్రతిపదార్దం: తెల్ల= తెల్లనివైన; సీవిరులును= వింజామరలు; వెల్లని= తెల్లని; గొడుగున్‌+ఐ= ఛ(త్రము కలవాడై; 
(न्ग ౧ 63 “~ ౧ ౧ a 
అల్లవా(డు+ఎ= అడుగో అతడే; పాండవ+లఅ(గజాండు= యుధిష్టిరుడు; మెణుసి= (ప్రకాశించి, (ప్రకాశిస్తూ; ఉన్నవా(డు= 
ఉన్నాడు; ఘోటకముల= గుర్రాలయొక్క; రయము= వేగం; మెణయన్‌= (ప్రకాశింపగా; రథము= తేరు; ఆ+చోటికిన్‌= 
అతడున్న (ప్రదేశానికి; పఅపుము= (త్రోలుము. 


తాత్సర్యం: “అడుగో తెల్లనిచామరాలతో తెల్లని గొడుగులతో వెలుగుతున్నాడే, అతడే యుధిష్టిరుడు. గురాలవేగం 
ప్రకటమయ్యేటట్టు రథాన్ని అతడున్న చోటికి పోనిమ్ము.' 


వ. అనుటయునతండు నట్లచేయ నయ్యుధిష్టిరుండు నిజసారథి నాలోకించి యహికేతుమహితంబై వచ్చుచున్న 
ధృతరాష్ట్రనందన స్యందనంబునకు సమ్ముఖంబుగా మనరథంబు నడపుమనుటయు నాతం డవ్విధం 
బాచరింప నయ్యిరువు రతిరథికులకు( బ్రకట ప్రధనంబయ్యె నట్టియెడ. 191 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని పలుకగా; అతండును= అతడి సారథి కూడా; అట్టు+అ= అట్లాగే; చేయన్‌= చేయగా; 
ఆ+యురధిష్టిరుండు= ఆ ధర్మరాజు; నిజసారథిన్‌= తన సూతుడిని; ఆలోకించి= చూచి; అహి= సర్పచిహ్నంకల; కేతు= 
జెండాతో; మహితంబు+ఐ= గొప్పది అయి; వచ్చుచున్‌+ఉన్న= వస్తూ ఉన్న; ధృతరాష్ట్రనందన= ధృతరా(ష్టుని కుమారుడైన 
దుర్యోధనుడియొక్క; స్యందనంబునకున్‌= రథానికి; సమ్ముఖంబుగాన్‌= ఎదురుగా; మన రథంబు= మన తేరు; నడపుము= 
నడిపించుము; అనుటయున్‌= అనినందువల్ల; ఆతండు= ఆ సూతుడు; ఆ+విధంబు= ఆ (ప్రకారం; ఆచరింపన్‌= చేయగా; 
ఆ+ఇరువురు= ఆ ఇద్దరు; అతిరథులకున్‌= అనేకులైన విలుకాం(డ్రతో యుద్దం చేయగలవారు అతిరథులు, అట్టివారైన 


88 శ్రీమదాంధ్ర మహాభారతము 


యుధిష్ట్థిర దుర్యోధనులకు; (ప్రకట= అధికమైన; ప్రధనంబు= యుద్దం; అయ్యెన్‌= సంభవించింది; అట్టి= అటువంటి; ఎడన్‌= 
సమయంలో. 


తాత్సర్యం: అట్లా చెప్పేసరికి, ఆ సూతుడు రథాన్ని ధర్మపుత్రుడి దగ్గరకు తోలుకొని వెళ్ళుతుండగా, యుధిష్టిరుడు 
తన సారథిని చూచి, సర్పధ్వజంతో గొప్పగా వస్తున్న ఆ దుర్యోధనుడి రథానికి ఎదురుగా మన రథాన్ని తోలుము' 
అని చెప్పాడు. అత డట్లాగే తోలాడు. అపుడు ఆ అతిరథులు యుధిష్టిర దుర్యోధను లిద్దరికీ మహాయుద్దం 
జరిగింది. ఆ సమయంలో. 


సీ. పాండవు చాపంబు ఖండించె నీ కొడు । కొండొక ధనువెత్తి యుటక యాత 
డక్కురునాథువిల్‌ గ్రక్కున దునుమాదె । నతడు వేటొక వింటనతని నేయ 
నయ్యుధిష్టిరు(డు నానాస్ర్రంబు లేసిన । నాచ్చాదితంబయ్యె నంబరంబు 
వారొండొరుల రక్తధారాఫ్లతులC( జేసి । ఫుల్లకింశుక ९०९८ బొలిచి ठट 


७. ఘోరశక్తి వైచెం గౌరవపతి యది । నడుమ దునిమి ధర్మనందనుండు 
నొంచె నిశితవిశిఖపంచకమ్మున నమ్మ । హీశు నురము దర్పమెసకమెసంగ. 192 


ప్రతిపదార్థం: నీ కొడుకు= నీ కుమారుడైన దుర్యోధనుడు; పాండవు= పాండురాజు కుమారుడైన యుధిష్టిరునియొక్క; 
చాపంబు= ధనుస్సును; ఖండించెన్‌= నరికాడు; అత(డు= యుధిష్టిరుడు; ఉబిక= (ఆ నరకటం) లక్ష్య పెట్టక; ఒండు+ఒక= 
మరొక; ధనువు= విల్లు; ఎత్తి= తీసికొని; ఆ+కురునాథు= ఆ కురురాజైన దుర్యోధనునియొక్క; విల్‌= ధనుస్సును; 
(గ్రక్కునన్‌= వెంటనే; తునుమాడెన్‌= ఖండించాడు; అత(డు= ఆ దుర్యోధనుడు; వేణు+ఒక= మటొక; వింటన్‌= ధనుస్సుతో; 
అతనిన్‌= ఆ యుధిష్థిరుని; ఏయన్‌= బాణంతో కొట్టగా; ఆ+యుధిష్ట్థిరుడు= ఆ ధర్మపుత్రుడు; నానా= అన్ని రకాలయిన; 
९2०६००९० = ఆయుధాలు; 255 = (ప్రయోగింపగా; అంబరంబు= ఆకాశం; ఆచ్చాదితంబు= అంతటా కప్పుబడినది; 
అయ్యెన్‌= అయింది; వారు= యుధిష్థిర దుర్యోధనులు; ఒండొరులన్‌= ఒకరు మరొకరిని; రక్త= రక్తములయొక్క; ధారా= 
ధారలచేత; ఆప్ముతులన్‌= మునిగినవారిని; చేసి= కావించి; ఫుల్ల= వికసించిన; కింశుక= మోదుగుచెట్టుయొక్క; భంగిన్‌= 
విధముగ; పొలిచిరి= ఒప్పినారు; కౌరవపతి= కౌరవరాజైన దుర్యోధనుడు; ఏచి= విజృంభించి; ఘోరశక్తి= భయంకరమైన 
ఈటెను; వైచెన్‌= ప్రయోగించాడు; ధర్మనందనుండు= యుధిష్థిరుడు; అది= ఆ శక్తిని; నడుమన్‌= మధ్యనే; తునిమి= నరికి; 
అమ్మహీశు= ఆ భూపతియొక్క; ఉరమున్‌= వక్షస్థలాన్ని; నిశిత= వాడియయిన; విశిఖ= బాణాలయొక్క; పంచకమునన్‌= 
ఐదింటితో; దర్భము= గర్వము; ఎసకమెస(గన్‌= వృద్దిచెందగా; నొంచెన్‌= నొప్పించాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు యుధిష్టిరుడి విల్లు విరుగజేశాడు. యుధిష్టిరుడు అది లక్ష్యపెట్టక, మరొక ధనుస్సు 
తీసికొని దుర్యోధనుడి ధనుస్సు ఖండించాడు. అతడు వేరొక ధనుస్సుతో యుధిష్థిరుడి మీద బాణాలు ప్రయోగించాడు. 
యుధిష్టిరుడు సకలవిధ బాణాలు ప్రయోగించేసరికి ఆకాశమంతా కప్పువడిపోయింది. యుధిష్టిరదుర్యోధను లిద్దరూ 
ఒకరినొకరు నెత్తుటి ధారలతో ముంచికొని, పూచిన మోదుగుచెట్లవలె ఉన్నారు. దుర్యోధనుడు చెలరేగి ఒక ఈటెను 
విసిరాడు. యుధిష్థిరుడు దానిని మధ్యనే విరుగగొట్టి, ఐదు వాడి బాణాలు దుర్యోధనుడి రొమ్ముపై ప్రయోగించి, 
గర్వాతిశయంతో దుర్యోధనుడికి బాధ కలిగించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 89 
వ. ఇట్లు కౌంతేయముఖ్యుచేత నొచ్చియు గాంధారీ నందనుండు. 193 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్టా; గాంధారీనందనుండు= గాంధారి కొడుకయిన దుర్యోధనుడు; కౌంతేయముఖ్యుచేతన్‌= కుంతి 
కొడుకులలో మొదటివాడైన యుధిష్టిరుని చేత; నొచ్చియున్‌= బాధపడినప్పటికీ. 


తాత్సర్యం: ఈ విధంగా ధర్మరాజుచేత బాధపడినప్పటికీ. 


చ. బరవసమొప్ప( గ్రూరనవభల్లవిదారితు( జేసి నమ్మహీ 

శ్వరు నత డల్లి బల్పిడుగుచాడ్సు శిలీముఖ ముచ్చిపోవ న 

క్కురుపతి నేయ గయ్యమునకుం దుది యప్పుడ చేయువా(డుగా 

నరదము డిగ్గి నాత(డు గదాకలనోద్ధట బాహుదండు[ డై. 194 
ప్రతిపదార్థం: బరవసము= ధైర్యం; ఒప్పన్‌= తగగా; |క్రూర= కఠినమైన; నవ= (క్రొత్తదైన; భల్ల= బాణంచేత; ఆ+మహీశున్‌= 
ఆ భూపతిని; విదారితున్‌= చీల్చబడినవానిని; చేసెన్‌= కావించాడు; అత(డు= యుధిష్థిరుడు; అల్గి= కోపించి; బల్‌= పెద్ద; 
పిడుగు చాడ్సు= పిడుగువంటి; శిలీముఖము= బాణం; ఆ+కురుపతిన్‌= ఆ కౌరవరాజైన దుర్యోధనుని; ఉచ్చిపోవన్‌= 
చీల్చుకొని పోయేటట్టుగా; ఏయన్‌= (ప్రయోగింపగా; ఆత(డు= ఆ దుర్యోధనుడు; గదాకలన= గదతో కూడినది; ఉద్యత= 
సైకెత్తబడినది అయిన; బాహు= చేయి అనే; దండు(డు+ఐ= దండంకలవాడై; కయ్యమునకున్‌= యుద్దానికి; తుది= అంతం; 
అప్పుడు+అ= అప్పుడే; చేయువా(డుగాన్‌= చేసేవాడిలా; అరదము= రథం నుంచి; డిగ్గెన్‌= దిగాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు ధైర్యంతో ఒక గట్టి (క్రొత్త బాణంతో యుధిష్టిరుడిని చీల్పాడు. యుధిష్థిరుడు కోపపడి, 
పెద్ద పిడుగువంటి బాణమొకటి చీరుకొని పోయేటట్టుగా దుర్యోధనుడిపై ప్రయోగించాడు. దుర్యోధనుడు గదతో 
చేయిపైకెత్తి, యుద్దం అప్పుడే పూర్తిచేసేవాడివలె రథం నుండి దిగాడు. 
క డిగి రయమునంగదిసిన నా। జగతీపతి యేచి యుగ్రశక్తి నురము బె 

ట్టుగ వైచిన నీతనయుడు । మగుడ(గ రథ మెక్కె వింటమార్మొనువా(డై. 195 
ప్రతిపదార్థం: డిగి= దిగ; రయమునన్‌= వేగంగ; కదిసినన్‌= సమీపించగా; ఆ జగతీపతి= ఆ భూపతి యుధిష్థిరుడు; ఏచి= 
విజృంభించి; ఉగ్ర= భయంకరమైన; శక్తిన్‌= ఈటెతో; ఉరము= వక్షస్థలంపై; బెట్టుగన్‌= గట్టిగా; వైచినన్‌= కొట్టగా; నీ 
తనయు(డు= నీ కొడుకైన దుర్యోధనుడు; వింటన్‌= ధనుస్సుతో; మార్కొనువా(డు+ఐ= ఎదిరించేవాడై; మగుడయగన్‌= తిరిగి; 
రథము+ఎక్కెన్‌= తేరు ఆరోహించాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు రథం దిగి, వేగంగ యుధిష్టిరుడిని సమీపించాడు. యుధిష్టరుడు చెలరేగి, భయంకరమైన 
ఒక ఈటెతో గట్టిగా దుర్యోధనుడి రొమ్ముపై పొడిచాడు. అపుడు దుర్యోధనుడు ధనుస్సును ధరించి, పోరాడాలని 
మళ్ళీ రథమెక్కాడు. 

దుర్యోధను(డు ధర్మజునితో యుద్ధముచేసి మూర్చిల్లుట (సం. 8-20-30) 


క అత్తటి( ०८६०८ బెల్లుగం © । న్నెత్తురు వడియుటయు నతడు నిర్ణరమూర్చా 
యత్త్తు(డగుడు( గృతవర్ష్ము డు । దాత్తత నెడసొచ్చి బాహుదర్పము నెబయన్‌. 196 


90 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అత్తజిన్‌= ఆ సమయంలో; కడున్‌= మిక్కిలి; పెల్లుగన్‌= అధికంగా; (క్రొత్త+నెత్తురు= (క్రొత్తరక్తం; వడియుటయున్‌= 
స్రవించినందువల్ల; అత(డు= దుర్యోధనుడు; నిర్భర= నిండు; మూర్భాయత్తు(డు= చొక్కుకు లొంగినవాడు; అగుడున్‌= 
కాగా; కృతవర్శు(డు= కృతవర్మ; ఉదాత్తతన్‌= గొప్పదనంతో; బాహు దర్పము= చేతుల గర్వం; నెణయన్‌= నిండగా; ఎడ= 
వారిద్దరి నడుమను; చొచ్చెన్‌= (ప్రవేశించాడు. 


తాత్సృర్యం: ఆ సమయంలో (క్రొత్త నెత్తురు జాలువారింది. అందువలన దుర్యోధనుడు మూర్చిల్లాడు. అపుడు 
కృతవర్మ నిండు భుజగర్వంతో ఉదాత్తంగా యుధిష్టిరదుర్యోధనుల మధ్య (ప్రవేశించాడు. 


ఉ. ఆతని(దాఢే వీ(క ననిలాత్మజు( డప్పు బలంబు మారుతో 

ద్ధూతపయోధివోలె వడి దోడ్చడియెం గృతవర్మ కంత ను 

ద్దోతితభంగి వచ్చి విజయుండు వెసం దునుమాడె లీలమై 

జేతులతీ(టవోవ రథసింధురవాజి భటోత్మరంబులన్‌. 197 
ప్రతిపదార్థం: అనిల+ఆత్మజు(డు= వాయుపుత్రుడైన భీముడు; వీశన్‌= శౌర్యంతో; ఆతనిన్‌= కృతవర్శ్మను; తాశెన్‌= 
ఎదిరించాడు; అప్టు= అపుడు; బలంబు= కౌరవసైన్యం; మారుత= వాయువుచేత; ఉద్దూత= ठट కదలిన; పయోధివోలెన్‌= 
సముద్రంలా; వడిన్‌= వేగంతో; కృతవర్శ్మకున్‌= హృదికుని కుమారుడైన యాదవవీరునికి; తోడ్సడియెన్‌= సాయపడింది; 
అంతన్‌= అంతలో; విజయుండు= అర్జునుడు; ఉత్‌+ద్యోతిత భంగిన్‌= (ప్రకాశించే విధానంతో; వెసన్‌= వేగంతో; వచ్చి= 
అక్కడకు చేరి; లీలమైన్‌= విలాసంతో; చేతుల= బాహువులయొక్క; తీ(ట= దురద; పోవన్‌= పోయేటట్టుగా; రథ= రథాలు; 
సింధుర= ఏనుగులయొక్క; వాజి= గుర్రాలయొక్క; భట= కాలిబంటులయొక్క; ఉత్కరంబులన్‌= సమూహాలను; తునుము+ 
ఆడెన్‌= నరికాడు. 


తాత్సర్యం: భీమసేనుడు శౌర్యంతో కృతవర్మను డకొన్నాడు. అపుడు కౌరవసైన్యం (ప్రచండ వాయువుకు కదిలిన 
సము(ద్రంవలె వేగంతో కదిలి కృతవర్మకు సాయపడింది. అంతలో అక్కడికి వేగంతో వెలిగిపోతూ వచ్చాడు 
అర్జునుడు. వచ్చి, ఏలాసంగా చేతుల దురదపోయేటట్టు రథ గజ తురగ పదాతి చతుర్విధ సైన్యాలనూ 


«~ 


సంహరించాడు. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అంత. 198 


ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత, 


తాత్సర్యం: తరువాత. 


క కురుపతి దెప్పిటి బాహు । స్పురణంబు దలిర్చ నింద్రజుని మార్క్మొని ని 
ష్టురవివిధవిశిఖవినిహత । 6८०८ జేయుటయు నత(డు సక్రోధుండై. 199 


ప్రతిపదార్థం: కురుపతి= కురువంశపు రాజైన దుర్యోధనుడు; తెప్పిణీ= తేరుకొని; బాహుస్సురణంబు= చేతుల తేజస్సు; 
తలిర్పన్‌= ఒప్పగా; ఇం[ద్రజునిన్‌= ఇం|ద్ర పుత్రుడైన అర్జునుని; మార్కొని= డీకొని; నిష్టుర= కఠినమైన; వివిధ= రకరకాలైన; 


కర్ణసర్వము - ప్రథమాశ్వాసము 91 


విశిఖ= బాణాలచేత; వినిహత= ఎక్కువగా కొట్టబడిన; శరీరున్‌= దేహంకలవాడిని; చేయుటయున్‌= చేసినందువల్ల; అత(డు= 
అర్జునుడు; సక్రోధుండు+ఐ= (క్రోధంతో కూడి ఉన్నవాడయి. 


తాత్సర్యం: దుర్యోధనుడు మూర్చనుండి తేరుకొన్నాడు. చేతులబలం ప్రకటమయ్యేరీతిగా అర్జునుడిని, ఎదుర్కొని 
అతడిని కఠినమైన రకరకాల బాణాలతో గాయపరచాడు. దానితో అర్జునుడికి బాగా కోపం వచ్చింది. 


తే. కార్ల్తుకము(గేతువును ఘోటకముల సూతు । వెడ(దబలుతూపులేడింట( బుడమి( గూలి 
~ (1 
భల్ల మొక్కట నతని పెన్విల్లు దునిమి । ప్రాణముల్‌ గొన జాలెడు బాణమేసె. 200 
ప్రతిపదార్థం: కార్ముకమున్‌= ధనుస్సును; కేతువును= జెండాను; ఘోటకములన్‌= గుర్రాలనూ; సూతున్‌= సారథినీ; 
వెడ(ద= उल బలు= పెద్దవైన; తూపులు= బాణాలు; ఏడింటన్‌= ఏడింటితో; పుడమిన్‌= భూమిపై; కూల్చి= పడగొట్టి; 
భల్లము= బాణం; ఒక్కటన్‌= ఒకదానితో; అతని= దుర్యోధనునియొక్క; उच्छ పెద్ద ధనుస్సు; తునిమి= ఖండించి; 
ప్రాణముల్‌= ప్రాణాలు; కొన(జాలెడు= తీసికొనటానికి సమర్థమైన; బాణము+ఏసెన్‌= బాణము (ప్రయోగించాడు. 


తాత్సర్యం: విల్లును, జెండాను, నాలుగు గుర్రాలను, సారధిని- ఏడు బాణాలతో అర్జునుడు పడగొట్టాడు. ఒక 
బాణంతో అతడి మహాధనుస్సు విరగగొట్టాడు. తరువాత అతడి ప్రాణాలు తీయగలిగిన బాణం ఒకటి (ప్రయోగించాడు. 


క్ర కని యాటిమ్ముల నెడ నది । దునియలు గావించె గురుసుతుం డాతని వి 

ల్లును హరుల( దునిమి పార్టు(డు । దను మార్మొను కృపుని చాపదండము ద్రుంచెన్‌. 201 
ప్రతిపదార్థం: గురుసుతుండు= గురువైన (ద్రోణుని పుత్రుడైన అశృ్వత్తామ; అది= ఆ బాణాన్ని; కని= చూచి; ఆణు+అమ్ములన్‌= 
ఆరుబాణాలతో; ఎడన్‌= కొంతదూరంలో ఉండగానే; తునియలు= ముక్కలు; కావించెన్‌= చేశాడు; పార్టుడు= అర్జునుడు; 
అతని= అశ్వత్తామయొక్క; విల్లును= ధనుస్సును; హరులన్‌= గుర్రాలను; తునిమి= ఖండించి; తనున్‌= అర్జునుడైన తనని; 
మార్కొని= ఎదిరించే; కృపుని= కృపాచార్యునియొక్క; చాపదండము= వింటిబద్దను; (త్రుంచెన్‌= నరికాడు. 


తాత్సర్యం: అశృత్తామ దానిని చూచి, ఇంకా దుర్యోధనుడిని అది తాకే ఎడముండగానే ఆరు బాణాలు (ప్రయోగించి, 
దానిని ముక్కలు చేశాడు. అర్జునుడు అశ్వత్థామ ధనుస్సును ఖండించి, గుర్రాలను సంహరించాడు. తన మీదికి 
కృపాచార్యుడు వస్తే అతడి ధనుస్సును కూడ ఖండించాడు. 


చ. వడి గృతవర్మ దా(కిన నవారణ( దద్దనువున్‌ హయంబులున్‌ 

సిడమును రూపుమాపి విలసిల్లి యెదిర్చిన దుస్ససేనువిల్‌ 

నడిమికి( ద్రుంచి గాండివగుణధ్వని దిక్కులు పిక్కటిల్ల నె 

కుడు మదమొప్ప( గర్జుదిసకుం జన నా రథికుం డుదగ్రు(డై. 202 
ప్రతిపదార్థం: వడిన్‌= వేగంతో; = తాశినన్‌= డీకొనగా; అవారణన్‌= ఆపులేకుండా; తద్‌+ధనువున్‌= అతడి 
విల్లునూ; హయంబులున్‌= గుర్రాలనూ; సిడమును= జెండానూ; రూపుమాపి= నాశనంచేసి; విలసిల్లి= ఒప్పి; ఎదిర్చిన= తనను 
మార్కొనిన; దుస్ఫసేను= దుశ్శాసనుని; విల్‌= ధనుస్సును; నడిమికిన్‌= సగానికి; తుంచి= ఖండించి; గాండివ= (తన 
ధనుస్సు అయిన) గాండీవం యొక్క; గుణ= అల్లైత్రాటియొక్క; ధ్వనిన్‌= చప్పుడువల్ల; దిక్కులు= దిశలు; పిక్కటిల్లన్‌= 


92 శ్రీమదాంధ్ర మహాభారతము 


పగులగా; ఎక్కుడు= అధికమైన; మదము= గర్వం; ఒప్పన్‌= ఒప్పి ఉండగా; కర్గుదెసకున్‌= కర్గుడివైపు; చనన్‌= వెళ్ళగా; ఆ 
రధికుండు= ఆ రధికుడైన కర్గుడు; ఉద(గ్రుడు+ఐ= భయంకరుడై. 


తాత్సర్యం: వేగంతో కృతవర్మ అర్ష్జునుడిని ఎదిరించాడు. అర్జునుడు అతడి ధనుస్సునూ, జెండానూ (త్రుంచాడు. 
గుర్రాలను చంపాడు. దుశ్శాసనుడు ఎదిరిస్తే అతడి ధనుస్సును సగానికి ఖండించాడు. దిక్కులు పిక్కటిల్లేటట్లుగ 
గాండీవ ధనుష్టంకారం చేసి, గర్వాతిశయంతో కర్గుడివైపు వెళ్ళగా, ఆ इन కోపోద్రికుడై. 


క అన్నరుని మూడు శరముల । వెన్మ్యుని నిరువదినిశాతవిశిఖముల వెసన్‌ 

భిన్నాంగులం జేసి విజయు । మున్నేసినయన్ని బాణముల బిట్టేసెన్‌. 203 
ప్రతిపదార్థం: ఆ+నరునిన్‌= ఆ అర్జునుని; మూడు శరములన్‌= మూడు బాణాలతోనూ; వెన్నునిన్‌= శ్రీకృష్ణుని; ఇరువది= 
ఇరవై; నిశాత= పదునైన; విశిఖములన్‌= బాణాలతోనూ; వెసన్‌= వేగంగా; భిన్న= చీరిన; అంగులన్‌= అవయవములు 
కలవారినిగా; చేసి; విజయున్‌= అర్జునుని; మున్ను= ఇదివరకు; ఏసిన= ప్రయోగించిన; అన్ని బాణములన్‌= అన్ని అమ్ములతో; 
బిట్టు+ఏసెన్‌= గట్టిగా కొట్టాడు. 


తాత్సర్యం: అర్జునుడిని మూడు బాణాలతోనూ, కృష్ణుడిని ఇరవై పదునైన బాణాలతోనూ, వేగంగా వారి అవయవాలు 
చీలిపోయేటట్టుగ కర్గుడు కొట్టాడు. అర్జునుడిని ఇదివరకు కొట్టినన్ని బాణాలతో గట్టిగా కొట్టాడు. 
౧ ६2 €> ఇ €> €> €> 


వ. అంతకు మున్ను సాత్యకితోడం బోరిపోరి యారాధేయుండు దనదెస కడరిన కవ్వడిం గని యక్కడ మొగం 
బయి యిటుపరాక్రమించినం జూచి యేచి యా సవ్యసాచి కడ్డపడి యక్కేశవానుజుండు. 204 


ప్రతిపదార్థం: అంతకున్‌= అది జరగటానికి; మున్ను= ముందు; ఆ రాధేయుండు= ఆ इत; సాత్యకి తోడన్‌; పోరిపోరి= 
మిక్కిలి పోరాడి; తన దెసకున్‌= తనవైపు; అడరిన= విజృంభించిన; కవ్వడిన్‌= రెండు చేతులతోనూ బాణప్రయోగం చేసే 
వేగంగల అర్జునుని; కని= చూచి; అక్కడన్‌= € అర్జునుడి వైపు; మొగంబు+అయి= ముఖంపెట్టి; ఇటు= తన (సాత్యకి) 
వైపు; పరా(క్రమించినన్‌= విక్రమం చూపుతుండగా; చూచి= కనుగొని; ఆ+కేశవ+అనుజాండు= ఆ కృష్ణుడికి తమ్ముడి 
వరుసవాడైన సాత్యకి; ఏచి= విజృంభించి; ఆ సవ్యసాచికిన్‌= కర్గుడితో పోరాడుతున్న ఆ అర్జునుడికి; అడ్డుపడి= అడ్డంవచ్చి. 


తాత్సర్యం: అంతకు ముందు చాల్సేపు సాత్యకితో పోరాడుతున్న <, తన మీదికి అర్జునుడు విజృంభించి 
రావటం చూచాడు. అర్షునుడివైపు ముఖంపెట్టి, ఇటు తన మీద పరాక్రమాన్ని చూపటం సాత్యకి గమనించి, 
అర్జునుడి మీదికి కరుడు పూర్తిగా విజృంభించకుండా తాను అడ్డుపడ్డాడు. 


తే. నవతిశరముల నవమార్గణముల శత శి । లీ ముఖంబుల నేసి దోర్లీల 2०९०5 
సారథి ధ్వజహయరథసహితముగ ను । దీర్ణదర్పు(డై కప్పె నక్కర్ణు( డధిప! 205 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా!; నవతి= తొంభై; శరములన్‌= బాణాలతోనూ; నవమార్గణములన్‌= తొమ్మిది; 
అమ్ములతోనూ; శత శిలీ ముఖంబులన్‌= వంద బాణాలతోనూ; ఏసి= కొట్టి; దోర్లీలన్‌= బాహువిలాసంతో; మెజుయన్‌= 
ప్రకాళింపగా; ఆ+కర్షుడు= ఆ అంగరాజు; ఉదీర్ల= గొప్పదైన; దర్చుడై= గర్వంకలవాడై; సారథి= సూతుడితో; ధ్వజ= 
జెండాతో; హయ= గుర్రాలతో; రథ= తేరితో; సహితముగన్‌= సమేతముగా; కప్పెన్‌= సాత్యకిని మరుగుపరిచాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 93 


తాత్సర్యం: రాజా! इपर విజృంభించిన గర్వంతో, తన బాహుబల విలాసం (ప్రకాశించేటట్టుగా, నూటతొంబది 
తొమ్మిది బాణాలతో సాత్యకిని, సూతుని, జెండాను, గుర్రాలను, రథాన్ని కప్పివేశాడు. 


వ. అప్పుడు యుధామన్యుండును శిఖండియు ద్రౌపదేయులు నుత్తమౌజుండును యుయుత్సుండును 
గవలును ధృష్టద్యుమ్నుండును జేకితానుండును బ్రభద్రకచేది కరూశ మాత్స్య కేకయవత్సబలసమేతంబుగా 
ధర్మనంద నోత్సాహదీపితాటోపశోభితులయి కవిసి వివిధాస్ర్రశస్త్ర వాతము లూసూత సూనుపయి 
నడరించిన నవ్వీరుండు. 206 

ప్రతిపదార్థం: అప్పుడు; యుధామన్యుండును= అర్జునుని ఎడమచ(క్రాన్ని కాపాడే పాంచాల రాజకుమారుడు; శిఖండియున్‌= 
శిఖండి అనే (ద్రౌపది అన్నగారు; (ద్రౌపదేయులున్‌= (ద్రౌపది కుమారులయిన ఉపపాండవులూ; ఉత్తమౌజాండును= అర్జునుని 
కుడిచ(క్రాన్ని కాపాడే పాంచాలయోధుడు; యుయుత్సుండును= ధృతరా(ష్టుని వైశ్యపల్నీ పుత్రుడు; కవలును= నకుల 
సహదేవులూ; ధృష్టద్యుమ్నుండును; చేకితానుండును; ప్రభ(ద్రక చేది కరూశ, మాత్స్య కేకయ వత్స బల సమేతంబుగాన్‌= 
ప్రభ[ద్రకం, చేది, కరూశం, మాత్స్యం కేకయం వత్సం- అనే దేశాల; బల= సైనా లతో; సమేతంబుగాన్‌= సహితంగా; 
ధర్మనందన= ధర్మపుత్రునియొక్క; ఉత్సాహ= ప్రయత్నంచేత; దీపిత= వెలిగిన, పెరిగిన; ఆటోప= విజృంభణంచేత; శోభితులు+ 
అయి= విలసిల్లుతున్నవారై; కవిసి= ఎదుర్కొని; వివిధ= రకరకములైన; అస్త్ర= మం(త్రప్రయుక్తాలైన ఆయుధాలయొక్క; శస్త్ర= 
బలంతో (ప్రయోగించే ఆయుధాలయొక్క; వాతములు= గుంపులు; ఆ సూత సూనుపయిన్‌= ఆ కర్షుడి మీద; అడరించినన్‌= 
ప్రయోగించగా; ఆ+వీరుండు= ఆ శూరుడైన इदम. 


తాత్సర్యం: ఆ సమయంలో యుధామన్యుడు, శిఖండి, (ద్రౌపది కుమారులూ, ఉత్తమౌజుడూ, యుయుత్సుడూ, 
నకుల సహదేవులూ, ధృష్టద్యుమ్నుడూ, చేకితానుడూ, (ప్రభ[ద్రక, చేది, కరూశ, మాత్స్య కేకయ వత్స - దేశాల 
సైన్యాలతో కలిసి, యుధిష్టిరుడి ప్రోత్సాహంతో విపరీతంగా విజృంభించి కర్ణుడిని ఎదిరించి, పలురకాల అ|స్తాలనూ, 
ఆయుధాలనూ అతడిమీద ప్రయోగించారు. అపుడు ఆ కర్గుడు. 


మ. అవి వేగంబ మరల్గి భూరిపవనవ్యాపారనిర్శర్ణితా 

టవులం బోలయగం జేసి దంతిభటఘోటస్యందనశ్రేణులన్‌ 

దివిజవ్రాతము పిచ్చలింప రభసోద్రేకంబు రౌద్రంబు( బెం 

ప విజృంభించె ధనుర్గుణధ్వని నభోభాగంబు భేదింప(గన్‌. 207 
ప్రతిపదార్థం: అవి= ఆ శస్తాలను; వేగంబు+అ= వెంటనే; మరల్భి= మరలించి; దంతి= ఏనుగులయొక్క; భట= 
కాలిబంటులయొక్క; ఘోట= గురాలయొక్క; స్యందన= రథాలయొక్క; గ్రేణులన్‌= వరుసలను; భూరి= పెద్ద; పవన= 
గాలియొక్క; వ్యాపార= వీచటంచేత; నిర్మర్దిత= నలగగొట్టబడిన; అటవులన్‌= అడవులకు; పోల(గన్‌= సాటిఅయ్యేటట్టు; చేసి= 
కావించి; దివిజ= స్వర్గంలో జన్మించినవారైన దేవతలయొక్క; (వ్రాతము= సమూహం; పిచ్చలింపన్‌= భయపడగా; రభస+ఉ(ద్రేకంబు= 
త్వరయొక్క విజృంభణం; రౌద్రంబున్‌= (పగవారితో) కోపాన్ని; పెంపన్‌= వృద్దిచేయగా; ధనుః= వింటియొక్క; గుణ= 
అల్లైత్రాటియొక్క; ధ్వని= మోత; నభః= ఆకాశపు; భాగంబున్‌= (ప్రదేశాన్ని; భేదింపన్‌= (బ్రద్దలుచేయగా; విజృంభించెన్‌= 
చెలరేగాడు. 


తాత్సర్యం: ఆ ఆయుధాలనన్నిటినీ కర్ణుడు వెంటనే తిప్పికొట్టాడు. రథ గజ తురగ పదాతి చతురంగ సైన్యాన్ని 
సెనుగాలి తాకిడికి కూలిపోయిన అడవులకు సాటిగా చేశాడు. అది చూచి (తమకు శృత్రుపక్షంవాడైన కర్గుడెక్కడ 


94 శ్రీమదాంధ్ర మహాభారతము 


గెలుస్తాడో అని) దేవతలు భయపడిపోయారు. అతడు ధనుష్టంకారం చేస్తూ ఉంటే దాని ధ్వనికి ఆకాశం (दद 
పోయింది. అట్లా అతడు విజృంభించాడు. 


మ. కని గాండీవధరుండు దర్ప మెస(గం గర్భాస్ర్రజాలంబు నీ 
సున వారించి శిలీముఖార్టులు పరిస్ఫూర్ణత్సభం బర్వ( బే 
ర్దిన तध చ్చడరన్‌ మృగంబులు భయోద్రేకంబునం బాటు చా 
డున నీమూ(కలు నల్గడం ००७७ నుద్దూతభ్రమార్తంబులై, 208 


ప్రతిపదార్థం: గాండీవ ధరుండు= గాండీవమనే ధనుస్సును ధరించిన అర్జునుడు; కని= కర్ల విజృంభణంచూచి; దర్పము= 
గర్వం; ఎసయణగన్‌= వృద్దికాగా; కర్ల= కర్గునియొక్క; छद ఆయుధాలయొక్క; జాలంబున్‌= సముదాయాన్ని; -ఈసునన్‌= 
కోపంతో; వారించి= ఆపి; శిలీముఖ= బాణాలయొక్క; అర్బులు= కాంతులు; పరిస్ఫూర్ణత్‌= భగభగలాడే; ప్రభన్‌= కాంతితో; 
పర్వన్‌= వ్యాపించగా; పేర్చినన్‌= విజృంభించగా; కార్చిచ్చు= దావానలం; అడరన్‌= చెలరేగగా; మృగంబులు= లేళ్ళు మొదలయిన 
అడవి జంతువులు; భయ= జడుపుయొక్క; ఉద్రేకంబునన్‌= ఆధిక్యంతో; పాణు= పరిగెత్తే; చాడ్సునన్‌= పోలికతో; నీ 
మూ(కలు= నీ గుంపులు - కౌరవ సైన్యాలు; ఉద్భూత= కలిగిన; (£= తిరుగుడువడుటచేత; ఆర్తంబులై= దుఃఖంతో 
పీడించబడినవై; నల్లడన్‌= నాలుగు దిక్కులకూ; పబుచెన్‌= పరుగుపెట్టాయి. 


తాత్సర్యం: అర్జునుడు అది చూచి, కోపించి గర్వంతో విజృంభించి, కర్టుడు ప్రయోగించిన ఆయుధాలు ఆపు 
చేశాడు. బాణప్రభలు భగభగలాడుతూ వ్యాపిస్తుండగా, అతిశయించిన దావానలం అలముకొనేసరికి మహాభయంతో 
పారిపోయే అడవిమృగాలవలె, కౌరవసేనలు తిరుగుడువడి బాధపడుతూ అన్ని వైపులకూ పరుగులు పెట్టాయి. 


వ. అంత నంశుమంతుం డపరగిరియవులకుం జనుటయు ధరాధూళికి దోడు సంధ్యారాగ మిళితంబైన 
తిమిరంబు గవిసిన నెద్దియుం గానరామిం జిత్తంబులు గలంగ రాత్రి యుద్దంబునకు నోహటించుటంజేసి 
మన దొరల బాండవసైనికులు దటిమినం దాల్మి వాటింపక తిరిగిపోయిరి. జయంబుసేకొని వీరి నవ్వుచు 
వారు గవ్వడిం గమలనాభునిం బ్రశంసించుచుం జని రవ్విధంబున నుభయసైన్యంబులు నిజశిబిరంబుల 
కరిగి విశ్రామంబు నొందె' నని చెప్పుటయు సంజయునకు ధృతరాష్తుం డిట్లనియె. 209 


ప్రతిపదార్థం: అంతన్‌= అంతలో; అంశుమంతుండు= సూర్యుడు; అపరగిరి= పడమటికొండయొక్క; అవులకున్‌= అవతలివైపు; 
చనుటయున్‌= వెళ్ళినందువల్ల; ధరాధూళికిన్‌= నేల దుమ్ముకు; తోడు= సాయం; సంధ్యా= పగటికీ ०९8 నడిమివేళలోని; 
రాగ= ఎరుపుతో; మిళితంబు+ఐన= కలిసినట్టి; తిమిరంబు= చీకటి; కవిసినన్‌= అలముకోగా; ఎద్దియున్‌= ఏ వస్తువూ ప్రాణీ 
దిక్కూ ఎత్తు పల్లము మొదలైనవి; కానరామిన్‌= చూడశక్యం కాకపోవటంవల్ల; చిత్తంబులు= మనస్సులు; కలంగన్‌= కలతచెందగా; 
రాత్రి యుద్దంబునకున్‌= రాత్రివేళచేసే పోరాటానికి; ఓహటించుటన్‌+చేసి= వెనుదీసినందువల్ల; మన దొరలన్‌= మనరాజులను, 
పాండవసైనికులు; తణిమినన్‌= పారిపోయేవారిని వెంబడించి తరుమగా; తాలి= ధైర్యము; పాటింపక= (మనదొరలు) 
వహింపక; తిరిగి= వెనుదిరిగి; పోయిరి= పారిపోయారు; జయంబు= గెలుపు; చేకొని= తీసికొని; వారు= పాండవసైనికులు; 
26§= మన దొరలను గురించి; నవ్వుచున్‌= పరిహాసం చేస్తూ; కవ్వడిన్‌= అర్షునుడినీ; కమలనాభునిన్‌= కృష్ణుడిని; 
ప్రశంసించుచున్‌= పొగడుతూ; చనిరి= వెళ్ళారు; ఆ+విధంబునన్‌= అట్లా; ఉభయసైన్యంబులు= కౌరవ పాండవుల రెండు 


కర్ణసర్వము ~ ప్రథమాశ్వాసము 95 
సేనలు; నిజ= తమ తమ; శిబిరంబులకున్‌= దండువిడిసిన చోటులకు; అరిగి= వెళ్ళి; విశ్రామంబున్‌= విశ్రాంతిని; ఒందెన్‌= 
పొందాయి; అని= ఈ (ప్రకారం; చెప్పుటయున్‌= చెప్పగా; సంజయునకున్‌= సంజయునితో; ధృతరాష్టుండు= ధృతరాష్ట్ర 
మహారాజు; ఇట్టు= ఇలా; అనియెన్‌= పలికినాడు. 


తాత్సర్యం: అంతలో ప్రొద్దు (క్రుంకింది. నేలమీది నుంచి లేచిన దుమ్ముకు సాయంకాలపు సంధ్యాసమయంలోని 
ఎరుపుతో కలిసిన చీకటి తోడై అలముకొన్నది. అందువలన కనులు కనిపించటం మానేశాయి. కనుక మన దొరల 
మనస్సులు కలతచెందాయి. అందుచేత వారు రాత్రి యుద్దానికి వెనుదీశారు. దాని కారణంగా పాండవసైనికులు 
వారిని తరిమికొట్టారు. అపుడైనా వారు ధైర్యంతో నిలబడక, పారిపోయారు. అట్లా కర్గుడి మొదటినాటి యుద్దంలో 
గెలుపు పాండవసైనికుల దయింది. అందువలన వారు మన దొరలను వేళాకోళంచేస్తూ, అర్డునుడినీ, కృష్ణుడిని 
పొగడుతూ, వెళ్ళిపోయారు. అట్లా రెండు సైన్యాలూ తమ విడిదిపట్టకు వెళ్ళి విశ్రాంతి తీసికొన్నాయి - అని 
చెప్పేసరికి ధృతరాాష్టుడు అతడితో ఇట్టా అన్నాడు: 


ఉ. “తెల్లము మిమ్ము నందటి వధింప(గ నయ్యమరేంద్రనందనుం 
డొల్లక పోక వాడు దన యుగ్రత సూపెద నన్న మీమహీ 
వల్లభు వారి కేల? యమవహ్నుల కైనను రూపుతోడ( బో 
జెల్లదు గాన తద్దుజవిశేషము రూఢము గాదె సంజయా! 210 


ప్రతిపదార్థం: సంజయా!= ఓ సంజయా! ఆ= ప్రసిద్దుడైన; అమరేం(ద్ర నందనుండు= దేవేంద్ర పుత్రుడైన అర్జునుడు; 
మిమ్మున్‌= దుర్యోధనుని పక్షంవారిని; అందణున్‌= ఎల్లరినీ; వధింప(గన్‌= చంపటానికి; ఒల్లక= ఇష్టపడక; పోక= వెళ్ళిపోవటం; 
తెల్లము= స్పష్టమవుతున్నది; వాడు= ఆ అర్జునుడు; తన+ఉ(గ్రతన్‌= తన తీక్లత్వాన్ని; చూపెదన్‌= చూపిస్తాను; అన్నన్‌= 
అనుకొనిన పక్షంలో; మీ మహీవల్లభువారికిన్‌+ఏల?= మీ భూపతి, దుర్యోధనుడి పక్షంవారికే అనటం ఎందుకు?; 
యమవహ్నలకున్‌+ఐనను= యముడికీ, అగ్నికీ ఐనప్పటికీ; రూపుతోడన్‌= దేహంతో; పోన్‌= తిరిగి ఇంటికి వెళ్ళటానికి; 
చెల్లదు= శక్యంకాదు; కాన= అందువల్ల; తద్‌+భుజవిశేషము= అతని బాహువులయొక్క ప్రత్యేకత; రూఢము+కాదు+ఎ!= 


ప్రసిద్దం इष्णु. 
ధం 


తాత్సర్యం: 'ఓ సంజయా! ఇప్పుడు నీవ చెప్పిన దానినిబట్టి అర్జునుడు దుర్యోధనుడివైపు వారినందరినీ నాడే 
చంపటం ఇష్టంలేక తిరిగివెళ్ళిపోయాడు కాని, వాడు ఆనాడే తన శక్తిని పూర్తిగా చూపించదలచుకొంటే, దుర్యోధనుడే 
కాదు - యముడూ, అగ్నీకూడా తిరిగి తమ శరీరాలతో ఇళ్ళకు వెళ్ళలేరు. అతడి బాహుబలంయొక్క విశిష్టత 


సందేహం లేకుండా రూడి అయింది కదా. 


విశేషం: అర్జునుడు అమరేంద్ర నందనుడు, దుర్యోధనుడు భూపతి మా(త్రుడు అనటం చేతనే అర్జునుడి విశిష్టత స్పష్టం 
అవుతున్నది. యమవహ్నలకైనా అని పేర్కొనటం సాభిప్రాయం. అందరి ప్రాణాలు తీసీవాడు యముడు. ఎవరినైనా దేనినైనా 
కాల్చగలవాడు వహ్ని. వారికి కూడా స్వశరీరాలతో తిరిగి వెళ్ళటం అశక్యం అనటం అర్జునుని పరా(క్రమానికీ ధృతరాష్ట్రుడి 
నైరాశ్యానికీ నిదర్శనం. 


96 శ్రీమదాంధ్ర మహాభారతము 


29 


యాదవ వీరచయంబు నాటోప స । ముద్రేక ముడిపి సుభద్ర( దెచ్చె 

ఖాండవం బాహుతిగా లీల నొనరించి । तवेदु నత్యంత తృప్పు( జేసి 
శబరవేషము( ठण्ड చనుదెంచి తొడరిన । శివునితో బెన(గి మెచ్చించె నతని 
గంధర్వుచే( బడ్డ కౌరవసత్తము । విడిపించె లావును వెరవు 2०९०4०८ 


ఆ. గాలకేయకులము( గాలునిప్రోలికి । ననిచె నఖిల నృపుల ననికి నియ్య 
కొలిపె( ర్రీడి జగము గొనియాడ నేక కో । దండ చండ విలసితమునం గాదె! 211 


ప్రతిపదార్థం: (క్రీడి= కిరీటి, అర్జునుడు; జగము= లోకం; కొనియాడన్‌= పొగడగా; ఏక= ఒక్క; కోదండ= ధనుస్సుయొక్క; 
చండ= తీక్లమైన; విలసితమునన్‌+కాదె!= విలాసంచేతగదా!; యాదవ= యదువంశీయులైన; వీర వీరులయొక్క; చయంబు= 
సమూహంయొక్క; ఆటోప= వేగిరంతోకూడిన; సముద్రేకము= పూర్తి (క్రోధాన్ని; ఉడిపి= పోగొట్టి; సుభద్రన్‌= కృష్ణుడి చెల్లెలిని; 
తెచ్చెన్‌= (బలరామాదుల సమ్మతిలేకుండా) తీసుకొని వచ్చాడు; ఖాండవంబు= ఖాండవవనాన్ని; లీలన్‌= విలాసంతో; 
ఆహుతి+కాన్‌= హోమ(ద్రవ్యం అయ్యేటట్టు; ఒనరించి= చేసి; సప్త+అర్బిన్‌= ఏడు జిహ్య్వలుగల అగ్నిని; అతి+అంత= మిక్కిలి; 
తృప్తున్‌= తనివి చెందినవాడిని; చేసెన్‌= కావించాడు; శబర= కిరాతునియొక్క; వేషమున్‌= రూపాన్ని; తాల్చి= ధరించి; 
చను+తెంచి= వచ్చి; తొడరిన= ఎదిరించిన; శివునితోన్‌= శంకరుడితో; పెన(గ= పోరాడి; అతనిన్‌= శంకరుని; మెచ్చించెన్‌= 
మెచ్చుకొనజేశాడు; గంధర్వు= గంధర్వుడైన చిత్రసేనునియొక్క; చేపడ్డ= చేతిలో పడిన, కౌరవసత్తమున్‌= కౌరవశ్రేష్టుడైన 
దుర్యోధనుడిని; లావును= బలము; వెరవున్‌= ఉపాయము; మెణయన్‌= (ప్రకాశించేటట్ల్టు; విడిపించెన్‌= విముక్తుడిని చేశాడు; 
కాలకేయకులమున్‌= కాలకేయులనే రాక్షసవంశాన్ని; కాలుని (ప్రోలికిన= యముని పట్టణానికి; అనిచెన్‌= పంపించాడు, సంహరించాడు; 
అఖిల నృపులన్‌= సమస్తమైన రాజులను; అనికిన్‌= యుద్దానికి; ఇయ్యకొలిపెన్‌= అంగీకరింపజేశాడు. 


తాత్సర్యం: అర్జునుడు ప్రపంచమంతా మెచ్చుకొనేటట్టు తన ఒక్క ధనుస్సు ఆధారంగానే కదా! - యాదవవిరుల 
విజృంభణం తగ్గించి సుభద్రను తీసికొని వచ్చాడు, ఖాండవవనాన్ని అవలీలగా హవిస్సువలె దహింపజేసి అగ్నిని 
పూర్తిగా సంతృప్తిపరచాడు, ఈశ్వరుడు కిరాతరూపంలో వచ్చి డీకొంటే అతడితో యుద్దంచేసి అతడి మెప్పు 
పొందాడు, చిత్రనుడనే గంధర్వుడికి బందీ అయిన దుర్యోధనుడిని తన బలంతో, ఉపాయంతో విడిపించాడు, 
కాలకేయరాక్షస వంశాన్ని సంహరించాడు, రాజులనందరినీ యుద్దాని కంగీకరింపజేశాడు! 


విశేషం: నిజానికి పాండవులమీద అసూయ కల ధృతరాష్టుడు అర్జునుడిని ప్రశంసించిన తీరు సత్యమై అతడి పరా(క్రమానికి 
పెద్ద నిష్పాక్షికమైన సాక్ష్యంగా ఉన్నది, కర్ణార్డ్ణునుల తారతమ్యాన్ని తెలుపుతున్నది. కర్ణుడు యాదవులను గెలువలేదు - 
అర్జునుడు గెలిచాడు. యాదవుల సుభద్రను వారి అభిప్రాయానికి వ్యతిరేకంగా అర్షునుడు తీసికొనిరాగలిగితే, కర్గుడు 
దుర్యోధనుడి కూతురిని సాంబుడితో సహా బలరాముడికి జడిసి వారికి అప్పగించవలసి వచ్చింది. శివుడిని మెప్పించటం 
కర్ణుడిపట్ల కాని, మరే కౌరవులలోకాని లేదు. కర్గుడితో సహా కౌరవవీరులను ఓడించిన గంధర్వుడు చిత్రసేనుడిని, అర్జునుడు 
శక్తియుక్తు లుపయోగించి, గెలిచి, దుర్యోధనుడిని విడిపించాడు. కాలకేయుల వంశాన్ని నశింపజేయటం దేవతలకు కూడా 
అలవికానిది - అర్జునుడు సాధించాడు. ఇట్టిపని కౌరవుల పక్షంలో చేసినవాడు లేడు. కనుక అర్షునుడి చేతిలో ఓటమి 
లజ్ఞావహం కాదని తరువాతి వచనంలో ధృతరాష్టుడనటం ఎట్టా చూచినా సమంజసమే. 


వ. కావున మనవారికి నోటమి యక్కిరీటి వలనం గలిగె నను కలుచ వారి గర్భింపం దగ దట్టి జెట్టితోడం 
బెనంగుట( బ్రశంసకుందగుదురు పదంపడి వారేమిసేసి' రనిన ధృతరాష్తునకు సంజయుం డిట్లనియె. 
212 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 97 
ప్రతిపదార్థం: కావునన్‌= అందువల్ల; మనవారికిన్‌= మనపక్షంవారికి; ఓటమి= అపజయం; ఆ+కిరీటివలనన్‌= అటువంటి 
అర్షునుడివలన; కలిగెన్‌= సంభవించింది; అను= అనే; కలుచన్‌= కలతవల్ల; వారిన్‌; గర్డింపన్‌= నిందించటం; తగదు= 
యుక్తంకాదు; అట్టి= అటువంటి, అంతటి; జెట్టితోడన్‌= శూరుడితో; పెనంగుటన్‌= యుద్దంచేసినందువల్ల; (ప్రశంసకున్‌= 
పొగడ్తకు; తగుదురు= అర్హులు; పదంపడి= తరువాత; వారు= కౌరవులు; ఏమి; చేసిరి; అనినన్‌= అని అడుగగా; 
ధృతరాష్టునకు(న్‌)= ధృతరాష్ట్ర మహారాజుతో; సంజయుడు; ఇట్లు; అనియెన్‌= చెప్పాడు. 
తాత్సర్యం: అందువలన అంతటి అర్జునుడివలన మనవారు ఓడిపోయారన్న కలతతో వారిని నిందించటం యుక్తం 
కాదు. అంతటి శూరుడితో యుద్దంచేశారంటేనే ప్రశంసించదగిన విషయం. ఆ తరువాత మనవారేమి చేశారో 

<< ॥ << << రాప హా రాజు తో గా << నో క్ర 
చెప్పుము”. అని అడిగేసరికి, సంజయుడు ధృతరాష్ట్రమహారాజుతో (క్రిందివిధంగా చెప్పుతున్నాడు. 


ఆ. అట్లు దివిసిపోయి ०८००९००८ బోటు నొడళ్ళం। ९०६८ గలిగి డప్పి గదిరి సొలయు 

దొరలు దాను నపుడు దుర్యోధనుడు విచారాభి యుక్తినున్న యవసరమున. 213 
ప్రతిపదార్థం: అట్టు= ఆవిధంగా; తివిసి= మరలి, వెనుదీసి; పోయి= వెళ్ళి; ఆటున్‌+పోటున్‌= (బాధయొక్క) తగ్గు హెచ్చులు; 
కలయన్‌+కలిగి= మిశ్రమంగా కలిగినందున; డప్పి= దాహం; కదిరి= వాచ్చి; సాలయు= ఒడళ్ళు పట్టు తప్పుతూ బాధపడుతున్న; 
దొరలున్‌= రాజులు; తానున్‌= తానూ, దుర్యోధను(డు= దుర్యోధనుడు; అపుడు; విచార+అభియుక్తిన్‌= ఆలోచనలోని 
ఆసక్తితో; ఉన్న; అవసరమునన్‌= సమయంలో. 


తాత్సర్యం: అట్లా వెనుదీసివెళ్ళిన తరువాత శరీరాలలో బాధలు తగ్గుతూ హెచ్చుతూ ఉండగా, దప్పిక ఎక్కువై 
ఒడళ్ళు పట్టు తప్పుతున్న రాజులు దుర్యోధనుడు ఆలోచనచేస్తున్న సమయంలో. 


28. పార్టుదెసC బలుకుపుట్టినం గ్రోధంబున నూర్పులు సందడింప( గర్జు(డు భగ్నదంష్ట్రంబయి విషంబులేని 
భుజంగంబునుం బోల్పం దగి పరాజయంబు నొంది దీనదశకు వచ్చియున్న యారథిక వరులం గలయం 
గనుంగొని కౌరవేశ్వరున కిట్లనియె. 214 


ప్రతిపదార్థం: పార్టుదెసకున్‌= అర్జునుని దిక్కున, అర్జునుని గురించి; పలుకు= మాట; పుట్టినన్‌= కలుగగా, రాగా; 
కర్టుడు= అంగరాజు; (క్రోధంబునన్‌= కోపంతో; ఊర్పులు= నిట్టూర్పులు; సందడింపన్‌= అధికంకాగా; భగ్న= విరిగిన; 
దంష్ట్రంబు= కోరలు కలది; అయి; విషంబులేని= గరళంలేని; భుజంగంబును= పామును; పోల్పన్‌= సాటితేవటానికి; తగి= 
అర్హుడై; పరాజయంబున్‌= ఓటమిని; ఒంది= పొంది; దీనదశకున్‌= శోచనీయస్టితికి; వచ్చి+ఉన్న= వచ్చి ఉండిన; ఆ 
రథికవరులన్‌= రథికులలో శ్రేష్టులైనవారిని; కలయన్‌= అందరినీ కలియునట్టు, ఒక్కసారి; కనుంగొని= చూచి; కౌరవేశ్యరునకున్‌= 
కురువంశీయుడైన రాజు దుర్యోధనుడితో; ఇట్లు; అనియెన్‌. 


తాత్సర్యం: అర్జునుని గురించిన మాట రాగానే, కర్గుడికి అర్హునుడిమీద కోపంవలన నిట్టూర్పులు ఎక్కువై, కోరలు 

విరిగి విషములేని పామువంటివాడై - ఓడిపోయి దీనంగా ఉన్న రథికోత్తముల నందరిని ఒక్కసారి కలయచూచి, 
డో తో లా ए व्ण క 

దు కధనుడి ఇట్లా అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


98 శ్రీమదాంధ్ర మహాభారతము 


©. “అలవు వెరవు( ८९८८८ ९८ డితం డన వాసి । కెక్కి నట్టి ८९८०८ ८3288 
వలయు నెడల నతని వాసుదేవుండు బో । ధించు నెల్ల తెటిగు( దేటపడ(గ. 215 


ప్రతిపదార్థం: ఆ+కిరీటి= ఆ అర్జునుడు; తలటన్‌= ఆలోచింపగా; “ఇత(డు= ఈ అర్జునుడు; అలవున్‌= శక్తీ; వెరవున్‌= 
యుక్తీ; కల(డు= కలవాడు”; అనన్‌= అని అందరూ పలుకగా; వాసికెక్కినట్టి= సేరుపొందినటువంటి; రథికవరు(డు= 
రథికులలో (శ్రేష్టుడు, వాసుదేవుడు= కృష్ణుడు; వలయు= అవసరమైన, కావలసిన; ఎడలన్‌= సమయాలలో; ఎల్ల= సమస్తమైన; 
कत పద్దతినీ; తేటపడ(గన్‌= విశదమయ్యేటట్టు; అతనిన్‌= అర్జునునికి; బోధించున్‌= తెలియజేస్తాడు. 


తాత్సర్యం: ఇతడు శక్తియుక్తులు కలవాడు” అని పేరు పొందిన రథికశ్రేష్ణుడు అర్జునుడు. దానికి తోడు శ్రీకృష్ణుడు 
అవసరమైనప్పుడు అతడికి అన్ని పద్దతులు స్పష్టమయేటట్టు వివరిసూ ఉంటాడు. 
नरः > €> > ~ 


విశేషం: కర్ణుడు వట్టి సమయాలలో 'వాయపురజ్ఞులా(డు' అనిపించుకొన్నా సమయం వచ్చినపుడు, అందులోనూ, సేనానాయకుడుగా 
ఉన్నపుడు తన శక్తినీ, ఎదిరిశక్తినీ సరిగానే తూకం వేస్తాడు. తన వైఫల్యానికి కృష్ణుడితో సమానుడయిన సారథి తనకు 
లేకపోవటం కారణమనటానికి ఇది నాంది. 


క్ర అనిమిషనాథుం డిచ్చిన । ఘనశక్తికి నసుర నొడ్డి గాండివి దొలC గిం 
చిన హరి వంచన పదపడి । మన మెల్లను దెలియ వినమె? మనుజాధీశా! 216 


ప్రతిపదార్థం: మనుజ+అధి+ ఈశా!= నరేశ్వరా?, రాజా!, దుర్యోధనా!; అనిమిషనాథుండు= దేవేంద్రుడు; ఇచ్చిన= నాకు 
(కవచకుండలాలిచ్చిన సమయంలో అందుకు (ప్రతిగా) ఇచ్చినటువంటి; ఘనశక్తికిన్‌= (ఎవరిమీద ప్రయోగిస్తే వారెంతటివారైనా 
వారినొకరిని మా(త్రం తప్పక సంహరించగలు; > అట్టేపెట్టిన) గొప్ప శక్తికి; అసురుడైన ఘటోత్కచుని; ९.&= 
అడ్డముగా పెట్టి; గాండివిన్‌= అర్జునుని; తొలగించిన= ఆ శక్తినుంచి తప్పించిన; హరి= కృష్ణునియొక్క; వంచన= మోసం; 
పదపడి= అది జరిగిన తరువాత; తెలియన్‌= తెలియగా; మనము+ఎల్లను= మనమందరము; ఏనము+ఎ?= విన్నాము కాదా? 


తాత్సర్యం: రాజా! దేవేం[ద్రుడు నాకు గొప్పశక్తి నిస్తే నేను దానిని అర్జునుడికొరకు అట్టేపెడితే, దానికి ఘటోత్కచుడిని 
అడ్డంపెట్టి, అర్జునుడిని తప్పించి, కృష్ణుడు చేసిన మోసం ఆ తరువాత మనమంతా విన్నాము కదా! 
न्त €> 2 (ac) 


విశేషం: కర్గుడి మాటనేర్చూ, లోకస్వభావమూ ఈ పద్యంలో తెలుస్తున్నాయి. ఘటోత్కచుడు సర్వనాశనం చేస్తూ ఉంటే కౌరవ 
పక్షీయులందరూ ప్రయోగించుమని కోరితే కర్ణుడు ప్రయోగించాడు. 'దానితో అర్జునుడిని చంపి ఉండేవాడిని. కృష్ణుడు 
మోసంచేశాడు. అర్జునుడిని చంపనిచ్చాడు కాదు” అంటున్నాడు. 


క. అగుగాక యతని నాతని । మగ(టిమియును నేర్చునెల్లి कणन्त्ुठ నీ కుం 

బగ యనియెడు మాటయు ని । జ్ఞగమున( గలుగంగనీను జగతీనాథా!' 217 
ప్రతిపదార్థం: జగతీనాథా!= భూపతీ దుర్యోధనా!; అగు(గాక= అట్లాగేకానీ; అతనిన్‌= ఆ అర్జునుడినీ; ఆతని= ఆ 
అర్జునుడియొక్క; మగటిమియును= పౌరుషమూ; నేర్చున్‌= చాతుర్యమూ; ఎల్లి= రేపు; మాన్ఫెదన్‌= పోగొట్టుతాను; నీకున్‌= 


(నా వంటివాని మి(తుడవయిన) నీకు; పగ= విరోధం; అనియెడు= అనే; మాటయున్‌= మాటకూడా; ఈ+జగమునన్‌= ఈ 
లోకంలో; కలుగ(గన్‌+ఈను= ఉండనివ్వను, ఇకపై పుట్టనివ్వను. 


కర్ణసర్వము - ప్రథమాశ్వాసము 99 


తాత్సర్యం: అట్లాగే కానిమ్ము, రాజా!, ఆ అర్జునుడినీ, అతడి పౌరుషాన్నీ, నేర్పునీ రేపు లేకుండా చేస్తాను. ఈ 
లోకంలో నీకు (పగవాడినే కాదు) పగ అనే మాటే ఉండనివ్వను, పుట్టనివ్వను. 


కర్లుని రెండన నాణటి యుద్ధము (సం. 8-22-10) 


వ. అనినం బ్రియం బంది నీనందనుం డతనిం దగువారలను నిజనివాసంబులకుం బోవం బనిచి తానును 
నభ్యంతర మందిరంబున కరిగె నారాత్రి సుఖనిద్ర సేసి రేపకడ సమస్త జనంబులు సంగ్రామంబునకు నడచి 
రంత నక్కడ నుక్కుమిగిలి పాండవబలంబులుం దోతెంచె ధర్మనందనుండు బృహస్పతి మతంబున దుర్భ్ణయ 
వ్యూహంబు వన్నించినం జూచి మనవారును దానికిం బ్రతిగా మోహరించుటకై రాధఢేయు రాకకు నెదురు 
చూచుచు నొకభంగిం బన్ని రనిన విని యాంబికేయుండు. 218 


ప్రతిపదార్థం: అనినన్‌= ఇట్లా చెప్పగా; ప్రియంబు+అంది= ప్రీతి పొంది; నీ నందనుండు= నీ కుమారుడైన దుర్యోధనుడు; 
అతనిన్‌= इष; తగువారలను= తగినవారినీ; నిజ= తమతమ; నివాసంబులకున్‌= విడిది పట్టులకు; పోవన్‌= వెళ్ళటానికి; 
పనిచి= సెలవిచ్చి; తానును= స్వయంగా తానూ; అభ్యంతర= లోపలి; మందిరమునకున్‌= నివాసానికి; అరిగెన్‌= వెళ్ళాడు; 
మస్త జనంబులు= ఎల్ల జనులూ; ఆ రా(త్రి= నాటి రాత్రి; సుఖ= సుఖకరమైన; నిద్ర+చేసి= నిద్రపోయి; రేపకడ= ఉదయమే; 
సం(గ్రామంబునకున్‌= యుద్దానికి; నడిచిరి= వెళ్ళారు; అంతన్‌= అంతలో; ఆ+కడన్‌= పాండవ పక్షంలో; ఉక్కుమిగిలి= బలం 
అతిశయించి; పాండవ బలంబులున్‌= పాండవుల సైన్యాలూ; తోతెంచెన్‌= కనిపించాయి; ధర్మనందనుండు= ధర్ముని 
పుత్రుడైన యుధిష్టరుడు; బృహస్పతి= దేవమంత్రి అయిన బృహస్పతియుొక్క; మతంబునన్‌= అభిప్రాయం (ప్రకారం; (~) 
వ్యూహంబు= (णु మొగ్గరం; పన్నించినన్‌= ఏర్పాటు చేయించగా; చూచి; మనవారును= మన పక్షంలోనివారు; 
దానికిన్‌= ఆ దుర్ణయ వ్యూహానికి; ప్రతిగాన్‌= ఎదిరిగా, సాటిగా; మోహరించుటకై= పన్నటంకోసం; రాధేయు= కర్గునియొక్క; 
రాకకున్‌= రావటానికి; ఎదురుచూచుచున్‌= నిరీక్షణచేస్తూ; ఒక భంగిన్‌= ఒక రీతిగా; పన్నిరి= మోహరించారు; అనినన్‌= అని 
చెప్పగా; విని= ఆలకించి; ఆంబికేయుండు= అంబిక కుమారుడయిన ధృతరాష్ట్రుడు. 


२८ 


తాత్సర్యం: ఆవిధంగా उदू చెప్పేసరికి నీ కొడుకు దుర్యోధనుడు చాలా సంతోషించాడు. కర్గ్ఫుడినీ, తాను 
చెప్పదగిన వారినీ “మీ నివాసాలకు వెళ్ళం డని పంపించాడు. తానూ లోపలినివాసానికి వెళ్ళాడు. అందరూ ఆ రాత్రి 
సుఖంగా నిద్రపోయారు. మర్నాడు ప్రొద్దున్నే యుద్దానికి అందరు బయలుదేరారు. ఇక ఆ పాండవపక్షంలో సైన్యాలు 
బలం అతిశయించినట్లు అగుపించగా न బృహస్పతి అభి ప్రాయానుగుణంగా దుర్హయవ్యూహం 
మోహరింపజేశాడు. దానిని చూచి, మనవారు దానికి దీటుగా వ్యూహం పన్నటంకొరకు కర్ణుడు ఎప్పుడు వస్తాడా- 
అని ఎదురు చూస్తూ అందాకా ఒక మాదిరి మొగ్గరంగా ఏర్పడ్డారు' అని చెప్పాడు. అది విని ధృతరాషుడు. 
క శీతార్తజనంబులు ప్ర । ద్యోతను నుదయంబు గోరుచున్న కరణి దా 

నేతేర( గోరు జనులకు । నాత(డు నిజ తేజమున( బ్రియం బొస(గెనొకో? 219 
ప్రతిపదార్థం: శీత= చలిచేత; ఆర్త= పీడితులైన; జనంబులు= జనులు; (ప్రద్యోతను= సూర్యునియొక్క; ఉదయంబు; 
కోరుచున్‌= కావాలనుకొంటూ; ఉన్న= ఉండిన; కరణిన్‌= రీతిగా; తాను= కర్గుడు; ఏగు+తేరన్‌= రావటానికి, రావటం; కోరు= 
కాంక్షించే; జనులకున్‌; ఆత(డు= కరుడు; నిజతేజమునన్‌= తన పరా(క్రమంతో; (ప్రియంబు= ప్రీతిని; ఒసరానొకో?= ఇచ్చాడా, 


కలిగించాడా? 


100 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'చలితో బాధపడుతున్న వాళ్ళు ప్రొద్దు పొడుపుకోసం ఎదురుచూస్తున్నట్లుగా తన రాకకొరకు 
ఎదురుచూస్తున్న వారికి కర్షుడు తన పరాక్రమంతో సంతోషం కలిగించాడా? 


విశేషం: అలం: ఉటత్రేక్ష, సూర్యుడు తన తేజస్సుతో చలిని పోగొట్టి వెచ్చదనాన్నిస్తాడు. ఓటమితో బాధపడుతున్న జనానికి 
ఆ బాధను పోగొట్టి కర్ణుడు తన తేజస్సుతో (పరాక్రమంతో) సంతోషం కలిగించాడా? కాంతీ, పరా(క్రమమూ అన్న అర్థాలు 
కల తేజశృ్శబ్దప్రయోగం ఇక్కడ రమణీయం. 


ఉ. అమ్మెయి ధర్మనందనుని యగ్గలికం దొలునా(డు రాజు 2 
న్నమ్ములపాటు సూచుచు రణంబుకడంక దొటింగి చన్న బం 
టెమ్మెయి నద్దినంబున నహీనపరాక్రమలీల సూపెనో 
తమ్ము నెబుంగరేమియు నతండును నాత(డు నేమి సేయుదున్‌? 220 


ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= ఆ విధంగా; ధర్మనందనుని= ధర్మపుత్రుడైన యుధిష్టిరునియొక్క; అగ్గలికన్‌= విజృంభణంతో; 
తొలునాడు= తాను సేనా నాయకత్వం వహించిన మొదటి రోజు; రాజు= తన ఏలిక అయిన దుర్యోధనునియొక్క; 
బన్నమ్ములపాటు= కష్టాలు పడటం; చూచుచున్‌= చూస్తూ; రణంబు= యుద్దంయొక్క; కడంక= పూనిక; తొబుంగి= విడిచి; 
చన్న= వెళ్ళిన; బంటు= వీరుడు; ఏ+మెయిన్‌= ఏ రీతిగా; ఆ+దినంబునన్‌= రెండవనాడు; అహీన= గొప్ప; పరా(క్రమ= 
విక్రమంయొక్క; లీల= విలాసం; చూపెనో= చూపించాడో; అతండును= इदुः ఆత(డున్‌= దుర్యోధనుడు; తమ్మున్‌= 
తమగురించి కూడా; ఎణుంగరు= తెలిసినవారు కారు; ఏమి+చేయుదున్‌= నేను ఏమిచేయాలి? 


తాత్సర్యం: इर తాను సేనా నాయకుడుగా ఉండి యుద్దం నడిపిస్తున్న మొదటినాడే యుధిష్టిరుడు విజృంభించి, 
ఎవరినో కాదు రాజు దుర్యోధనుడిని అన్ని బాధలు పెట్టితే, కళ్ళారా చూచి కూడా అడ్డలేక తప్పించుకొన్న వీరుడు, 
ఆ రాజుకు నమ్మిన బంటు, రెండవనాడు మహాపరాక్రమం చూపించాడా? ఈ కర్లదుర్యోధనులకు తమశక్తి ఏమిటో 
తమకు తెలియదు. ఇక ఏళ్ళను కాపాడటానికి నేను చేయగలిగింది ఏమున్నది? 


విశేషం: ధృతరాష్ట్రుడికి ఈ దశలో కలిగిన నిరాశా తన కుమారుడి మూర్ధత్వం మీదా, అతడిని ఎగసన ద్రోసినవారి 
నిప్ట్రయోజకత్వం మీదా కలిగిన ఏవమూ మరెన్నడూ కలుగలేదు. 'తమ్మున్‌ ఎజుంగరు' అనటంలో 'నొ తో తిక్కన్నగారు 
మహార్థాన్ని సాధించారు. ఎవరికైనా ఎదుటివారి శక్తి ఎంతటిదో తెలియదంటే అర్థం చేసికొనవచ్చును; వీళ్ళకు ధర్మజాదుల 
శక్తి సరిగా తెలియలేదు. పోనీ, తమ శక్తి ఏ పాటిదో అది అయినా తప్పక తెలిసి ఉండాలి కదా! వీళ్ళ కది కూడా తెలియక 
చెడిపోతున్నారు' అని బాధ. అట్లాగే రాజు బంటు పదాల ప్రయోగం. ఎంతమై(త్రీ అభేదభావమూ చూపినా, దుర్యోధనుడు 
రాజు, కరుడు బంటు. బంటుపని ప్రాణాలిచ్చి అయినా తన రాజు మానప్రాణాలు కాపాడటం. ఈ కర్గుడు దుర్యోధనుడి 
అవమానమూ, ప్రాణాలు పోయే పరిస్థితి చూచి కూడ తప్పించుకొని పోయాడు కాని, చేసిందేమీ లేదు. ఇతడి మీద నమ్మకం 
దుర్యోధనుడికి. ఈ కర్ణుడు ఘోషయా(త్రలోనూ ఇంతే చేశాడు. అవతలి వాడు గంధర్వుడు కదా అని సరిపెట్టుకొని ఉండాలి. 
అలా చేయలేదు. ఈ కరుడు అప్పుడూ అంతే - ఇప్పుడూ అంతే. ఏమి చేయుదున్‌' అని బాధపడటం కంటే నేను 
చేయదగింది ఏముంది అన్నది ధృతరాష్టుని అభిప్రాయం, అసహాయత. 


తే. కర్ణు( एकु? కలన గౌంతేయ వర్గంబు( । గృష్టయుతముగా(గ గెలవ( జాలు 
నేమి సెప్ప( గలదు? మీ మానవేంద్రుని చిత్తమాంద్య మతని( జెబుపకున్నె? 221 


కర్ణసర్వము - ప్రథమాశ్వాసము 101 
ప్రతిపదార్థం: కర్గుడు+అట్టె?= కర్గుడటే= उप; కలనన్‌= యుద్దంలో; కౌంతేయ వర్గంబున్‌= కుంతీపుత్రుల పక్షాన్ని; 
కృష్ణయు తము+కా(గన్‌= కృష్ణుడితోపాటుగా; గెలువన్‌+చాలున్‌= జయించటానికి సమర్ద్జుడవుతాడు; చెప్పన్‌= చెప్పటానికి; 
ఏమికలదు?= ఇంకేమున్నది; మీ మనుజపతి= మీ రాజు దుర్యోధనుడియొక్క; చిత్త= మనస్సుయొక్క; మాంద్యము= 
జడత్వము; అతనిన్‌= దుర్యోధనుని; చెణుపకున్నె?= సంహరించకుండా ఉంటుందా? 


తాత్సర్యం: इद పాండవపక్షాన్ని కృష్ణునితో కూడ యుద్దంలో జయించగలుగుతాడా? దుర్యోధనుడి మనస్సు 
మందగించింది. అది అతడిని నాశనం చేయకుండా ఉంటుందా? 
ख. సౌబలు 8 ® ०८००८ प्ट భు । జాబలమును గూడి తనకు సామ్రాజ్యం 28८ 

గా బలసి వెలయు వా(డై । యా బే లూటిడు మనంబునం దేప్రొద్దున్‌. 222 
ప్రతిపదార్థం: సౌబలు= సుబలుని కొడుకైన శకునియొక్క; నీతియున్‌= కపటనీతి; కర్ణు= అంగరాజుయొక్క; భుజాబలమును= 
భుజబలము; కూడి= కలిసి; తనకున్‌= దుర్యోధనుడికి; సామ్రాజ్యంబు= చక్రవర్తిత్వాన్ని, విశాలమైనరాజ్యాన్ని; -ఈంగాన్‌= 


ఈయగా; బలసి= అతిశయించి; వెలయువా(డు+ఐ= విలసిల్లేవాడై; ఆ బేల= ఆ అవివేకి దుర్యోధనుడు; మనంబునందున్‌= 
మనస్సులో; ఏ ప్రొద్దున్‌= ఎల్లప్పుడూ; ఊటబుడున్‌= ఊరడిల్లుతూ ఉంటాడు. 
(©) > (30) 


తాత్సర్యం: ఆ అవివేకి దుర్యోధనుడు, శకుని కపటనీతీ, इदु బాహుబలమూ తనకు విశాల సామ్రాజ్యాన్ని 
తెచ్చిపెట్టుతాయని మనస్సులో ఎల్లప్పుడూ ఊరడిల్లుతూ ఉంటాడు. 
క జూదంబునా(డు మొలచిన । యాదుర్దశ పెరి(గి సంజయా! నిర్జర దుః 

ఖోదయపరంపరా సం । పాదినియై మనసునిట్లు పలిగొనియెడినే? 223 
ప్రతిపదార్థం: సంజయా!; జూదంబునా(డు= జూదమాడిననాడు; మొలచిన= పుట్టిన; ఆ దుఃదశై ఆ చెడుదశ; 360 


పెద్దదై; నిర్భర= నిండైన; దుఃఖ+ఉదయ= దుఃఖాల పుట్టుకలయొక్క; పరంపరా= వరుసలను; సంపాదిని+ఐ= సమకూర్చేది 
అయి; మనసున్‌= మనస్సును; ఇట్ల్టు= ఈ విధంగా; వణిగొనియెడినే= (బ్రద్దలు చేస్తుందా? 


తాత్సర్యం: సంజయా! జూదమాడిననాడు పుట్టింది దుర్హశ. అది (క్రమంగా పెరుగుతూ దుఃఖం తరువాత 
దుఃఖాన్ని తెచ్చిపెడుతూ మనస్సును (బ్రద్దలు చేస్తున్నది. ఇది ఇంత బాధపెడుతుందా? 


విశేషం: అంతవరకూ జీవితం ఒక రాతిభవనంవలె సుఖంగా ఉన్నది. రాతిభవనం మీద రావిమొక్క మొలచినట్టు ఈ 
జీవితంలో దుర్దశ జూదంనాడు (ప్రారంభమయినది. మొక్క పెరుగుతూ ఉంటే భవనం బీటలు వారుతూ ఉంటుంది. ఈ 
పరిస్థితిని గమనించే ధృతరాష్ట్రుడు బాధపడుతున్నాడు. 
క. దుర్యోధనుచేసిన యవ । కార్యంబున వచ్చినట్టి కష్టంబులు దా 

త్పర్యంబున వినియెదం బ్రతి । కార్యంబులు గామి మనసు గందుచునుందన్‌. 224 
ప్రతిపదార్థం: దుర్యోధను చేసిన= దుర్యోధనుడు కావించిన; అవకార్యంబునన్‌= చెడు పనిచేత; వచ్చినట్టి కష్టంబులు= 
కలిగిన కష్టాలు; తాత్సర్యంబునన్‌= తత్సరత్వం, ఆసక్తితో; (ప్రతికార్యంబులు= మారుచేయదగినవి; కామిన్‌= కాకపోవటంచేత; 
మనసు= హృదయం; కందుచున్‌= తాపం పొందుతూ; ఉండన్‌= ఉండగా; వినియెదన్‌= వింటున్నాను. 


102 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: దుర్యోధనుడు చెడుపని చేశాడు. దానివలన కష్టాలు వచ్చి పడ్డాయి. అయితే వాటికిపుడు చేయదగిన 
ప్రతిక్రియ లేదు. అందువలన మనస్సుకు బాధకలుగుతుండగా, ఆ కష్టాలను గురించి వింటున్నాను. 


క, పాండునృపుసుతులలో నొ । కృండైనను నొవ్వ( డింతకును మును వనితా 
మందలి చేరువ మెల౮గెడు । గండున మెటిసెదరు కురునికాయము నడుమన్‌. 225 


ప్రతిపదార్థం: పాండు నృపు= పాండురాజుయొక్క; సుతులలోన్‌= కుమారులలో; ఒక్కండు+అయినను= ఒక్కడు కూడా 
ఇంతకున్‌+మును= ఇప్పటికి పూర్వం; నొవ్వ(డు= బాధపొందడు; (వారు= పాండవులు); కురునికాయము= కురు వీర 
సమూహంయొక్క; నడుమన్‌= మధ్య; వనితా= (స్త్రీల; మండలి= సమూహంయొక్క; చేరువన్‌= సమీపంలో; మెలగాడు= తిరిగే; 
గండునన్‌= పౌరుషంతో; మెణుసెదరు= (ప్రకాశిస్తున్నారు. 


తాత్సర్యం: పాండురాజు కొడుకులలో ఇంతవరకూ దెబ్బతిన్న వా డొక్కడూ లేడు. మన వీరుల మధ్య (స్త్రీలలో 
తిరిగినంత పౌరుషంతో పాండవులు తిరుగుతున్నారు. 


వ. దైవంబు బలవంతం' బనిన విని సంజయుం డజ్జ్ఞననాథునితో 'దేవా! వినుము. వగచినం గృతపడిన కార్యంబు 
గ్రమ్మబిం బొడమునే? డెందము గుందునంతియకాక యట్లుంగాక నీవుసేసిన యదియ చూవె ఫలించె 
భండనంబు వలదని యెన్ని భంగులం జెప్పినం బాండవులకుం గీడు దలంచి యషప్పలుకులు గైకొనవైతివి 
వారలవలన ము న్ననేక పాపంబు లాచరించితి నీవలన జనక్షయంబు వాటిల్లెం గావున గడవంబడిన దానికి 
వగవం బనిలేదు దారుణంబైన రణప్రకారంబు విను' మనుటయు నతండు 'కర్ణుండట్లు దడసిన కారణంబుC 
దొడంగి యెతి(గింపు' మనుటయు నమ్మానవేశ్వరునకు నా సూతనందనుం డిట్లనియె. 226 


ప్రతిపదార్థం: దైవంబు= విధి; బలవంతంబు= బలం కలది; అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; సంజయుండు= 
సంజయుడు; ఆ+జననాథునితోన్‌= ఆ రాజుతో; దేవా= రాజా!; వినుము= విను; వగచినన్‌= దుఃఖించినందువల్ల; డెందము= 
హృదయం; కుందున్‌= బాధపడును; అంతియకాక= అంతేగానీ; కృతము+పడిన= కడచిన; కార్యంబు= పని; (క్రమ్మణన్‌= 
మరల; పొడమున్‌+ఏ?= కలుగునా, జరుగునా?; అట్టున్‌+కాక= అట్టా మా(త్రమేకాక; (కడచిన పనితిరిగి రాకపోవటమే, మనసు 
బాధపడటమూ మా(త్రమే కాక); నీవు; చేసిన+అదియ+చూవె= నీవుచేసినదే సుమా!; ఫలించెన్‌= పండినది, ఇలా పరిణమించినది; 
భండనంబు= యుద్దం వలదు+అని= వద్దని; ఎన్ని= ఎంత సంఖ్యకల; భంగులన్‌= విధాలుగా; చెప్పినన్‌= వినిపించినా; 
పాండవులకున్‌= నీ తమ్ముడే అయిన పాండురాజు కుమారులకు; కీడు= హాని; తలంచి= తలపెట్టి, కావాలని; ఆ+పలుకులు= 
ఆ మాటలు; కైకొనవు+ఐతివి= స్వీకరించావు కావు; వారల వలనన్‌= వారి విషయంలో; మున్ను= ఇదివరకు; అనేక= చాలా; 
పాపంబులు= పాపపు పనులు; ఆచరించితి(వి)= చేశావు; నీవలనన్‌= నీ వల్ల; జనక్షయంబు= జనుల నాశం; పాటిల్లెను= 
కలిగింది; కావునన్‌= కనుక; కడవం బడిన దానికిన్‌= కడచిన దానికి; వగవన్‌= విచారించవలసిన; పని= కార్యం; లేదు; 
దారుణంబు+ఐన= భయంకరమైన; రణ(ప్రకారంబు= యుద్దంయొక్క రీతి; వినుము; అనుటయున్‌= అని పలుకగా; 
అతండు= ధృతరాష్ట్రుడు; కర్గ్టుండు; అట్టు తడసిన= ఆలస్యం చేసిన; కారణంబున్‌; తొడంగి= ప్రారంభించి మొదటినుంచీ; 
ఎటింగింపుము= తెలియజేయుము; అనుటయున్‌= అని పలుకగా; ఆ+మానవేశ్య్వరునకున్‌= ఆ (ప్రజానాథునికి, ఆ రాజుకు; 
ఆ= ప్రసిద్దుడైన; సూతనందనుండు= సూతుడి పుత్రుడైన సంజయుడు; ఇట్లు; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: ఇంతకూ విధి బలం కలది” అనేసరికి, సంజయు డా మాటలు విని ధృతరా(షుడితో రాజా! వినుము; 
కడచిన పనికి విచారించినందువలన అది (సరిచేయటానికి) తిరిగిరాదు; పైగా మనస్సు బాధపడుతుంది. అంతకంటె 


కర్ణపర్వము ~ ప్రథమాశ్వాసము 103 


ప్రయోజనం లేదు. అదీకాక, (ఇది దుర్యోధనుడు చేసిన దాని ఫలం కాదు) నీవు చేసిన దానికే ఫలం ఇట్టా కలిగింది. 
యుద్దం వద్దు అని ఎన్ని విధాల చెప్పినా యుద్దం తప్పించటానికి ఒప్పుకొన్నావు కావు. పాండవులకు హాని 
చెయ్యాలన్న ఆలోచన నీకుండటమే అందుకు కారణం. ఇదివరకు నీవు పాండవులకు ఎన్నో పాపకార్యాలు చేశావు. 
నీవలననే ఈ జననాశం సంభవించింది. అందువలన గతించిన దానికి విచారించవలసిన పని లేదు. భయంకరమైన 
యుద్దం జరిగి తీరుతుంది వినుము.” అన్నాడు. అప్పుడు ధృతరాష్టుడు 'కర్టుడు యుద్దానికి రావటానికి ఎందుకు 
ఆలస్యం చేశాడో అక్కడనుండి మొదలుపెట్టి చెప్పుము.” అన్నాడు. ఆ తరువాత సంజయుడు ధృతరాష్టుడితో ఇట్లా 
చెప్పాడు ¢ 
క రేపకడ సకల బలములు । భూపాలురు వెడలి 25८8०5८ 288९8 బిదపన్‌ 

నీపుత్తు(డు వెడలెను సా । టోపత( దమ్ములును त्त्र దో నడవన్‌. 227 
ప్రతిపదార్థం: రేపకడ= ఉదయమే; పోరికన్‌= యుద్దానికి; సకలబలములు= సమస్త సైన్యాలూ; భూపాలురున్‌= రాజులు; 
వెడలి= బయలుదేరి; నడువన్‌= వెళ్ళగా; పిదపన్‌= తరువాత; నీ పుత్రుడు= నీ కుమారుడు దుర్యోధనుడు; సాటోపతన్‌= 
ఆడంబర భావంతో; తమ్ములున్‌= తన తమ్ముళ్ళూ; కర్గుడును= సేనా నాయకుడైన కర్ణుడూ; తోన్‌= తనతోపాటు; 
నడవన్‌= రాగా; వెడలెను= బయలుదేరాడు. 


తాత్సర్యం: తెల్లవారగానే, యుద్ధానికి సమస్త సైన్యాలూ, రాజులూ బయలుదేరి వెళ్ళారు. ఆ తరువాత దుర్యోధనుడు 
ఆడంబరంగా తన తమ్ముళ్ళూ, కర్లుడూ తనతోకూడా రాగా బయలుదేరాడు. 


వ. అయ్యవసరంబున. 228 


ప్రతిపదార్థం: ఆ= దుర్యోధనాదులు బయలుదేరిన; అవసరంబునన్‌= సమయంలో, 


తాత్సర్యం: ఆ దుర్యోధనాదులు బయలుదేరిన సమయంలో. 


సీ. రథము రథమ్ము( జేర(గందెచ్చి యమేది । నీశ్వరుతో( पर्तत డిట్టు లనియె 
'నాకు( గృత్యంబు లనేకముల్‌ గలిగె ము । న్నా ధనంజయునకు నట్ల కాన 
యీరసంబున మాకు నిద్దబి కొండొరు । విడువక పెన(గ జొప్పడద యింక 
గలహ మొక్క మొగంబు గావున ८ డేము । దలపడి పోరుదు మలవు( జలము 


©. నుల్లసిల్ల నొక్క రొకరుని నొంపను । జంప( జూతు మా నిలింపనాథు 
వలన(గన్నశక్తి వొలియుట నా మీ(ద । నలుకు లేక తటుము నాత( డధిప! 229 


ప్రతిపదార్థం: इव అంగరాజు; రథము= తన తేరు; రథమ్మున్‌= దుర్యోధనుని రథాన్ని; చేరంగన్‌= సమీపించేటట్లు; 
తెచ్చి= తోలించి తీసికొనివచ్చి; ఆ+మేదినీ+ఈశ్వరునితోన్‌= ఆ భూపతితో, దుర్యోధనుడితో; ఇట్టులు= ఇట్టా; అనియెన్‌= 
అన్నాడు; అధిప!= ప్రభూ!; మున్ను= ఇదివరకు; నాకున్‌= నాకు; కృత్యముల్‌= పనులు; కలిగెన్‌= సంభవించాయి; ఆ= నా 
ప్రతివీరుడైన; ధనంజయునకున్‌= అర్జునునికీ; అట్ల= అట్లాగే (కృత్యాలు కలిగాయి); కాన= కనుక; -ఈరసంబునన్‌= 
కోపంతో; మాకున్‌= నాకూ అర్షునుడికీ; ఇద్దణుకున్‌= ఇద్దరికీ; ఒండొరున్‌= ఒకరు ఒకరిని; విడువక= విడిచిపెట్టకుండా; 


104 శ్రీమదాంధ్ర మహాభారతము 

పెన(గన్‌= యుద్దంచేయటానికి; చొప్పడదు+అ= కలుగనేలేదు; ఇంకన్‌= ఈపైని; కలహము= యుద్దం; ఒక్క= ఒక; 
మొగంబు= ముఖంకలది, ఏకముఖంగా అవుతుంది; కావున; నే(డు; ఏము= నేనూ, అర్జునుడూ; తలపడి= ఎదిరించి; 
అలవున్‌= సామర్థ్యమూ; చలమున్‌= పట్టుదలా; ఉల్లసిల్లన్‌= (ప్రకాశింపగా; పోరుదుము= యుద్దంచేస్తాము; ఒక్కరు= ఒకరు; 
ఒకరునిన్‌= మరొకరిని; నొంపను= నొప్పించటానికి; చంపన్‌= సంహరించటానికీ; చూతుము= (ప్రయత్నిస్తాము; ఆ= ప్రసిద్ధుడైన; 
నిలింపనాథులవలనన్‌= దేవేం(ద్రునివల్ల; కన్న= పొందిన; శక్తి= శక్తి అనే ఆయుధం; పొలియుటన్‌= (ఘటోత్కచుడి పై 
ప్రయోగించినందున) పోవటంవల్ల; అతడు= అర్జునుడు; అలుకులేక= భయంలేకుండా; నా మీ(దన్‌= నాపైని; తణుమున్‌= 
పడతాడు. 


తాత్సర్యం: కర్షుడు తన రథం దుర్యోధనుడి రథానికి దగ్గరగా పోనిచ్చాడు. అతడితో ఇట్లా అన్నాడు. “ప్రభూ, 
ఇదివరకు నేను చేయవలసిన పనులు అనేకమున్నాయి. అర్ష్జునుడికీ అట్లాగే ఉన్నాయి. అందువలన మేమిద్దరమూ 
ఒకరినొకరు ఎదిరించి విడిచిపెట్టకుండా పట్టుదలతో పోరాడే అవకాశం దొరకనే లేదు. ఇకమీద యుద్దం ఏకముఖంగా 
నడుస్తుంది. అందువలన ఈవేళ మేము డీకొని మా సామర్థ్యమూ, పట్టుదలా ఉపయోగించి పోరాడుతాము. 
ఒకరినొకరం బాధించటానికీ, చంపటానికీ ప్రయత్నిస్తాము. ०८०८ నా కిచ్చిన శక్తి లేకుండా పోయినందువలన 
అర్జునుడు భయంలేకుండా నా మీద పడగలడు. 


వ. అప్పుడు చే నెత్తురు గాకుండ నక్కిలీటి గీటడంగించు విధం బూహింపుము. 230 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; చే= చేతికి; నెత్తురు+కాక+ఉండన్‌= రక్తం అంటకుండా, (శ్రమలేకుండా, సులభంగా; 
ఆ+కిరీటిన్‌= ఆ అర్జునుని; గీటు+అడంగించు= బలం అణగగొట్టే, సంహరించే; విధంబు= (ప్రకారం; ఊహింపుము= 
ఆలోచించుము. 


తాత్సర్యం: అటువంటి సమయంలో [(శ్రమలేకుండా అర్జునుడిని సంహరించే ఉపాయం గురించి ఆలోచించుము. 


చ. సరి యగు నాకు దివ్యశరజాలములం దలపోసి చూడ న 

న్నరు(డు దృఢత్వ లాఘవగుణంబుల( దక్కున దూరపాత వి 

స్పురణ( గరంబు వట్రపడు భూవర! సౌాష్టవరేఖ నేమియున్‌ 

దొరయండు ధైర్యశౌర్య పటు దోర్విభవంబుల హీను(డెంతయున్‌. 231 
ప్రతిపదార్థం: భూవర!= భూపతీ, దుర్యోధన మహారాజా!; ఆ+నరు(డు= ఆ అర్జునుడు; తలపోసి= ఆలోచించి; చూడన్‌= 
పరిశీలించగా; దివ్య= స్వర్గంలో జన్మించిన, గొప్పవైన; శర= అమ్ములయొక్క ఆయుధాలయొక్క; జాలములన్‌= సముదాయాలలో; 
నాకున్‌= నాతో; సరి= సమానుడు; అగున్‌= బౌతాడు; దృఢత్వ= గట్టిదనం; లాఘవ= చురుకుదనం-అనే ఈ; గుణంబులన్‌= 
లక్షణాలలో; తక్కువ= నాకంటే తక్కువవాడు; దూరపాత= దూరంలో ఉన్న లక్ష్యంపై ఆయుధాన్ని ప్రయోగించడంలోని; 
విస్ఫురణన్‌= ప్రకాశంతో; కరంబు= చాలా; వ(ట్రము+పడున్‌= తక్కువ అవుతాడు; సౌష్టవరేఖన్‌= నేర్పు తీరులో; ఏమియున్‌= 
ఏ కొంచెమూ; దొరయ(డు= సాటికాడు; ధైర్య= ధీరత, నిలకడలోనూ; శౌర్య= శూరత్వంలోనూ; పటు= గట్టి; దోః= 
చేతులయొక్క; విభవంబులన్‌= శక్తిలోనూ; ఎంతయున్‌= చాలా; హీను(డు= తక్కువవాడు. 


తాత్సర్యం: దుర్యోధన మహారాజా! అర్జునుడి వద్ద దివ్యాయుధాలున్నాయి. ఈ ఒక్క విషయంలో మ మా(త్రం అతడు 


నాతో సమానుడవుతాడు. కాని, గట్టిదనంలోనేమి, చురుకుదనంలోనేమి, నాకంటె తక్కువ. దూరంలో ఉన్న లక్ష్యాన్ని 
కొట్టటంలో చాలా తక్కువ. నేర్సులో పోలికే లేదు. ధైర్యంలోనూ, శౌర్యంలోనూ, బాహుబలంలోనూ ఎంతో తక్కువ. 


కర్ణపర్వము ~ ప్రథమాశ్వాసము 105 


క మును విశ్వకర్మ దేవేం । ద్రునకై నిర్మించె మహిత రూపము విజయం 

బను చాపము దానను బహు । దనుజుల మర్దించె నత డుదగ్రస్పూర్తిన్‌. 232 
ప్రతిపదార్థం: మును= పూర్వం; విశ్వకర్మ= దేవతల శిల్పి, మహితరూపము= గొప్పు ఆకారం కల; విజయంబు+అను= 
విజయం అనే పేరుకల; చాపము= ధనుస్సును; దేవ+ఇం|ద్రునకై= దేవేంద్రుడి కొరకు; నిర్మించెన్‌= చేశాడు; అత(డు= 
దేవేంద్రుడు; దానను= ఆ ధనుస్సుతో; ఉద(గ్ర స్ఫూర్తిన్‌= గొప్ప భయంకరమైన (ప్రకాశంతో; బహుదనుజులన్‌= పెక్కుమంది 
రాక్షసులను; మర్జ్దించెన్‌= సంహరించాడు. 


తాత్సర్యం: పూర్వం విశ్వకర్మ దేవేంద్రుడి కోసం ఒక పెద్ద విల్లు తయారుచేశాడు. దానిపీరు విజయం. దానితో 
దేవేంద్రుడు భయంకరంగా (ప్రకాశిస్తూ; ఎందరినో దానవులను సంహరించాడు. 


చ. పరిచయసక్తచిత్తు(డయి భార్గవరామున కాత డిచ్చినం 

బరుష పరాక్రమమ్మున నృపాలుర నెల్లను నమ్మహాభుజుం 

డిరువదియొక్కమాటు సమయించె( దదీయ నితాంతశక్తి న 

ప్పరమదయాపరుం డొసగ బార్థివ! నాకది గూర్డి పెంపునన్‌. 233 
ప్రతిపదార్థం: పార్టివ!= రాజా!; ఆత(డు= దేవేంద్రుడు; పరిచయ= స్నేహంచేత; సక్త= తగుల్కొనిన; చిత్తుడు+అయి= 
మనస్సు కలవాడై; భార్గవ రామునకున్‌= భృగువంశీయుడైన పరశురాముడికి; ఇచ్చినన్‌= ఈయగా; ఆ+మహాభుజుండు= ఆ 
గొప్ప బాహువులుగల పరశురాముడు; ఇరువది యొక్క మాణు= ఇరవై ఒక్కసారులు; పరుష= కఠినమైన; పరా(క్రమమ్మునన్‌= 
విక్రమంతో; నృపాలురన్‌+ఎల్లను= రాజులనందరనూ; తదీయ= ఆ ధనుస్ఫుయొక్క; నితాంత= అతి విస్తారమైన; శక్తిన్‌= 
బలంతో; సమయించెన్‌= సంహరించాడు; అప్పరమ దయాపరుండు= ఆ గొప్పదయకు వశుడైన పరశురాముడు; కూర్మి= 
వాత్సల్యంయొక్క; సెంపునన్‌= అతిశయంతో; నాకున్‌= శిష్యుడనైన నాకు; ఒసరొన్‌= ఇచ్చాడు. 


తాత్సర్యం: దేవేం(ద్రుడు తనకు పరశురాముడితో కల స్నేహంవలన దానిని ఆయనకిచ్చాడు. ఆ మహావీరుడు 
పరుషమైన పరాక్రమంతో దాని మహాశక్తితో రాజులనందరినీ ఇరవై ఒక్కసారులు సంహరించాడు. అనంతరం ఆ 
పరమదయాశాలి నా మీద వాత్సల్యం కొలదీ నాకు దాని నిచ్చాడు. 


ఉ. = © మహనీయ చాపమున నర్లును దర్వమడంచి నేడు సం 
గ్రామము నుజ్జగించెద నకంటక సుస్థితి గల్ల మేటినై 
భూమి యమర్జెదం గొనుము భూవర! నీదగు పుత్త పొత్తులన్‌ 
శ్రీమహిమన్‌ సమస్తజన సేవ్య మహోనృతి( బొందు’ నట్లుగన్‌.' 234 


ప్రతిపదార్థం: భూవర!= భూపతీ, దుర్యోధనా!; ఆ మహనీయ చాపమునన్‌= ఆ గొప్పు ధనుస్సుతో; నేడు= ఈవేళ; అర్జును= 
అర్జునునియొక్క; దర్భము= గర్వం; అడంచి= అణగగొట్టి, అతనిని సంహరించి; సం(గ్రామమున్‌= యుద్ధాన్ని ఉజ్జగించెదన్‌= 
జ €> (न्ना జ 
(పూర్తిచేసి) విడిచి పెడతాను; మేటినై= పరా(క్రమంలో శ్రేష్ణుడనై; అకంటక= శృత్రువులులేని; సుస్థితి= మంచి నిలుకడ; కల్లన్‌= 
కలుగునట్టుగా; భూమి= నేల, సమస్త రాజ్యం; అమర్బెదన్‌= ఏర్పరచి ఇస్తాను; నీదు+అగు= నీ యొక్క; పుత్ర= కుమారులను; 
పౌత్రులన్‌= మనుమలను, వంశపారంపర్యంగా; శ్రీమహిమన్‌= సంపదయొక్క, గొప్పదనంతో; సమస్త జన= అఖిల జనులచేతనూ; 
సేవ్య= సేవింపబడే; మహా+ఉన్నతిన్‌= గొప్ప జౌన్నత్యంతో; పొందున్‌+అట్లుగన్‌= సంక్రమించే రీతిని; కొనుము= స్వీకరించుము. 


106 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భూపతీ, దుర్యోధనా! ఈ వేళ ఆ మహాధనుస్సుతో అర్జునుడిని సంహరించి, యుద్దం విడిచిపెట్టుతాను. 
పరా(క్రమశాలులలో (कनल ఈ భూలోక సామాజ్యమంతా శత్రువులు లేకుండా స్థిరంగా ఉండేటట్లు చేసి, నీకు 
సమర్పిస్తాను. నీవు గొప్ప సంపదతో, సమస్త జనులూ సేవించే మహౌన్నత్యంతో, నీ పుత్ర పౌత్రులకు సం(క్రమించేటట్లు 
దానిని స్వీకరించుము. 
వ. అని పలికి వెండియు నిట్లను 'నా విజయంబును విజయు గాండీవంబును నొక్కరూప యతనికి నక్షయ 
తూణీరంబులు నగ్మిదేవుం డిచ్చిన యభేద్యరథంబును నవధ్య రథ్యంబులును గల వవి యెక్కుడయినను 
దాని 8०९४८ జింతింప. 235 
ప్రతిపదార్థం: అని= ఇట్టా; పలికి= చెప్పి; వెండియున్‌= మళ్ళీ; ఇట్లు; అనున్‌= అన్నాడు; నా విజయంబును= నా యొక్క 
విజయం అనే ధనుస్సు; విజయు= అర్జునునియొక్క; గాండీవంబునున్‌= గాండీవం అనే పేరుగల విల్లు ఒక్క; రూపు+అ= 
సమానమైనవే; అతనికిన్‌= అర్జునుడికి; అక్షయ= క్షయంకాని, ఎన్ని బాణాలు తీసినా బాణాలు తరగని; తూణీరంబులున్‌= 
అమ్ముల పొదులు; అగ్నిదేవుండు+ఇచ్చి న= అగ్నిదేవుడు ఒసగిన; అభీద్య= భేదింపబడని, విరుగగొట్టబడని; రథంబును; 
అవధ్య= వధింపబడని; రథ్యంబులున్‌= గుర్రాలు; కలవు= ఉన్నాయి; అవి= అట్టి అమ్ముల పొదులూ, అట్టి రథమూ, అట్టి 
గుర్రాలూ; ఎక్కుడు= నా కంటె అతడికి విశేషంగా ఉన్నవి; అయినను= అయినప్పటికినీ; దానికిన్‌= ఆ ఎక్కువకు; అంతన్‌= 
అంతగా; చింతింప(న్‌)= విచారించను. 


తాత్సర్యం: అని చెప్పి, మళ్ళీ ఇట్లా అన్నాడు: 'నా విజయమూ అర్జునుడి గాండీవమూ రెండూ సమానమైనవే. ఇక 
అర్జునుడివద్ద ఎన్ని తీసినా తరగని అమ్ములపొదులున్నాయి. అగ్నిదేవుడు ఇచ్చిన విరుగగొట్ట సాధ్యంకాని రథమున్నది, 
చంపశక్యంగాని గుర్రాలున్నాయి. ఈ మూడూ అతడికి నా కంటే ఎక్కువే. అయినా వీటిని గురించి నే నంతగా 
వఐచారించను. 


క్ర నారాచము లాదిగ గల । ఘోరప్రదరములు బండ్ల గొని వచ్చెద బల్‌ 
తేరులు దృఢవాజులు నా । తేరి వెనుక బె కృమర్షి తెచ్చెద నధిపా! 236 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా దుర్యోధనా!; నారాచములు= ఇనుప బాణాలు; ఆదిగన్‌+కల= మొదలయినవి ఉన్న; ఘోర= 
భయంకరాలయిన; (ప్రదరములు= బాణాలు; బండ్లన్‌= బళ్ళపై; కొని= తీసికొని; వచ్చెదన్‌= వస్తాను; బల్‌ తేరులున్‌= పెద్ద 
రథాలూ; దృఢ= గట్టివైన; వాజి+లున్‌= గుర్రాలూ; నా తేరి= నా రథంయొక్క; వెనుకన్‌= వెనుకవైపున; పెక్కు= అనేకమైనవి; 
అమర్భి= ఉండేటట్లు చేసి; తెచ్చెదన్‌= తీసుకొని వస్తాను. 


తాత్సర్యం: (ఆ లోపాలు మూడింటి గురించీ ఎందుకంతగా విచారించనంటే - వాటి నిట్లా పూడ్చుకొనవచ్చును 
గనుక) ఇనుప బాణాలూ మొదలయిన భయంకరా లయిన బాణాలను బండ్లమీద వచ్చే ఏర్పాటు చేస్తాను. (అట్లా 
అక్షయ తూణీరాలు లేని లోటు తీరుతుంది.) పెద్ద రథాలూ, గట్టి గుర్రాలూ నా రథం వెనుకనే వచ్చేటట్టు చేస్తాను. 
(అలా విరగని రథమూ, చావని గుర్రాలూ లేనిలోటు తీరుతుంది.) 


విశేషం: అయినా, అమ్ముల కట్టలయిపోతే బండ్లమీదనుండి తెచ్చి రథంమీద పెట్టాలి. విరిగిన రథం దిగి కొత్త రథమెక్కాలి. 
పడిపోయిన గుర్రాలను వదలి కొత్త గుర్రాలను రథానికి కట్టాలి. ఇట్లా ఇది సహజసిద్దమైన వాటికి సంపూర్ణమైన సాటిరాగల 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 107 
ప్రతిక్రియ కాదు. అందుకే అంతగా విచారించననటం, కొంత విచారించవలసింది ఉన్నదని ఆ 'అంతి వలననే తెలుస్తున్నది. 
అర్జునుడి ఆధిక్యం ఎరిగి ఎరిగీ దుర్యోధనుడి సంతుష్టికి అతడిని ఎదిరించవలసి రావటం కర్గ్గుడికి వచ్చిన దుర్హశ. 

వ. మణియు నొక్కం డాకర్ణింపుము; భువన ప్రవర్తకుండయిన కృష్ణుండు సారథ్యంబు సేయుట कन्दे 

పరాక్రమం బసాధ్యంబై యుండు నట్లగుటం జేసి, 237 
ప్రతిపదార్థం: మటణియున్‌= ఇంకా; ఒక్కండు= ఒకటి; ఆకర్లింపుము= వినుము; ఆ+పార్టు= ఆ పృథా కుమారుడయిన 
అర్జునునియొక్క; పరా(క్రమంబు= విక్రమం; భువన= లోకాలకు; (ప్రవర్తకుండు+అయిన= నడిపేవాడయిన; కృష్ణుండు= 


శ్రీకృష్ణుడు; సారథ్యంబు= సూతునిపని; చేయుటన్‌= కావించే కారణంచేత; అసాధ్యంబు+ఐ= సాధింపరానిది అయి, 
ఓడింపరానిదయి; ఉండున్‌= ఉంటుంది; అట్ల్టు+అగుటన్‌+చేసి= అట్లా అయినందువల్ల, (కనుక). 


తాత్సర్యం: ఇంకొక మాట వినుము. అన్ని లోకాలనూ నడిపే కృష్ణుడు అర్జునుడి రథం నడుపుతున్నాడు. కనుక, 
అర్జునుడి పరా(క్రమాన్ని ఏమీ చేయలేకపోతున్నాము. అందువల్ల 


విశేషం: దుర్యోధనుడిని మెప్పించటానికి ఇంత వరకూ ఏమనినా, ఏమిచేసినా, శ్రీకృష్ణ డంటే ఏమిటో కర్గుడికి బాగా తెలియు 
ననటానికి 'భువన (ప్రవర్తకుడు అన్న ఒకమాట చాలు. తెలిసి తెలిసి అర్జునుని ఎదిరించవలసి వచ్చినందుకు కర్గుడిపై మరీ 
జారి కలుగుతుంది. 
తే. భండనము నేర్పుమెయి( గృష్టుపాటియన(గ । మహి( బొగడ్తకు నెక్కిన మద్రనాథు 

నాకు సారధిగాగ నొనర్ప వలయు । గెలుతు నట్లెన నన్నరు నలవు 2०68609. 238 
ప్రతిపదార్థం: భండనము నేర్పు మెయిన్‌= యుద్దంలోని చాతుర్యంచేత; కృష్ణుపాటి= కృష్ణునంతడివాడు; అన(గన్‌= అని 
పలుకగా; మహిన్‌= భూమిలో; పొగడ్తకున్‌+ఎక్కిన= (ప్రశంస చెందిన; మద్రనాథున్‌= శల్యుని; నాకున్‌= (ఈ లోటు తీరితే 
అర్జునుడిని గెలువగల) నాకు; సారథి+కాయగన్‌= సూతుడు అయ్యేటట్టు: ఒనర్సన్‌+వలయున్‌= చెయ్యాలి; అట్లు+ఐనన్‌= అట్లా 
అయితే; ఆ+నరున్‌= ఆ అర్షునుడిని; అలవు= బలం; మెణయన్‌= (ప్రకాళశింపగా; గెలుతున్‌= గెలుస్తాను. 


తాత్సర్యం: యుద్దచాతుర్యంతో కృష్ణుడంతటివాడు అని పృధ్విలో ప్రశంస పొందిన శల్యుడిని నాకు సూతుడు 

> (ac) 
అయ్యేటట్టు చెయ్యాలి. అట్లా అయితే బలం (ప్రకాశించేటట్టు ఆ అర్జునుడిని గెలుస్తాను. 

౧ ౧ ౧ జ त्य 

క హరికెక్కుడరయ మద్రే। ०८ డశ్వజ్ఞానమున నసంశయ మే న 

న్నరునకు మిక్కిలి బలవి । స్ఫురణంబున( గర్మకుశలబుద్ది( దలంపన్‌. 239 
ప్రతిపదార్థం: మ।ద్ర+ఈశ్వరు(డు= మధద్రదేశపు రాజైన శల్యుడు; అశ్యృజ్ఞానమునన్‌= గుర్రాలను గురించిన తెలివిలో; 
అరయన్‌= పరిశీలింపగా; హరికిన్‌= కృష్ణునికంటె; ఎక్కుడు= అధికుడు; అసంశయము= సందేహంలేదు; ఏన్‌= నేను; 


బలవిస్ఫురణంబునన్‌= శరీర బలం (ప్రదర్శించటంలోనూ; కర్మకుశల= పనిలో నేర్చుగల; బుద్దిన్‌= తెలివిలోనూ; తలంపన్‌= 
ఆలోచింపగా; ఆ+నరునకున్‌= ఆ అర్షునుడికంటె; మిక్కిలి= ఎక్కువవాడను. 


తాత్సర్యం: గుర్రాలను గురించిన తెలివిలో పరిశీలిస్తే కృష్ణుడికంటె గొప్పవాడు శల్యుడు. బల(ప్రదర్శనంలోనూ, 
కార్యసాధన కవసరమైన నేర్సరితనంలోనూ, ఆలోచిస్తే - అర్జునుడికంటె గొప్పవాడను నేను. సందేహం లేదు. 


108 శ్రీమదాంధ్ర మహాభారతము 


క్ర కావున నవ్వర మి మృటు । గావించుట యెల్లహితము( గావించిన య 
ట్టై వెలయు! నింత సేసి మ । హీవర! నను జూడు పోర నె ట్లేచెదనో. 240 


ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; మహీవర!= భూపతీ!; ఆ+వరము= ఆ కోరినది, శల్యుడి సారథ్యం; ఇమ్ము= ఈయవలసినది; 
అటు= అలా; కావించుట= చేయటం; ఎల్ల= సమస్తమైన; హితము= మేలు; కావించిన+అట్టు+ఐ= చేసినట్టు అయి; 
వెలయున్‌= ఒప్పును; ఇంత= ఈ చిన్నపని; చేసి= కావించి; పోరన్‌= యుద్దంలో; ఎట్టు+ఏచెదను+ఓ= (అర్జునుని) ఎలా 
విజృంభిస్తానో; చూడు= పరిశీలించు. 


తాత్సర్యం: కనుక, రాజా! నాకు ఆ వరం ఇమ్ము. అట్లా చేయటం అంటే నాకు అన్ని మేళ్ళూ చేయటమే. ఈ 
చిన్నిపని చేసి, నేను యుద్దంలో ఎలా విజృంభిస్తానో చూడు. 


క వినుమిత్తెజిగున నే న। య్య నిమిషవర్గంబునైన నాజి జయింతున్‌ 

మనుజులు పాండుతనూజులు । జననాయక! నాకు నొక్క సరకే? తల(పన్‌.' 241 
ప్రతిపదార్థం: జననాయక!= (ప్రజానాథా! దుర్యోధనా!; వినుము= విను; ఈ+తెబుగునన్‌= ఈ విధంగా; శల్యుడి సారథ్యంతో; 
నేను; ఆ+అనిమిష= ఆ దేవతలయొక్క; వర్గంబున్‌= సమూహాన్ని; ఐనన్‌= ఐనప్పటికీ; ఆజిన్‌= యుద్దంలో; జయింతున్‌= 
గెలుస్తాను; పాండు తనూజులు= పాండురాజు కొడుకులు; మనుజులు= మనుష్య మాకత్రులు; తల(పన్‌= ఆలోచింపగా; 
నాకున్‌= ఇంత శక్తిమంతుడనైన నాకు; ఒక్క= ఒక; సరకు+ఏ?= లెక్కా? 


తాత్సర్యం: రాజా! ఇట్టా శల్యుడు సారథి అయిన పక్షంలో నేను యుద్దంలో ఆ దేవతలనైనా జయించగలుగుతాను. 
ఈ పాండవులు వట్టి మనుష్యులు. ఆలోచిస్తే వీళ్ళు నాకొక లెక్కా?’ 
వ. అనినవిని నీ పుత్రుండు ప్రీతుం డయి రాధేయు నగ్గించి నీకెల్ల భంగిని శల్యు సారథిం గావించెదనని పలికి 
యుత్సాహదీప్పుం ©. 242 
ప్రతిపదార్థం: అనినన్‌= ఇలా పలుకగా; విని; నీ పుత్రుండు= నీ కుమారుడైన దుర్యోధనుడు; ప్రీతుండు+అయి= 
సంతోషించి; రాధేయున్‌= కర్గుని; అగ్గించి= (ప్రశంసించి; నీకున్‌= నీకు (उप); ఎల్లన్‌= సమస్తమైన; భంగిన్‌= విధాలా; 
శల్యున్‌= మ।ద్రరాజును; సారథిన్‌= సూతుని; కావించెదన్‌= చేస్తాను; అని; పలికి= చెప్పి; ఉత్సాహ= (శల్యుని ఒప్పించాలి అనే) 
పూనికచేత; దీప్తుండు+ఐ= (ప్రకాశిస్తున్న వాడై. 


తాత్సర్యం: అని కర్గ్టుడు చెప్పగా విని నీ కుమారుడు సంతోషించి, కర్గుడిని ప్రశంసించాడు. అన్నివిధాలా 
ప్రయత్నించి నీకు శల్యుడిని సారధిగా చేస్తానని చెప్పాడు. ఎట్లాగైనా శల్యుడిని ఒప్పించాలి అనే పూనికవలన అతడు 
9 > కా తో టా నౌ అ प 
మెరిసిపోతూ. (ఇం కర్లుడి ఇట్లా అనాాడు:) 
క అమ్ముల బండ్లును రథ ठ । థ్యమ్ములునుం బెక్కుదెత్తు నవనీశులు నా 
తమ్ములు నేనును నీ పా । ర్వ్వుమ్మున నడచెదము బరవసం బుగ్రముగన్‌. 243 


ప్రతిపదార్థం: అమ్ముల బండ్లును= బాణాల శకటాలు; రథ= రథాలూ; రథ్యమ్ములునున్‌= గురాలూ; పెక్కు= చాలా; 
తెత్తున్‌= నీ వెనుకనే తీసికొని వస్తాను; అవనీ+ఈశులున్‌= రాజులూ; నా తమ్ములున్‌; నేను= స్వయంగా నేనూ; నీ 


కర్ణసర్వము - ప్రథమాశ్వాసము 109 


పార్వమ్మునన్‌= నీ (ప్రక్క; బరవసంబు= ఉత్సాహం, ధైర్యం, పట్టుదల; ఉ(గ్రముగన్‌= తీక్లం అయ్యేటట్టుగా; నడచెదము= 
వస్తూ ఉంటాము. 


తాత్సర్యం: (నీవు చెప్పినట్టే నీ వెనుకనే) బాణాల బళ్ళూ, రథాలూ, గుర్రాలూ అధిక సంఖ్యలో రప్పిస్తాను. నీకూ 
మాకూ కూడా ఉత్సాహమూ, ధైర్యమూ పట్టుదలా పెరుగుతూ ఉండే విధంగా, యుద్దం చేస్తున్న రాజులూ, నా 
తమ్ముళ్ళూ, నేనూ కూడా నీ ప్రక్కనే వస్తూ ఉంటాము. 

४. అని చెప్పి ప్రీతుడగు > । తని( దోడ్మొని నడచి సముచితంబుగ శల్యుం 


గని భక్తిం బ్రణతు(డై యి । ట్లను దుర్యోధనుడు సవినయముగ నతనితోన్‌. 244 


ప్రతిపదార్థం: అని= ఈ రీతిగా; దుర్యోధను(డు; చెప్పి= పలికి; ప్రీతుడు+అగు= (తన మాటలకు) సంతోషించినవాడైన; 
ఆతనిన్‌= ఆ కర్గుని; తోడ్కొని= తీసుకొని; నడచి= వెళ్ళి; సముచితంబుగన్‌= తగిన రీతిని; శల్యున్‌= మ।ద్రరాజును; కని= 
దర్శించి; భక్తిన్‌= గౌరవంతో కూడిన (ప్రేమతో; ప్రణతు౯డై= నమస్కరించినవాడై; సవినయముగన్‌= వినయంతో; అతనితోన్‌= 
శల్యునితో; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= పలికాడు. 


తాత్సర్యం: ఈ రీతిగా చెప్పి దుర్యోధనుడు, తన మాటలకు సంతోషించిన కర్లుడిని వెంట తీసికొని వెళ్ళి, శల్యుడిని 
సముచితంగా దర్శించి, భక్తితో నమస్కరించి, సవినయంగా అతడితో ఇట్టా అన్నాడు: 


దుర్యోధను(డు శల్యుని గర్లునకు సారథ్యంబు సేయు మని ప్రార్థించుట (సం. 8-23-1) 


29 


“సత్యవ్రతంబును శాత్రవదుర్ణశా । పాదనంబును మహాభాగతయును 

నీకు నైజంబులు నాకు బెద్దయు గూర్తు । గావున ని న్నేను గారవించి 
వినతుండనై వే(డికొనియెద రాజుల । నడుమ నీ దగు సౌమనస్య 2०606 
యర్షును నని( దెగటార్ప(గ వలయుట । యూహించి సంభృతోత్సాహలీలC 


©. గావు మితని ననుచు గర్జుని( జూపి యీ । తనిరథంబు గడపు మనఘ! యిట్లు 
లైన నితడు వగటి( బో నీక పొదివి య । స్థలితగతుల నొంప( జంప జాలు. 245 


ప్రతిపదార్థం: సత్య(వ్రతంబును= సత్యంపై దీక్షా; శాత్రవ= పగవారికి; దుర్దశా= దుఃఖస్థితిని; ఆపాదనంబును= కలిగించటము; 
మహాభాగతయును= మిక్కిలి (ప్రసిద్దీ, భాగ్యము, పవిత్రతా కలిగి ఉండటము; నీకున్‌= నీకు; నైజంబులు= సహజమైనవి, 
స్వతస్సిద్దాలు; నాకున్‌= నీపై ఆధారపడిన నాకు; పెద్దయున్‌= మిక్కిలిగా; కూర్తు= కూర్తువు, ఇష్టపడతావు; కావునన్‌= కనుక; 
నిన్నున్‌= ఇట్టివాడనైన నిన్ను; ఏను= (నీవు కావాలని ప్రయత్నించి కష్టపడి తెచ్చుకొన్న) నేను; గారవించి= గౌరవించి, 
మన్ననచేసి; వినతుండను+ఐ= నమస్కరించిన వాడనై; నీది+అగు= నీది అయిన; సౌమనస్యము= మంచి మనస్సు కలిగి 
యుండుట; ఎణీ(గ= తెలిసి; రాజుల నడుమన్‌= ప్రభువుల మధ్య; వే(డికొనియెదన్‌= అడుగుకొంటున్నాను; అర్డునున్‌; 
అనిన్‌= యుద్దంలో; తెగటార్స(గన్‌= సంహరింపగా; వలయుట= అవసరంకావటం; ఊహించి= ఆలోచించి; సంభృత= చక్కగా 
పూనిన; ఉత్సాహ= ధైర్యంయొక్క; లీలన్‌= విలాసంతో; ఇతనిన్‌= ఈ కర్లుని; కావుము= కాపాడుము; అనుచున్‌= అని 
చెపుతూ; కర్గునిన్‌= అంగరాజును; చూపి; ఈతని రథంబు= ఇతని తేరు; కడపుము= తోలుము; అనఘ!= ఓ పాపరహితుడా!; 
ఇట్టులు= ఇట్లా; ఐనన్‌= సంభవించినపక్షంలో; ఇత(డు= కర్గుడు, అంగరాజు; పగబిన్‌= శత్రువులను; పోన్‌+ఈక= తప్పించుకొని 


110 శ్రీమదాంధ్ర మహాభారతము 


పోనివ్వకుండా; పొదివి= (క్రమ్మి; అస్థలిత= జారుపాటులేని; గతులన్‌= పద్దతులతో; నొంపన్‌= నొప్పించటానికీ; చంపన్‌= 
సంహరించటానికీ; చాలు(న్‌)= సమర్గ్జుడవుతాడు. 


తాత్సర్యం: 'ఓ పాపరహితుడా!, సత్యదీక్షా, శత్రువులకు కష్టాలు కలిగించటమూ, గొప్పతనమూ నీ సహజ 
లక్షణాలు. నేనంటే నీకు చాలా ఇష్టం. అందువలన నీ మంచి మనస్సు తెలిసికొని, ఇందరు రాజుల మధ్య నేను 
నిన్ను చాలా గౌరవించి, నమస్కరించి, ప్రార్థిస్తున్నాను. అర్జునుడిని సంహరించటం అవసరం. కనుక ఇతడిని పూర్తి 
ప్రయత్నంతో రక్షించుము.” అని కర్గుడిని చూపించి, నీ వితడి రథము నడుపుము అని, అట్లా అయితే ఇతడు 
శత్రువులను తప్పించుకొని పోనివ్వక ఆ(క్రమించి, 9 జారుపాటూ లేకుండా బాధించగలుగుతాడు, చంపగలుగుతాడు 
అని అన్నాడు. 


చ. గురు(డును భీష్ము(డుం 2७८ గొంచెపు మూ(కలతోడ నేను సం 
గరవిజయంబు గోరి భుజిగర్వమునన్‌ సడిసన్న పాండుభూ 
వరసుతవర్గముం దొడరువా(డనకా మది నిశ్చయించు టె 
వ్వరి(గొని యింత నీ వెటు(గవా? నిను గర్జుని( గాదె? నమ్మితిన్‌. 246 


ప్రతిపదార్థం: గురు(డును= గురువైన (ద్రోణాచార్యుడూ; భీష్ము(డున్‌= భీష్మపితామహుడూ; చనినన్‌= వెళ్ళిపోయినప్పటికీ; 
కొంచెపు మూ(కలతోడన్‌= కొద్ది సైన్యముతో; నేను= (పెద్ద ఆధారం పోయిన) నేను; సంగర= యుద్దంలో; విజయంబు= 
గెలుపు; కోరి= కావాలని; భుజ= బాహువులయొక్క; (బల) గర్ప్వమునన్‌= (బలంమీది) పొగరుతో; సడి+చన్న= సేరుకెక్కిన; 
పాండు భూవర= పాండురాజుయొక్క; సుత= కుమారులయొక్క; వర్గమున్‌= సమూహాన్ని; తొడరు= డీకొనే; వా(డనకాన్‌= 
అట్టివాడినే అయ్యేటట్టు; మదిన్‌= మనస్సులో; నిశ్చయించుట= నిర్లయించటం; ఎవ్వరిన్‌= ఎవరిని; కొని= ఆధారంచేసికొని; 
ఇంత= ఇదంతా; నీవు; ఎణు(గవా?= నీకు తెలియదా?; నినున్‌= నిన్నూ; కర్గునిన్‌= అంగరాజునూ; నమ్మితిన్‌= నమ్మాను; 


కాదె?= కాదా? 


తాత్సర్యం: భీష్మ(ద్రోణు లిద్దరూ వెళ్ళిపోయిన తరువాత పలుచబడిపోయిన సామాన్య సైనికుల సాయంతో నేను 
యుద్దంలో గెలవాలని భుజబల గర్వానికి పేరుకెక్కిన పాండవులను డీకొనటానికే మనస్సులో నిర్ణయించుకొన్నానంటే 
ఎవరిని చూచుకొని? నిన్నూ, కర్గుడినే కదా నేను నమ్మినది! ఇదంతా నీకు తెలిసినదే కదా! 


నిశేషం: సత్యానికి కొంత మాటలనేర్చు జోడించి, స్వకార్యసాధనకు తెలివయిన వారు ఎట్లా ప్రయత్నిస్తారో దుర్యోధనుడి 
మాటలవలన తెలుస్తుంది. నిన్నూ, కర్గుడినీ నేను నమ్ముకొని యుద్దం కొనసాగిస్తున్నానంటాడు. ఇది సత్యమే, శల్యు డట్లా 
ఆధారపడదగిన వాడే. కనుకనే కర్గుడి తరువాత ఆయననే సేనానాయకుడిని చేశాడు. కాని నమ్మటంలోని (ప్రాధాన్య(క్రమం 
మాత్రం దుర్యోధనుడు చెప్పినది కాదు. నిన్నూ, కర్గుడినీ అన్నది నిజానికి కర్టుడినీ, నిన్నూ అనాలి. అందుకే శల్యుడినికాక, 
కర్టుడిని సేనానాయకుడిని చేశాడు. కానీ మొగం ముందు మాట్లాడేటప్పుడు శల్యుడికి ద్వితీయస్థానం ఇవ్వటం కార్యకారికాదు. 
అందుకని “నిన్నూ दू” అంటున్నాడు. 


క ఇమ్మివ్వరమ్ము సార । థ్య మ్మితనికిం జేయు మినున కరుణు(డు సాహా 
య్య మ్మొనరిచినట్లుగ( దిమి । రమ్ము క్రియన్‌ రూపుసెడి యరాతు లడంగన్‌. 247 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 111 


ప్రతిపదార్థం: ఈ+వరమ్ము=- ఈ వరం; ఇమ్ము; ఇనునకున్‌= సూర్యునికి; అరుణుడు= ఆ పేరుగల సూర్యుడి సారధి; 
సాహాయ్యమ్ము= సాయం; ఒనరిచినట్టుగన్‌= చేసినట్లుగా; ७२०८३०० (క్రియన్‌= చీకటిలా; అరాతులు= శత్రువులు; రూపు+ 
చెడి= ఆకారంపోయి, యుద్దంలోకూలి, అడంగన్‌= అణగిపోగా; నశించగా; ఇతనికిన్‌= ఈ కర్గునికి; సారథ్యమ్ము= సూతునిపని, 
రథం తోలటం; చేయుము. 


తాత్సర్యం: నా కీ వరం ఇమ్ము. ఇతడికి సూతుడిపని చేసిపెట్టుము. అదెంతటిదంటే సూర్యుడికి అరుణుడు 
సాయంచెయ్యటం వంటిది. అరుణుడి సాయంవలన చీకట్టణగిపోతున్నాయి. నీవు కర్లుడి రథం తోలటంవలన 


శతువులంతా ఆకారాలు పోయి అణగారిపోతారు. 


విశేషం: చేయవలసిన పని నీచపు పని అయి, చేయవలసినవాడు గొప్పవాడయినప్పుడు పనిని గొప్పచేసి పేర్కొనటం, అదీ 
మంచి మాటలతో చెప్పటం ఎల్లకాలాలలోనూ ఉన్నదే. ఈ పోలికా అట్టి ప్రయత్నమే. సూర్యుడూ, అరుణుడూ ఒకే తండ్రి 
కశ్యపుడి వలన ఇద్దరు తల్లులకు వరుసగా అదితికీ వినతకూ కలిగినవారు. అరుణుడు తక్కువపని అనుకొనక తిమిరనాశనంలో 
అన్నకు సాయపడుతున్నాడు. సారథ్యం చెయ్యటమంటే వట్టి తేరి గుర్రాలను తోలటం కాదు కదా, తగిన సలహాలు రథికుని 
కివ్వటమూ అవసరమైనపుడు అతడిని రక్షించటమూ మొదలైన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి చేయవలసినవి. అన్ని 
మాటలకూ కిరీటం వంటిది పద్యం మొదట ఉన్న 'ఇమ్మివ్వరమ్ము' అన్నది ఈ సారథ్యం చేయటం భగవంతుడు భక్తుడికి 
వరం ఇవ్వటం వంటిది. 


ఈ పద్యం మూడవ పాదం “'య్యమ్మనరించినట్టుగ(దిమి” అని ఉన్నది. ఇందులో రెండవ గణం రగణం 
అవుతున్నది. ఇది కందపద్యంలో ఉండదగినదిగా లాక్షణికులు పేర్కొన్న గణాలలోనిది కాదు. ఉస్మానియా (ప్రతిలోనే కాక 
వావిళ్ళవారి 1963 (ప్రతిలోనూ అట్లాగే ఉన్నది. దీన్ని సవరించటానికన్నట్లు ఏర్పడిన పాఠాంతరాలను రెండు (ప్రతులూ 

> > 
గమనించాయి గాని వాటిని పాఠాంతరాలుగానే ఇచ్చాయి. ఉస్మానియా ప్రతిలో 'య్యమొనరించినట్టుగ అని కూడా ఉన్నది 
కాని అచ్చులో ఈ మావత్తు రాలిపోయినదిగా భావించాము. 'రించి'లో సున్న లేకపోయినా సరిపోయేది. లక్షణవిరుద్దం కనుక 
సున్న లేని పాఠం మేము ఇచ్చాము. ఆం.(ప్ర.సా.అ. వారి (తె.వి) ప్రతిలో మాత్రం సున్నలేదు. ప్రకాశకుల విజ్ఞప్తి, చివరలది 
శుక్ల ఉగాదివాడు (్రాసినట్లున్నది. అని ఇటీవల 22-6-2000న మేము గుర్తించాము. కాని ఆ (ప్రతి ఎప్పుడు అచ్చువేశారో- 
అందులో లేదు. 


క అనిన విని కెంపుసొంపున(। గనుగవ యుగ్రముగ బొమలు గదియ(గ ఫాల 
మ్మున( జెమటవొడమ నీ సుతు(। గనుగొని యిట్లనియె నతడు కటము లదరంగన్‌. 248 


ప్రతిపదార్థం: అనినన్‌= ఇలా చెప్పగా; అత(డు= శల్యుడు; విని= ఆలకించి; కెంపుసొంపునన్‌= పద్మరాగమణియొక్క 
అందంవంటి అందంతో, పద్మరాగమణిలా; కను(గవ= కన్నుల జంట; ఉ(గముగన్‌= భయంకరం కాగా; బొమలు= కనుబొమలు; 
కదియయగన్‌= ఒకదానినొకటి సమీపింపగా; ఫాలమ్మునన్‌= నొసట; చెమట; పొడమన్‌= కలుగగా; కటములు= చెక్కిళ్ళు; 
అదర(గన్‌= కదలగా; నీ సుతున్‌= నీ కుమారుడైన దుర్యోధనుని; కనుగొని= చూచి; ఇటు; అనియెన్‌. 


తాత్సర్యం: దుర్యోధనుడు పలికిన మాటలు వినేసరికి కోపంతో శల్యుడి కన్నులు ఎర్రబడ్డాయి. కనుబొమలు 
ఒకదానికొకటి దగ్గరగా వచ్చాయి. నొసట చెమట పట్టింది. చెక్కిళ్ళు కదిలాయి. ఇవి జరుగుతుండగా, అతడు 
దుర్యోధనుడిని చూచి, ఇట్లా అన్నాడు: 


112 శ్రీమదాంధ్ర మహాభారతము 


29 


'ననునింత నీచపు 2०९७८ బంప(గ నీకు(। ८052 భూవర! వర్ణధర్మవిధము 
లెటు(గవే? శూద్రుల కే ०८९०८ బరిచర్య । సేసిరి? మూర్ణాభిషిక్తులైన 
రాజులు సూతజు రాధేయు దొర(జేసి । కొని యేను సారథ్యమునకు( జొరయగ 
జాల నీతని బలశాలిగా( దలచెదు । నాకంటె నిట్టిబన్నంబు( గలదె? 


ఆ. పగటిలోన నొకని( బాల్పెట్టు మెట్టి వాం। డైన సమయయజూచి యరుగువా(డ 
నట్టిభంగి 7०९८०९8८ దరవాయి । గొని వధింతు శత్రుకోటి నెల్ల. 249 


ప్రతిపదార్థం: భూవర!= భూపతీ!, దుర్యోధనా!; ననున్‌= (మద్రదేశాధీశ్యరుని, మాటకు కట్టువడి మేనల్జుళ్ళకు వ్యతిరేకంగా 
నీకు సాయం వచ్చిన వాడిని, భీష్మద్రోణులు పోయినా జయాశ కల్పించిన వాడనని నీవే ఇపుడే పేర్కొన్నవాడిని, వర్లక్రమంలో 
రెండవదైన క్షత్రియ వర్గం వానిని) నన్ను; ఇంత= (ఊహించటానికి కూడా వఏలులేని మరీ) ఇంత; నీచవు+పనికిన్‌= నికృష్ణమైన 
కార్యానికి; పంప(గన్‌= ఆజ్ఞాపింపగా, పంపించగా; నీకున్‌= (యుక్తాయుక్తజ్ఞానంతో పరిపాలన చేసి తగినవారికి తగినపని 
చెప్పదగిన క్షత్రియ పరిపాలకుడవైన) నీకు; తగునె= తగునా? తగదు; వర్ల= నాలుగు వర్లములయొక్క; ధర్మ= ధర్మాలయొక్క; 
విధములు= విధానాలు; ఎణు(గనవే?= తెలిసినవాడవు కావా?; మూర్హ= శిరస్సున; అభిషిక్తులు= రాజ్యంలో అభిషేకింపబడిన; 
రాజులు= రెండవ వర్లంవారైన క్షత్రియులు; ఏ నా(టన్‌= ఏ దినాన, ఏ సమయంలో; శూ(ద్రులకున్‌= నాల్గవ జాతి వారికి; 
పరిచర్య= సేవ; చేసిరి= చేశారు?, (ఎన్నడూ ఎక్కడా చేయలేదు); ఏను= మూర్తాభిషిక్ష క్షత్రియుడనైన నేను; సూతజున్‌= 
సూతకులంలో పుట్టిన; రాధేయున్‌= రాధాపుత్రుడయిన కర్ణుని; దొరన్‌= (ప్రభువును, రధథికుని; చేసికొని= కావించుకొని; 
సారథ్యమునకున్‌= సూతుని పనికి; చొరయగన్‌= పూనుకొనగా; చాలను= (సమర్ధుడనుకాను), ఇష్టపడజాలను; ఈతనిన్‌= ఈ 
సూతపు(త్రుని; నాకంటెన్‌= బలశాలినైన నాకంటె; బలశాలిన్‌+కాన్‌= బలం కలవానినిగా; తలణెదు= భావిస్తున్నావు; ఇట్టి= 
ఇటువంటి; బన్నంబు= భంగపాటుకూడా, అవమానంకూడా; కలదు+ఎ= ఉన్నదా?; పగబిలోనన్‌= శ(త్రువులలో; ఒకనిన్‌= 
ఒకడిని; పాల్పెట్టుము= (అతనిని చంపటం) నా వంతని ఇమ్ము; ఎట్టివాడు= అతడు ఎంతటి, ఎటువంటి వాడైనప్పటికీ; 
సమయన్‌= మరణించేటట్లు; చూచి; అరుగువాడడన్‌= వెళ్ళిపోతాను; అట్టి భంగి= అట్టి పద్దతి; చాలదు= సరిపోదు; అంటి(వి)+ 
ఏనిన్‌= అనిన పక్షంలో; తరవాయిన్‌+కొని= మునుముపెట్టి (మునుము పెట్టటం అంటే వరి మొదలయినవి కోసేటప్పుడు 
లేదా కలుపు తీసీటప్పుడు, ఒక వరుసగా ఉండి పనిచేసుకొంటూ ముందుకు పోయే పనివారు ఒక్కడి నుంచి ఒక్కడి వరకూ 
కోసుకొంటూ లేదా కలుపు తీసుకొంటూ పోవాలి అని కొంత భాగాన్ని తమవంతు భాగంగా పెట్టుకొనటం. అట్లా సైన్యంలో 
ఇంతమేర ఉన్న భాగాన్ని నరుక్కొంటూ ముందుకు పోతానని ఇక్కడ అర్థం); శత్రుకోటిన్‌= శత్రువుల సమూహాన్ని; ఎల్లన్‌= 
అంతనూ, సమస్తాన్నీ; వధింతున్‌= సంహరిస్తాను. 


తాత్సర్యం: రాజా! దుర్యోధనా! మూర్ధాభిషిక్తుడనైన, క్షత్రియుడనైన, నన్ను ఇంత నికృష్ణపు పని చేయుమనటం నీకు 
తగదు. వర్లధర్మాలెటువంటివో నీకు తెలియదా? మూర్ధాభిషిక్తులై రెండవ వర్లంవారైన క్షత్రియులు నాలుగవ వర్లం 
వారికి ఎన్నడైనా ఎక్కడైనా సేవ చేశారా? అందుచేత సూతపుత్రుడు రాధకు పుట్టినవాడు అయిన కరుడు రథికుడుగా 
నే నతడికి రథంతోలేపని చేయలేను. ఈ కర్గుడు నాకంటె బలమయినవా డనుకొంటున్నావు నీవు. ఇటువంటి 
పరాభవం కూడా ఉంటుందా? నా బలం ఏమిటో తెలియాలంటే, నే నితనికంటె తక్కువ బలం కలవాడినో, ఎక్కువ 
బలం కలవాడినో తెలియాలంటే నీ శృత్రుపక్షంలో ఉన్నవారిలో నీ ఇష్టం వచ్చిన వాడిని ఒక్కడిని పేర్కొని, అతడిని 
చంపటం నా వంతు అని చెప్పుము. ఆ పని చేసి నా దారిని నేను పోతాను. అట్లా చేస్తే చాలదంటావా, మొత్తం 
శత్రువులనందరినీ మునుము పెట్టి సంహరిస్తాను. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 113 
విశేషం: ఇందులోని వర్ణాల ఎక్కువ తక్కువల ప్రసక్తిని నేటి దృష్టితో కాక నాటి దృష్టితోనే చూడాలి. నేడైనా ప్రభుత్వంలోని 
నాలుగవతరగతి ఉద్యోగి(క్రింద రెండవతరగతి ఉద్యోగిని పనిచేయుమంటే ఒప్పుకోడు. 


క విను మేను విక్రమింప(గ(। గనుగొనియెడునంతవా(డు( గలండే? కులశై 
ల నికాయంబు వగల్లును । వననిధులు గలంతు ధరణి వ్రత్తుం గలయన్‌. 250 


ప్రతిపదార్థం: వినుము= విను; ఏను= నేను; విక్రమింప(గన్‌= పరాక్రమం (ప్రదర్శిస్తే, కనుగొనియెడు= చూడగలిగిన; 
అంతవా(డున్‌= అంతటి సామర్థ్యం కలవాడు కూడా; కల(డే?= ఉన్నాడా?; కులైల నికాయంబు= కులపర్వతాల సముదాయాన్ని 
వగల్తును= [బ్రద్దలు చేస్తాను; వన నిధులు= సము(ద్రాలను; కలంతున్‌= సంక్షోభింపజేస్తాను; ధరణి= భూమిని; కలయన్‌= 
అంతటా; (వ్రత్తున్‌= చీల్ఫివేస్తాను. 


తాత్సర్యం: వినుము, నేను పరా(క్రమం ప్రదర్శిస్తే (ఎదిరించటమూ, మించటమూ మాట అట్లా ఉంచి) చూడగల 
సామర్థ్యం కలవాడు కూడా లేడు. నేను కులపర్యతాలను పగులగొట్టగలను. సముద్రాలను కలచి వెయ్యగలను. 
భూమినంతటినీ ९) వెయ్యగలను. 


విశేషం: 'నికాయంబులు వగలుతు' అని ఉస్మానియా, వావిళ్ళ (ప్రతులు రెంటిలోనూ ఉన్నది. నికాయంబులన్‌ అని 
ద్వితీయాంతమైతే “బగలుతు' అని ఉండాలి ప్రథమాంతమైతే 'నికాయంబులు వగలుతు' అని ఉండాలి. సూ.ని.లో.పగులుచు 
ఉన్నది కాని వగలుచు లేదు. 
చ. నరవర! చూడవే తెలియ నాదగు బాహులు మద్దలంబు నీ 

వరయక పల్మితే నొకని కక్కట! సారధినై రథిత్వ వి 

స్పురణము దక్క నోపుదునె? సూతతనూజు(డు షోడశాంశమున్‌ 

దొరయండు నాకు వాసవసుతున్‌ మురమర్దను( జీరికిం గొనన్‌. 251 


ప్రతిపదార్థం: నరవర!= రాజా!; మత్‌+బలంబున్‌= నా శక్తిని; నీవు; అరయక= పరిశీలింపక; పల్కితి(ఏ)+ఏన్‌= పలికిన 
పక్షంలో; తెలియన్‌= (నా బలం) తెలియటానికి; నాదగు= నావి అయిన; బాహువులు= చేతులు; చూడవు+ఏ= చూడు; 
అకట!= అయ్యో!; ఒకనికిన్‌= అల్బునికి, ఎవడో ఒకడికి; సారథిన్‌+ఐ= సూతుడనై; రథిత్వ= రధథికునితనంయొక్క; విస్ఫురణము= 
మెరవటం, రధికుడుగా పేరుకెక్కటం; తక్కన్‌= తప్పిపోవటానికి; ఓపుదునె?= సహింపగలనా?; సూత తనూజా(డు= సూత 
పుత్రుడైన కర్గుడు; నాకున్‌= నాకు; షోడశ= పదహారవ; అంశమున్‌= పాలుగూడా; దొరయ(డు= సరికాడు; (నేను) వాసవ 
సుతున్‌= ఇం|ద్రుని కుమారుడైన అర్షునుడినీ; మురమర్దనున్‌= నరకుని సేనాని అయిన మురాసురుని సంహరించిన 
కృష్ణుడినీ; చీరికిన్‌+కొనన్‌= లక్ష్యపెట్టను. 


తాత్సర్యం: రాజా! నీవు నా బలం తెలియనందువలన కర్గుడికి సారథివి కమ్మని పలికిన పక్షంలో నా బలం 
తెలియాలంటే నా చేతు లెట్లా ఉన్నాయో చూడుము. అబ్బా, నేను ఒక అల్బుడికి, ఎవడో ఒకడికి సారథినయి, 
రథికుడిగా నా పరా(క్రమం (ప్రదర్శించే అవకాశం కోల్ఫోవటాన్ని సహించగలనా? ఈ సూతపుత్రుడు శక్తిలో నా 
పదహారవ పాలుకు కూడా సాటి రాలేడు. దేవేంద్రుడి కొడుకైన అర్జునుడినీ, మురాంతకుడైన కృష్ణుడినీ కూడా నేను 
లేశమైనా లెక్కపెట్టను. 


114 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లగుటెటుంగక చెప్పితి 26000400 గర్జుపక్షపాతంబున నన్నవమానించెదేని మా భూమికింబోయి వచ్చెద” 
నని పలికి రాజమధ్యంబున నుండి వెడలిపోవం జూచినం గురుపతి సప్రణయబహుమానంబునం జని 
నిలువరించి సాంత్వన స్వరంబున 'మధురాక్షర విన్యాసంబుగా నతనితో( 'గర్భుండ యేల తక్కునీకెక్కుడయిన 
రథికులుం గలరే? కడిందిపగబికు హృదయశల్యం బగుటంగాదె! నీకు శల్యుండను నభిధానంబయ్యె 
నాయభి ప్రాయంబు వినుము ధనంజయునకు రథధికగుణంబులం గర్భుండు మిక్కిలి కృష్ణునకు 
నశ్వహృదయజ్ఞానంబున నీ వధికుండవు ధనంజయునకు( బ్రతివీరుంగా మనము కర్ణుం జాలించితి మది 
కృష్ణుండు సెల్లనీ కునికిం జేసి కృష్ణువర్తనంబునకు( బ్రతివిధానం బాచరింప నిన్నుం గోరితి నింతపని నీకుందక్క 
నొరులకు శక్యం బగునే యనిన విని ముదిత హృదయుండయి మద్రేశ్వరుండు. 252 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్లా; అగుట= ఉండుట; ఎబుంగక= తెలియక; చెప్పితివి= (సారధివి కమ్మని) చెప్పావు; ఎతింగియున్‌= 
తెలిసికూడా; इत కర్టుడియొక్క; పక్ష= వైపు; పాతంబునన్‌= ఒరగటంచేత; నన్నున్‌= ఇటువంటి నన్ను; అవమానించెదు+ 
ఏనిన్‌= ఇలా పరాభవిస్తున్న పక్షంలో; మా భూమికిన్‌= మా దేశానికి; పోయివచ్చెదన్‌= వెళ్ళివస్తాను; అని; పలికి= చెప్పి; 
రాజమధ్యంబుననుండి= రాజుల నడుమనుంచి; వెడలిపోవన్‌= వెళ్ళిపోవటానికి; చూచినన్‌= (ప్రయత్నించగా; కురుపతి= 
కురువంశీయుడయిన రాజు దుర్యోధనుడు; సప్రణయ= (ప్రేమతో కూడిన; బహుమానంబునన్‌= గౌరవంతో; చని= వెళ్ళి; 
నిలువరించి= ఆపి; సాంత్వన= ఊరడింపుతో కూడిన; స్వరంబునన్‌= కంఠస్వరంతో; మధుర= తీయని; అక్షర= అక్షరాల 
యొక్క; విన్యాసంబుగాన్‌= ఉంచుట కలిగేటట్టు (తీయని) మాటలతో; అతనితోన్‌= శల్యుడితో; కర్ణుండఏల= इदु ఏమి; 
తక్కు= మిగిలినవారిలో; నీకున్‌= నీకంటే; ఎక్కుడు= అధికులు; అయిన= ఐన; రథికులున్‌= రథం ఎక్కి యుద్దం చేసేవారు 
కూడా; కలరే= ఉన్నారా? కడలరది= గొప్పవారైన; పగణకున్‌= శతువులకు; హృదయ శల్యంబు= గుండెలో దిగినబాణం; 
అగుటన్‌+కాదె!= ఐనందువలన కదా!; నీకున్‌= నీకు; శల్యుండు+అను= శల్యుడు అనే; అభిధానంబు= పేరు; అయ్యెన్‌= 
కలిగింది; నా+అభిప్రాయంబు= నాయొక్క ఉద్దేశం; వినుము; కర్గుండు= అంగరాజు; రథిక గుణంబులన్‌= రథికులకు ఉండే 
గుణాలలో; ధనంజయునకున్‌= అర్జునుడికంటె; మిక్కిలి= అధికుడు; నీవు= మద్రదేశాధీశ్యరుడవైన నీవు; అశ్య= గుర్రాలయొక్క; 
హృదయ= మనస్సులయొక్క; జ్ఞానంబునన్‌= తెలివిలో; కృష్ణునకున్‌= శ్రీకృష్ణుడికంటె కూడా; అధికుండవు= ఎక్కువవాడవు; 
మనము= నీవూ తదితరులమూ; ధనంజయునకున్‌= అర్డునుడికి; (ప్రతివీరున్‌+కాన్‌= ఎదిరియోధుడిగా; इदम అంగరాజును; 
చాలించితిమి= సమర్గుడిగా చేశాము; అది= కర్గుడి (ప్రతివీరత్వాన్ని; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; చెల్లనీక= సాగనివ్వక; ఉనికిన్‌+ 
చేసి= ఉండినందువలన; కృష్ణు= కృష్ణుడియొక్క; వర్తనంబునకున్‌= నడవడికి; ప్రతివిధానంబు= మారుపద్దతి; ఆచరింపన్‌= 
చేయటానికి; నిన్నున్‌= సమర్గుడవైన నిన్ను; కోరితిని= (ప్రార్థించాను; ఇంతపని= కృష్ణుడి ఎత్తుకు పై ఎత్తుగా నడపటమంత 
గొప్పకార్యం; నీకున్‌= సమర్ధుడవైన నీకు; తక్కన్‌= తప్ప; ఒరులకున్‌= ఇతరులకు; శక్యంబు= చేయదగినది; అగునే= 
కాగలదా?; (కాదని అర్థం); అనినన్‌= అని చెప్పగా; విని; ముదిత= సంతోషించిన, హృదయుండు= మనస్సు కలవాడు; అయి; 
మధద్రేశ్వరుండు= మధద్రదేశపు రాజైన శల్యుడు. 


తాత్సర్యం: విషయం ఇటువంటి దని నీకు తెలియనందున కర్ణుడి రథం తోలుమన్నావు; తెలిసికూడా కర్లుడిమీద 
ఎక్కువ (పేమ ఉన్నందున నన్ను పరాభవిద్దామనుకుంటున్నావో, నేను మా దేశానికి వెళ్ళిపోతాను.” అని చెప్పి, శల్యుడు 
రాజుల మధ్యనుండి వెళ్ళిపోబోతుంటే దుర్యోధనుడు వెళ్ళి, (ప్రేమతో, గౌరవంతో ఆపాడు. ఊరడిస్తున్న గొంతుతో 
తియ్యని పలుకులు ఉచ్చరిస్తూ శల్యుడితో ఇట్టా అన్నాడు. दूरत కాదు నిన్ను మించిన రథికులు మరెవరూ కూడా 
లేరు. (కనుక, రథికులలో కర్గుడు నీకంటె ఎక్కువవాడని కాని, అతడికంటె నీవు తక్కువవాడవని కాని ని న్నతడికి 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 115 


సారథివి కమ్మనలేదు.) నీవు గొప్ప శత్రువుల గుండెలో శల్యం(బాణం) వంటి వాడవైనందువలన కదా, నీకు 
శల్యుడనే శేరు వచ్చింది! (అయితే నన్నీ నీచకార్యానికెందుకు నియమించావంటే అట్లా నిన్ను సారథ్యం 
వహించమనటంలో) నా ఉద్దేశమేమిటో కొంచెం వినుము. (ఇక్కడ రథికులలో నీవెక్కువా కర్గుడెక్కువా అన్నది కాదు 
ఆలోచించవలసినది) రథికుడి కుండవలసిన లక్షణాలలో అర్జునుడికంటె గొప్పవాడు కర్గుడు, గుర్రాల మనస్సు 
తెలిసికొనటంలో కృష్ణుడికంటె గొప్పవాడవు నీవు. అర్జునుడికి (ప్రతివీరుడిగా మనం కర్గుడిని తగినవాడిని చేశాము 
(ఇదీ అశృత్తామ ఇట్లా చేయుమని చెప్పినందున మీ అందరూ ఆమోదించినందువలన అతడు సేనానాయకు డైనాడు. 
కాని, నా పక్షపాతంవలన కాదు.) మన ఈ నిర్ణయాన్ని కృష్ణుడు అర్జునుడికి సారధిగా ఉండి నిరుపయోగం 
చేస్తున్నాడు. దానికి తగిన (ప్రతిక్రియ చేయాలంటే, కృష్ణుడి ఎత్తులకు పైఎత్తులు వెయ్యాలంటే సమర్ధుడవు నీ 
వొక్కడవే కనుక ని న్నిలా ప్రార్థించాను. (కనుక ఎక్కువ తక్కువలు ఆలోచించవలసినది నీకూ కృష్ణుడికీ మధ్య 
మా(త్రమే. కృష్ణుడికంటె నీవధికుడవనుకోబట్టే నిన్ను |ప్రార్థించినది. ఇది నిన్నెక్కువ గౌరవించటం కాని పరాభవించటం 
కాదు.) ఇంత మహాకార్యం నీ వలన కావాలి. కాని, ఇతరులవలన కాదు” అని చెప్పేసరికి శల్యుడికి మనస్సులో 
చాలా సంతోషం కలిగింది. అందువలన ఇట్లా అన్నాడు: 
క, 'నను(గృష్టుకంటె నధికుం । డని యిమ్మనుజేంద్రకోటి యాకర్ణింపం 

గొనియాడితి విమల యశో । ఘను( డగు కర్ణునకు రథము గడపెద నధిపా!' 253 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా దుర్యోధనా!; ననున్‌= నన్ను; కృష్ణుకంటెన్‌= సర్వాధికుడని అందరిచేతా కీర్తింపబడుతున్న 
కృష్ణుడికంటె; అధికుండని= గొప్పవాడనని; ఈ+మనుజేం(ద్ర=- ఈ రాజుాలయొక్క; కోటి= సమూహం; ఆకర్లింపన్‌= వినగా; 
కొనియాడితి(ఏ)= (ప్రశంసించావు; విమల= స్వచ్చమైన యశః= (దానాదుల వలన కలిగిన) క్రీర్తి చేత; ఘను(డు= గొప్పవాడు; 
అగు= అయిన; కర్గునకున్‌= అంగరాజుకు; రథము= తేరు; కడపెదన్‌= తోలుతాను. 


తాత్సర్యం: 'రాజా! ఇంతమంది రాజులు వింటూ ఉండగా, నీవు నన్ను కృష్ణుడికంటె గొప్పవాడివి అని ప్రశంసించావు. 
కనుకనూ, స్వచ్చమైన కీర్తి చేత గొప్పవాడైన కర్గుడికి నేను రథం నడుపుతాను. 

విశేషం: ఎవరి నెట్టా పడగొట్టాలో దుర్యోధనుడికి బాగా తెలుసు. ఇప్పుడు శల్యుడిని పడగొట్టటం అతని ఉద్దేశం. అందుకతడు 
వేసిన ఎత్తు రెండోసారి ఫలించింది. ఒకడి రథం నేను తోలటమేమిటి అని అనుకొన్నప్పుడు కర్గుడు సూతజుడుగా, 


రాధేయుడుగా (249వ పద్యం) అతడికి కనిపించాడు. నీవు కృష్ణుడికంటె గొప్పవాడవనేసరికి అదే కర్లుడు విమల యశోఘనుడుగా 
కనిపించాడు. పొగడ్తలకు లొంగిపోయే వారి స్వభావాలు ఈలాగే ఉంటాయి. 


వ. అని యా సూతనందను నుద్దేశించి వెండియు నిట్లనియె. 254 
ప్రతిపదార్థం: అని= ఇలా పలికి; ఆ సూతనందనున్‌= ఆ సూతపుత్రుడయిన కర్ణుడిని; ఉద్దేశించి= మనస్సులో పెట్టుకొని; 
వెండియున్‌= మళ్ళీ; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: అని కర్గుడి విషయమై మళ్ళీ ఇట్లా అన్నాడు: 


విశేషం: పుట్టుకతో పుట్టిన బుద్ది పోయేదికాదు. దుర్యోధనుడి మాటల నేర్ప్సువలన ఒప్పుకొన్నా తన ఆధిక్యం వదులుకొనటం 
శల్యుడికి సమ్మతం కాలేదు. కనుక మళ్ళీ విమలయశోఫఘునుడు సూతనందనుడై పోయాడు. ఈ మాట అంటున్నది 


116 శ్రీమదాంధ్ర మహాభారతము 
సంజయుడే అయినా శల్యుడి మనసు ననుసరించి అంటున్నాడు. అంతేకాదు, శల్యుడు తన సారథ్యానికి ఒక 'షరత్తు' 
ఏధిస్తున్నాడు. 
క “జనవల్లభ! యొకసమయము । విను మీతనితోడ నేను విచ్చలవిడి దో 
చిన మాట లెల్ల నాడుదు । నను నెగ్గులు వట్ట కుండినం బొం దొనరున్‌.' 255 


ప్రతిపదార్థం: జనవల్లభ!= (ప్రజానాథా! రాజా! దుర్యోధనా!; ఒక; సమయము= నియమం; వినుము= విను; ఈతనితోడన్‌= 
ఈ కరుుడితో; నేను= కృష్ణుడికంటె అధికుడనైన 23:53; విచ్చలవిడిన్‌= స్వేచ్చ గా; తోచిన= మనస్సుకు స్సురించిన; మాటలెలన్‌= 

६2 &2 ५ ४ 9) ब्ध 
పలుకులన్నీ; ఆడుదున్‌= పలుకుతాను; ననున్‌= అలా పలికిన నన్ను; ఎగ్గులు+పట్టక= తప్పులు పట్టక; ఉండినన్‌= 
ఉండినట్లయితే; పొందు= స్నేహం; ఒనరున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: 'రాజా! ఒక నియమం విను. నేను ఇతడితో నా ఇష్టం వచ్చినట్లు నాకు తోచిన మాటలన్నీ మాట్లాడుతాను. 
అందుకు నన్ను తప్పుపట్టకుండా ఉంటే స్నేహం కుదురుతుంది.” 


క్ర అనుటయు గారవమున నీ । తనయుడు రాధేయు( జూచి తగు ని ట్లగుగా 
కని పలికి శల్యునిం గను । గొని యిది గడులెస్స యనియె గురువంశనిధీ! 256 


ప్రతిపదార్థం: కురువంశనిధీ!= కురుకులానికి నిధివంటి ధృతరాష్ట్ర మహారాజా!; అనుటయున్‌= అని చెప్పగా; నీ తనయు(డు= 
నీ కుమారుడైన దుర్యోధనుడు; గారవమునన్‌= గౌరవంతో; రాధేయున్‌= రాధాపుత్రుడైన కర్లుడిని; చూచి= పరికించి; తగున్‌= 
శల్యుడు అలా మాటాడటం యుక్తం; ఇట్లు+అగున్‌+కాక= ఇట్లాగే అగుగాక!; అని= అలా; పలికి; శల్యునిన్‌= శల్యుడిని; కను( 
గొని= చూచి; ఇది= ఈ నియమం; కడున్‌= మిక్కిలి; లెస్స= మంచిది; అనియెన్‌. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! అట్లా శల్యుడు పలుకగానే దుర్యోధనుడు గౌరవంతో కర్లుడిని చూచి, శల్యుడట్లా 
మాట్లాడటం యుక్తమే. అట్లాగే కానీ అని చెప్పి శల్యుడితో “ఇది చాలా మంచిది” అన్నాడు. 


2 


వ. ఇట్లభినందించి యన్నరేంద్రుం డమ్మద్రపతి మనం బురియాడునో యని శంకించి యతనితో మటియు 
నిట్లను 'నివ్విధం బాచరించుటకు విచారంబు వలవదు తొల్లింటి పెద్దల వృత్తాంతంబు వినుము మార్కండేయ 
మహాముని మాతండ్రి కేను వినుచుండ( జెప్పినయది నీకుం జెప్పెద సురలతోడి దురంబున నసురవరుండగు 
తారకుండు దెగిన ३८०८ దదీయ తనయులు విద్యున్మాలియు' దారకాక్షుండును గమలాక్షుండును నను 
వారలు వారిజాసను నుద్దేశించి. 257 


ప్రతిపదార్థం: ఇట్లు; అభినందించి= సంతోషకరంగా పలికి; ఆ+వర+ఇం|ద్రుండు= ఆ రాజు దుర్యోధనుడు; ఆ+మ।ద్రపతి= 
ఆ మధద్రదేశపురాజైన శల్యుడియొక్క; మనంబు= మనస్సు; ఉరియాడునో= బాధపడుతుందేమో; ఊగిసలాడుతుందేమో; అని; 
శంకించి= సందేహించి; అతనితోన్‌= ఆ శల్యుడితో; మణియున్‌= ఇంకా; ఇట్లు; అనున్‌= అన్నాడు; -ఈ+విధంబు= ఈ 
(ప్రకారం; ఆచరించుటకున్‌= చేయటానికి; విచారంబు= చింత; వలవదు= వద్దు; తొల్లింటి= పూర్వపు; పెద్దల= పద్దవారియొక్క; 
వృత్తాంతంబు= ఉదంతం; వినుము; మార్కండేయ మహాముని= మార్కండేయుడు అనే ఒక గొప్ప బుషి: మాతం(్రికిన్‌= 
మా తండ్రి అయిన ధృతరాష్టుడితో; ఏను= నేను; వినుచుండన్‌= వింటూ ఉండగా; చెప్పిన+అది= చెప్పిన వృత్తాంతం; 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 117 
నీకున్‌= నీకు; చెప్పెదన్‌= చెపుతాను; సురలతోడి= దేవతలలోనైన; దురంబునన్‌= యుద్దంలో; అసురవరుండు+ఆగు= 
అసురులలో శ్రేష్ణుడైన; తారకుండు= తారకుడనే రాక్షసుడు; తెగిన పిదపన్‌= మరణించిన తరువాత; తధీయ= అతడి వారైన; 
తనయులు= కుమారులు; విద్యుత్‌+మాలియున్‌+తారక+అక్షుండును; కమల+అక్షుండును= విద్యున్మాలి, తారకాక్షుడు, 
కమలాక్షుడు; అనువారలు= అనే పేరులు గలవారు; వారిజాసనున్‌= పద్మం ఆసనంగా గల (బ్రహ్మను; ఉద్దేశించి= గురించి. 


తాత్సర్యం: దుర్యోధనుడు అట్లా సంతోషపెట్టేమాట పలికాడు. తరువాత శల్యుడి మనస్సు బాధపడుతుందేమో 
అనీ, ఊగిసలాడుతుందేమో అనీ సందేహించి అతడితో ఇంకా ఇట్టా అన్నాడు: ఈ విధంగా చేయవలసి వచ్చిందే 
అని విచారించవద్దు. పూర్వకాలానికి చెందిన పెద్దవారి ఉదంతం ఒకటి చెప్పుతాను వినుము. ఒకప్పుడు మార్కండేయ 
మహర్షి మా తండ్రి ధృతరాష్టుడితో దీనిని చెప్పాడు. అప్పుడు నేను కూడా వింటూ అక్కడ ఉన్నాను. దేవతలతో 
జరిగిన యుద్దంలో తారకాసురుడు మరణించాడు. ఆ తరువాత అతడి ముగ్గురు కుమారులు - విద్యున్మాలి, 
తారకాక్షుడు, కమలాక్షుడు అనేవారు (బ్రహ్మను గురించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


దుర్యోధను(డు శల్యునకు( ద్రెపురాసురుల వృత్తాంతంబు సెప్పుట (సం. 8-24-1) 


క, 'దమమున నియమంబున ను । త్రమమును ఘోరంబు నైన తప మతినిష్టం 
బ్రముదితులై చేయగ న । కృమలభవు(డు దో(చి పరమకారుణ్యమునన్‌. 258 


ప్రతిపదార్థం: దమమునన్‌= బాహ్యేం[ద్రియ నిగ్రహంతోనూ; నియమంబునన్‌= నియమంతోనూ (నియమం అన్నది ఎనిమిది 
అంగాలలో ఒకటి. ఇది ఐదు విధాలు: 1. బాహ్యాభ్యంతర శౌచం, 2. సంతోషం, 3. తపస్సు, 4. స్వాధ్యాయం, 5. ఈశ్వర 
ప్రణిధానం) ఉత్తమమును= శ్రేష్థమైనదీ; ఘోరంబును= భయంకరమైనదీ; ఐన= అయిన; తపము= తపస్సు; అతినిష్టన్‌= 
మిక్కిలి నిష్టతో; (ప్రముదితులు= మిక్కిలి సంతుష్టులు; ఐ= అయి; చేయయగన్‌= కావించగా; ఆ+కమలభవు(డు= పద్మంనుండి 
జన్మించిన (బ్రహ్మ; పరమ కారుణ్యమునన్‌= మిక్కిలి దయతో; తో(చి= ప్రత్యక్షమై. 


తాత్సర్యం: (వాళ్ళు) ఇం(ద్రియ నిగహరూపమైన దమంతోనూ, శౌచ, సంతోష, తపస్సాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన 
రూపమైన అష్టాంగాలలో ఒకటైన నియమంతోనూ, ఉత్తమమై భయంకరమైన తపస్సు మిక్కిలి నిష్టతో బహు 
సంతుష్టితో చేశారు. దానికి గొప్ప దయ కలిగి, (బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై. (తరువాతి గద్యంతో అన్వయం). 


వ. 'వరంబులు గోరికొం' డనవుడు వారందటు 'నొక్కమాటయకా సకలభూతంబులవలనను సర్వకాలంబుల 
యందును నవధ్యత్వంబు మాకు నీయవలయు' నని యడుగుటయు నయ్యజుండు. 259 


ప్రతిపదార్థం: వరంబులు= కోరికలు; కోరికొండు= కోరుకోండి; అనవుడున్‌= అని పలుకగా; వారు= ఆ అసురకుమారులు; 
అందజున్‌= ముగ్గురూ; ఒక్కమాట+అ+కాన్‌= ఒకేమాట అయ్యేటట్టు; సకల= సమస్తమైన; భూతంబులవలనను= ప్రాణులవలన; 
సర్వకాలంబుల యందును= అన్ని కాలాలలోనూ; అవధ్యత్వంబు= చంపబడకుండటం; మాకున్‌= మా ముగ్గురికీ; 
ఈయవలయున్‌= ఇవ్వాలి; అని; అడుగుటయున్‌= అడుగగా; ఆ+అజుండు= ఆ (బ్రహ్మ 


తాత్సర్యం: “కోరికలు కోరుకొనండి” అన్నాడు. అపుడు వారు ముగ్గురూ ఒకేమాటగా మాకు ఎన్నడూ ఏ ప్రాణివలనా 
మరణం రాకూడదు. ఈ వరమి'మ్మని అడిగారు. అపు డా (బ్రహ్మ (ఇట్లా అన్నాడు). 


118 శ్రీమదాంధ్ర మహాభారతము 


క “ఆ చంద 5०००८ ९ దది । గోచరమే? యిచ్చుటకును గొనుటకు( దగుమై 
సూచి యడుగుండు శుభదం । బై చెల్లెడునట్లుగా' బ్రియంబున 898." 260 


ప్రతిపదార్థం: ఆ చందము= ఆ పద్దతి; ఎందున్‌= ఎక్కడ; కలదు?= ఉన్నది?; అది= మరణం లేకుండా ఉండటం; 

గోచరమే= ఎక్కడైనా అగుపిస్తుందా? - అంటే ఉంటుందా; ఇచ్చుటకును= ఇవ్వటానికీ; కొనుటకున్‌= పుచ్చుకొనటానికీ; 

శుభదంబె= శుభాన్నిచ్చేదై; చెలైెడునటుగాన్‌= చెలుబడి అయ్యేటట్టుగా; తగు= తగిన; మై= పద్దతి; చూచి= ఆలోచించి; 
ర a ब्ध श श श न > 

అడుగుండు= కోరండి; ప్రియంబునన్‌= ఇష్టంతో; ఇత్తున్‌= ఇస్తాను 


తాత్సర్యం: 'అట్లాంటి పద్దతి ఎక్కడైనా ఉన్నదా? మరణం లేకుండా ఉండటం ఎక్కడైనా అగుపిస్తుందా? అందువల్ల 
తగినది, శుభప్రదమైనదీ, ఇవ్వటానికి వీలైనదీ, ఆలోచించి అడగండి. ప్రీతితో ఇస్తాను. 


వ. అనవుడు నయ్యసుర 'లట్లేని మాకు మువ్వురకు మూడు పురంబు లెల్ల సుఖంబులుం గలిసి కామగమనంబులై 
దేవదానవ యక్షోరగాది జాతులకుం జెటుపరాక విలసిల్లునట్లుగా నొసంగు మేము భవతసాదంబు సొంపున 
నిర్ణయులమై పెంపొంది సంచరించెది మనుటయు( బద్మభవుం 'డిది లెస్స దీనికి దుది యిట్టిది యని 
నుడివి “'యట్టిది గాకుండ నప్రమత్తులరై వర్తిలుం డనిన నద్దనుజేంద్రు 'లప్వరంబు లప్పు డొక్కెడం గూడెనప్పుడు 
బలియుండగువా(డు సెటుపం దలంచినం జెడునదిగా నొడంబడితిమి త్రిపురంబులు సంగతంబులు గాకున్న 
నసాధ్యంబులై వెలయువలయు' నని పల్మిన న ద్దేవుండు “మీరు పురత్రయంబును సంపాదించుకొనుం డే 
నమ్మహానుభావంబులం బొందునట్లుగా నిచ్చితి నని నిజస్థానంబునకుం జనియె నిత్తెబింగున.' 261 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; ఆ+అసురులు= ఆ రాక్షసులు; అట్టేనిన్‌= అలా అయితే; మాకున్‌= మాకు; 
మువ్వురకున్‌= ముగ్గురకూ; మూడు పురంబులు= మూడు నగరాలు; ఎల్లన్‌= సమస్తమైన; సుఖంబులున్‌+కలిగి= సుఖాలూ 
ఉండి; కామ గమనంబులై= సంకల్ఫాన్నిబట్టి పోయేవి అయి; దేవ= దేవతలు; దానవ= రాక్షసులు; యక్షణ యక్షులు; ఉరగ= 
నాగులు; ఆది= మొదలైన; జాతులకున్‌= తెగలవారికీ; చెబుపన్‌ రాక= నాశనం చేయటానికి శక్యం కాక; విలసిల్లునట్టుగాన్‌= 
ఒప్పేవిధంగా; ఒసంగుము= ఇవ్వు; ఏము= మేము; భవత్‌= నీయొక్క; (ప్రసాదంబు= అనుగ్రహంయొక్క; సొంపునన్‌= 
అందంతో; నిర్భయులము+ఐ= భయంలేనివారమై; పెంపు+ఒంది= వృద్దిచెంది; సంచరించెదము= తిరుగుతుంటాము; 
అనుటయున్‌= అని చెప్పగా; పద్మభవుండు= పద్మమందు జన్మించిన (బ్రహ్మ; ఇది= ఈ పద్దతి; లెస్స= మంచిది; దీనికిన్‌; 
తుది= అంతం; ఇట్టిది+అ= ఈ (ప్రకారమైనదే; అని; నుడివి= చెప్పి; అట్టిది= ఆ (ప్రకారం; కాకుండన్‌= సంభవించకుండా; 
అ(ప్రమత్తులరు+ఐ= ఏమరుపాటు కలవారు కాకుండా; వర్తిలుండు= (ప్రవర్తించండి; అనినన్‌= అని చెప్పగా; ఆ+దనుజేంద్రులు= 
ఆ రాక్షసరాజులు; ఆ+పురంబులు= ఆ నగరాలు; ఎప్పుడు= ఏ సమయంలో; ఒక్కెడన్‌= ఒక్కచోట; కూడెన్‌= కలుస్తాయో 
అప్పుడు= ఆ సమయంలో; బలియుండు= బలవంతుడు; అగువా(డు= ఐనవాడు; చెణుపన్‌= నాశనం చేయటానికి; 
తలంచినన్‌= సంకల్పిస్తే; చెడునదిగాన్‌= నశించే పద్దతిగా; ఒడంబడితిమి= ఒప్పుకొన్నాము; (త్రిపురంబులు= మూడు నగరాలు; 
సంగతంబులు= కూడినవి; కాక= కాకుండా; ఉన్నన్‌= ఉన్న పక్షంలో; అసాధ్యంబులై= సాధింపరానివై, చెరుపరానివై; 
వెలయన్‌వలయున్‌= విలసిల్లాలి; అని; పల్కినన్‌= పలుకగా; ఆ+దేవుండు= ఆ (బ్రహ్మదేవుడు; మీరు= మీరు ముగ్గురూ; 
పురుత్రయంబును= మూడు నగరాలను; సంపాదించుకొనుండు= గడించుకోండి; ఏను= నేను; ఆ+మహానుభావంబులన్‌= 
(అవి) ఆ (ప్రభావాలను; పొందునట్టుగాన్‌= పొందే విధంగా; ఇచ్చి తిన్‌= వరం ఇచ్చాను; అని; నిజస్థానంబునకున్‌= తన 
నివాసస్థానానికి; చనియెన్‌= వెళ్ళాడు; ఈ+తెబుంగునన్‌= ఈ విధంగా. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 119 


తాత్సర్యం: అట్లా అనేసరికి, ఆ అసురులు అట్లా అయితే మాకు ముగ్గురికీ మూడు నగరాలిమ్ము. వాటిలో అన్ని 
సౌఖ్యాలూ ఉండాలి. మేము మనస్సులో అనుకొంటే చాలు అని ఎక్కడికైనా ప్రయాణం చెయ్యగలగాలి. వాటిని 
దేవతలు, దానవులు, యక్షులు, నాగులు మొదలయిన జాతులవారికి కూడా నాశనం చేయటం శక్యం కాకూడదు. 
ఇట్టా వరమిమ్ము. నీ అనుగ్రహం వలన మేము ఏ భయమూ లేకుండా తిరుగుతాము” అన్నారు. అపుడు (బ్రహ్మ 
'ఇది మంచిది మరి దీనికి అంతం ఇట్లా ఉంటుంది” అని కూడా చెప్పి, అట్టి పరిస్థితి రాకుండా ప్రవర్తించుకొనండి. 
అన్నాడు. దాని కా రాక్షసరాజులు “ఆ నగరాలు ఎప్పుడు ఒకచోట కలుస్తాయో, అప్పుడు బలం ఉన్నవాడు వాటిని 
పడగొట్టదలచుకొంటే పడిపోవచ్చు. ఇందుకు ఒప్పుకొన్నాము. ఈ మూడూ ఒక్కచోటికి చేరకపోతే २०१९० వీటిని 
ఎవరూ ఏమీ చేయలేకపోవాలి' అన్నారు. అప్పుడు (బ్రహ్మదేవుడు 'సరే! మీరు మూడు నగరాలూ గడించుకోండి, 
నేనూ వాటికా ప్రభావం కలిగేటట్లు వరమిచ్చాను” అని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఈ |ప్రకారంగా- 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తే, వరము వడసిన యాధైత్యవరులు దమకు(। బురము లొనరింప దానవపూజ్యు మయుని 
వేడికొనుటయు నాత(డు విపులతపము । కలిమి నొప్పారు పురవర్మములు ఘటించె. 262 
ప్రతిపదార్థం: వరము= (బ్రహ్మనుండి వరం; పడసిన= పొందిన; ఆ దైత్యవరులు= ఆ రాక్షస్రేష్టులు; తమకున్‌= తమ 
ముగ్గురికోసమూ; పురములు= నగరాలు; ఒనరింపన్‌= నిర్మించటానికి; దానవపూజ్యూన్‌= దానవులకు పూబింపదగిన; మయుని= 
మయుడు అనేవానిని; వేడికొనుటయున్‌= కోరుకొనగా; ఆతడు= ఆ మయుడు; విపుల= విశాలమైన; అధికమైన; తపముకలిమిన్‌= 
తపస్సుచేసి ఉన్నందువలన; ఒప్పారు= అన్నివిధాలా తగిన; పురవర్మములు= నగరకవచాలు; ఘటించెన్‌= సమకూర్చాడు. 


తాత్సర్యం: ఇట్లా (బ్రహ్మనుండి వరంపొందిన రాక్షసులు ముగ్గురూ తమకోసం నగరాలు నిర్మించి పెట్టుమని 
మయుడిని (ప్రార్థించారు. అతడు దానవులకు పూజనీయుడు, మహాతపశ్ళాలి. కనుక వారి అభిప్రాయానికి అన్నివిధాలా 
తగిన నగరాలనే కవచాలు నిర్మించాడు. 


వ. అవియుం బ్రాకార గోపురప్రాసాదప్రముఖ వివిధావయవంబులు పసిండియు వెండియు నినుమును నై 
నాలుగు దిక్కులు నూటేసి యోజనంబులు గలిగియుండు నందు బసిండిం జేసినయది దివంబునను వెండి 
నొనరించినయది యంతరిక్షంబునను నినుమునం గావించినయది భూమిని సంచరింపను వరుసన 
వానికిం దారకాక్షుండును గమలాక్షుండును విద్యున్మాలియు రాజులయి దివ్యంబులగు నంబరంబులను 
నాభరణంబులను మాల్యానులేపనంబులను 28680409 ననేక విధంబుల నుజ్జ్వలులై నెగడుదు రిట్లు పురత్రయ 
విహారంబున జగత్తయంబును నాక్రమించి యసురత్రయం బప్రతిహత విభూతిమై వర్తించు నమ్మువ్వురుం 
దన్ను నాశ్రయించుటం జేసి వారల యోగక్షేమంబు లరసికొని యెవ్వరికి నెయ్యది యిష్టం బయ్యదియెల్లం 
దన మాయా బలంబున మయుం డొదవించుచుండు నవ్విధంబున( బరమసౌఖ్యంబు లనుభవించుచుండ 
బహుకోటి సంవత్సరంబులు సనియె నట్టియెడ. 263 

ప్రతిపదార్థం: అవియున్‌= ఆ పురాలూ; ప్రాకార= చుట్టుగోడలు; గోపుర= పురద్వారాలు; ప్రాసాద= రాజభవనాలు; (>= 

మొదలయిన; వివిధ= అనేకప్రకారాల; అవయవంబులు= భాగాలు; పసిండియున్‌= బంగారమూ; వెండియున్‌= రజతమూ; 


120 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇనుమునునై= ఇనుమూ అయి; నాలుగు దిక్కులు= నలువైపుల (ఎటు చూసినా); నూటు+ఏసి= వందేసి; యోజనంబులు 
కలిగి= యోజనాల మేర కలిగి; (యోజనమంటే నాలుగు(క్రోసులు, (క్రోసుకు వేయి దండాలు, దండానికి నాలుగు హస్తాలు. 
హస్తమంటే ఒకమూర, రెండువేల దండాలు ఒక (క్రోసని మరొకమతం) ఉండున్‌= ఉంటుంది; అందున్‌= ఆ పురాలలో; 
పసిండిన్‌= బంగారంతో; చేసిన+అది= నిర్మించినది; దివంబునను= స్వర్గంలోనూ; వెండిన్‌= రజతంతోనూ; కావించిన+అది= 
చేసినది; అంతరిక్షంబుననున్‌= ఆకాశంలోనూ; ఇనుమునన్‌= ఇనుముతో; కావించిన+అది= చేసింది; భూమిని= భూలోకంలోనూూ; 
సంచరింపను= తిరుగుతుండగా; వరుసన= వరుసగా; వానికిన్‌= ఆ పురాలకు; తారకాక్షుండు= తారకాక్షుడు అనే పేరుగలవాడూ; 
కమలాక్షుండును= కమలాక్షుడనే పేరుకలవాడూ; విద్యున్మాలియున్‌= విద్యున్మాలి అనే పేరుకలవాడూ; రాజులయి= అధిపతులై; 
దివ్యంబులు= స్వర్గంలో పుట్టినవి; అగు= అయిన; అంబరంబులను= వస్తాలచేతనూ; ఆభరణంబులను= నగలచేతనూూ; 
మాల్యానులేపనంబులను= మాల్య= దండలచేతనూ; అనులేపనంబులను= పూతలచేతనూ; మణేయున్‌= ఇంకా; అనేక= 
చాలా; విభవంబులన్‌= ఐశ్యర్యాలచేతనూూ; ఉజ్జ్యలులై= మిక్కిలి (ప్రకాశమానులై; నెగడుదురు= ఒప్పుదురు; ఇట్టు=- ఈ 
ప్రకారం; పురత్రయ= మూడు పట్టణాలతో; విహారంబునన్‌= విహరించటంచేత; జగత్‌+త్రయంబును= మూడులోకాలనూ; 
ఆ(క్రమించి= అధీనం చేసికొని; అసురత్రయంబు= ముగ్గురు రాక్షసులు; అ(ప్రతిహత= అడ్డులేని; విభూతిమైన్‌= ఐశ్వర్యంతో; 
వర్తించు= (ప్రవర్తించేవారు; ఆ+మువ్వురున్‌= ఆ ముగ్గురు అసురులూ; తన్నున్‌= తనను; ఆ(శ్రయించుటన్‌+చేసి= 
అండగొనినందువలన; వారల= వారి ముగ్గురియొక్క; యోగ= లేనిది వచ్చి కలియటం; క్షేమంబులు= ఉన్నది బాగా ఉండటం 
-ఈ రెంటినీ; అరసికొని= చూచుకొంటూ; ఎవ్వరికిన్‌= ఎవరికి; ఏ+అది= ఏది; ఇష్టంబు= పియమైనదేదో; ఆ+అది= అది; 
ఎల్లన్‌= సమస్తమూ; తన= తనయొక్క; మాయాబలంబునన్‌= మాయయొక్క శక్తితో; మయుండు= మయాసురుడు; 
ఒదవించుచున్‌= కలిగిస్తూ; ఉండున్‌= ఉండేవాడు; ఆ+విధంబునన్‌= ఆ (ప్రకారంగా; పరమ= గొప్పవైన; సౌఖ్యంబులు= 
సుఖాలు; అనుభవించుచుండన్‌= అనుభవిస్తుండగా; బహు= చాలా; కోటి= కోట్ల సంఖ్యలుకల; సంవత్సరంబులు= ఏళ్ళు; 
చనియెన్‌= వెళ్ళిపోయాయి; అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో. 


తాత్సర్యం: ఆ పురాలు కూడా - చుట్టుగోడలు, పురద్వారాలు, రాజభవనాలు మొదలయిన పలురకాల (ప్రధాన 
భాగాలు ఒకదానిలో బంగారపువీ, మరొకదానిలో వెండివీ, ఇంకొకదానిలో ఇనుపవీ ఉండి, (ప్రతిపురమూ ఎటు 
చూచినా, నూరేసి యోజనాలమేర ఉండేవి. వాటిలో సువర్లపురం స్వర్గంలోనూ, రజతపురం ఆకాశంలోనూ, లోహపురం 
భూలోకంలోనూ తిరుగుతూ ఉండేవి. వాటిలో స్వర్గపురానికి తారకాక్షుడూ, రజతపురానికి కమలాక్షుడూ, లోహపురానికి 
విద్యున్మాలీ రాజులుగా ఉండేవారు. దివ్యవ(స్తాలు ధరించి, దివ్యభూషణాలు పెట్టుకొని, దివ్యమాల్యాలు వేసికొని, 
దివ్యములైన మైపూతలు పూసికొంటూ, ఇంకా రకరకాల ++) ఒప్పి ఉండేవారు. ఇట్లా ముగ్గురు అసురులూ 
మూడు పురాలలోనూ తిరుగుతూ మూడు లోకాలనూ ఆ(క్రమించికొని, ఎదురు లేని ఐశ్వర్యంతో ఉండేవారు. ఇట్టి 
వాళ్ళు తన నా(శ్రయించుకొని ఉంటున్నందున మయాసురుడు వారి యోగక్షేమాలు చూస్తూ ఉండేవాడు. ఎవరి కేది 
ఇష్టముంటే అది అంతా వారికి తన మాయాబలంతో సృష్టించి ఇస్తూ ఉండేవాడు. ఇట్లా వారు మహాసౌఖ్యాల 
ననుభవిస్తూ ఉండగా, ఎన్నికోట్ల సంవత్సరాలో గడచిపోయాయి. 
సీ, తారకాక్షున కొక్క తనయుండు హరియన । జనియించి వారిజాసను గుటించి 

తపము సేయంగం బ్రత్యక్షమై యద్దేవు( । డడుగుము వరమన్న నతడు త్రిపుర 

ములవార లాయుధంబులు ००६ చచ్చిన(। బీనుగుల్‌ 8८९१८ బెట్టి తడుప 

నొక్క(డు వదుగురై యెక్కుడు లావును । బీరంబు మెటియ సంప్రతి నుల్ల 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 121 


ఆ. సిల్లునట్టి బావి చిరతరతోయమై । మా పురముల( జిత్ర మహిమ వెలయ 
వ 


నావహిల్ల వలయు ననిన నిచ్చితి నని | యమ్మహాతు( డరిగె నదియు గలిగె. 264 


ప్రతిపదార్థం: తారకాక్షునకున్‌= తారకాక్షుడనే సువర్లపురాధిపతికి; ఒక్క= ఒక; తనయుండు= కుమారుడు; హరియనన్‌= 
హరి అనే పేరుతో; జనియించి= పుట్టి; వారిజ+ఆసను గుటించి= పద్మాసనుడైన (బ్రహ్మదేవునుద్దేశించి; తపము+చేయంగన్‌= 
తపస్సు చేయగా; (ప్రత్యక్షమై= సాక్షాత్కరించి; వరము= కోరిక; అడుగుము= కోరుకొమ్ము; అన్నన్‌= అనగా; అత(డు= ఆ 
హరి అనే అసురుడు; (త్రిపురముల వారలు= మూడు నగరాలలోని వారూ; ఆయుధంబులు; తాశి= తగిలి; చచ్చినన్‌= 
చనిపోయిన పక్షంలో; పీనుగుల్‌= వారి శవాలు; నీరిలోన్‌= నీటిలో; పెట్టి= ఉంచి; తడుపన్‌= తడిపితే; ఒక్క(డు= చనిపోయిన 
ఒక పౌరుడు; పదుగురు+ఐ= పదిమంది ఫౌరులయి; ఎక్కుడు= (అంతకు పూర్వం చనిపోయిన ఆ ఒక్కడికి ఉన్నదానికంటె) 
అధికమైన; లావును= బలమూ; బీరంబున్‌= వీరత్వమూ; మెణుయన్‌= (ప్రకాశింపగా; సంఫ్రీతిన్‌= మిక్కిలి సంతోషంతో; 
ఉల్టసిల్టునట్టి= (ప్రకాశింపజేసేటటువంటి; బావి= దిగుడుబావి; చిరతోయమై= చాలాకాలం నీరు ఉండేది అయి; మా పురములన్‌= 
మా నగరాలలో; చిత్రమహిమన్‌= వింతగొలిపే ప్రభావం; వెలయన్‌= ఒప్పగా; ఆవహిల్ల వలయున్‌= ఉండాలి; అనినన్‌= ఇట్లా 
పలుకగా; ఇచ్చితిన్‌= ఇచ్చాను; అని= ఇలా పలికి; ఆ+మహాత్ము(డు= ఆ మహాత్ముడైన (బ్రహ్మదేవుడు; అరిగెన్‌= వెళ్ళాడు; 
అదియున్‌= అట్టి బావికూడా; కలిగెన్‌= ప్రతిపట్టణంలోనూ ఏర్పడింది. 


తాత్సర్యం: తారకాక్షాసురుడికి ఒక కొడుకున్నాడు. అతడి సేరు హరి. అతడు (బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. 
బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. అతడు ఈ మూడు పురాలలోని జనమూ ఏవైనా ఆయుధాలవలన 
చనిపోయిన పక్షంలో వారి శవాలను నీటిలో ఉంచి తడిపితే ఒక శవం పదిమంది జనం కావాలి, ఆ పదిమందికీ 
ఆ చనిపోయినవాడు (బతికి ఉన్నపుడు అతడికి ఎంత బలమూ, ఎంత శౌర్యమూ ఉండేవో అవి అంతకంటె ఎక్కువ 
ఉండాలి, వారు సంతుష్టితో ఉండాలి, వీరిని-ఇటువంటివారిని-చేయటానికి అవసరమైన నీరు చాలాకాలం ఉండే 
విచిత్రప్రభావం కల దిగుడుబావి ఒకటి ఈ [త్రిపురాలలోని (ప్రతిపురంలోనూ ఉండాలి - అనేసరికి ఆ మహానుభావుడు 
ఇచ్చానని చెప్పి వెళ్ళిపోయాడు. నగరాని కొక బావి అట్లాంటిది ఏర్పడింది. 


వ. ఇట్లు మహా ప్రభావంబైన యబ్బావి వడసి యప్పరంబులవారు పోరికి శంకింపక నిర్ణర భయంకరులగుచు 
భువనంబులన్నియు బాధించుచుం బెటిగి లోభమోహావశతం బొంది విచ్చలవిడిం దిరుగం దొడంగిన దేవ 
పితృమునిజనస్థానంబులకు హానిపుట్టినం బురందరుం డఖీల బృందారకులు( బరివేష్టింప నప్పరంబులపై 
నెత్తిచని పెనంగి భేదింపంజాలక విషణ్ణండయ్యె నంత నతండు దివిజులుం దాను సంయమి సహితుండై 
చతురానను పాలికిం బోయి ప్రణామపూర్వకంబుగా నద్దానవుల 26०८6०6० తద్వధోపాయం బడిగిన 
నతండు వారల కిట్లనియె. 265 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మహా(ప్రభావంబు= గొప్ప ప్రభావంబు కలది; ఐన= అయిన; ఆ+బావి= ఆ దిగుడుబావి; 

పడసి= పొంది; ఆ+పురంబులవారు= ఆ పురాల జనం; పోరికిన్‌= యుద్దానికి; శంకింపక= జంకక; నిర్దర= దేవతలకు; 
భయంకరులు= జడుపు కలిగించేవారు; అగుచున్‌= అవుతూ; భువనంబులు+అన్నియున్‌= లోకాలన్నింటినీ; బాధించుచున్‌= 
బాధపెడుతూ; పెటిగి= విజృంభించి; లోభ= పిసినిగొట్టుతనానికీ; మాహ= అజ్ఞానానికీ; కామానుబంధానికీ; వశతన్‌= లొంగటాన్ని; 
పొంది= లభింపజేసుకొని, లోభమోహాలకి లొంగిపోయి; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; తిరుగన్‌= సంచరించటానికి; తొడంగినన్‌= 
పూనుకోగా; దేవ= దేవతలయొక్క; ऊन పితృదేవతలయొక్క; మునిజన= మునులయొక్క; స్థానంబులకున్‌= పదవులకూ, 


122 శ్రీమదాంధ్ర మహాభారతము 


వారి నివాసాది |ప్రదేశాలకూ; హాని= కీడు; పుట్టినన్‌= కలుగగా; పురందరుండు= ఇంద్రుడు; అఖిల= సమస్తమైన; బృందారకులున్‌= 
దేవతలూ; పరివేష్టింపన్‌= తన చుట్టూ చేరిరాగా; ఆ+పురంబులపైన్‌= ఆ పట్టణాలపై; ఎత్తి= దండెత్తి; చని= వెళ్ళి; పెనంగి= 
పోరాడి; భేదింపన్‌= (పురాలను) (బ్రద్దలు కొట్టటానికి; చాలక= సమర్గుడుకాక; విషణ్ణుండు= విషాదపడినవాడు; అయ్యెన్‌= 
అయినాడు; అంతన్‌= ఆ తరువాత; అతండు= ఇం॥ద్రుడు; దివిజులున్‌+తానున్‌= దేవతలూ, తానూ; సంయమి= మునిశృరులతో; 
సహితుండు+ఐ= కూడినవాడై; చతురానను పాలికిన్‌+పోయి= నాలుగు ముఖాలు కల (బ్రహ్మదేవుడి వద్దకువెళ్ళి; ప్రణామ= 
నమస్కారం; పూర్వకంబుగాన్‌= ముందు కలదిగా, ముందు నమస్కారం పెట్టి; ఆ+దానవుల= ఆ రాక్షసులయొక్క; 
తెజింగు= విధం; ఎతింగించి= తెలిపి; తద్‌+వధ= వారిని వధించటానికి; ఉపాయంబు; అడిగినన్‌= (ప్రశ్నించగా; అతండు= 
ఆ (బ్రహ్మదేవుడు; వారలకున్‌= వారితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఇట్లా మహాప్రభావం కలిగిన బావి దొరికేసరికి, ఆ నగరాలవారికి యుద్దమంటే జంకుగొంకులు 
పోయాయి. వారంటే దేవతలూ భయపడేవారు. అట్లా వారు లోకాలనన్నింటినీ బాధిస్తూ పెరిగారు. లోభమోహాలకు 
లొంగారు. ఇష్టం వచ్చినట్లు తిరుగసాగారు. అందువలన దేవస్థానాలకూ, పితృస్థానాలకూ, మున్యాశ్రమాలకూ హాని 
పుట్టింది. కనుక ఇంద్రుడు దేవతలందరూ తన చుట్టూ రాగా, ఆ నగరాలపై దండెత్తి వెళ్ళాడు. కాని, వాటిని 
బ్రద్దలు చేయలేక విచారగ్రస్తుడయ్యాడు. ఆ తరువాత అతడూ, దేవతలూ, మునులూ కలిసి (బ్రహ్మదగ్గరకు 
వెళ్ళారు. ఇంద్రుడు ఆయనకు నమస్కారం చేసి ఆ రాక్షసుల సంగతి తెలియజేశాడు. వారిని సంహరించటానికి 
ఉపాయం చెప్పుమన్నాడు. అపుడాయన వారితో ఇట్లా అన్నాడు: 
&. “ఏచిన యా పురత్రయము నేకశరంబున రూపుమాపయగా( 

జూచిన బోవుయగాని పెఐచొప్పన( బోవదు సంగరోన్ముఖుం 

డై చనుదెంచె నేని మదనాంతకుచే నదిసెల్లు నొండ్లకు 

న్లోచర మెట్లగుం? జను(డు గొబ్బున నమ్మహితాత్ము పాలికిన్‌.' 266 


ప్రతిపదార్థం: ఏచిన= అతిశయించిన; == (ప్రసిద్దమైన; పురత్రయమున్‌= మూడు నగరాలనూూ; ఏకశరంబునన్‌= ఒక 
బాణంతో; రూపుమాపణగాన్‌= నాశనం చేయటానికి; చూచినన్‌= ఆలోచిస్తే; పోవున్‌= నశిస్తాయి; కాని= అంతేకాని; పెజచొప్పునన్‌= 
మరొకపద్దతితో; పోవదు= నశించదు; సంగర= యుద్దానికి; ఉన్ఫుఖుండు= అనుకూలుడు; ఐ= అయి; చనుదెంచెన్‌+ఏని= 
వచ్చినట్లయితే; మదనాంతకుచేన్‌= మన్మథుడి సంహారకుడయిన రుద్రునిచేత; అది= పురత్రయం; చెల్లున్‌= నశిస్తుంది; 
ఒండ్లకున్‌= ఇతరులకు; గోచరము= కనిపించేది; ఎట్టు= ఎలా; అగునె?= అవుతుంది?; ఆ+మహాత్ము= ఆ గొప్ప మనస్సుకల 
రు[ద్రుడియొక్క; పాలికిన్‌= చేరువకు; గొబ్బునన్‌= తొందరగా; చను(డు= వెళ్ళండి. 


తాత్సర్యం: 'ఆ మూడు పురాలూ ఇపుడు చాలా బలపడ్డాయి. వాటిని ఒకే బాణంలో నశింపజేయటానికి ఆలోచిస్తే 
తప్ప, మరేవిధంగానూ అవి నశించవు. యుద్దం చేయటానికి సిద్దపడి రుద్రుడు వస్తే అట్లా కొట్టటమూ, అవి 
నశించటమూ 2302 >23306 కాని, ఇతరులకు ఆ ఉపాయమూ, సామర్థ్యమూ తెలియదు కనుక ఆ మహాత్ముని 
దగ్గరకు వెంటనే వెళ్ళండి. 


©. అనిన నట్లకాక యని దివ్యవర్ష్న స। హస్రకంబు వారలధిక నిష్ట 
నతుల తపముసేసి యత్యంత శుద్దాత్ము ' లై మహేశుకడకు నరుగునపుడు. 267 


కర్ణపర్వము - ప్రథనూశ్వాసము 123 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; వారలు= దేవతలూ, మునులూ, ఇం॥ద్రుడూ; అట్ల= అట్లాగే; కాక= ण्डः అని= 
అని పలికి; దివ్యసహ(స్రకంబు= సంవత్సరాలయొక్క వెయ్యి, దేవమానం (ప్రకారం వెయ్యి సంవత్సరాలు; అధిక నిష్టన్‌= 
అధికమైన నిష్టతో; అతుల= సాటిలేని; తపము+చేసి= తపస్సు చేసి; అత్యంత= మిక్కిలి; శుద్ద= పరిశుద్దమైన; ఆత్ములు+ఐ= 
మనస్సుకలవారై; మహేశు= మహేశ్వరుడియొక్క; కడకున్‌= చేరువకు; అరుగునపుడు= వెళ్ళే సమయంలో. 


తాత్సర్యం: అట్లా బ్రహ్మ చెప్పేసరికి, సరే అని ఆ దేవతలూ, మునులూ, దేవేం(ద్రుడూ వెయ్యి దివ్య సంవత్సరాలు 
మహానిష్టతో అసమానమైన తపస్సు చేశారు. అందువలన వారి మనస్సులు పరిశుద్దములయ్యాయి. తరువాత వారు 
ప హీశ్వరుడి దగ్గరకు వెళ్ళే సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: మన శుక్లపక్షం దేవతలకు పగలు, కృష్ణపక్షం ०१९. అంటే మన నెల వారికి అహోరాత్రం. ఇలాంటి ముప్ఫై 
అహోరా(త్రాలు వారికి నెల. అట్టి పన్నెండు నెలలు ఒక వర్షం అంటే సంవత్సరం. ఇది దివ్యవర్హం. ఇట్లాంటి వెయ్యి 
దివ్యసంవత్సరాలు వారు తపస్సు చేశారన్నమాట. 

వ. అవ్విరించి బ్రార్థించి పురస్సరుం జేసికొని యరిగి. 268 


ప్రతిపదార్హం: ఆ+విరించిన్‌= ఆ (బ్రహ్మను; ప్రార్దించి= కోరి; పురస్సరున్‌= ముందు నడిచేవానిని, నాయకుని; చేసికొని= 
< ३ ~ ధార 7) 
కావించుకొని; అరిగి= వెళ్ళి. 


తాత్సర్యం: ఆ (బ్రహ్మదేవుడిని (ప్రార్థించి, ఆయనను తమకు నాయకుడిగా చేసికొని వెళ్ళి. 


క వరదు శరణ్య శశాంక । స్పురితశిరోభాగు సర్వభూతేశ్వరు శం 
కరు సాంఖ్యయోగ నిష్టా । పర సులభు ననంగదమను( బరమాత్తు శివున్‌. 269 


ప్రతిపదార్థం: వరదున్‌= వరాలు ఇచ్చేవానిని; శరణ్యున్‌= శరణుకోరదగినవానిని; శశాంక= చం(ద్రుడిచేత; స్ఫురిత= (ప్రకాశించే; 
శిరోభాగున్‌= శిరస్సుయొక్క ప్రదేశం కలవాడిని; సర్వభూత+ఈశృరున్‌= సమస్తమైన (ప్రాణులకు శాసకుడైన వాడిని; శంకరున్‌= 
శుభం కలిగించేవానిని; సాంఖ్యయోగ నిష్టాపర= సాంఖ్య నిష్టాపరులు, యోగనిష్టాపరులు అయినవారికి; సులభున్‌= తేలికగా 
లభించేవాడిని; అనంగదమనున్‌= మన్మధుడిని జయించినవానిని; పరమాత్మున్‌= పరమాత్ముడు అయినవానిని; శివున్‌= 
శివుని, మంగళస్వరూపుడిని. 


తాత్సర్యం: శివుడు వరాలిస్తాడు. ఎవరైనా శరణు కోరదగినవాడు. చంద్రుడు ఆయన శిరస్సున (ప్రకాశిస్తూ ఉంటాడు. 
ఆయన సకల (ప్రాణులకూ ప్రభువు. ఆయన అందరికీ మంగళకరుడు. ఆయన జ్ఞానయోగాన్నీ, యోగాన్నీ 
అవలంబించేవారికి సులభుడు. ఆయన కాముడిని జయించాడు. ఆయన పరమాత్ముడు. అట్టి శివుడిని (తరువాతి 
వచనంతో అన్వయం). 


త్రిపుర సంహారముకొణుకు బ్రహ్మాదులు రుదద్రునిం బ్రార్థించుట (సం. 8-24-37) 


వ. కని ఫాలంబులు భూమిసో(కం బ్రణమిల్లిన నద్దేవుండు 'లెండు మీ రాకకుం గారణంబేమి?' యనవుడు లేచి 
నిలిచి వారు కరకమలంబులు భక్తి మొగిడ్డి. 270 


124 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కని= దర్శించి; ఫాలంబులు= నొసళ్ళు; భూమిన్‌= నేలను; సోశన్‌= తాకేటట్టుగా; ప్రణమిల్లినన్‌= నమస్కారం 
नग ౧ ౧ 

చేయగా; ఆ+దేవుండు= ఆ శివుడు; లెండు= లేచి నిలవండి; మీ రాకకున్‌= మీరు రావటానికి; కారణంబు= హేతువు; ఏమి= 

ఏమిటి?; అనవుడు= అని పలుకగా; లేచి= పైకిలేచి; నిలిచి= నిలబడి; వారు= (బ్రహ్మ; ఇంద్రుడు, దేవతలు, మునులూ; 

కరకమలంబులు= పద్మాలవంటి చేతులు; భక్తిన్‌= భక్తితో; మొగిడ్చి= మోడ్చి. 


తాత్సర్యం: (మహాదేవుడిని దర్శించారు.) నొసళ్ళు నేలకు ఆనుకొనేటట్టు సాగిలబడి నమస్కరించారు. అపుడు ఆ 
దేవుడు “లేచి నిలబడండి. ఏమి పనిమీద వచ్చారు?” అన్నాడు. ఆపైన వారు లేచి, నిలిచి, భక్తితో పద్యాలవంటి 
చేతులు మోడ్చి. 


క 'స్తుత్యానుభావ నిర్మల । నిత్యానందస్వరూప! నిగమవిరోధి 
స్థిత్యపనయనోన్ముఖ! చి । తృత్యాత్మక! భక్తలోక దౌర్గత్యహరా! 271 


५८ ५ $; ` -५६ తా భావ!= పా (& భా వాడా! _ << 0 = శ్రా . ~~ 
ప్రతిపదార్థం: స్తుత్యానుభావ!= పొగడదగిన (ప్రభావం కలవాడా!; నిర్మల= స్వచ్చమైన; నిత్య= శాశ్వతమైన; ఆనంద= 
ఆనందమయమైన; స్వరూప!= రూపం కలవాడా; నిగమ= వేదాలయొక్క; విరోధి= శత్రువులైనవారి; స్థితి= ఉనికిని; అపనయన= 
తొలగించటానికి; ఉన్ముఖ!=- అనుకూలమైనవాడా!; చిత్‌= జ్ఞానమయమైన; సత్యాత్మక!= సత్యమైన రూపం కలవాడా!; 
భక్తలోక= భక్తులైన జనులయొక్క; దౌర్గత్య= దుర్గతిభావాన్ని; హరా!= హరించేవాడా! 


తాత్సర్యం: 'నీ ప్రభావం స్తుతించదగినది. నీది నిత్యమైన, నిర్మలమైన ఆనందస్వరూపం. నీవు వేదశ్శత్రువుల 
ఉనికిని తొలగించటానికి సదా అనుకూలుడవై ఉంటావు. నీవు జ్ఞానస్వరూపుడవూ, సత్యస్వరూపుడవూను.' 


వ. అని మటియు ననేక ప్రకారంబుల బ్రస్తుతించినం బ్రసన్నుండై భవుండాదరించి మీకు భయంబు వలవదు 
మీ చెప్పిన యట్ల చేసెద వలయు కార్యంబెయ్యది?' యనిన దేవమునిసంఘంబులు ప్రహర్షంబు నొందె 
నరవింద భవుం డప్పరమేశ్వరున కిట్లనియె. 272 


ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగాను; మటణియున్‌= ఇంకా; అనేక (ప్రకారంబులన్‌= బహువిధాలుగాను; (ప్రస్తుతించినన్‌= 
మిక్కిలిగా స్తుతించగా; ప్రసన్నుండు+ఐ= సంతోషించినవాడై; భవుండు= శివుడు; ఆదరించి= మన్నించి; మీకు= దేవాదులయిన 
మీకు; భయంబు= జడుపు; వలవదు= వద్దు; మీ= మీరు; చెప్పిన; అట్ట= ఆ విధంగానే; చేసెదన్‌= చేస్తాను; వలయు= 
కావలసిన; కార్యంబు= పని; ఏ+అది?= ఏది?; అనినన్‌= అని అడుగగా; దేవముని సంఘంబులు= దేవతల సంఘములు, 
మునుల సంఘములు, (ప్రహర్షంబున్‌= (ప్రకృష్ణమైన సంతోషాన్ని; ఒందెన్‌= పొందాయి; అరవింద= పద్మమందు; భవుండు= 
జన్మించిన (బ్రహ్మ; ఆ+పరమేశ్వరునకున్‌= ఆ మహేశ్వరుడితో; ఇట్టు; అనియెన్‌. 


తాత్సర్యం: ఇట్లా ఇంకా చాలా విధాలుగానూ, బాగా స్తోత్రం చేశారు. అపుడు శివుడు సంతోషించి వారిని 
గౌరవించాడు. 'మీకు భయం లేదు మీరు కోరిన విధంగానే చేస్తాను. కావలసిన పని ఏమిటో చెప్పండి” అన్నాడు. 
ఆ మాటలకు దేవతలూ, మునులూ చాలా సంతోషించారు. అపుడు పరమేశ్యరుడితో (బహ్మదేవు డిట్లా అన్నాడు: 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 125 


29 


“ప్రజలకు బతిగా(గ( బనిచితి నీవు న । న్నట్లు పదస్థుండ నగుటడజేసి 
విచ్చలవిడి వరంబిచ్చితి నసురత్ర । యమునకు దుర్గత్రయంబు గలిగి 
యమ్మువ్వురును దారుణాక్రమమున భువ । నత్రయ సంబాధనం బొనర్లు 
చున్నారు వారల నొరులకు నుడుప శ । క్యముగాదు నీవు శీఘ్రుంబు చెబుప 


ఆ. వలయు మునులు దేవతలు నేను శరణు చొ । చ్చితిమి నిన్ను: గరుణ జేకొనంగ 
వలదె? మమ్ము నొరులు గలరె జగంబులు । గావ భూతనాథ! నీవు దక్క 273 


ప్రతిపదార్థం: నీవు= సకల నియామకుడవైన నీవు; నన్నున్‌= నీ అనుగ్రహపా(త్రుడనైన నన్ను; (ప్రజలకున్‌+పతి+కా(గన్‌+ 
పనిచితివి= ప్రజలకు నేను సృష్టించిన ప్రాణుల కన్నింటికిని; పతిగాగన్‌= పోషణ పాలనాదులు చూచే ఏలికగా; పనిచితి(వి)= 
ఆజ్ఞాపించావు; అట్టు= ఆ విధంగా; పదస్థుండను= (చేసికొన్న కర్మలకు తగిన ఫలం ఈయవలసిన స్థానంలో) అధికారంలో 
ఉన్నవాడను; అగుటజేసి= అయిన కారణంచేత; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; అసుర్మత్రయమునకున్‌= ముగ్గురు అసురులకూ; 
వరంబు= ఇతరులకు అభేద్యాలయిన నగరాలుండే వరం; ఇచ్చితిన్‌= ఇచ్చాను; ఆ+మువ్వురును= ఆ ముగ్గురు అసురులూ; 
దుర్గత్రయంబు+కలిగి= ఇతరులు చొరరాని మూడు పురాలు కలిగినందున; దారుణ= భయంకరమైన; ఆ(క్రమమునన్‌= 
ఆ(క్రమణంతో; భువనత్రయ= మూడులోకాలకూ; సంబాధనంబు= మిక్కిలిపీడ; ఒనర్చుచున్నారు= కలిగిస్తున్నారు; ఒరులకున్‌= 
ఇతరులకు; వారలన్‌= ఆ అసురులను; ఉడుపన్‌= పీడ విరమింపజేయటం; శక్యంబుగాదు= సాధ్యంకాదు; నీవు= సర్వశక్తి 
మంతుడవైన నీవు; శీఘ్రంబు+అ= వెంటనే; చెఖుపవలయున్‌= వారిని నశింపజెయ్యాలి; మునులు= బుషులూ; దేవతలున్‌= 
అసురులూ; నేనున్‌= (నీవు చెప్పిన పనిచేస్తూ చిక్కులలో పడిన) నేనూ; నిన్నున్‌= (దుష్టశిక్షకుడవూ; శిష్టరక్షకుడవూ అయిన) 
నిన్ను, శరణు చొచ్చితిమి= శరణు వేడుకొంటిమి; మమ్మున్‌; కరుణన్‌= దయతో; చేకొనంగన్‌= స్వీకరింప(గా; వలదె?= వద్దా?, 
స్వీకరించాలి; భూతనాథ!= సకల (ప్రాణులకూ స్వామివి, రక్షకుడవు అయినవాడా!; జగంబులు= లోకాలను; కావన్‌= రక్షించటానికి; 
నీవు+తక్కన్‌= నీవు తప్ప; ఒరులు= ఇతరులు; కలరె?= ఉన్నారా? (లేరని భావం.) 


తాత్సర్యం: 'నీవు నన్ను (ప్రజాపతి పదవిలో నియమించావు. అందువలన, ఆ పదవిలో ఉన్న కారణంచేత, తగిన 
తపస్సు చేశారు కనుక, నాకు గల స్వాతంత్ర్యం వినియోగించి, ముగ్గురు అసురులకూ మూడు అభేద్యనగరాలుండే 
వరమిచ్చాను. వాటి చాటున వారుముగ్గురూ ముల్లోకాలనూ భయంకరంగా ఆ(క్రమిస్తూ; ఆయా లోకాలకు పీడ 
కలిగిస్తున్నారు. అది మానిపించే శక్తి ఇతరులకు లేదు. వారిని నీవు వెంటనే నాశనం చేయాలి. ఈ మునులూ 
దేవతలూ, నేనూ నిన్నాశ్రయించాము. నీ రక్షణ కోరుతున్నాము. నీవు దయతో మమ్ములను ఆదుకొనాలి. నీవు సకల 
ప్రాణులకూ రక్షకుడవూ, పోషకుడవూ కూడాను. కనుక లోకాలను రక్షించగలవారు కాని, రక్షించవలసినవారు కాని 
నీవు తప్పితే ఇతరులు లేరు. 


విశేషం: ఈ సీసపద్యం మూడవపాదం మొదట ఉస్మానియా (ప్రతిలో “యిమ్మువ్వురును” అని ఉన్నది. యతిభంగం. 1963 

వావిళ్ళ ప్రతిలోనూ అంతే. అదే దీనికి తల్లి, అక్కడి అచ్చు తప్పు ఇక్కడ యథాతథంగా దిగింది. కనుక యి’ యి చేశాము. 

ఇటీవలి తె.వి. ప్రతిలో మేము దిద్దినట్లే ఉన్నది. 

వ. అనవుడు నద్దేవుం డయ్యసురులు సెటుపవలయువారగుదురు వారలు బలవంతు లేనొంటిమై నా పనికి 
నుత్సహింపనేర మదీయంబు లయిన తేజోబలంబులం దర్దంబు పుచ్చికొని మీరందటుం గూడి యా దుష్ట 


126 శ్రీమదాంధ్ర మహాభారతము 


దైత్యుల 8०९०८०९ కార్యంి బనిన నద్దివిజులు “మాకందటికు గల తేజోబలంబులకు నద్దనుజుల 
తేజోబలంబులు రెట్టియయి యుండు నట్లగుటం జేసి మా చేతం జెడ రదియునుంగాక భవదీయ 
తేజోబలంబులు భరియింప మేము శక్తులము గాము మా యందటి తేజో బలంబులలో సగంబు పుచ్చికొని 
నీవ యాశత్రుల సమయింపు మెల్ల భంగిని నీకు రక్షణీయుల మగు మమ్ము రక్షింపు' మనుటయు 
నజ్జగన్నాథుందడు. 274 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; ఆ+దేవుండు= ఆ దేవుడైన రుద్రుడు (ఇలా అన్నాడు:); అయ్యసురులు= ఆ 
రాక్షసులు; చెఖుపవలయువారు= సంహరింపవలసినవారు; అగుదురు= అయినవారు; (కాని); వారలు= ఆ అసురులు; 
బలవంతులు= శక్తికలవారు; ఏను= నేను; ఒంటిమైన్‌= ఒంటరిగా; ఆ+పనికిన్‌= ఆ కార్యానికి; ఉత్సహింపన్‌= పూనుకొనటానికి; 
నేరన్‌= శక్తి కలవాడనుకాను; మదీయంబులు= నావి; అయిన; తేజః+బలంబులు+అందున్‌= పరా(క్రమములో, శక్తిలో; 
అర్హంబు= సగముభాగం; పుచ్చికొని= తీసికొని; మీరందణున్‌= మీరంతా; కూడి= కలిసి; == ఆ ముగ్గురు; దుష్ట్రదైత్యులన్‌= 
దుర్మార్గులయిన అసురులను; మర్దించుట= సంహరించుట; కార్యంబు= కర్తవ్యం; అనినన్‌= అనిచెప్పగా; ఆ+దివిజాలు= ఆ 
దేవతలు; మాకున్‌= మా దేవతలకు; అందటకున్‌= ఎల్లరికీ; కల= ఉన్న; తేజోబలంబులకున్‌= పరా(క్రమానికీ, బలానికీ; 
ఆ+దనుజుల= ఆ అసురలయొక్క; తేజోబలంబులు= పరా(క్రమమూ, శక్తీ; రెట్టి+అయి= రెండింతలై; ఉండున్‌= ఉంటాయి; 
అట్టు; అగుటన్‌+జేసి= అయినందువలన; మా చేతన్‌= మా వల్ల; చెడరు= 5802960; అదియున్‌+కాక= అదీకాక, అంతేకాక; 
భవదీయ= నీవి అయిన; తేజోబలంబులు= పరా(క్రమమూ, శక్తీ; భరియింపన్‌= సహించటానికి; మేము= అల్పశక్తిమంతులమైన 
మేము; శక్తులము+కాము= శక్తికలవారము కాము; మా+అందణు= మా అందరియొక్క; తేజోబలంబులలోన్‌= పరా(క్రమంలో 
శక్తిలో; సగంబు పుచ్చికొని= అర్రభాగం తీసికొని; నీవ= నీవే; ఆ శృత్రులన్‌= ఆ పగవారిని; సమయింపుము= సంహరింపుము; 
ఎల్ల= సమస్తమైన; భంగిని= విధాలనూ; నీకున్‌= సర్వశక్తిమంతుడవైన నీకు; రక్షణీయులమగు= రక్షింపదగినవారమైన; 
మమ్మున్‌= మమ్ము; రక్షింపుము= కాపాడుము; అనుటయున్‌; ఆ+జగత్‌+నాథుండు= ఆ లోకాలకు రక్షకుడైన శివుడు. 


తాత్సర్యం: అట్లా (బ్రహ్మదేవుడు చెప్పేసరికి ఆ పరమేశ్యరుడు ఇట్లా అన్నాడు: ©= రాక్షసులు వధింపదగినవారే, 
అయితే, వారు బలం కలవాళ్ళు, వారిని నే నొంటరిగా సంహరించటానికి పూనుకోలేను, నా పరా[క్రమంలోనూ, 
శక్తిలోనూ సగం మీకిస్తాను. వాటితో మీరందరూ ఏకమై, ఆ రాక్షసులను సంహరించటం కర్తవ్యం' అన్నాడు. అపుడా 
దేవతలు “మా పరాక్రమానికీ, శక్తికీ రెండింతలుంటాయి ఆ రాక్షసుల పరా(క్రమమూ, శక్తీను. కనుక, వాళ్ళు మా 
చేతిలో చావరు. అదీకాక, నీ పరా(క్రమాన్నీ, శక్తినీ మేము భరించగలమా? మా కంత శక్తిలేదు. కనుక మా అందరి 
పరా(క్రమంలోనూ, శక్తిలోనూ సగం నీవే తీసికొని, నీవే ఆ పగవారిని సంహరించుము. మమ్ములను అన్నివిధాలా 
రక్షించవలసినవాడవు నీవు. అన్నివిధాలా రక్షింపబడవలసిన వాళ్ళం మేము. కనుక రక్షించుము” అనేసరికి ఆ 
జగన్నాథుడు. 


క్ర “అమరులకు నసురులకు నే । సము(డ శివం బఖీల భూతజాలంబులకున్‌ 
సమత నొనరింప శివ నా । మము నాకుం జెల్లు లోకమాన్యం బగుచున్‌. 275 


ప్రతిపదార్థం: అమరులకున్‌+అసురులకున్‌= దేవతలకూ, రాక్షసులకూ; నేన్‌= నేను; సము(డన్‌= ఏకరీతివాడను; అభఖిల= 
సమస్తమైన; భూత= ప్రాణులయొక్క; జాలంబులకున్‌= సమూహాలకూ; శివంబు= శుభం; సమతన్‌= సమభావంతో; ఒనరింపన్‌= 
కావించటంవలన; శివ నామము= శివుడనే పేరు; లోకమాన్యంబు= లోకాలచేత మన్నింపబడేది; అగుచున్‌= అవుతూ; నాకున్‌= 
నాకు; చెల్లున్‌= ఒప్పుతున్నది. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 127 


తాత్సర్యం: 'నేను దేవతలపట్లనూ రాక్షసులపట్టనూ సమానభావంతో (ప్రవర్తిస్తూ ఉంటాను. మీ ఇద్దరి విషయంలోనే 
కాదు. సమస్త ప్రాణులపట్లనూ సమభావంతో శుభాన్ని కలిగిస్తూ ఉన్నందువలననే నాకు శివుడనే పేరు ~ అఖిల 
లోకాలవారూ మన్నించేటట్టు ఉంటున్నది. 


వ. అయినను. 276 
ప్రతిపదార్థం: అయినను= అయినప్పటికీ. 
@థ 


చ. అనయము( గ్రూరకర్ములగునట్టి విమూఢుల( బిల్ముమార్చ( బూ 
నన తగు ధర్మవర్తను లనంజను మీయెడ ద్రోహులైన య 
ద్దనుజుల( ద్రుంచి మీకు బ్రమదం బొనరించెద( దేజమున్‌ బలం 
బును సగపాలు వెట్టి నను బొంద(గ జేయు(డు మీరలందటున్‌.' 277 


ప్రతిపదార్థం: అనయమున్‌= ఎల్లప్పుడూ; (క్రూరకర్యులు= ఇతరులకు బాధాకరములైన పనులు చేసే; విమూఢులన్‌= మిక్కిలి 
మందబుద్దులైనవారిని; పిల్కుమార్చ్సన్‌= నశింపజేయటానికి; పూనన= పూనుకొనటమే; తగున్‌= యుక్తం; ధర్మ= ధర్మసహితమైన; 
వర్తనులు= నడవడి కలవారు; అనన్‌= అని పలుకటానికి; చను= తగిన; మీ+ఎడన్‌= మీ విషయంలో; |(ద్రోహులు= 
అపకారులు; ఐన= అయినట్టి; ఆ= (త్రిపురాలకు చెందిన; దనుజులన్‌= రాక్షసులను; (త్రుంచి= సంహరించి; మీకున్‌= 
దేవతలకూ, మునులకూ; (ప్రమదంబు= సంతోషం; ఒనరించెదన్‌= కలిగిస్తాను; మీరలు+అందణున్‌= మీరంతా; తేజమున్‌= 
పరా(క్రమమూ; బలంబును= శక్తీ; సగపాలు= సగభాగం; పెట్టి= ఇచ్చి; ననున్‌= నన్ను; పొంద(గన్‌= చేరేటట్టు; చేయు(డు= 
కావించండి. 


తాత్సర్యం: నిరంతరమూ పరులను పీడించే పనులు చేసే మరీ బుద్దిీహీనులైన వారిని సంహరించటానికి 
ప్రయత్నించటమే యుక్తం. మీరు ధర్మప్రకారం నడుచుకొనే వారని పేరు పొందినవారు. ఇటువంటి మీకు అపకారం 
చేస్తున్న ఆ రాక్షసులను సంహరించి, మీకు సంతోషం కలిగిస్తాను. కనుక మీ రంతా మీమీ పరా(క్రమంలోని 
సగభాగమూ, శరీరబలంలోని సగం భాగమూ నన్ను చేరుకొనేటట్లు చేయండి. 


వ. అని 'మటియు నొక్కటి సెప్పెద లోకంబులకెల్లను బశుత్వంబును నాకుం బశుపతిత్వంబును గావలయు 

నట్లయిన( బశుహననంబునం బాపంబు లేకుండు. 278 
ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం చెప్పి; మణీయున్‌= ఇంకా; ఒక్కటి= ఒకటి; చెప్పెదన్‌= చెపుతాను; లోకంబులకున్‌= 
లోకాలకు; ఎల్లన్‌= అన్నింటికీ; పశుత్వంబును= పశుభావమూ; నాకున్‌= నాకు పశుపతిత్వంబునున్‌= పశువులకు పతిభావమూ; 
కావలయున్‌= కలగాలి; అట్టైనన్‌= అట్లా అయితే; పశుహననంబునన్‌= పశువులను చంపటంవలన; పాపంబు= పాపం; 
లేక+ఉండున్‌= లేకుండా ఉంటుంది, ఉండకుండా పోతుంది. 


తాత్సర్యం: అని చెప్పి (ఇట్లా అన్నాడు:) ఇంకా ఒక సంగతి చెప్పుతున్నాను. అదీకాక ఈ లోకాలకన్నింటికీ 
పశుభావం కలగాలి, నాకు పశుపతిభావం కలగాలి. ఇట్లా वैन కలిగినందువలన పశువులను చంపటంమూలంగా 
వచ్చే పాపం నాకు రాకుండా ఉంటుంది. 


128 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: ఈ పద్యంలో “ఒక్కటి సెప్పెది అన్న 'ఒక్కటి' లో ఒక అంశం ఇక్కడ చెప్పి, తరువాతిపద్యంలో రెండవ అంశం 
క్ర ఒనరింపు(డు దివ్యరథం । బును దచ్లోదకుని నశ్వముల విల్లును న 

మ్మును నాకు నట్టులైనను । దనుజుల దుర్గములు వినిహతములగు నాచేన్‌.' 279 
ప్రతిపదార్థం: నాకున్‌= నాకోసం; దివ్య= దివిలోపుట్టిన, గొప్పదైన; రథంబును= తేరిని; తద్‌= ఆ రథంయొక్క; చోదకునిన్‌= 
సారథినీ; అశ్యములన్‌= గుర్రాలనూ; విల్లునూ= ధనుస్సునూ; అమ్మునున్‌= బాణాన్నీ; ఒనరింపు(డు= నిర్మించండి; అట్టులు= 
అలా; ఐనను= సమకూడితే; నాచేన్‌= నాచేత; దనుజుల= దానవులయొక్క; దుర్గములు= (రాక్షసుల త్రిపురాలనే) కోటలు; 
వినిహతములు+అగున్‌= పూర్తిగా ధ్వంసం చేయబడతాయి. 


తాత్సర్యం: నాకొరకు దివ్యమైన రథమూ, సారధీ, అశ్వాలూ, ధనుస్ఫూ, బాణమూ నిర్మించి ఇవ్వండి. అట్లా అయితే 
త్రిపురాసురుల పురదుర్గాలు నా చేత ధ్య్వంసమవుతాయి.' 
ఆ. అనిన విని పశుత్వమునకు శంకించి । విషణజ్ణలైన సురల చందమెటి(గి 

భయము గొన(గవలదు పశుభావమోక్షణ । విధియు( గలదు దాని విను(డు మీరు.’ 280 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; పశుత్వమునకున్‌= అందరికీ పశుభావం కలగాలన్నదానికి; శంకించి= 
జంకి, సందేహించి, విషణ్ణులైన= ఖిన్నులైన; సురల= దేవతలయొక్క; చందమెణి(గి= విధము తెలిసికొని; మీరు= దేవతలూ, 


మునులూ; భయము= జడుపు; కొనణగన్‌= తీసికొనగా (అనగాభయపడటం); వలదు= వద్దు; పశుభావ= పశుత్వం నుంచి; 
మోక్షణ విధియున్‌= విడుదల కలిగే పద్దతీ; కలదు= ఉన్నది; వినుడు= ఆ పద్దతి గురించి వినండి. 


తాత్సర్యం: అట్లా చెప్పేసరికి విని, దేవతలు పశుత్వం కలగటం గురించి జంకుగొంకులతో విషాదగ్రస్తులుకాగా, 
వారి వైఖరి తెలిసికొని, ^ రేమే భయపడవద్దు. పశుత్వం నుంచి విముక్తి లభించే విధానమూ ఉన్నది. వినండి. 


వ. అని పలికి హరుండు వారలతో( బాశుపత వ్రతానుష్టానంబునం బశుత్వ మోక్షణంబగు నదియును 
ద్వాదశాబ్దంబులు నడపవలయు నిష్టానురూపంబుగా 59 05०८ ०2०८ దదర్ద్భ్దంబున బుతువున 
మాసంబున( బండద్రండు దినంబుల మాత్రను ఫలించు ననుటయు నట్లకాక యని వారలందటును 
లోకంబులకు లోకేశ్వరునకు( బశుత్వంబు( బశుపతిత్వంబు గలుగుటకు నొడంబడి యమ్మహాత్ముని(బశుపతి 
వని పేర్కొని నిజతేజోబలార్టంబులు సమర్పించినం గైకొని యత్యధిక బలుండై తొల్లింటికంటె వెలింగె 
నప్పడద్దేవునకు దేవతలు విభవంబెస(గం బురహననంబునకయి యభిషేకంబు సేసి త్వష్టనాలోకించి 
'మహాదేవునకు దివ్య రథంబును దగియెడు సాధనంబులను గల్పింపు' మనవుడు( దపఃప్రభావ 
మహనీయుండగు విశ్వకర్మ యవహితుందడై. 281 

ప్రతిపదార్థం: అని; పలికి= చెప్పి; హరుండు= శివుడు; వారలతోన్‌= ఆ దేవతలతో; పాశుపత(వ్రత= పాశుపత(వ్రతమనే 

వ్రతంయొక్క; అనుష్ట్రానంబునన్‌= ఆచరణంవలన; పశుత్వమోక్షణంబు= పశుభావం నుంచి విడుదల; అగున్‌= కలుగుతుంది; 
అదియును= ఆ (వ్రతానుష్టానంకూడా; ద్వాదశ= పన్నెండు; అబ్దంబులు= సంవత్సరాలు; నడపవలయున్‌= నడిపించాలి; నిష్టా= 
శ్రద్దకు; అనురూపంబుగాన్‌= తగినట్టుగా; సంవత్సరంబునన్‌= ఒక ఏడాదిలోనూ; తద్‌+అఆర్హంబునన్‌= అందులో సగభాగం 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 129 
ఆరునెలలలోనూ; బుతువునన్‌= రెండునెలలలోనూ; మాసంబునన్‌= ఒక నెలలోనూ; పం(డైండు= పన్నెండు; దినంబుల 
మా(త్రను= దినంబుల పరిమితిలోనూ; ఫలించున్‌= ఫలాన్నిస్తుంది; అనుటయున్‌= అని చెప్పేసరికి; అట్టకాక= అట్లే అగుగాక; 
అని; వారలు+అందణును= ఆ సమస్త దేవతలూ, మునులూ; లోకంబులకున్‌= లోకాలకు; పశుత్వంబును= పశుభావమూ; 
లోక+-ఈశ్యృరునకున్‌= లోకాలకు స్వామి అయిన శివుడికి; పశుపతిత్వంబున్‌= పశుపతిభావమూ; కలుగుటకున్‌= సంభవించటానికి; 
ఒడంబడి= అంగీకరించి; ఆ+మహాత్మునిన్‌= ఆ గొప్ప మనస్సు కలవాడిని; పశుపతివి+అని= పశువులకు స్వామివి అని; 
పేర్కొని= పిలిచి; నిజ= తమయొక్క; తేజః+బల+అర్హంబులు= పరా(క్రమం యొక్క సగంభాగమూ, శక్తియొక్క సగంభాగమూ; 
సమర్పించినన్‌= ఈయగా; కైకొని= స్వీకరించి; అతి+అధి = మిక్కిలి ఎక్కువ అయిన; బలుండై= బలం కలవాడ్డై; 
తొల్లింటికంటెన్‌= పూర్వంకంటే; వెలింగెన్‌= (ప్రకాశించాడు; అప్పుడు= ఆ సమయంలో; ఆ+దేవునకున్‌= ఆ శివదేవునికి; 
దేవతలు= అమరులు; విభవంబు= ఐశ్ళర్యం; ఎస(గన్‌= అతిశయింపగా; పురహననంబునకయి= (తిపురసంహారంకోసం; 
అభిషేకంబు+చేసి= పలురకాల మణులతో, మంత్రాలతో, ఓషధులతో, అక్షతలతో, సుగంధద్రవ్యాలతో కలిసిన వివిధ నదుల 
పవిత్రోదకంతో మం(త్రపూర్వకంగా పట్టాభిషిక్తుని చేసి; త్వష్టన్‌= త్వష్టతో; |ప్రజాపతిని= విశృ్వకర్మను; ఆలోకించి= చూచి; 
మహాదేవునకున్‌= పరమేశ్వరునికి; దివ్యరథంబును= దివ్యమైన రథం; తగియెడు= (ఆయనకూ, ఆ రథానికీ తలాొట్టిన 
మహాకార్యానికీ) తగిన; సాధనంబులను= ఉపకరణాలనూ, పనిముట్లను; కల్పింపుము= కావించుము; అనవుడున్‌= అని 
చెప్పగా; తపః= తపస్సుయొక్క; (ప్రభావ= మహిమచేత; మహనీయుండగు= గొప్పవాడైన; విశ్వకర్మ; అవహితుండై= (శ్రద్దకలవాడై. 


తాత్సర్యం: ఇట్లా పతికి, శివుడు వారితో (ఇట్లా అన్నాడు): పాశుపత వ్రతం ఆచరించినందువలన పశుత్వం నుంచి 
విడుదల కలుగుతుంది. ఆ [వతం పన్నెండు సంవత్సరాలు ఆచరించాలి. చేసేవారికిగల (శద్దకు తగినట్టు ఒక 
సంవత్సరం అయినా ఆరునెలలయినా, రెండు నెలలయినా, ఒక నెల అయినా పన్నెండు దినములయినా ఫలాన్నిస్తుంది.' 
అని చెప్పేసరికి, వారు అట్లాగే అని లోకాలకు పశుత్వమూ, లోకేశ్యరుడయిన పరమేశ్వరుడికి పశుపతిత్వమూ 
కలగటానికి ఒప్పుకొన్నారు. ఆ మహామనస్విని “పశుపతివి' అన్నారు. తమ తమ పరాక్రమం నుండి శరీరబలం 
నుండి సగం భాగం ఆయనకు సమర్పించారు. వాటిని ఆయన స్వీకరించి, మిక్కిలిగ ఎక్కువైన బలంతో ఇదివరకటికంటె 
గొప్పగా ప్రకాశించాడు. ఆ మహాదేవుడిని దేవతలు తగిన వైభవంతో (త్రిపుర సంహారానికి అభిషిక్తుడిని చేశారు. 
త్వష్టతో 'మహాదేవుడి కొక రథమూ, దానికీ ఆయనకూ ఈ మహాకార్యానికీ తగిన పనిముట్టూ నిర్మించుము” 
అన్నారు. తపఃశక్తి మాహాత్మ్యంతో గొప్పవాడైన ఆ విశ్వకర్మ మిక్కిలి (శ్రద్దతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. సామర్థ్యమొప్ప విశ్వంభరా చక్రంబు । రథముగ(జేసి చంద్రముని నుష్ట 
४८०८ జక్రంబులుగా( బెట్టి వారిధి । నక్ష మొనర్షి హిమావనీధ 
రంబున వింధ్యనగంబున నస్తా చ । లంబున నుదయశైలమున బలుపు 
టవయవంబులు దీర్షి యగ్నుల మూంటం ద్రి । వేణుకరచనం గావించి మేరు 


ఆ. పర్వతమున నాతపత్రంబు( గల్పించి । హరులు వేదములు శరాసనంబు 

వత్సరంబు శరము వాసుదేవుండును । గాగ సంఘటించె గౌరవమున. 282 
ప్రతిపదార్థం: సామర్థ్యము+ఒప్పన్‌= శక్తీ, నేర్బూ ఒప్పేటట్లుగా, విశంభరా చ(క్రంబున్‌= భూమండలాన్ని; రథముగన్‌= తేరుగా; 
చేసి= కావించి; చం[ద్రమునిన్‌= చంద్రుడినీ; ఉష్ణకరునిన్‌= వేడి కిరణాలుగల సూర్యుడినీ; చక్రంబులుగాన్‌= చక్రాలుగా; పెట్టి= 
ఉంచి; వారిధిన్‌= సముద్రాన్ని; అక్షము= ఇరుసుగా; ఒనర్భి= కావించి; హిమ+అవనీధరంబునన్‌= హిమాలయపర్వతంతోనూ; 


130 శ్రీమదాంధ్ర మహాభారతము 

వింధ్యనగంబునన్‌= వింధ్యాచలంతోనూ; అస్త+అచలంబునన్‌= అస్తమయగిరితోనూ; ఉదయశైలంబునన్‌= ఉదయా[్రితోనూ; 
బలుపు+అవయవంబులు= బలమైన భాగాలు; ह) ఏర్పరచి; అగ్నులన్‌ మూ(టన్‌= మూడగ్నులతోను; (త్రివేణుక రచనన్‌= 
త్రివేణుకములనే రథభాగాలయొక్క; రచనన్‌= నిర్మాణాన్ని; కావించి= చేసి; మేరుపర్వతమునన్‌= మేరుగిరితో; ఆతపత్రంబున్‌= 
గొడుగును; కల్పించి= చేసి; హరులు= గుర్రాలు; వేదములున్‌= నాలుగువేదాలూ; శరాసనంబు= ధనుస్సు; వత్సరంబున్‌= 
సంవత్సరమూ; శరము= బాణం; వాసుదేవుండును= విష్ణువూ; కా(గన్‌+ అయ్యేటట్టు; గౌరవమునన్‌= మన్ననతో; సంఘటించెన్‌= 
కూర్చాడు. 


తాత్సర్యం: నేర్ఫుతో భూమిని రథం చేశాడు. చం[ద్రసూర్యులను దాని చక్రాలుగా ఉంచాడు. సముద్రాన్ని ఇరుసు 
చేశాడు. హిమాచల, వింధ్యాచల, అస్తాచల, ఉదయాచలాలను బలమైన భాగాలుగా పెట్టాడు. త్రేతాగ్నులను 
త్రివేణుకములనే భాగాలుగా ఉంచాడు. మేరుపర్వతాన్ని గొడుగుగా ఉంచాడు. వేదాలు గుర్రాలుగా, సంవత్సరం 
ధనుస్సుగా, బాణం విష్ణువుగా మన్ననతో సమకూర్చాడు. 


విశేషం: ఈ రథ నిర్మాణంలో ఆయా భాగాలుగా ఏర్పడిన వాటి గురించి వివిధ పురాణాలలో రకరకాలుగా ఉన్నది. ఒక్కొక్క 
దానిలోని వర్లన ఒక్కొక్క కల్పంలోనిదిగా భావించాలి. ఇట్లాంటి భిన్న వృత్తాంతాలలో ఏది ఏ కల్పంలోనిది అని చెప్పటం 
సాధ్యమవుతుందేమో పరిశోధన జరగాలి. 
వ. ఇట్లు చరాచరాత్మకంబై తేజరిల్లు నత్తేరు వీక్షించి ఫాలాక్షుండు గ్రహమండిత వ్యోమమండలం 
బుపాదానకారణంబుగా విశ్వకర్మ గావించిన కవచంబు దొడిగి శరాసనంబు ధరియించి శరంబు పుచ్చికొని 
దానవ సంత్రాసనోత్సాహుం డగుచు రథారోహణంబు సేసి వృషభధ్వజంబునం బొలుపొంది. 283 
ప్రతిపదార్థం: ఇట్టు= ఇలా; చరాచరాత్మకంబు+ఐ= కదిలే, కదలని ప్రాణులు గల २०" ఏర్పడిన రూపమై; తేజరిల్లు= 
ప్రకాశించే; ఆ+తేరు= ఆ రథాన్ని; వీక్షించి= బాగా చూచి; ఫాల+అక్షుండు= నొసట కన్నుగల శివుడు; (గ్రహమండిత= 
(గ్రహాలచేత అలంకరింపబడిన, వ్యోమ మండలంబు= ఆకాశచ(క్రం; ఉపాదానకారణంబుగాన్‌= అవినాభావ సంబంధ కారణంగా, 
ముఖ్యపదార్థంగా; విశ్వకర్మ= త్వష్ట; కావించిన= చేసిన; కవచంబు; తొడిగి= ధరించి; శర+ఆసనంబు= ధనుస్సు; ధరియించి= 
పట్టుకొని; శరంబు= బాణం; పుచ్చికొని= తీసికొని; దానవ= రాక్షసులను; సం(త్రాసన= భయపెట్టే; ఉత్సాహుండు= పూనికకలవాడు; 
అగుచున్‌= అవుతూ; రథ+ఆరోహణంబు+చేసి= తేరెక్కి; వృషభధ్వజంబునన్‌= ఎద్దుగుర్తు గల పతాకంతో; పొలుపొంది= 
అందగించి. 


తాత్సర్యం: ఇట్లా చరాచర ప్రాణిమయమైన విశ్వరూపంతో ప్రకాశిస్తున్న ఆ రథాన్ని బాగా చూచాడు నిటలాక్షుడు. 
కవచం తొడుగుకొన్నాడు. (€ కవచాన్ని విశ్వకర్మ (గహాలతో అలంకృతమైన ఆకాశంతో చేశాడు.) విల్లు పట్టుకొన్నాడు. 
అమ్ము తీసికొన్నాడు. రాక్షసులను గడగడలాడించే పూనికతో రథం ఎక్కాడు. దానిమీద వృషభచిహ్నం కల జెండా 
అందగిస్తున్నది. 
७. 'అప్పరోగణంబు లాడుచు( బాడుచు । సంతసమునం జెల(గ సకల మునులు 

బహువిధముల( దన్ను( బ్రస్తుతిసేయంగ । నమరవరుల( జూచి యల్లనగుచు. 284 


ప్రతిపదార్థం: అప్పరస్‌+గణంబులు= దేవవేశ్యలగుంపులు; ఆడుచున్‌= నృత్యంచేస్తూ; పాడుచున్‌= గానంచేస్తూ; సంతసమునన్‌= 
సంతోషంతో; చెల(గన్‌= ఉత్సహించగా; సకలమునులు= సమస్త బుషులు; బహువిధములన్‌= అనేకవిధాల; తన్నున్‌= తనను; 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 131 


ప్రస్తుతి= మిక్కిలిస్తోత్రం; చేయయగన్‌= కావించగా; అమరవరులన్‌= దేవతలలో ్రేష్టులైనవారిని; చూచి= వీక్షించి; అల్లన్‌= 
మెల్లగా, కొంచెముగా; నగుచున్‌= నవ్వుతూ. 


తాత్సర్యం: అప్పరసలు నృత్యం చేస్తూ పాటలు పాడుతూ, సంతోషంతో ఉత్సాహం (ప్రదర్శిస్తున్నారు. మునీశ్య్వరులందరూ 
తనను అనేక విధాలుగా బాగా స్తోత్రాలు చేస్తున్నారు. అపుడు దేవనాయకులను చూచి చిరునవ్వు నవ్వుతూ. 


క. “సారథి యెవ్వం? డనుటయు । వారలు 'నీ చిత్తమునకు వచ్చిన వానిం 
గారుణ్యంబున( గైకొని । తేరునడప( బనుపుమనిరి ధీరవిచారా! 285 
ప్రతిపదార్థం: ధీరవిచారా!= స్థిరమైన ఆలోచనకలవాడా! శల్యా!; (శివుడు); సారధి= సూతుడు ఎవ్వండు= ఎవడు; అనుటయున్‌= 


అని అడుగగా; వారలు= దేవనాయకులు; నీ చిత్తమునకున్‌= నీ మనస్సుకు; వచ్చిన= నచ్చిన; వానిన్‌= అతడిని; కారుణ్యంబునన్‌= 
దయతో; కైకొని= స్వీకరించి; తేరు= రథాన్ని; నడపన్‌= త్రోలటానికి; పనుపుము= ఆజ్ఞాపించు; అనిరి= అన్నారు. 


తాత్సర్యం: స్థిరమైన ఆలోచన కల శల్యా!, శివుడు 'సారథి ఎవడు?’ అని అడిగాడు. దేవతలు 'నీకు నచ్చినవాడిని 
నీవే దయతో తీసికొని రథం నడుపు మనుముి అన్నారు. 


వ. అనవుడు నద్దేవుండు. 286 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అట్లా అనగా; ఆ+దేవుండు= ఆ దేవుడైన శివుడు. 
తాత్సర్యం: అట్లా అనగా ఆ దేవుడైన శివుడు. 


తే. “అరయ నెవ్వా(డు నాకంటె నధికు( డతని । మీర యెటి(గి యొనర్చు(డు సారధిత్వ 

మునకు” ననిచెప్పటయు మహామునుల( గూర్జి । కొని యమర్త్యులు సంభృతవినయు లగుచు 287 
ప్రతిపదార్థం: అరయన్‌= ఆలోచింపగా; ఏ+వా(డు= ఎవడు; నాకంటెన్‌= నాకన్నా; అధికుడు= గొప్పవాడో; అతనిన్‌= 
అతడిని; మీరు+అ+ఎటి(గి= మీరే తెలిసికొని; సారథిత్వమునకున్‌= సూతభావానికి, రథం(త్రోలేపనికి; ఒనర్చు(డు= నియమించండి; 
అని; చెపుటయున్‌= చెప్పినందువలన; అమర్త్యులు= దేవతలు; మహామునులన్‌+కూర్చి= మహర్షులను సమావేశపరిచి; 
సంభృత= బాగా నిండిన; వినయులు= అణకువ కలవారు; అగుచున్‌= అవుతూ. 


తాత్సర్యం: నాకంటె గొప్పవాడెవడో ఆలోచించి మీరే తెలిసికొని, అతడిని నాకు సారధిగా నియమించండి” అని 
చెప్పాడు. అపుడు దేవతలు మహామునులనందరినీ ఒకచోట సమావేశపరిచి, మిక్కిలి వినయంతో. (తరువాతి 
వచనంతో అన్వయం). 


వ. కమలాసను కట్టెదిరికిం జని భక్తిం బ్రణమిల్లి 'దేవా! నీ వలన నీలగ్రీవుండు ప్రసన్నుం డయ్యె భవదాజ్ఞ 'నే 
మితనికి రథంబుం దగు సాధనంబులు సమకట్టితిమి సారథి దొరకకున్నవా( డది యెట్లనిన సారథ్యం 
బాచరించు పురుషుండు బలసత్త్వంబుల రథికునకధికుండు గావలసియుండు రథంబు పృథ్వి, రథ్యంబులు 
వేదంబులు, రథికుండు రుద్రుండు, రథచోదకుండు సులభుం డగునే? గుణాధికుండ వగు నీ విప్పనికిం 


132 శ్రీమదాంధ్ర మహాభారతము 


బూనవలయు దానవ భయభ్రాంతులమైన మమ్ము రక్షింపుము మా కేడుగడయు నీవ భవదీయ ప్రసాదంబున 
బ్రదికెద' మని చాంగిలి మైక్కినం బరమాదరంబున నెత్తి యప్పరమేష్టి వారలం గారుణ్యంబునం గనుంగొని. 
288 
ప్రతిపదార్థం: కమలాసను= పద్మాసనుడైన (బ్రహ్మయొక్క; కడు+ఎదిరికిన్‌= మిక్కిలిముందరికి; చని= వెళ్ళి; భక్తిన్‌= భక్తితో; 
ప్రణమిల్లి= నమస్కరించి, దేవా!= దేవుడా!; నీ వలనన్‌= నీపట్ట; నీల(గ్రీవుండు= నీలకంఠుడైన శివుడు; (ప్రసన్నుండు= 
సంతోషించినవా(డు; అయ్యెన్‌= ఐనాడు; భవత్‌= నీయొక్క; ఆజ్ఞన్‌= ఆజ్ఞచేత; ఏము= మేము; ఇతనికిన్‌= ఈ రు(ద్రుడికి; 
రథంబున్‌= తేరునూ; తగు= తగిన; సాధనంబులు= పనిముట్టూ; సమకట్టితిమి= సిద్దంచేశాము; సారథి= సూతుడు; 
దొరకకున్నవా(డు= దొరకటంలేదు; అది= ఆ (ప్రకారం; ఎట్టు+అనినన్‌= ఎలాగంటే; సారథ్యంబు= రథంత్రోలేపని; ఆచరించు= 
చేసే; పురుషుండు= మగవాడు; బల= శరీరబలంచేతనూ; సత్త్యంబులన్‌= మనశ్ళక్తి చేతనూ; రథికునకున్‌= రథంపై ఉండి 
యుద్దంచేసేవాడికంటె; అధికుండు= గొప్పవాడు; కావలసి= అయియుండవలసి; ఉండున్‌= ఉంటాడు; రథంబు= తేరు; పృథ్వి= 
భూమి; రథ్యంబులు= గుర్రాలు; వేదంబులు= వేదాలు; రథికుండు= తేరిపై ఉండి యుద్దంచేసేవాడు; రు(ద్రుండు= మే रष; 
రథచోదకుండు= రథం త్రోలేవాడు; సులభుండు= తేలికగా లభించేవాడు; అగునే?= అవుతాడా?; గుణ= సుగుణాలచేత 
రు(ద్రునిదైన తమోగుణంకంటె గొప్పదైన రజోగుణంచేత; అధికుండవు= గొప్పవాడవు; అగు= అయిన; నీవు= సృష్టికర్తవయిన 
నీవు; ఈ+పనికిన్‌= ఈ రథం (త్రోలేపనికి; పూనవలయున్‌= పూనుకొనాలి; దానవ= రాక్షసులవలన వచ్చిన; భయ= 
భయంచేత; బ్రాంతులము+ఐన= తిరుగుచున్నవారమైన, (భ్రమకలవారమైన; మమ్మున్‌= మమ్ములను; రక్షింపుము= కాపాడుము; 
మాకున్‌= శరణాగతులమైన మాకు; ఏడుగడయున్‌= రక్షకుడవూ; నీవు+అ= నీవే; భవదీయ= నీదైన; (ప్రసాదంబునన్‌= 
అనుగ్రహంచేత; (బ్రదికెదమని= జీవిస్తాము అని; చాణిలి= సాష్టాంగముగా నేలపైపడి; (మొక్కినన్‌= నమస్కరింపగా; 
పరమాదరంబునన్‌= మిక్కిలి గౌరవంతో; ఎత్తి= లేవనెత్తి; ఆ+పరమేష్టి= ఆ (బ్రహ్మ; వారలన్‌= ఆ దేవతలను; కారుణ్యంబునన్‌= 
దయతో; కనుంగొని= చూచి. 


తాత్సర్యం: (వా రందరూ) (బ్రహ్మదేవుడి సమక్షానికి వెళ్ళారు. భక్తితో నమస్కారం చేశారు. దేవా! నీలకంఠుడు 
£ పట్లనూ, నీవు కారణంగా మాపట్లనూ సంతుష్టుడయ్యాడు. నీ ఆజ్ఞతో మే మీయనకు ఒక రథమూ, తగిన 
పనిముట్టూ సమకూర్శిపెట్టాము. సారథి ఒకడే దొరకలేదు. అదెట్లా అంటే సారథి అయినవాడు బలంలోకాని, 
మానసికబలంలోకాని రథికుడికంటె గొప్పవాడు కావాలి. రథం భూమి, గుర్రాలు వేదాలు, రథికుడు రుద్రుడు 
అయినప్పుడు తగిన సారథి అంత తేలికగా ఎట్టా దొరుకుతాడు? నీవు గుణాధికుడవు. కనుక నీవే సారధివి కావాలి. 
మేము రాక్షసుల భయంతో భ్రాంతులమైపోయాము. మమ్ములను రక్షించుము. మాకు రక్షకుడవు నీవే. నీ అనుగ్రహంతో 
(బ్రతుకుతాము' అని నమస్కరించేసరికి, మిక్కిలి ఆదరంతో వారిని పైకి లేవదీసి, బ్రహ్మదేవుడు కరుణతో చూచి. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 
ఉ. “మీరు నిజంబ చెప్పితిరి మిక్కిలి నేర్పును లావుగల్లినన్‌ 

సారథి పోరులన్‌ రథికసత్తము( దా గెలిపించు బుద్ది దో 

స్పార విలాస భంగులకు శర్వు(డు మెచ్చ నాగమాత్మ 8 

దార హయంబులన్‌ నడపెదన్‌ దనుజుల్‌ 236900८9 నట్లుగన్‌.' 289 


ప్రతిపదార్థం: మీరు= మీరందరునూ; నిజంబు+అ= సత్యమే; చెప్పితిరి= పలికితిరి; మిక్కిలి= రథికుడికంటె అధికమైన; 
నేర్పును= చాతుర్యమూ; లావు= బలమూ; కల్లినన్‌= ఉన్నట్లయితే; సారథి= సూతుడు; తాన్‌= స్వయంగా; రథికసత్తమున్‌= 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 133 
రథికులలో శ్రేష్టుడైనవాడిని; పోరులన్‌= యుద్దాలలో; గెలిపించున్‌= విజయం పొందేటట్టు చేస్తాడు; బుద్ది= తెలివియొక్క; 
< विण భుజబలంయొక్క; విలాస భంగులకున్‌= మెరసే రీతులకు; శర్వుడు= రుద్రుడు; మెచ్చన్‌= మెచ్చుకొనేటట్టూ; 
దనుజుల్‌= రాక్షసులు; వెజిగందునట్టుగన్‌= ఆశ్చర్యపోయేటట్టూ, భయపడేటట్టూ; ఆగమ+ఆత్మక= వేదరూపాలయిన; 
ఉదార= గొప్పవైన; హయంబులన్‌= గుణాలను; నడపెదన్‌= నడుపుతాను. 


తాత్సర్యం: మీరు నిజమే చెప్పారు. రథికుడికంటె అధికమైన నేర్చూ, బలమూ తనకుంటేనే సారథి యుద్దాలలో 
రథికుడిని గెలిపిస్తాడు. కనుక, నా తెలివినీ, భుజబలాన్నీ రుద్రుడు మెచ్చుకొనేరీతిగ, దానవులు భయపడేటట్లుగ, 
ఆశ్చర్యపోయే టట్టుగ వేదాశ్యాలను నడుపుతాను.” 


వ. అనిపలికి సురగణంబు ముదంబునం బొదల( దనచేతి కమండలు వొక్కెడనిడి జడముడి బిగియించి యజిన 
పరిధానంబు దృఢంబుగా బంధించి ప్రణవంబునం ద్వష్టయొనర్చిన మునికోల వుచ్చికొని నొగ లెక్కె నిట్లు 
లోకపితామహుని సురలు శంకరునకు సారథ్యంబు సేయించి' రని చెప్పి దుర్యోధనుండు వెండియు నిట్లనియె. 

290 


ప్రతిపదార్థం: అని; పలికి= చెప్పి; సురగణంబు= దేవతల సమూహం; ముదంబునన్‌= సంతోషంతో; పొదలన్‌= ఒప్పగా; 
తనచేతి= తన హస్తంలోని; కమండలువు= జలపా(త్ర; ఒక్క+ఎడన్‌= ఒకచోట; ఇడి= ఉంచి; జడముడిన్‌= తలమీది 
జడలబంధాన్ని; బిగియించి= గట్టిగాకట్టి; అబిన= బింకతోలు అనే; పరిధానంబు= మొలనున్న వస్త్రం; దృఢంబు+కాన్‌= 
గట్టిగా; బంధించి= కట్టి; ప్రణవంబునన్‌= ఓంకారంతో; త్వష్ట= విశ్వకర్మ; ఒనర్భిన= చేసిన; మునికోల= కమ్బీకర్ర; పుచ్చికొని= 
తీసికొని; నొగలు= తొట్టిలోనికి; ఎక్కెన్‌= ఆరోహించాడు; ఇట్టు; సురలు= దేవతలు; లోకపితామహునిన్‌= లోకాలకు తాత 
అయిన (బ్రహ్మను, (బ్రహ్మచేత; శంకరునకున్‌= శివుడికి; సారథ్యంబు= సూతుడిపని; రథంతోలటం; చేయించిరి= కావించేటట్లు 
చేశారు; అని; చెప్పి; దుర్యోధనుడు; వెండియున్‌= మళ్ళీ, ఇట్లు; అనియెన్‌. 


తాత్సర్యం: ఇట్టా చెప్పి, దేవతలందరూ సంతోషించేటట్లు తన చేతిలో ఉన్న కమండలువు ఒకచోట పెట్టాడు. 
తలమీది జడలముడి బిగించాడు. మొలన వలువగా ఉన్న జింకతోలు గట్టిగా కట్టాడు. విశ్వకర్మ ఓంకారంతో 
రూపొందించిన ములుకోల తీసుకొన్నాడు. తొట్టిలోని కెక్కాడు. ఇట్లా దేవతలు (బ్రహ్మదేవుడిచేత శంకరుడి రథం 
తోలించారు.” అని చెప్పి, దుర్యోధను డింకా ఇట్టా అన్నాడు: 
క “హరు లమ్మహాతు లిరువుర । భరియించుట కోర్వలేక పడుటయు నెత్తెన్‌ 

వెరవున లావున వాగిెలు । ధరియించుచు( బద్మభవు(డు ధరణీనాథా! 291 


ప్రతిపదార్థం: ధరణీనాథా!= భూపతీ! శల్యా!; హరులు= గుర్రాలు; ఆ+మహాత్ములు= ఆ మహనీయులను; ఇరువురన్‌= 
ఇద్దరినీ; భరియించుటకున్‌= మోయటానికి; ఓర్వలేక= తాళలేక; పడుటయున్‌=- పడిపోయినందువలన; పద్మభవు(డు= 
పద్మంలో పుట్టిన (బ్రహ్మ; వెరవునన్‌= ఉపాయంతోనూ; లావునన్‌= బలంతోనూ; వాగెలు= పగ్గాలు; ధరియించుచున్‌= 
పట్టుకొంటూ; ఎత్తెన్‌= లేవదీశాడు. 


తాత్సర్యం: 'మ॥ద్రరాజా! శల్యా! ఆ గుర్రాలు ఆ మహానుభావులనిద్దరినీ మౌయలేక పడిపోయాయి. అపుడు (బ్రహ్మ 
శక్తియుక్తులతో గుర్రాల పగ్గాలు పట్టుకొంటూ వాటిని పైకి లేవదీశాడు. 


134 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఎత్తి యత్తురంగంబులకు వెండియు వీర్యశౌర్యంబులు గలుగ ననుగ్రహించి రథంబు గడపం దత్మొశలంబు 
గొనియాడి కామదమనుం డా దనుజుల దుర్గంబుల దెసకు నరదంబు వటిపుము నేడు జగంబుల యలజడి 
మాన్లెద నాచేతి బలువుసూడు' మని పలికిన నప్పరమ సారథి మనోమారుత జవసత్త్వంబులు గలుగు 
నవ్వేదాశ్వంబులం బటిప నథర్వాంగిరసులు చక్రరక్షకులయి చనుదేర నత్తే రా పురంబుల కడరిన నయ్యాదిమ 
८९७००८०. 292 


ప్రతిపదార్థం: ఎత్తి= లేవదీసి; ఆ+తురంగంబులకున్‌= ఆ గుర్రాలకు; వెండియున్‌= ఇంకా; వఏర్యశౌర్యంబులు= ఏరత్వమూ, 
శూరత్వమూ; కలుగన్‌= కలిగేటట్టుగా; అనుగ్రహించి= దయచూపి; రథంబు= తేరు; కడపన్‌= నడపగా; తద్‌+కౌశలంబు= 
అతడినేర్సును; కొనియాడి= (ప్రశంసించి; కామదమనుండు= మన్మధుడిని జయించిన పరమేశ్వరుడు; ఆ దనుజాల= ఆ 
దానవులయొక్క; దుగ్గంబుల= పురాలయొక్క; దెసకున్‌= దిక్కునకు; అరదంబు= తేరు; పజపుము= (త్రోలుము; నే(డు= 
ఈ దినం; జగంబులు= లోకాలయొక్క; అలజడి= ఆపదను; మాన్ఫెదన్‌= పోగొడతాను; నాచేతి= నా హస్తంయొక్క; బలుపు= 
బలం; చూడుము+అని; పలికినన్‌= పలుకగా; ఆ+పరమసారథి= ఆ గొప్పసూతుడు; మనః= మనస్సుయొక్క; మారుత= 
వాయువుయొక్క; (వరుసగా) జవ= వేగమూ; సత్యంబులు= బలమూ; కలుగు= ఉండిన; ఆ+వేద= ఆ వేదాలనే; అశ్యంబులన్‌= 
గుర్రాలను; ८6:35 = త్రోలగా; అథర్ల్వ+అంగిరసులు= అధథర్వుడు, అంగిరసుడు అనే మునులు; చ(క్రరక్షకులయి= రెండు 
చక్రాలకూ రక్షణ చేసేవారై; చనుదేరన్‌= రాగా; ఆ+తేరు= ఆ రథం; ఆ పురంబులకున్‌= ఆ (త్రిపురాలవైపునకు; అడరినన్‌= 
త్వరపడగా; ఆ+ఆదిమ రథికుండు= ఆ (ప్రథమ రథికుడైన పరమేశ్వరుడు. 


తాత్సర్యం: అట్టా లేవనెత్తి. ఆ గుర్రాలకు ఇంకా వఏరత్వమూ, శౌర్యమూ కలిగేటట్లు దయ చూపించాడు. రథం 
నడిపించాడు. అపుడు కామాంతకుడైన హరుడు (బహ్మయొక్కనేర్పును ప్రశంసించాడు. © రాక్షసుల పట్టణాలవైపు 
రథం తోలుము. ఈవేళ లోకాల ఆపద, బాధ తొలగిస్తాను. నాచేతి బలం చూడుము” అన్నాడు. ఆ మహాసారధథి 
(బ్రహ్మదేవుడు మనోవేగమూ, మారుతబలమూ కల ఆ వేదాలనే గుర్రాలను (త్రోలాడు. అధర్వుడూ, అంగిరసుడూ 
అనే మునులు చక్రరక్షకులుగా వచ్చారు. అట్లా ఆ రథం (త్రిపురాలమీదికి వెళ్ళేసరికి ఆ ప్రథమరధథికుడు హరుడు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఉస్మా. వావి. ప్రతులు అథర్వకు బదులు అధర్వ అనటం ముధద్రాప్రామాదికం. 


రుద్రుడు త్రిపురంబుల సంహరించి సురల సంతోషపణుచుట (సం. 8-24-117) 


29 


కోప సందీప్తు(డై చాపంబు సజ్యంబు । గావించి మౌర్వి మార్గణము ब्ध 
పాశుపతాస్త్ర సంబద్ధంబుగా( జేసి । పురములు 28००2888 బుద్దినిలుప 

నవి యొక్కచోటికి నప్పడ కూడిన । మునులును సురలును 8००८००८ బొంది 
గెలుగెలుమంచు నగ్గింప నయ్యుగ్రుండు । దెగ వాపి యేసిన దితిజయుతము 


ఆ. గా(బురత్రయంబు కాలి నీటై పశ్చి । कणत దొర(గ నమ్మహాగ్ని లోక 
ములు దహింప(జోచ్చి బురహరు( డది మానె । సంతసిల్లై సకల జంతువులును. 293 


కర్ణపర్వము ~ ప్రథమాశ్వాసము 135 


ప్రతిపదార్థం: కోప= అలుకచేత; సందీప్పుడు+ఐ= మిక్కిలి వెలిగినవాడై; చాపంబు= ధనుస్సు; సజ్యంబు+కావించి= ఎక్కుపెట్టి; 
మౌర్సిన్‌= అల్లైత్రాటిపై; మార్గణమున్‌= అమ్మును; కూర్చి= సంధించి; పాశుపత+అస్త్ర= పాశుపతమనే అస్ర్రంతో; సంబద్దంబు= 
కూడినది; కాన్‌+చేసి= అయ్యేటట్టు కావించి; పురములు= నగరాలు; మూంటిని= మూడింటిని; బుద్దిన్‌= మతిలో; నిలుపన్‌= 
ఉంచగా, స్మరించగా; అవి= ఆ (త్రిపురాలు; ఒక్కచోటికిన్‌= ఒక్క (ప్రదేశానికి; అప్పుడు+అ= ఆ సమయంలోనే; కూడినన్‌= 
చేరగా; మునులును= బుషులూ; సురలును= దేవతలూ, ముదమున్‌+పొంది= సంతోషం చెంది; గెలు= జయించు; 
గెలుము= జయించుము; అంచున్‌= అని పలుకుతూ; అగ్గింపన్‌= (ప్రశంసించగా; ఆ+ఉ(గుండు= ఆ రుద్రుడు; తెగ= 
ఎక్కుపెట్టిన అల్లైత్రాడు; పాపి= తొలగించి లాగి; ఏసినన్‌= ప్రయోగించగా; దితిజయుతముగాన్‌= దైత్యులతోసహా; పురత్రయంబు= 
త్రిపురాలు; కాలి= తగులబడి; నీణు+ఐ= భస్యమై; పళ్ళిమ+అబ్దిన్‌= పడమటి సముద్రంలో; తొరంగన్‌= పడగా; ఆ+మహా+అగ్ని= 
ఆ గొప్ప నిప్పు; లోకములు= లోకాలను; దహింపన్‌= తగులబెట్టడానికి; చొచ్చెన్‌= (ప్రారంభించింది; పురహరు(డు= (త్రిపురాలను 
హరించిన హరుడు - శివుడు; అది= ఆ అగ్నిని; మాన్ఫెన్‌= ఆర్సినాడు; సకల జంతువులును= సమస్త ప్రాణులూ; 


సంతసి ల్లెన్‌= సంతోషించాయి. 


తాత్సర్యం: (శివుడు) కోపంతో వెలిగిపోతూ, ధనుస్సు ఎక్కు పెట్టాడు. य అమ్ము సంధించాడు. దానికి 
పాశుపతాస్త్రం జోడించాడు. మనస్సులో (త్రిపురాలను తలచుకొన్నాడు. వెంటనే అవి ఒకచోటికి చేరాయి. బుషులూ, 
దేవతలూ జయజయ! అంటూ (ప్రశంసించారు. అప్పుడు రుద్రుడు నారిలాగి, ప్రయోగించాడు. దానితో దానవులతో 
సహా (త్రిపురాలు తగులబడి బూడిద అయిపోయి, పడమటి సముద్రంలో పడ్డాయి. ఆ మహాగ్ని లోకాలను 
దహింపసాగింది. (త్రిపురహరుడు హరుడు దానిని ఆర్సివేశాడు. సమస్త ప్రాణులూ సంతోషించాయి. 


వ. అప్పు డనిమిష మునిజనంబులు గృతకృత్యులయి భూతనాథుం బ్రణుతించి యతం డనుమతిసేయ 
నంబుజాసనుండు లోనుగా నందటు నిజస్థానంబులకుం జని రివ్విధంబున లోకహితార్థంబుగా నప్పరమేష్టి 
శివునకు సారథ్యం బనుష్టించె నీవు నట్ల పోలె( గౌరవ రక్షణార్థంబుగా రాధేయు రథంబు గడపు మిక్కర్ణునకు 
నక్కిరీటికి( గృష్టునకున్‌ బలశౌర్యంబుల నెక్కుడయినవా(డవు మదీయ జీవితంబును రాజ్యంబును 
భవదధీనంబులు వానిం గలిగింపను జయంబును సుఖంబును గావింపను నీవ యొడయండ విక్మార్యం 
బాచరించి నన్ను రక్షింపు' మని ప్రార్థించి నీ పుత్రుండు మద్రపతికి మటియు నిట్లనియె. 294 


ప్రతిపదార్థం: అప్పుడు; అనిమిషమునిజనంబులు= దేవతలూ, మునులూ, లేదా దేవమునులు, కృత= చేయబడిన; కృత్యులు= 
(తమ) పనికలవారు; అయి= ఐ; భూత= సమస్తప్రాణులకూ; నాథున్‌= స్వామిని; ప్రణుతించి= మిక్కిలి స్తుతించి; అతండు= 
శివుడు; అనుమతి+చేయన్‌= అనుజ్ఞ ఈయగా, అంబుజాసనుండు= పద్మం ఆసనంగా గల (బ్రహ్మదేవుడు; లోనుగాన్‌= 
మొదలుగా; ७०८९००३ = ఎల్లరూ; నిజస్థానంబులకున్‌= తమ ప్రదేశాలకు, తమ నివాసాలకు; చనిరి= వెళ్ళారు; ఈ+విధంబునన్‌= 
ఈ ప్రకారంగా; లోక= లోకాలయొక్క; హిత+అర్థంబుగాన్‌= మేలుకోసమై; ఆ+పరమేష్టి= ఆ (బ్రహ్మదేవుడు; శివునకున్‌= 
శివుడికి; సారథ్యంబు= సూతుడిపని; అనుష్టించెన్‌= చేశాడు; నీవున్‌= నీవుకూడా; అట్టు+అ+పోలెన్‌= ఆ విధముగానే; 
కౌరవరక్షణ+అర్థంబుగాన్‌= కౌరవులను కాపాడేనిమిత్తంగా; రాధేయురథంబు= కర్గుడితేరును; కడపుము= నడుపుము; 
ఈ+కర్ళునకున్‌= ఈ అంగరాజుకీ; ఈ+కిరీటికిన్‌= ఈ అర్జునుడికీ; కృష్ణునకున్‌= కృష్ణుడికీ; బలశౌర్యంబులన్‌= బలంలోనూ, 
శూరత్వంలోనూ; ఎక్కుడు+అయినవా(డవు= అధికుడవైనవాడవు; మదీయ= నాదైన; జీవితంబును= ప్రాణమూ; రాజ్యంబును= 
రాజ్యమూ; భవత్‌= నీయొక్క; అధీనంబులు= వశంలోనివి; వానిన్‌= ప్రాణాన్నీ, రాజ్యాన్ని; కలిగింపను= కలుగజేయటానికీ; 
జయంబును= గెలుపునూ; సుఖంబును= సౌఖ్యాన్నీ; కావింపను= కలిగించటానికీ; నీవు+అ= నీవే; ఒడయండవు= భర్తవు, 


136 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రభువవు; ఈ+కార్యంబు= ఈ పని; ఆచరించి= చేసి; నన్నున్‌= నిన్నాశ్రయించిన నన్ను; రక్షింపుము+ అని= కాపాడుమని; 


ప్రార్థించి= వేడికొని; నీ పుత్రుండు= నీ కుమారుడు; మధద్రపతికిన్‌= మ।ద్రరాజుతో; మణియున్‌+ఇట్టు+ అనియెన్‌= ఇంకా 
ఇట్టు చెప్పాడు: 


తాత్సర్యం: అపుడు దేవతలూ, మునులూ కావాలనుకొన్న పని అయిపోయింది కనుక, భూతపతి ఉమాపతిని బాగా 
స్తుతించారు. ఆయన అనుజ్ఞ ఇచ్చినందున (బ్రహ్మాదులందరూ తమ తమ నివాసాలకు వెళ్ళారు. ఇట్లా (బ్రహ్మ 
అంతటివాడు లోకం మేలుకోసం శివుడి రథం నడిపాడు. కనుక నీవు కూడా కౌరవరక్షణకొరకు కర్టుడి రథం 
నడిపించుము. నీవే కర్లుడికంటె, ఆ అర్షునుడికంటె, కృష్ణుడికంటె బలంలోనూ, శౌర్యంలోనూ ° గొప్పువాడవు. నా 
ప్రాణమూ, రాజ్యమూ నీ అధీనంలో ఉన్నాయి. నాకు ప్రాణం పోయాలన్నా, రాజ్యమివ్యాలన్నా, నన్ను గెలిపించాలన్నా, 
సుఖపెట్టాలన్నా - నీవే అధికారివి కాబట్టి, ఈ పని చేసిపెట్టి నన్ను రక్షించుము” అని నీ కుమారుడు దుర్యోధనుడు 
ప్రార్థించి, శల్యుడితో ఇంకా ఇట్లా అన్నాడు: 
సీ. “ఇది యొక్కయితిహాస మే నొద్దనుండ ధ । ర్మ ప్రవీణుండగు బ్రాహ్మణుండు 
ధృతరాష్ట్ర వసుమతీపతికి( జెప్పిన యది । వినుము భార్గవ వంశమున బ్రసిద్దు 
డగు జమదగ్నికి నత్యంతనిర్మల । మతి రాము డుదయించె నతనిచేయు 
తపమున హరు(డు ప్రత్యక్షమై నిలిచిన । నతడు దివ్యాస్రంబు లడుగుటయును 


ఆ. నమ్మహాత్ము( డశుచు లైనవారల నవి । నిర్ణహించుగాన నీవు పరమ 
శుచివిగమ్ము నీకు జొప్పుడు నఖిల మ । హాస్త్ర వీర్య' మనియె నాదరమున. 295 


ప్రతిపదార్థం: ఇది= ఈ చెప్పబోయేది; ఒక్క= ఒక; ఇతిహాసము= మునుపు జరిగినకథ; ఏను= నేను; ఒద్దన్‌= సమీపంలో; 
ఉండన్‌= ఉండగా; ధర్మ(ప్రవఏీణుండు= ధర్మమునందు నిపుణుడు; అగు= అయిన; బ్రాహ్మణుండు= ఒక విప్రుడు; ధృతరాష్ట్ర 
వసుమతీపతికిన్‌= ధృతరాష్ట్ర భూపతికి; చెప్పిన+అది= చెప్పినది; వినుము; భార్గవవంశమునన్‌= భృగువంశంలో; (ప్రసిద్దు(డు= 
సేరుకెక్కినవాడు; అగు= అయిన; జమదగ్నికిన్‌= జమదగ్ని అనే మునికి; అత్యంత= మిక్కిలి; నిర్మలమతి= స్వచ్చమైన 
బుద్దిగల; రాము(డు= పరశురాముడు; ఉదయించెన్‌= జన్మించాడు; అతనిచేయు= అతడుచేసే; తపమునన్‌= తపస్సువలన; 
హరు(డు= శివుడు; ప్రత్యక్షమై= సాక్షాత్కరించి; నిలిచినన్‌= నిలబడితే; అత(డు= పరశురాముడు; దివా స్రంబులు= 
దివ్యములైన మం('త్రప్రయుక్తాలయిన ఆయుధాలు; అడుగుటయునున్‌= ఇమ్మని కోరగా; ఆ+మహాత్ము(డు= ఆ ఉదారస్వభావం 
గల శివుడు; ఆదరమునన్‌= వాత్సల్యంతో; అశుచులైన వారలను= శుచిగా ఉండనివారిని; అవి= ఆ దివ్యా(స్తాలు; నిర్ణహించున్‌= 
పూర్తిగా తగలబెడతాయి; కాన= కనుక; నీవు; పరమశుచివి+కమ్ము= మిక్కిలి పరిశుద్దుడవు కమ్ము; నీకున్‌= శుచివైన నీకు; 
అఖిల= సమస్తమైన; మహా+అస్ర్ర= గొప్ప అస్ర్రములయొక్క; వీర్యము= శక్తి; చొప్పుడున్‌= లభిస్తుంది; అనియెన్‌= అనిచెప్పాడు. 


తాత్సర్యం: “ఇది మునుపు జరిగిన ఒక వృత్తాంతం. ధర్మనిపుణుడైన (బ్రాహ్మణుడొకడు నేను ధృతరాష్ట్ర మహారాజు 
దగ్గర ఉన్న సమయంలో ఆయనతో చెప్పాడు. అది వినుము. భృగువంశంలో (ప్రసిద్దుడు జమదగ్ని. ఆయనకు 
జన్మించాడు అత్యంత నిర్మల బుద్దిశాలి పరశురాముడు. ఆయన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు 
పరశురాముడు దివ్యా(స్తాలు కావాలన్నాడు. అపుడు ఉదారస్వభావం కల శివుడు వాత్సల్యంతో ఆయనతో 'అవి 
శుచులు కాని వారిని తగులబెట్టుతాయి. కనుక నీవు పరమ పరిశుద్దుడవు కమ్ము, నీకు ఆ మహ స్తాలన్నింటి శక్తి 
వస్తుంది” అని చెప్పాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 137 


వ. అనిన విని జామదగ్నుండు వినతుండై “నాకెప్పుడు పాత్రత్వంబు గలిగె నప్పడ నీవుతలంచి దయసేతువు 


గాక నీకు శుశ్రూష సేయుచుండునట్లుగా( బ్రసాదింపవలయు' నని విన్యవించిన విని కరుణాయత్తబిత్తుండగు 
భవుం డవ్వరం బిచ్చిన నమ్మహాత్ముండు నియమ నిష్టాపరుండై పూజోపహార ప్రముఖ విధానంబుల నద్దేవు 
నారాధించు చుండ ననేక సంవత్సరంబులు సన నొక్కనా(డు పరమేశ్వరుండు ప్రసాదలసితాననుండై 
గౌరీదేవికి నతనిం జూపుచు. 296 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పుగా; విని= విని; జామదగ్న్యుండు= జమదగ్ని పుత్రుడైన పరశురాముడు; వినతుండు+ఐ= 
నమస్కరించినవాడై; నాకున్‌= నిన్ను మెప్పించిననాకు; ఎప్పుడు= ఏ సమయూనికి; పాత్రత్య్వంబు= అర్హత; కలిగెన్‌= కలుగుతుందో; 
అప్పుడు= ఆ సమయంలోనే; నీవు; తలంచి= సంకల్పించి; దయ+చేతువుగాక= ఇత్తువుగాక; నీకున్‌= ఈయటానికి 
అంగీకరించిన నీకు; శుశ్రూష= సేవ; చేయుచున్‌= చేస్తూ; ఉండునట్టుగాన్‌= ఉండేటట్లుగా; ప్రసాదింపుము= అనుగ్రహించుము; 
అని; విన్నవించినన్‌= విజ్ఞప్రిచేయగా; విని= ఆలకించి; కరుణా= "83; ఆయత్త= వశమైన; చిత్తుండు= మనస్సుకలవాడు; 
అగు= అయిన; భవుండు= శివుడు; ఆ+వరంబు= ఆ వరం; ఇచ్చినన్‌= ఇవ్వగా; ఆ+మహాత్ముండు= ఆ ఘనత వహించిన 
పరశురాముడు; నియమనిష్టాపరుండు+ఐ= తపః సంతోష స్వాధ్యాయ ఈశ్వర (ప్రణిధాన రూప నియమమందు స్థిరమైన 
ఆసక్తి కలవాడై; పూజా+ఉపహార= అర్బనచేయటం, నైవేద్యం పెట్టటం; ప్రముఖ= మొదలయిన; విధానంబులన్‌= పద్దతులతో; 
ఆ+దేవున్‌= ఆ పరమేశ్వరుడిని; ఆరాధించుచుండన్‌= సేవిస్తుండగా; అనేక= బహు; వత్సరంబులు= సంవత్సరాలు; చనన్‌= 
గడవగా; ఒక్కనాడు= ఒకరోజున; పరమ+ఈళశ్వరుండు= మిక్కిలి గొప్ప (ప్రభువైన శివుడు; ప్రసాద= సంతోషంచేత, 
దయచేత; లసిత= (ప్రకాశిస్తున్న; ఆననుండై= ముఖం కలవాడై; గౌరీదేవికిన్‌+ఆతనిన్‌= గౌరీదేవికి పరశురాముడిని; చూపుచున్‌= 
చూపిస్తూ 


తాత్సర్యం: అట్లా చెప్పేసరికి, వినిన పరశురాముడు పరమేశ్వరుడికి ప్రణామంచేశాడు. 'నా కెప్పుడు అర్హత కలిగితే 
అపుడే నీవు సంకల్పించి ఇద్దువుగాని. అంతవరకూ నీ సేవచేస్తూ ఉండేటట్టు అను(గ్రహించుము' అని విజ్ఞప్తి చేశాడు. 
శివుడు మనస్సులో కరుణ కలిగి, ఆయన దాని కంగీకరించాడు. పరశురాముడు నియమనిష్టలతో అర్భన నైవేద్య 
సమర్పణ ప్రకారాలతో ఆ మహాదేవుడిని ఆరాధిస్తుండగా, చాలా సంవత్సరాలు గడచిపోయాయి. ఒకనాడు 
సంతోషానుగ్రహాలతో ముఖం కళకళలాడుతుండగా పరమేశ్వరుడు గౌరీదేవికి అతడిని చూపిస్తూ. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


విశేషం: దయసేతువు - దయసేయుదువు అని ఉండాలి. తిక్కన 'చేతువు' అని ప్రయోగించి ఉండడు. ఎక్కడో పొరపాటు 
జరిగి ఉండాలి. ఛందోనిర్భంధం లేదు కదా. గద్యమే కదా! 


క్ర “'రాము(డు విమలవ్రత చ । ర్యామహితు(డు నాకు భక్తు డని పలుమాటుం 
దా ముద్దు సేసి మృదువచ । నామృత సంసిక్తు( జేయు నా సమయమునన్‌.' 297 


ప్రతిపదార్థం: రాము(డు= భార్గవరాముడు; విమల= స్వచ్చమైన; (వ్రతచర్యా= (వ్రతాన్ని ఆచరించటంచేత; మహితు(డు= 
గొప్పవాడు; నాకున్‌= నాపై; భక్తుడు= భక్తి కలవాడు; అని; పలుమాలున్‌+తాన్‌= అనేక పర్యాయాలు తాను; ముద్దుచేసి= 
వాత్సల్యం చూపిస్తూ; మృదు= సుకుమారమైన; వచన+అమృత= మాటలనే అమృతంచేత; సంసిక్తున్‌= బాగా తడిసిన 
వానినిగా; చేయు= చేసే; ఆ సమయమునన్‌= ఆవేళలోనే. 


138 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'రాముడు నిష్కళంకంగా వ్రతాన్ని ఆచరిస్తాడు. అందువలన గొప్పవాడు. నా భక్తుడు” అని చాలాసార్లు 
వాత్సల్యం చూపిస్తూ పలుకులనే అమృతంతో అతడిని పూర్తిగా తడిపివేస్తున్న ఆ సమయంలోనే. 


వ. బలవంతులగు దనుజులచేత బాధితులయి బృందారకు లయ్యిందుధరు పాలికి భయ సంభ్రమములతో 

నరుగుదెంచి తమ యలజడి యెటి(గించిన. 298 
ప్రతిపదార్థం: బలవంతులగు= బలంకలవారైన; దనుజులచేతన్‌= రాక్షసులచేత; బాధితులు+అయి= పీడింపబడినవారై; 
బృందారకులు= దేవతలు; ఆ+ఇందుధరు= ఆ చంద్రుడిని ధరించే శివుడియొక్క; పాలికిన్‌= వద్దకు; భయ సం(భ్రమములతోన్‌= 
జడుపుతోనూ, తొ(ట్రుపాటుతోనూ; అరుగుదెంచి= వచ్చి; తమ= తమయొక్క; అలజడి= కలత; ఎతింగించిన(న్‌)= 
తెలియజేయగా. 


తాత్సర్యం: బలవంతులైన రాక్షసులు బాధలు పెట్టుతుంటే, దేవతలు ఆ శివుడి దగ్గరకు భయంతోనూ, 
త్రౌటుపాటుతోనూ వచ్చి, తమకు కలిగిన కలత గురించి తెలియజేశారు. అందువలన. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


७. జామదగ్న్య జూచి చయ్యన( జని దాన । వుల వధించి దేవతలకు బ్రీతి 

యాచరింపు మనియె హరు(డు దానికి మది । ముదము'( బొంది కేలుమొగిచి యతండు. 299 
ప్రతిపదార్థం: హరు(డు= శివుడు; జామదగ్భ్యున్‌= జమదగ్ని పుత్రుడైన రాముడిని; చూచి; చయ్యనన్‌= వేగంగా; చని= వెళ్ళి; 
దానవులన్‌= రాక్షసులను; వధించి= సంహరించి; దేవతలకున్‌= అమరులకు; పీతి= సంతోషం; ఆచరింపుము= చేయుము; 
అనియెన్‌= అన్నాడు; దానికిన్‌= ఆ మాటకు; అత(డు= భాగ్గవరాముడు; మదిన్‌= మనస్సులో; ముదమున్‌= సంతోషమును; 
పొంది= పొందినవాడై; కేలు= చేతులు; మొగిచి= మోడ్చి, నమస్కరించి. 


తాత్సర్యం: హరుడు భార్గవరాముడిని చూచి వెంటనే వెళ్ళి రాక్షసులను సంహరించి, దేవతలకు సంతోషం 
కలిగించుము' అన్నాడు. రాముడు ఆ మాటకు మనస్సులో సంతోషించాడు. ఆయనకు నమస్కరించి. 


క  'అకృతాస్తు(డ నగు నాకుం । బ్రకటభుజాబలులు నస్ర్రపారీణులునై 

సకల సురనికర సంబా । ధకులగు దానవుల గెలువ(దరమే?' యనుడున్‌. 300 
ప్రతిపదార్థం: అకృత+అ|స్తు(డన్‌+అగు= అభ్యసించని ఆ(స్తాలు కలవాడను; అగు= ఐన; నాకున్‌= నాకు; (ప్రకట= (ప్రచురమైన, 
ప్రసిద్దమైన; భుజాబలులున్‌= బాహువులయొక్క బలంకలవారూ; అస్త్రపారీణులును+ఐ= మం(త్రప్రయుక్తములయిన ఆయుధాల 
(ప్రయోగం)లో నిపుణులూ అయి; సకల= సమస్తమైన; సుర= దేవతలయొక్క; నికర= సమూహానికీ; సంబాధకులగు= మిక్కిలి 
బాధించేవారైన; దానవులన్‌= రాక్షసులను; గెలువన్‌+తరమే?= జయించటానికి శక్యమా?; అనుడున్‌= అని పలుకగా. 


తాత్సర్యం: 'నే నే అ(స్తాలనూ అభ్యసించలేదు. దానవులా - సకలదేవతలనూ బాగా బాధించగలిగినంత 
భుజబలమూ, అస్త్ర ప్రావీణ్యమూ ఉన్నవారు. వారిని గెలవటం నాకు శక్యమౌతుందా?' అనేసరికి. 


తే, అంబికానాథు( డిట్లను నతనితోడ(। 'దల(పు నీదెస నిలిపెద దానడేసి 
పగటి నిర్ణింపనగు( బదంపడి మనోర । థంబు సిద్దించు నరుగుము దడయ కనఘ!' 301 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 139 
ప్రతిపదార్థం: అంబికానాథు(డు= పార్వతీపతి; అతనితోడన్‌= భార్గవరాముడితో; ఇట్లు; అనున్‌= పలికాడు; తల(పు= 
ఆలోచన; నీ దెసన్‌= నీ దిక్కున, నీవైపు; నిలిపెదన్‌= ఉంచుతాను; దానన్‌+చేసి= దానిచేత; పగబిన్‌= శత్రువులను; నిర్జింపన్‌= 
గెలవటానికి; అగున్‌= శక్యమవుతుంది; పదంపడి= తరువాత; మనోరథంబు= కోరిక; సిద్దించున్‌= నెరవేరుతుంది; అనఘ!= 
పాపరహితుడా!; తడయక= ఆలస్యం చేయక; అరుగుము= వెళ్ళు. 


తాత్సర్యం: పార్వతీపతి రాముడితో ఇట్లా అన్నాడు: 'నా ఆలోచన నీవైపే ఉంచుతాను. దానివలన శత్రువులను 
గెలవటం శక్యమవుతుంది. తరువాత కోరిక నెరవేరుతుంది. కనుక, పాపరహితుడా! ఆలస్యం చేయకుండా వెళ్ళుము”. 


విశేషం: శివుడు ७९, సంపన్నుల మీదికి యుద్దానికి వెళ్ళుమన్నపుడే పరశురాముడి కార్యసిద్ధి అయింది. అతడు శివుని 
అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. సందేహం అనవసరం. అయినా వచ్చింది కనుక, 'అనఘ!= పాపరహితుడా!' అనిన సంబోధనతోనే 
తీర్చివేశాడు శివుడు. విష్ణుచిత్తీయంలో పాండ్యుని సభకు వెళ్ళి విష్ణు పారమ్యం స్థాపించుమన్న విష్ణువుకు విష్ణుచిత్తుడు తన 
అశక్తత వెల్లడించటం కూడా ఇట్టిదే. 


చ. అనవుడు నట్లకాకయని యా జమదగ్నిసుతుండు ధీరతం 
జని సముదగ్రులైన సురశత్రుల( దీవ్రతరాయుధోత్మరం 
బున వధియించి వారి బలుపోటుల నొచ్చినమేనితోడ వ 
చ్చిన( బురవైరి నిర్వణుని( జేసి( గరంబున నంటి యాతనిన్‌. 302 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని పలుకగా; అట్టకాక= అట్టే అగుగాక; అని; ఆ జమదగ్నిసుతుండు= ఆ జమదగ్ని 
కుమారుడైన పరశురాముడు; ధీరతన్‌+చని= ధైర్యంతో వెళ్ళి; సముదగ్రులు+ఐన= భయంకరులైన; సురశృత్రులన్‌= దేవతల 
శత్రువులయిన రాక్షసులను; తీవ్రతర= వారి ఆయుధాలకంటె తీవ్రమయిన; ఆయుధ= ఆయుధాలయొక్క; ఉత్కరంబునన్‌= 
సముదాయంతో; వధియించి= సంహరించి; వారి= ఆ దానవులయొక్క; బలు= బలమైన, పెద్దవైన; పోటులన్‌= ఆయుధాలతో 
పొడిచిన గాయాలతో; నొచ్చిన= బాధపడిన; మేనితోడన్‌= శరీరంతో; వచ్చినన్‌= రాగా; పురవైరి= (త్రిపురశ్చతువు - రుద్రుడు; 
కరంబునన్‌= తన చేతితో; అంటి= తాకి; ఆతనిన్‌= భార్గవరాముడిని; నిర్రణునిన్‌= గాయాలు లేనివాడినిగా; చేసెన్‌= 
కావించాడు. 


తాత్సర్యం: అని శివుడు చెప్పేసరికి భార్గవరాముడు అట్లాగే కాని మ్మని ధైర్యంతో వెళ్ళాడు. రాక్షసులు భయంకరులు. 
వారివి తీవ్రమయిన ఆయుధాలు. అయినా వాటికంటె తీవ్రమైన ఆయుధాలతో వారిని సంహరించి వచ్చాడు. వారి 
ఆయుధాల పోటులతో అతడి శరీరమంతా గాయాలై ఉన్నది. అతడిని తన చేతితో స్పృశించి పురాంతకుడు అతడి 
ఒడలిమీద గాయం లేకుండా చేశాడు. 


వ. ఇవ్విధంబునం బ్రదీప్త శరీరున్‌ గావించి భర్లుం డాభార్గవు పయిం బ్రీతిశీతలంబగు నాలోకం బొలయ 
నాతని కిట్లనియె. 303 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; (ल= మిక్కిలి వెలుగుతున్న; శరీరున్‌= శరీరంకలవాడినిగా; కావించి= 


చేసి; భర్షుండు= శివుడు; ఆ భార్గవుపయిన్‌= ఆ భార్గవరాముడిపై; (పీతి= (ప్రేమచేత; శీతలంబు+అగు= చల్లనిదైన; 
ఆలోకంబు= చూపు; ఒలయన్‌= ఒప్పగా; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= భార్గవరాముడితో ఇట్లు అన్నాడు. 


140 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: ఇట్లా మిక్కిలి ప్రకాశిస్తున్న ०२९९० అతడి శరీరం ఉండేటట్లు రు(ద్రుడు ఆ రాముడిని ప్రేమతో చల్లగా 
౧? = థె ౧? C3 
చూస్తూ, ఇట్లా అన్నాడు: 
క్ర “అనివర్తనమతి( గవయయగ । నని నీదగు తనువు సునిశితాయుధములు దా 
కిన నొవ్వదు శత్రులు వ న్నిన నుడుపుము గర్వ మడచి నిర్మల చరితా! 304 


ప్రతిపదార్థం: నిర్మల చరితా!= స్వచ్చమైన చరి(త్రకలవాడా!; అనివర్తన= తిరుగులేని; మతిన్‌= బుద్దితో; కవయయగన్‌= 
మార్కొనగా; అనిన్‌= యుద్దంలో; నీదు+అగు= నీదైన; తనువు= శరీరం; సునిశిత= మిక్కిలి పదునైన; ఆయుధములు= 
ఆయుధాలు; తాశినన్‌= తగిలినప్పటికీ; నొవ్వదు= నొప్పిచెందదు; శృత్రులు= పగవారు; పన్నినన్‌= తలపడితే; అడ(చి= కొట్టి; 
గర్హ్వము= పొగరు; ఉడుపుము= పోగొట్టుము. 


తాత్సర్యం: వెనుకకు తిరిగిరాని బుద్దితో, శత్రువులను నీవు డీకొంటే. యుద్దంలో నీ శరీరానికి మిక్కిలి పదునైన 
ఆయుధాలు తగిలినా బాధ కలుగదు. స్వచ్చమైన చరిత్ర కలవాడా! శత్రువులే నీపై తలపడితే కొట్టి వారి గర్వం 
అణగగొట్టుము. 


వ. కావున వరప్రతిగ్రహంబున కిదియ సమయంబు. 305 


ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; వర= వరంయొక్క; (ప్రతిగ్రహంబునకున్‌= స్వీకరణానికి, వరం తీసికొనటానికి; ఇది+అ= 
ఇదే; సమయంబు= తగిన సమయం. 


తాత్సర్యం: కనుక వరం తీసికొనటానికి ఇదే తగిన సమయం. 


క్ర కొను’ మని దివ్యంబగు న । స్రనికాయము శస్త్రచయము దద్దయు దయ ని 

చ్చిన నవి యాత(డు సాష్టాం । గనమస్మారంబు సేసి కకొనియె నృపా! 306 
ప్రతిపదార్థం: నృపా= శల్యరాజా!; కొనుము+అని= తీసుకొమ్ము అని పలికి; దివ్యంబగు= దివిలో పుట్టిన లేదా గొప్పదైన; 
ఆస్రనికాయము= మం(త్రప్రయుక్తమైన ఆయుధ సముదాయమూ; శస్త్ర చయము= శరీరబలంతో (ప్రయోగించే ఆయుధ 
సముదాయమూ; తద్దయున్‌= మిక్కిలి; దయన్‌= కృపతో; ఇచ్చినన్‌= ఈయగా; అవి= వాటిని; ఆత(డు= భార్గవరాముడు; 
సాష్టాంగ నమస్కారంబు+చేసి= ఎనిమిది అంగాలూ వేలకు తగిలే రీతిగా ప్రణామం కావించి; కైకొనియెన్‌= తీసికొన్నాడు. 


తాత్సర్యం: తీసికొమ్ము' అని దివ్యమైన అస్త్ర సముదాయమూ, ఆయుధ సముదాయమూ మిక్కిలి దయతో 


ఇవ్వగా, పరశురాముడు సాష్టాంగ నమస్కారం చేసి వాటిని తీసికొన్నాడు. 

వ. తదనంతరంబ లోకగురుండగు నా హరునిచేత ననుజ్ఞాతుండై యతండు నిజస్థానంబునకుం జనియె 
నయ్యితిహాస ప్రకారం బిట్టిది యివ్విధంబున వివిధ దుష్కరసత్మర్మానుష్టానవ లంబులై వచ్చిన 
సర్వదివ్యాస్త్రంబులు నా రాముండు రాధేయునకు( బ్రీతచేతస్కుండై యొసంగె నట్టి మహాత్ములు హీనకుల 
జాతుల నాదరింతురే? యప్పుణ్యపురుషుండు గయికొనుట( గర్టుం డదుత్మృష్ట యోనిజాతుండని తలంచెద 
వదన వక్షోబాహు ప్రముఖాంగంబులు సూడ దేవకుమారుండుంబోలె నున్నవా(డు ప్రకృతి కాంత కాంచన 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 141 


కుండలవజ్ర కవచంబులతోడ నాదిత్యసన్నిభుండగు కొడుకుం గాంచునే? సింగంబులేడి కెట్లు వుట్టు? నితనికి 
సూత సంవర్ణితుండైన కీడుదొడరె నింతియ కానోపు రుద్రశిష్యత్వంబున విశ్రుతుండగు భార్గవరామునకు( 
బ్రియశిష్యుండగు నంగరాజు ననంగ దమనుం బరిగ్రహెంచిన విరించి ०९८ బరిగ్రహించి నీవు సారథ్యం 
బాచరింపు 2०९ గుణంబులను సారధి రధికున కధికుండు గావలయునను నీతి కలదు నీవు 
ప్రసన్నుండవగుటం జేసి నాకోర్కె సిద్ధించె ననుటయు. 307 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ ति, గ్రహణం చేసిన తరువాత; లోక= లోకాలకూ; గురుండగు= గురువైన; 
ఆ హరునిచేతన్‌= ఆ రు[ద్రుడిచేత; అనుజ్ఞాతుండై= అనుమతింపబడినవాడై; అతండు= భార్గవరాముడు; నిజ= తనయొక్క; 
స్థానంబునకున్‌= నివాసస్థానానికి; చనియెన్‌= వెళ్ళాడు; అయ్యితిహాస= ఆ పూర్వం జరిగిన వృత్తాంతం యొక్క; ప్రకారంబు= 
విధం; ఇట్టిది= ఇటువంటిది; ఈ+విధంబునన్‌; వివిధ= పలురకాలయిన; దుష్కర్శ్మ= చేయకష్టమైన; సత్కర్మ= మంచి 
కర్మలయొక్క; అనుష్ట్రాన= ఆచరణంయొక్క; ఫలంబులై= ఫలాలై; వచ్చిన= లభించిన; సర్హ= సమస్తమైన దివ్య+అ స్రంబులున్‌= 
దివ్యములైన అస్తాలూ; ఆ రాముండు= ఆ భార్గవరాముడు; రాధేయునకున్‌= కర్గునకు; పీతచేతస్కుండై= సంతోషించిన 
మనస్సుకలవాడై; ఒసంగెన్‌= ఇచ్చాడు; అట్టి= అటువంటి; మహాత్ములు= ఘనతవహించినవారు; హీనకుల= తక్కువకులంలో; 
జాతులన్‌= పుట్టినవారిని; ఆదరింతురే?= మన్నిస్తారా?; ఆ+పుణ్య పురుషుండు= ఆ పవిత్రుడైన పురుషుడు; కయికొనుటన్‌= 
స్వీకరించటంచేత; కర్గుండు= అంగరాజు; ఉత్కృష్ట= గొప్పదైన; యోని= జాతిలో; జాతుండు= పుట్టినవాడు; అని; తలంచెదన్‌= 
భావిస్తాను; వదన= ముఖం; వక్షః= వక్షఃస్థలం; బాహు= చేతులు; ప్రముఖ= మొదలయిన; అంగంబులు= అవయవాలు; 
చూడన్‌= చూస్తే; దేవకుమారుండున్‌= అమరునిపుత్రుడిలా; ఉన్నవా(డు= ఉన్నాడు; ప్రకృతికాంత= సామాన్య స్తీ; కాంచనకుండల= 
బంగారు కుండలాలతో; వ(జ్రకవచంబులతోడన్‌= వ(జ్రాల కవచంతో; ఆదిత్య సన్నిభుండగు= సూర్యుడితో సమానుడైన; 
కొడుకున్‌= కుమారుడిని; కాంచునే?= కంటుందా?, సింగంబు= సింహం; లేడికిన్‌= హరిణానికి; ఎట్టు; పుట్టున్‌?= జన్నిస్తుంది?; 
ఇతనికిన్‌= ఈ उदू; సూతసంవర్ణితుండైన= సూతుడిచేత పెంచబడిన; కీడు= దోషం; తొడరెన్‌= కలిగింది; ఇంతియ= 
ఇంతే; కాన్‌+ఓపు= అయి ఉంటుంది; రు(ద్ర= శివుడియొక్క; శిష్యత్వంబునన్‌= శిష్యుడై ఉండటంచేత; విశ్రుతుండగు= 
ప్రసిద్దుడగు; రామునకున్‌= భార్గవరాముడికి; పియశిష్యుండగు= ఇష్టుడైన శిష్యుడైన; అంగరాజున్‌= అంగదేశ (ప్రభువైన 
కర్ణుడి; అనంగ= మన్మథుడి; దమనున్‌= నిగ్రహించిన శివుడిని; పరిగ్రహించిన= తనకు రథికుడిగా స్వీకరించిన; విరించిభంగిన్‌= 
(బ్రహ్మదేవుడిలా; పరి(గహించి= రధథికునిగా స్వీకరించి; 9 సారథ్యంబు= సూతుడిపని; ఆచరింపుము= కావించుము; 
అభఖిలగుణంబులను= అన్నిగుణాలలోనూ; సారథి= సూతుడు; రథికునకున్‌= రథంపై ఉండి యుద్దం చేసేవాడికంటె; 
అధికుండు= గొప్పవాడు; కావలయున్‌= కావాలి; అను; నీతి= యుద్దనీతి; కలదు= ఉన్నది; నీవు= గొప్పవాడవైన నీవు; 
ప్రసన్నుండవగుటన్‌+చేసి= సంతోషించినవాడవు; దయాశాలివి అయినందువలన; నా కోర్కె= నా కోరిక; సిద్దించెన్‌= నెరవేరినది; 
అనుటయున్‌= అని పలుకగా. 


తాత్సర్యం: ఆ తరువాత అఖిల లోకాలకూ గురువయిన హరుడి వద్ద సెలవు తీసికొని రాముడు తన నివాసానికి 

వెళ్ళాడు. పూర్వం జరిగిన ఆ కథ ఇట్లా ఉన్నది. ఇట్లా చేయ శక్యం కాని ఎన్నో ఉత్తమ కర్మలు ఆచరించినందుకు 

ఫలాలుగా రాముడికి అనేక దివ్యాస్తాలు లభించాయి. ఆయన వాటినన్నిటినీ సంతోషంతో కర్గుడికిచ్చాడు. 
భార్గవరాముడివంటి మహానుభావులు తక్కువ కులంలో పుట్టినవారిని ఆదరించరు. ఆ పుణ్యాత్ముడు కర్గుడిని 

శిష్యుడిగా స్వీకరించినందువలన కర్గుడు ఎక్కువకులంలో పుట్టినవాడనే భావిస్తాను. అదీకాక, కర్ణుడి ముఖమూ, 
వక్షఃస్టలమూ, చేతులూ మొదలయిన అవయవాలు చూస్తే, ఇతడే దేవపుత్రుడో అనిపిస్తుంది. సామాన్వస్తీ ఇటువంటి 
९० प्स - ५ 


142 శ్రీమదాంధ్ర మహాభారతము 


బంగారు కుండలాలూ, వ(జ్రాల కవచమూ కల భాస్కరుడి వంటి బాలుడిని కనగలుగుతుందా? లేడికి సింహ 
మెట్టా పుట్టుతుంది? అయితే, ఇతడిని సూతుడు పెంచాడన్న దొకటే దోషం. కనుక రుద్రుడి శిష్యుడిగా ప్రఖ్యాతుడైన 
భార్గవరాముడికి ప్రియశిష్యుడయిన కర్గుడిని, మదనాంతకుడిని (బ్రహ్మదేవుడు స్వీకరించినట్లు, రథికుడిగా స్వీకరించి 
అతడికి సారధికృత్యం చేసిపెట్టుము. అన్ని విషయాలలో కూడా సారథి రథికుడి కంటె గొప్పవాడయి ఉండాలని 
యుద్దనీతి ఉన్నది. నీవు సంతోషించి, దయ చూపించావు. అందువలన నా కోరిక 3658656." అనేసరికి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: నిదర్భన: ఉపమ. 
తే. “కుచ్చి మద్రవిభుండు నీకొడుకు గౌంగి । లించి ప్రియ మాననమునం దలిర్చ నృపకు 
మార! నీవు నాకొలంది యిట్లరయ 28690079 । దేని యిది లెస్స నీకోర్కి యేను దీర్తు.' 308 


ప్రతిపదార్థం: మద్ర విభుండు= మధద్రరాజు శల్యుడు; నీ కొడుకున్‌= నీ కుమారుడైన దుర్యోధనుడిని; (క్రుచ్చి= గ్రుచ్చుకొనేటట్టు 
గట్టిగా; కౌణిలించి= ఆలింగనం చేసికొని; ఆననమునన్‌= ముఖంమీద; (ప్రియము= ప్రీతి; తలిర్సన్‌= శోభిల్లగా; నృపకుమార!= 
రాజకుమారా!; నీవు= ఇంతటివాడవైన నీవు; నాకొల(ది= నామేర; ఇటు; అరయన్‌= పరిశీలింపగా, పరిశీలించటం; 
ఎణు(గుదు+ఏని= తెలిసినవాడవైతే; ఇది= ఈ పని; లెస్స= యుక్తం; ఏను= నేను; నీకోర్కి= నీ కోరిక; తీర్తున్‌= తీరుస్తాను. 


తాత్సర్యం: శల్యుడు దుర్యోధనుడిని (గుచ్చి కౌగిలించుకొని, సంతోషంతో కళకళలాడే ముఖంతో రాజకుమారా! 
నే నెంతటివాడనో ఇట్లా పరిశీలించటం నీకు తెలిసిన పక్షంలో ఈ సారథ్యం యుక్తమే. నేను నీ కోరిక తీర్చుతాను.' 
వ. అని మటియును. 309 


తాత్సర్యం: అని పలికి ఇంకా. 


శల్యు(డు కర్లునకు సారథ్యంబు సేయ నొడంబడుట (సం. 8-25-6) 


క “వీనులకుం బలుకులు సే । దైనను జెప్పదు హితంబులగు కార్యంబుల్‌ 

దానికి నోర్వ(గవలయుం । గాని యలుక వలదు 8०८ तदूर కధిపా!' 310 
ప్రతిపదార్థం: వీనులకున్‌= చెవులకు; పలుకులు= మాటలు; చే(దు+ఐనను= అప్రియాలుగా ఉన్నప్పటికీ; హితంబులు అగు= 
మేలుకూర్చునట్టి; కార్యంబుల్‌= చేయదగిన పనులను; చెప్పుదున్‌= చెపుతాను; దానికిన్‌= అలా చెప్పినందుకు; ఓర్వ(గన్‌= 
సహింపగా; వలయున్‌= ఇష్టపడాలి; కాని= అంతేకాని; అధిపా= రాజా!; నీకున్‌= నీకూ; కర్లునకున్‌= కర్షుడికీ; అలుక= కోపం; 
వలదు= వద్దు. 


తాత్సర్యం: 'రాజా! నా మాటలు వినటానికి కటువుగా అనిపించినప్పటికీ, మేలుకలిగించే పనులు ఏవి చేయటం 
అవసరమో చెప్పుతూ ఉంటాను. వాటిని ఓపికపట్టి వినాలి కాని, నీవూ, కర్లుడూ కోపపడకూడదు.” 


ఆ. అనిన గర్జు( డిట్టులను మద్రపతితోడ । హరున కజు(డు నరున కచ్యుతుండు( 
బోలె హితు(డ వగుము బుద్ది పరాక్రమ । శాలి నాకు నీవు సంగరమున. 311 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 143 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; కర్టుడు= అంగరాజు; మ॥ద్రపతితోడన్‌= మ।ద్రదేశపురాజైన శల్యుడితో; ఇట్టులు= ఇలా; 
అనున్‌= అన్నాడు; హరునకున్‌= రు(ద్రుడికి; అజు(డు= (బ్రహ్మ; పోలెన్‌= వలె; నరునకున్‌= అర్జునుడికి; అచ్యుతుండున్‌ 
పోలెన్‌= కృష్ణుడి వలె; బుద్దిపరాక్రమశాలి= బుద్దిశాలివీ, పరా(క్రమశాలిఏ అయిన; నీవు; నాకున్‌= నాకు; సంగరమునన్‌= 
యుద్దంలో; హితు(డవు+అగుము= ఇష్టమైనవాడవు, చెలికాడవు, హితవరివి కమ్ము. 


తాత్సర్యం: అని శల్యుడు చెప్పేటప్పటికి, కర్ణుడు శల్యుడితో ఇట్టా అన్నాడు: బుద్ది పరా(క్రమశాలీ! రుద్రుడికి 
(ac) 2 > 
(బ్రహ్మవలె, అర్జునుడికి కృష్ణుడివలె, ॐ యుద్దంలో నాకు హితుడవు కమ్ము. 


విశేషం: దుర్యోధనుడిది గొప్ప దౌర్భాగ్యం - ఎవడికి వాడే విడివిడిగా లోకాన్ని లొంగదీయగలవాళ్ళు అతడికి తోడుగా 
నిలిచారు. కాని అది అంతా అతడిమీద అనురాగంతో కాదు - వివిధ కారణాలవలన, ఇష్టానిష్ట మనస్సులతో! ఈ 
మహావీరులలో చాలామందికి ఒకరంటే మరొకరికి పడదు. తప్పనిసరై పరస్పరం తోడ్సడవలసి వచ్చినా వెవడ్‌ దర్పం వాడు 
వదలడు. ఇట్లా మునిగిపోయింది దుర్యోధనుడి పుట్టి దుర్యోధను డెన్ని తిప్పలు పడినా, శల్యుడి మనస్సు పూర్తిగా మారదు. 
శల్యుడి సాయం తానే కోరినా కర్గుడి దర్సం కర్గుడిది. అందులోనూ శల్యుడి మాటలలో ఆ వగరు కనిపిస్తే అది పైకి 
రాకమానదు. అదంతా ఈ ఇద్దరి మాటలలోనూ కనిపిస్తుంది. దుర్యోధనుడు కార్యసాధనకొరకు ఎంతో తగ్గి మాట్లాడుతున్నాడు 
శల్యుడు కావాలని ఆదినుండి అతడి వెనుక గొయ్యి త్రవ్వుతూనే ఉన్నాడు 

వ. అనవుడు నట్లకాక యని శల్యుండు వెండియు 312 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; అట్టకాక= ఆలాగే అవుగాక; అని= అని పలికి; శల్యుండు= శల్యుడు; వెండియున్‌= 
మళ్ళీ. 
తాత్సర్యం: అని చెప్పగా అట్లాగే అని శల్యుడు పలికి మళ్ళీ. 
छ. 'తగువార లొరుల( దెగడుట । పొగడుట యగు పలుకు పొంత బోవరు హితకా 

ర్యగతులు సెప్ప(గం ठत డగు । బొగ డగు నెదురోర్వవలయు బుద్దిగలిగినన్‌. 313 
ప్రతిపదార్థం: తగువారలు= తగినవారు; ఒరులన్‌= ఇతరులను; తెగడుట= నిందించటం; పొగడుట= (ప్రశంసించటం; 
అగున్‌= అవుతుంది; పలుకుపొంతన్‌= మాట వద్దకు; పోవరు= వెళ్ళరు; హిత= మేలైన; కార్యగతులు= కార్యవిధానాలను; 


చెప్ప(గన్‌= చెప్పేటప్పుడు; తెగడు+అగున్‌= నిందించటమూ అవుతుంది; పొగడు+అగున్‌= (ప్రశంసించటమూ ఉంటుంది; 
బుద్ది+కలిగినన్‌= వివేకం ఉన్నట్లయితే; ఎదురు= తమ తలపోతకు ఎదురుచెప్పటం; ఓర్వవలయున్‌= సహించాలి. 


తాత్సర్యం: 'చెప్పదగినవారు ఇతరులను నిందించటం - ప్రశంసించటం జరుగుతుంది. వారు మాటలకు ప్రాధాన్యం 
ఇవ్వరు. మేలు కూర్చే పనులతీరు చెప్పేటప్పుడు నిందా ఉంటుంది. ప్రశంసా ఉంటుంది. వివేకం ఉన్న పక్షంలో తమ 
ఆలోచనకు ఎదురు చెప్పినా సహించాలి. 
తే. శక్రుతేరైన నడపంగ( జాలువా(డ । నుటివు సెప్పదు రథికునేమటి(యగ నీను 

గృష్టసారథ్యఘను(దగు క్రీడి గెలువ । దలచు నీ కేను గడపుటదగు రథంబు.” 314 


ప్రతిపదార్థం: శక్రుతేరైనన్‌= దేవేం(ద్రుడి రథమైనా; నడపంగన్‌= తోలటానికి; చాలువా(డన్‌= సమర్గు(డను; ఉజవు= యుక్తమైనది; 
అ ट = లుతాను; = 0 © © ९5०८०; ९ (१९©= పరా ००९०९०९); = అఎకాశం౦ 
చెప్పుదున్‌= చెపుతాను; రథికున్‌= రథంపై నుండి యుద్దం చేసేవాడికి; 996०0 పరాకు పడటానికి; ఈను= అవకాశ 


144 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇవ్వను; కృష్ణు= శ్రీకృష్ణుడియొక్క; సారథ్యఘను(డు+అగు= సారథ్యంచేత ఘను౯డైన; (క్రీడిన్‌= అర్జునుడిని; గెలువన్‌+ 
ससत జయింపగోరే; నీకున్‌= నీకు; ఏను= నేను; రథంబు= తేరు; కడపుట= నడపటం; తగున్‌= యుక్తం. 


తాత్సర్యం: నేను దేవేంద్రుడి రథాన్ని అయినా నడుపగలను. యుక్తమైనది, ఉచితమైనది చెప్పుతూ ఉంటాను. 
రథికుడికి ఏమరుపాటు రానివ్వను. అర్జునుడు శ్రీకృష్ణుడి సారథ్యం వలన ఘనుడైనాడు. అతడిని గెలువదలస్తున్నావు 
నీవు. నీ రథం నేను తోలటం ఉచితమే.” 


చ. అన విని భూవిభుండు ప్రియమారంగ( గర్జుని( జూచి 'దేవకీ 

తనయుడు మద్రనాథునకు( దక్కువ మాతలియుం దలంప నీ 

తని కెనరా(డు భాగ్యము కతంబున సారథియయ్య నీకు నీ 

యనం గొని నీవు పార్టునియహంకృతి మాన్స్పుము ధీరమానసా!' 315 
ప్రతిపదార్థం: అనన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; భూవిభుండు= భూపతి(రాజు దుర్యోధనుడు); ప్రియము+ఆర(గన్‌= 
ప్రియమొప్పగా; కర్గునిన్‌= అంగరాజును; చూచి= వీక్షించి; దేవకీతనయు(డు= దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడు; మ।ద్రనాథునకున్‌= 
మధ్రదేశాధిపతి అయిన శల్యుడికంటె; తక్కువ= తక్కువవాడు; తలంపన్‌= ఆలోచించగా; మాతలియున్‌= ఇంద్రుడి సారథి 
అయిన మాతలి కూడా; ఈతనికిన్‌= ఈ శల్యుడికి; ఎన= సాటి; రా(డు= కాడు, (ఇట్టి ఇతడు); భాగ్యము కతంబునన్‌= 
అదృష్టంకొద్దీ; నీకున్‌= సేనా నాయకుడవైన నీకు; సారథి+అయ్యెన్‌= సూతుడైనాడు; ఈయనన్‌= ఈ శల్యుడిని; కొని= 
సారథిగా స్వీకరించి; ధీరమానసా!= స్థిరమైన మనస్సు కల కర్ణా!; పార్టుని= అర్జునుడియొక్క; అహంకృతి= అహంకారం; 
మాన్సుము= పోగొట్టు. 


తాత్సర్యం: అని చెప్పగా, ఆలకించాడు దుర్యోధనుడు. అతడు (ప్రేమతో కర్గుడిని చూచి ‘కృష్ణుడు శల్యుడికంటె 
సారథ్యంలో తక్కువవాడు. ఆలోచించి చూస్తే మాతలికూడా ఈయనకు సాటిరాడు. ఇటువంటి శల్యుడు దైవవశాత్తు 
నీకు సారథిగా లభించాడు. ఓ స్థిరబుద్ది గల కర్ణా! ఇతడిని సారథిగా చేసికొని, అర్షునుడి అహంకారం పోగొట్టుము” 
అన్నాడు. 
ख. అని యత(డు శల్యు(గనుయగొని । వినతుండై 'నీవు లావు వెరవును 2०७6500 

దనుగాన నంగపతి య । ०८ గలన జయించువా(డు రూఢిగి ననుడున్‌. 316 
ప్రతిపదార్థం: అని= అలా పలికి; అత(డు= దుర్యోధనుడు; శల్యున్‌= మధద్రరాజును; కను(గొని= చూచి; వినతుండు+ఐ= 
నమస్కరించినవాడై; నీవు= (కృష్ణుడికంటె మాతలికంటె అధికుడవైన) నీవు; లావు= బలమూ; వెరవును= ఉపాయమూ; 
మెజుయన్‌= (ప్రకాశింపగా; తనున్‌= తనను; కావన్‌= కాపాడగా; అంగపతి= అంగరాజు; అర్జునున్‌= పాండవ మధ్యముడిని; 
కలనన్‌= యుద్దంలో; రూఢిగన్‌= తప్పక; జయించువా(డు= జయిస్తాడు; అనుడున్‌= అని పలుకగా. 


తాత్సర్యం: అట్లా చెప్పి దుర్యోధనుడు శల్యుడిని చూచి నమస్కరించి, నీవు బలమూ, ఉపాయమూ ఒప్పేటట్టుగా 
తనను రక్షిస్తుండగా కర్గుడు యుద్దంలో తప్పక జయిస్తాడు” అనేసరికి. 


వ. అట్లయ్యెడుం గాక యని పలికి మర్రేశ్వరుండు సారథ్యంబున కనురూపంబగు సన్నాహంబున నుత్సాహంబు 
వాటించినం బ్రీతుం డగుచు సూతనందనుండు దన సూతు నాలోకించి తగు రథంబునకుం గల్పన 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 145 


యొనర్పుమని సత్వరంబుగా( బనిచిన వాడును రయంబున దృఢథసుందరంబగు న్యందనంబు 
సుకల్పితంబుసేసి తెచ్చి దీవించి యిచ్చిన నయ్యరదంబు( బూజింప( బురోహితు నియమించి తదీయ 
మంగళవిధానానంతరంబ తాను నర్చించి కృతప్రదక్షిణుండై ప్రణమిల్లి భాస్కరోపస్థానం బాచరించి 
సవినయంబున శల్యు నారోహణంబుసేయు మనుటయు నతం డచలతటంబునకు లంఘించు సింగంబు 
చందంబున నొగలెక్కిన. 317 


ప్రతిపదార్థం: అట్టు+అయ్యెడున్‌+కాక= అట్లాగే అవుగాక; అని; పలికి= చెప్పి; మద్రేశ్వరుండు= శల్యుడు; సారథ్యంబునకున్‌= 
రథం తోలటానికి; అనురూపంబు= తగినది; అగు= అయిన; సన్నాహంబునన్‌= ప్రయత్నమునందు; ఉత్సాహంబు+పాటించినన్‌= 
ఉత్సాహాన్ని చూపగా; ప్రీతుండు= సంతోషించినవాడు; అగుచున్‌= అవుతూ; సూతనందనుండు= కర్గుడు; తన; సూతున్‌= 
సారథిని; ఆలోకించి= చూచి; తగు= తగిన; రథంబునకున్‌= తేరికి; కల్పన= ఏర్పాటు; ఒనర్పుము= కావించుము; అని; 
సత్వరంబుగాన్‌= త్వరతో; పనిచినన్‌= ఆజ్ఞాపించగా; వాడును= ఆ సూతుడును; రయంబునన్‌= వేగంతో; దృఢ= గట్టిదైన; 
సుందరంబు+అగు= అందమైన; స్యందనంబు= తేరు; సుకల్పితంబు+చేసి= చక్కగా సిద్దము చేసి; తెచ్చి= తీసికొనివచ్చి; 
దీవించి= ఆశీర్వదించి; ఇచ్చినన్‌= సమర్పించగా; ఆ+అరదంబున్‌= ఆ తేరిని; పూజింపన్‌= అర్బించటానికి; పురోహితున్‌= 
పురోహితుని; నియమించి= నియోగించి; తదీయ= ఆ పురోహితునిదైన; మంగళ= శుభంకోసమయిన; విధాన= పద్దతి 
ఆచరించిన; అనంతరంబ= తరువాతనే; తానును+అర్బించి= తాను-కర్లుడు కూడా పూజించి; కృత= (రథానికి) చేయబడిన; 
ప్రదక్షిణుండు= (మూడుసారులు) చుట్టి తిరిగివచ్చుట కలవాడై; (ప్రణమిల్లి= నమస్కరించి; భాస్కర= సూర్యుడియొక్క; 
ఉపస్థానంబు= ఉపాసన; ఆచరించి= చేసి; సవినయంబునన్‌= వినయంతో; శల్యున్‌= మ।ద్రరాజును; ఆరోహణంబు+చేయుము= 
తేరెక్కుము; అనుటయున్‌= అని అనగానే; అతండు= ఆ శల్యుడు; అచల= పర్వతంయొక్క; తటంబునకున్‌= చరియమీదికి; 
లంఘించు= దూకే; సింగంబు= సింహంయొక్క; చందంబునన్‌= విధముగ; నొగలు= రథంయొక్క తొట్టి (సారథి కూర్చొనేచోటు) 
ఎక్కినన్‌= ఆరోహించగా. 


తాత్సర్యం: అట్లాగే అగుగాక! అని పలికి, శల్యుడు రథం తోలటానికి అవసరమైన ఏర్పాట్లమీద పూనిక చూపించే 
సరికి, కర్ణుడు సంతోషించి, అప్పటివరకు తన సారథిగా పనిచేస్తున్న వానిని చూచి, శల్యుడి సారథ్యానికి తగిన రథం 
ఏర్పాటు చేయుమని ఆజ్ఞాపించగా, అతడు వెంటనే దృఢంగా, అందంగా ఉన్న ఒక రథాన్ని సిద్దం చేసి, తీసికొని 
వచ్చాడు. అట్లా తెచ్చి, కర్లుడిని దీవించి దానిని అతడికి అప్పగించాడు. అపుడు छद ఆ రథాన్ని పూజించవలసినదిగా 
పురోహితుడికి చెప్పాడు. అతడు ఆ మంగళకృత్యం నెరవేర్చిన తరువాత, తానూ పూజించాడు. ఆ రథం చుట్టూ 
ముమ్మారు (ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. సూర్యుడిని ఉపాసించాడు. వినయంతో శల్యుడిని తేరెక్కవలసినదని 
చెప్పాడు. వెంటనే అతడు కొండచరియమీదికి దూకే సింహంవలె తేరి తొట్టెలోనికి ఎక్కాడు. 


విశేషం: అలం: ఉపమ. 


७. 2०60007 తోడి లలిత మేఘంబు &०८९ॐ८ । బోయి వెలుగుభాను పొలుపు దోప 
మద్రరాజసహితమహితమై యొప్పు న । తేరు కర్ణు( డెక్కి తేజరిల్లె, 318 


ప్రతిపదార్థం: మెబు(గు తోడి= విద్యుత్తుతో కూడిఉన్న; లలిత= అందమైన; మేఘంబు= మబ్బుయొక్క; మీందికిన్‌+పోయి= 
పైకివెళ్ళి; వెలుగు= (ప్రకాశించే; భాను= సూర్యుడియొక్క; పొలుపు తో(యన్‌= అందం స్ఫురించగా; మ(ద్రరాజసహిత= 


146 శ్రీమదాంధ్ర మహాభారతము 


శల్యుడితో కూడినందున; మహితము+ఐ= గొప్పదై; ఒప్పు= శోభిస్తున్న; ఆ+తేరు= ఆ రథం; కర్గుడు+ఎక్కి= అంగరాజు 
ఆరోహించి; తేజరిల్లెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: మెరుపుతో కూడి మనోహరంగా ఉన్న మేఘం మీదికిపోయి ప్రకాశించే సూర్యుడి శోభ స్ఫురించేటట్ల్టుగ, 
మద్రరాజుతో కూడి గొప్పగా ఒప్పుతున్న ఆ రథాన్ని కర్గుడధిరోహించి వెలిగాడు. 


విశేషం: అలం. ఉపమ. 


వ. అని యిట్లు కర్ణసారథిత్వంబు శల్యుండు, మెయికొనుట సంజయుండు ధృతరాష్తునకుం జిప్పె ననిన విని 
యటమీ(ది వృత్తాంతం బెటింగింపు మనుటయు. 319 

ప్రతిపదార్హం: అని+యిట్లు= ఈ (ప్రకారం; కర్లసారథిత్వంబు= కర్గుడికి సూతుడు కావటం; శల్యుండు= మ।ద్రరాజు; 
థ ౧M (a) (ac) 

మెయికొనుట= అంగీకరించటం; సంజయుండు= సంజయుడు; ధృతరాష్టునకున్‌= ధృతరాష్ట్రమహారాజుకు; చెప్పెన్‌= చెప్పాడు; 

అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; అటమీ(ది= ఆ తరువాతి; వృత్తాంతంబు= ఉదంతం; ఎటింగింపుము= తెలియజెయ్యి; 

అనుటయున్‌= అని అడిగేసరికి - 'వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె' అనిన రెండవ ఆశ్వాసంలోని 2వ వచనంలోని 

క్రియతో అన్వయం. 


తాత్సర్యం: ఇట్లా శల్యుడు కర్గుడి రథసారథి కావటానికి అంగీకరించటం సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు 
చెప్పాడు అని వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్పేసరికి. ఆ మహారాజు తరువాతి వృత్తాంతం 
తెలియచేయుమనగా 


ఆశ్యా సాంతము 


చ. అవిరళ దర్శనస్టిర మహాముని మానసవాస ఖేలనో 

తృ్సవరసికా! రసాత్మక! నితాంతకృపాకర దివ్యచిత్త! స 

త్త్వవిభవ సంభ్బృతైక్య సుఖతామయదేహ! నిరామయా! పున 

ర్థవ పరిహార హారిపద పద్మయుగస్తవ! హృద్యసంస్తవా! 320 
వ్రతనదార్థం: అ = తెగకుండా; న= టంల్‌; సిర= కుదురైన; మహాముని= మహరులయొక,; మానస= 
ప్రతిపదార్థం: అవిరళ= ఎడతెగ దర్భన= చూడటంలో; స్థిర= కుదురైః ముని ८ ys 
మనస్సు అనే; వాస= నివాసంలో; ఖేలనోత్సవ= (క్రీడించటం అనే ఉత్సవంలో; రసికా!= (ప్రీతి కలవాడా!; రసాత్మక!= 
రసస్వరూపుడవైనవాడా!; నితాంత= అతి విస్తారమైన; కృపాకర= దయకు జన్మస్థానమైన; దివ్యచిత్త!= దివ్యమైన మనస్సు 
కలవాడా!; उरु సత్తగుణంయొక్క; విభవ= ఐశ్యర్యంచేత; సంభృత+ఐక్య= నిండిన ఏకత్వంతో; సుఖతామయదేహ!= 
సుఖమయమయిన శరీరంకలవాడా!; నిరామయా!= దోషరహితుడా!; పునర్భవ= పునర్దన్మను; పరిహార= తొలగించే; హారి= 
మనోహరమైన; పదపద్మ= పద్మాలవంటి పాదాలయొక్క; యుగ= జంటయొక్క; స్తవ= స్తోత్రం కలవాడా; హృద్యసంస్తవా= 
మనోహరమైన చక్కని స్తుతులు కలవాడా! 


తాత్సర్యం: ఎల్లప్పుడు నిన్ను దర్శించటంచేత స్థిరంగా ఉన్న మహర్షుల మనస్సులనే నివాసాలో క్రీడించటం అనే 
| థె ००. | 
వేడుకలో ప్రీతి కలవాడా! రసస్వరూపా! అంతులేని దయకు ఉనికి పట్టయిన దివ్యచిత్తం కలవాడా! సత్త్యగుణ 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 147 
సంపద చేత నిండిన ఏకత్యంతో సుఖమయమైన దేహం కలవాడా! దోషరహితుడవైనవాడా! పునర్దన్మను లేకుండా 
చేసే మనోహరాలైన పాదపద్మాల జంటను గూర్చిన స్తోత్రం కలవాడా! మనస్సుకు ఇంపైన చక్కని స్తుతులు 


కలవాడా! 


క = ककर సద్భశదృగ్రుచి 1 సముదయశమితార్తి భక్త సంఘా! లక్ష్మీ 

రమణత్వ శివాప్రియతా । సమవా యాలంబ్యమాన సౌందర్యనిధీ! 321 
ప్రతిపదార్థం: కమలవన= పద్మవనంతో; సదృశ= సమాసమయిన; దృక్‌= నేత్రములయొక్క; రుచిసముదయ= కాంతి 
సమూహంచేత; శమిత= శాంతింపజేయబడిన; ఆర్తి= పీడకల; భక్తసంఘా!= భక్తుల సమూహంకలవాడా!; లక్ష్మీరమణత్వ= 
లక్ష్మీపతిభావం (హరిత్వం) యొక్క; శివాపియతా= పార్వతీ ప్రియభావం (హరత్వం) యొక్క; సమవాయ= అవినాభావంచేత; 
ఆలంబ్యమాన= ఆధారపడుతున్న; సౌందర్య= అందానికి; నిధీ= నిధివంటివాడా. 


తాత్సర్యం: కమలవనం వంటి కన్నులకాంతి పుంజంతో భక్తజనుల ఆర్తిని పోగొట్టే లక్ష్మీపతి, పార్పతీపతి భావాలకు 
అవినాభావాధారమైన సౌందర్యానికి నిధివంటి, వాడా, హరిహరనాధథా! 
మాలిని. 

అనుభవశమరమ్యా! హంసభావైక గమ్యా! 

వినమదఘవిదారీ! విశ్వలోకోపకారీ! 

దినకరశశినేత్రా! ధీపరిస్పందచిత్రా! 

దనుజమథనలీలా! ధర్మతత్వ్వానుకూలా! 322 


ప్రతిపదార్థం: అనుభవ= అనుభవపూర్వకమైన; శమ= శాంతిచే; రమ్యా!= సుందరుడవైనవాడా!; హంసభావైక గమ్యా!= 
హంసభావానికి ఏకైక గమ్యమైనవాడా; హంసభావమంటే అహం+సః అనేభావం. అనగా అహం= నేను; సః= ఆ (బ్రహ్మస్వరూపాన్ని 





అనే భావం; ఇది అవిరామంగా పలుకుతుంటే; సః+అహమ్‌= సో హమ్‌ సోల హమ్‌ సో౭ హంసః= ఇలా హంసగా పరిణమిస్తుంది. 
ఈ అద్దై తభావానికి ఒకే ఒక గమ్యమైన రూపం హరిహరనాథాద్దైత రూపం. దీనిని మరొకవిధంగా కూడా చెపుతారు. 
సర్వప్రపంచమూ లయమైనా పరమేశ్వరుడొకడు మా(త్రం కేవలుడై నిలిచిఉంటాడు; శరీరంలోని ఇం(ద్రియాలన్నీ నిద్రావస్థలో 
విశ్రాంతినందినా ఉచ్చ్వాస నిశ్న్వాసాలు మా(త్రం నిలిచి ఉంటాయి. దీనిని హంసస్థితి లేక భావం అంటారు. ఇదే పరమేశ్యరభావం. 
దీనిని ఉపాసకులు హంసగాయషతీ రూపంతో ఉపాసిస్తారు. ఈ రకమైన ఉపాసనచే పొందదగినవాడు అని; వినమత్‌= 
నమస్కరిస్తున్నవారియొక్క; అఘ= పాపాలను; విదారీ!= (బ్రద్దలు కొట్టేవాడా!; చీల్చేవాడా!; విశ్వ= సమస్తమైన; లోక+ ఉపకారీ!= 
లోకాలకు మేలుచేసేవాడా!; దినకర= సూర్యుడు; శశి= చంద్రుడూ; నే(త్రా!= నయనములు(కన్నులు)గా కలవాడా!; 
ధీ పరిస్పందచి(్రా!= బుద్దియొక్క కదలిక, చాంచల్యం చేత చిత్రంగా కనిపించేవాడా; దనుజ= రాక్షసులను; మథన= 
సంహరించటం; లీలా!= విలాసంగా కలవాడా!; ధర్మతత్తానుకూలా!= ధర్మతత్యానికి అనుకూలమైనవాడా! 


తాత్సర్యం: హరిహరనాథా! నీ రూపం అనుభవపూర్వకమైన శాంతిచే రమ్యమైనది. నీవు హంసభావంచేత 
పొందదగినవాడవు. నీకు నమస్కరిస్తూ ఉండేవారి పాపాలను పోగొట్టుతావు. సకలలోకాలకూ నీవు ఉపకారివి. 
సూర్యచంద్రులు నీ నేత్రాలు. కేవలుడవైన నీవు బుద్ది చాంచల్యంచేత చిత్రంగా అనేకంగా కనిపిస్తావు. ధర్మవిరోధు 
లయిన రాక్షసులను సంహరించటం నీకొకక్రీడ. నీవు ధర్మతత్త్యానికి, ధర్మసంస్థాపనకు సదా అనుకూలుడవు. 


148 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: అలం: అంత్యాను ప్రాసం. 


గద్యము. 
ఇది శ్రీమ దుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి 
ప్రశీతంబయిన శ్రీ మహాభారతంబున కర్ణపర్వంబునందు( బ్రథమాశ్వాసము. 


ప్రతిపదార్థం: ఇది= ఈ (గ్రంథభాగం; శ్రీమత్‌= శోభాశాలులు అయిన; ఉభయకవి= సంస్కృతాం(ధ్రములు రెంటిలోను 
కవులయిన వారియొక్క; మిత్ర= స్నేహితుడయిన అనగా రెండు భాషలలోను కవి అయినవాడునూూ; కొమ్మనామాత్యపుత్ర= 
కొమ్మన అనే పేరుగల మంత్రియొక్క కుమారుడునూ; బుధ= పండితులను; ఆరాధన= పూజించటంచేత; విరాజి= 
ప్రకాశించేవాడునూ; తిక్కనసోమయాజి= సోమయాగం చేసిన, తిక్కన అనే పేరుగల కవిచేత; (ప్రణీతంబు+అయిన= 
రచించబడినది అయిన; శ్రీమహాభారతంబునన్‌= శ్రీకరమయిన మహాభారతమనే (గ్రంథంలో; కర్లపర్య్వమునందున్‌= కర్లపర్వంలో; 
ప్రథమ+ఆశ్వాసము= మొదటి ఆశ్వాసం; సమాప్రం= పూర్తి అయినది. 


తాత్సర్యం: ఇది ఉభయ కవిమి[త్ర బిరుదాంచితుడూ, కొమ్మనామాత్యుడి కుమారుడూ, పండితులను పూజించటం 
చేత ప్రకాశించేవాడూ అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శ్రీ మహాభారతంలోని కర్లపర్యం మొదటి 


«< మా «< 


ఆశ్యాసం సమాప్తం. 


కర్ణపర్వంలోని ప్రథమాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రమదాంధ్ర మహాభారతము 


కర్ణపర్వము -ద్వితీయాశ్వాసము 


క్ర శ్రీ నిష్పాదన నిపుణ! కృ । పా నిరతి శయార్థభావ! భావాతీతా! 
భాను సహస్ర ప్రభ! ర । మ్యానంత వపుః ప్రకాశ! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీ నిష్పాదన నిపుణ!= ఐశ్వర్యమును కలిగించుటలో నైపుణ్యం కలవాడా!; కృపానిరతిశయ+ఆర్హభావ!= అపార 


కరుణచేత మెత్తనైన చిత్తంకలవాడా!; భావ+అతీతా!= ఊహలకు అందనివాడా!; భాను సహ(స్ర (ప్రభ!= వేయి సూర్యులకాంతి 
గలవాడా; రమ్య+అనంత= మనోహరము-అనంతము అయిన; వపుః(ప్రకాశ!= దేహకాంతి గలవాడా!; హరిహరనాథా! 


తాత్సర్యం: హరిహరనాథా! నీవు భక్తులకు ఐశ్వర్యం కలిగించేవాడవు. వారిపై అపారమైన కరుణను కురిపించే 
ఆర్హహృదయుడవు. నీవు ఊహాతీతుడవు. సహస్ర సూర్యదీప్తితో (ప్రకాశించేవాడవు. అంతులేని మనోహర దేహకాంతి 
కలవాడవు. 


విశేషం: (ప్రతి © पुर ప్రారంభంలో వలెనే కృతిపతి అయిన హరిహరనాథుడిని స్తుతించాడు తిక్కన. సూర్యసుతుడైన కర్గుడి 
యుద్దవర్లనగల పర్వం ఆరంభంలో హరిహరనాధథుని భానుసహ(స్రప్రభను నుతించటం సముచితంగా ఉన్నది. 


శల్ఫు(డు గర్లునుత్సాహంబునకు విఘ్నుకరంబు లగు వాక్యంబులు సెప్పుట (సం.8-26-16) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు దన సుతుండు సూతసుతు కోరి దీర్చంబూని 

యతి ప్రయత్నంబు సేయుట యాకర్ణించి యాంబికేయుండు. 2 
ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనుండు; జనమేజయునకున్‌+ఇట్టు+అనియెన్‌= జనమేజయుడితో ఇట్లా 
అన్నాడు; అట్టు= ఆ విధంగా; తన సుతుండు= తన పుత్రుడు (దుర్యోధనుడు); సూతసుతుకోర్కి= కర్ణుని కోరికను; 
తీర్చన్‌+పూని= తీర్చదలచి; అతిప్రయత్నంబు చేయుట= మిక్కిలియత్నం చేయటం; ఆంబికేయుండు= ధృతరాప్టుడు; 
ఆకర్లించి= వని. 


తాత్సర్యం: శల్యుడిని తనకు సారథిగా నియమించుమని इतर కోరగా దుర్యోధనుడు ఎంతో ప్రయత్నంతో 
శల్యుడిని అందుకు ఒప్పించాడు. ఈ విషయం సంజయుడి ద్వారా విన్న ధృతరాష్ట్రుడు. 


ఆ. “ఎట్లు ప్రియ మొనర్జె? నట్లు సంప్రార్థితుం । డైన మద్రనాథు( డంత( గోరి 
తేరు గడప నతని తెచ్చికొన్నట్టి య । &ऽ८०८ డేమి భంగి విక్రమించె?' 3 


150 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అట్టు సంప్రార్ణితుండు+ఐన= ఆ విధంగా ప్రార్థించబడిన; మ[ద్రనాథు(డు= శల్యుడు; ఎట్టు ప్రియము+ఒనర్చెన్‌?= 
ఏ విధంగా (కర్ల దుర్యోధనుల) ఇష్టాన్ని నెరవేర్చాడు?; అంతన్‌+కోరి= అంతగా ఇష్టపడి; తేరు కడపన్‌= రథం తోలటానికి; 
అతని తెచ్చికొన్నట్టి= శల్యుడిని సారథిగా నియమించుకొన్నట్టి; ఆ+వఏరు(డు= కర్షుడు; ఏమి భంగిన్‌= ఏ రీతిగా; విక్రమించెన్‌?= 
పరా(క్రమించాడు? 


తాత్సర్యం: కర్లదుర్యోధనులు అంతగా వేడుకొని తెచ్చుకొన్న శల్యుడు ఏ విధంగా వారి ఇష్టాన్ని నెరవేర్చాడు. తన 
తేరు నడపటానికి అంతగా కోరి ఆ శల్యుణ్ణి తెచ్చుకొన్న కర్గుడు ఏ విధంగా పరా(క్రమించాడు. 


వ. అని యడిగిన సంజయుం డిట్లనియె, నట్లు రథికసారథులు విలసిల్లి వందిమాగధ ప్రస్తూయమాను లగుచు( 
దనవలను గౌరవంబునం గనుంగొనుటయు(, గురురా జయ్యంగరాజు నుద్దేశించి. 4 


ప్రతిపదార్థం: అని అడిగినన్‌= (ధృతరాష్టుడు) అడుగగా; సంజయుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; అట్లు= 
ఆ విధంగా; రథిక సారథులు= उदू, శల్యుడు, వందిమాగధ ప్రస్తూయమానులు+అగుచున్‌= వందిమాగధులచేత పొగడబడిన 
వారై; విలసిల్లి= ఒప్పుచు; తనవలను= తనవైపు; గౌరవంబునన్‌= గౌరవంతో; కనుంగొనుటయున్‌= చూడగా; కురురాజు= 
దుర్యోధనుడు; ఆ+అంగరాజున్‌= కర్గుడిని; ఉద్దేశించి= చూచి. 


తాత్సర్యం: అని ప్రశ్నించిన ధృతరాష్టుడితో సంజయుడు చెప్పసాగాడు. ఆ సేనాధిపతిని, సారధిని చూచి 
వందిమాగధులు ప్రశంసలు చేస్తూ, దుర్యోధనుడివైపు గౌరవభావంతో చూచారు. అప్పుడు అతడు इर्त्‌. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: వంది= స్తుతిచేసి జీవించేవాడు; మాగధుడు= వంశావళిని కీర్తించేవాడు. వీరు ఆనాడు యుద్దభూమికి కూడా 
వచ్చేవారని ద్యోతకమవుతున్నది. 


చ. గురు(డును భీష్ము(డున్‌ నరునకున్‌ బకవైరికి నగ్గలంబు, వీ 

రిరువురు వారి छद నహీన పరాక్రమ లీల గీటడం 

తురు ద్రువమంచు నాత్మ బరితోషము( బొందుదు; నట్లు గాక ని 

प బల శౌర్యముల్‌ మెజియ గ్రక్కున నాపని నిర్వహింపుమీ! 5 
ప్రతిపదార్థం: గురు(డును భీష్ము(డున్‌= (ద్రోణుడు, భీష్ముడు నరునకున్‌, బకవైరికిన్‌= అర్జునుడికి, భీముడికి; అగ్గలంబు= 
మించిన శౌర్యం కలవారు; వీరు+ఇరువురు= భీష్మద్రోణులు; వారిన్‌+ఇద్దణిన్‌= భీమార్జునులను; అహీన పరా(క్రమలీలన్‌= 
గొప్ప పరాక్రమంతో; గీటు+అడంతురు= గర్వం అణచుతారు (సంహరిస్తారు); (ధ్రువము+అంచున్‌= ఇది తథ్యమని; ఆత్మన్‌= 
మనసులో; పరితోషమున్‌= సంతోషమును; పొందుదున్‌= పొందేవాడిని; అట్టుకాక= ఆ విధంగా కాక; నిర్భర బలశౌర్యముల్‌= 
అధికబల పరా(క్రమాలు; మెజయన్‌= (ప్రకాశించగా; గ్రక్కునన్‌= శీఘ్రంగా; ఆ పని నిర్వహింపుమీ!= భీమార్జునులను 
సంహరించే కార్యాన్ని నెరవేర్చుము. 


తాత్సర్యం: అధిక పరా(క్రమశాలులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు భీమార్జునులను తప్పక సంహరించగలవారని 
ఎంతో సంతోషించేవాడిని. కాని నా కోరిక తీరలేదు. నీవైనా నీ బలశౌర్యాలు (ప్రదర్శించి నా అభీష్టాన్ని నెరవేర్చుము. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 151 


నిశేషం: బలవంతులైన పాండవులను భీష్మద్రోణులు సంహరించలేకపోయినా కర్గుడు అందుకు సమర్ధుడని దుర్యోధనుడి 
నమ్మకం. అతడి అండ చూచికొనే దుర్యోధనుడు మహాభారత సంగ్రామానికి సిద్దపడ్డాడు. 
తే. బాడుదల నొండె( బట్టుము పాండు తనయ । ముఖ్య; వీరు వా రన నేల? మునుము వట్టి 

వైరివర్గంబు నెల్లను బారిసమరి । సైన్యయుతముగ నద్దుత జయము గొనుము.' 6 
ప్రతిపదార్థం: బాడు+తలన్‌+ఒండెన్‌= అవమానించియో-మరొక విధంగానో; పాండు తనయ ముఖ్యున్‌= ధర్మరాజును; 
పట్ముము= బంధించుము; వీరువారు+అనన్‌+ఏల; మునుము పట్టి= వరున(పెట్టి); వైరివర్గంబున్‌ + ఎల్బను= 
శతుసమూహమునంతటిని; బారిసమరి= హింసించి; సైన్యయుతముగన్‌= సేనతోకూడ; అద్భుత జయము కొనుము= 
ఆశ్చర్యకరమైన విజయం పొందుము. 


తాత్సర్యం: ५) విధంగానైనా పొండవా(గజాడయిన ధర్మరాజును బంధించుము. వారూ వీరని చూడక శ్నతువర్గము 
నంతటినీ సైన్యంతో సహా రూపుమాపి విజయాన్ని సాధించుము". 


వ. నడపు మనుటయు, నమ్మాటః గైకొని కర్ణుండు శల్యునిం దేరు నడపు మనిన నతం డట్ల చేసె; నప్పుడు శంఖ 
భేరీ ప్రముఖ తూర్యనాదంబులు రోదసీ గహ్వరంబు విహ్వలంబు గావించె; నవ్విధంబునం జనిచని గర్వాగ్రహ 
విధేయుం డగు రాధేయుం డమ్మద్రపతి కిట్లనియె. 7 


ప్రతిపదార్థం: నడపుము+అనుటయున్‌= సేనను నడిపించుమని అనగా; ఆ+మాటన్‌+కైకొని= దుర్యోధనుని మాటలు విని; 
కర్గుండు, శల్యునిన్‌= శల్యుడితో; తేరు నడపుము+అనినన్‌= రథాన్ని నడిపించుమనగా; అతండు+అట్లు+అ చేసెన్‌= శల్యుడు 
ఆ (ప్రకారమే చేశాడు; అప్పుడు; శంఖభీరీ (>= శంఖం, భేరి మొదలగు, తూర్యనాదంబులు= వాద్యధ్యనులు; 
రోదసీగహ్వరంబు= ఆకాశ (ప్రాంతమును; విహ్వలంబు గావించెన్‌= భయ(భ్రాంతం చేశాయి; (ప్రతిధ్వనింపజేశాయి); ९ 
విధంబునన్‌; చనిచని= ముందుకువెళ్ళి; గర్ప్వ+ఆ(గ్రహ విధేయుండు+అగు= గర్యానికి కోపానికి వశుడైన; రాధేయుండు= 
కర్ణుడు; ఆ+మద్రపతికిన్‌= శల్యుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడి మాట ప్రకారం రథాన్ని ముందుకు నడిపించుమని उदू శల్యుడిని కోరాడు. వెనువెంటనే 
శంఖాలు, భేరి మొదలైన యుద్దవాద్యాల ధ్వనులు ఆకాశమంతటా మారుమోగాయి. ఆ ఏధంగా ముందుకు 
సాగుతున్న కర్ణుడు గర్వంతో పాండవుల మీది కోపంతో శల్యుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: ఆ రోజుల్లో సైన్యాలు వాద్యఘోషల మధ్య యుద్దానికి బయల్దేరుతుండేవి. 
శా. 'నారాచాది మహోగ్ర బాణ పటలీ నానావిధోల్లాసముల్‌ 

సైరింపన్‌ ధృతిలేక పాండుతనయుల్‌ సంభ్రాంతి నొందంగ, వి 

స్మేరంబై ఖచర వ్రజంబు వొగడన్‌, మెచ్చంగ నీ చూడ్కి దు 

ర్వారో దగ్రత నే(డు సూపెద భుజావష్టంభ సంరంభినై'. 8 
ప్రతిపదార్థం: నారాచ+ఆది= ఇనుప బాణాలు మొదలైన; మహా+ఉ(గ్రబాణ, పటలీ= మహాభయంకరాలైన బాణాల 
సమూహముయొక్క; నానావిధ+ఉల్లాసముల్‌= సెక్కు (ప్రకాశములను; సైరింపన్‌, ధృతిలేక= సహించే ధైర్యంలేక; పాండు 


152 శ్రీమదాంధ్ర మహాభారతము 


తనయుల్‌= పాండవులు; సం(భ్రాంతిన్‌+ఒందంగన్‌= నిశేష్టులు కాగా; ఖచర, (వ్రజంబు= దేవతలసమూహం; విస్మేరంబు+ఐ= 
నవ్వుతో కూడినదై; పొగడన్‌= ప్రశంసించగా; నీ, చూడ్కి, మెచ్చంగన్‌= నీ చూపు మెచ్చుకోగా; భుజ+అవష్ట్రంభ సంరంభిన్‌+ఐ= 
బాహు గర్వంయొక్క ఆటోపం కలవాడినై; నేడు= ఈనాడు; దుర్వార+ఉదగ్రతన్‌= అడ్డుకొన సాధ్యంకాని భీకరత్యాన్ని; 
చూపెదన్‌= చూపిస్తాను 


తాత్సర్యం: పాండవులు (నేను ప్రయోగించే) మహాభయంకరాలైన నానావిధ బాణాల నానావిధ కాంతుల తాకిడిని 
తట్టుకోగల ధైర్యంలేక తల్లడిల్లగా, ఆశ్చర్యంతో ఆకాశ సంచారులంతా (ప్రశంసించగా, నీవు కూడ చూచి మెచ్చుకోగా, 
బాహుబల గర్యాతిశయంతో ఎవ్వరూ అడ్డుకోలేని భీకరత్వాన్ని ఈ రోజు (యుద్దరంగంలో) ప్రదర్శిస్తాను. 


సీ, అనిని మద్రరా జాతని కిట్లను, । “సత్య పరాక్రముల్‌ శౌర్యఘనులు 
భుజ వీర్య మహితులు భూరి తేజోధను । లఖభిలాస్త్ర విత్తము లార్యు లమర 
పతికైన రణమున భయము పుట్టింపంగ । నోపుదు రప్పాండుభూపతనయు, 
లేల వారల నింత దూలవో బలికెద, । విప్పుడు వల్క రాదెట్లు నీకు 


తే. గాండివ జ్యా నినాదమ్ము గ్రమ్మి కర్ణ । విదళనము సేసినను భీము గద మెటుంగు 
६० 
6०९2 చూడ్ములు మిటుమిట్లు గొలిపెనను భ । యంబు పెల్లున నపుడు వా 04०८८०८ గాక!’ 9 


ప్రతిపదార్థం: అనన్‌+విని= (కర్షుడు) అనగా విని; మ।ద్రరాజు= శల్యుడు; అతనికిన్‌+ఇట్టు+అనున్‌= కర్గునితో ఇట్టా 
అంటున్నాడు; ఆ+పాండు భూప తనయులు= ఆ పాండురాజు కుమారులు; సత్య పరా(క్రముల్‌= సత్యశీలురు; శౌర్యఘనులు= 
శౌర్యంలో గొప్పవారు; భుజవీర్య మహితులు= గొప్ప భుజ బలశాలులు; భూరితేడోధనులు= గొప్ప తేజోధనం కలవారు; 
అఖిల+అస్త్రవిత్తముల్‌= సకలాస్త్రవిదులలో శ్రేష్టులు; ఆర్యులు= సజ్జనులు; అమరపతికైనన్‌= ఇం(ద్రుడికైనా; రణమునన్‌= 
యుద్దమున; భయమున్‌ పుట్టింపంగన్‌+ఓపుదురు= భీతి కలిగించగలవారు; ఇప్పుడు, ఏల, వారలన్‌+ఇంత+తూలవోన్‌+పలికెదవు= 
ఇప్పుడు ఎందుకీవిధంగా వారిని తూలనాడుతున్నావు; గాండివజ్యానినాదముు= అర్జునుడి వింటి(త్రాటి ధ్వని; (క్రమ్మి= 
ఆ(క్రమించి; కర్లవిదళనము చేసినను= చెవులు బద్దలు చేసినపుడును; భీము గద మెణుంగుల్‌+ఒలసి= భీముడి గదకాంతులు 
వ్యాపించి; చూడ్కులు ००८७०२०९ గొల్ప్సినను= కనులకు మిరుమిట్లు గొలిపినపుడును; భయంబు పెల్లునన్‌= భయాతిశయంతో; 
అపుడు; వాయి అడ(గున్‌+కాక= నోరు పడిపోతుంది; ఎట్టు= ఏ విధంగా కూడా; నీకు; పల్కరాదు= మాట్లాడటం సాధ్యంకాదు; 


తాత్సర్యం: కర్గుడి అహంకారం చూచి శల్యుడు అతడితో ఇట్లా అంటున్నాడు. పాండవులు సత్యపరా(క్రమం 
కలవారు, బలపరా(క్రమ సంపన్నులు, తేజోధనులు, అస్త్ర విద్యా విశారదులు. దేవేంద్రుడైనా రణరంగంలో వారిని 
ఎదుర్కొనలేడు. వాళ్ళను ఇంత తక్కువ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావు. అర్జునుడి వింటి ధ్వనికి నీ చెవులు 


బద్దలైనపుడు, భీముడి గద మెరుపులు నీ కళ్ళకు మిరుమిట్లు గొల్పినపుడు నీ నోట మాటరాక నిశ్చేష్టుడవై ఏమీ 
అనలేవు. 


విశేషం: 'కర్లవిదళనము” అన్న పదంలో చెవులతోపాటు కర్ణుడు అన్న అర్థంకూడా స్ఫురిస్తుంది. వీనులు, కనులు నిశ్సేష్టమైనపుడు 
వాక్కు కూడా మూగబోతుంది. 


వ. అని వెండియు. 10 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 153 
తాత్సర్యం: అని మళ్ళీ. 
చ. నరుని శరంబులన్‌ రథ గణంబులు గూలCగ, భీము నుల్లస 
త్పరిఘమునన్‌ గజ వ్రజము భగ్నముగా( 2368 తమ్ములున్‌ యుధి 


ష్టిరుడును దా(కినం జలము డించి దొరల్‌ ९५०८ జూచియుం 
దిరమయి నీవు నాలుకకు దెచ్చిన మాటగదా వినందగున్‌.' 11 


ప్రతిపదార్థం: నరుని శరంబులన్‌= అర్జునుడి బాణాలచేత; రథగణంబులు= రథ సమూహాలు, కూల(గన్‌= పడిపోగా; 
భీము+ఉల్లసత్‌+పరిఘమునన్‌= భీముడి మెరిసే ఇనుపగట్ల గుదియతో; గజ(వ్రజము= ఏనుగుల గుంపు; భగ్నముకాన్‌= 
చెదరిపోగా; పెణతమ్ములున్‌= మిగతా సోదరులు(నకుల సహదేవులు); యుధిష్టిరుడును= ధర్మరాజు; తాశినన్‌= మీదపడగా; 
చలముడించి= పట్టుదల వీడి; దొరల్‌= యోధులు; కల(గంగన్‌= క్లోభచెందగా; చూచియున్‌= చూచికూడా; నీవు; తిరము+అయి= 
స్థిరంగా నిలబడి; నాలుకకున్‌+తెచ్చిన మాటకదా= మాట్లాడిన మాట గదా; వినన్‌+తగున్‌= వినతగును. 


తాత్సర్యం: “అర్జునుడి బాణాలకు నీ రథసైన్యం, భీముడి పరిఘాయుధం మెరుపులకు గజసైన్యం, ధర్మజ నకుల 
సహదేవుల తాకిడికి యోధసమూహం చెల్లాచెదరైపోవటాన్ని చూచికూడ, నీవు కలతపడకుండా స్థిరంగా నిలబడి 
మాటాడినమాటలు కదా వినదగును.’ 


౧ 


విశేషం: ఉపప్పావ్యంలో ఉన్నప్పుడే ధర్మరాజు శల్యుడితో కర్గ్ళుడికి సారథిగా ఉండి అతడిని నిరుత్సాహపరచి తమకు 
సహకరించవలసిందిగా కోరి రప్పించాడు. ఆ (ప్రకారమే శల్యుడు కర్ణుడిముందు మాటిమాటికీ పాండవుల పరాక్రమాన్ని 
పొగడుతున్నాడు. శల్యుడిని సారథిగా కోరుకొని కర్ణుడు తన దురదృష్టాన్ని తానే కోరి తెచ్చుకొన్నాడు. 


క్ర అను పలుకులు వినియుం దా । వినని చెవులు సేసి, మద్రవిభుతో రాధా 
తనయుడు నా చేతి బరువు । గనుగొనియెద విపుడి యనియె గండ 28०८055," 12 


ప్రతిపదార్థం: అను, పలుకులు, వినియున్‌= అనే శల్యుడి మాటలు వినికూడా; రాధాతనయు(డు= इद; తాన్‌= తాను; 
వినని చెవులు చేసి= విననట్టుగా నటిస్తూ; గండు+అమరంగన్‌= పౌరుషం ఒప్పుగా; నా చేతి బరువు= నా చేతి బలుపు; ఇపుడ= 
ఇప్పుడే; కనుగొనియెదవు= చూస్తావు గదా; అనియె(న్‌)= అన్నాడు. 


తాత్సర్యం: శల్యుడి మాటలు విన్నా విననట్టుగా నటిస్తూ కర్ణుడు, నా చేతి బలాన్ని ఇప్పుడే చూస్తా'వని పౌరుషంతో 
అన్నాడు. 
వ. ఇట్లు సంగరోత్సాహ దీప్తుండై నడతెంచు నతని నుపలక్షించి. 13 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సంగర+ఉత్సాహదీపుండు+ఐ= రణోత్సాహంతో (ప్రకాశిస్తున్నవాడై; నడతెంచు+అతనిన్‌= 
వస్తున్న కర్గుడిని; ఉపలక్షించి= చూచి. 
= ६2 a 


తాత్సర్యం: యుడ్దోత్సాహం చేత (ప్రకాశిస్తూ వస్తున్న కర్ణుడిని చూచి. 


154 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. కురుబల ముజబ్జ్బి యార్డె, బటు ఘోటక హేషిత నిస్వనంబులుం 

గరివర బృంహిత ధ్వనులు గాఢములై విలసిల్లె, నెత్తురుల్‌ 

గురిసె, నభంబు మోయ బిడుగుల్‌ మొరసెం, బొరి నుల్క లెల్లెడం 

దొర బ్రదీప్త మారుతము ధూళి గడున్‌ వడిం జల్లె భూవరా! 14 
ప్రతిపదార్థం: భూవరా!= రాజా!; కురుబలము= కౌరవసైన్యం; ఉబ్బి+ఆర్బెన్‌= పెద్దగా సంతోషించి అరచింది; పటుఘోటక= 
బలిష్టమైన అశ్యాల; హేషిత నిస్వనంబులున్‌= సకిలింపుల ధ్వనులు; కరివర బృంహిత ధ్వనులు= శ్రేష్ట్ణాలైన ఏనుగుల ఘీంకార 
ధ్వనులు; గాఢములు+ఐ విలసిల్లైన్‌= దట్టములైనవై వ్యాపించాయి; నెత్తురుల్‌+కురిసె(న్‌)= రక్తధారలు కురిశాయి; నభంబు 
మోయన్‌= ఆకాశం ధ్వనించగా; పిడుగుల్‌ మొరసెన్‌= పిడుగులు శబ్దం చేశాయి; పొరిన్‌= వెనువెంట; ఉల్కలు+ఎల్లెడన్‌+ 
తొరగాన్‌= అన్నివైపులా ఉల్కలు పడసాగాయి; (ప్రదీప్త, మారుతము= తీవ్రమైన గాలి; కడున్‌ వడిన్‌= ఎంతో వేగంతో; ధూళిన్‌ 
చల్లె(న్‌)= దుమ్మును వెదజల్లింది. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కౌరవ సైన్యంలోని వారు సంతోషాతిశయంతో బిగ్గరగా అరిచారు. గుర్రాల 
సకిలింతలు, ఏనుగుల ఘీంకారాలు పెద్దగా వినిపించాయి. నెత్తురు కురిసింది. పిడుగుల మోతలు ఆకాశం 
ధ్వనించేటట్టుగా మోగాయి. అన్నివైపులా ఉల్కలు పడసాగాయి. తీవ్రమైన గాలి దుమ్మును వెదజల్లింది. 


వ. మటియు బహువిధోత్సాతంబులు గౌరవులకు నాశం బగుటం దెలుపుచుం దో(చెం దో(చిన నవి యెల్ల 
సరకు గొనక వారు దైవమోహితులు గావున శల్య సహితుండైన కర్ణుం గనుంగొని కుంతీనందను లతనిచే 
నిర్ణింప( బడుదురకా( దలంచి సంతోషించి; రతండు భీష్మద్రోణుల దోర్వీర్యంబులు పాండుతనయులచేత( 
గోలుపోయె నని మనంబున వారల మెచ్చక ముంగలియై మెటిసి నడచుచుండి పార్టపరాక్రమ స్మరణంబునం 
గ్రోధంబు జనియించి యూర్పులు సందడింప మాన దర్పోన్మాదంబున మద్రపతి కిట్లనియె. 15 

ప్రతిపదార్థం: మటియున్‌= ఇంకా; బహువిధ+ఉత్సాతంబులు= అనేకవిధాలైన అపశకునాలు; కౌరవులకున్‌; నాశంబు+అగుటన్‌= 
నష్టం కలగటాన్ని; తెలుపుచున్‌= సూచిస్తూ; छ" అగుపడ్డాయి; తోయచినన్‌= అట్లా కనపడినప్పటికీ; వారు= ఆ కౌరవులు; 
దైవమోహితులు కావున(న్‌)= విధివంచితులవటంవలన; అవి+ఎల్లన్‌+సరకుగొనక= వాటిని అన్నిటినీ లెక్క పెట్టక; శల్యసహితుండైన 
కర్గున్‌= శల్యుడితో ఉన్న కర్గుడిని; కనుంగొని= చూచి; కుంతీ నందనులు= పాండవులు; అతనిచేతన్‌= కర్షుడిచేత; నిర్దింప( 
బడుదురు+అ, కాన్‌= సంహరించబడగలరని; తలంచి= భావించి; సంతోషించిరి= ఆనందించారు; అతండు= కర్గుడు; 
భీషద్రోణుల దోస్‌+వీర్యంబులు= భీష్మద్రోణుల బాహుబలములు; పాండుతనయులచేతన్‌= పాండవులచేత; కోలువోయెన్‌+అని= 
వ్యర్థములైనాయని; మనంబునన్‌= మనసులో; వారలన్‌+మెచ్చక= వారిని లక్ష్యపెట్టక; ముంగలి+ఐ మెరసి= సేనకు ముందుగా 
ఒప్పుతూ; నడచుచుండి= నడుస్తూ; పార పరా(క్రమ స్మరణంబునన్‌= అర్జునుడి శౌర్యం తలపునకు రాగా; (క్రోధంబు 
జనియించి= కోపం తలెత్తి; ఊర్పులు సందడింపన్‌= నిట్టూర్సులు అతిశయించగా; మానదర్ప+ఉన్మాదంబునన్‌= పౌరుష 
గర్యోన్మాదంతో; మ।ద్రపతికిన్‌= శల్యుడితో; ఇట్లు+అనియె(న్‌)= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: ఇంకా కౌరవ ఏనాశ సూచకాలయిన అపశకునాలు పెక్కు గోచరించాయి. అయినా విధివశులైన 
కౌరవులు వాటిని లెక్కచేయక కర్గుడు శల్యసారథ్యంతో పాండవులను తప్పక సంహరిస్తాడని సంతోషించసాగారు. 
సేనకు అగ్రభాగంలో ఉన్న కర్గుడు, పాండవుల ముందు ఓడిపోయారని భీష్మద్రోణులను మెచ్చుకోక, అర్జునుడు 
తలపునకు రాగానే (క్రోధంతో నిట్టూర్పులు విడుస్తూ పౌరుషగర్వం నిండినవాడై శల్యుడితో ఇట్టా అన్నాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 155 


విశేషం: ఉత్పాతాలు (అపశకునాలు) మూడు విధాలు-దివ్యం, ఆంతరిక్షం, భౌమం అని, ఉల్కలు, పిడుగులు పడటం” 
మొదలైనవి అంతరిక్ష సంబంధమైనవి. ఇవి దుఃఖకారకాలు అని పూర్వుల అభిప్రాయం. 
మ. ‘అరదం బెక్కి శరాసనంబు గొని తెంపారంగ నేనేచి సం 

గర సంక్రీడకు( జొచ్చినం ద్భృణ సముంగా( గొందు, న ద్దేవతా 

1} 

వరునైనన్‌ గురు నాపగాతనయు( జావం జూచుటన్‌ వైరు లే 

తురు చెండాడెద నుగ్రతం దలలు, నా దోర్టర్ప్వముం జూడుమీ!' 16 
ప్రతిపదార్థం: అరదంబు+ఎక్కి= రథం ఎక్కి; శర+అసనంబు(న్‌)+కొని= ధనుస్సు చేబట్టి; తెంపు+ఆరంగన్‌= ధైర్యంతో; 
ఏన్‌+ఏచి= నేను విజృంభించి; సంగర సం(క్రీడకున్‌= యుద్దశ్రీడకు; చొచ్చినన్‌= పూనుకొంటే; ఆ+దేవతావరున్‌+ఐనన్‌= ఆ 
దేవేంద్రుని సైతం; తృణసముంగాన్‌+కొందున్‌= గడ్డిపరకతో సమంగా చూస్తాను; గురున్‌+ఆపగా తనయున్‌= ద్రోణ 
భీష్ములను; చావన్‌+చూచుటన్‌= పతనమొందించినందువల్ల; వైరులు= శత్రువులు; ఏతురు= విజృంభిస్తారు; తలలు= వారి 
తలలు; ఉ(గ్రతన్‌= భయంకరంగా; చెండాడెదన్‌= నరుకుతాను; నా దోఖణదర్సమున్‌+చూడుమీ!= నా భుజపరా(క్రమాన్ని 
చూడుము. 


తాత్సర్యం: రథ మెక్కి విల్లు చేబట్టి రణరంగంలో నేను విజృంభిస్తే దేవేం[ద్రుడిని కూడా తృణీకరిస్తాను. ద్రోణాచార్య 
భీష్మపితామహులను పడగొట్టామన్న గర్వంతో ఉన్న వైరుల తలలు ఖండించే నా భుజపరా(క్రమాన్ని చూడుము. 
వ. అని పలికి, యనంతరంబ ‘గాంగేయ కుంభసంభవులంతటిమానుసులు నిట్లు రిత్తసావు సత్త్తురే!' యని 

యుగ్గడించి మఖియు నిట్లనియె. 17 
ప్రతిపదార్థం: అని పలికి; అనంతరంబు= తర్వాతనే; గాంగేయ కుంభ సంభవుల+అంతటి మానుసులన్‌= భీష్మ (ద్రోణులంతటి 


వారు కూడా; वटैः రిత్తచావు చత్తురే?= వ్యర్థమరణం పొందుతారా?; అని+ఉగ్గడించి= అని వచించి; మటియున్‌+ఇట్లు+ 
అనియెన్‌= ఇంకా ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: 'భీషద్రోణులంతటివారు ఈ విధంగా వ్యర్థమైన చావు చస్తారా! అని, కర్లుడు శల్యుడితో ఇంకా ఇట్లా 
అన్నాడు: 
ఉ. వారల లోకవీరుల నవధ్యుల 66८८8०2, పల్వురన్‌ 

వారల యట్ల యెందు ననివార్యు లనం జను మేదినీశులం 

బోర వధించి, రౌద్రమున( బొంగి క్రమాగత మృత్యు వొక్కొ నా 

గా రణకేళికిం గడ(గు గాండివి నేన యెదిర్డి యోర్డెదన్‌. 18 
ప్రతిపదార్థం: లోకవీరులన్‌= గొప్పవీరులు; అవధ్యులన్‌= వధింప సాధ్యంకాని వారు అయిన; వారలన్‌= ఆ భీష్మద్రోణులను; 
గీటు+అడ(గించి= గర్వం అణచి; వారల+అట్ల= వారివలెనే; ఎందున్‌+అనివార్యులు+అనన్‌+చను= ఎవరిచేత కూడా 
వారించబడనివారు అనదగినట్టి; పల్వురన్‌, మేదినీశులన్‌= పెక్కుమంది రాజులను; పోరన్‌+వధించి= యుద్దములో చంపి; 
రౌద్రమున(న్‌)+పొంగి= రౌద్రావేశంతో చెలరేగి; (క్రమ+ఆగత, మృత్యువు+ఒక్కొ, నాన్‌+కా= వరుసగా వచ్చిన మృత్యువేమో 
అన్నట్లుగా; రణకేళికిన్‌+కడ(ంగు= యుద్దక్రీడకు పూనుకొనే; గాండివిన్‌= అర్జునుడిని; ఏన= నేనే; ఎదిర్చి+ఓర్బెదన్‌= ఎదిరించి 
ఓడిస్తాను. 


156 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: లోకైక వీరులైన భీష్మద్రోణులను, వారివలెనే అనివార్యులైన ఎందరో రాజులను వధించి రౌ(ద్రంతో 
విజృంభించి వరుసగా వచ్చే మృత్యువా అన్నట్లు యుద్ద క్రీడకు పూనుకొనే అర్జునుడిని నేనే ఎదిరించి సంహరిస్తాను. 


విశేషం: “'క్రమాగత మృత్యువొక్కొ' అని इद పేర్కొన్న అర్జునుడు తర్వాతి కథలో కర్గుని పాలిటి మృత్యువుగా 
పరిణమించటం గమనించదగింది. అలం: ఉత్రేక్ష 
€. పాండు నృపాగ్రనందను(డుC బావనియుం గవలుం జలంబుమై 

నొండొరు మూదలించుకొని యొక్కటం ८>८8८८ దీవ్ర విస్పుర 

త్మాండ విదారితాంగకుల( గా నొనరించి యలంచి లీలమై 

గం ८८६8०००८ బోక 2500 గల చంద 2०606 చెండుదున్‌. 19 
ప్రతిపదార్థం: పాండునృప+అ(గ్రనందను(డున్‌= పాండు కుమారులలో పెద్దవాడైన ధర్మరాజు; పావనియున్‌= భీముడు; 
కవలున్‌= నకులసహదేవులు; చలంబుమైన్‌= పూనికతో; ఒండొరు మూదలించుకొని= ఒకరినొకరు హెచ్చరించుకొని; ఒక్కటన్‌+ 
తాశినన్‌= ఒక్కటై మీదబడినా; తీవ్ర విస్ఫురత్‌+కాండతీక్టమైన ప్రకాశంతో కూడిన బాణాలచేత; విదారిత+అంగకులన్‌+కాన్‌= 

६2 

చీల్చబడిన అవయవములు కలవారినిగా; ఒనరించి= చేసి; అలంచి= (శ్రమపెట్టి; లీలమైన్‌= అవలీలగా; గండు+అడయణగింతున్‌= 
గర్వం అణచుతాను; పోక పెనగగన్‌= యుద్ద విముఖులు గాక నన్నెదురుకొన్నట్లయితే; కలచందము= ఉన్న విధాన్ని; ఎటింగి= 
(గహించి; చెండుదున్‌= నరుకుతాను. 


తాత్సర్యం: ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు ఒక్కటి మీదపడినా, వాడి బాణాలతో అవలీలగా వారి 
అంగాలను ఖండించి వారి గర్వం అణుస్తాను. వాళ్ళు వెనుదిరుగక ఇంకా నాతో యుద్దం చేస్తే నరుకుతాను. 


విశేషం: (క్రిందటి పద్యంలోనే అర్జునుడిని ప్రస్తావించటం వలన, ఇక్కడ నలుగురు సోదరులనే పేర్కొనటం జరిగింది. 


४. అని పలికి వెండియును ని । ట్లను, భీష్ముడు దెగిన ద్రోణు( డతులిత దివ్యా 

స్రనిచయము దోర్విలాసం । బును జాలం గలిగియుండె భూనుత మగుచున్‌. 20 
ప్రతిపదార్థం: అని పలికి; వెండియున్‌= ఇంకా; ఇట్లు+అను(న్‌)= కర్గుడు శల్యుడితో ఇట్లా అంటున్నాడు; భీష్ముడు+తెగిన= 
భీష్ముడు మరణించగా; (ద్రోణుడు, అతులిత= సాటిలేని; దివ్య+అస్త నిచయము= ©< సమూహం; దోః+విలాసంబును= 
భుజబల శోభను; భూనుతము+అగుచున్‌= లోకంచే పొగడబడేది అవుతూ; చాలన్‌+కలిగి ఉండె(న్‌)= అధికంగా కలిగిఉన్నాడు. 


తాత్సర్యం: అని పలికి కర్ణుడు శల్యుడితో ఇంకా ఇట్టా అన్నాడు: “వీరుడైన భీష్మ పితామహుడు అస్తమించినా, 
© > ५ = 
ద్రోణాచార్యుడివద్ద లోకం పొగడే దివ్యాస్తాలూ, బాహుబలమూ ఉన్నాయి. 


సీ. ద్రోణుండు బహుదివ్య బాణదీప్పు(డు భుజా । బలశాలి శౌర్య సంపన్న హృదయు 
డక్షీణ విక్రము( డతిరథ मूत డ । వ్వీరుండు పార్టుచే( బోర బడిన 
कर्य యేపు ८680८ దదాప్త సై । నికులు గం డడంగిరి; నీ వెఖుంగ 
నైనను రాము కృపాతిశయంబున( । గనిన యీ రథమును గార్ముకాది 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 157 


ఆ. దారుణాస్త్ర శస్త్ర తతులును గలిమి నే । నతని దొడరి దివిజు లడ్డపడిన( 
पण्यप, 5०6८ గురురాజు మన్నన । యప్పు ९८२८ బ్రాణ మాసపడక.' 21 


ప్రతిపదార్థం: |ద్రోణుండు= ద్రోణుడు; బహుదివ్య బాణ దీప్పుడు= అనేక దివ్యబాణాలచేత (ప్రకాశించేవాడు; భుజాబలశాలి= 
గొప్ప భుజబలం గలవాడు; శౌర్యసంపన్న హృదయు(డు= పరా(క్రమధనుడు; అక్షీణ వక్రము(డు= అధిక బలవంతుడు; 
అతిరథ శ్రేష్టుడు= అతిరథులలో శ్రేష్టుడు - అతిరథశ్రేష్టుడన్న స్థాయి కలవాడు; ఆ+వీరుండు= అట్టి ద్రోణాచార్యుడు; 
పార్గుచేన్‌= అర్జునుడి చేత; పోరన్‌+పడినన్‌= యుద్దములో మరణించగా; ధార్తరా(ప్తుల= కౌరవుల; ఏపు+తరిగెన్‌= విజృంభణం 
తగ్గింది; నీవు+ఎణుంగన్‌= నీవు చూచినట్ల్టుగానే; తద్‌+ఆప్తసైనికులు= వారి ఆప్తులైన సైనికులు; గండు+అడణిరి= నశించారు; 
అయినను= అయినప్పటికీ; రాము= పరశురాముని; కృపా+అతిశయంబునన్‌= అనుగ్రహ విశేషంతో; కనిన= పొందిన; ఈ 
రథమును= ఈ రథాన్ని; కార్ముక+ఆది= ధనుస్సు మొదలైన; దారుణ+అస్ర్రశస్త తతులును= శృత్రుభయంకరములైన అస్త్ర 
శస్తాల సముదాయాలను; కలిమిన్‌= కలిగి ఉండటంచేత; నేను= నేను; అతనిన్‌+తొడరి= ७०८०८? తాకి; 
దివిజుాలు+అడ్డపడినన్‌= దేవతలు అడ్డువచ్చినా; ఎల్లభంగిన్‌= ఏ విధంగానైనా; కూల్తున్‌= సంహరిస్తాను; (ప్రాణము+ఆసపడక= 
ప్రాణంకూడా లెక్కచేయక; కురురాజు= దుర్యోధనుడి; మన్నన+అప్పు+తీర్తున్‌= సమ్మానము అనే బుణాన్ని తీర్చుకొంటాను. 


తాత్సర్యం: [ద్రోణాచార్యుడు దివ్యబాణసంపన్నుడు. గొప్ప పరాక్రమవంతుడు. అతిరథశ్రేష్ణుడు. అంతటి మహావీరుడు 
అర్జునుడితో యుద్దంలో మరణించగా కౌరవుల దైర్యం సన్నగిల్లింది. సైనికుల గర్వం అంతరించింది. అయినా 
పరశురాముడిని సేవించి పొందిన రథం, అస్త్రశృస్రాల బలంతో ఏ విధంగానైనా అర్జునుడిని సంహరించి తీరుతాను. 


నా ప్రాణం కూడా లెక్కచేయక, దుర్యోధనుడు నన్ను సమ్మానించినందుకు బుణం తీర్చుకొంటాను.' 


విశేషం: అనేకమందితో యుద్దం చేసేవాడు అతిరథుడు. భీష్ముడి దృష్టిలో దుర్యోధనుడు, శల్యుడు, ద్రోణుడు మొ॥ వారు 
అతిరథులు, కర్గుడు తాను (బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముడి వద్ద శిక్షణ పొంది (బ్రహ్మాస్త్ర భార్గవా[స్తాలను సంపాదించాడు. 


४०६८ డర్గును పరాక్రమం బుగ్గడించి కర్లుని దూలం బలుకుట (సం. 8-26-61) 
వ. అనిన విని శల్యుండు पर्क కి ట్లనియె. 22 
తాత్సర్యం: అని కర్గుడనగా, శల్యుడు ఇట్టా అన్నాడు: 


చ. వినిన జనంబు లీత( డవివేకి యనన్‌ వల దింత రజ్జు ల 
రును బలశౌర్య సంపదలు సూచి యెటుంగమె మున్ను? నిన్ను నా 
తని గలనన్‌ జగం బెటుగదా యత( డద్దుత విక్రమోజ్ఞ్యలుం 
డెనయుదె నీవు పొరుషవిహీను(డ వద్దివిజేంద్రనందనున్‌. 23 


ప్రతిపదార్థం: వినిన జనంబుల్‌= (నీమాటలు) విన్న ప్రజలు; ఈతడు+అవివేకి+అనన్‌= కర్ణుడు మూర్జుడని అనగా; 
ఇంతరజ్ఞాలు వలదు= ఇంతటి వ్యర్ధమైన మాటలు పలుకకుము; అర్జును, బల, శౌర్య, సంపదలు= అర్జునుడి బలపరా(క్రమ 
సంపదలు; మున్ను= ఇంతకుముందు; చూచి+ఎణుంగమె= చూసినవారం కాదా; నిన్నున్‌+ఆతనిన్‌= నిన్ను, అతడినీ; 
కలనన్‌= రణములో; జగంబు+ఎణు(గదా= లోకం చూచి ఎరుగదా; అతడు+అద్భుత+వక్రమ+ఉజ్ఞలుండు= అర్జునుడు 


158 శ్రీమదాంధ్ర మహాభారతము 


అద్భుత పరా(క్రమంచేత లెస్పగా ప్రకాశించేవాడు; నీవు, పౌరుషవిహీనుడవు= మగటిమి లేనివాడవు; ఆ+దివిజ+ఇం(ద్రనందనున్‌= 

దేవేంద్ర తనయుడైన ఆ విజయుడికి; ఎనయుదె!= సాటి కాగలవా! 

తాత్సర్యం: విన్న జనం కర్గుడింత అవివేకియా! అనేటట్టు ఇంత వ్యర్థమైన మాటలు మాట్లాడవద్దు. అర్జునుని 
ea त >^“ ౧ > ఇ 

బలపరా(క్రమ సంపదలు ఇంతకుముందు చూచాముకదా! మీ ఇద్దరిని లోకం కూడ యుద్దంలో చూచింది కదా! 

అర్జునుడు అద్భుత పరా(క్రమంచేత |ప్రకాశించేవాడు. పౌరుషహీనుడవైన నీవు ఆ దేవేం(ద్రనందనునకు సాటికాగలవా? 


సీ. రాత్రిమైందాణశి క్రూరత( బోర మగ(టిమి । వాసిన అంగారపర్జుకంటె, 
ఘోషయాత్రా విధి( గురురాజు 268 పట్టి । మాన మేదిన చిత్రసేనుకంటె, 
ఖాండవోద్యానంబు( గావ నేరక సిగ్గు । వడి చన్న నిర్ణరప్రభునికంటె(, 
ర్రీడాకిరాతు( డై క్రోడంబునకు( 7०१८ । బెన(గి చిక్కిన త్రిలోచనునికంటె 


ఆ. నెక్కుదైన వీరు దే నర్గునునితోడ( । బొడుతు నొడుతు ననిన 2०९०८ గాక; 
వినుము సూతతనయ! మనబో(టు లాతని( । జెబుతు మనుట నోరిచేటు గాదె? 24 


ప్రతిపదార్థం: సూత తనయ!= इतयु; రాత్రిమైన్‌+తాకి= రాత్రి సమయంలో ఎదుర్కొని; (క్రూరతన్‌+సోరి= ఘోరంగా 
యుద్దంచేసి; మగం(టిమి పాసిన= పౌరుషం కోల్ఫోయిన; అంగారపర్గుకంటెన్‌= అంగారపర్గ్శుడి కన్న; ఘోషయా(త్రావిధిన్‌= 
ఘోషయా(త్రా సంఘటనలో; కురురాజున్‌+చెణపట్టి= దుర్యోధనుడిని బంధించి; మానము+ఏదిన చిత్రసేనునికంటెన్‌= గర్వాన్ని 
కోల్ఫోయిన చిత్రసీనుడి కన్న; ఖాండవ+ఉద్యానంబున్‌= ఖాండవవనాన్ని; కావ నేరక= రక్షించలేక; సిగ్గుపడిచన్న= సిగ్గుతో 
మరలిన; నిర్ణర ప్రభునికంటెన్‌= దేవేం(ద్రుడికన్న; (క్రీడాకిరాతుడై= వేటగాని వేషం ధరించి; (క్రోడంబునకున్‌+కా(గన్‌= పందికొరకు; 
పెనణి,చిక్కిన= పోరి ప్రక్కకు తొలగిన; (త్రిలోచనునికంటెన్‌= శివుడికన్న; ఎక్కుడు+ఐన వీరుడేన్‌= మించిన వీరుడైతే; 
అర్జునునితోడన్‌= పార్టుడితో; పొడుతున్‌= పోరుతాను; ఒడుతున్‌= ఓడిస్తాను; అనినన్‌+పోలున్‌+కాక= అంటే చెల్లుతుంది 
కాని; మనబోటులు= మనవంటి సామాన్యులు; ఆతనిన్‌+చెబుతుము+అనుట= అర్జునుడిని రూపుమాపుతామనటం; నోరిచేటు 
కాదె?= మననోటికే నష్టం కదా!; 


తాత్సర్యం: ०१९ సమయంలో పోరు సలిపి ఓడిపోయిన అంగారపర్గుడి కన్నా, ఘోషయా(త్రలో దుర్యోధనుడిని 
బంధించి భంగపడిన చిత్రసేనుడి కన్నా, ఖాండవవనాన్ని రక్షించలేక పారిపోయిన ఇం|ద్రుడికన్నా, వరాహం కోసం 
పోరాడి తప్పుకొన్న శివుడికన్నా మించిన వీరుడైతే అర్జునుడితో పోరుతాను, అతడిని ఓడిస్తాను అంటే సరిపోతుందిగాని, 
సూతనందనా! మనలాంటివారు అతడిని సంహరిస్తాననటం నోటి చేటే కదా. 


నిశేషం: అంగారపర్గుడు కుబేరుడి మిత్రుడైన గంధర్వుడు, పాండవులు (ద్రుపదుడి నగరం (ప్రవేశిస్తున్న సందర్భంలో 
రాత్రిపూట తన అడవిలో చొరబడ్డారని ఆటంకపరచి అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. ద్వైతవనంలో ఉన్న పాండవులను 
అవమానిద్దామన్న దురుద్దేశంతో ఘోషయాకత్రకు వచ్చిన దుర్యోధనుడిని బంధించిన చిత్రసేనుడిని, భీమార్జునులు ఓడించి, 
అతడిని విడిపించారు. అగ్నిదేవుడి ఆహుతికి గురి అయిన ఖాండవవనాన్ని రక్షించాలని వచ్చిన ఇం(ద్రుడు అర్షునుడి ధాటికి 
తట్టుకొనలేక వెనుతిరిగాడు. పాశుపతాస్త్రం కొరకు తపస్సు చేస్తున్న అర్హ్జునుడిని పరీక్షించాలని కిరాతరూపంలో వచ్చిన 
పరమశివుడు అతడి భుజబలాన్ని చూచి యుద్దంనుండి తప్పుకొన్నాడు. 'నోరిచేటు' చక్కని జాతీయం. సూతనందనా! 
అనటం శల్యుడు కర్గుడిని కించపరచటమే? 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 159 


చ. నృపు(డును భీష్ముడుం గృపు(డు నీవు గురుండును దత్సుతుండు ను 

గ్రపు బలమేచి తో నడవగా బెనుదాడిగ( బోయి మత్స్య నా 

థుపసుల( బట్టి యద్దొరలతో జెడి పాణితి కర్ణ! యప్పు క 

య్యపు బలుపాడె, డిప్లు మన యర్లును నమ్ములు ద్రుప్పు వట్టెనే? 25 
ప్రతిపదార్థం: కర్ల!= ఓ రాధేయా!; అప్టు= అప్పుడు; నృపుడును= దుర్యోధనుడును; భీష్ము(డున్‌, కృపుడు, నీవున్‌; 
గురుండును= ద్రోణాచార్యుడును; తద్‌+సుతుండున్‌= అతడిపుత్రుడు అశృతామయు; ఉ(గ్రపుబలము+ఏచి= భయంకరమైన 
సైన్యము విజృంభించి, తో(న్‌) నడవ(గాన్‌= వెంబడి+రాగా; పెనుదాడిగన్‌+పోయి= పెద్ద దండయాక్రగా వెళ్ళి; మత్స్యనాథు 
పసులన్‌+ పట్టి= మత్స్యదేశపు రాజు విరాటుడి పశువులను బంధించి; ఆ+దొరలతోన్‌= ఆ వీరులతో; చెడిపాటితి(వి= ఓడి 
పారిపోయావు; कन्ये ఈనాడు; కయ్యపు బలుపు+ఆడెదు= యుడ్లోత్సాహపు మాటలు పలుకుతున్నావు; మన అర్జును+అమ్ములు= 
మన అర్షునుడి బాణాలు; (త్రుప్పు పట్టెనే!= చిలుం పట్టాయా? 


తాత్సర్యం: దుర్యోధనుడు, భీష్ముడు, కృపుడు, నీవు, (ద్రోణాచార్యుడు, అశ్వత్తామ-విజృంభించిన భయంకర సైన్యం 
వెంటరాగా, పెద్ద దండయా(త్రగా వెళ్ళి, విరాటరాజు పశువులను పట్టి, అర్జునునిచేత ఆ ప్రముఖ వీరులతో సహా 
ఓడి పారిపోయావు కదా కర్ణా! ఇప్పుడు ఇలా యుద్దోత్సా హపు మాటలు మాట్లాడుతున్నావు. అర్జునుడి బాణాలు 
త్రుప్పుపట్టాయా? (లేదు కదా). 
&. ముందరియట్లు గాదు, జనముల్‌ దెగడన్‌ 2568८ బాట నేడు సం 

క్రందనసూతి మార్మొని తిరంబయి పోరెద, దా(ప( బ్రాణముల్‌, 

8०८७८०८ జాల నింక నను నిక్కపు(బల్ములు పల్ము టొప్పు; దా 

నం ८०९८ జచ్చినం జను; మొనన్‌ 5८०८ దా(కుట రిత్త వోవునే?' 26 
(ప్రతిపదార్హం: జనముల్‌ తెగడన్‌= లోకులు నిందించగా; వెజన్‌+పాజన్‌= భయంతో పారిపోవటానికి; ముందరి అట్లు కాదు= 
< नग ౧ 
మునుపటి వలె కాదు; నేడు= ఈ రోజు; సం(క్రందన సూతిన్‌= ఇం(ద్రతనయుడైన అర్జునుడిని; మార్కొని= ఎదిరించి; 
తిరంబు+అయి పోరెద= స్థిరంగా యుద్దం చేస్తాను; (ప్రాణముల్‌, దా(పన్‌= ప్రాణాలు దాచకుండా పోరాడుతాను; నిందకున్‌, 
చాలన్‌+ఇంకన్‌= ఇక నిందలు భరించలేను; అను, నిక్కపున్‌, పల్కులు= అన్న నిజమైన మాటలు; పల్కుట+ఒప్పున్‌= 
పలకటం తగును; దానన్‌+తుదిన్‌= అపుడు చివరకు; చచ్చినన్‌+చనున్‌= చనిపోయినా తగును; మొనన్‌, నరున్‌+తా(కుట= 
యుద్దరంగంలో అర్జునుడిని ఎదిరించటం; రిత్తపోవునే?= వ్యర్ణమగునా? 


తాత్సర్యం: ఇంతకుముందువలె లోకులనిందకు గురి అయి పారిపోవటం కుదరదు. ప్రాణాలకు తెగించి అయినా 
అర్జునుడితో పోరాడతానని వచించావు. ఈ అపనిందలకన్నా రణరంగంలో మరణమైనా మేలన్నావు. అవి నిజాలే 
కావచ్చును. దానివలన చివరకు పోరులో చచ్చినా నీవన్నమాటే నిలుపుకొన్నట్లు జౌతుంది. కాకపోతే అర్జునుడితో 
తలపడటం అంటే ఊరికే పోతుందా?” 


వ. అనవుడు నలుక వొడమిన నడంచికొని రాధేయుండు మద్రపతి కి ట్లనియె. 27 


ప్రతిపదార్థం: అనవుడున్‌= (శల్యుడు) ఆ విధంగా పలుకగా; అలుక పొడమినన్‌= ఆ(గ్రహం కలిగినా; అడంచికొని= 
అణచిపెట్టికొని; రాధేయుండు= కర్లుడు; మ।ద్రపతికిన్‌+ఇట్లు+అనియెన్‌= శల్యుడితో ఇట్టా అన్నాడు: 
€ ६2 ౧? > 


160 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: శల్యుడి మాటలవల్ల కలిగిన కోపాన్ని అణచుకొని కర్లుడు, అతడితో ఇటా అంటున్నాడు: 
౧M ६2 CY 


చ. “నరునకు బూని పల్మితి వినం జవిమాలిన దొడ్డ పల్కు లే 

నరగలి లేక బెట్టడరినప్పుడు సూడుము నన్ను నాతనిం 

దిరమయి బాహు శక్తియును ధీరతయున్‌ వెరవుం జలంబు నె 

వ్వరిదెస( గాంచి తెక్కుడుగ వారి నుతింపుము మాను 2890९85." 28 
ప్రతిపదార్థం: వినన్‌+చవిమాలిన= చెవులకు రుచించని; దొడ్డపల్కులు= పెద్దమాటలు; నరునకున్‌+పూనిపల్కితి(వ)= అర్జునుడి 
పక్షం వహించి పలికావు; ఏన్‌+అరగలి లేక= నేను ఎట్టి సందేహమూ లేక; బెట్టు+అడరిన+అప్పుడు= మిక్కిలి విజృంభించి నప్పుడు; 
నన్నున్‌+ఆతనిన్‌= నన్ను, పార్టుడిని; చూడుము= చూడు; బాహు శక్తియును= భుజబలం; ధీరతయున్‌= ధైర్యం; వెరవున్‌= 
ఉపాయం; చలంబున్‌= పూనిక; తిరము+అయి= స్థిరమై; ఎవ్వరిదెసన్‌= ఎవరియందు; ఎక్కుడుగ కాంచితి(వ)= అధికంగా 
చూస్తానో; వారి నుతింపుము= అతడిని (ప్రశంసించుము; మానుము+అంతకున్‌= అంతవరకు ఊరుకొమ్ము. 


తాత్సర్యం: అర్జునుడి పక్షం వహించి వినటానికి రుచించని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. సందేహానికి 
తావులేకుండ छन्त) విజృంభించినప్పుడు నన్ను, ९०९०२००) చూడు. బాహుబలం, ధైర్యం, ఉపాయం, పట్టుదల 
ఎవరిలో స్థిరంగా, ఎక్కువగా అగుపిస్తాయో వారిని పొగడు. అంతదాకా మాట్లాడకు. 


విశేషం: 'నిన్ను నాతని గలనన్‌ జగంబెజు(గదా' అన్న శల్యుడి మాటలకు (23వపద్యం) 'చూడుము నన్ను నాతనిన్‌ అన్న 

వాక్కులు సమాధానంగా ఉన్నాయి. 

వ. అనుటయు 'నట్ల చేసిద నని పలికి శల్యుం డూరకుందె(, 'దేరువో ని' మ్మని రాధేయుండు దటిమి పలికిన 
నమద్రేశ్వరుండును దురంగంబుల సత్వరంబుగా నడపె, నివ్విధంబునం జని మనమొన సొచ్చి సైనికులు 
సంతసిల్ల వారలం గలయం గనుంగొని కర్ణుం డిట్లనియె. 29 

ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; శల్యుండు; అట్ల, చేసెదన్‌, అని= అట్టాగే చేస్తానని; ఊరకుండెన్‌= మాట్లాడకుండెను; 
రాధేయుండు= इतरः తేరుపోనిమ్ము అని; తణీమి, పలికినన్‌= తొందర్పొట్టగా; ఆ మద్రేశ్యరుండును= శల్యుడు; 
తురంగంబులన్‌= అశ్వాలను; సత్వరంబుగాన్‌ నడపెన్‌= త్వరగా నడిపాడు; కర్లుండు; ఈ, విధంబునన్‌, చని= ఈ విధంగా 
ముందుకువెళ్ళి; మన మొన చొచ్చి= మన సైన్యం చేరి; సైనికులు, సంతసిల్లన్‌= సంతోషించగా; వారలన్‌ కలయన్‌ కనుంగొని= 
వారందరిని చూచి; ఇట్లు, అనియెన్‌= ఇట్టా అన్నాడు: 


తాత్సర్యం: అని కర్గుడనగా శల్యుడు అట్లాగే చేస్తానని ఊరకున్నాడు. కర్గుడు తేరుపోనిమ్మని త్వర్వొట్టగా, 
శల్యుడు గుర్రాలను వేగంగా నడిపాడు. కరుడు మన సైన్యాన్ని చేరుకొని, కలయచూచి సైనికులు సంతోషించేటట్టుగా 
ఇట్లా అన్నాడు. 
సీ, వలను శోభిల్ల నెవ్వా( డైన వీ(డెయ । ర్లును( డని నా కిప్పు సూపెనేనిం 

బసదనం బేనిచ్చు భంగి యందటికును । వివరించి చెప్పెద వినుడు మీరు 

వొగడంగ( దగు రథ్యముల తోడి సౌవర్ణ । రథములు వలసిన, రయము లావు 

బొలుపును గలుగు కాంభోజ హయంబుల । వలసిన, ठस సత్త్వంబునందు( 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 161 


తే. బరిణతములగు సుందర కరివరముల । వలసినను, జారులావణ్యవతుల వలసి 

నను, మహాగ్రామములు వలసినను, 609९ । కెక్కు డమ్మేటి మగని కే నిచ్చువా(డ. 30 
ప్రతిపదార్థం: వలను శోభిల్లన్‌= నేర్పు మెరయగా; ఎవ్వా(డు+ఐనన్‌= ఎవరైనా; వీడె అర్జునుడు అని= ఇతడే అర్జునుడని; 
నాకు व చూపెనేనిన్‌= నాకు ఇప్పుడు చూపితే; ఏను= నేను; పసదనంబు, ఇచ్చు, భంగి= కానుక ఇచ్చే విధం; అందరకును; 
వివరించి చెప్పెదన్‌; మీరు విను(డు; పొగడంగన్‌+తగు, రథ్యములతోడి= కొనియాడదగిన గుర్రాలతో కూడిన; సౌవర్ల 
రథములు, వలసినన్‌= బంగారు రథాలు కావాలన్నా; రయము, లావు, పొలుపును గలుగు= వేగం; బలం, అందం కలిగిన; 
కాంభోజహయంబుల వలసినన్‌= కాంభోజదేశపు అశ్వాలను కోరినా; పేర్చు, సత్త్యంబునందు, పరిణతములు+అగు= అధికశక్తితో 
ఒప్పు; సుందర, కరివరముల, వలసినను= అందమైన ఏనుగుల కోరినను; చారు, లావణ్య వతుల, వలసినను= అందమైన 
సుందరీమణులను కోరినా; మహా(గ్రామములు, వలసినను= పెద్దఊాళ్ళు కావాలన్నా; కోర్కికిన్‌ ఎక్కుడు= కోరిన వాటికంటే 
ఎక్కువగా; ఆ మేటిమగనికిన్‌= ఆ గొప్పు వీరునికి; ఏన్‌, ఇచ్చువా(డన్‌= నేను ఇస్తాను. 


తాత్సర్యం: ఎవరైనా నాకు అర్షునుడిని చూపించగలిగితే వారు కోరిన కానుకలు ఇవ్వగలను. అశ్వ శ్రేష్టములతో 
కట్టబడిన బంగారు రథాలైనా, బలం, వేగం, అందం కలిగిన గుర్రాలైనా, శక్తిమంతములైన గజ[శ్రేష్టములైనా, 
అందగత్తెలైన స్త్రీలైనా, పెద్ద (గ్రామాలైనా, కోరిన వాటికంటే ఎక్కువగా వారికి ఇస్తాను. 

-०५- ५-- [न्न ५-- ~> 
క మటి యొక్కటి సెప్పెద, ని । ద్దటు కృష్ణుల జంపి వారి ధనములు నా కి 

८ దద్రథ మిదియే యని । యెలి(గించిన యతని కిత్తు నేను ముదమునన్‌.' 31 
ప్రతిపదార్థం: మరి, ఒక్కటి, చెప్పెదన్‌= ఇంకొక సంగతి చెప్పుతున్నాను; నాకు+ఈ+తటిన్‌= నాకు ఈ సమయంలో; తద్‌+ 


రథము+ఇదియే అని= ఆ(అర్జునుని) రథము ఇదేనని; ఎటీ(గించిన అతనికిన్‌= తెలిపినవానికి; నేను, ఇద్దరు కృష్ణులన్‌= 
కృష్ణార్ణునులను; చంపి; వారి ధనములు= వారి సంపద; ముదమునన్‌, ఇచ్చుదున్‌= సంతోషంతో ఇస్తాను. 


తాత్సర్యం: అంతేకాదు- అర్జునుని రథాన్ని గుర్తించి నాకు తెలిపిన వారికి కృష్ణార్ణునులను చంపి వారి ధనం అంతా 


సంతోషంతో ఇస్తాను. 


విశేషం: భారతంలో కృష్ణుడు, అర్జునుడు, వ్యాసుడు, (ద్రౌపది (కృష్ణ) నల్లనివారుగా చెప్పబడ్డారు. విరాటపర్వంలో అర్జున 
నామానికి తెల్లనివాడని అర్థం ఉన్నా మిగిలిన చోట్ల నీలోత్సలవర్గుడుగానే పేర్కొనబడ్డాడు. ఫై పద్యంలో అర్షునుడిని 

> థి > ac) श्व "ठ జ 
తెలిపినవారికి, ప్రస్తుత పద్యంలో అతడి రథాన్ని చూపినవారికి కానుకలు చెప్పబడ్డాయి. 

వ. అని పలికి శంఖం బొత్తిన దుర్యోధనుం డనుజ సహితంబుగా( బ్రమోదంబు నొందె; నవ్పుడు 
నిస్పాణాది తూర్య నిస్వనంబులు దిక్కులం బిక్కటిల్లెై, మన యోధవరులును వరూథినియు कध ष 
యార్షిన నినదంబులు నింగిముట్టె; నయ్యెడ( బ్రహాసభాసుర ముఖుండై మద్రవిభుండు రాధేయున కి ట్లనియె. 

32 
ప్రతిపదార్థం: అని పలికి శంఖంబు ఒత్తినన్‌= అని కర్ణుడు శంఖం వూదగా; దుర్యోధనుండు, అనుజసహితంబుగాన్‌= 


సోదరులతో సహా; (ప్రమోదంబును+ఒందెన్‌= ఆనందించాడు; అప్పుడు; నిస్సాణ+అది, తూర్య, నిస్వనంబులు= చర్మవాద్యం 
మున్నగు వాద్యాల ధ్వనులు; దిక్కులన్‌+పిక్కటిల్లెన్‌= అన్ని దిశలలో మారుమోగాయి; మన యోధవరులును, వరూథినియును= 


162 శ్రీమదాంధ్ర మహాభారతము 
మనవీరశ్రేష్టులు, సైన్యం; ఉబ్బునన్‌, పేర్చి, ఆర్బినన్‌= గర్వంతో పెద్దగా అరువగా; నినదంబులు= ఆ ధ్వనులు; నింగిముట్టెన్‌= 
ఆకాశాన్ని అంటాయి; ఆ+ఎడన్‌= అప్పుడు; మ(ద్రవిభుండు= శల్యుడు; (ప్రహాస, భాసుర, ముఖుండు+ఐ= నగుమోము 
కలవాడు+ఐ; రాధేయునకున్‌, ఇట్లు. అనియెన్‌= కర్గుడితో ఇట్లా అన్నాడు: 


తాత్సర్యం: కరుడు ఆ విధంగా పలికి శంఖం ఊదగా సోదర సహితుడైన దుర్యోధనుడు ఆనందించాడు, 

యుద్దవాద్యాలు దిక్కులు (బద్దలయ్యేటట్టుగ మారుమోగాయి, మన సైనికులు ఉత్సాహంతో బిగరగా అరిచిన 
> (అ) 2 ५~ Vas 

అరుపులు ఆకాశాన్ని అంటాయి. అప్పుడు శల్యుడు నవ్వుమొగంతో కర్గుడితో ఇట్లా అంటున్నాడు: 


ఉ. “ఎవ్వరు సూప నేల?, నరు నిప్పుడ కాంచెదు; రిత్త వారికిం 

గ్రొవ్వున నుజ్జ్వలార్థములు గొండని యీ వలు; దిట్టు లిచ్చినన్‌ 

నవ్వు జనంబు, మిక్కిలి ధనంబులు గల్గిన జేయరాదె నీ 

కెవ్విధి నైన సద్యయము, లెందు నపాత్రపు టీవి యొప్పునే?' 33 
ప్రతిపదార్థం: నరున్‌ ఎవ్వరు చూపన్‌ ఏల?= అర్జునుడిని ఎవ్వరో చూపటం ఎందుకు?; ఇప్పుడ కాంచెదు= ఇప్పుడే చూస్తావు 
రిత్తవారికిన్‌= పనికిమాలినవారికి; (క్రొవ్వునన్‌= గర్వంతో; ఉజ్ఞ్యల+అర్థములు= గొప్పసంపదలు; కొండు+అని= తీసికొనండని 
చెప్పి; ఈవలదు= ఇవ్వవద్దు; ఇట్టులు+ఇచ్చినన్‌= ఇట్టు ఇస్తే; జనంబు నవ్వు(న్‌)= చూసేవారు నవ్వుతారు; నీకున్‌= నీ దగ్గర; 
మిక్కిలి ధనంబులు కల్లినన్‌= ఎక్కువ సంపదలు ఉంటే; ఏ విధిన్‌+ఐనన్‌= ఏ విధంగానైనా; సత్‌+వ్యయముల్‌= సద్వినియోగము 
చేయరాదె!= చేయవచ్చుగదా!; ఎందున్‌= ఎక్కడైనా; అపా(త్రపు+ఈవి= అపాత్రదానం; ఒప్పునే?= తగునా? 


తాత్సర్యం: ఎవరో చూపటం ఎందుకు? అర్జునుణ్ణి ఇప్పుడే చూస్తావు. తీసుకోండని పనికిమాలిన వాళ్ళకు అధిక 
సంపదలు १6९०२) ఇవ్వవద్దు. ఇట్లా ఇస్తే జనం నవ్వుతారు. అంత ఎక్కువగా సంపదలు ఉంటే సద్వినియోగం 
చేయవచ్చుగదా: అయోగ్యులకు దానం ఇవ్వటం తగునా? 

వ. అని యంత నిలువక, 34 


తాత్సర్యం: అని అంతటితో ఆగకుండా (తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర 8९८९ 05०९००८७ కృష్ణుల । గలన గెలుతు ననియె దీవు, గంటిమె సింగం 

బుల నెత్తటి నైనను నే । పొలమున నేనియును నక్క పోరి గెలువ(గన్‌. 35 
ప్రతిపదార్థం: కొల(ది ఎణుంగక= నీ శక్తి తెలిసికొనకుండా; ఈవు= నీవు; కలనన్‌= యుద్దంలో; కృష్ణులన్‌= కృష్ణార్ణునులను; 
గెలుతున్‌+అనియెదు= గెలుస్తానంటున్నావు; ఏతణిన్‌+ఐననున్‌= ఎప్పుడైనా; ఏ పొలమునన్‌+ఏనియును= ఏ (ప్రదేశంలోనైనా; 
ఎక్కడైనా; నక్క; పోరి= పోరాడి; సింగంబులన్‌= సింహాలను; గెలువ(గన్‌ కంటిమె?= గెలువటం చూచామా? 


తాత్సర్యం: నీశక్తి ఏమిటో తెలుసుకోకుండా కృష్ణార్ణునులను జయిస్తానని పలుకుతున్నావు. నక్క ఎప్పుడైనా, ఎక్కడైనా 
సింహాలతో పోరి గెలవటం చూచామా? 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 163 


ఉ. అగ్గి సొరం దలంచునటు లర్జును నెక్కటి ८०९७८ 69९६ నీ 

కెగ్గిది మాను; మీ పలుకు లెవ్వరు జెప్ప(గ లేరు; రూపటి 

ददतत గాలమయ్య నొకొ! నా వచనంబు లొకింత కర్ణము 

ए నిచ్చి యోధులు 2०९००९०८ దోడుగ బోరు టొప్పగున్‌. 36 
ప్రతిపదార్థం: అగ్గి= నిప్పులో; చాొరన్‌+తలంచునటులు= దూకాలని అనుకొన్నట్లుగ; అర్మునున్‌= అర్జునుడిని; 
ఎక్కటితా(కన్‌= ఒంటరిగా (ద్వంద్వయుద్దంలో) ఎదిరించే; కోర్కి= కోరిక; నీకున్‌, ఎగ్గు= నీకు హానికరం; ఇది, మానుము= 
ఈ ఆలోచన వదలిపెట్టుము; ఈ పలుకులు= ఈ మాటలు; ఎవ్వరున్‌+చెప్ప(గలేరు= ఎవరుకూడా చెప్పలేరు; రూపజున్‌+ 
మైగ్గగన్‌= రూపు చెడి నశించునట్టు; కాలము+అయ్యెన్‌+ఒకొ!= సమయం దాపురించిందా; నా వచనంబులు+ఒక+ఇంత= 
నా మాటలు కొద్దిగా; కర్లముల్‌+దగ్గరన్‌+ఇచ్చి= చెవులను సమీపింపజేసి; యోధులు, బలంబులున్‌, తోడుగన్‌= వీరులు 
సైనికులు తోడురాగా; పోరుట ఒప్పు+అగున్‌= పోరాడటం తగును. 


తాత్సర్యం: అర్జునుడితో ఒంటరిగా పోరాడాలనే కోరిక అగ్నిలో దూకాలనుకోవటం వంటిది. నీకు హానికరం. అది 
మానుకో. ఈ మాటలు ఎవరుకూడ చెప్పలేరు. రూపు చెడి నశించే కాలం నీకు సమీపించిందా ఏమి? నా మాటలు 
కొంచెం విని, వీరులు, సైనికులు తోడురాగా పోరాడటం తగును. 


ఆ. ఏను ధార్తరాష్ట్ర హిత మాచరించుట । కై పెనంగి చెవుల కప్రియంబు 
లైన నిన్ని మాటలాడితి; నా బుద్ది । విని దురాగ్రహంబు విడువవలయు.' 37 
ప్రతిపదార్థం: ఏను= నేను; ధార్తరాష్ట్ర హితము= కౌరవులకు మేలు; ఆచరించుటకై, పెనంగి= పోరాడి - అనగా పట్టుపట్టి; 


చెవులకున్‌+అ(ప్రియంబులు+ఐనన్‌= నీవు వినటానికి అనిష్టములైనా; ఇన్నిమాటలు+ఆడితిన్‌= ఇన్నిమాటలు పలికాను; నా 
బుద్ది విని= (నీ మేలు కొరకు, చెప్పిన) నా మాటలు ><); దురా(గహంబు విడువవలయున్‌= నాపై ఆ(గహం చెందకుము. 


తాత్సర్యం: కౌరవుల హితాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు అ(పియమైనా ఇన్ని మాటలు ఆడవలసి వచ్చింది. నాపై 
కినుక వహించక నా హితవును వినుము.’ 


(Fey 


నిరుత్సాహపరచటమే అతడి ఉద్దేశం. 


విశేషం: శల్యుడి వాక్కులు పై పై మాటలే కాని మనసులోని మాటలు కావు. పాండవుల కిచ్చిన మాట ప్రకారం కర్షుడిని 


చ. అనవుడు నల్లి సూతసుతు[( డాతని కిట్లను “మద్దలంబు న 

మ్మిన నను నిత్తెటింగునకు మేకొన కుండ(గ మాన్స వజ్రహ 

స్తునకు వశంబుగా ద నిన జొప్పడునే నిను బోంటి కాప్తి(జ 

ప్పిన క్రియ జెప్పి నీవు 2620 च నే 56 పెక్కు వా(డనే?' 38 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; సూతసుతు(డు= కర్గుడు; అల్గి= కోపించి; ఆతనికిన్‌+ఇట్లు+అను(న్‌)= శల్యుడితో 
ఇట్టా అన్నాడు; మత్‌+బలంబు, నమ్మిన, ననున్‌= నా బలాన్ని నమ్ముకొన్న నన్ను; ఈ తెబింగునకున్‌= ఈ పద్దతికి 
(అర్జునుడితో ఎక్కటి పోరుకు); మే కొనకుండ(గన్‌= పూనుకొనకుండా; మాన్స(గన్‌= మాన్పించటానికి; వ(జ్రహస్తునకున్‌= 


164 శ్రీమదాంధ్ర మహాభారతము 


వజ్రాయుధము చేత ధరించిన ఇంద్రుడికి సైతం వశంబు కాదు; అనినన్‌= సాధ్యం కాదు అంటే; నినుబోంటికిన్‌= 
నీవంటివాడికి; చొప్పుడునే?= వీలవునా?; ఆప్తిన్‌+చెప్పిన, (క్రియన్‌, చెప్పి= హితం చెప్పినట్టుగా పలికి; నీవు, వెరపించినన్‌= నీవు 
భయపెట్టగా; నే వెణపు+ ఎక్కువా(డనే?= నేను భయపడతానా? 


తాత్సర్యం: శల్యుడి మాటలకు కోపించిన दू అతడితో ఇట్లా అన్నాడు. నా బలాన్ని నమ్ముకొన్న నన్ను, 
అర్జునుడితో ఒంటరిపోరుకు పూనుకోకుండా ఆపటానికి ఆ దేవేంద్రుడికే సాధ్యం కాదంటే - నీ వంటివాడికి 
సాధ్యమౌతుందా? హితం చెప్పినట్లేచెప్పి నన్ను భయపెట్టితే నేను భయపడేవాడినా? 

వ. అనుటయు నతని నగ్గలంబు కోపింపం జేయుటకై శల్యుండు మటియు ని ట్లనియె. 39 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; అతనిన్‌= కర్ణుడిని; అగ్గలంబు, కోపింపన్‌, చేయుటకు+ఐ= ఇంకా అధికమైన 
ఆగ్రహం చెందేటట్లు చేయటానికి; శల్యుండు; మటియున్‌+ఇట్లు+అనియెన్‌= మళ్ళీ ఇట్టా అన్నాడు: 


తాత్సర్యం: కర్షుడికి ఇంకా ఎక్కువ కోపం తెప్పించటానికి శల్యుడు మళ్ళీ అతడితో ఇట్లా అన్నాడు: 
తే. “ఇప్పుడే నీకు బుద్దులు సెప్ప నేల? । నరు(డు గాండీవ గుణ నిక్వణంబు సెలయగ 
గదిసి నీ మెయి బలుతూపుగములు నిగుడ(। జేసి నిను బుద్దిమంతుని జేయు(గాక!' 40 


ప్రతిపదార్థం: ఇప్పుడు+ఏ; నీకు, బుద్దులు+చెప్పన్‌+ఏల?= ఇప్పుడే నేను నీకు బుద్దులు చెప్పటం ఎందుకు?; నరు(డు= 
అర్జునుడు; గాండీవగుణ నిక్వణంబు= (తన ధనుస్సు అయిన) గాండీవం యొక్క వింటినారి ధ్వని; సెలయగన్‌= మోగగా; 
కదిసి= నిన్నుతాకి; నీ మెయి(న్‌)= నీ మేనిపై; బలు, తూపు, గములు= బలమైన బాణాల సమూహాలు; నిగుడన్‌+చేసి= 
నాటేటట్టుగా చేసి; నినున్‌= నిన్ను; బుద్దిమంతునిన్‌= బుద్దిమంతుడిగా; చేయు(న్‌)+కాక= చేయుగాక. 


తాత్సర్యం: నేనిప్పుడు నీకు బుద్దులు చెప్పటం ఎందుకు? అర్జునుడు తన గాండీవం అనే వింటియొక్క నారి 
మోగించి, నీ శరీరంమీద బలమైన బాణసమూహాలు నాటి నిన్ను బుద్దిమంతుడిగా చేస్తాడులే. 
వ. అని యంతం దనివోక యతండు. 41 


ప్రతిపదార్థం: అని= అని పలికి; అంతన్‌+తని+పోక= అంతటితో - అంటే ఆ మాటలతో తృప్తి చెందక; అతండు= శల్యుడు. 


తాత్సర్యం: శల్యుడు పై మాటలతో తృప్తిపడక. 

సీ “రోష మహాటోప భీషణ హరితోడ । సమరంబునకు హరిణము గడంగి, 
దాన ధారాభీల దంతావళము తోడ । సంగ్రామమునకు శశంబు గడి, 
చండ స్వభావోగ్ర పుండరీకము తోడ । నాజికి సారమేయంబు గడి, 
దారుణ తుండాతి ఘోర कृषः తోడ । గలహంబునకు నురగంబు గడి, 


ఆ. యడరునట్లు గాదె యస్త్రకళా సము । జ్ఞ్వలు(డు పార్టుతోడ సంగరమున 
ॐ గడ(గి యడదరు టెల్ల రాధేయ! నీ । కెట్టి బలము నమ్మ నెందు గలదు? 42 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 165 
ప్రతిపదార్థం: రాధేయ!= ఓ కర్ణా!; అస్త కళా సముజ్జ్వలు(డు= వివిధ అస్త్రాలతో (ప్రకాశించేవాడైన; పార్టుతోడన్‌= అర్జునుడితో; 
ఈవు= నీవు; సంగరమునకున్‌= యుద్దానికి; కడణి, అడరుట+ఎల్లన్‌= సిద్దపడటమంతా; రోష. మహా+ఆటోప, భీషణ, 
హరితోడ(న్‌)= కోపంయొక్క విజృంభణంతో భయం గొలిపే సింహంతో; హరిణము= జింక; సమరంబునకున్‌+కడంగి= 
యుద్దానికి పూనుకొని; దాన, ధారా+ఆభీల, దంతావళముతోడ(న్‌)= మదజలంతో అతిశయించే ఏనుగుతో; శశంబు= 
కుందేలు; సం(గ్రామమునకున్‌+కడ(గ= యుద్దానికి పూనుకొని; చండస్వభావ+ఉ(గ్ర పుండరీకముతోడన్‌= తీ(వ్రకోపంతో 
భయంకరమైన బెబ్బులితో; సారమేయంబు= కుక్క; ఆజికిన్‌ इद्त రణమునకు పూనుకొని; దారుణ, తుండ+అతిఘోర, 
గ్నధ్రముతోడన్‌= వాడిఅయిన ముక్కుతో భయం గొలిపే గద్దతో; ఉరగంబు= పాము; కలహంబునకున్‌+కడ(గ= పోరుకు 
పూనుకొని; అడరునట్టు కాదె!= సిద్దపడటం వంటిది కదా!; నీకున్‌+ఎట్టి బలము= నీకు ఎటువంటి బలం; నమ్మన్‌+ఎందున్‌+ 
కలదు?= నమ్ముకొనుటకు ఎక్కడ ఉన్నది? 


తాత్సర్యం: 'కర్ణా! వివిధాస్త్ర సంపన్నుడైన అర్జునుడితో నీవు యుద్దానికి సిద్దం కావటం భయంకరమైన సింహంతో 

హరిణం, మదించిన ఏనుగుతో కుందేలు, (క్రోధావేశం నిండిన పులితో కుక్క, తీక్ష్‌ణమైన ముక్కు కలిగి భయం 

గొల్సే గద్దతో పాము సంగ్రామానికి సిద్దపడటం వలె ఉన్నది. ఏ విధంగా చూచినా అర్షునుడితో పోరు సల్పగల 
> > 2 

బలం నీ కెక్కడిది? 


విశేషం: కర్గుడిలో పిరికిమందు పోయటానికి వరుసగా పై నాలుగు ఉపమానాలు (పోలికలు) పేర్కొంటేగాని శల్యుడికి తనివి 
న 


తీరలేదు. పర్యాయపదాలతో, (క్రమమైన తూగుతో నడచిన ఈ సీసపద్యం తిక్కన రచనాశైలికి ఒక మచ్చుతునక. అలంకారం 
నిదర్శన. 


వ. అనియె, ని వ్విధంబున నధిక్షేపింపంబడి కర్ణుండు గోపించి కెంపారు కన్నుల నాశల్యు నాలోకించి. 43 
ప్రతిపదార్థం: అనియెన్‌= (శల్యుడు) అన్నాడు; ఈ+విధంబునన్‌= ఈ విధంగా; కర్గుండు; అధిక్లేపింపన్‌+పడి= నిందించబడి; 
కోపించి, కెంపు+ఆరుకన్నులన్‌= ఎర్రబడిన కనులతో; ఆ శల్యున్‌+ఆలోకించి= శల్యుడిని చూచి. 

తాత్సర్యం: నిందాపూర్వకమైన శల్యుడి మాటలకు కోపించి కర్గ్టుడు ఎగ్రనైన కన్నులతో అతడిని చూచి (ఇట్లా 
అన్నాడు). 


క్ర 'గుణవంతుల గుణములు ని । ర్లుణు( డెటు(గమి దెల్ల; మీవు గుణహీను(డ వీ 
గుణ మితనియందు(C గల దని । గణుతింప(గ నైపుణంబు గలదే నీకున్‌? 44 


ప్రతిపదార్థం: గుణవంతుల, గుణములు; నిర్గుణుడు+ఎటుగమి= గుణహీనుడు తెలుసుకోలేక పోవటం; తెల్లము= స్పష్టం; 
ఈవు= నీవు; గుణహీను(డవు; ఈ, గుణము+ఇతని, అందున్‌+కలదని= ఈ గుణము ఇతనిలో ఉన్నదని; గణుతింప(గ= 
గుర్తించుటకు; నైపుణంబు= నేర్పు; నీకున్‌ కలదే?= నీకు ఉందా? 


తాత్సర్యం: గుణవంతుల గుణాలు, గుణవంతుడే (గహించగలడు గాని, గుణహీనుడు (గ్రహించలేడు. గుణ 
హీనుడవైన నీకు ఈ వ్యక్తిలో ఈ గుణం కలదని గుర్తించగల నేర్పు ఉన్నదా? 


166 శ్రీమదాంధ్ర మహాభారతము 


29 


అర్జును నస్త్రవిద్యా ప్రమాణంబు నా । యెటి(గిన యంత నీ వెటు(గ వతని 
కొల(దియు వనమాలి కొల(దియు గాంచి నా । కొల(దియు 5686 వారల మదీయ 
దివ్యాస్త్ర బలమున దెగటార్ప నగునని । యే నిశ్చయించితి; నెట్టు ९४०८ 

०१८०८ బెద్దకాలంబు గంధ పుష్పాదులు । నర్షించుచున్నా(డ ననుదినంబు 


ఆ. దొనంగరంబు భక్తి నునిచిన నున్న ది । యహిమయంబు దారుణాస్త్ర; మింత 
యంత యనక యెదిరి నాహుతి గొను దాన । జిష్టు నోరు నొండె( గృష్టు నోరు. 45 


ప్రతిపదార్థం: అర్జును+అ స్ర్రవిద్యా ప్రమాణంబు= అర్జునుడి అస్తవిద్యాపరిమితి; నా, ఎణిగిన, అంత= నాకు తెలిసినంతగా; 
నీవు ఎజు(గవు= నీకు తెలియదు; అతని కొల(దియున్‌= ఆ అర్జునుడి బల పరిమాణం; వనమాలి కొల(దియున్‌= శ్రీకృష్ణుడి 
బల పరిమాణం; కాంచి= తెలిసి; నా కొల(దియును+ఎటి(గ= నా బల పరిమాణమును తెలిసి; వారలన్‌= కృష్ణార్ణునులను; 
మదీయ, దివ్య, ७, బలమునన్‌= నా దివ్యాస్తాల బలంతో; తెగటార్బన్‌+అగును+అని= సంహరింపగలనని; ఏ(న్‌)= నేను; 
నిశ్చయించితిన్‌= నిర్ణయించాను; ఎట్టులు+అనినన్‌= అది ఎట్టా సాధ్యమంటే; అహిమయంబు= సర్పమయమైన; దారుణ+ 
అస్ర్రము= భయంకరమైన అస్ర్రం; దొనన్‌= పొదిలో; కరంబుభక్తిన్‌= కడు భక్తితో; ఉనిచినన్‌+ఉన్నది= ఉంచగా ఉంది; కడున్‌+ 
పెద్దకాలంబు= చాలాకాలం నుండి; అనుదినంబు= (ప్రతిరోజు; గంధపుష్ప+ఆదులన్‌= గంధం; పూలు మొ॥వాటితో; అర్భించుచున్‌, 
ఉన్నాడను= పూజిస్తున్నాను; ఇంత అంత అనక= ఇంతవాడు అంతవాడు అనక ఎంతటివాడినైనా; ఎదిరిన్‌= ఎదుటివాడిని; 
ఆహుతికొనుదాన(న్‌)= బలిగొనునట్టి దానిచేత; జిష్టున్‌+ఓర్తున్‌= విజయుడిని ఓడిస్తాను; ఒండెన్‌+కృష్ణున్‌+ఓర్తు(న్‌)= అట్టుకాని 
పక్షంలో కృష్ణుడినైనా ఓడిస్తాను. 





తాత్సర్యం: అర్జునుడి అస్త్రవిద్యాబల పరిమాణం గురించి నాకు తెలిసినంతగా నీకు తెలియునా? కృష్ణార్ణునుల 

బలం, నా శక్తీ తెలిసినవాడిని కాబటైే వాళ్ళను సంహరించగలననే నమ్మకంతో ఉన్నాను. నా దగ్గర ఉన్న సర్బాస్రాన్ని 
par] ల ^ లి 

నిత్యం భక్తితో గంధపుష్పాలతో పూజిస్తున్నాను. ఎంత బలవంతుడినైనా రూపుమాపగలిగిన ఆ దారుణాస్త్ర్రంతో 


విజయుడినైనా సరే, లేకుంటే కృష్ణుడినైనా సరే ఓడించగలను. 


నిశేషం: ఖాండవదహన సమయంలో అర్జునుడివలన తన తల్లీ మరణించగా, అతడిపై పగబట్టిన అశ్వసేనుడనే నాగకుమారుడు 
శరం ఆకారాన్ని ధరించి కర్తుడివద ఉంటున్నాడు. కర్షుడు దాన్ని బంగారుఒరలో ఉంచి నిత్యం ठ} చేస్తున్నాడు 
ac) > ६2 par) 


వ. భార్గవాస్త్రంబున నొక్కనిం బొరిపుత్తు నట్లు గాక యాదవ పాండవ నివహంబులోనం గృష్టార్ణునులయందు 
లక్షీ విజయంబులు సుప్రతిష్టితంబులై యుండు; నయ్యిరువురం బొదివి పెనంగం గనుటకంటె మేలునుం 
గలదే? వారల గరుడ కపి ధ్వజంబులు( జక్ర గాండీవంబులు బెండు మానుసులకు భబీషణంబులు గాని నాకు 
బరితోషణంబులు వేవురు గోవిందులు( బదివేవురు పార్టులు బన్నినం బోరెద; నీవు మహాయుద్ద 
కోవిదుండవు గామింజేసి వెబిచటబిచి కాటు ९७८८; వక్కడి పక్షపాతంబున( బ్రేలెదవో యెటుంగ నింకనిట్టి 
మాటలాడితేని ప్రాణంబుల కొటి యొల్ల వని పలికి 23060409." 46 


ప్రతిపదార్థం: భార్గవ+అ స్రంబునన్‌= భార్గవాస్త్రంతో; ఒక్కనిన్‌+పారిపుత్తున్‌= ఒకరిని చంపుతాను; అట్టున్‌+కాక= అంతేకాక; 
యాదవ, పాండవ, నివహంబులోనన్‌= యాదవుల పాండవుల సమూహంలో; కృష్ణ-అర్జునులఅందున్‌= కృష్ణార్ణునులలో; లక్ష్మీ 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 167 


విజయంబులు= ఐశ్యర్యం, జయం; సుప్రతిష్థితంబులు+ఐ= చక్కగా నెలకొల్పబడినవై; ఉండున్‌= ఉంటాయి; ఆ ఇరువురన్‌= 
వారిద్దరిని; పొదిలి, పెనంగన్‌+కనుటకంటెన్‌= తాకి పోరటం కంటె; మేలునున్‌+కలదే?= మేలైన పని ఉన్నదా; వారల, గరుడ, 
కపిధ్వజంబులున్‌= శ్రీకృష్ణుడి గరుడధ్వజం, అర్జునుడి కపిధ్వజం; చక్రగాండీవంబులు= ఆయుధాలైన సుదర్శనచక్రం గాండీవం; 
బెండుమానుసులకున్‌= బలహీనులకు; భీషణంబులు కాని= భయం గొల్సేవికాని; నాకున్‌, పరితోషణంబులు= నాకు 
సంతోషకరములు; వేవురు, గోవిందులున్‌= వేయిమంది కృష్ణులు; పదివేవురు, పార్టులున్‌= పదివేలమంది అర్జునులు; పన్నినన్‌= 
ఎదురైనా సరే; పోరెద(న్‌)= పోరాడగలను; నీవు; మహాయుద్ద, కోవిదుడవు, కామిన్‌+చేసి= గొప్ప రణకౌశలం లేనివాడవు కాబట్టి; 
వెరచరచి= భయపడి; కాబులు+అబుచెదవు= కారుకూతలు పలుకుతున్నావు; అక్కడి పక్షపాతంబునన్‌= ఆ పాండవులపై 
పక్షపాతంతో; (పేలెదవో, ఎణుంగన్‌= ఈ కారులు (పేలుతున్నావేమో తెలియకున్నాను; ఇంకన్‌, ఇట్టిమాటలు, ఆడితి(వి)+ఏని= 
ఇకముందు ఇట్లా మాట్లాడితే; ప్రాణంబుల § "७ ఒల్లవు= నీ ప్రాణాలు దక్కవు; అని పలికి వెండియున్‌= అని ఇంకా (కరుడు 
అనబోతున్నాడు) 

తాత్సర్యం: భార్గవాస్త్రంతో మరొకరిని సంహరించగలను. అంతేగాక ఐశ్వర్య, విజయాలకు నెలవులైన కృష్ణార్ణునులతో 
పోరు సల్పటం కంటె అదృష్టం ఏముంది! వారి ధ్వజాలను, ఆయుధాలను చూచి బెదరిపోయేవాడిని కాను నేను. 
వేయిమంది కృష్ణులు, పదివేలమంది పార్టులు ఎదురువచ్చినా పోరాడగల సామర్థ్యం నాకు ఉన్నది. రణవిద్యా కౌశలం 
ఎరుగని వాడవు కాబట్టి భయంతో నీవు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పాండవ పక్షపాతంతో ఇట్లా 


పలుకుతున్నావేమో తెలియదు. నీ మాటలు ఇట్లాగే కొనసాగితే నీ ప్రాణాలు నీకు దక్కవు సుమా! 


¢ 


కర్లుడు ४९०६० ८ గోపించి యతని దురాచారంబు లుగ్గడించుట (సం. 8-27-68) 


2 


“విను పాపదేశ సంజనితుండ వగు నీకు । वण्ठर గాక సద్దుద్ది కలదె? 
క్షత్రియాధమ! నీచ! కలదు లోకంబున । నా బాల గోపాలమైన వాక్య 

మతి కుటిలుండు సంగతు(డు 7०८ డేమిటం । 298८ గీడొనరించు జెట్ట వలుకు 
దుష్టాత్మకు(డు గడు గష్టుడు మద్రకుం । డనునంత వట్టు( బ్రత్యక్షమయ్యె; 


ఆ. వావిలేక యెల్ల వనితలు( 2०८००९०८ । గలయమీకు నెగ్గుగాక యుండు 
మున్నుగల్లు పిదప( జన్నుబాలై పెరు(। గుదురు సెప్ప నేల గుణము లింక? 47 


ప్రతిపదార్థం: క్షత్రియ+అధమ!= క్షత్రియులలో అధముడా!; నీచ!= నీచుడా; విను; పాప, దేశ, సంజనితుండవు+అగు, 
నీకున్‌= పాపం నిండిన దేశంలో పుట్టిన నీకు; దుర్చుద్దికాక, సద్బుద్దికలదె?= చెడుబుద్ది కాక మంచిబుద్ది ఉంటుందా; 
లోకంబునను= లోకంలో, ఆ బాలగోపాలమైన వాక్యము= చిన్న పెద్ద అందరూ పలికే మాట; కలదు= ఉంది; మ॥ద్రకుండు= 
మధద్రదేశీయుడు; దుష్ట్ర+ఆత్మకు(డు= దుష్ట్రబుద్ది; కడున్‌+కష్టుడు= మిక్కిలి నీచుడు; అతి, కుటిలుడు= ఎంతో కపటం 
కలవాడు; ఏమిటన్‌, సంగతు(డు కాడు= ఎందులోను చేరదగినవాడు కాదు; చెలికిన్‌= మిత్రుడికి; కీడు+ఒనరించున్‌= హాని 
చేస్తాడు; చెట్ట, పలుకున్‌= చెడుమాటలు మాట్లాడుతాడు; అనునంతవట్టున్‌= అనుకొనే మాటలన్నీ; ప్రత్యక్షము+అయ్యెన్‌= 
నిజమైనాయి; వావి, లేక= వరుసలేక; ఎల్లవనితలున్‌+పురుషులున్‌= స్రీ పురుషులందరు; కలయన్‌= కలియగా; మీకున్‌+ఎగ్గుకాక 
ఉండున్‌= మీకు దోషం కాదు; మున్ను, కల్లు, పిదపన్‌, చన్నుపాలు+ఐ= ముందు కల్లును ఆ తరువాత చనుబాలను (త్రాగి; 
పెరుగుదురు= పెరుగుతారు; గుణములు+ఇంక చెప్పన్‌+ఏల?= మీ గుణాలు ఇంక ఏమని చెప్పాలి? 


168 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శల్యా! నీవు 'క్షత్రియాధముడవు, నీచుడవు, పాపదేశంలో జన్మించినవాడవు అయిన నీకు దుర్చుద్దేకాని 
సద్బుద్ది ఎక్కడిది? మ।ద్రదేశంవారు చాలా దుష్టులు, దుర్మార్గవర్తనులు, మి(త్రులకు కూడా కీడు తలపెట్టేవారు, 
ఎప్పుడూ చేరదీయతగనివారు అని అందరూ అనుకొనే మాటలు ఇప్పుడు నీలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. మీ 
జాతిలో ఆడ మగ వావి వరుసలు లేక సంచరిస్తారు. మీకది తప్పు కాదు. చనుబాలకు ముందే మద్యాన్ని సేవిస్తారు 
మీరు. మీ గుణగణాలు ఇంకా ఏమని చెప్పాలి? 


నిశేషం: మ।ద్రదేశంలోని దురాచారాల గురించి (మద్యపానం, వ్యభిచారం మొ॥) మూలభారతంలో విపులంగా ప్రస్తావించబడింది. 
“మున్ను కల్లు పిదప చన్నుబాలు' చక్కని జాతీయం. 
క్ర పలువురకు( బుట్టి నిచ్చలు(। గలు ద్రావుచుC బెరి(గి యెట్లు గజతురు శీలం 

బులు నుచితము లగు భాషణ । ములు, నీ విమ్మాట లుడిగి పొదపొద ०885. 48 
ప్రతిపదార్థం: పలువురకున్‌ పుట్టి= ఎందరికో జన్మించి; నిచ్చలున్‌= నిత్యమూ; కలు (తావుచున్‌= మద్యం సేవిస్తూ; 
పెరిగి= పెరుగుతూ; శీలంబులును= సత్రవర్తనలు; ఉచితములు+అగు భాషణములు= మంచిమాటలు; ఎట్టు కణజతురు?= 
ఎట్టా నేర్వగలరు?; నీవు+ఈ+మాటలు+ఉడిగి= నీవు ఈ మాటలు కట్టిపెట్టి; అనికిన్‌= యుద్దానికి; పొదపొదము= పదపద. 


తాత్సర్యం: ఎందరికో జన్మించి మద్యపానంతో సెరిగేవారికి మంచి నడవడి, మంచిమాటలు ఎట్లా అబ్బుతాయి? 
ఈ నీ మాటలు కట్టిపెట్టి రథాన్ని ముందుకు నడుపుము. 


చ. మటియొకం డేను జెప్పెద, నమానుష విక్రమలీల నల్గడం 

బటిపియు( జంపియున్‌ రిపున్భపాలక సైన్యము రూ పడంచి మై 

దొటిగుట యొప్పదే? తనువు దూ(టులుగా( 236852९ గెల్పుకో 

లుటి దొకొ! నాదు పెం పుడుప నోపుదురే నిను బోయటు లెమ్మెయిన్‌? 49 
ప్రతిపదార్థం: మటి, ఒక(డు+ఏను, చెప్పెదన్‌= మరొక్కమాట నేను చెప్పుతాను(విను); అమానుష, విక్రమలీల= మానవాతీత 
పరాక్రమంతో; రిపు, నృపాలక, సైన్యము= శత్రురాజు సైన్యాన్ని; నలు+కడన్‌+పణిపియున్‌= నాలుగు వైపులా పారద్రోలి; 
చంపియున్‌= సంహరించి; రూపు+అడంచి= రూపుమాపి; తనువు, తూ(టులు కాన్‌= శరీరం చిల్లులుపడగా; మై, తొఖగుట= 
దేహాన్నివదలుట-అంటే మరణించుట; ఒప్పదే?= ఒప్పుకాదా!; పెజివారి గెల్పుకోలు= శత్రుపక్షం విజయం; ఉణదొకొ!= 
ఉచితమా!; నినుబో(టులు= నీవంటి వారు; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా; నాదు పెంపు+ఉడుపన్‌+ఓపుదురే?= నా విజృంభణాన్ని 


ఆపగలుగుతారా? 


తాత్సర్యం: ఇంకొక మాట చెపుతా వినుము. గొప్ప పరాక్రమంతో శత్రుసైన్యాన్ని నాశనం చేసి వీరమరణం 

పొందటం మేలుకదా! నీవు శృత్రుపక్షం గెలుపును కోరటం న్యాయమా? నీ బోటివారు ఏ విధంగానూ నా యుద్దోత్సావోన్ని 

ఆపలేరు. 

వ. కినియించి గదం దలవగుల వ్రేటువడక యూరక తేరువోని మ్మనవుడు మద్రపతి యతని నవలోకించి. 
50 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 169 
ప్రతిపదార్హం: కినియించి= నన్ను కోపింపజేసి; గదన్‌+తలపగుల= గదచే తల(బ్రద్దలయ్యేటట్లు; (5९००२८६४ = దెబ్బతినక; 
@థ न्भ (> 
ఊరక, తేరుపోనిమ్ము= అడ్డుచెప్పక రథంనడపు; అనవుడున్‌= అని అనగా; మ॥ద్రపతి= శల్యుడు; అతనిన్‌ అవలోకించి= 
కర్ణుడిని చూచి. 


తాత్సర్యం: నాకు కోపం తెప్పించి నా గదతో నీ తల బద్దలు కాకముందే మారుమాటాడక రథాన్ని ముందుకు 
९३०९०429" అని కర్ణుడనగా శల్యుడు అతడిని చూచి. 


©. “హితము సెప్ప(దగనె యే నీకు? నదియును । గాక నీ రథంబు గడపుచుండి 

కౌరవాధినాథ కార్యార్ణి నగు నాకు । నున్నరూపు సెప్పకుండ నగునె? 51 
ప్రతిపదార్థం: ఏన్‌+నీకున్‌= నేను నీకు; హితము= మేలు; చెప్పన్‌+తగనె?= చెప్పటానికి తగనా?; అదియును కాక= 
అంతేకాక; నీ, రథంబు, కడపుచు+ఉండి= నీ రథాన్ని తోలుతూ ఉండి; కౌరవ+అధినాథ= కురురాజైన దుర్యోధనుడి; 
కార్య+ఆర్థిన్‌+అగు, నాకున్‌= కార్యము చేయగోరిన నాకు; ఉన్నరూపు= వాస్తవం; చెప్పకుండన్‌+అగునె?= చెప్పకుండటం 
తగునా? 


తాత్సర్యం: దుర్యోధనుడికి సహాయం చేయగోరి నీకు సారథిగా ఉన్న నేను నీకు హితం చెప్ప తగునా? యథార్థం 
చెప్పకపోవటం న్యాయమా? 
ఉ. సారథి దక్షు(డై రథికసారము రథ్యబలంబు నాయుధో 

దారత మానమున్‌ రణవిధంబు నిమిత్త శుభాశుభత్వ ని 

ర్లారణమున్‌ మదిం గని హితం బెటి(గించుట నీతి; గాన నీ 

వీరసమెత్త నోంబలికితేనియు(జెప్పుదు సూతనందనా! 52 
ప్రతిపదార్థం: సూతనందనా!= इषुः సారథి= రథసారథి అయినవాడు; దక్షుడు+ఐ= సమర్ధుడై; రథికసారము= రధథికుడి 
శక్తి రథ్య, బలంబు= గుర్రాల బలం; ఆయుధ+ఉదారత= ఆయుధాల మేలిమి; మానమున్‌= పౌరుషమును; రణవిధంబు= 
యుద్దంతీరు; నిమిత్తశుభ+అశుభత్వ, నిర్జారణమున్‌= శకునాల శుభాశుభాల నిర్ణయాన్ని; మదిన్‌+కని= ఎరిగి; హితంబు+ 
ఎటీగించుట= హితవు చెప్పటం; నీతి, కానన్‌= ధర్మం కాబట్టి; ఈవు+ఈరసము+ఎత్తన్‌= కోపగించి; నోన్‌+పలికితేనియున్‌= 
నొచ్చుకొనేటట్టు నీవు పలికినప్పటికీ; చెప్పుదున్‌= చెప్పుతాను. 


తాత్సర్యం: సూతనందనా! కర్ణా! రథసారధి అయిన వాడికి రధికుడి బలం, పౌరుషం, ఆయుధాల మేలిమి, 


యుద్దవిధానం, అశ్యాల శక్తి, శకునాల ఫలం మొదలైన విషయాలు బాగా తెలిసి ఉండాలి. ఆ తెలివితోనే నీకు హితం 
చెప్పుతున్నాను అట్లా చెప్పటం నీతి. కాబట్టి నీకు కోపం వచ్చి నన్ను నొవ్వ పలికినా నేను చెపుతాను. 


విశేషం: సారథి లక్షణాలు ఇందులో పేర్కొనబడ్డాయి. సూతనందనా! అనేది కర్గుడిని కించపరిచే సంబోధన. 


వ. ఏ నేమి తప్పు సేసిన గదం దలవగుల వ్రేసెదవు? నీ విట్లంటివి గదా యని హితోపదేశంబు సేయ మాన 
నేర్తునే? యిది యొక దృష్టాంతంబు వివరించెద వినుము; విని నీవు నా చెప్పినట్ల చేసితేనియు మేలు, 
సేయకుండినం గడు మే లని యి ట్లనియె. 53 


170 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఏను+ఏమి, తప్పు, చేసిన= నేను ఏం తప్పు చేశానని; గదన్‌+తలపగుల, (వ్రేసెదవు= గదతో నా తల (బ్రద్దలు 
చేస్తావు; నీవు+ఇట్టు+ అంటివికదా, అని= నీవు ఇట్లా అన్నావని; హిత+ఉపదేశంబు= హితబోధ; చేయన్‌= చేయటం; మాననేర్తునే?= 
మానుతానా?; ఇది ఒక దృష్ట్రాంతంబు= ఒక నిదర్శనం; వివరించెదన్‌+వినుము= వివరిస్తాను వినుము; విని, నీవు, నా చెప్పిన+ 
అట్ట చేసితి+4ఏనియున్‌= నేను చెప్పినట్టుగా చేస్తేచాలు); మేలు=శుభం; చేయకుండినన్‌= చేయకపోయినా; కడుమేలు= 
ఎంతోమంచిది; అని; ఇట్లు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: నేను ఏం తప్పు చేశానని గదతో నా తల బద్దలు చేస్తానంటున్నావు? నీవు ఇట్టా అంటున్నా వని నీకు 
హితబోధ చేయటం మానుకొంటానా! ఒక వృత్తాంతం చెబుతాను వినుము. విని నేను చెప్పినట్టు చేస్తే మేలు. 
చేయకుంటే అంతకంటె మేలు” అని శల్యుడు కర్లుడికి చెప్పసాగాడు. 


సీ, “అంబుధిలో నొక్క యలఘుతర ద్వీప । మున ధర్మవర్షినా( జను నరేంద్రు 
పురమున నొక వైశ్యవరు( డధ్వరాది స । త్మర్మరు(డును శాంతిదాంతియుతు(డు6 
గరుణాపరు(డు దాననిరతుండు ధన ధాన్య । శోభియు బహుపుత్ర లాభ విలసి 
తుండు నై వర్తించుచుండ(గ నిలు సేరె । నొక కాకి; యతని పుత్రకులు దాని 


తే. ३०6९० పెట్టి కొనియాడ 2९8०८ బెరి(గి । క్రొవ్వి కడుమీటి యెట్టి పక్షులును దన్ను 
బోల వనియెడు దుర్మానమునం దృణీక । రించి యది పెక్కు ९६०८०९८ ర్రీడ సలుపు. 54 


ప్రతిపదార్థం: అంబుధిలోన్‌= సముద్రంలోని; ఒక్క, అలఘుతర, ద్వీపమునన్‌= ఒక విశాల ద్వీపంలో; ధర్మవర్తినాన్‌+చను= 
ధర్మమూర్తివలె ఒప్పుతున్న; నర+ఇం(ద్రుపురమునన్‌= రాజనగరంలో; ఒక, వైశ్యవరు(డు= ఒక వైశ్యశ్రేష్ణుడు; అధ్వర+ఆది 
సత్‌+కర్మరఠు(డును= యజ్ఞాలు మున్నగు సత్కర్మలు చేసేవాడును; శాంతి, దాంతియుతుండున్‌= శాంతుడు, ఇంద్రియనిగ్రహం 
కలవాడును; కరుణాపరు(డు= దయాబుద్దియు; దాననిరతుండు= దానాలు చేసేవాడును; ధనధాన్యశోభియున్‌= 
భాగ్యవంతుండును; బహుపుత్రులాభ విలసితుండును+ఐ= పెక్కుమంది పుత్రులుండటం అనే లాభంచేత ఒప్పుతున్నవాడును 
అయి; వర్తించుచుండ(గన్‌= నివసిస్తూ ఉండగా; ఒక కాకి; ఇలు, చేరెన్‌= (అతడి) ఇంటికి వచ్చింది; అతని, పుత్రకులు= 
ఆ వైశ్యుడి కుమారులు; దానికిన్‌= ఆ కాకికి; ఎంగిళులు, పెట్టి= ఎంగిళ్ళుపెట్టి; కొనియాడన్‌= పొగడగా; అది= ఆ కాకి; 
ఎలమిన్‌+ పెరి(గ= సంతోషంతో పెరుగుతూ; (క్రొ్వి= గర్వించి; కడున్‌+మీటి= మిక్కిలి అతిశయించి; ఎట్టి, పక్టులును= 
ఎటువంటి పక్షులుకూడా; తన్నున్‌+పోలవు+అనియెడు= తనకు సాటిరావనే; దుః+మానమునన్‌= దురహంకారంతో; తృణీకరించి= 
లక్ష్యపెట్టక; సెక్కుభంగులన్‌= పలువిధాలుగా; (క్రీడ, సలుపున్‌= విహరించసాగింది. 


తాత్సర్యం: సము(ద్రంలో-ఒక విశాల ద్వీపంలో ధర్మాత్ముడైన రాజుగారి నగరంలో ఒక వైశ్యుడుండేవాడు. అతడు 
యజ్ఞాలు చేస్తూ శాంతం, కరుణ, సంయమనం మొదలైన గుణాలతో ఒప్పుతుండేవాడు. పెక్కుమంది పుత్రులతో, 
భోగభాగ్యాలతో విలసిల్లుతూ దానాలు చేస్తుండేవాడు. ఒక కాకి అతడి ఇంటికి రాగా అతడి కుమారులు దానికి 
ఎంగిళ్ళు పెట్టి పెంచసాగారు. అది ఆ ఎంగిళ్ళతో పెరుగుతూ గర్వించి ఇతర పక్షులేఏీ తనకు సాటిరావన్న 
దురహంకారంతో ఎన్నో విధాల (इक తిరుగుతూ ఉండేది. 


వ. ఇట్లు విహరించుచుండ నొక్కనా(డు గొన్ని హంసంబులు పక్షబలంబున సుపర్జుతో సరిసేయం దగునట్టివి 
సముద్రంబు చేరువ జనం గని యా కోమటికొడుకు లక్మాకంబునకు వానిం జూపి యి ట్లనిరి. 55 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 171 
ప్రతిపదార్థం: ఇట్టు, విహరించుచుండన్‌= ఆ కాకి ఇట్టా విహరిస్తూ ఉండగా; ఒక్కనా(డు= ఒకరోజు; పక్షబలంబునన్‌= రెక్కల 
బలంలో; సుపర్గుతోన్‌= గరుడుడితో; సరిచేయన్‌+తగునట్టివి= సమానమైనట్టివి అయిన; కొన్ని, హంసంబులు= కొన్ని 
హంసలు; సము(ద్రంబు చేరువన్‌= సముద్రం దగ్గరగా; చనన్‌+కని= రాగా చూచి; ఆ కోమటి కొడుకులు= వైశ్యపుత్రులు; 
ఆ+కాకంబునకున్‌= ఆ కాకికి; వానిన్‌+చూపి= హంసలను చూపి; ఇట్లు+అనిరి= ఇట్లా అన్నారు: 


తాత్సర్యం: ఆ విధంగా కాకి విహరిస్తూ ఉండగా గరుడుడితో సమానమైన రెక్కల శక్తి గలిగిన కొన్ని హంసలు 
సముద్రాన్ని చేరవచ్చాయి. వైశ్యకుమారులు ఆ హంసలను చూపిస్తూ కాకితో ఇట్టా అన్నారు: 


క్ర “పులు(గులలో నీ వెక్కుడు; । విలసద్గతి నంచ లిట్లు వినువీథి( గరం 
బెలమిం జనియెడు వీనిం । గలసి 23868 గెలువవలదె గతుల 2०22७९९5?" 56 


ప్రతిపదార్థం: నీవు; పులుగులలోన్‌= పక్షులన్నింటిలో; ఎక్కుడు= గొప్పదానివి; అంచలు= హంసలు; విలసత్‌+గతిన్‌= 
ఒప్పయిన గమనంతో; ఇట్లు= ఈ విధంగా; వినువీథిన్‌= ఆకాశమార్గంలో; కరంబు+ఎలమిన్‌= కడువేడ్కతో; చనియెడున్‌= 
తిరుగుతున్నాయి; గతుల బహులతన్‌= వివిధగతులలో; వీనిన్‌+కలసి= హంసలతో కలిసి; పబిచి= పరుగెత్తి; గెలువవలదె!= 


గాలువరాదా! 


తాత్సర్యం: 'హంసలు ఆకాశవీథిలో కడు వేడుకతో (ప్రకాశిస్తూ విహరిస్తున్నాయి. పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు 
పలురీతుల గమనాలతో హంసలతో కలిసి పరుగెత్తి వాటిని ఓడించాలి.” 


వ. అని తారతమ్య జ్ఞానహీను లగు నయ్యల్పబుద్దులు సెప్పిన, నుచిష్ట దర్పితం బగు నదియును మౌర్థ్యంబునం 
దానంతటి దాన నని తలంచి వానిదెసకుం జని మనంబున వీనిలో మేటి యెయ్యదియో యనుచుం జేరి, 
తన చూడ్కికి వచ్చిన యంచం బురుడించి, పటతము రమ్మని పిలిచిన, నయ్యంచలన్నియు నిలిచి పెలుచ 
నవ్వి యవ్వాయసంబున కి ట్లనియె. 57 


ప్రతిపదార్థం: అని, తారతమ్యజ్ఞానహీనులు+అగు= ఎక్కువ తక్కువలను గూర్చిన జ్ఞానం లేనట్టి; ఆ+అల్పబుద్దులు= ఆ 
తక్కువ తెలిఏిగలవారు; చెప్పినన్‌= చెప్పుగా; ఉచ్చిష్ట దర్శితంబు+అగు+అదియును= ఎంగిళ్ళు తిని గర్వంతో ఉన్న ఆ కాకి; 
మౌర్థ్యంబునన్‌= మూర్ధత్వంతో; తాను+అంతటిదానను+అని, తలంచి= తాను అంత గొప్పదానినే అని భావించుకొని; వాని 
దెసకున్‌+చని= ఆ హంసలున్న దిశకు వెళ్ళి; మనంబునన్‌= తన మనసులో; వీనిలో మేటి ఏ+ఆదియో= వీనిలో గొప్ప హంస 
ఏదో; అనుచున్‌+చేరి= అనుకొంటూ వాటిని సమీపించి; తన, చూడ్కికి, వచ్చిన, అంచన్‌= తన దృష్టిని ఆకర్షించిన ఒక 
హంసను; పురుడించి= తనకు సాటిగా తలంచి; పఅతము= పరుగెత్తుదము; రమ్ము+అని, పిలిచినన్‌= రమ్మని పిలువగా; 
ఆ+అంచలు+అన్నియున్‌= © హంసలన్నీ; €= వచ్చిచేరి; సపెలుచన్‌ నవ్వి= బిగ్గరగా నవ్వి; ఆ+వాయసంబునకున్‌= ఆ 
కాకితో; ఇట్లు+అనియెన్‌= ఇట్టా అన్నాయి; 


తాత్సర్యం: అని తారతమ్య భేదం ఎరుగని ఆ అజ్ఞానులు కోరగానే ఎంగిళ్ళు తిని గర్వించిఉన్న మూర్థమైన ఆ 
కాకి, తాను అంతటిదాననే అని తలంచి, ఆ హంసలను దగ్గరకు వెళ్ళి, వాటిలో మేటిగా గోచరించిన దానిని పిలిచి, 
తనతో సమానంగా పరుగెత్తుమని అడుగగా, ఆ హంసలు నవ్వుతూ కాకితో ఇట్లా అన్నాయి: 


172 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “మానససరసి వసింతు మ । హీనబలము జవము( బక్షు లెల్లను బొగడం 
గా నెందు దిరుగుదుము; ద । వైనను ఖేదంబు లేదు హంసల మగుటన్‌. 58 
ప్రతిపదార్థం: మానస సరసిన్‌ వసింతుము= మానస సరోవరంలో నివసిస్తాము; అహీనబలమున్‌, జవమున్‌= అమితమైన మా 


బలమును వేగమును; పక్షులు+ఎల్లను= పక్షులన్నీ; పొగడంగాన్‌= (ప్రశంసించగా; ఎందున్‌+తిరుగుదుము= ఎక్కడైనా 
తిరగగలవారము; హంసలము+అగుటన్‌= హంసలం కాబట్టి; దవ్వు+ఐనను= దూరమైనా; ఖేదంబు లేదు= బాధ లేదు. 


తాత్సర్యం: మానససరోవరం మా నివాసం. మా బలాన్నీ, వేగాన్నీ చూచి పక్షులన్నీ పొగడే విధంగా ఎంత 
దూరమైనా ఎటువంటి కష్టం లేకుండా ఎగిరిపోగలము. 


విశేషం: హిమవత్సర్వత ప్రాంతంలోని మానస సరస్సులో హంసలు నివసిస్తుంటాయనీ, ఇతర బుతువులలో వేరు (ప్రాంతాలకు 
వెళ్ళినా శరదృతువు రాగానే తిరిగి మానససరోవరం చేరుకుంటాయని ప్రసిద్ది. 


వ. _ ఇట్టి మాయందును. 59 
తాత్సర్యం: ఇటువంటి మాలో కూడా. 


క బలశాలి యైన హంసము('। బిలిచితి పురుడించి పాటి బేలతనమునన్‌; 
గలవే యింతకు మును హం । సలతో బురుడించు వాయసంబులు జగతిన్‌. 60 
ప్రతిపదార్థం: బలశాలి అయిన హంసమున్‌= ఎంతో బలవంతురాలయిన హంసను; పురుడించి పాణున్‌= నీతో పోటీగా 


పరుగెత్తుటకు; బేలతనమునన్‌= అమాయకత్వంతో; పిలిచితి(వి)= పిలిచినావు; జగతిన్‌= లోకంలో; హంసలతో(న్‌) పురుడించు= 
హంసలతో సాటి రాగల; వాయసంబులు= కాకులు; ఇంతకున్‌+మును, కలవే?= ఇంతకుముందు ఉన్నాయా? 


తాత్సర్యం: మాలో బలశాలి అయిన హంసనే అవివేకంతో పోటీకి రమ్మని పిలుస్తున్నావు. అసలు హంసలతో 
సాటిరాగల కాకులు ఇంతవరకు ఎక్కడైనా ఉన్నాయా? 
సీ, అనుటయుం గాక మిట్లను హంసములతోడ, । “గతులు నూటొక్కటి గలవు వాన 

నొక్కటొక్కట శతయోజన వ్యాప్తి నే । మెటియుదు( బొడవుగా మీంది కెగసి 

చనుట యఛ్చటినుండి చక్క నేలకు జోడు । వట్టి డిగ్గుట దూరపాత భంగి 

సంగతి పరువడి చారులీలా గతి । వక్రయానము వలయక్రమంబు 


ఆ. లోనుగా( నెట్టు లైనను మీకోరి । నట్ల పజిచి మేటి యంచ యైన 
దాని నిపుడ గెలుతు(; దక్కటి యంచలు | భయము వొందం గాకి పదుపు వొంగ.” 61 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని హంసలు పలుకగా; కాకము= కాకి; హంసములతోడన్‌ ఇట్టు+అనున్‌= హంసలతో ఇట్లా 
అన్నది; గతులు నూట+ఒక్కటి కలవు= నూట ఒక్క విధములైన గమనము లున్నాయి; వానన్‌+ఒక్కట+ఒక్కటన్‌= ఒక్కొక్క 
గమనంలో; నేన్‌= నేను; శతయోజనవ్యాప్తి= నూరు ఆమడల దూరం; మెజయుదున్‌= (ప్రకాశిస్తాను (పరుగెత్తగలను); 
పొడవుగాన్‌ మీందికిన్‌+ఎగసి చనుట= పొడవుగా పైకి ఎగిరి వెళ్ళటం; అచ్చటినుండి= పై నుండి; చక్కన్‌= చక్కగా; నేలకున్‌+ 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 173 
జోడు+పట్టి డిగ్గుట= (అదే విధంగా) భూమిమీదికి సమానంగా దిగటం; దూరపాతభంగి సంగతి= దూరంగా పడుతూ వెళ్ళే 
పద్దతి; పరువడిన్‌= (క్రమంగా; చారు, లీలాగతిన్‌= మనోహరమైన నడకతో; వ(క్రయానము= వంకరగా వెళ్ళటం; వలయ (క్రమంబు= 
గుండ్రంగా తిరగటం; లోనుగాగన్‌= మున్నగునవి; ఎట్టులు+ఐనను= ఏ విధములైనా; మీ కోరిన+అట్ట, పబిచి= మీరు కోరిన 
విధంగా ఎగిరి; మేటి అంచ+ఐన= ఎంత గొప్ప హంస అయినా; తక్కటి, అంచలు= మిగతా హంసలు; భయము+పొందన్‌= 
భయపడేటట్లుగా; కాకి, పదుపు+పొంగన్‌= కాకుల సమూహం ఆనందంతో పొంగిపోగా; దానిన్‌+ఇపుడు+అ గెలుతున్‌= ఆ 
హంసను ఇపుడే గెలుస్తాను. 


తాత్సర్యం: అని హంసలు అనగానే కాకి వాటికి సమాధానంగా ఇట్లా అన్నది: 'నూట ఒక్క గతులు వేటిలోనైనా 
నేను నూరు ఆమడల దూరం వెళ్ళగలను. పొడవుగా మీదికి ఎగిరి అదే విధంగా నేలకు దిగి రాగలను. మనోహర 
గతులతో వంకరగా, వలయాకారంగా మీరు కోరిన విధంగా పరుగెత్తి ఎటువంటి హంసనైనా ఓడించగలను. 
మిగిలిన హంసలన్నీ భయపడేటట్లుగ, కాకులు నన్ను చూచి పొంగిపోయేటట్లుగ దానిని గెలుస్తాను. 


విశేషం: పక్షుల నడకలను పేర్కొనటంలో తిక్కన సూక్ష్మపరిశీలన, లోకజ్ఞత సువ్యక్తమౌతున్నాయి. యోజనము= నాలుగు 
కోసుల దూరం (ఆమడ). 

కాకము హంసముతో సము[ద్రముమీ(ద( ९०७०८ భంగపడుట (సం. 8-28-27) 
వ. అనుటయు విని ము న్నాహూతం బైన హంసం బక్క్మాకంబు నాలోకించి. 62 
ప్రతిపదార్థం: అనుటయున్‌+విని= అనగా విని; మున్ను+ఆహూతంబు+ఐన= ముందు పిలువబడిన; హంసంబు= హంస; 
ఆ+కాకంబున్‌+ఆలోకించి= ఆ కాకిని చూచి. 
తాత్సర్యం: కాకి మాటలు విని ముందు పందెపు పోటీకి పిలువబడిన హంస దానిని చూచి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


©. 'నూటుగతుల నీవు వాటుదే నన్నియు । 5680056 ०९०८० లెల్ల నెట్లు వాటు 
నడరి యాకసమున నిడుబాట నట్ల పా । బుదము రమ్ము జలధి చదలి' ననిన. 63 


ప్రతిపదార్థం: నూణుగతులన్‌= నూరు నడకలలో; నీవు పాణుదు+ఏన్‌= నీవు ఎగురగలిగితే; అన్నియున్‌+ఎణఖుగన్‌= అవి 
అన్నీ నాకు తెలియవు. పులు(గులు+ఎల్డన్‌= అన్నిపక్షులు; ఆకసమునన్‌= ఆకాశమార్గమునందు; అడరి= అతిశయించి; 
నిడుబాటన్‌= చక్కగా; ఎట్టుపాణున్‌= ఎట్టా పరుగెత్తుతాయో; జలధి, చదలన్‌= సముద్రంమీది ఆకాశంలో; అట్ల పాణుదము 
రమ్ము= అట్టా ఎగురుదాము రమ్ము; అనినన్‌= అనగా; 


తాత్సర్యం: నూరుగతులలో పరుగెత్తగలనన్నావు గదా. అవన్నీ నాకు తెలియవు. ఆకాశమార్గంలో పక్షులన్నీ నిడువుగా 
ఎట్లా ఎగురుతాయో అట్లా సముద్రంపై ఆకాశమార్గంలో చక్కగా పరుగెత్తుదాము రమ్ము' అని హంస పలుకగా. 


విశేషం: హంస మాటలలో వినయంతో కూడిన ఆధిక్యం, హుందాతనం గోచరిస్తున్నాయి. 


174 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అయ్యెడం గూడిన కాకంబు లపహసించి “శతప్రకారగతి యగు దీనితో నేకయాన పర్యవసానహీన 
సముత్సాహ దోహలి వగు నీ వెట్లు మచ్చరించెదవు; పజిచి భంగపడియెదవు గాక' యనుటయు, నమ్మరాళం 
బా గమిం బాసి పటివ( దొడంగినం దోన యవ్వాయసంబునుం బటిచె; నిట్లు రెండును మున్నీటిపై మిన్ను 
దటిసి పాటునట్టియెడ. 64 


ప్రతిపదార్థం: ఆ+ఎడన్‌+కూడిన, కాకంబులు= అక్కడ గుమిగూడిన కాకులు; అపహసించి= ఎగతాళిచేసి; శత్నప్రకారగతి 
అగు దీనితోన్‌= నూరుగతులలో సంచరించగల ఈ కాకితో; ఏకయాన పర్యవసాన= ఒక్క నడకలో మా(త్రమే; హీనసముత్సాహ 
దోహలివి+అగు నీవు= అల్బోత్సాహ సంరంభం గల నీవు; ఎట్టు మచ్చరించెదవు?= ఎట్టు పోటీపడతావు?; పణుచి= పరుగెత్తి; 
భంగపడియెదవు గాక= అవమానం పాలగుదువు కాని; అనుటయున్‌= అనగానే; ఆ+మరాళంబు= ఆ హంస; ఆ గమిన్‌+పాసి= 
ఆ గుంపును విడిచి; 56855 తొడంగినన్‌= పరుగెత్తసాగగా; తోన్‌+అ= వెంబడి; ఆ+వాయసంబునున్‌+పబుచెన్‌= ఆ కాకి 
కూడా ఎగిరింది; ఇట్లు, రెండును= హంస, కాకి; మున్నీటిపైన్‌= సముద్రంపై గల; మిన్ను దణిసి= ఆకాశాన్ని సమీపించి; 
పాణునట్టి ఎడన్‌= పరుగెత్తుతున్న సమయంలో. 


తాత్సర్యం: అక్కడ చేరిన కాకులు “శతగతులు నేర్చిన ఈ కాకితో ఏకైక గమనవగు నీవు పోటీపడి అవమానం 
పాలు కావలసిందే కాని, ఏ విధంగా సాటి కాగలవు?’ అని హంసను పరిహసించగా, ఆ హంస మారుమాటాడక 
వాటిని వదలి సముద్రం పైమార్గంలో పరుగెత్తసాగింది. కాకికూడా దానిని వెంబడించింది. ఈ విధంగా రెండూ 
పోటీపడి ఎగురుతూ ఉండగా. 


క రాయంచ మందగతి( జను । వాయస మతితీవ్రభంగి వలను 2०62 లీ 
లాయితము లొప్ప బహుగమ । నాయాసము నొంది పటిచు నగ్గలిక మెయిన్‌. 65 


ప్రతిపదార్థం: రాయంచ= రాజహంస; మందగతిన్‌+చను= మందగమనంతో వెళ్ళుతున్నది; వాయసము= కాకి; అతి 
త్రీవ్రభంగిన్‌= మిక్కిలి వేగంగా; వలను మెబుసి= నేర్పు చూపుతూ; లీలా+ఆయితములు+ఒప్పన్‌= విలాస క్రీడలతో; అగ్గలిక 
మెయిన్‌= ఉత్సాహంతో; బహుగమన+ఆయాసమున్‌= వివిధ గతులవలన కలిగిన అలసటను; ఒంది= పొంది; పణుచున్‌= 
పరుగెత్తుతున్నది. 


తాత్సర్యం: రాజహంస అలసట లేకుండా మందగమనంతో వెళ్ళుతుంటే, వాయసం ఉత్సాహంతో క్రీడావిలాసంతో 
తన स) చూపుతూ వివిధగతులలో వేగంగా వెళ్ళటం వలన అలసట చెందుతూ పరుగెత్తుతున్నది. 


ఆ. ఎలమి( గడచి పోవు ९८७९००८ గ్రమ్మటి వచ్చి । ముక్కు ముక్కు మీద మోపు జుట్టు 
నేచి తిరుగు నీ(క లీకలతో రాయు । 88८०६००८ జిత్రగతుల మురియు నవ్వు. 66 


ప్రతిపదార్థం: ఎలమిన్‌+కడచివోవున్‌= ఆనందంతో (హంసను) దాటిపోతుంది; (క్రమ్మణతి వచ్చి పిలుచున్‌= తిరిగివచ్చి 
పిలుస్తుంది; ముక్కుమీద ముక్కు మోపున్‌= ముక్కుమీద ముక్కు ఉంచుతుంది; చుట్టున్‌+ఏచి తిరుగున్‌= చుట్టూ 
విజృంభించి తిరుగుతుంది; ఈ(కలు+ఈ(కలతోన్‌, రాయున్‌= (తన) ఈకలతో (హంస) ఈకలను రాసేది; చిత్రగతుల 
ఒరయున్‌= చిత్రమైన గతులతో తాకుతుంది; మురియున్‌= మురిసిపోతుంది; నవ్వున్‌= నవ్వుతుంది. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 175 


తాత్సర్యం: ఆ కాకి హంసను దాటిపోయి తిరిగివచ్చి పిలిచేది. దాని ముక్కుమీద ముక్కు మోపేది. ఈకలను 
ఈకలతో రాసేది. దానిచుట్టూ విజృంభించి తిరిగేది. చిత్రమైన నడకలతో వచ్చి తాకేది. తనలో తాను మురిసిపోతూ 
నవ్వేది. 


విశేషం: మిడిసిపాటు నిండిన కాకి చేష్టలు పొడిమాటల్లో స్వాభావికంగా చిత్రితమైనాయి. 


వ. ఇవ్విధంబునం గాకం బనేక ప్రకార ప్రసరణ చతురంబై సంచరించుటం జూచి ముదితంబు లైన వాయసంబు 
లధిక స్వరంబుల మెబయుచు హంసంబుల గేలికొని నవ్వుచు దరువులపయిం छट త్రుళ్లి యాడుచు 
'మరాళంబు పరాభవంబు( 28००८८८ జూడుంి డని పెద్ద యెలుంగునం బలుకుచుండ దదీయ కలకలం 


బాలించి హంసంబు భరితోత్సాహం బై. 67 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ విధంగా; కాకంబు= కాకి; అనేక (ప్రకార= వివిధములైన; ప్రసరణ చతురంబు+ఐ= 
గతుల నేర్పు కలిగినదై; సంచరించుటన్‌+చూచి= పరుగెత్తటం చూచి; ముదితంబులు+ఐన వాయసంబులు= సంతోషించిన 
కాకులు; అధికస్వరంబులన్‌, మెణయుచున్‌= పెద్దగా అరిచి (ప్రకాశిస్తూ; హంసంబులన్‌= హంసలను; గేలికొని నవ్వుచున్‌= 
గేలిచేస్తూ నవ్వుతూ; తరువుల పయిన్‌= చెట్లపై; (త్రుళ్ళి తుళ్ళి ఆడుచున్‌= గంతులు వేస్తూ; మరాళంబు= హంస; 
పరాభవంబున్‌+పొందెడున్‌= అవమానం పాలవుతుంది; చూడుండు+అని= చూడండి అని; పెద్ద ఎలుంగునన్‌ పలుకుచుండున్‌= 
పెద్ద గొంతుతో అంటూ ఉండగా, హంసంబు= హంస; తదీయ కలకలంబు= వాటి అరపులు; ఆలించి= విని; భరిత+ 


ఉత్సాహంబు+ఐ= నిండు ఉత్సాహం కలదై. 


తాత్సర్యం: కాకి ఈ విధంగా వివిధ గతుల నేర్సులు ప్రదర్శిస్తూ పరుగెత్తటం చూచిన తోటి కాకులు, సంతోషంతో 
అరుస్తూ, హంసలను గేలిచేస్తూ చెట్లపై గంతులు వేయసాగాయి. 'హంస ఓడిపోతుంది” అని పెద్ద గొంతులతో 
అరవసాగాయి. వాటి అరపులు విన్న హంస నిండు ఉత్సాహంతో- 
క పొడవునకు నెగసి యెప్పటి । పడమటి దెస నిగిడి ३०९०८ 2०९७८८5८ గూడం 

గడు రయమున( జని యంచం । గడవంగా కీలకటిచి కాకము పాటున్‌. 68 
ప్రతిపదార్థం: పొడవునకున్‌+ఎగసి= నిలువుగా పైకి ఎగిరి; ఎప్పటి పడమటి దెస నిగిడి= మునుపటివలె పడమరదిక్కున వెళ్ళి; 


పెలుచన్‌+పబిచినన్‌= అధికవేగంతో పారగా; కాకము= కాకి; కూడన్‌= వెంబడి; కడురయమునన్‌+చని= మిక్కిలి వేగంగా 
వెళ్ళి; అంచన్‌+కడవన్‌+కాక= హంసను దాటశక్యంగాక; ఈలకబచి= ఊపిరి బిగబట్టి; పాణున్‌= పరుగెత్తింది. 


తాత్సర్యం: పొడవుగా పైకి ఎగిరి పడమటివైపు పారగా, కాకి కూడ దానివెంట వేగంగా వెళ్ళి ఆ హంసను 
దాటటానికి శక్యం కాక ఊపిరి బిగబట్టి పరుగెత్తసాగింది. 


వ. పాటిపాటి డయ్యుటయు నయ్యంచ యుదంచిత త్వరితగమన కళా వైదగంబు మెబియం బటిచిన బీటువడి 
కాకం బాకులాంతరంగంబును వికలాంగంబును నై యిట్లని వితర్మించు. 69 


ప్రతిపదార్థం: పాటి, పాణి, డయ్యుటయున్‌= పరుగెత్తి పరుగెత్తి అలసిపోగా; ఆ+అంచ= ఆ హంస; ఉదంచిత= ఒప్పయిన; 
త్వరితగమన కళావైదగ్గ్యంబు= శీఘ్రగమన చాతుర్యం; మెణయన్‌+పబుచినన్‌= చూపుతూ పారగా; కాకంబు= కాకి; బీణువడి= 


176 శ్రీమదాంధ్ర మహాభారతము 


దిటవు కోల్ళోయి; ఆకుల+అంతరంగంబును= చెదరిన మనసు; వికల+అంగంబునున్‌+ఐ= శక్తి కోల్ఫోయిన శరీరం కలదై; 
ఇట్టు+అని= ఈ విధంగా; వితర్కించున్‌= ఆలోచించసాగింది. 


తాత్సర్యం: హంస, శీఘ్రగమన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ పారగా, దానితోపాటు పరుగెత్తుతూ అలసిపోయిన కాకి 
శక్తికోల్ళోయి బలహీనమయి మనసు కలతనొందగా ఇట్లా చింతించసాగింది. 


క నేరక తొడరితి( గాల్మొన | భూరుహములు లతలు గిరులు బొద లేమియు లే; 

వారయ బహుసత్త్వ మయము । వారిధి డిగి సో(కినపుడ వలయుం బొలియన్‌.' 70 
ప్రతిపదార్థం: నేరక, తొడరితిన్‌= తెలియక పందానికి పూనుకొన్నాను; కాల్కొనన్‌= కాలుపెట్టటానికి; భూరుహములు= చెట్టు; 
లతలు= తీగలు; గిరులున్‌= కొండలు; పొదలు+ఏమియున్‌, లేవు= పొదలు ఏవీ లేవు; వారిధి= సముద్రం; ఆరయన్‌= 
చూడగా; బహుసత్య్యమయము= పెక్కు జంతువులతో నిండినది; డిగి సోకినపుడు+అ= దిగగా అవి ముట్టుకుంటేనే; పొలియన్‌ 
వలయున్‌= చనిపోవాలి. 


తాత్సర్యం: 'ఎరుగక హంసతో పోటీకి సిద్దపడ్డాను. కాలు నిలపటానికి మార్గంలో చెట్టు. తీగలు, పొదలు, గట్టు 
न्ग न्त ^ 2 ep 
ఏవీ లేవు. నీటిపై దిగుదామా అంటే సముద్రంలోని జంతువుల బారిన పడక తప్పదు. 


వ. అనుచుదీన మానసం బయి భయంబునం గలంగి డప్పి సొగసి యవశత నంతకంతకు డిగుచున్న యక్యాకిం 
గనుంగొని కలహంసం బి ట్లనియె. 71 


ప్రతిపదార్థం: అనుచున్‌= అనుకొంటూ; దీనమానసంబు+అయి= దిగులు చెందిన మనసు కలదై; భయంబునన్‌+కలంగి= 
భయంతో కలతబచెంది; డప్పిన్‌+సొగసి= దాహంతో అలసి; అవశతన్‌= వశంతప్పి; అంతకున్‌+అంతకున్‌, డిగుచున్న= మెల్లమెల్లగా 
దిగుతున్న; ఆశ+కాకిన్‌= ఆ కాకిని; కనుంగొని= చూచి; కలహంసంబు+ఇట్లు+అనియెన్‌= రాజహంస ఇట్టా అన్నది. 


తాత్సర్యం: అని అనుకొంటూ దిగులుతో, భయంతో కలతచెందిన మనసు గలదై కాకి, దప్పితో వశంతప్పి 
క్రమంగా క్రిందికి దిగసాగింది. దాన్ని చూచిన హంస ఇట్టా అంటున్నది. 


e. 'నీ వనేకగతులు నే ర్తిది యే గతి(। జనుట చెపుమ వాయసంబ! యేను 
గడవ నరిగి పిలువ(గా నేల తడసెద? । 26७ లేటి కిట్టు లెడల విడువ?” 72 


ప్రతిపదార్థం: వాయసంబ!= ఓ కాకమా!; ఏను= నేను; కడవన్‌+అరిగి= (నిన్ను) దాటిపోయి; పిలువన్‌కాన్‌= పిలువగా; ఏల 
తడసెదవు?= ఎందుకు ఆలస్యం చేస్తున్నావు?; ఎజకలు= రెక్కలు; ఇట్టులు= ఈ విధంగా; ఎడలన్‌+విడువన్‌= (నీకు) 
దూరమైపోయినట్టు విడవటం; ఏటికిన్‌?= ఎందుకు?; నీవు, అనేకగతులు= ఎన్నో నడకలు; నేర్తు(వు)= నేర్చినదానవు; ఇది, 
ఏ గతిన్‌ చనుట= ఏ నడకతో వెళ్ళుటో; చెపుమ= చెప్పుము. 


తాత్సర్యం: 'ఓ వాయసమా! నేను నిన్ను దాటి పిలిచినా నీవు బదులు పలుకక జాప్యం చేస్తున్నావు. నీ రెక్కలు 
నీకు దూరమైపోయినట్లు చాస్తున్నావు. నీవు నేర్చిన పెక్కు గతులలో ఇది ఏ రకమైన గమనమో చెప్పుతావా?” 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 177 
విశేషం: నూటొక్క గతులలో ఆరితేరినదానను(63ప.) అన్న కాకి మాటలకు బదులుగా ఇది ఎత్తిపొడుపు. 
వ. అనియె నట్టియెడ. 73 
ప్రతిపదార్థం: అనియెను; అట్టిఎడన్‌= అప్పుడు. 


= 


తాత్సర్యం: అని హంస కాకితో హేళనగా పలుకగా, అప్పుడు. 
క తలకొని జలములు పక్షం । బులు దుండము దో(క సో(క బొరి(బొరి 28750595 

బలమణి మెయి దిగంబడగా । సొలసి యెగయలేక వాయసు(డు వెగడొందెన్‌. 74 
ప్రతిపదార్థం: తలకొని= పూని; జలములు= సముద్ర జలాలు; పక్షంబులు= రెక్కలు; తుండము= ముక్కు; తో(క= తోకను; 
సో(కన్‌= తాకగా; పాొరిన్‌ పొరిన్‌+ఎగయన్‌= మాటిమాటికి ఎగిసిపడగా; బలము+అణి= బలము నశించి; మెయి 
దిగణబడణగాన్‌= శరీరం (క్రిందికి (వాలగా; వాయసు(డు= కాకి; సొలసి= అలసి; ఎగయ లేక= ఎగర లేక; వెగడు+ఒందెన్‌= 
భయపడెను. 


తాత్సర్యం: సము(ద్ర జలాలు రెక్కలను, ముక్కును, తోకను తాకుతూ ఉండగా, మాటిమాటికి మీదికి ఎగురుతూ, 

బలహీనపడి (క్రిందికి వాలుతూ ఉండగా ~ అలసిపోయి ఎగురలేక భయపడింది. 

విశేషం: 'వాయసు(డు” అన్న మాటలో గర్వంతో కన్నూమిన్నూ కానని “మానవుడు” స్ఫురిస్తాడు. 

వ. ఇట్లు మున్నీటి నీటి పయింబడి యగ్గలం బగు దురవస్థకు బెగ్గలంబు నొందు కాకంబు నాలోకించి 
“పలుకనగుం గాక; పలికినట్ల యెవ్వరికిం జేయ దీరు? బని తీరెంగదా' యనిన రాయంచకు న క్యాకం బి 
ట్లనియె. 75 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మున్నీటి నీటి పయిన్‌+పడి= సముద్రజలంమీద పడి; అగ్గలంబు+అగు దురవస్థకున్‌= 

మిక్కిలి హీనస్థితికి; బెగ్గలంబున్‌+ఒందు= భయపడుతున్న; కాకంబున్‌+ఆలోకించి= కాకిని చూచి; పలుకన్‌+అగున్‌+కాక= 

(మాటలు) పలుకవచ్చునుకాని; పలికిన+అట్టు+అ= పలికినట్టుగానే; ఎవ్వరికిన్‌+చేయన్‌+తీరున్‌?= చేయటానికి ఎవరికి 


వీలవుతుంది?; పని తీరెన్‌+కదా అనినన్‌= నీ పని ముగిసింది కదా అనగా; రాయంచకున్‌= రాజహంసతో; ఆ+కాకంబు+ 
ఇట్టు+అనియెన్‌= ఆ కాకి ఇట్లా అన్నది: 


తాత్సర్యం: ఈ విధంగా పైకి ఎగురలేక సముద్రపు నీటిమీదపడి, తన బలహీనస్థితికి భయపడుతున్న కాకిని చూచి 
రాజహంస ఇట్లా అన్నది: “మాటలు ఎన్నయినా చెప్పవచ్చు. కాని చెప్పినదంతా చెయ్యటం ఎవరికి సాధ్యమౌతుంది. 
గొప్పలు పలికిన నీ పని అయిపోయింది కదా!' అన్న హంస మాటలు విని కాకి ఇట్లా అంటున్నది: 
క = "००6&०९० గుడిచి క్రొవ్వున(। బొంగిన మెయితోడ గర్వమున( దిరుగుచు నా 

కుం గలదె యెందు నెదురు? & । హంగమ పతి నైన గెలుతు' నని మును ८९८०5. 76 
ప్రతిపదార్థం: ఎంగిళులు, కుడిచి= ఎంగిళ్ళు తిని; క్రొవ్వునన్‌+పొంగిన మెయితోడన్‌= కొవ్వుతో బలసిన దేహంతో; గర్హ్వమునన్‌ 
తిరుగుచున్‌= గర్వంగా తిరుగుతూ; నాకున్‌= నాకు; ఎందున్‌= ఎక్కడైనా; ఎదురు కలదె?= ఎదురు ఉన్నదా?; విహంగమపతిన్‌+ 
ఐనన్‌= పక్షిరాజైన గరుడుని కూడా; గెలుతును+అని= గెలువగలనని; తలయుదున్‌= ఇంతకుముందు భావించాను. 


178 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఎంగిళ్ళు తిని, బలిసిన దేహంతో గర్స్వించి, నాకు ఎదురు ఎవరూ లేరని భావిస్తూ గరుత్మంతుడిని 
సైతం ఓడించగలనని తలచేదానిని. 


క నాకొలంది యిప్పుడెలింగితి । 8 కరుణాలోకనంబు నిగిడించి శర 
ణ్యా! కావు నన్ను మగుడం । గాకులలో( గలుప( దగవు గాదే నీకున్‌?” 77 


ప్రతిపదార్థం: నా కొల(ది ఇప్పుడు+ఎరిగితిన్‌= నా పరిమితి ఇప్పుడు తెలిసికొన్నాను; శరణ్యా!= శరణు పొందదగినవాడా!; 
నీ కరుణా+ఆలోకనంబు= నీ దయాదృష్టిని; నిగిడించి= (ప్రసరించి; కావు= రక్షించు; నన్నున్‌; మగుడన్‌= మళ్ళీ; కాకులలోన్‌= 
కాకుల్లో; కలుపన్‌= చేర్చగా; నీకున్‌= నీకు; తగవు కాదే?= న్యాయం కదా! 


తాత్సర్యం: నా అల్పత్యం ఎంతో ఇప్పుడు తెలుసుకొన్నాను. నిన్ను శరణు కోరుతున్నాను. నాపై దయ చూపి నన్ను 
రక్షించు. నా తోటి కాకులలో మళ్ళీ నన్ను చేర్చుము. ఇది నీకు న్యాయం కదా. 
వ. అని యిత్తెటింగున. 78 
తాత్సృర్యం: అని ఈ విధంగా. 
క్ర ७५०९९४८ బొంది పలుకుచు(। గా కా యని ०२०८ దెటిచి కడు నబిచుచు నీ 

రాకరమున ముని(గెడు న । క్కాకిం గని హంస పరమకారుణ్యమునన్‌. 79 


ప్రతిపదార్థం: ఆకులతన్‌+పొంది= కలతచెంది; కా కా అని= కావు కావు అని; పలుకుచున్‌= పలుకుతూ; చంచున్‌ తెజచి= 
ముక్కు(నోరు) తెరచి; కడున్‌+అబణిచుచున్‌= ఎంతగానో అరుస్తూ; నీరాకరమునన్‌= సముద్రంలో; మునిగౌడు= మునుగుతున్న; 
ఆ+కాకిన్‌+కని= ఆ కాకిని చూచి; హంస; పరమ కారుణ్యమునన్‌= మిక్కిలి దయతో. 


తాత్సర్యం: వ్యాకులమైన మనసుతో కావు కావు మని ఎంతగానో అరుస్తూ నీటిలో మునిగిపోతున్న కాకిని చూచి 
హంస దయతో- 
క వెరవున( దత్తనువుం దన । చరణంబుల నిటికి యెత్తి చా వుడిపి బల 


స్పురణంబు 2०69000 వీ(పున । ధరియించుచు వచ్చె బక్షితతులు నుతింపన్‌. 80 


ప్రతిపదార్థం: వెరవునన్‌= ఉపాయంతో; తద్‌+తనువున్‌= ఆ కాకి దేహాన్ని; తన చరణంబులన్‌= తన కాళ్ళలో; ఇటికి ఎత్తి= 
ఇరికించుకొని పైకెత్తి; చావు+ఉడిపి= చావునుంచి కాపాడి; బల స్ఫురణంబు మెణయన్‌= బలస్ఫూర్తి (ప్రకాశించగా; వీపున 
ధరియించుచున్‌= వీపుపై మోసికొని; పక్షితతులు, నుతింపన్‌= పక్షులన్నీ కొనియాడగా; వచ్చెన్‌= వచ్చింది. 


తాత్సర్యం: కాకిని తన కాళ్ళతో పట్టి పైకెత్తి, దాని ప్రాణాలు కాపాడి, బలమొప్పగా వీపున మోసికొని వస్తున్న 
హంసను చూచి పక్షులన్నీ పొగడసాగాయి. 


వ. ఇవ్విధంబునం దెచ్చి యెప్పటి నెలవున డించి, రాయంచ యక్కాకి దెప్పిణజిన, దానితో నచ్చటి కాకులు విన 
నింక నిట్టి యవినయంబు లెన్నండును జేయకు' మని పలికి నిజ సహచరంబు లగు మరాళంబులుం 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 179 


దానును వలయు చోటికిం జనియె; నీవు నా కోమటి కొడుకుల యెంగిలి కూటం బెరి(గిన యక్క్మాకంబు 
చందంబున గురుకుమారుల యెంగికులు గుడిచి క్రొవ్వి, యెక్కుడువారల ధిక్కరించెదవు; నీ 8०९८९ 
యెటుంగవు; దీనం జేటు వాటిల్లు( గాన తేటపడ 36060 ख నాకర్ణింపుము. 81 


ప్రతిపదార్థం: రాయంచ= రాజహంస; ఈ విధంబునన్‌+తెచ్చి= కాకిని ఈ విధంగా మోసికొనివచ్చి; ఎప్పటి నెలవునన్‌ డించి= 
దాని నివాసంలో దించి; ఆ+కాకి తెప్పిణీనన్‌= కాకి తెప్పరిల్లగా; అచ్చటి కాకులు వినన్‌= అక్కడ ఉన్న కాకులు వినేటట్టుగా; 
దానితోన్‌= ఆ కాకితో; ఇంకన్‌= ఇకముందు; ఇట్టి అవినయంబులు= అహంభావంతో కూడిన పనులు; ఎన్నండును 
చేయకుము= ఎప్పుడూ చేయవద్దు; అని పలికి= అని వచించి; నిజ సహచరంబులు+అగు, మరాళంబులున్‌= తనతోటి 
హంసలూ; తానును= తానూ; వలయుచోటికిన్‌+చనియెన్‌= తమ కోరిన (ప్రదేశానికి వెళ్ళాయి; నీవును= నీవు కూడా(కర్టుడు); 
ఆ కోమటి కొడుకులు= ఆ వైశ్య పుత్రుల ఎంగిలి కూటన్‌+పెరి(గిన= ఎంగిలికూడుతో పెరిగిన; ఆ+కాకంబు చందంబునన్‌= 
ఆ కాకివలెనే; కురు కుమారుల= దుర్యోధనాదులు; ఎంగిళులు కుడిచి= ఎంగిళ్ళు తిని; (€= గర్సించి; ఎక్కుడు వారల= 
నీ కంటె అధికులైన వారిని (కృష్ణార్ణునులను); ధిక్కరించెదవు= తిరస్కరిస్తున్నావు; నీ కొలది ఎజుంగవు= నీ పరిమితి 
తెలిసికొనలేకుండా ఉన్నావు; దీనన్‌+చేటు+పాటిల్లున్‌+కానన్‌= ఇందువలన నీకు హాని కలుగుతుంది కాబట్టి; తేటపడన్‌+ 
ఎటీంగించెదన్‌= తెలిసేటట్టుగా చెబుతాను; ఆకర్లింపుము= వినుము. 


తాత్సర్యం: హంస ఈ విధంగా కాకిని మోసికొని వచ్చి దాని స్థానంలో దింపింది. కాకి స్తిమితపడిన తర్వాత తోటి 
కాకులు వినేటట్లుగా ఇక ముందెప్పుడూ గర్వంతో ఈ విధమైన పనులకు పూనుకొనవద్దని బుద్ది చెప్పి తోడి 
హంసలతో కలిసి వెళ్ళిపోయింది. కాకి హంసల కథను కర్గుడికి వినిపించి శల్యుడు అతడితో 'వైశ్యకుమారులు పెట్టిన 
ఎంగిళ్ళు తిని గర్వించిన కాకివలెనే నీవు కూడా కౌరవుల ఎంగిళ్ళు తిని, నీ శక్తిని మరచి, నిన్ను మించినవారితో 
తలపడుతున్నావు. దీనివలన నీకే హాని జరుగుతుంది కాబట్టి నా మాటలు వినుము.” అంటూ. 


విశేషం: 28 పద్యగద్యాలలో కొనసాగిన హంస వాయసముల కథ ద్వారా इदन्‌ అవమానపర్భాలన్న శల్యుడి ఉద్దేశం 
ప్రస్సుటమవుతున్నది. ఈ ఉపాఖ్యానానికి ముందు 'హితోపదేశంబు సేయ మాననేర్తునే అంటూ చివర 'చేటు వాటిల్లుగాన 
తేటపడ నెణీంగించెద' అనటంలో ప్రధానకథకు భంగం కలగకుండా పొందికను కూర్చటంలో తిక్కన రచనా నైపుణ్యం వెల్లడి 
అవుతున్నది 4 


చ. “విరటుని 69९5 మరల వెల్లి మదంబున నీదు తమ్మునిం 
బొరిగొన( బార్జు( దాక కెటుపోయితి నా డల ఘోషయాత్రలో 
గురుపతి డించి ॐ కృపకుం దగు పాత్రము సేసి యెక్కడన్‌ 
సురి(గితి చెప్పుమా నిజము సూతతనూభవ! నాకు నేర్పడన్‌.' 82 


ప్రతిపదార్థం: సూత తనూభవ!= సూతుని కుమారుడవైన ఓ కర్గా!; విరటుని గోవులన్‌= విరాటరాజు గోవులను; మరల ३९)= 
వెనుకకు మరలించి; మదంబునన్‌= గర్వంతో; నీదు తమ్మునిన్‌= నీ సోదరుడిని; పొరి+కొనన్‌= చంపగా; పార్టున్‌+తా(కక= 
అర్జునుడిని ఎదుర్కొనకుండా; నా(డు= ఆనాడు; ఎటుపోయితి?= ఎటువెళ్ళావు?; అల, ఘోషయా(త్రలోన్‌= ఆ ఘోషయా(త్రలో; 
కురుపతి డించి= దుర్యోధనుడిని దింపి; (క్రీడి కృపకున్‌= అర్జునుడి దయకు; తగు పా(త్రము+చేసి= తగినవాడినిగా చేసి; 
ఎక్కడన్‌ సురి(గితి?= ఎక్కడ దాగుకొన్నావు?; నాకున్‌+ఏర్పడన్‌= నాకు తెలిసేటట్లుగా; నిజము చెప్పుమా!= నిజం వచించుము. 


180 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'కర్ణా! ఆనాడు ఉత్తరగోగ్రహణ సందర్భంలో అర్జునుడు నీ తమ్ముడిని సంహరించి విరాటుడి 
గోవులను మరల్ఫినపుడు నీవు ఎటు వెళ్ళావు? ఆ ఘోషయా(త్రలో దుర్యోధనుడిని దించి, అతడిని అర్జునుడి దయకు 
వదలి ఎక్కడ దాగుకొన్నావు? నిజం చెప్పుము.” 


28. అని వెండియు. 83 
తాత్సర్యం: శల్యుడు ఈ విధంగా అని ఇంకా, 


చ. “పనివడి జామదగ్సుు(డు సభన్‌ వినిపింప(డె మీకు నెల్ల న 

क భుజవైభవంబు మధుసూదను పెంపును నా(డ ద్రోణ శాం 

తనవులు( జెప్పరే బహువిధంబుల? వారల గెల్వరామి మున్‌ 

వినమె? యెలింగియున్‌ 2०80400 వీలి(డి మాటలు వేయు నేటికిన్‌? 84 
ప్రతిపదార్థం: అర్జును భుజ వైభవంబు= అర్జునుడి భుజబల పరా(క్రమాన్ని; మధుసూదను పెంపును= కృష్ణుడి గొప్పతనాన్ని; 
జామదగ్న్యుడు= పరశురాముడు; పనివడి= పనికట్టుకొని; సభన్‌= సభలో; మీకున్‌+ఎల్లన్‌= మీ అందరికీ; వినిపింప(డె?= 
చెప్పలేదా?; నాడ= ఆనాడే; (ద్రోణ, శాంతనవులున్‌= ద్రోణభీష్ములు; వారలన్‌+గెల్వ, రామి= వారిని జయించలేమన్న 
విషయాన్ని; బహువిధంబులన్‌= ఎన్నో విధాలుగా; చెప్పరే?= చెప్పలేదా?; మున్‌ వినమె?= ఇంతకుముందు వినలేదా?; 
ఎటీంగియున్‌= తెలిసికూడా; మటియున్‌= ఇంకా; వీటీ(డి మాటలు= వెట్టివాడి మాటలవంటిమాటలు; వేయున్‌+ఏటికిన్‌= ఇన్ని 
ఎందుకు? 


తాత్సర్యం: “పరశురాముడు, భీష్మద్రోణులు అర్షునుడి భుజబలాన్ని, శ్రీకృష్ణుడి ఆధిక్యాన్ని గురించి సభలో ఎన్నో 
విధాలుగా మీకు వివరించారు కదా! అవన్నీ తెలిసికూడా ఇంకా ఎందుకు ఈ మూర్ధమైన మాటలు? 


విశేషం: १९८९ - వేటి(డి యొక్క రూపం - వీటి(డియైన మానిసికి వెండి వివేకము గల్ల నేర్చునే? (ఉద్యో. 3 ఆ) 


క ఒంటి మెయి(దా(క నా ము । కృంటికి వశమగునేె కృష్ణ గాండీవుల ని 

ట్లంట యుడిగి తగు ८९८०९ । జంటగొని రణమ్ము సలుపు శత్రులు ८९८७5. 85 
ప్రతిపదార్థం: కృష్ణ గాండీవులన్‌= కృష్ణార్ణునులను; ఒంటిమెయిన్‌+తా(కన్‌= ఒంటరిగా ఎదుర్కొనటానికి; ఆ ముక్కంటికిన్‌= 
ఆ శివుడికి; వశము+అగునె?= సాధ్యం అవుతుందా?; ఇట్టు+అనుట+ఉడిగి= ఈ విధంగా మాట్లాడటం మాని; తగు 
రథికుల= సమర్దులైన వీరులను; జంట+కొని= జతచేసికొని; శృత్రులు+తల(కన్‌= శత్రువులు కలత చెందగా; రణమ్ము 
సలుపు(ము)= యుద్దం చేయుము. 


తాత్సర్యం: కృష్ణార్ణునులతో ఒంటరిగా తలపడటానికి ఆ పరమశివుడికైనా శక్తి చాలదు, కాబట్టి ఈ ఆలోచన 
విడిచిపెట్టి తగిన వీరులను జతచేసికొని వారితో యుద్దం చేయుము. 


తే. గొంతికొడుకును దేవకికొడుకు మనము । గనియెదము దినకర నిశాకరులు( బోలె 
వెలుగ; నయ్యెడ ఖద్యోత విలసితంబు । తోడి దగు గాక నీ పెంపు దో(ప(గలదె? 86 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 181 


ప్రతిపదార్థం: గొంతి కొడుకును= అర్జునుడు; దేవకి కొడుకు= కృష్ణుడు; దినకర నిశాకరులున్‌+పోలెన్‌ వెలు(గన్‌= సూర్య 
చం(ద్రులవలె (ప్రకాశించగా; మనము+కనియెదము= మనం చూస్తాము; ఆ+ఎడన్‌= ఆ కాంతిముందు; నీ పెంపు= నీ 
అతిశయం; ఖద్యోత విలసితంబు తోడిది+అగున్‌+కాక= మిణుగురు పురుగు వెలుగుతో సమానం అవుతుంది కాని; తోం 


పన్‌+కలదె?= (ప్రకాశిస్తుందా? 


తాత్సర్యం: అర్జున శ్రీకృష్ణులు సూర్యచం(ద్రులవలె ప్రకాశించటం మనం చూస్తాము. ఆ సమయాన నీ పరా(క్రమం 
మిణుగురు పురుగు కాంతివంటిది అవుతుందిగాని, నీ ఆధిక్యం అగుపిస్తుందా? 


విశేషం: అలం: ఉపమ. 


వ. అనిన విని కర్ణుండు 'గమలనాభుని పెంపును బార్జు బలిమియు నెటుంగక యే నేల వారి( దొడరెద? నీ వెట్లు 
చెప్పినను దొడరుదు(, దొడరి వారొండె నేనొండె నగుదు నింతియ నీవు వెడమాట లాడక యుడుగు' మని 
పలికి యచ్చటి మహీపతులు విన నమ్మద్రపతి కి ట్లనియె. 87 


ప్రతిపదార్థం: అనిన విని= (శల్యుడు) అనగా విని; కర్ణుండు= కర్ణుడు; కమలనాభుని పెంపును= శ్రీకృష్ణుడి ఆధిక్యాన్ని; 
పార్టు బలిమియున్‌= అర్జునుడి పరా(క్రమాన్ని; ఎణుంగక= తెలియకుండా; ఏను+ఏల= నేను ఎందుకు; వారిన్‌+తొడరెదన్‌?= 
వారితో తలపడతాను?; నీవు+ఎట్లు చెప్పినను= నీవు ఎంత చెప్పినా; తొడరుదున్‌= ఎదిరిస్తాను; తొడరి= ఎదిరించి; వారు+ 
ఒండె= వారో; నేను+ఒండె= నేనో; అగుదున్‌= అవుతాను; ఇంతియ= ఇంతేకాని; నీవు, వెడమాటలు+ఆడక= వ్యర్థవాక్కులు 
పలుకక; ఉడుగుము= ఊరుకో; అని పలికి= అని(కర్షుడు); అచ్చటి మహీపతులు వినన్‌= అక్కడ ఉన్న(ునలోని) రాజులు 
వినేటట్టుగా; ఆ+మద్రపతికిన్‌+ఇట్లు+అనియెన్‌= శల్యుడితో ఇట్టా అన్నాడు: 


తాత్సర్యం: శల్యుడి మాటలు విన్న కర్ణుడు 'కృష్ణార్ణునుల పరా(క్రమం గురించి తెలియకుండానే నేను వారితో 
తలపడతానా? నీవు ఎన్ని చెప్పినా నేను వారిని ఎదుర్కొనకుండా మానను. వారో - నేనో మిగిలేది. అంతేకాని నీ 
వ్యర్ధమైన మాటలు మానుకో. “అంటూ సేనలోని రాజులు వినేటట్లుగా ఇంకా శల్యుడితో ఇట్టా అన్నాడు: 


కర్లు(డు శల్యునితో దనకు గలిగిన శాపంబుల తెణుంగు సెప్పుట (సం. 8-29-3) 


29 


“తలచిన నెదకు సంతాపంబు సేయంగ(। జాలెడునట్టివి జామదగ్స్యు 

కోపంబు బ్రాహ్మణ శాపంబు గాక యే । సరకు గొందునె మురహరు[ 68686 
జెప్పెద విను మస్ర్త్రశిక్షార్థినై మహేం । ద్ర నగంబునకు జమదగ్ని సుతుని 

గోరి పోయిన కృపాంభోరాశి యగు నమ్మ । హాముని కులము నన్నడుగుటయును 


తే. బొంకునకు నోర్టి బ్రహ్మాస్త్రమునకు( గాగ । బ్రాహ్మణు(డనని చెప్పి తత్పాదభక్తి 
గలిగి మెల(గంగ శిక్షించె నలఘు బహువి । कग శస్త్ర సంవేదిగా నత(డు నన్ను 88 


ప్రతిపదార్హం: జామదగ్న్యు కోపంబు= పరశురాముడి ఆ(గ్రహం; (బ్రాహ్మణ శాపంబు= (బ్రాహ్మణుడు పెట్టినశాపాన్ని; 
థ (2) 
తల(చినన్‌= తలచుకుంటేనే; ఎదకున్‌= మనసుకు; సంతాపంబు= బాధ; సేయంగ చాలెడున్‌+అట్టివి= కలిగించేవి; కాక= 


182 శ్రీమదాంధ్ర మహాభారతము 


అట్టుకానిచో; మురహరున్‌= కృష్ణుడిని; కిరీటిన్‌= అర్జునుడిని; ఏన్‌= నేను; సరకుకొందునె?= లెక్కపెడతానా?; అస్త్ర శిక్షా+ = 
అస్త్ర విద్యనభ్యసించాలని; జమదగ్ని సుతునిన్‌+కోరి= పరశురాముడిని కోరి; మహేం(ద్రనగంబునకున్‌= మహేం(ద్రపర్వతానికి; 
పోయినన్‌= వెళ్ళగా; కృపా+అంభః+రాశి+అగు= దయాసము(దుడైనట్టి; ఆ+మహాముని= పరశురాముడు; నన్ను 
కులము+అడుగుటయును= నా కులం అడుగగా; (బ్రహ్మాస్త్ర మునకున్‌+కా(గన్‌= (బ్రహ్మాస్త్రము కొరకు; బొంకునకున్‌+ఓర్భి= 
అబద్ధానికి సిద్దమై; (బ్రాహ్మణు(డను+అని, చెప్పి= (బ్రాహ్మణుడిని అని వచించి; తద్‌+పాదభక్తి+కలిగి= అతనిపై భక్తితో; 
మెల(గంగన్‌= వర్తించగా; అత(డు= పరశురాముడు; నన్నున్‌; ఆలఘు, బహువిధ+అస్త్రశస్త్ర సంవేదిగాన్‌= మహాస్రశస్త్ర జ్ఞానం 
కలవానిగా; శిక్షించెన్‌= విద్య బోధించాడు. 


తాత్సర్యం: పరశురాముడి కోపం, (బ్రాహ్మణశాపం నా మనసుకు సంతాపాన్ని కలిగిస్తున్నాయి. లేకుంటే నేను 
కృష్ణార్ణునులను లెక్క పెట్టేవాడిని కాను. మహేంద్రపర్వతంపై ఉన్న పరశురాముడివద్ద అస్త విద్య నేర్చుకొందామని 


వెళ్ళగా ఆయన నా కులం తెలుపుమని అడిగాడు. (బ్రహ్మాస్త్రం కొరకు అసత్యానికి కూడా వెనుదీయక నేను 
బ్రాహ్మణుడిని అని చెప్పాను. భక్తిశ్రద్దలతో మెలగిన నాకు ఆయన మపహాస్త్ర శస్త్రవిద్యలను బోధించాడు. 


వ. భార్గవాభిదానంబగు మహాస్త్రంబు లోనుగా ననేక దివ్యాస్త్రంబు లిచ్చె; బదంపడి బ్రాహ్మంబగు నస్ర్రంబు 
८ ఇ ష్‌ ८ 
నొసంగె నొసంగి సమరంబున నాపత్సమయంబున & 80 బ్రయోగింపుమని యానతిచ్చె; మటునా( డత్త 
పోధన సత్తముండు మదీయాంక తలంబున నొటగి నిద్రించుచుండ నొక్క జంతువు నా క్రింది తొడం 
దొలిచిన నమ్మహాత్మునకు నిద్రాభంగం బయ్యెడు నని కదలకుండితి( దదనంతరంబ మేలుకని యతండు 
నెత్తుటి వెల్లువ గని తతకారం బడిగి ఏను జెప్ప విని మద్దెర్యంబున కచ్చెరువడి నీవు బ్రాహ్మణుండవు 
గా వెవ్వ(డవని యొత్తి యడుగుటయు వెటిచి సూతసుతుండ నని చెప్పితి( జెప్పునప్పు ८३6०८०८० 
నాలోకించిన నది యదృష్టపూర్వ వికృతాకారంబై యుండె कटकं హితంబు గోరి యింద్రుం 
డమ్మునీంద్రునకు నన్ను( దేటపటిచి యతనిం గోపింపంజేయువా(డై కీట తనువు దాల్చి యట్లు సేసెంగా 
నోపు నా సంయమి కోపించి కపటంబున బ్రహ్మాస్తంబు( బరిగ్రహించి తది నీకు వలయు కాలంబున 
దో(పమియు మృత్యువాసన్నంబైనం దో'చుటయు నాపద ముట్టినయెడ భార్గవాస్రంబు దోయపకుండుట 
५~ ८ 
యుం గలిగెడుమని శపించె; నిది జామదగ్వ కోపంబు తెటింగు బ్రాహ్మణ శాపంబు తెటింగెటింగించెద 
నాకర్ణింపుము. 89 


ప్రతిపదార్థం: భార్గవ+అభిదానంబు+అగు మహా+అ స్ర్రంబు లోనుగాను= భార్గవ నామకమైన మహాస్త్ర్రం మొదలుగా; అనేక 
దివ్య+అ స్రంబులు+ఇచ్చెన్‌= సెక్కు దివ్యాస్రాలు ఇచ్చాడు; పదంపడి= పిదప; బ్రాహ్మంబు+అగు+అ స్త్రంబున్‌= (బ్రహ్మాస్త్రమును; 
ఒసంగెన్‌= ఇచ్చాడు; ఒసంగి= ఇచ్చి; సమరంబునన్‌= యుద్దంలో; ఆపద్‌+సమయంబునన్‌= ఆపద సమయంలో; దీనిన్‌+ 
(ప్రయోగింపుము+అని= దీనిని ఉపయోగించుము అని; ఆనతి+ఇచ్చెన్‌= ఆజ్ఞాపించాడు; మణునాడు, ఆ+తపోధన సత్తముండు= 
పరశురాముడు; మదీయ+అంక తలంబునన్‌= నా ఒడిలో; ఒరిగి; నిద్రించుచున్‌+ఉండన్‌= నిద్రిస్తుండగా; ఒక్క జంతువు= 
ఒక కీటకం; నా (క్రిందితొడన్‌+తొలిచినన్‌= నా తొడ (క్రిందిభాగాన్ని తొలువగా; ఆ+మహాత్యునకున్‌= ఆ మహానుభావుడికి; 
నిద్రాభంగంబు+అయ్యెడున్‌+అని= నిద్రాభంగం అవుతుందని; కదలక+ఉండితిన్‌= కదలకుండా ఉన్నాను; తద్‌+అనంతరంబు+ 
అ మేలుకొని= ఆ తర్వాత మేలుకొని; అతండు= పరశురాముడు; నెత్తుటి వెల్లువన్‌+కని= రక్తప్రవాహాన్ని చూచి; తద్‌+(ప్రకారంబు+ 
అడిగి= దాన్ని గురించి అడిగి; ఏను చెప్పవిని= నేను(జరిగిన సంగతి) చెప్పగా విని; మత్‌+ధైర్యంబునకున్‌+అచ్చెరువడి= నా 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 183 
ధైర్యానికి ఆశ్చర్యం చెంది; నీవు, (బ్రాహ్మణుండవు కావు= నీవు (బ్రాహ్మణుడవు కావు; ఎవ్వ(డవు+అని= ఎవరు అని; ఒత్తి+ 
అడుగుటయున్‌= గుచ్చి అడుగగా; వెరచి= భయపడి; సూతసుతుండను+అని చెప్పితిన్‌= సూత పుత్రుడను అని చెప్పాను; 
చెప్పు నప్పుడు= అట్లా చెబుతున్నపుడు; ఆ కీటకంబును+ఆలోకించినన్‌= ఆ పురుగును వెదకగా; అది= ఆ పురుగు; 
అదృష్టపూర్వ= మునుపుచూడనట్టి; వికృత+ఆకారంబు+ఐ+ఉండెన్‌= వికారరూపంతో కనిపించింది; అర్జున హితంబు కోరి= 
అర్జునుడి మేలుకోరి; ఇం(ద్రుండు= ఇంద్రుడు; ఆ+మునీం(ద్రునకున్‌= ఆ పరశురాముడికి; నన్నున్‌+తేటపణిచి= నన్ను 
తెలిపి; అతనిన్‌+కోపింపన్‌+చేయువా(డై= అతడికి కోపం తెప్పించాలని; కీటతనువు+తాల్సి= కీటకరూపం ధరించి; అట్టు+ 
చేసెన్‌+కానోపును= అట్లా చేసి ఉంటాడు; ఆ సంయమి= పరశురాముడు కోపించి; కపటంబునన్‌= మోసంతో; (బ్రహ్మ+ 
అస్త్రంబున్‌= (బహ్మాస్త్రమును; పరి(గ్రహించితి(వి)ి= (గ్రహించావు; అది నీకున్‌; వలయుకాలంబునన్‌= అవసరమైనప్పుడు; 
తో(యపమియున్‌= గుర్తుకు రాకపోవటం; మృత్యువు+ఆసన్నంబు+ఐనన్‌= మరణం సమీపించినప్పుడు; తోయటయున్‌= తలపునకు 
రావటం; ఆపద, ముట్టిన, ఎడన్‌= ఆపద సమీపించినప్పుడు; భార్గవ+అ స్త్రంబు+తో(పకుండుటయును= భార్గవాస్త్రం 
గుర్తుకురాకపోవటం; కలిగెడున్‌+అని= జరుగుగాక అని; శపించెన్‌= శాపం పెట్టాడు; ఇది; జామదగ్భ్య కోపంబు తెజంగు= 
పరశురాముడు కోపించిన విధము; బ్రాహ్మణ శాపంబు తెబింగు= (బ్రాహ్మణుడి శాపవృత్తాంతం; ఎటీంగించెదన్‌+ఆకర్లింపుము= 
తెలుపుతాను వినుము. 


తాత్సర్యం: భార్గవాస్త్రం మొదలైన అనేక దివ్యాస్రాలను ఇచ్చాడు. బ్రహ్మాస్త్రం బోధించి యుద్దంలో ఆపద సమయంలో 
మాత్రమే దాన్ని ప్రయోగించుమని చెప్పాడు. ఒకరోజు పరశురాముడు నా ఒడిలో ని(ద్రిస్తూ ఉండగా ఒక కీటకం 
నా తొడ క్రిందిభాగాన్ని తొలువసాగింది. గురువుకు నిద్రాభంగం కాకూడదని నేను చలించకుండా అట్లాగే ఉన్నాను. 
ఆయన నిద్రలేచి ఎదురుగా కారుతున్న రక్తాన్ని చూచి నన్ను ప్రశ్నించాడు. నేను జరిగిన సంగతి చెప్పగానే నా 
ధైర్యానికి ఆశ్చర్యపడి నీవు (బ్రాహ్మణుడవు కావు, ఎవరివని గుచ్చి గుచ్చి అడుగగా, నేను భయపడి సూతపుత్రుడ 
నన్న నిజాన్ని చెప్పాను. ముందెప్పుడూ చూడని వికారరూపంతో ఉన్న కీటకాన్ని చూచి బహుశా అర్జునుడి మేలుకోరి 
ఇంద్రుడు ఆ విధంగా చేసి ఉంటాడని నేను ఊహించాను. పరశురాముడు నాపై ఆగ్రహించి మోసంచేసి బ్రహ్మాస్త్రాన్ని 
(గహించావు. అవసరమైనప్పుడు అది గుర్తుకు రాకుండా మరణసమయంలో మ మా(త్రమే స్ఫురిస్తుందని, భార్గవాస్త్రం 
ఆపదసమయంలో గుర్తుకు రాకుండా పోతుందని శాపం ఇచ్చాడు. ఇక బ్రాహ్మణశాపం గురించి చెబుతాను వినండి. 


నిశేషం: శాంతిపర్వం (1ఆ. 20-24)లో ఈ కీటక (ప్రసక్తి మరొకవిధంగా ఉన్నది. తాను గ్రస్తుడనే పేరుగల రాక్షసుడననీ, 
భృగుపల్నిని అపహరించినందుకు శాపంపొంది కీటక రూపమైనానని, కర్ణుడి కృపావిలోకనంతో నిజరూపం ధరించానని 
వచించాడు. 
సీ, శ్రమమునకై యేను సకలాంబకములు నె । కుడు వెస నేయ నయ్యెడకు నొక్క 

०५०२८९०५ యుటీికి నా యజ్ఞానమున నంప । తా(కున( గూలుడు దాని గలుగు 

బ్రాహ్మణుం డధికకోపంబున నిది హోమ । ధేనువత్సం బిట్లు దీని శల్య 

నిహతంబు( జేసితి నీవు నా వచన శ ।ల్యంబున నిహతుండ వగుము నీకు 


తే. సమర మేకాగ్ర నిర్ణరోత్సాహవృత్తి । నడవ నరదంబు చక్రంబు పుడమి( గ్రుంగ 
వలయు నెవ్వరు మార్మొని గెలువ గోరి । శ్రమము సేసెద ऊत జావు మీవు.' 90 


184 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఏను= నేను; శ్రమమునకై= అభ్యాసం కొరకు; సకల+అంబకములున్‌= అన్ని అమ్ములు; ఎక్కుడు వెసన్‌+ఏయన్‌= 
మిక్కిలివేగంతో వేయగా; ఆ+ఎడకున్‌= ఆ దిశకు; ఒక్క ఆవు+పెయ్య+ఉటీికి= ఒక ఆవుదూడ పరుగెత్తి; నా అజ్ఞానమునన్‌= 
అది ఉన్నట్టు నాకు తెలియనందువల్ల; అంపతా(కునన్‌= బాణం వేటుకు; కూలుడున్‌= చనిపోగా; దానిన్‌+కలుగు బ్రాహ్మణుండు= 
దాని యజమానుడు అయిన (బ్రాహ్మణుడు; అధికకోపంబునన్‌= ఎంతో కోపంతో; ఇది; హోమధేనువత్సంబు= యజ్ఞపు 
ఆవుదూడ; ఇట్టు= ఈ విధంగా; దీనిన్‌= దీనిని; శల్య నిహతంబున్‌+చేసితి(వి)ి= బాణంతో చంపావు; నా వచన శల్యంబునన్‌= 
నా వాగ్భాణంతో; నీవు; నిహతుండవు+అగుము= మరణించుము; నీకున్‌, ఏకా(గ్ర నిర్భర+ఉత్సాహవృత్తిన్‌= (శ్రద్దతో కూడిన 
ఉత్సాహవర్తనతో; సమరము నడవన్‌= యుద్దం సాగగా; అరదంబు చక్రంబు= రథచక్రం; పుడమిన్‌= నేలలో; (క్రుంగవలయున్‌= 
దిగబడాలి; ఎవ్వరు మార్కొని= ఎవరిని ఎదుర్కొని; గెలువన్‌+కోరి= గెలువదలచి; (శ్రమము చేసెదవు= (్రమిస్తున్నావో; 
అతనిచేన్‌= అతనిచేత; ఈవు, చావుము= నీవు చనిపొమ్ము. 


తాత్సర్యం: నేను శిక్షణకొరకై ఎంతో వేగంగా బాణాలు వేస్తుండగా నాకు తెలియకుండానే ఒక ఆవుదూడ నా 
బాణానికి గురై ప్రాణాలు కోల్పోయింది. దాని యజమాని నాపై కోపగించి, “హోమధేనువు దూడను బాణంతో 
చంపావు. అందుకు (ప్రతిఫలంగా నా వాగ్సాణంతో నీవు చావు అని ఉత్సాహంగా యుద్దం చేస్తున్నపుడు నీ 
రథచక్రం నేలలో దిగబడుతుందని, ఎవరిని జయించాలని నీవు విలువిద్యను అభ్యసిస్తున్నావో అతడిచేతనే నీవు 
చస్తావని నన్ను శపించాడు.” 


చ. అనుటయు బీతి వే(డికొని 'యావులు వేయును నెడ్ల నాటునూ 
6० రథముల్‌ శతంబును మెటుంగుల మొత్తము బోని యంగనా 
జన శతకంబు దంతి శత సప్తకముం గొని శాంతి బొందవే!” 
యనినను మానదయ్యె వసుధామరు కోపము తీవ్రరూపమై. 91 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; భీతి, వే(డికొని= భయంతో అతడిని ప్రార్థించి; ఆవులు వేయునున్‌= వేయి 
ఆవులను; ఎడ్డను+ఆణునూజును= ఆరునూర్ల ఎద్దులను; రథముల్‌, శతంబును= నూరు రథాలను; మెరుంగుల మొత్తమున్‌+ 
పోని= విద్యుల్లతల సమూహాన్ని పోలిన; అంగనాజన శతకంబు= నూరుమంది (స్త్రీలను; దంతి, శత, సప్తకమున్‌= ఏడునూర్త్హ 


ఏనుగులను; కొని= (గహించి; శాంతిన్‌+పొందవే= శాంతి చెందుము; అనినన్‌= అని కోరినా; వసుధా+అమర కోపము= ఆ 
బ్రాహ్మణుడి కోపం; తీవ్రరూపము+ఐ= ఎంతో అధికమై; మానదు+అయ్యెన్‌= తగ్గలేదు. 


తాత్సర్యం: ఆ శాపానికి భయపడి నేను ఆ బ్రాహ్మణుడిని ప్రార్థిస్తూ వేయి ఆవులు, ఆరువందల ఎద్దులు, 
నూరురథాలు, ఏడువందల ఏనుగులు, వందమంది అందమైన (స్తీలను స్వీకరించి నన్ను అను(గ్రహించుమని కోరినా 
అతడి ఆ(గ్రహం తీ(వ్రమైనదై ఏమాత్రం తగ్గలేదు. 

५ ५ ^ 


వ. మానక యున్న మలియును. 92 


ప్రతిపదార్థం: మానక+ఉన్నన్‌= తగ్గకుండ ఉండగా; మటీయును= ఇంకా. 


తాత్సర్యం: అతడి కోపం తగ్గకపోగా, ఇంకా. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 185 


క 'నాకుంగల సొమ్ములెల్లను । నీ కిచ్చెద నను బ్రసాద నిరత కటాక్షా 
లోకితు( జేయు మనుడు నత డీ కాటులు మాను మనుచు ८० బెలుచన్‌. 93 


ప్రతిపదార్థం: నాకున్‌+కల సొమ్ములు+ఎల్లను= నావద్ద ఉన్న సొమ్ములన్నీ; నీకున్‌+ఇచ్చెదన్‌= నీకు ఇస్తాను; ననున్‌= నన్ను; 
ప్రసాద నిరత= అనుగ్రహంతో నిండిన; కటాక్ష-ఆలోకితున్‌+చేయుము= చూపులు (ప్రసరించబడినవాడినిగా చేయుము; 
అనుడున్‌= అనినంతనే; అత(డు= ఆ (బ్రాహ్మణుడు; ఈ కాబులు= ఈ వ్యర్ణ వచనాలు; మానుము+అనుచున్‌= 
పలుకకుమని; పెలుచన్‌= కోపంతో; ఏలౌన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: 'నా దగ్గరున్న సొమ్ములన్నీ నీకు ఇస్తాను. నీ కరుణాకటాక్షంతో నన్ను అనుగ్రహించుము” అని ఎంత 
వేడినా “ఈ వెడ మాటలు వి ద్దంటూ ఆ (బ్రాహ్మణుడు కోపంతో వెళ్ళిపోయాడు. 


వ. ఇట్లరుగుచు నలుక పెంపునం గన్నుల నిప్పులు రాల మరలి కనుంగొని 'నా పలుకులకు బొంకునుం గలదే? 
నీకీ దుష్కర్మంబు పరలోకంబున బాధకంబు గాకుండ నిదియ ప్రాయశిత్తం బయ్యెడుం గాక పొమ్ము 
సూతనందనా! యే నెట్లంటి నట్లగుట దప్ప దరుగు' మనియెం గావున నా జామదగ్య్య; బ్రాహ్మణుల 
శాపంబులకు వెటితు సత్యంబ పలికితి నీ యున్న రాజులను నాతోడి సుఖ దుఃఖుంబులకుం గలవా రగుటం 
జేసి కృష్ణార్ణునులకు నే 5695 నింద్ర యమ వరుణ కుబేరులు వజ్ర దండ పాశ గదా హస్తులై బెట్టుముట్టి 
నను బెదర నని యాడుదు(; దక్కిన వారిం జెప్పనేల? యిప్పుడు బ్రహ్మాస్త్రంబునుం దో(చుచున్నది; యన్నరుని 
యున్నెడకు మనరథంబు నడపుము పుడమి జనంబులు మదీయ కోదండ పాండిత్యం బొండొరులకుం 
జెప్పికొని యచ్చెరువందు చుండునట్లు సేసెద; నమ్మేటి మగని మృత్యు నివాసంబు నొందించెద. 94 


ప్రతిపదార్థం: ఇట్టు+అరుగుచున్‌= ఈ విధంగా వెళ్ళిపోతూ; అలుక, సెంపునన్‌= కోపాధిక్యంతో; కన్నుల నిప్పులు రాల= 
కన్నులు ఎగ్రబడగా; మరలి కనుంగొని= వెనుకకు తిరిగి చూచి; నా పలుకులకున్‌= నా మాటలకు; బొంకునున్‌+కలదే?= 
అబద్దంకావటం ఉన్నదా?; ఈ దుష్కర్మంబు= ఈ చెడ్డపని; నీకున్‌, పరలోకంబునకున్‌ బాధకంబు కాకుండన్‌= స్వర్గప్రాప్ర్తికి 
ఆటంకం కాకుండ; ఇదియ ప్రాయశ్చితంబు+అయ్యెడున్‌+కాక= ఇదే ప్రాయశ్సిత్తం కాగలదు; పొమ్ము= వెళ్ళుము; సూతనందనా!= 
కర్ణా!; ఏను+ఎట్టు+అంటిన్‌+అట్టు+అగుట, తప్పదు= నేను అన్న (ప్రకారంగా జరుగుట తప్పుదు. అరుగుము+అనియెన్‌= 
వెళ్ళుము అన్నాడు; కావునన్‌= అందువలన; ఆ జామదగ్య్య, (బ్రాహ్మణుల, శాపంబులకున్‌= ఆ పరశురామ, (బ్రాహ్మణుల 
శాపాలకు; వెణుతున్‌= భయపడుతాను; సత్యంబు+అ, పలికితిన్‌= నిజమే వచించాను; ఈ+ఉన్న రాజులును= ఇక్కడున్న 
రాజులందరు; నా తోడి, సుఖ, దుఃఖంబులకున్‌+కలవారు+అగుటన్‌+చేసి= నాతో సమంగా సుఖదుఃఖాలు పంచుకొనేవారు 
కావటంవలన; కృష్ణ-అర్జునులకున్‌= కృష్ణార్ణునులకు; ఏన్‌+వెఖువన్‌= నేను భయపడను; ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు= 
దిక్సాలకులు నలుగురూ; 3६३, దండ, పాశ, గదా హస్తులు+ఐ= వరుసగా వజ్రాయుధం; యమదండం, పాశం గదలతో 
కూడినవారై; బెట్టు ముట్టినను= గట్టిగా తాకినా; బెదరను+అని+ఆడుదున్‌= భయపడను అని అంటున్నాను; తక్కినవారిన్‌+ 
చెప్పన్‌+ఏల?= మిగతా వీరుల సంగతి చెప్పటం ఎందుకు?; ఇప్పుడు (బ్రహ్మాస్త్రంబునున్‌+తోయచున్నది= ఇప్పుడు (బ్రహ్మాస్త్రం 
స్ఫురిస్తున్నది; ఆ+నరుని+ఉన్న+ఎడకున్‌= అర్జును డున్న చోటికి; మన, రథంబు, నడపుము= మన రథాన్ని పోనిమ్ము; 
పుడమి జనులు= భూమిపై గల సకల జనులు; మదీయ కోదండ, పాండిత్యంబు= నా ధనుర్విద్యా కౌశలం; ఒండు+ఒరులకున్‌+ 
చెప్పికొని= ఒకరికొకరు చెప్పికొని; అచ్చెరువున్‌+అందుచుండ+అట్టు చేసెదన్‌= ఆశ్చర్యపడేటట్టుగా చేస్తాను; ఆ మేటి మగని= 
ఆ వీరుడైన అర్షునుడిని; మృత్యు నివాసంబున్‌+ఒందించెదన్‌= మృత్యువు నివసించే చోటు పొందేటట్లు చేస్తాను - 


సంహరిస్తాను. 


186 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోతూ నా వైపు కోపంగా తిరిగి చూచి 'నా మాటలకు తిరుగు లేదు. నీవు చేసిన 

పని నీ పరలోక (ప్రాప్తికి మాత్రం అడ్డురాదు. ఇదే నీకు ప్రాయశ్చిత్తం. కర్ణా! నేను అన్న (ప్రకారం జరిగి తీరుతుంది.” 
-2 G => (ac) 

అని అన్నాడు. ఆ పరశురామ, బ్రాహ్మణుల శాపాలకు భయపడుతున్నాను కాని, కృష్ణార్ణునులకు కాదు. ఈ 

యోధులందరూ నాతోపాటు సుఖదుఃఖాలు పొందేవారు కాబట్టి నిజం చెప్పుతున్నాను. ఇం|ద్ర, యమ, వరుణ, 

కుబేరులు తమ తమ ఆయుధాలతో వచ్చి తాకినా నాకు భయం లేదు. ఇప్పుడు (బ్రహ్మాస్త్రం గుర్తుకు వస్తున్నది. 

రథాన్ని అర్జునుడున్న వైపు మళ్ళించుము. నా విలువిద్యాకౌశలాన్ని ప్రదర్శించి అతడిని సంహరిస్తాను. 


సీ. కాండ మహా తరంగముల వైరుల ముంచు । విజయాంబురాశికి వేల నగుదు; 
బాణరశ్యుల( బరిపంథుల( బొదివెడు । నర్జునాదిత్యున కభ్ర మగుదు; 
విశిఖోగ్ర శిఖల విద్విషుల दूर కిరీటి । ఘోర దావాగ్ని కాసార మగుదుః 
బ్రదర వేగమున నరాతుల( గూల్లు పా । ర్థాతి వాయువునకు నచల మగుదు; 


తే. విల్లు వట్టెడు వారికి నెల్ల నెక్కు। డన(గ నెగడిన గాండీవి నాహవమున( 

దొడర( బ్రాణంబులకు నాసపడు లఘు ప్ర । కారులకు వచ్చునే నాకు గాక శల్య!” 95 
ప్రతిపదార్థం: కాండ మహాతరంగముల= బాణాలనే పెద్ద అలలతో; వైరులన్‌+ముంచు= శత్రువులను ముంచివేసే; విజయ+ 
అంబురాశికిన్‌= అర్జును డనే సముద్రానికి; వేలన్‌+అగుదున్‌= చెలియలికట్ట నవుతాను; బాణ, రశ్యులన్‌= బాణాలనే 
కాంతులతో; పరిపంథులన్‌= శత్రువులను; పొదిలెడు= చుట్టుముట్టే; అర్జున+ఆదిత్యునకున్‌= అర్జునుడనే సూర్యుడికి; 
అ(భ్రము+అగుదున్‌= మేఘం అవుతాను; విశిఖ+ఉ(గ్ర, శిఖలన్‌= బాణాలనే భయంకర జ్వాలలతో; విద్విషులన్‌+ఏర్చు= 
శత్రువులను దహించే; కిరీటి ఘోరదావ+లగ్నికిన్‌= అర్జునుడనే కార్చిచ్చుకు; ఆసారము+అగుదున్‌= జడివాన కాగలను; (ప్రదర 
వేగమునన్‌= బాణ వేగంతో; అరాతులన్‌+కూల్బు= శత్రువులను కూలగొట్టే; పార్థ+అతి, వాయువునకున్‌= అర్జునుడనే 
పెనుగాలికి; అచలము+అఆగుదున్‌= పర్వతమై నిలుస్తాను; శల్య!= శల్యుడా!; విల్లు పట్టెడువారికిన్‌+ఎల్లన్‌= విలుకాం[డ్రందరిలో; 
ఎక్కుడు+అనయగన్‌, నెగడిన= (్రేషుడని పేరు పొందిన; గాండీవిన్‌= అర్జునుడిని; ఆహవమునన్‌+తొడరన్‌= యుద్దంలో 
ఎదుర్కొనటానికి; నాకున్‌+కాక= నాకు తప్ప; (ప్రాణంబులకున్‌+ఆసపడు= ప్రాణాలపై తీపిగల; లఘు (ప్రకారులకున్‌= 
శక్తిీహీనులకు; వచ్చునే?= శక్యమగునా? 


తాత్సర్యం: తన బాణాలనే పెద్ద అలలతో శత్రువులను ముంచే అర్జునుడనే సముద్రానికి చెలియలికట్టనవుతాను. 
బాణాలనే కిరణాలతో శత్రువులను ఆక్రమించే విజయుడనే సూర్యుడిని మేఘంలా కప్పివేస్తాను. బాణాలనే 
మహాభయంకర జ్వాలలతో శత్రువులకాల్సే అర్జునుడనే దావాగ్నిని జడివాననై చల్లార్చుతాను. బాణాల వేగంతో 
శత్రువుల కూల్చే పార్టుడనే పెనుగాలికి పర్వతాన్నై అడ్డు తగులుతాను. శల్యా! ధనుర్జారులలో (ప్రసిద్ధికెక్కిన 
అర్జునుడిని యుద్దంలో ఎదుర్కొనటానికి ప్రాణాలకు సైతం వెనుదీయని నాకు తప్ప (ప్రాణాలకు ఆశపడే శక్తీహీనులకు 
సా ధ్యమౌ తుందా? 


విశేషం: అలంకారం - రూపకం. 


వ. అని పలికిన విని యమ్మద్రపతి వీని యంతరంగంబు గలంగె। దా నర్జును చేతం జచ్చుట నిర్ణయించె; 
నెట్లనిన నిట్టి యప్పుడు జనులు దన మీ(దం జాలమి వెట్ట కుండుటకుం గాదె జామదగ్య్వ బ్రాహ్మణుల 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 187 


శాపంబులు భూపాలురు విన నుగ్గడించె; ०७९०७ యే నీ రజ్ఞలానికి నర్జును గుణ విశేషంబు లెటింగించి 
మదం బడంచిన కతంబునం గలిగె గౌంతేయాగ్రజునకు నా యిచ్చిన వరంబు సఫలం బయ్యె' నని 
మనంబునం దలంచి సంతోషించె మనుజేశ్వర వినుమా శల్యుండు సెప్పిన యాఖ్యానంబునం జిత్తం 
బెరియుచునికిం జేసి యా సూతనందనుం డతనితో( గనలుచు మటియు నిట్లనియె. 96 


ప్రతిపదార్థం: అని పలికిన విని= (కర్ణుడు) అనగా విని; ఆ+మద్రపతి= శల్యుడు; వీని, అంతరంగంబు, కలంగెన్‌= ఇతడి 
మనసు కలత చెందింది; తాను; అర్ష్జునుచేతన్‌+చచ్చుట= అర్జునుని చేత చనిపోవుటను; నిర్లయించెన్‌= నిశ్చయించాడు; 
ఎట్టు+అనినన్‌= అది ఎట్టా అంటే; ఇట్టి+అప్పుడు= ఇటువంటి సమయంలో; జనులు= (ప్రజలు; తనమీ(దన్‌= తనపై; 
చాలమిపెట్టక+ఉండుటకున్‌+కాదె= అసమర్థతాదోషాన్ని ఆరోపించకూడదనే కదా!; జామదగ్న్య బ్రాహ్మణుల శాపాలు; భూపాలురు= 
రాజులు; వినన్‌= వినునట్లుగ; ఉగ్గడించెన్‌= చెప్పాడు; ఏను= నేను; అర్జునగుణ విశేషంబులు= అర్జునుడి పరా(క్రమ విశేషాలు; 
ఎటింగించి= తెలిపి; మదంబు+అడంచిన, కతంబునన్‌= గర్వం అణచటం వలన; ఈ రజ్ఞలానికిన్‌= ఈ ఆత్మస్తుతి పరుడైన 
కర్ణుడికి; ఈ+కలంక= ఈ కలత; కలిగెన్‌= కలిగింది; కౌంతేయ+అ(గ్రజునకున్‌= ధర్మరాజునకు; నా ఇచ్చిన వరంబు= నేను 
ఇచ్చినమాట; సఫలంబు+అయ్యెన్‌+అని= నెరవేరింది అని; మనంబునన్‌+తలంచి= మనసులో అనుకొని; సంతోషించెన్‌= 
ఆనందించాడు; మనుజేశ్వర!= ధృతరాష్ట్రమహారాజా!; వినుము; ఆ శల్యుండు చెప్పిన ఆఖ్యానంబునన్‌= శల్యుడు వినిపించిన 
హంసకాకీయోపాఖ్యానం వలన; ఆ సూతనందను(డు= కర్గుడు; చిత్తంబు+ఎరియుచున్‌+ఉనికిన్‌+చేసి= మనసు బాధపడటంతో; 
కనలుచున్‌= కోపిస్తూ; అతనితోన్‌= శల్యుడితో; మణియున్‌+ఇట్ల్టు+అనియెన్‌= ఇంకా ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: కర్ష్టుడి మాటలు విని శల్యుడు తనలో ఇటా అనుకొన్నాడు: ఇతడి మనసు కలతబచెంది అర్జునుడి చేత 
६2 (3 ఇ 

చావు తప్పదన్న నిశ్చయానికి వచ్చాడు. అందుకే తనకు అసమర్థతా దోషం అంటకుండా సైన్యంలోని రాజులముందు 

పరశురాముడి, (బ్రాహ్మణుడి శాపాలు ఏకరువు పెట్టాడు. నేను छत బలవిశేషాలు వెల్లడించి తన గర్వం 

అణచటంవలననే అతడి మనసు ఇట్లా దుర్చలమైనది. నేను ధర్మజుడికి ఇచ్చిన మాట ఈ విధంగా సఫలమైనది” 

అనుకొంటూ శల్యుడు ఎంతో సంతోషించాడు. ధృతరాష్ట్ర మహారాజా! వినుము. శల్యుడు వినిపించిన కాకి-హంసల 

కథతో మనసులో బాధపడుతున్న కర్గుడు శల్యుడిపై మండిపడుతూ ఇట్టా అనసాగాడు: 


కర్టు(డు హంసకాకీయోపాఖ్యానము విని కోపించి శల్యుని దూజుట (సం. 8-30-3) 


క, “దృష్టాంతము సెప్పెద నని । కష్టాత్మా! నీవు నన్ను( గాకము నరు ను 
త్మృష్ట మరాళము గాగ ని । కృష్ణంపు( तकत జెప్పి; తిది సఖిత్వము తెటి(గే? 97 


ప్రతిపదార్థం: కష్ట+ఆత్మా!= దుర్చుద్దివైన శల్యుడా!; దృష్టాంతము చెప్పెదను+అని= ఉదాహరణం చెప్పుతానని; నీవు; 
నన్నున్‌= నన్ను; కాకము= కాకిగానూ; నరున్‌= అర్జునుడిని; ఉత్కృష్టమరాళముకాయగన్‌= గొప్ప హంసగానూ; నికృష్ణంపు+కథన్‌= 
హీనమైన కథను; చెప్పితి(వి)= చెప్పావు; ఇది= ఇట్లా చేయటం; సఖిత్వము తెజులో?= స్నేహధర్మమేనా? 


తాత్సర్యం: 'దుష్టుడవైన ఓ శల్యుడా! ఉదాహరణ చెబుతానని నీవు నన్ను నీచమైన కాకిగా, అర్జునుడిని (శ్రేష్టమైన 
హంసనుగా భావించి హీనమైన కథను వచించావు. స్నేహితుడవైన నీకు ఇది న్యాయమా? 


188 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. నీచులకు బలంబు నెట్టన పరుసని । కాటు లజిచు చున్మి గాన యిట్లు 

పలికి తింత జేసి భయ మయ్యనే నాకు? । నట్టిమాట లింక నాడ కుడుగు. 98 
ప్రతిపదార్థం: నీచులకున్‌= దుర్దనులకు; పరుసని కాణులు= కఠినమైన వ్యర్ణ వాక్కులు; అజుచుచున్‌+ఉన్ని= పలుకుతుండటం; 
నెట్టనబలంబు= అడ్డులేని బలం; కానన్‌= అందుచేతనే; ఇట్లు పలికితి(వి)= ఈ విధంగా మాట్లాడినావు; ఇంతన్‌+చేసి= ఇంత 
చేసినా; నాకున్‌= నాకు; భయము+అయ్యెనే?= భయం కలిగిందా?; అట్టిమాటలు= అటువంటి (వ్యర్థమైన) మాటలు; ఇంకన్‌+ 
ఆడక+ఉడుగు(ము)= ఇంక పలుకవద్దు. 


తాత్సర్యం: నీచులకు వ్యర్థమైన నిష్టురవాక్కులు పలుకుతుండటమే బలం. అందువల్లనే నీవు ఈ విధంగా 
పలికావు. అయినా నీ మాటలవల్ల నాకు భయం కలిగిందా? లేదే. వాటిని కట్టిపెట్టుము. 


७. అడిగితినే నిను నాక ।వ్వడి ९०२९९ మెట్టిదని? యవారణ నీ వి 

ప్పుడు నృపు లెల్లను విన వా । విడిచి పొగడె దిట్లు వంది విధమున నతనిన్‌, 99 
ప్రతిపదార్థం: ఆ కవ్వడి, భుజబలము+ఎట్టిది+అని= అర్జునుడి పరాక్రమం ఎంతటి దని; నినున్‌= నిన్ను; అడిగితినే?= 
అడిగానా?; నీవు+ఇప్పుడు= నీవు ఇప్పుడు; నృపులు+ఎల్లను, వినన్‌= రాజులందరు వినేటట్టుగా; వా విడిచి= నోరు విప్పి; 
అవారణన్‌= అడ్డులేక; వంది విధమునన్‌= భట్టువలె; అతనిన్‌= అర్జునుడిని; ఇట్లు పొగడెదు= ఈ విధంగా పొగడుతున్నావు. 


తాత్సర్యం: అర్జునుడి పరా(క్రమం గురించి నేను నిన్ను అడిగానా? వంది వలె అడ్డులేకుండా రాజాలందరిముందు 
అతడిని పొగడుతున్నావు. 


చ. అని మొన శత్రులం బొగడు టారయ మూర్ధతగాదె? యిట్టి దు 

०९ సహింతురే? పెలుచ( జంపక; సైరణసేయుకాల మై 

నినుC దెగ( జూడనైతి ధరణీపతి కయ్యముపై భరంబునన్‌ 

గొనకొని సూతకృత్యమునకుం దగ బంచినవా(డు గావునన్‌?' 100 
ప్రతిపదార్థం: అనిమొనన్‌= యుద్దరంగంలో; శత్రులన్‌+పొగడుట= వైరులను స్తుతించటం; అరయన్‌= చూడగా; మూర్ధతకాదె?= 
అవివేకం కాదా?; ఇట్టి దుర్జనుల= ఇటువంటి దుష్టులను; పెలుచన్‌+చంపక= ఆ(గహంతో చంపకుండా; సహింతురే?= 
ఊరుకొంటారా?; ధరణీపతి= దుర్యోధనుడు; కయ్యముసై భరంబునన్‌= యుద్దభారంతో; గొనకొని= పూనుకొని; 
సూతకృత్యమునకున్‌+తగన్‌= సారథిగా ఉండటానికి; పంచినవాడు, కావునన్‌= పంపించాడు కాబట్టి; సైరణ, చేయుకాలము+ఐ= 
సహింపవలసిన సమయం కావటంతో; నినున్‌+తెగన్‌+చూడన్‌+ఐతిన్‌= నిన్ను చంపలేకపోతున్నాను. 


తాత్సర్యం: ఆలోచించి చూస్తే యుద్దానికి ముందు శృతువులను పొగడుట మూర్ధత కదా! ఇలాంటి దుష్టులను 
సంహరించకుండా ఎవరైనా సహిస్తారా? కాని, దుర్యోధనుడు యుద్దభారాన్ని వహించి, సూతకృత్యానికి నిన్ను 
పంపినాడు కనుక, ఇది నిన్ను సహంచవలసిన సమయం కనుక, నిన్ను చంపకుండా ఉన్నాను. 


వ. అని వెండియు. 101 


తాత్సర్యం: అని ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 189 


తే. = "७६०९९०० డగు నాకు నత్యంత కుటిల । వృత్తి సహితంబు సేసెద విత్తెబింగు 
మిత్ర వంచన మారయ మైత్రి సప్త । పద కృతోద్భూతి యనియెడు పలుకు వినవె? 102 


ప్రతిపదార్థం: అకుటిలుండు+అగు నాకున్‌= నిర్మలుడైన నాకు; అత్యంత కుటిలవృత్తి సహితంబు= ఎంతయో 
మోసంతోకూడినదానిని; చేసెదవు= చేస్తున్నావు; ఈ+తెజంగు= ఈ పద్దతి; ఆరయన్‌= విచారించి చూడగా; మిత్రవంచనము= 
మిత్రద్రోహం; మై(త్రి= స్నేహం; సప్తపదకృత+ఉద్భ్ఫూతి= ఏడు మాటలవలననే ఏర్పడుతుంది; అనియెడు పలుకు= అన్న 
మాట; వినవె?= వినలేదా? 


తాత్సర్యం: ఏడు మాటలతోనే స్నేహం ఏర్పడుతుందని వినలేదా? విచారించిచూస్తే మంచివాడినైన నన్ను ఎంతో 
మోసగించి మిత్రద్రోహానికి పాల్పడుతున్నావు. 


విశేషం: “సఖ్యం సాప్తపదీనం” అని (ప్రసిద్ది. కలిసి ఏడు అడుగులు నడిచినా, ఏడు మాటలు మాట్లాడినా అపరిచితుల మధ్య 
స్నేహభావం ఏర్పడుతుంది. 
క్ర జను లెట్టిది మిత్తవిధం । బని చెప్పుదు రట్టి చంద మఖిలము ८०68 
Ren) బ 

ధనునందు( గలదు నా యెడ । మన మూటడియుండు నా కమంద ప్రీతిన్‌. 103 
ప్రతిపదార్థం: మి(త్రవిధంబు= స్నేహపద్దతి; ఎట్టిది అని= ఎటువంటిదని; జనులు చెప్పుదురు= లోకులు చెపుతుంటారో; అట్టి 
చందము+అఖిలము= ఆ విధం (స్నేహభావం) అంతా; నా+ఎడన్‌= నాపై; దుర్యోధనునందున్‌ కలదు= దుర్యోధనుడిలో 
ఉన్నది; అమందపీతిన్‌= అట్టి అధికానందంతో; నాకు; మనము+ఊణుడి, ఉండున్‌= మనసు ఊరటగా ఉంటుంది. 


తాత్సర్యం: లోకుల దృష్టిలో స్నేహం అనేది ఎటువంటిదో, అటువంటి స్నేహభావం అంతా దుర్యోనుడికి నాపై 
ఉన్నది. ఆ మైత్రిని తలచుకొని నేను ఎంతో ఆనందిస్తుంటాను. 
క జను లెట్టిది శత్రు విధం । బని చెప్పుదు రట్టి చంద మారయయగా దు 

ర్టను(డ వగు నీకు నాయెడ । వినుము కలిగె; దీన మనసు విచ్చెం గుటిలా! 104 
ప్రతిపదార్థం: కుటిలా!= దుర్దనుడా!; ఎట్టిది, శృత్రువిధంబు+అని= ఎటువంటిది శత్రుత్వం అని; జనులు చెప్పుదురు= 


లోకులు చెపుతుంటారో; అట్టిచందము= ఆ శృత్రుభావం; ఆరయయాన్‌= చూడగా; దుర్ణను(డవు+అగు నీకున్‌= చెడ్డవాడివైన 
నీకు; నా ఎడన్‌ కలిగెన్‌= నా పై కలిగింది; వినుము; దీనన్‌ మనసు విచ్చెను= ఈ (ప్రవర్తన వలన నా మనసు కలత చెందింది. 


తాత్సర్యం: వైరం అన్నది ఎట్లా వుంటుందని లోకులు చెపుతుంటారో అటువంటి శృత్రుభావం దుష్టుడివైన నీకు 
నాపై ఉన్నది. దీనివలన నా మనసు ఎంతో బాధపడుతున్నది. 
ఉ. కావున నీకు నప్రియము( గౌరవ రాజునకుం బ్రియంబునుం 

గా విధి మెచ్చ బాహుబల గర్వ మఖర్వముగా(గ లక్ష్మికిం 

2०००८ గీర్తి కున్నత విజృంభణముం గలుగన్‌ ముకుంద గాం 

డీవులం ८०८8३ ठद्ुढ^ గడింది మగంటిమి యుల్లసిల్లయగన్‌. 105 


190 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కావునన్‌= అందుచేత; బాహుబల గర్వము= భుజబలదర్చం; అఖర్వముకా(గన్‌= అతిశయించగా; లక్ష్మికిన్‌+ 
చేవయున్‌= లక్ష్మికి బలం; కీర్తికిన్‌+ఉన్నత విజృంభణమున్‌= యశస్సుకు మిక్కిలి వ్యాప్తి; కలుగన్‌= కలిగేటట్టుగా; విధి 
> 
మెచ్చన్‌= విధి మెచ్చేటట్టుగా; నీకున్‌+అ(ప్రియమున్‌= నీకు ७89; కౌరవరాజునకున్‌+(ప్రియంబునన్‌= దుర్యోధనుడికి 
సంతోషం; కా(న్‌)= అయ్యేటట్టుగా; ముకుంద, గాండీవులన్‌= కృష్ణార్ణునులను; తా(కి= ఎదుర్కొని; కడింది మగంటిమి+ 
ఉల్టసిల్ల(గన్‌= గొప్ప పౌరుషం ఉప్పొంగగా; గెల్ఫెదన్‌= జయిస్తాను 
> ©> 


తాత్సర్యం: కాబట్టి మిత్రుడైన దుర్యోధనుడికి ప్రియం, శత్రువైన నీకు అప్రియం కలిగేటట్లుగా నా బాహుబలగర్వం 
అతిశయించగా, విధి మెచ్చేటట్టుగా, లక్ష్మికి బలం, కీర్తికి ఉన్నతి కలిగేటట్లుగ కృష్ణార్ణునులను ఎదుర్కొని ఓడిస్తాను. 
నా పౌరుషం ఉప్పొంగగా గెలుస్తాను. 

వ. అని పలికి మటియును. 106 
తాత్సర్యం: కర్షుడు ఈ విధంగా పలికి ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే.  “భండనంబున( బార్జుచే( బడక నే(డు । మేలుచేయైతి నేనియు మృత్యువునకు 

నెన్న(డును నగపడ నాకు; నివ్విధంబు । సందియము లేక చిత్తంబునందు( దోంచె. 107 
ప్రతిపదార్థం: నేడు= ఈరోజు; భండనంబునన్‌= యుద్దంలో; పార్టుచేన్‌+పడక= అర్జునుడిచే ఓడిపోక; మేలుచేయి+ఐతిన్‌+ 
ఏనియున్‌= పై చేయి కలవాడిని అయితే(ాలిస్తే); మృత్యువునకున్‌= మరణానికి; ఎన్న(డునున్‌+అగపడన్‌= ఎప్పుడూ అగుపించను; 
ఈ విధంబు= ఈ విషయం; సందియము లేక= నిస్సందేహంగా; నాకున్‌; చిత్తంబునందున్‌+తోణెన్‌= మనసులో అనిపిస్తున్నది. 


తాత్సర్యం: ఇప్పుడు అర్జునుడిని యుద్దంలో గెలవగలిగితే ఇంక ఎప్పుడూ మృత్యువు నా దరి చేరదని నా మనసుకు 
దృఢంగా తోస్తున్నది. 


విశేషం: మేలు చేయైతినేనియు జాతీయం. 


చ. వినుత మహాస్త్రముల్‌ వటిపె విక్రమ సంపద నాకు జూపు న 

ర్లున భుజలీల కోర్టెద; వసుంధర జక్రము గ్రుంగి నా రథం 

బునకు నవార్యమై యెడరు పుట్టక తక్కిన శల్య! చూడుమీ! 

నను విశిఖావలీ విలసనంబున నాతని యేపు మాపెదన్‌. 108 
ప్రతిపదార్థం: శల్య!= ఓ శల్యుడా!; వినుత, మహా+అస్ర్రముల్‌+పఅుపి= (ప్రసిద్దమైన మహాస్త్ర్రములను ప్రయోగించి; నాకున్‌= 
నాకు; విక్రమ సంపద చూపు= పరా(క్రమాన్ని చూపునట్టి; అర్జునుడి, భుజలీలకున్‌+ఓర్బెదన్‌= అర్జునుడి భుజబల విలాసాన్ని 
ఎదుర్కొని నిలుస్తాను; వసుంధరన్‌+చ(క్రము (క్రుంగి= చక్రం భూమిలో దిగబడి; నా రథంబునకున్‌+అవార్యమై= నా రథానికి 
తప్పనిదై; ఎడరు పుట్టక తక్కినన్‌= ఆపద కలుగకుండా ఉంటే; విశిఖ+ఆవలీ విలసనంబునన్‌= బాణప్రయోగ చాతుర్యంతో; 
ఆతని= అర్జునుడి యొక్క; ఏపు, మాపెదన్‌= గర్వం అణచుతాను; ననున్‌ చూడుమీ!= (అప్పుడు) నా బలం చూడుము. 


తాత్సర్యం: శల్యా! ప్రసిద్ద మహా|స్తాలను ప్రయోగించే అర్జునుడి పరా(క్రమాన్ని అడ్డుకొని నిలుస్తాను. నా రథచక్రం 
థె -9 దై निः -9 
భూమిలో [క్రుంగే ఆపద సంభవించకపోతే నా బాణప్రయోగచాతుర్యంతో అర్జునుడి గర్వం అణచి తీరుతాను. 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 191 
నిశేషం: యుద్దం చేస్తుంటే రథచక్రం భూమిలో (క్రుంగిపోతుందన్న (బ్రాహ్మణ శాపభయం కర్గుడిని వెన్నాడుతున్నది. 


వ. నీకు వెబిపింప నయ్యెడు కొలంది వారిని వెబిపింపుము; కర్లుండు విక్రమంబునకుం గీర్తికి నా స్పదంబగుటకు 
ణా = 
జనియించిన వాడు గాని భయంబు గొనుటకుం గాదు కురుపతి సన్నిధి నీవు సారథ్యంబునకుం బూనుచుండి 
పలికికొన్న బాసకతంబున బ్రదికిపోయి' తనిన విని శల్యుం డీ “'యనర్ణ ప్రలాపంబులం బ్రయోజనం బేమి? 
వినుము; కర్ణ కర్ణులు వేవురైనం గిరీటిని గెలువం జాలుదురే?” యనుటయు నతండు గినుక నెట్టనైన 
కన్నుంగవతోడి నవ్వు నవ్వుచు నిట్లను 'ధృతరాష్ట్ర మహీపతి సన్నిధి నుత్తమ ద్విజుల గోష్టి నఖిల దేశాచార 
విదుండైన వృద్ద బ్రాహ్మణుండు సెప్పవింటి బాహ్లిక దేశంబునవారు గోమాంసంబు నంజికొని మద్యపానంబు 
సేసి నగ్యులై యసంగత దురాలాపంబు లాడుచు( దిరుగుదు రని తొడంగి యనేక ప్రకారంబుల బాహ్లాక 
దేశ నిందోపన్యాసంబు సేసె; నట్టి బాహ్లికుల కొడయుండవు తత్మృతంబులగు పుణ్యపాపంబుల నాటివపాలు 
నిన్నుం జేరు; నట్లుంగాక వారి యనాచారంబులు వారింపమిం జేసి యా కల్మషంబు లెల్లను నిన్నుం బొందు; 
బాహ్లికుల కంటెను మద్రదేశ జాతు లవినీతులని యార్యులు సెప్పుదురు; ని న్నేమి సెప్పంగల? దింతవట్టు 
26806 నాలుక యడంచి యుండు” మనవుడు నమ్మద్రేశ్వరుండు. 109 


ప్రతిపదార్థం: నీకు వెరపింపన్‌+అయ్యెడు, కొలంది వారిని= నీవు భయపెట్ట శక్యమైన వారిని; వెజపింపుము= భయపెట్టుము; 
కర్టుండు= కర్గుడు(తాను); విక్రమంబునకున్‌= పరాక్రమానికి; కీర్తికిన్‌+ఆస్పదంబు+అగుటకున్‌= కీర్తికి నెలవైనవాడు అగుటకు; 
జనియించినవా(డు= జన్మఎత్తినవాడు; కాని; భయంబు+కొనుటకున్‌+కాదు= భయపడటానికి కాదు; కురుపతి సన్నిధిన్‌= 
దుర్యోధనుని సమక్షంలో; నీవు సారథ్యంబునకున్‌+పూనుచుండి= నీవు సూతకృత్యానికి అంగీకరిస్తూ; పలికికొన్న బాస 
కతంబునన్‌= ఆడిన మాట కారణంగా; (బ్రదికిపోయితి(వి)= రక్షింపబడ్డావు; అనినన్‌= అనగా; శల్యుండు విని= శల్యుడు 
ఆ మాటలు విని; కర్ల!= ఓ इष; ఈ అనర్హప్రలాపంబులన్‌= ఈ వ్యర్థవాక్కులచేత; ప్రయోజనంబు+ఏమి?= ఏమిలాభం?; 
వినుము= విను; కర్ణులు వేవురు+ఐనన్‌= వేయిమంది కర్గులైనా; కిరీటిని గెలువన్‌+చాలుదురే?= అర్జునుడిని గెలువగలరా!; 
అనుటయున్‌= అనగానే; అతండు= కరుడు; కినుకన్‌+ఎజ్జనైన= కోపంతో ఎగ్రబడిన; కన్ను+కవతోడి; రెండు కనులతో; 
నవ్వు నవ్వుచున్‌; ఇట్టు+అనున్‌= ఇట్లా అంటున్నాడు; ధృతరాష్ట్ర మహీపతి సన్నిధిన్‌= ధృతరాష్ట్ర మహారాజు ఎదుట; ఉత్తమ 
ద్విజుల గోష్టిన్‌= (బ్రాహ్మణోత్తముల సభలో; అఖిలదేశ+ఆచార విదుండు+ఐన= అన్ని దేశాచారాలు ఎరిగిన; వృద్ద(బ్రాహ్మణుండు= 
ముసలి (బ్రాహ్మణుడు; చెప్పన్‌ వింటిన్‌= చెప్పగా విన్నాను; బాహ్లిక దేశంబునవారు= బాహ్లికదేశ (ప్రజలు; గోమాంసంబు 
నంజికొని= ఆవుమాంసం నంజుకొంటూ; మద్యపానంబు+చేసి= మద్యం సేవించి; నగ్నులు+ఐ= వస్ర్రహీనులై; అసంగత 
దుస్‌+ఆలాపంబులు+ఆడుచున్‌= అనవసరమైన చెడుమాటలు పలుకుతూ; తిరుగుదురు+అని= తిరుగుతుంటారు అని; 
తొడంగి= ప్రారంభించి; అనేక (ప్రకారంబులన్‌= అనేక విధాలుగా; బాహ్లికదేశ నింద+ఉపన్యాసంబు+చేసెన్‌= బాహ్లిక దేశీయులను 
నిందిస్తూ మాట్లాడాడు; అట్టి బాహ్లికులకున్‌+ఒడయుండవు= అటువంటి బాహ్లిక దేశస్థులకు రాజవు; తద్‌+కృతంబులు+అగు 
పుణ్యపాపంబులన్‌= వారు చేసే పుణ్యపాపాలలో; ఆబివపాలు= ఆరవభాగం; నిన్నున్‌+చేరున్‌= నీకు చెందుతాయి; అట్టున్‌+కాక= 
అంతేకాకుండా; వారి అనాచారంబులు వారింపమిన్‌+చేసి= వారి చెడుపనులు ఆపనందువలన; ఆ కల్మషంబులు+ఎల్లను= 
ఆ పాపాలన్నీ; నిన్నున్‌+పొందున్‌= నీకు చెందుతాయి; బాహ్లికుల కంటెను= బాహ్లిక దేశస్థులకన్నా; మ।ద్రదేశజాతులు= 
మ।ద్రదేశ ప్రజలు; అవినీతులు+అని= నీతి మాలిన వారని; ఆర్యులు+చెప్పుదురు= విజ్ఞులు చెబుతారు; నిన్నున్‌+ఏమి+చెప్పన్‌+ 
కలదు?= నీ గురించి ఇంక ఏం చెప్పాలి?; ఇంతవట్టున్‌+ఎణింగి= ఇదంతా (గ్రహించి; నాలుక+అడంచి+ఉండుము= 
మాట్లాడక ఊరుకో; అనవుడున్‌= అని అనగా; ఆ+మ॥ద్ర+ఈళశృరుండు= ఆ మధద్రరాజగు శల్యుడు. 


192 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నీవు భయపెట్టగలిగిన వారిని భయపెట్టు. పరాక్రమానికి, కీర్తికి పాత్రుడు కావటానికే కర్ణుడు పుట్టాడుకాని, 
భయపడటానికి కాదు. కురుపతి యెదుట నీవు నా సారథ్యానికి అంగీకరిస్తూ చెప్పిన మాటకారణంగా (బ్రతికి 
పోయావు’ అని, కర్గుడు అనేసరికి, శల్యుడు ‘కర్ణా! ఈ వ్యర్థప్రలాపాలవల్ల ప్రయోజనం ఏముంది? విను. వెయ్యిమంది 
కర్ణులైనా అర్జునుని గెలువగలరా?' అన్నాడు. అందుకు కరుడు కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో నవ్వుతూ ధృతరాష్ట్రుని 
సమక్షంలో జరిగిన (బ్రాహ్మణోత్తముల సభలో - అన్ని దేశాల ఆచారాలను తెలిసిన ఒక వృద్ద బ్రాహ్మణుడు, బాహ్లిక 
~ ~ (श्भा ౧ 
దేశప్రజలు ఆవుమాంసాన్ని నంజుకుంటూ, మద్యపానంచేసి, అసభ్యంగా మాట్లాడుతూ, అంగమొలతో 


తిరుగుతుంటారని బాహ్లికులను అనేక విధాల నిందిస్తూ మాట్లాడాడు. అది నేను విన్నాను. ఆలాంటి బాహ్లికులకు 
రాజువైన నీకు, వాళ్ళ పాపపుణ్యాలలో ఆరవభాగం చెందుతుంది. అంతేకాదు. వాళ్ళు చేసే చెడుపనులను ఆపనందువల్ల, 
వాళ్ళ పాపాలు కూడ నీకు అంటుకుంటాయి. బాహ్లికుల కంటె మ(ద్రదేశప్రజలు మరీ అవినీతిపరులు అని 
విజ్ఞాలంటారు. ఇంతకంటె నిన్ను గూర్చి చెప్పటానికి ఇంకేముంది? ఇది గుర్తుంచుకొని నోరుమూసుకో. ఊరుకో" 


అనగానే ఆ మ।ద్రపతి---- 


విశేషం: కోపంతో ఎర్రబడిన కనులతో నవ్వుతూ అన్నాడు అనటంలో శల్యుడిసై వెకిలింత గోచరమవుతున్నది. తిక్కన వివిధ 
రకాలైన నవ్వులను పేర్కొనటం మనస్తత్వ వివేచనకు నిదర్శనం. నాలుక యడంచి యుండుము (నోరుమూసుకో) - చక్కని 
నుడికారం 


(1) తిక్కనగారు ఆయాపా[త్రల మనోభావాల (ప్రకటనకు, ఆ యా సందర్భాల్లో అనేక విధాలైన నవ్వులను వర్గించాడు. నవ్వును 
నవరసాలఖనిగా చేశాడు. ఇక్కడ కర్గుడు తన కోపాన్ని వ్యక్తం చేస్తూ శల్యుని నీతి నియమాలు లేని స్థితిని వెక్కిరిస్తూ 
ఎరుపెక్కిన కన్నుగవతో నవ్వాడని అనటం విశేషం. 
(2) నోరుమూసుకో అనటానికి - నాలుక యడంచి యుండుము అన్నది నాజూకైన వాక్యవిన్యాసం. 
క్ర 'లావులు రథాతిరథ సం । ఖ్యావేళం దెలియ జెప్పె(గాదే భీష్మం 

డా వచనమ్ములు మనమున । భావింపుము క్రోధ మేల బలియు(డ! నీకున్‌? 110 
ప్రతిపదార్థం: బలియు(డ!= బలవంతుడవైన కర్ణా!; రథ+అతిరథ సంఖ్యావేళన్‌= రథికులను; అతిరథధులను నిర్ణయించే 
సమయంలో; భీష్ముండు; లావులు= అందరి బలములు; తెలియన్‌+చెప్పెన్‌+కాదే!= వివరించినాడు కదా!; ఆ వచనమ్ములు= 
ఆ మాటలు; మనమునన్‌ భావింపుము= తలపునకు తెచ్చుకొమ్ము; నీకున్‌ (క్రోధము+ఏల?= నీకు కోప మెందుకు? 


తాత్సర్యం: బలవంతుడవైన కర్ణా! భీష్ముడు కౌరవసేనలోని వీరులను రథాతిరథులుగా నిర్ణయించే సమయంలో, 
ఎవరెవరి కొలది ఏమిటో తెలియచెప్పాడు గదా. ఆ మాటలు గుర్తుతెచ్చుకో. నీకు కోపం ఎందుకు? 
విశేషం: భీష్ముడు కర్గుని అర్హరథుడుగా లెక్కించిన విషయాన్ని పరోక్షంగా గుర్తుచేస్తున్నాడు శల్యుడు. 
తే. విడుతు రాప్త్రుల బంధుల వెలలుగన్న । నమ్ముదురు కులకాంతల నంగదేశ 
జనితులగువారు విభు(డ వజ్జనుల కిట్టు । లేలొకో నొడ్ల చరితంబు లెన్న నీకు? 111 


ప్రతిపదార్థం: అంగదేశ జనితులు+అగువారు= అంగదేశంలో జన్మించినవారు; ఆపులన్‌+బంధులన్‌= స్వజనులను; విడుతురు= 
విడిచిపెడతారు; వెలలు కన్నన్‌= ధర(బేరం) కుదిరితే; కులకాంతలన్‌= కుల స్తీలను; అమ్ముదురు= అమ్ముతారు; ఆ+జనులకున్‌= 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 193 


అట్టి అంగదేశీయులకు; విభుడవు= రాజవు; ఇట్టులు= ఈ విధంగా; నీకు; ఒడ్డ చరితంబులు+ఎన్నన్‌= ఇతరుల నడవడి 
గురించి మాట్లాడటం; ఏల+ఒకో?= ఎందులకు? 


తాత్సర్యం: అంగదేశస్థులు ఆత్మబంధువులను విడనాడుతారు. కుల స్త్రీలను అమ్మటానికి కూడా వెనుదీయరు. 
ఆలాంటి అంగదేశానికి రాజువైన నీకు ఇతరుల దోషాలను ఎన్నటం భావ్యమేనా? 


క పరదోషము సెప్ప(గనే । రురు గా, కాత్మీయమైన దోషంబు మదిం 
బరికింప(గ నధములు నే । ర్హురె? २९८८७ యంటి వలుకతో నుండకుమీ!' 112 
ప్రతిపదార్థం: అధములు= నీచులు; పరదోషము, చెప్పగ నేర్తురు కాక= ఇతరుల దోషాలనే ఎత్తిచూపుతారు కాని; ఆత్మీయము+ఐన 


దోషంబు= తమ తప్పును; మదిన్‌+పరికింప(గన్‌, నేర్తుర?= మదిలో గుర్తించగలరా; తలయపక+అంటి(వి)= ఆలోచించకుండా 
మాట్లాడుతున్నావు; అలుకతోన్‌+ఉండకుమీ= కోపం తెచ్చుకొనవద్దు. 


తాత్సర్యం: అధములు ఇతరుల దోషాలను ఏకరువు పెడుతుంటారు కాని స్వీయదోషాలను గుర్తించరు. కోపం 
తెచ్చుకొని అనాలోచితంగా మాట్లాడకుము”. 


> 


వ. అని యుల్లసంబాడి మణటియును. 113 


ప్రతిపదార్థం: అని+ఉల్లసంబు+ఆడి= అని పరిహసించి; మణియును= ఇంకా. 


తాత్సర్యం: అని శల్యుడు కర్గుని పరిహసించి ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


©. “సకల దేశములను సన్మార్గ వర్తులు । గలరు దుష్టతతియు( గలిగియుండు; 

మది నెబుంగ నేర్చు మధ్యస్థు లదియును । నదియు నుగ్గడింతు రెదురు మెచ్చ. 114 
ప్రతిపదార్థం: సకల దేశములను= అన్ని దేశాలలోను; సన్మార్గ వర్తులున్‌= మంచిమార్గంలో నడిచేవారు; కలరు= ఉన్నారు; 
దుష్ట్రతతియున్‌= దుర్మార్గుల సమూహాలను; కలిగిఉండు= కలిగిఉంటారు; మదిన్‌= మనస్సులో; ఎణుంగనేర్చు= తెలుసుకొన 
గలిగిన; మధ్యస్థులు= పక్షపాతం లేనివారు; ఎదురు మెచ్చన్‌= ఎదుటివారు మెచ్చునట్టుగా; అదియునున్‌+అదియును= ఆ 
రెండు విధముల (సజ్జన దుర్దనుల) గురించి; ఉగ్గడింతురు= చెపుతారు. 


తాత్సర్యం: మంచిమాగ్గంలో నడుచుకొనేవారు, దుర్మార్గులు అన్నిదేశాల్డోనూ ఉన్నారు. దీన్ని తెలుసుకోగలిగిన 
పక్షపాతరహితులు, ఎదుటివారు మెచ్చుకొనే విధంగా ఉభయులను గూర్చి చెపుతారు. (నీ వలె ఒకరిని గురించి 
మాత్రమే మాట్లాడరు) 


౧ 


వ. ఒకదేశంబు ८०८ 8८ యగుట కలుగునే? యట్లుం గాక సదాచార దురాచారంబులు దైవం బెటింగెడు; నీ 
వనాత్మజ్ఞుండ వూరకుండు మనియె; నట్లయ్యిరువురు వివాదంబు సేయుట యాలించి చేరి కౌరవపతి 
సభిభావం బుపన్యసించి రాధేయు రాజత్వ గౌరవంబు గొనియాడి మద్రవిభుని వారించిన నా సూత 
నందనుండు నగుచు శల్యునుద్దేశించి పొద పొద రథమ్ము పోనిమ్ము పోనిమ్మని పలికె; నట్లరిగి శల్యుండు 


194 శ్రీమదాంధ్ర మహాభారతము 


సస్మితుం డగుచు వెండియు कपु నుగ్గడించి కృష్ణుండు సారథియును గాండీవంబు సాధనంబునునై 
యప్రతిహత మనోరథుం డగు నా ठक తోడం బెనంగ నోపితేని నీవు మాకెల్లను రాజ వమ్మేటి మగని 
యరదంబు మన మొగ్గరంబు సొచ్చి చిక్కు వటుచుట గలుగు నని ఎటుంగ నయ్యెడు మన మేమటిక 
యుండవలయు; నీ తో(చు దుర్శిమిత్తంబు లనుసంధింపుము. 115 


ప్రతిపదార్థం: ఒక దేశంబు= ఏ దేశమైనా; తాన్‌= అది; కీడు+అగుట కలుగునే?= చెడ్డదే అయి ఉండునా?; అట్టున్‌+కాక= 
అంతేకాక; సదాచార దురాచారంబులు= మంచి చెడులు; దైవంబు+ఎటిం7డున్‌= దైవానికి తెలుసు; నివు+అనాత్మజ్ఞాండవు= 
నీవు ఆత్మజ్ఞానం లేనివాడివి; ఊరకుండుము+అనియెన్‌= మాట్లాడవద్దు అన్నాడు; అట్టు+ఆ+ఇరువురు= ఆ విధంగా కర్ల 
శల్యులు ఇద్దరూ; వివాదంబు చేయుట= వాదిస్తూ ఉండటం; కౌరవపతి= దుర్యోధనుడు; ఆలించి= విని; చేరి= వారిని 
సమీపించి; సఖాభావంబు+ఉపన్యసించి= స్నేహభావాన్ని బోధించి; రాధేయు రాజత్వగౌరవంబు= इट రాజత్వముయొక్క 
గొప్పతనాన్ని; కొనియాడి= (ప్రశంసించి; మ।ద్రవిభుని, వారించినన్‌= శల్యుడిని అడ్డుకొనగా; ఆ సూతనందనుండు= ఆ కర్లుడు; 
నగుచున్‌= నవ్వుతూ; శల్యున్‌+ఉద్దేశించి= శల్యుడిని చూచి; పొద పొద= పద పద; రథమ్ము పోనిమ్ము పోనిమ్ము= రథాన్ని 
పోనీ పోనీ; అని పలికెన్‌= అని అన్నాడు; శల్యుండు; అట్టు+అరిగి= ఆ విధంగా బయల్దేరి; సస్మితుండు+అగుచున్‌= 
నవ్వుతున్నవాడై; వెండియున్‌+అర్జునున్‌+ఉగ్గడించి= మళ్ళీ అర్జునుడిని పొగడి; కృష్ణుండు సారథియును= కృష్ణుడు రథసారథిగా; 
గాండీవంబు సాధనంబునున్‌+ఐ= గాండీవం ధనుస్సుగా కలిగి; అ(ప్రతిహతమనోరథుండు+అగు= అడ్డులేని కోరికగలవాడైన; 
ఆ ठक తోడన్‌= అర్హునుడితో; పెనంగన్‌+ఓపితి(వి)+ఏని= పోరాడగలిగితే; నీవు, మాకున్‌+ఎల్లను రాజవు= నీవే మా 
అందరి విభుడవు; ఆ+మేటి మగని+అరదంబు= ఆ మహావీరుడి రథం; మన మొగ్గరంబు చొచ్చి= మన వ్యూహం (ప్రవేశించి; 
చిక్కు పణుచుట కలుగును+అని= చిక్కులు కలిగిస్తుందని; ఎటుంగన్‌+అయ్యెడున్‌= గోచరిస్తున్నది; మనము+ఏమరక+ 
ఉండవలయున్‌= మనం జా(గత్తగా ఉండాలి; ఈ తోయ దుర్షిమిత్రంబులు= ఈ కనబడుతున్న అపశకునాలు; 
అనుసంధింపుము= పరిశీలించుము. 


తాత్సర్యం: 'ఒక దేశం పూర్తిగ చెడునే కలిగి ఉంటుందా? అంతేకాదు. ఏవి సదాచారాలో ఏవి దురాచారాలో ఒక్క 
దేవుడికే తెలుసు. నీవు ఆత్మజ్ఞాన శూన్యుడివి. ఊరుకో” అన్నాడు. దుర్యోధనుడు ఆ యిద్దరి వాదులాట విని, 
చేరువగా వచ్చి, స్నేహభావం ఎలా ఉండాలో తెలియచెప్పి, इतर రాజత్వగౌరవాన్ని కొనియాడి, శల్యుడు తన అధిక 
ప్రసంగాన్ని పొడిగించకుండా ఆపాడు. అప్పుడు కర్గుడు నవ్వుతూ “పద పది, రథాన్ని పోనీ పోనీ’ అని శల్యుణ్ణి 
न्न శల్యుడు రథాన్ని నడుపుతూ, చరునవ్వు నవ్వుతూ మళ్ళీ అర్జునుని (ప్రశంసించటం (ప్రారంభించి 
శ్రీకృష్ణుడు సారధిగా, గాండీవం సాధనంగా, కోరుకొన్నదానిని నిరాటంకంగా సాధించుకోగల ఆ కిరీటితో నీవు 
పోరాడగలిగితే, నీవే మా అందరికి అధిపతివి. ఆ మహావీరుడి రథం మనసేనలోకి చొచ్చుకువచ్చి చిక్కుపరుస్తున్నట్లు 
తెలుస్తున్నది. మనం జా(గత్తగా ఉండాలి. అగుపిస్తున్న ఈ అపశకునాలను సమన్వయించుకో. 


శల్యు(డు 725 నప్పుడు దోయ నుత్సాతంబులు సెప్పుట (సం. 8-31-38) 


క. వటికులు మన చేరువ(బె । ల్లబిచుట బెట్టెదురు గాలి యడరుట గ్రద్దల్‌ 
२७००० యాడుట వికృతపు । టటిపులతో రేగి కాకు ९७८०९ గంటే? 116 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 195 


ప్రతిపదార్థం: వబళులు= నక్కలు; మన చేరువన్‌= మన సమీపంలో; పెల్లు+అబుచుట= పెద్దగా అరవటం; బెట్టు+ఎదురుగాలి= 
పెద్దగా ఎదురుగాలి; అడరుట= విజృంభించటం; (గద్దల్‌= (గద్దలు; తబచయి ఆడుట= ఎక్కువగా తిరగటం; కాకులు; 
ठत చెలరేగి; వికృతపు+అజిపులతోన్‌= వికారధ్వనులతో; అబచుట= అరవటం; కంటే= చూచావా? 


తాత్సర్యం: నక్కలు సమీపించి పెద్దగా అరుస్తున్నాయి. పెద్దగా ఎదురుగాలి వీస్తున్నది. (గ్రద్దలు ఎక్కువగా తిరుగు 


తున్నాయి. కాకులు వికారధ్వనులతో అరుస్తున్నాయి. ఈ అపశకునాలు చూశావా? 
వ. అని వెండియు. 117 
తాత్సర్యం: అని మళ్ళీ. 


ఆ. = ऊठ కామ సూడు వడశెడు మన తేరి । చుట్టు 2०९०००८ గట్టినట్టి చిఖుత 
పడగలందు( గంటె వెడలెడు మంట లు । గ్రంబు గాగ నోపు రణము నే(డు.’ 118 


ప్రతిపదార్థం: సిడము+కామ= ధ్వజం (జెండాక(ర్ర); వడణెౌడున్‌+చూడు= వణకుతున్నది చూడుము; మన తేరిచుట్టు= మన 
రథం చుట్టూ; మెణయన్‌+కట్టినట్టి= మెరిసేటట్టు కట్టిన; చిరుత, పడగలందున్‌= చిన్న టెక్కెములందు; మంటలు వెడలెడున్‌= 
మంటలు వస్తున్నాయి; కంటె?= చూశావా?; నే(డు= ఇవాళ; రణము= యుద్దం; ఉ(గ్రంబు, కాయగన్‌+ఓపు!= తీవ్రంగా 
సాగవచ్చును. 


తాత్సర్యం: మన జెండాకర్ర వణకుతున్నది, రథంచుట్టూ మెరిసే టెక్కెములలో మంటలు వస్తున్నాయి. ఈ నాటి 
యుద్దం భయంకరమౌతుందేమో! 


వ. అనియె నప్పుడు రాధేయుండు ధృష్టద్యుమ్మాభిరక్షితంబైన ధర్మతనయ వ్యూహంబు గనుంగొని 
८९७८०९० దగినయెడల నమర్షి తన మోహరం బాయితంబు సేసికొని యురవడింప నమ్మద్రపతి 
యట్టెత్తి యాలోకించి. 119 

ప్రతిపదార్థం: అనియెన్‌= (శల్యుడు) అన్నాడు; అప్పుడు= ఆ సమయంలో; రాధేయుండు= दू; ధృష్టద్యుమ్న+-అభిరక్షితంబు+ 

ఐన= ధృష్టద్యుమ్నుడు రక్షకుడుగా ఉన్న; ధర్మతనయ, వూహంబు= ధర్మరాజు వ్యూహాన్ని; కనుంగొని= చూచి; రథికవరులన్‌= 
వీరులను; తగిన ఎడలన్‌+అమర్శి= తగినచోట్ల ఉంచి; తన, మోహరంబు= తన వ్యూహాన్ని; ఆయితంబు చేసికొని= సిద్దం 
చేసికొని; ఉరవడింపన్‌= వేగిరింపగ; ఆ+మ।ద్రపతి= శల్యుడు; అలజ్జ+ఎత్తి= మెడ ఎత్తి; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: శల్యుడి మాటలు విన్న కర్గుడు ధర్మరాజు వ్యూహాన్ని పరికించి, వీరులతో తన వ్యూహాన్ని సిద్దం 
చేయగానే శల్యుడు మెడ ఎత్తి చూచి. 
ఉ. అల్లదె! యర్గున ధ్వజ విహారము గాన(గ నయ్యెడుం గపీం 

ద్రోల్లసనంబునన్‌ మెటిసి యుద్ధటు లైన త్రిగర్తు లేపు శో 

तठ వారె! యన్నరుని బెట్టుగ దా(కి రతండు నంప పె 

న్వెల్లి నిగిడ్డి ముంచె నదె! నింగి గుణధ్వని వొంగ వారలన్‌.” 120 


196 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అల్లదె!= అదిగో; కపి+ఇం(ద్ర+ఉల్లసనంబునన్‌ మెరసి= హనుమంతుడి కాంతితో ప్రకాశిస్తూ; అర్జున ధ్వజవిహారము= 
అర్జునుడి కేతనం కదలటం; కాన(గన్‌+అయ్యెడున్‌= కనిపిస్తున్నది; ఉద్భటులు+ఐన (త్రిగర్తులు= బలశాలులైన (త్రిగర్తదేశపు 
వీరులు; వారె!= అదిగో!; ఏపు శోభిల్ల(గన్‌= గర్వం ఒప్పుగా; ఆ+నరునిన్‌= అర్జునుడిని; బెట్టుగన్‌+తా(కిరి= గట్టిగా ఎదుర్కొన్నారు; 
అతండున్‌= అర్జునుడు; అదె!= అదిగో!; నింగిన్‌= ఆకసంలో; గుణధ్యని పొంగన్‌= వింటివారి ధ్వని వ్యాపించగా; వారలన్‌= 
(छठ వీరులను; అంప పెను+వెల్లి= అమ్ముల (ప్రవాహం; నిగిడ్భి= వ్యాపింపచేసి; ముంచెన్‌= ముంచాడు. 


తాత్సర్యం: అదిగో! రణరంగంలో కపీం(ద్రుడైన హనుమంతుని చిహ్నము ప్రకాశించగా అర్జునుడి ధ్వజవిహారం 
(రథభవిహారం) అగుపిస్తున్నది. ఆ అగుపించేవారే! బలవంతులైన (త్రిగర్తులు. శోభిల్లే గర్వంతో అర్జునుని గట్టిగా 
ఎదుర్కొన్నారు. అదిగో! అర్లునుడు తన అల్లెత్రాటి ధ్వని ఆకాశం అంతా వ్యాపించగా, వాళ్ళను బాణాల వెలువలో 

(21 | ౧M 
ముంచాడు. 


ఆ. అనిన గర్జు(డిట్టు లనియె “సంశప్తక । బలముచేత బొదువంబడి కిరీటి 

మేఘ పిహితు(డైన మిహిరుని చాడ్సున । వా(డి లేక యున్నవా(డు గంటె! 121 
ప్రతిపదార్థం: అనినన్‌+కర్షుడు+ఇట్టులు+అనియెన్‌= అనగా విని కరుడు ఇట్టా అంటున్నాడు; కిరీటి= అర్జునుడు, సంశప్తక 
బలముచేతన్‌= సంశప్తకులచేత ((త్రిగర్తరాజు, సుశర్మ, అతని సోదరులు), పొదువన్‌పడి= ఆ(క్రమింపబడి; మేఘపిహితు(డు+ 
ఐన= మబ్బుచేత కప్పబడిన; మిహిరుని చాడ్సునన్‌= సూర్యుడివలె; వాడిలేక ఉన్నవా(డు+కంటె= కాంతిహీనుడై ఉన్నాడు 


చూచావా? 


తాత్సర్యం: అని (శల్యుడు) అనగా అర్జునుడు త్రిగర్తీయులైన సంశప్తకులచేత ఆ(క్రమింపబడి, మేఘం కప్పిన 
సూర్యుడివలె కాంతివిహీనుడై ఉన్నాడు చూచావా! అని इदु బదులు పలికాడు. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అనుటయు శల్యుడు. 122 
తాత్సర్యం: (కరుడు) అనగానే శల్యుడు. 


చ. 'వరుణు(డు నీళ్ళ ८ జెడునె? వాయుసఖుండు మహేంధనోత్మర 
స్పురణ నడంగునే? నరు(డు పోరుల నేపటు టేల కల్లు? నె 
వ్వరికిని వాని 6.65 వచ్చునె? గాలి బరాభవింపయణగా 
దొరకొనినం జలంబు మెయి దోయధి యంతము€ ద్రావ వచ్చినన్‌. 123 


ప్రతిపదార్థం: వరుణు(డు= వరుణదేవుడు; నిళ్ళచేన్‌+చెడునె?= నీటిచే నశిస్తాడా?; వాయుసఖుండు= అగ్నిదేవుడు; మహా+ 
ఇంధన+ఉత్కర - స్ఫురణన్‌= గొప్పు కట్టెల సమూహపు కాంతిచేత; అడంగునే?= కప్పబడునా?; నరు(డు= అర్జునుడు; 
పోరులన్‌+ఏపు+అబుట= యుద్దాలలో విజృంభణను వీడుట; ఏల కల్లున్‌?= ఎందుకు జరుగుతుంది?; గాలిన్‌+పరాభవింపయగాన్‌, 
దొరకొనినన్‌= వాయువును అడ్డగించ పూనినా; చలంబుమెయిన్‌= పట్టుదలతో; తోయధి+అంతయున్‌= సము|(ద్రమునంతా; 
త్రావవచ్చినన్‌= (త్రా వగలిగినా; ఎవ్వరికిని= ఎవరికైనా; వానిన్‌= ఆ అర్జునుడికి; కీడు+పణుపవచ్చునె?= కీడు కలిగించటం 
సాధ్యమౌతుందా? 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 197 


తాత్సర్యం: నీళ్ళ చేత వరుణుడు నశిస్తాడా? కట్టెల మోపుచేత అగ్ని కప్పువడుతాడా? అర్జునుడు యుదాలో 

~ €> 2 > 
>+ 1 గాలిని అడ్డుకొని అవమానించటానికి పూనుకొన్నా, పట్టుపట్టి సము(ద్రాన్నంతా (త్రావ 
గలిగినా, అర్జునుడిని పడగొట్టటం ఎవరికి సాధ్యమౌతుంది. 


విశేషం: అలం: నిదర్భ్శన, 


ఆ. దేవతలకునైన దేవేంద్రపుత్రుని । నాహవమున గెలువ నలవి గాదు; 

మనము గెలుతు మిట్టి మాట లాతని( జేర(। జనక యాడి దీన సంతసింపు. 124 
ప్రతిపదార్థం: దేవతలకున్‌+ఐనన్‌= దేవతలకైనా సరే; దేవ+ఇం(ద్రపుత్రునిన్‌= దేవేంద్రుని కొడుకైన అర్జునుడిని; ఆహవమునన్‌= 
యుద్దంలో; గెలువన్‌+అలవి కాదు= గెలువ సాధ్యం కాదు; మనము, గెలుచుదుము= మనం జయిస్తాం; ఇట్టి మాటలు= 


ఇటువంటి మాటలు; ఆతనిన్‌+చేరన్‌+చనక= అతడిని సమీపించకుండా; ఆడి= పలికి; దీనన్‌= దీనితోనే (ఈ మాటలతోనే); 
సంతసింపు(ము)= సంతోషించుము. 


తాత్సర్యం: దేవతలకైనా సరే అర్జునుడిని యుద్దంలో గెలువటం సాధ్యం కాదు. అతడిని మనం గెలుస్తాం అనే 
మాటలు ఆతడి చెవిన బడకుండా అనుకొని సంతోషించు. (వినబడితే పరువు దక్కదని భావం). 


ఉ. మేరువు వోలె నొప్పిన సమీరణపుత్రుని పేర్మియున్‌ మహో 

దారు(డు ధర్మనందను నుదాత్తతయున్‌ విజయానుజన్ము లే 

పార(గ నున్న సొంపును నహంకృతి యేర్పడ ద్రౌపదీసుతు 

ల్వీరల మీటి పొల్పెసగు 8९०९००८ జూడుము సూతనందనా! 125 
ప్రతిపదార్థం: మేరువువోలెన్‌+ఒప్పిన= మేరుపర్వతం వంటి; సమీరణపు(త్రుని సేర్మియున్‌= భీముడి గౌరవము; మహా+ 
ఉదారు(డు, ధర్మనందను= గొప్ప ఉదారుడైన ధర్మరాజాయొక్క; ఉదాత్తతయున్‌= గొప్పదనం; విజయ+అనుజన్నులు= 
అర్షునుని తమ్ములైన నకులసహదేవులు; ఏపార(గన్‌+ఉన్న, సొంపును= అతిశయంతోఉన్న విలాసం; (ద్రౌపదీసుతుల్‌= 
ద్రౌపదీపుత్రులు; అహంకృతి+ఏర్సడన్‌= గర్వం ఒప్పగా; వీరలన్‌+మీజి= వీరిని మించి; పొల్సు+ఎసయు లీలయున్‌= (ప్రకాశించేవిధం; 
సూతనందనా!= एण; చూడుము. 


తాత్సర్యం: మేరుపర్వతంవలె (ప్రకాశిస్తున్న భీమసేనుని ఆధిక్యం, మహోదారుడైన ధర్మపు(త్రుని గొప్పతనం, నకుల 
సహదేవుల విజృంభణ విలాసం, వాళ్ళందరినిమించి అహంకారంతో వెలుగుతున్న ఉపపాండవుల విధం - సూతపు(త్రా! 
చూడు 


విశేషం: (ద్రౌపదికి ఐదుగురు భర్తలవలన వరుసగా జన్మించిన ఉపపాండవులు - (ప్రతివింధ్యుడు, (శ్రుతసోముడు, (శ్రుతకీర్తి, 
శతానీకుడు, (శుతసేనుడు అనేవారు. 


వ. పాండవులు ధర్మపరు లెవ్వలన ధర్మంబు గలుగు నవ్వలనికి జయంబు గలుగుట దప్పి దను సమయంబున 
సంశప్తక కులంబుం గనుంగొని మన సైన్యంబును సవ్యసాచిం జూచి వారి సేనయును గడంగి 


198 శ్రీమదాంధ్ర మహాభారతము 


యొండొంటితో( దా(కిన గంగా యమునల సంపాతంబు చందంబు దోంచె; నట్టి యెడం గురురాజు 
రాధేయుని మద్రరాజుం దగు రాజులను సాదరావలోకనంబున సంభావించి యి ట్లనియె. 126 


ప్రతిపదార్థం: పాండవులు, ధర్మపరులు= పాండవులు ధర్మ(ప్రవర్తనగలవారు; ఏ వలన ధర్మంబు, గలుగున్‌= ఏవైపు ధర్మం 
ఉంటుందో; ఆ+వలనికిన్‌= ఆ వైపు; జయంబు కలుగుట తప్పదు= జయం కలగటం తప్పుదు; అను సమయంబునన్‌= 
అని శల్యుడు అంటున్న సమయంలో; సంశప్తక కులంబున్‌+కనుంగొని= (త్రిగర్తవీరులను చూచి; మనసైన్యంబును= మన 
సైన్యం; సవ్యసాచిన్‌+చూచి= అర్జునుడిని చూచి; వారి సేనయును= పాండవసైన్యం; కడంగి= పూనుకొని; ఒండు+ఒంటితోన్‌+ 
తాశినన్‌= ఒకదానితో నొకటి తలపడగా; గంగా యమునల= గంగా యమునానదుల; సంపాతనంబు, చందంబు+తోచెన్‌= 
తాకిడివలె గోచరించింది; అట్టి+ఎడన్‌= అప్పుడు; కురురాజు= దుర్యోధనుడు; రాధేయునిన్‌= కర్ణుడిని; మ।ద్రరాజున్‌= 
శల్యుడిని; తగురాజులను= ఇతరరాజులను; స+ఆదర+అవలోకంబునన్‌= ఆదరపూర్వకమైన చూపుతో; సంభావించి= గౌరవించి; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు: 


తాత్సర్యం: పాండవులు ధర్మపరులు. ధర్మం ఎవరిపక్షాన ఉంటుందో వారికే జయం లభిస్తుంది” అని శల్యుడు 
అంటుండగా, సంశప్తకుల సమూహాన్ని చూచి కౌరవసైన్యం, అర్జునుడిని చూచి పాండవసైన్యం ఉత్సాహంతో 
ఒకదానితో మరొకటి తలపడగా, ఆ సన్నివేశం గంగా యమునలు ఒకదాని మీద మరొకటి పడినట్టనిపించింది. 
దుర్యోధనుడు కర్లశల్యులను, ఇతర రాజులను గౌరవపూర్వకంగా చూచి ఇట్లా అన్నాడు: 


ఆ. “ఎద్ది ప్రియము సేయు నేపారు శూరుల । చిత్తములకు నది యుదాత్తభంగి 

నొదవె మీకు బాహుమదమున( గొనియాడు( । డుగ్ర శౌర్యమహిమ యుల్లసిల్ల. 127 
ప్రతిపదార్థం: ఏపారు, శూరుల, చిత్తములకున్‌= గర్వించే వీరుల మనస్సులకు; ఎద్దిప్రియము, చేయున్‌= ఏది సంతోషము 
కలిగించునో; అది ఉదాత్తభంగిన్‌= అది గొప్పదైన విధంగా; మీకున్‌ ఒదవెన్‌= మీకు లభించింది; ఉ(గ్రశౌర్యమహిమ= 
భయంకరమైన వీరత్వంయొక్క (ప్రభావం; ఉల్లసిల్లన్‌= ఒప్పగా; బాహుమదమునన్‌= భుజబలదర్పంతో; కొనియాడుండు= 


ప్రశంసలు పొందండి. 


తాత్సర్యం: 'పరా(క్రమవంతులకు ఇష్టమైన (యుద్దంచేసే) అవకాశం నేడు గొప్పగా మీకు లభించింది. మీరు 
విజృంభించి మీ భుజబల దర్శాన్ని చూపి ప్రశంసలు పొందండి. 


క్ర బలుపెస(గ బాండుపుత్రుల(। బొలియించిన నతుల రాజ్యభోగంబును వా 

రలచేతం బొలిసిన ను । జ్ఞ్వల నాకసుఖంబు గలుగు వ్రాలు(డు పోరన్‌.' 128 
ప్రతిపదార్థం: బలుపు+ఎసయగన్‌= బలము ఒప్పగా; పాండుపుత్రులన్‌= పాండవులను; పొలియించినన్‌= సంహరిస్తే; అతుల 
రాజ్యభోగంబును= సాటిలేని రాజ్యవైభవం; వారలచేతన్‌+పొలిసినన్‌= పాండవులచేత మీరు చనిపోతే; ఉజ్జ్వల, నాకసుఖంబు= 
గొప్పు స్వర్గసుఖం; కలుగున్‌= లభిస్తాయి; పోరన్‌ (వాలుడు= రణరంగంలోకి దూకండి. 


తాత్సర్యం: మీరు పాండవులను సంహరిస్తే అంతులేని రాజ్యువైభవం లభిస్తుంది. వారిచేత మీరే గనుక మరణిస్తే 
గొప్ప స్వర్గభోగం అనుభవిస్తారు. కాబట్టి సందేహించకుండా యుద్దానికి ముందుకు దూకండి. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 199 


వ. అనిన వారలందటు నుబ్జి సింహనాదంబులు 2००८ దూర్య నినదంబులు సెలంగ సైన్యంబులు సంతసంబునం 
బొదలె; నప్పు డశ్వత్థామ రథిక జనంబుల మనంబులం బ్రమదం బెసంగ ని ట్లనియె. 129 


ప్రతిపదార్థం: అనినన్‌= (దుర్యోధనుడు) అనగా; వారలు+అందజున్‌+ఉబ్బి= కౌరవవీరులందరు ఉప్పొంగి; సింహనాదంబులు 
చేయన్‌= పెద్ద ధ్వనులు చేయగా, తూర్య, నినదంబులు, చెలంగన్‌= వాద్యధ్య్వనులు చెలరేగగా; సైన్యంబులు= సేనలు; 
సంతసంబునన్‌+పొదలెన్‌= సంతోషంతో ఒప్పాయి; అప్పుడు; అశృత్తామ; రధికజనంబుల, మనంబులన్‌= వీరుల మనసులలో; 
ప్రమదంబు+ఎసంగన్‌= ఆనందం నిండగా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు: 


తాత్సర్యం: దుర్యోధనుడి మాటలకు కౌరవసైన్యంలోని వారంతా ఉబ్బిపోయి బిగ్గరగా కేకలు వేశారు. వాద్యధ్వనులు 


చెలరేగాయి. వారికి సంతోషం కలిగిస్తూ అశృత్తామ ఇట్లా అన్నాడు: 
= థ > 


ख. “ఆయుధము విడిచి యుండగ । సాయకగురు మీరు त्त జంపిన కష్టో 

పాయుని ధృష్టద్యుమ్ముని । మాయించియ కాని తొడినమటు వే నూడ్చన్‌ 130 
ప్రతిపదార్థం: సాయక, గురున్‌= విలువిద్యా గురువైన [ద్రోణాచార్యుడిని; ఆయుధము, విడిచిఉండ(గన్‌= ఆయుధం వదలి 
ఉండగా; మీరు, చూడన్‌= మీరు చూస్తూఉండగా; చంపినన్‌= సంహరించిన; కష్ట+ఉపాయునిన్‌ ధృష్టద్యుమ్నునిన్‌= దుర్మార్గుడైన 
ధృష్టద్యుమ్నుడిని; మాయించియ కాని= చంపిన పిదప కాని; ఏను= నేను; తొడిన, మరుపు= ధరించిన కవచం; ఊడ్చన్‌= 
విడువను. 


తాత్సర్యం: అస్త విద్యాగురువైన [ద్రోణాచార్యుడు ఆయుధం విడిచిఉండగా, దుష్ట్రబుద్దితో ఆతడిని చంపిన ఆ 
ధృష్టద్యుమ్నుడిని మట్టుబెట్టి కాని నేను కవచాన్ని విడువను. 


విశేషం: ధర్మరాజు మాటలు వినబడి తన సుతుడైన అశ్వత్థామ మరణించాడని భావించి (ద్రోణుడు అస్త్రసన్న్యాసం చేశాడు. 
అప్పుడు ధృష్టద్యుమ్నుడు (ద్రోణుడి తల నరికాడు. 
క కడువడి వడముడియును గ । వ్వడియు నతని గావ బూని వచ్చిరయేనిం 

జెడుదురు మచ్చాపంబున । వెడలు వివిధ విశిఖ శిఖల వే(డిమిచేతన్‌.” 131 


ప్రతిపదార్థం: వడిముడియును= భీముడు; కవ్వడియున్‌= అర్జునుడు; కడువడిన్‌= వేగంగా; अ= ధృష్టద్యుమ్ముడిని; 
కావన్‌+పూని వచ్చిరి+అ+ఏనియున్‌= రక్షించటానికి వచ్చినప్పటికీ; మత్‌+చాపంబునన్‌ వెడలు= నా ధనుస్సునుంచి వెలువడే; 
వివిధ విశిఖ శిఖల= పలువిధాలైన బాణాల జ్వాలలయొక్క; వే(డిమి చేతన్‌= వేడివలన; చెడుదురు= మాడిపోతారు. 


తాత్సర్యం: భీమార్షునులు గనుక ధృష్టద్యుమ్నుడిని కాపాడటానికి వెంటనే వచ్చినా నా బాణాల జ్వాలలవేడిమికి 
అంతమైపోతారు”. 


నిశేషం: వడముడి= (శత్రువులకు) తాపం కలిగించేవాడు. (భీముడు). 


200 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అన విని యవ్వరిష్ట రథికావలి 2०९८ బాండుపుత్ర యో 

ధనులపయిన్‌ వెసంగవియు దర్పము వార లుదగ్ర వృత్తి మా 

ర్కొనిన మహోగ్రభంగియును ఘోరపులీలల విస్మయం బొన 

ठु ననిమిషాంతరంగముల- జెల్లె రణంబు నుదీర్ణ రౌద్రమై. 132 
ప్రతిపదార్థం: అనన్‌విని= అనగా విని; ఆ+వరిష్టరథిక+ఆవలి= ఆ శ్రేష్టులైన వీరుల సమూహం; పాండుపుత్ర, యోధనుల, 
పయిన్‌= పాండవవీరులపై; పెల్లుగన్‌= తీవ్రంగా; వెసన్‌+కవియు, దర్పము= వేగంగా ఆ(క్రమించిన భుజబలం; వారలు= 
పాండవులు; ఉదగగ్ర, వృత్తిన్‌= భీతిగొల్పునట్లుగా; మార్కొనినన్‌= ఎదుర్కొనిన; మహా+ఉ(గ్రభంగియును= గొప్ప పరాక్రమం 
తీరు; ఘోరపు లీలలన్‌= భయంకరమైన విన్యాసాలతో; అనిమిష+అంతరంగములన్‌= దేవతల మనసులలో; విస్మయంబు+ 
ఒనర్భెన్‌= ఆశ్చర్యం కలిగించాయి; రణంబున్‌= యుద్దం; ఉదీర్ల రౌద్రము+ఐ= అతిశయించిన రౌద్రం కలదై; చెల్లెన్‌= 
కొనసాగింది. 


తాత్సర్యం: అశృత్తామ మాటలకు పొంగి కౌరవ రథిక్రేష్టులు విజృంభించి భుజబలాలు (ప్రదర్శిస్తూ పాండవుల 
సైబడగా, వారు కూడా మహాపరా(క్రమంతో భయంకరంగా శత్రువులను ఎదుర్కొన్నారు. ఇరుపక్షాల ఏజృంభణలు 
దేవతలకు కూడా విస్మయాన్ని కలిగిస్తూ; యుద్దం ఘోరంగా కొనసాగింది. 
క జనసంక్షయంబు పె ల్లే। మనవచ్చుం బ్రకయకాల మయ్యనొ కా 30 

దును నిట్టివి గలవే? యని । మనమున దలపోయవలసె మముబో(టులకున్‌. 133 
ప్రతిపదార్థం: జనసంక్షయంబు, సెల్లు= జననష్టంయొక్క ఆధిక్యం; ఏమి+అనవచ్చున్‌= ఏమని చెప్పాలి; ప్రళయకాలము+ 
అయ్యెనొ= ప్రళయకాలం అయిందా; కాక+ఎందునున్‌+ఇట్టివి కలవే+అని= లేకపోతే ఎక్కడైనా ఇటువంటివి జరిగాయా అని; 
మముబో(టులకున్‌= మా బోటివారికి; మనమునన్‌, తలపోయన్‌, వలసె= మనసులో అనుకొనవలసి వచ్చింది. 


తాత్సర్యం: యుద్దంలో జరిగే అధిక జననాశనాన్ని గురించి ఏమని చెప్పాలి! ప్రళయకాలం సమీపించిందా ఏమి? 
అని మేమంతా (సంజయాదులు) లేకుంటే ఇంత జననాశం ఎక్కడైనా జరిగిందా - అని అనుకోవలసివచ్చింది. 
వ. అట్టి యెడ. 134 
ప్రతిపదార్థం: అట్టి+ఎడ= ఆ సమయంలో. 
తాత్సర్యం: అప్పుడు. 
ఉ. ప్రీతి యెలర్చ వీరుల వరించుటకుం జనుదెంచి యప్పరో 

వ్రాతము గంధపుష్ప పరివర్షణకేళి యొనర్ప సౌరభం 


బాతటి సంచరించు లలితానిలు( దెక్కుడు సేసి వీచె సం 
జాత నవీన ఘర్మజల జాలక సైనిక ९०९8०००८ డై, 135 


ప్రతిపదార్థం: అప్పరః+(వాతము= అప్పరసల సమూహం; ప్రీతి+ఎలర్సన్‌= ఆనందం అతిశయింపగా; వీరులవరించుటకున్‌+ 
చనుదెంచి= వీరులను వరించటానికి వచ్చి; గంధపుష్ప పరివర్షణకేళి+ఒనర్పన్‌= పరిమళభరితమైన పుష్పవర్షం కురిపించగా; 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 201 
ఆతటిీన్‌= అప్పుడు; సంచరించు= (ప్రసరిస్తున్న; లలిత+అనిలు(డు= మృదువైన వాయువు; సంజాత, నవీన, ఘర్మజలజాలక= 


(పోరుచే) కలిగిన చెమట బిందువులతో ఒప్పుతున్న; సైనిక లాలనీయు(డు+ఐ= సైనికులచేత బుజ్జగింపబడినవాడై; సౌరభంబు= 
పరిమళం; ఎక్కుడు+చేసి వీచెన్‌= ఎక్కువచేసి వీచాడు. 


తాత్సర్యం: రణరంగంలో మరణించే వీరులను వరించటానికి అప్సరసలు వచ్చి ఆనందంతో పూలవర్షం కురిపించగా, 
మృదువుగా వీస్తున్న వాయువు ఆ పూల పరిమళాన్ని హెచ్చుగా (ప్రసరింపజేస్తూండగా, చెమటతో తడిసిన సైనికులు 
ఆ వాయువును బుజ్జగించారు - మెచ్చుకొన్నారు. 


విశేషం: యుద్దంలో అసువులు బాసిన వీరులకు స్వర్గసుఖాలతోపాటు అప్పరసల పొందు లభిస్తుందని నాటి విశ్వాసం. 


ఉ. ఆ సమయంబునం గురుకులాగ్రణి భీముని దాక సం 

త్రాసన మత్త వారణ కదంబ సముద్ధటు(డై యతండునుం 

జేసి రణంబు దత్తబలసేన దలంకెడునట్లుగా సము 

वख దుర్శివార్య బహుబాణ విసారణ దారుణోద్దతిన్‌. 136 
ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= అప్పుడు; కురుకుల+అ(గ్రణి= దుర్యోధనుడు; వైరి, సం(త్రాసన= శృత్రుభయంకరమైన; 
మత్తవారణ కదంబ= మదపుటేనుగుల సమూహంతో; సముద్భటు(డు+ఐ= మిక్కిలి అధికుడై; భీమునిన్‌+తాశెన్‌= భీముడిని 
ఎదుర్కొన్నాడు; అతండునున్‌= భీముడుకూడా; సమ్‌+ఉద్భాసిత= లెస్సగా ప్రకాశితమైన; దుః+నివార్య= అడ్డులేని; బహుబాణ 
విసారణ= అనేక బాణప్రయోగాల; దారుణ+ఉద్దతిన్‌= భయంకర విజృంభణంతో; తద్‌+(ప్రబలసేన= ఆ (దుర్యోధనుడి) 
గొప్ప సైన్యం; తలంకెడు+అట్టుగాన్‌= చలించేటట్టుగా; రణంబు చేసెన్‌= పోరు సల్పాడు. 


తాత్సర్యం: అప్పుడు దుర్యోధనుడు శృత్రు భయంకరమైన మద గజ సైన్యంతో కూడినవాడై విజృంభించి భీముడిని 
ఎదుర్కొనగా, అతడు కూడా కౌరవసేన కలత చెందే విధంగా అడ్డుకొన సాధ్యంకాని అనేక బాణ ప్రయోగాలతో 
భయంకరంగా ఏజృంభించాడు. 


క, పదపడి రాధేయుం డు । న్మద వృత్తిం గవిసె గుణ నినాదంబును బె 
ట్టిద మగు రథనిస్వనముం । జదల నిగుడ( బాండవాగ్రజన్ముని దెసకున్‌. 137 


ప్రతిపదార్థం: పదపడి= తరువాత; రాధేయుండు= కర్గుడు; గుణనినాదంబును= వింటినారి ధ్వని; బెట్టిదము+అగు 
రథనిస్వనమున్‌= కఠోరమైన రథధ్వని; చదల నిగుడన్‌= గగనభాగంలో మారుమోగగా; పాండవ+అ(గ్రజన్నుని, దెసకున్‌= 
ధర్మరాజువైపునకు; ఉన్మదవృత్తిన్‌+కవిసెన్‌= గర్వంతో తలపడ్డాడు. 


తాత్సర్యం: తరువాత కర్టుడు తన అల్లైత్రాటిధ్వని, రథధథ్వని ఆకాశంలో మారు(మోగగా ధర్మరాజుపై విజృంభించాడు. 


వ. ఇట్లు గవిసిన మన సైనికు లిట్లని రివ్విధంబున ధర్మనందనుం గదియ నడరిన నరుండు వచ్చి యడ్డంబు 
సొచ్చునపుడు. 138 


202 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్లు కవిసినన్‌= ఇట్లు కర్టుడు ఎదుర్కొనగా; మన సైనికులు+ఇట్లు+అనిరి= మన సైనికులు ఇట్లా అన్నారు; 
(न्मा ౧ ౧ ६2 ५~ ౧ ५~ sf 
ఈ+విధంబునన్‌= ఈ విధంగా; ధర్మనందనున్‌= ధర్మరాజును; కదియన్‌+అడరిన= తాకుటకు పూనుకోగా; నరుండు 
వచ్చి= అర్జునుడు వచ్చి; అడ్డంబు+చొచ్చు+అపుడు= అడ్డుకొనే సమయంలో. 
ఇ < << 


తాత్సర్యం: ఈ విధంగా కర్గుడు ధర్మరాజుపై తలపడగా మన సైనికులు ఇట్టా అన్నారు: “ఈ విధంగా కర్షుడు 
ధర్మరాజుపై తలపడగా అర్జునుడు వచ్చి అడ్డుకొనే సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. నరునకు సూతసూతికి రణం బగు నే డతిఘోరభంగి నం 

దరయ నితండు గీ టడచు నాతని నన్నటులున్నవా(డు దు 

ర్థర రిపుబాధ దక్కి కురురాజు సుఖిత్వము( బొందునిప్టు రం 

డరదము సేరి యీతని మహాస్త్ర విలాసము సూత మేర్చడన్‌. 139 
ప్రతిపదార్థం: నేడు= ఈ రోజు; నరునకున్‌, సూతసూతికిన్‌= అర్జునునకు కర్ణునికి; అతిహోరభంగిన్‌= మిక్కిలి భయంకరంగా; 
రణంబు+అగున్‌= యుద్దం జరుగుతుంది; అరయన్‌= చూడగా; అందున్‌= యుద్దంలో; ఇతండు= కర్గుడు; ఆతనిన్‌= 
అర్జునుడిని; కీటు+అడయన్‌= చంపును; అన్నటులు+ఉన్నవాడు= అన్నట్టు గోచరిస్తున్నాడు; కురురాజు= దుర్యోధనుడు; 
దుర్భర, రిపు, బాధ, దక్కి= భరించలేని శత్రుబాధ తొలగి; సుఖిత్వమున్‌+పొందున్‌= సుఖాన్ని పొందుతాడు; రండు= 
కదలిరండి; అరదము చేరి= రథాన్ని సమీపించి; ఈతని= इतक; మహా+అస్త్రవిలాసము= మహాస్త్రముల పెంపు; ఏర్పడన్‌= 
తెలిసేటట్టుగా; చూచుదము= చూద్దాం. 


తాత్సర్యం: ఈ రోజు కర్ణార్టునులకు మహాభయంకరమైన యుద్దం జరుగుతుంది. చూస్తుంటే కర్గుడు అతడిని 
సంహరించేటట్టుగా గోచరిస్తున్నాడు. ఇక వైరి బాధ తొలగి దుర్యోధనుడు సుఖంగా ఉంటాడు. కర్లుడి రథాన్ని చేరి 
అతడి మహాస్త్రప్రయోగాన్ని తిలకిద్దాం రండి. 
క గెలు పెల్ల భంగి నితనికి(। గలుగు నను తలంపు వుట్ట(గా నిపుడు మనం 

బుల జనియించు మనోరథ । మలవడుటయు( బోర నెటు(గనయ్యెడు నదియున్‌.” 140 
ప్రతిపదార్థం: ఇతనికిన్‌= ఈ दूइ; ఎల్లభంగిన్‌= అన్ని విధాలుగా; గెలుపు= జయము; కలుగున్‌+అను తలంపు= 


కలుగుతుందన్న భావం; పుట్ట(గాన్‌= తలెత్తగా; ఇప్పుడు, మనంబులన్‌, జనియించు, మనోరథము= మన మనసులలో కలిగే 
కోరిక; అలవడుటయున్‌= నెరవేరటం; అదియున్‌= అది; పోరన్‌+ఎబు(గన్‌+అయ్యెడున్‌= యుద్దంలోనే వెల్లడి అవుతుంది. 


తాత్సర్యం: అన్ని విధాల కర్గుడికి జయం కలుగుతుందని మన మనస్సులో ఇప్పుడు కలుగుతున్న కోరిక 

తీరుతుందా అన్నది యుద్దంలోనే వెల్లడి అవుతుంది. 

వ. అనుచు గూడుకొని రథ కరి తురగ సమర్థ నిర్ణళత భూభాగంబుగా నురవడింప రాధేయుం డరిభీషణం 
బగు రధంబున. 141 


ప్రతిపదార్థం: అనుచున్‌+కూడుకొని= (సైనికులు) ఇట్లా అంటూ కలిసి; రథ, కరి, తురగ, సమ్మర్ష= రథ, గజ, అశ్యసైన్యముల 
సందడిచే; रद భూభాగంబుగాన్‌= భేదింపబడిన భూభాగం కలిగేటట్టు; ఉరవడింపన్‌= =+ రాధేయుండు= 
కర్టుడు; అరిభీషణంబు+అగు రథంబునన్‌= శృత్రుభయంకరమైన రథంమీద. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 203 


తాత్సర్యం: సైనికులు ఈ విధంగా అంటూ రథ గజ అశ్య సైన్యాలతో భూభాగాన్ని భేదించుకొని ముందుకు 
సాగగా కర్గుడు శత్రుభయంకరమైన రథంమీద (ఆసీనుడై). 


తే. మిగిలి యప్పాండవాగ్రజు మగ(టిమియును । జలము గోల్పుచ్చి २००९८९०८ బలికి మెటిసె 
నధిప! యతినికి వీళకమై నడ్డపడ(గ(। तत నద్దెస యోధుల గర్వ మడంచి. 142 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా!; వీ(కమైన్‌= పరా(క్రమంతో; అతనికిన్‌= కర్టుడికి; అడ్డపడ(గన్‌= అడ్డుపడుటకు; 
ఆ+దెస= ఆవైపు; కడ(గు= పూనుకొనెడి; యోధుల, గర్వము+అడయచి= వీరుల గర్వాన్ని అణచి; మిగిలి= అతిశయించి; ఆ+ 
పాండవు+అగగ్రజు= ధర్మరాజు; మగంటిమియును= పౌరుషమును; చలమున్‌= పట్టుదలను; కోలు+పుచ్చి= నశింపజేసి; 


తూలన్‌+పోన్‌+పలికి= (అతడు) తక్కువచేసి పలికి; మెణుసెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కరుడు ~ పాండవ పక్షాన తన కడ్డువచ్చిన యోధుల గర్వమడచి, అతిశయించి 
ధర్మరాజు పౌరుమెన్ని, పట్టుదలను అణగించి, తక్కువచేసి మాట్లాడి గొప్పగా ప్రకాశించాడు. 


४९२८८ ధర్మజుపై( గనిసి విజృంభించుట (సం. 8-31-5) 


వ. అనిన విని సంజయునకు ధృతరాష్తుం డిట్లనియె 'గర్భ్టుండు దన మొన యె ట్లాయితంబు సేసెణ గౌంతేయ 
ముఖ్యసైన్య సన్నాహం బెట్టి? దతం డతనిం బొదివిన యప్పుడు గవ్వడి యెవ్వలన నుండె? నవ్వీరుం డన్న 
కడ నున్న నా సూతనందనున కట్లు సేయ వశంబగునే? వాసవుండు సకల సురగణంబులతో( బన్ని 
యన్నరునిపై వచ్చి భాండవంబు 7०९०००९८ గావం జాలెనే? బ్రదుకున కాసపడు మగల కతని 
మార్మొనవచ్చునే? రాధేయునకు వచ్చుంగాక? యనుటయు. 143 

ప్రతిపదార్థం: అనినన్‌ విని= (సంజయుడు) చెప్పగా విని; ధృతరాష్టుండు= ధృతరా(ష్టుడు; సంజయునకున్‌= సంజయుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; కర్గుండు= కర్షుడు; తనమొన= తనవ్యూహం; ఎట్ల్టు+ఆయితంబు+చేసెన్‌= ఏ విధంగా 
సిద్దపరచాడు; కౌంతేయముఖ్య= ధర్మరాజు మున్నగువారి; సైన్యసన్నాహంబు+ఎట్టిది?= సైన్యవ్యూహాలు ఎలాంటివి?; అతండు+ 
అతనిన్‌= కర్గుడు ధర్మజుని; పొదివిన+అప్పుడు= తాకినప్పుడు; కవ్వడి= అర్షునుడు; ఏ+వలనన్‌+ఉండెను?= ఎక్కడ 
ఉన్నాడు?; ఆ+వీరుండు= అర్జునుడు; అన్నకడన్‌+ఉన్నను= అన్నదగ్గరఉంటే; ఆ సూతనందనునకున్‌= కర్గుడికి; అట్టు+ 
చేయవశంబు+అగునే?= (ధర్మజుని తాకటానికి) అట్లా చేయటానికి సాధ్యమవుతుందా?; వాసవుండు= ఇంద్రుడు; సకల 
సురగణంబులతోన్‌+పన్ని= సకల దేవసమూహాలతో కూడి; ఆ+నరునిపైన్‌ వచ్చి= అర్జునుడిపై తలపడి; ఖాండవంబు+ 
కాల్పకుండన్‌= ఖాండవవనాన్ని దహించేయకుండా; కావన్‌+చాలెనే?= కాపాడగలిగినాడా?; (బ్రదుకునకున్‌+ఆసపడు మగలకున్‌= 
ప్రాణంమీద ఆశగల వీరులకు; ఆతనిన్‌+మార్కొనవచ్చునే?= అర్జునుడిని ఎదుర్కొనటం సాధ్యమా?; రాధేయునకున్‌ 
వచ్చున్‌+కాక= కర్గుడికి సాధ్యమవుతుందేమో కాని; అనుటయున్‌= అని అడుగగా. 


తాత్సర్యం: సంజయుడి మాటలు విని ధృతరాష్టుడు ఇట్టా ప్రశ్చలు వేయసాగాడు. >>, ధర్మరాజు తమ 
€> ౧M (ac) 

వ్యూహాలను ఏ విధంగా ఏర్పరచుకొన్నారు? కర్ణుడు అతడిపైకి వెళ్ళినపుడు అర్జునుడు ఎక్కడున్నాడు? అతడే ఉంటే 

కర్ణుడు అట్టా చేయగలిగేవాడా? ఖాండవవనదహనం సందర్భంలో దేవేంద్రుడు సకల దేవగణంబులతో అర్జునుడి 

మీదికి దండెత్తి ఖాండవాన్ని కాల్పకుండ రక్షించగలిగాడా? బ్రతుకుమీద ఆశగల వీరులతని నెదుర్కొనగలరా? అది 

ఒక్క కర్గుడికే సాధ్యం కాగలదేమో! 


204 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: ఈ (ప్రశ్ళ పరంపరవలన ధృతరాష్ట్రుడి ఆతురత వ్యక్తమవుతున్నది. 


తే. अथ లను సంజయుం డమ్మహీశ్వరునకు । 'నంగపతి మోహరంబు తెజింగు, ధర్మ 
సుతుని యొడ్డు విధంబు, నర్జును(డు వారి । పోరునెడ లేమియును మీ(ది పోరు వినుము. 144 


ప్రతిపదార్హం: సంజయుండు= సంజయుడు; ఆ+మహీశ్వరునకున్‌= ధృతరా(ప్టడితో; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; 

> €> > 
९907१23९, మోహరంబు, @९७0१>= न> వ్యూహవిధానం; ధర్మసుతుని, ఒడ్డు, వధంబు= ధర్మరాజు పన్నిన వ్యూహరచన; 
అర్జును(డు; వారిపోరు+ఎడన్‌= వారి యుద్దసమీపంలో; లేమి= లేకపోవటం; మీందిపోరు= తర్వాత కొనసాగిన యుద్దం; 
వినుము= వినుము. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడి ప్రశ్ళలకు సంజయుడు ఇట్లా సమాధానం చెప్పాడు. 'కర్గుడి వ్యూహరచన, ధర్మరాజు 
ప్రతివ్యూహరచన, అర్జునుడు అక్కడ లేకపోవటం, అప్పటి యుద్దవిశేషాలు వివరంగా చెప్పుతాను వినుము. 


వ.  కృపాచార్యుండును గృతవర్మయు మాగధులు వలపట, శకునియు నులూకుండును గుట్టిపు దడంబులతో 
వారికెలనను, సంశప్తక గణం బిరువది నాలుగు వేలు రథిక ముఖ్యు లగ్గలిక నుల్లసిల్లి దాపటను, నీ 
కొడుకులందు( గొందటు కాంభోజ శక యవన సైన్య సమేతంబుగా వారియవులను, బాహుబల భాసితుండై 
దుశ్శాసనుండు వెనుకనుం, గతిపయసోదర పరివృతుండై, కురురాజు పిటుందను, నశ్వత్థామ ప్రముఖ 
యోధులు గరినికరకృత సన్నాహులై యన్నరపతి నియోగింప నతనిపజ్జ నిలువ నిజపుత్రులు( దన 
చుట్టును గదిసి యెసకమెస(గు పరవశంబున 2०69009 సూతసూనుండు సేనాముఖంబునకుం దిలకంబై 
నిలిచి వొలిచె నట్లు మోహరించి మదకల మాతంగంబుల తటిచు కతంబున మొయిళ్ళ మొత్తంబుల కైవడిం 
గాజుకొను నమ్మొన నురవడి నడిపించు నా కర్టునిం గనుంగొని కౌంతేయాగ్రజుండు గాండీవి రావించి యి 
ట్లనియె. 145 


ప్రతిపదార్థం: కృపాచార్యుండును, కృతవర్మయున్‌= కృపాచార్యుడు, కృతవర్మ; మాగధులు= మగధదేశ వీరులు; వలపటన్‌= 
కుడివైపు; శకునియున్‌+ఉలూకుండును= శకుని, ఉలూకుడు; గుజ్ట్ణపు దడంబులతోన్‌= అశ్యసైన్యంతో; వారికెలనను= వారి 
ప్రక్క; సంశప్తక గణంబు= (త్రిగర్త దేశీయులు; ఇరువది నాలుగువేలు రథికముఖ్యులు= ఇరవైనాలుగువేలమంది రథికవీరులు; 
అగ్గలికన్‌+ఉల్లసిల్లి= శౌర్యంతో ఒప్పి; దాపటను= ఎడమవైపున; నీ కొడుకులందున్‌+కొందణు= నీ కొడుకులలో కొందరు; 
కాంభోజ, శక, యవన, సైన్య, సమేతంబుగాన్‌= కాంభోజ, శక, యవన రాజుల సైనికులతో కూడి; వారి+అవులను= 
వారిఅవతల; దుశ్శాసనుండు= దుశ్శాసనుడు; బాహుబలభాసితుండు+అయి= భుజబలంతో (ప్రకాశిస్తూ; వెనుకనున్‌= వెనుకవైపు; 
కురురాజు= దుర్యోధనుడు; కతిపయ, సోదర, పరివృతుండు+అయి= కొందరు తమ్ములతో కలిసి; పిణుందనున్‌= ఆ 
వెనుకనూూ; అశృత్తామ (ప్రముఖయోధులు= అశ్వృత్తామ మొదలగు వీరులు; కరినికర కృత, సన్నాహులు+అయి= గజిసైన్యంతో 
కూడినవారై; ఆ+నరపతి నియోగింపన్‌= దుర్యోధనుడు నియమించగా; అతని పజ్జన్‌ నిలువన్‌= కర్గ్షుడిప్రక్క నిలబడి ఉండగా; 
సూతసూనుండు= కర్గుడు; నిజపుత్రులున్‌= తన కుమారులు; తన చుట్టునున్‌+కదిసి= తన చుట్టుచేరి; ఎసకము+ ఎస 
గు+పరవశంబునన్‌+మెణయన్‌= అతిశయ దర్పంతో ఒప్పగా; సేనాముఖంబునకున్‌+తిలకంబు+అయి= సేన అగగ్రభాగానికి 
బొట్టుగా; నిలిచిపొలిచెను= నిలిచి ఒప్పారాడు; అట్టు మోహరించి= ఆ విధంగా వ్యూహం పన్ని; మదకల మాతంగంబుల= 
మదపుటేనుగుల; తజచు కతంబును= ఆధిక్యంచేత; మొయిళ్ళ మొత్తంబుల కైవడిన్‌= మబ్బుల గుంపువలె; కాణుకొను= 
సందడి చేయుచున్న; ఆ+మొనను= ఆ వ్యూహాన్ని; ఉరవడిన్‌+నడిపించు= వేగంగా నడిపిస్తున్న; = కర్గునిన్‌+కనుంగొని= 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 205 


ఆ కర్గుడిని చూచి; కౌంతేయ+అ(గ్రజాండు= ధర్మరాజు; గాండీవిన్‌ రావించి= అర్జునుడిని పిలిచి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా 
అన్నాడు: 


తాత్సర్యం: కర్గుడి వ్యూహానికి కుడివైపు కృపాచార్యుడు, కృతవర్మ, మగధవిరులు; వారి ప్రక్కన శకుని, ఉలూకుడు; 
ఎడమవైపు (త్రిగర్తవీరులు; వారిప్రక్కన కాంభోజ శకయవనులతో కూడిన కౌరవులు; వెనుకవైపు దుశ్శాసనుడు; 
అతడి వెనుక సోదర సమేతుడైన దుర్యోధనుడు నిలిచి ఉండగా, కర్గుడు తన ప్రక్కన అశృత్తామ మున్నగు ఏరులు, 
తన చుట్టు తన కుమారులతో కూడినవాడై दण्ट అ(గ్రభాగంలో తిలకంగా (ప్రకాశించాడు. మదగజాలు 
అధికంగా ఉండి మేఘసమూహాల వలె శబ్దం చేస్తున్న ఆ సేనను ముందుకు నడిపిస్తున్న కర్ణుడిని చూచి, ధర్మరాజు 
అర్జునుడిని పిలిచి అతడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: కరుడు పన్నినవ్యూహం మకరవ్యూహం. తుండం కర్గుడు. శకుని, ఉలూకుడు రెండు కన్నులు కంఠస్థానంలో 
రారాజు తమ్ములు, ఉదరస్థానంలో దుర్యోధనుడు ఉన్నారు. కృతవర్మ, కృపాచార్యుడు రెండు పాదాలు. ఇది పదహారవరోజు 
సం(గ్రామం. 
ఉ. 'సూతతనూజు మోహరము సూచితె? యెంతయు గట్టియై సము 

ద్ద్వోతిత २०6८ దోచె నది యుక్కునC (296 యిబ్బలంబు ని 

= జ 
ర్టూతము సేయకుండ(గ నెదుర్మొని యెమ్మెయి నిల్వరింత మ 
28 విధింపుమా? బలుపు నేర్పును దద్‌జ్ఞులు పిచ్చలింప(గన్‌.' 146 


ప్రతిపదార్థం: సూత, తనూజు, మోహరము= సూతసుతుడైన కర్ణుడి వ్యూహం; చూచితె?= చూచావా?; ఎంతయున్‌ గట్టి 
ఐ= ఎంతో దృఢమై; సముద్దోతిత భంగిన్‌+తోశచెను= ఉజ్జ్వలంగా కనిపిస్తున్నది; అది= ఆ సేన; ఉక్కునన్‌+పైన్‌+పడి= 
శౌర్యంతో మనపై విజృంభించి; ఈ+బలంబు= (మన) సేనను; నిర్ణూతము చేయక+ఉండయగన్‌= చెదరగొట్టకుండా; ఎదుర్కొని= 
ఎదిరించి; ఏ+మెయిన్‌= ఏ విధంగా; నిల్వరింతము= అడ్డుకొనగలమో; తద్‌జ్ఞాలు= విజ్ఞాలు; బలుపు, నేర్పును= మన బలము, 
నేర్పు; పిచ్చలింప(గన్‌= (ప్రశంసించగా; ఆ+నీతి= ఆ వ్యూహ పద్దతిని; విధింపుమా!= రూపొందించుము. 

తాత్సర్యం: సూతపు(త్రుడైన इत వ్యూహం చూచావా? ఎంతో దృఢంగా, దేదీప్యమానంగా అగుపిస్తూ ఉంది. ఆ 
సేన బలంతో మన సేనమీద పడి చెదరగొట్టకుండా, ఏ విధంగా దానిని ఎదుర్కొని అడ్డుకోగలమో, ఆ విధంగా 
- మన బలాన్ని, నేర్పును విజ్ఞాలు ప్రశంసించేటట్లుగా వూఃహరచన చేయుము. 


వ. అనుటయు 9006 నందనుండు. 147 


ప్రతిపదార్హం: అనుటయున్‌= (ధర్మరాజు) అనగా; సం(క్రందన నందనుండు= అర్హునుడు. 
: ड ९ E ర్త 


తాత్సర్యం: అని అనగా, ధర్మరాజు మాటలకు అర్జునుడు. 


తే. సారవంత మై కర్ణుని సైన్య మురవ । 8०८०८ గా కేమి దీనికి నృపవరేణ్య! 
పూని చేయంవగలయు¢ బ్రధానకార్య । మతని సమయించుటయ; నాకు నది ९८०?" 148 


206 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: నృపవరేణ్య!= రాజా!; पु సైన్యము; సారవంతము+అయి= ్రేష్ట్రమై; ఉరవణించున్‌+కాక+ఏమి?= విజృంభిస్తే 


ఏమి?; దీనికిన్‌= దీనికి; (ప్రధాన కార్యము= ముఖ్యమైన పని; నాకున్‌= నాకు; పూని= పూనుకొని; చేయంగవలయున్‌= 
చేయవలసి ఉన్నది; అతనిన్‌+సమయించుటయ= इपर సంహరించటమే; అది= ఆ పని; భరంబె?= కష్టమా? 


తాత్సర్యం: పటిష్టమైన కర్గుడి సేన విజృంభించి మనపైకి వస్తే రానిమ్ము. కాని, దానికి ప్రతిగా మనం చేయదగిన 
ముఖ్యమైన పని అతడిని సంహరించటం. అది నాకు కష్టమైన పని కాదు. 


వ. అనిన విని యమ్మనుజపతి యతని కిట్లను 'నట్లేని నీవు రాధోయుని గెలువుము; భీమసేనుండు 
సుయోధనుని, నకులుండు వృషసేనుని, సహదేవుండు సౌబలుని, శతానీకుండు దుశ్శాసనుని, సాత్యకి 
కృతవర్మను, ధృష్టద్యుమ్నుండు ద్రోణపుత్రుని, ద్రౌపదేయులు శిఖండియుం దారును దక్కటి ధార్తరాష్త్రులం 
దలపడువా; రేను గృపాచార్యుని తోడం బెనంగెద' ననుటయు 'నట్లకాక' యని యతండు మున్ను దను 
నిలిచిన నెలవునకుం జనునెడ నయ్యుధిష్టిరు పనుపు తెటింగు వారలందటికు నెటింగించె; నతండు వలపటి 
వలన సైన్యాగ్రవర్తి యయ్యును, వృకోదరుండు వామపార్శ్వవర్తి యయ్యును. శైనేయ ద్రౌపదేయ 
సమేతంబుగా నప్పాండవాగ్రజుండు మధ్యభాగస్థుండయ్యు నున్న యమ్మోహరం బా సూతనందను మొన 
యురవడి సరకు గొనక మార్మొనియె ననవుడు నాంబికేయుండు. 149 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= (అర్జునుడు) అనగా విని; ఆ+మనుజపతి= ఆ ధర్మరాజు; అతనికిన్‌+ఇట్టు+అనున్‌= అతడితో 
ఇట్లా అన్నాడు; అట్లు+ఏనిన్‌= అట్టా అయితే; నీవు, రాధేయునిన్‌, గెలువుము= నీవు इदु జయింపుము; భీమసేనుండు 
సుయోధనునిన్‌= భీముడు దుర్యోధనుడిని; నకులుండు వృషసేనునిన్‌= నకులుడు వృషసేనుడిని; సహదేవుండు సౌబలునిన్‌= 
సహదేవుడు శకునిని; శతానీకుండు దుశ్ళాసనునిన్‌= శతానీకుడు దుశ్ళాసనుడిని; సాత్యకి కృతవర్మను= సాత్యకి, కృతవర్మను; 
ధృష్టద్యుమ్నుండు (ద్రోణపు(త్రునిన్‌= ధృష్టద్యుమ్నుడు అశృత్తామను; (ద్రౌపదేయులు= ఉపపాండవులు; శిఖండియున్‌+తారును= 
శిఖండి తాము కలిసి; తక్కటి ధార్తరాష్టులన్‌= మిగతా కౌరవులను; తలపడువారు= ఎదుర్కొంటారు; ఏను+కృపాచార్యుతోడన్‌= 
నేను కృపాచార్యుడితో; పెనంగెదను+అనుటయును= తలపడతాను అని అనగా; అతండు= అర్జునుడు; అట్లకాక+అని= 
సరే అని; మున్ను+తలన నిలిచిన నెలవునకున్‌= ముందు తానున్న స్థలానికి; చను+ఎడన్‌= వెళ్ళేటప్పుడు; ఆ+యుధిష్టిరు= 
ధర్మరాజుయొక్క; పనుపుతెజంగు= ఆజ్ఞావిషయం; వారలందజకును+ఎతింగించెను= వారందరికీ తెలిపాడు; అతండు= 
అర్జునుడు; వలపటివలనన్‌= కుడివైపు; సైన్య+అ(గ్రవర్తి+అయ్యును= సైన్యానికి ముందుండగా; వృకోదరుండు= భీముడు; 
వామపార్శ్యవర్తి+అయ్యును= ఎడమవైపు నిలువగా; ఆ+పాండవ+అ(గ్రజుండు= ఆ ధర్మరాజు; మధ్యభాగస్థుండు+అయ్యును= 
నడమనుండగా; ఉన్న= నిలిచిన; ఆ+మోహరంబు= ఆ వ్యూహం; ఆ సూతనందను మొన+ఉరవడిన్‌= <© వూహ 
వేగాన్ని; సరకుగొనక= లెక్కచేయక; మార్కొనియెన్‌= ఎదుర్కొన్నది; అనవుడున్‌+ఆంబికేయుండు= (సంజయుడు) అని 
చెప్పుగా ధృతరాప్టుడు. 


తాత్సర్యం: కర్గుడి సైన్యంలోని వారితో పాండవసేనలోని వీరులు ఎవరెవరు ఎట్లా తలపడాలో ధర్మరాజు అర్జునుడితో 
చెప్పాడు. అర్జునుడు తన సేనలోని వారికి ఆ విధానాన్ని వివరించి తన వ్యూహంతో కౌరవసేనను ఎదుర్కొన్నాడు. 
అప్పుడు సంజయుడితో ధృతరాష్టు డిట్టా అన్నాడు: 


నిశేషం: दूर మకరవ్యూహానికి ప్రతిగా అర్జునుడు అర్దచంద్ర వ్యూహాన్ని ఏర్పరచాడు. తాను అగ్రస్థానంలో ఉండి 
భీమధృష్టద్యుమ్నులను రెండు పార్మ్య్వాలలో నిలిపాడు. మిగిలిన ముగ్గురు పాండవులు వారి వెనుక ఉన్నారు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 207 


మ. “నరుడమ్మె విని వచ్చె నన్నరునకు నృంశప్తకశ్రేణికి 
నుర మత్యుద్దట భంగి జెల్లుటయు మున్ఫూచించితీ వయ్యుధి 
ష్టిరునిం గర్జు(డు దా(కి యోర్డె ననియుం జెప్పంగ వింటిన్‌ రణం 
బరయం జిత్రము; సెప్పు మత్తెటిగు సువ్యక్తంబుగా సంజయా! 150 


ప్రతిపదార్థం: సంజయా!; నరు(డు= అర్హ్జునుడు; ఆ+మై, వినివచ్చెన్‌= ఆ విధం (ధర్మరాజుమాటలు) విని వచ్చాడు; ఆ+ 
నరునకున్‌= అర్జునుడికి; సంశప్తక, (శ్రేణికిన్‌= (త్రిగర్తవీరుల సమూహానికి; అతి+ఉద్భటభంగిన్‌= ఎంతో భయంకరంగా; 
దురము= యుద్దం; చెల్లుటయున్‌= జరగటం; ఈవు= నీవు; మున్‌+సూచించితి(వి)= ఇంతకుముందు చెప్పావు; ఆ+ 
యుధిష్టిరునిన్‌= ఆ ధర్మరాజును; కర్గుఃడు తాకి; ఓర్భెను+అనియున్‌= ఓడించాడని కూడా; చెప్పంగ వింటిన్‌= చెప్పగా 
విన్నాను; అరయన్‌= చూడగా; రణంబు చిత్రము= యుద్దం విచిత్రమైనది; ఆ+తెబగు= ఆ విధము; సువ్యక్తంబుగాన్‌= 
విశదంగా; చెప్పుము= వివరించుము. 


తాత్సర్యం: 'అర్జునుడికీ (త్రిగర్హ వీరులకు ఘోరయుద్దం జరిగిందనీ, కర్ణుడు ధర్మరాజు పైబడి ఓడించాడనీ నీవు 
చెప్పగా నేను విన్నాను. సంజయా! చిత్రమైన ఆ యుద్దవిశేషాలు వివరంగా చెప్పుము.” 


వ. అని యడిగిన సంజయుం డమ్మానవపతి కిట్లను 'నట్లు ధర్మజుండు సెప్పె(; గాని యయ్యిరువాయగుం గదిసినప్పు 
డన్నియమంబు నడవక కయ్యంపు టౌచిత్యంబున నొండు దెటింగు సెల్లె నది యెలింగించెద నవధరింపు; 
మవ్విధంబున మొనలు రెండును నొండొంటిం దార్మొను సమయంబున సవ్యసాచి छ నడచు చక్కటికి 
నడరం ८६०९25९ గ్రాలు కపికేతనంబు గనుంగొని తెంపు పెంపున( 82029९59 ०८ ద్రిగర్లాది సంశప్తకులు 
సరభసంబుగా నడ్డపడి పైకొని తఖిమి పొంగిన పయోనిధిం బోలిన నబ్బలియుండు సెలియలికట్టం బోలి 
నిలువరించి మాతంగ ప్రముఖ సేనాంగ సకలాంగ శకలంబుల నిలాతలంబు గప్పుచుండ నొండొండ పేర్షి 
యా బలం బా బలమర్దన నందను నరదంబు ముంచికొనిన నవ్వీరుండు విజృంభిత విక్రముండై బడబాగ్ని 
కీలాకలాపంబు చందం బగు సాయక నికాయంబు నిగిడించుచు నెక్కుడుమదంబున నమ్మూ(కలం 
ద్రెక్కొనుచుండ( దత్తకారం బాలోకించి రాధేయునకు శల్యుం డి ట్లనియె. 151 


ప్రతిపదార్థం: అని+అడిగినన్‌= అని అడుగగా; సంజయుండు= సంజయుడు; ఆ+మానవపతికిన్‌= ధృతరాష్టుడితో; ఇట్టు+ 
అనున్‌= ఇట్టా అన్నాడు; అట్లు ధర్మజుండు+చెప్పెన్‌+కాని= ఆ విధంగా ధర్మరాజు చెప్పాడు (నియమించాడు) కాని; 
ఆ+ఇరువాణగున్‌+ కదిసినప్పుడు= ఆ రెండు పక్షాలూ తలపడినప్పుడు; ఆ+నియమంబు నడవక= ఆ నియమం కుదరక; 
కయ్యంవు+ జొచిత్యంబునన్‌= యుద్ద పు జొచిత్యంతో; ఒండు తెజంగు చెల్లెను= వేరేవిధంగా జరిగింది; 
అది+ఎణింగించెదను+అవధరింపుము= దానిని వివరిస్తాను వినుము; ఆ+విధంబునన్‌= ఆ విధంగా; మొనలు రెండునున్‌= 
సైన్యాలు రెండూ; ఒండు+ఒంటిన్‌+తార్కొను, సమయంబునన్‌= ఒకదానిని మరొకటి ఢీ కొన్న సమయంలో; సవ్యసాచి= 
అర్జునుడు; కర్షు+నడచు చక్కటికిన్‌= కర్షుడు నడుచు చోటికి; అడరన్‌+కడంగినన్‌= పూని విజృంభించగా; (క్రాలు 
కపికేతనంబు+కనుంగొని= ప్రకాశిస్తున్న కపిధ్వజాన్ని చూచి; (త్రిగర్త+ఆది సంశప్తకులు= త్రిగర్తీయులు మున్నగు సంశప్తకులు; 
తెంపుపెంపునన్‌= పొంపిరిపోవుచున్‌= ధైర్యంతో విజృంభిస్తూ; సరభసంబుగాన్‌+అడ్డపడి= వేగిరంగా అడ్డుకొని; పైకొని తటిమి= 
పైబడి తరిమి; పొంగిన పయోనిధిన్‌+పోలినన్‌= ఉప్పొంగిన సముద్రాన్ని పోలగా; ఆ+బలియుండు= ఆ వీరుడు (అర్హునుడు); 
చెలియలికట్టన్‌+పోలి= చెలియలికట్టవలె; నిలువరించి= అడ్డుకొని; మాతంగ (ప్రముఖ, సేనా+అంగ= మదగజాలు మొదలైన 


208 శ్రీమదాంధ్ర మహాభారతము 


సేనాంగాలయొక్క; సకల+అంగశకలంబులన్‌= అన్ని అవయవాల ముక్కలు; ఇలా తలంబు+కప్పుచుండన్‌= భూమండలాన్ని 
కప్పుతుండగా; ఒండు+ఒండ ऊद ఒకదానిపై ఒకదాన్ని పేర్చి; ఆ బలంబు= సంశప్తకసేన; ఆ బలమర్హన నందను= 
అర్జునుడి; అరదంబు ముంచికొనినన్‌= రథంపై (క్రమ్ముకొనగా; ఆ+వఏరుండు= అర్జునుడు; విజృంభిత, విక్రముండు+ఐ= 
విజృంభించిన పరా(క్రమం కలవాడ్డై; బడబా+అగ్నికీలా కలాపంబు చందంబు+అగు= బడబాగ్ని జ్వాలల సమూహము వంటి; 
సాయకనికాయంబు= బాణసమూహం; నిగిడించుచున్‌= కురిపిస్తూ; ఎక్కుడు మదంబునన్‌= అతిశయించిన గర్వంతో; 
ఆ+మూశకలన్‌+(తెక్కొనుచుండన్‌= శృత్రుసేనలను సంహరిస్తుండగా; తద్‌+(ప్రకారంబు+ఆలోకించు= ఆ పరిస్థితిని చూచి; 
శల్యుండు= శల్యుడు; రాధేయునకున్‌= కర్గుడితో; ఇట్లు+అనియెన్‌= ఇట్లా అన్నాడు: 


తాత్సర్యం: అని అడుగగా, సంజయుడు ధృతరాష్టుడితో ఇట్టా అన్నాడు. ఆ విధంగా ధర్మరాజు చెప్పాడుగాని, 
ఇరుపక్షాల సైన్యాలు ఢీ కొన్నప్పుడు ఆయన చెప్పినట్లు జరుగలేదు. మరో విధంగా జరిగింది. అది చెపుతాను విను. 
రెండు సైన్యాలు ఢీ కొన్నప్పుడు అర్జునుడు కర్గుడున్న చోటికి వచ్చి, అతడి మీద విజృంభించాడు. మెరుస్తున్న అతని 
కపికేతనాన్ని చూచి, (త్రిగర్తకులు మొదలైన సంశప్తకులు అతిశయించిన సాహసంతో అతివేగంగా వచ్చి అడ్డుపడి, 
పొంగిన సముద్రంలా అగుపించారు. అయినా ఆ బలశాలి అర్జునుడు చెలియలి కట్టవలె ఆ సైన్యసాగరాన్ని 
నిలువరించాడు. గజసైన్యం మొదలుగా చతుర్విధసైన్యాల సకలావయవాల ముక్కలు నేలను కప్పుతుండగా, 
ఒక్కొక్కటిగా వాటిని పేర్చి, ఆ (త్రిగర్తాది సంశప్తకుల సైన్యం అర్జునుని రథాన్ని ముంచింది. అప్పుడు అర్జునుడు, 
విజృంభించిన పరాక్రమంతో బడబాగ్ని జ్వాలలవంటి బాణ సమూహాలు ప్రయోగిస్తూ, అతిశయించిన గర్వంతో ఆ 
శత్రు సమూహాలను సంహరించసాగాడు. అది చూచి కర్గుడు శల్యుడితో ఇట్టా అన్నాడు. 


ఉ. “అల్లదె యర్జున ధ్వజ విహారము గాన(గనయ్యెడుం గపీం 
ద్రోల్లసనంబునన్‌ మెజిపి యుద్ధ్దటులైన త్రిగర్తు లేపు శో 
భిల్ల(గ వారె! యన్నరుని బెట్టుగ దాయి; రతండు నంప సె 
న్వెల్లి నిగిడ్డి ముంచె నదె నింగి గుణధ్వని వొంగ వారలన్‌.” 152 


ప్రతిపదార్థం: అల్లదె= అదిగో; అర్జున ధ్వజవిహారము= అర్డునుడి కేతనం విహరించటం; కపి+ఇం(ద్ర+ఉల్లసనంబునన్‌, 
మెజుసి= హనుమంతుడి కాంతితో (ప్రకాశిస్తూ; కాన(గన్‌+అయ్యెడున్‌= కనిపస్తున్నది; ఉద్భటులు+అయిన (త్రిగర్తులు= 
బలశాలులైన త్రిగర్తదేశపు వీరులు; వారె= అదిగో; ఏపు, శోభిల్లంగన్‌= గర్వం (ప్రకాశిస్తూ ఉండగా; ఆ+నరుని= ఆ అర్జునుడిని; 
బెట్టుగన్‌+తా(కిరి= గట్టిగా ఎదుర్కొన్నారు; అతండును= అర్జునుడు; అదె= అదుగో; నింగిన్‌= ఆకాశంలో; గుణధ్యని 
పొంగన్‌= వింటినారి ధ్వని వ్యాపించగా; వారలన్‌= (త్రిగర్తీయులను; అంప సెను+వెల్లి= అమ్ముల (ప్రవాహం; నిగిడ్చి= 
వ్యాపింపచేసి; ముంచెన్‌= ముంచాడు. 


తాత్సర్యం: అదిగో! రణభూమిలో కపీం(ద్రుడైన హనుమంతుని చిహ్నం (ప్రకాశించగా, అర్జునుడి ధ్వజవిహారం 
(రథవిహారం) అగుపిస్తున్నది. ఆ అగుపించే వారే (త్రిగర్తులు. (ప్రకాశించే గర్వంతో అర్జునుని గట్టిగా ఎదుర్కొన్నారు. 
అడుగో! ©>: తన వింటి అలై త్రాటి ధ్వని ఆకాశం అంతా వ్యాపించగా, వాళ్ళను బాణాలవెలువలో 

జ | ౧ 
ముంచాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 209 


వ. అని చెప్పి చూపె బదంపడి భారద్వాజ పుత్రుని బరవసంపు మాటల నాటోపంబు మిగిలి మన రథధికులు 

గవిసిన దారుణ రణం బయ్యె నని యాకర్ణించి తది యేర్చ్పడ వినుము వివరించెద. 153 
ప్రతిపదార్థం: అని, చెప్పి, చూపెన్‌= అంటూ చూపించాడు; భారద్వాజ పుత్రుని= అశృత్తామయొక్క; బరవసంపు మాటలన్‌= 
ధైర్యవచనాలకు; ఆటోపంబు మిగిలి= గర్వం అతిశయించి; మన రధికులు కవిసినన్‌= మన వీరులు సైబడగా; దారుణ 


రణంబు+అయ్యెనని= ఘోరయుద్దం జరిగిందని; ఆకర్షించి తి(ని)= విన్నాను; అది= ఆ విషయం; ఏర్పడన్‌= స్పష్టమగునట్టు; 
వివరించెదన్‌ వినుము= వివరిస్తాను వినుము. 


తాత్సర్యం: అని శల్యుడు చూపించాడు. ఆపై అశృత్తామ ధైర్యపూరిత వాక్కులు విని మన వీరులు శత్రువులపై 
బడగా, రణం తీవ్రమైంది. దాన్ని వివరిస్తాను వినుము. 


సీ. కృపుం౭డు సౌబలు(డును గృతవర్మయును నలి జెలయగు మూశకలతోడం బెలుచం గవిసి 
కాశ కైకయ మాత్స్య కోసల పాండ్యాది । 2०९००९८ దాకి రగ్గలిక మెబియ 
నా రెండు వాగుల నాయుధంబుల యెటి । 28०06९०८ బొళ్ళ్యును మింట 2००८६००८ 
జూడ నక్కజముగ శోణిత ధారలు । ప్రచుర ధూళీ తిమిరముల నడప 


తే, భగ్న రథములు నిపతితేభములు నిహత । హయములును మృతభటులును రయమునకు వి 
ఘాత మొనరింప నున్మద గమనభంగు । లందు వెరవులు మెబయ బోరాడి రధిప! 154 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; కృపుడు సౌబలు(డును కృతవర్మయును= కృప, శకుని, కృతవర్శలు; నలిన్‌+చెల(గు, 
మూ(కలతోడన్‌= మిక్కిలి చెలరేగిన సైనికులతో; పెలుచన్‌+కవిసి= తీవ్రంగా తాకి; అగ్గలిక, మెణయన్‌= అతిశయమొప్పగా, 
కాశ కైకయ, మాత్స్య, కోసల, పాండ్య+ఆదిబలములన్‌+తా(కిరి= కాశ కైకయ మత్స్య కోసల పాండ్య దేశ సైన్యాలను 
ఎదుర్కొన్నారు; ఆ రెండు వా(గులన్‌= ఇరుపక్షాలవారి; ఆయుధముల+ఎణమంటలున్‌+పొళ్ళును= ఆయుధాల రాపిడితో 
కలిగిన ఎర్రని మంటలు, ధూళియు; మింటన్‌+పుడమిన్‌= నింగి నేలలందు; చూడన్‌+అక్కజముగన్‌= చూడ అచ్చెరువు 
కలిగించగా; శోణితధారలు= రక్తధారలు; ప్రచురధూళీ, తిమిరములన్‌+అడంపన్‌= దట్టమైన్‌ ధూళి అనెడి చీకట్లను అణచగా; 
భగ్నరథములు= విరిగిన రథాలు; నిపతిత+ఇభములు= కూలిన ఏనుగులు; నిహత హయములును= హతమైన అశ్వాలు; 
మృత భటులును= మరణించిన సైనికులు; రయమునకున్‌ విఘాతము+ఒనరింపన్‌= సైన్యవేగానికి అడ్డుకలిగించగా; ఉన్మద 
గమన భంగులందున్‌= తీవ్రమైన నడక విధములందు; వెరవులు, మెణయన్‌= ఉపాయాలు ఒప్పగా; పోరాడిరి= పోరు 
సలిపారు. 


తాత్సర్యం: కృపుడు, శకుని, కృతవర్మ చెలరేగిన శృత్రుసేనలతో పోరుతూ, అతిశయంతో వివిధ దేశ సైన్యాలను 
ఎదుర్కొన్నారు. వారి ఆయుధాల తాకిడికి మంటలు, పొడలు ఏర్పడ్డాయి. రక్తధారలు దట్టమైన ధూళి అనే చీకట్లను 
అణచాయి. నేలపై కూలిన రథ గజ తురగ పదాతులు తమ గమనానికి ఆటంకంగా ఉన్నా, వివిధ గతులతో 
ముందుకు సాగి వారు పోరు సలిపారు. 

వ. ఆలోన, 155 


తాత్సర్యం: అంతలో. 


210 శ్రీమదాంధ్ర మహాభారతము 
కర్లు[డు పాంచాల కుమారుల ననేకులం జంపుట (సం. 8-43 (కుంభ)) 


ఉ. మేలి మదావళంబులును మేటి హయంబులు( దమ్ము పిండు నా 
భీలత( జుట్టిరాంగ రథబృ్బందముతో( గురురాజు >, 
०४०८ 69० कतत రేణు వుదీర్ణముగా నతండు పాం 
చాల బలంబుపై నడరె శౌర్య సముద్ధటబాహువీర్యు( డై. 156 


ప్రతిపదార్థం: మేలి, మదావళంబులును= ఉత్తమ మదగజాలు; మేటి హయంబులున్‌= (శ్రేష్టమైన అశ్వాలు; తమ్ముపిండున్‌= 
సోదరసమూహం; ఆభీలతన్‌+చుట్టిరాగన్‌= భీతిగొల్పుతూ వెంటరాగా; కురురాజు= దుర్యోధనుడు; రథబృందముతోన్‌= రథ 
సముదాయంతో; రేణువు+ఉదీర్లముగాన్‌= దుమ్ము చెలరేగగా; इदु, దోః+లీలకున్‌= కర్గుడి భుజదర్చానికి; తోడ్సడన్‌+ 
కడలౌన్‌= సహాయపడటానికి పూనుకొన్నాడు; అతండు= కర్ణుడు; శౌర్య, సముద్భట, బాహువీర్యు(డు+ఐ= పరాక్రమాతిశయంతో 


కూడిన బాహుబలంకలవాడై; పాంచాల బలంబుపైన్‌+అడరెన్‌= పాంచాల సేన మీదికి విజృంభించాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు శ్రేష్ట గజ తురగ సమూహంతో, రథ సమూహంతో సోదరులతో కూడి దుమ్ము 
చెలరేగగా కర్గుడికి సహాయంగా వెళ్ళాడు. दू పరా(క్రమాతిశయంతో పాంచాల సైన్యంమీద విజృంభించాడు. 
వ. అబ్బలంబునకు బాసటయై చేది సైన్యంబును బెను(బ్రాపై పాండవానీకంబునుం దటిమిన( 25686 
దర్పంబునం బ్రదీప్తుండయి యక్కర్ణుం డా గట్టి మూ(కలం దటిసి మెటుంగు వాలమ్ములు వటిప. నవి పీనుంగు 
పెంటలగుచుండ నుఅిక యుక్కునం బొదివిన బలు మగలకుం గీర్తియు స్వర్గంబును నొసంగి, తమ 
వారికంటె( బ్రమోద భరితులం జేయుచు సాయకాసారంబులు వర(గించుచు బహువిధ రథ ప్రచారంబు 
లుల్లసిల్ల నా సేనలును గృప కృతవర్మాది యోధ బృందంబులతో( బెనంగు మొనలును నొక్కటిగా' గలంచి 
యందు శోణిత జలంబునను మాంసమజ్ఞూ మస్తిష్క కర్ణమంబులను బతితాతపత్ర హంసంబులనుం 
బొలుచునట్టి నదీ ప్రవాహంబులు వజిపె ననుటయు ధృతరాష్తుండు ధర్మనందనుం గర్జుండు గదియు నప్పు 
డతని కక్కడ నడ్డపడుట కెవ్వరు గడంగి? రిక్కడ నితనికిం దోడ్సడ నెవ్వారు గలిగి రనుటయు సంజయుం 
డవ్విభున కి ట్లనియె. 157 


ప్రతిపదార్థం: ఆ+బలంబునకున్‌= పాంచాల్యేనకు; బాసట+ఐ= అండగా; చేది సైన్యంబును= చేది దేశ సైన్యాన్ని; పెను+ 
ప్రాపు+అయి= పెద్ద రక్షణగా; పాండవ+అనీకంబునున్‌= పాండవసైన్యాన్ని; తటిమినన్‌= పంపగా; ఆ+కర్షుండు= ఆ इरः; 
268१5 దర్పంబునన్‌+(ప్రదీప్తండు+అయి= హెచ్చిన గర్వంతో ప్రకాశిస్తూ; ఆ గట్టిమూ(కలన్‌+దరిసి= ఆ బలమైన సేనలను 
తాకి; మెణుంగు వాలమ్ములు+పఅుపన్‌= మెరిసే బాణాలను వేయగా; అవి= శత్రుసేనలు; పీనుంగు పెంటలు+అగుచుండన్‌= 
శవాల (ప్రోవులు అగుచుండగా; ఉబిక= లక్ష్యపెట్టక; ఉక్కునన్‌= గర్వంతో; పొదివిన= తాకిన; బలుమగలకున్‌= బలవంతులగు 
వీరులకు; కీర్తియున్‌, స్వర్గంబునున్‌+ఒసంగి= యశస్సు స్వర్గప్రాప్తి కలిగించి; తమవారికంటెన్‌= తమ పక్షంలోని వీరులకంటె; 
ప్రమోదభరితులన్‌+చేయుచున్‌= ఆనందభరితులుగా చేస్తూ; సాయక+ఆసారంబులు, పర(గించుచున్‌= బాణవర్షం కురిపిస్తూ; 
బహువధరథ ప్రచారంబులు+ఉల్లసిల్లన్‌= వివిధ రథ గతులతో ఒప్పుగా; ఆ సేనలును= పాంచాల సైన్యాలూ; కృప, కృతవర్మ+ఆది 
యోధ బృందంబులతోన్‌= కృప, కృతవర్మ మొదలైన వఏరులతో; పెనంగు మొనలును= పోరుతున్న వివిధ దేశవీరులు; 
ఒక్కటిగాన్‌+కలంచి= మొత్తం అందరినీ కలతపెట్టి; అందున్‌= ఆ యుద్దంలో; శోణితజలంబునను= రక్తమనెడి నీటితోనూ; 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 211 
మాంస మజ్జామస్తిష్కకర్ణమంబులనున్‌= మాంసం, ఎముకల్లోని కొవ్వు మెదడు అనెడి బురదతో; పతిత+ఆతప(త్ర 
హంసంబులనున్‌= పడిపోయిన శ్రేష్టమయిన గొడుగులనే హంసలతో; పొలుచునట్టి= నిండిన; నదీ ప్రవాహంబులు పరపెను= 
నదీ ప్రవాహాలు కలిగించాడు; అనుటయున్‌= అని(సంజయుడు) అనగా; ధృతరాష్టుండు= ధృతరాష్టుడు; ధర్మనందనున్‌= 
ధర్మరాజును; కర్గుండు+కదియు+అప్పుడు= కర్గుడు తాకినప్పుడు; అతనికిన్‌= ఆ కర్గునికి; అక్కడన్‌+అడ్డుపడుటకున్‌= 
అక్కడ అడ్డుకొనటానికి; ఎవ్వరు+కడంగిరి?= ఎవరు పూనుకొన్నారు; ఇక్కడన్‌= ఇక్కడ; ఇతనికిన్‌+తోడ్సడన్‌= కర్గుడికి 
తోడ్సడటానికి; ఎవ్వారు+కలిగిరి+అనుటయున్‌= ఎవ్వరు ముందుకు వచ్చారు అని అడుగగా; సంజయుండు; ఆ+విభునకున్‌+ 
ఇట్టు+అనియెన్‌= ఆ ధృతరాష్టుడితో ఇట్టా అన్నాడు: 


తాత్సర్యం: ఆ పాంచాల సైన్యానికి బాసటగా చేది, పాండవసైన్యాలు రాగా, इतर, అతిశయించిన గర్వంతో 
వెలుగుతూ బలమైన ఆ సైన్యాలను సమీపించాడు. మెరిసే బాణాలు ప్రయోగించాడు. ఆ సైన్యాలు పీనుగుల 
కుప్పలు కాసాగాయి. అయినా అది లెక్కపెట్టక గర్వంతో తన్నెదుర్కొన్న మేటివీరులకు కర్గుడు కీర్తిని, స్వర్గ ప్రాప్తిని 
కలుగచేశాడు. అవి కలుగచేసి తమ వైపు వీరులకంటె వారినే ఎక్కువ సంతోషపరిచాడు. శరవర్గాన్ని కురిపిస్తూ, వివిధ 
రథ గతులతో ఆ సేనలను, కృప కృతవర్మాది యోధులతో పెనగుతున్న శృత్రుసేనలను ఒకే విధంగా కలతపెట్టాడు. 
రక్తం నీరుగా, మాంసం, ఎముకల్లోని కొవ్వు, మెదడు బురదగా, పడిపోయిన గొడుగులు హంసలుగా నదీ 
(ప్రవాహాలు ఏర్పడేటట్లు చేశాడు” అని, సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు విని - కర్ణుడు, ధర్మరాజును ఎదుర్కొన్నప్పుడు 
ఇతడిని అడ్డుకోవటానికి ఆ వైపు (పాండవులవైపు) ఎవరు ప్రయత్నించారు? ఈ వైపు ఇతడికి (కర్షుడికి) సాయంగా 
ఎవరు నిలబడ్డారు? అని, అడుగగా సంజయుడు ఇట్లా అన్నాడు. 


విశేషం: అలంకారం: రూపకం. 


తే. ఇవ్విధంబున సేనల క్రొ వ్వడంచి । సూతసూనుండు ధర్మజు కేతనంబు 
దెసకు నడర ధృష్టద్యుమ్ను( డెసకమెస(గ । బంధులును దాను వడి నడ్డపడియె నధిప! 158 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఈ+విధంబునన్‌= ఈ విధంగా; సేనల, (క్రొవ్వు+అడంచి= శత్రుసేనల మదం అణచి; 
సూతసూనుండు= కర్ణుడు; ధర్మజు, కేతనంబుదెసకున్‌= ధర్మరాజు ధ్వజం ఉన్న దిశకు; అడరన్‌= వెళ్ళగా; ధృష్టద్యుమ్ను(డు; 
ఎసకము+ఎసయగన్‌= విజృంభణంతో; బంధులును+తానున్‌= బంధువులతోకూడి తాను, వడిన్‌+అడ్డపడియెను= వేగంగా 
అదడ్దుకొన్నాడు. 

<< 


తాత్సర్యం: రాజా! కర్టుడు ఈ విధంగా శృత్రుసేనల మదం అణచి ధర్మరాజు ఉన్నవైపు వెళ్ళాడు. అది చూచిన 
ధృష్టద్యుమ్నుడు ఎంతో విజృంభించి బంధువర్గంతో కలిసి కర్గుడిని అడ్డుకొన్నాడు. 
క వారల గడచి ప్రభద్రకు । లా రాధేయు పయి గవియ నాతండు మహో 

దారుల నేడ్వుర భద్రా । కారుల నారాచ సప్తకంబునC గూల్లెన్‌. 159 
ప్రతిపదార్థం: వారలన్‌+కడచి= వారిని దాటి; (ప్రభద్రకులు; ఆ రాధేయుపయిన్‌+కవియన్‌= इदु బడగా; ఆతండు= 


ఆతడు; మహా+ఉదారులన్‌= గొప్ప ఉదారులు; భద్రాకారులన్‌= రూపవంతులు అయిన; ఏడ్వురన్‌= ఏడుగురిని; 
నారాచసప్తకంబునన్‌+కూల్చెన్‌= ఏడు బాణాలతో వధించాడు. 


— 


212 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ప్రభ[ద్రకులు (త్రోసికొని వచ్చి ४९८२ బడగా, అతడు గుణవంతులు, రూపవంతులు అయిన ఆ 
ఏడుగురిని ఏడు బాణాలతో చంపాడు. 


క కని పాంచాలురు 69:90 । బును దర్పము 2586904 2०९904०८ బొదివిన రాధా 

తనయుం డిరువదియేవుర( । దునిమె నిరువదేను వెడ(ద తూపుల( బెలుచన్‌. 160 
ప్రతిపదార్థం: పాంచాలురు= పాంచాలదేశ వీరులు; కని= అది చూచి; కోపంబును, దర్భమున్‌= కోపం, గర్వం; నెజయన్‌ 
మెణయన్‌= అధికమై ఒప్పగా; పొదివినన్‌= తాకగా; రాధాతనయుండు= इतरः పెలుచన్‌= ఆ(గ్రహంతో; ఇరువది+ఏను 
వెడ:ద తూపులన్‌= ఇరవై అయిదు వెడల్పయిన బాణాలతో; ఇరువది+ఏవురన్‌= ఇరవై అయిదుగురు పాంచాలురను; 
తునిమెన్‌= చంపాడు. 


తాత్సర్యం: (ప్రభ[ద్రకుల మరణాన్ని చూచి, పాంచాలురు కోపగర్వాలతో 5262 తాకగా, అతడు ఆ(గ్రహించి ఇరవై 
అయిదు బాణాలతో ఇరవై అయిదుగురిని వధించాడు. 


క వెండియు ई బైకొని । చండ శర ప్రకరములు వెసం 7०९०५०८ ను 
६०८९८ బాంచాలుర( © । ए దేవుర( జంపె నైదు క్రూరాస్త్రములన్‌. 161 
ప్రతిపదార్థం: వెండియున్‌= ఇంకా; ఏపునన్‌+పైకొని= గర్వంతో విజృంభించి; కర్ణుండు= కర్ణుడు; ఉద్దండతన్‌= అతిశయించి; 


చండశర(ప్రకరములు= వాడియెన బాణసముదాయాలను; వెసన్‌+కురియంగన్‌= వేగంగా కురిపించగా; ఐదు(క్రూర+అ స్రములన్‌= 
ఐదు భయంకరఆ।స్తాలతో; పాంచాలురన్‌, ఏవురన్‌= ఐదుగురు పాంచాలురను; చంపెన్‌= చంపాడు. 


తాత్సర్యం: ఇంకా పాంచాలురు పైకొని వాడి అయిన బాణాలను కురిపించగా, కర్గ్లుడు ఐదు భయంకరాలైన 
అ(స్తాలతో ఐదుగురు పాంచాలురను వధించాడు. 


వ. ఇట్లు భానుదేవ చిత్రసేన సేనాబిందు తపన శూరసేనులం గీటడంచి యాటోప దీపితుండయి చక్ర రక్షకులగు 
సుషేణ సత్యసేనులు వెనుక బలసివచ్చు వృషసేనుండు నిమ్మువ్వురు గొడుకులుC గడిమి రూఢి కెక్కం దనకు 
రణక్రీడకుం దోడుపడియెడు నుల్లాసంబున నుల్లంబు పల్లవింపం బాండవ బలంబులం గలంచు నయ్యంగ 
పతి మీ(ద ధృష్టద్యుమ్న శిఖండి జనమేజయ ప్రముఖ పాంచాల కుమారులును సాత్యకి నకుల సహదేవ 
ద్రౌపదేయులును గేకయ మాత్స్య యోధవీర వ్రాతంబును భీమసేన పురస్సరంబుగా( దోతెంచిన బహుళ 
జలధరంబులు ధరణీధరంబు పయిం గురియు పెనుసోన చందంబు దోప వివిధానస్ర్ర శస్త్రంబు లతనిపయిం 
దొరంగింపం గనుంగొని కౌరవేశ్వరుండు దుశ్శాసన శకుని తదీయ తనయులు దనకెలంకులం దటుమం 
గరిఘటలతోడం గడంగి యవ్వడముడిని మార్క్మొని. 162 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; భానుదేవ, చిత్రసేన, సేనాబిందు, తపన, శూరసేనులన్‌= ఈ ఐదుగురు పాంచాల 

కుమారులను; గీటు+అడంచి= సంహరించి; ఆటోప, దధీపితుండు+అయి= దర్పంతో (ప్రకాశించినవాడై; చ(క్రరక్షకులు+అగు= 
వ్యూహ రక్షకులైన; సుషేణ సత్యసేనులు; వెనుకబలసివచ్చు; వృషసేనుండున్‌= వెనుకవైపు బలంగా వస్తున్న వృషసేనుడు; 
ఈ+మువ్వురు కొడుకులున్‌= అను తన కుమారులు ముగ్గురు; కడిమి రూఢికిన్‌+ఎక్కన్‌= పరా(క్రమం (ప్రసిద్దికెక్కగా; తనకు 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 213 


రణక్రీడకున్‌+ తోడుపడియెడు+ఉల్లాసంబునన్‌= తనకు యుద్దంలో సహాయంగా ఉన్నారన్న సంతోషంతో; ఉల్లంబు పల్లవింపన్‌= 
మనసు పొంగగా; పాండవబలంబులన్‌+కలంచు= పాండవ సైన్యాన్ని కలవరపెడుతున్న; ఆ+అంగపతిమీ(దన్‌= ఆ కర్లుడిపై; 
ధృష్టద్యుమ్న, శిఖండి, జనమేజయ, (ప్రముఖ పాంచాల కుమారులును= ధృష్టద్యుమ్నుడు, శిఖండి, జనమేజయడు మున్నగు 
పాంచాలురు; సాత్యకి, నకుల, సహదేవ, (ద్రౌపదేయులును= సాత్యకి, నకులుడు, సహదేవుడు, ఉపపాండవులు; కేకయ, 
మాత్స్య, యోధవీర, వ్రాతంబును= కేకయ మత్ఫ్స్యదేశవీరుల సమూహము; భీమసేన పురస్సరంబుగాన్‌= భీమోేనుడు 
ముందుండగా; తోతెంచినన్‌= రాగా; బహుళజలధరంబులు= ఎన్నో మేఘాలు; ధరణీధరంబుపయిన్‌+కురియు= పర్వతంపై 
కురిసే; పెనుసోన చందంబు తోంపన్‌= పెద్దవర్షం వలె గోచరించగా; వివిధ+అస్ర్రశస్త్రంబులు= వివిధ అస్త్రశస్తాలు; 
అతనిపయిన్‌+తొరయగింపన్‌= కర్గుడిపై కురియగా; కౌరవ+ఈశ్యృరుండు= దుర్యోధనుడు; కనుంగొని= చూచి; దుశ్శాసన, 
శకుని, తదీయతనయులు= దుళ్ళాసనుడు శకుని వారి కుమారులు; తనకెలంకులన్‌+తణుమన్‌= తనకు రెండువైపుల 
వెంబడిరాగా; కరిఘటలతోడన్‌+కడంగి= ఏనుగుల సమూహంతో కూడి; ఆ+వడముడిని= ఆ భీముడిని; మార్కొని= ఎదుర్కొని. 


తాత్సర్యం: కర్గుడు ఈ విధంగా ఐదుగురు పాంచాల కుమారులను చంపి గర్వంతో తన ముగ్గురు కుమారులు 
తనకు తోడుగా ఉన్నారన్న ఆనందంతో పాండవ సేనను కలవరపొట్టసాగాడు. అప్పుడు భీముడు, ముందుండగా 
ధృష్టద్యుమ్న శిఖండి జనమేజయ ప్రభృతులు, సాత్యకి నకుల సహదేవులు, ఉపపాండవులు తదితర వీరులు వచ్చి, 
పర్వతం మీద మేఘ సమూహం పెద్దగా వర్షించినట్టు కర్టుడిపై వివిధ అస్రశస్తాలు ప్రయోగించారు. అది చూచిన 
దుర్యోధనుడు, శకుని దుశ్ళాసనులు, వారి కుమారులు తోడుగా గజసమూహంతో తరలి భీముడిని ఎదుర్కొని. 
క తానును వారును దూపుల । వాన పయిం గురియ నతడు వారించి గళ 


ద్దానాంబులోల మధుకర । మైన గజ వ్రజము( బటు శరార్లుల( బొదివెన్‌. 163 


ప్రతిపదార్థం: తానును, వారును= దుర్యోధనుడు - అతడివెంట ఉన్నవారు; తూపులవాన, పయిన్‌+కురియన్‌= అమ్ములవర్షం 
కురిపించగా; అత(డు= భీముడు; వారించి= అడ్డగించి; గళత్‌+దాన+అంబులోల మధుకరము+అయిన= కారుతున్న మదజలము 
నాస్వాదిస్తున్న తుమ్మెదలతో కూడిన; గజ(వ్రజమున్‌= గజసమూహాన్ని; పటుశర+అర్చులన్‌= వాడిఅయిన బాణాగ్నులతో; 
పొదివెన్‌= తాకెను. 


తాత్సర్యం: దుర్యోధనుడు తనవారితో కలిసి భీముడిపై బాణవర్షం కురిపించగా, అతడు వాటిని అడ్డుకొని 
(స్రవిస్తున్న మదజలాన్ని త్రావుతున్న తుమ్మెదలతో కూడిన గజసమూహంప ® బాణాగ్నులను ప్రయోగించాడు. 
క. పాొదివెడునప్పుడు శౌర్యో । న్మదు( డగు నయ్యనిలతనయు మార్గణములు బె 

ట్టిదముగ గవియుడు నోటటి | ఎదురుపలేరైరి కురునరేంద్రు(డు వారున్‌. 164 


ప్రతిపదార్థం: పొదివెడు+అప్పుడు= వేయునప్పుడు; శౌర్య+ఉన్మదు(డు+అగు= పరాక్రమ గర్వితుడైన; ఆ+అనిలతనయు 
మాగ్గణములు= ఆ భీముడి బాణాలు; బెట్టిదముగన్‌+కవియుడున్‌= గట్టిగా తాకగా; కురు, నర+ఇం॥ద్రుడు, వారున్‌= 
దుర్యోధనుడు, అతడి వెంబడి ఉన్నవారు; ఓటణీ= శక్తిహీనులై; ఎదురుపలేరు+ఐరి= ఎదిరించలేకపోయారు. 


తాత్సర్యం: భీముడు వేసేబాణాలు గట్టిగా తాకగా, దుర్యోధనుడు అతని సహాయులు శక్తిహీనులై వాటిని 
ఎదుర్కొనలేకపోయారు. 


214 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. బలుగాలిన్‌ నలుదిక్కులం జెదరు నభ్రశ్రేగిచాడ్సు న్స్నము 
జ్ఞ్వల సూర్యాంశులచేత విచ్చు నిబిడధ్వాంతంబు 20८०2००८ జూ 
డ్కులకుం దో(చె బ్రచండ సంగర పటిష్టుండైన యా భీము తూ 
పుల మొత్తం బడరం గరిప్రకర ముద్భూతార్తియై తూలినన్‌. 165 


ప్రతిపదార్థం: (ప్రచండ, సంగర, పటిష్టుండు+అయిన= తీవ్ర యుద్దమునందు ఆరితేరిన; ఆ భీము తూపుల మొత్తంబు+అడరన్‌= 
భీముని బాణసమూహం విజృంభించగా; కరిప్రకరము= ఏనుగుల గుంపు; ఉద్భూత+ఆర్తి ఐ తూలినన్‌= దుఃఖపూరితమై 
పడిపోగా; బలుగాలిన్‌= బలమైన గాలికి; నలుదిక్కులన్‌+చెదరు= నాలుగువైపులా చెదరిపోయే; అ(భ్రక్రేణి చాడ్సున్‌= మబ్బుల 
చందమూ; సముజ్ఞల సూర్య+అంశులచేతన్‌= (ప్రకాశించే సూర్యకిరణాలకు; విచ్చు నిబిడ ధ్వాంతంబున్‌+అందంబున్‌= 
నశించే చీకట్ల అందమూ; చూడ్ములకున్‌+తో(చెన్‌= కనులకు గోచరించింది. 


తాత్సర్యం: పెనుగాలికి చెదిరిపోయే మబ్బులవలె, సూర్యరశ్మికి తొలగిపోయే చీకట్లవలె, భయంకరయుద్దంలో 
బలవంతుడై ఉన్న ఆ భీముడి బాణాల దెబ్బలకు ఏనుగులు నేలపై కూలిపోయాయి. 


విశేషం: అలం: ఉపమ. 


28. అట్టియెడం प ప్రముఖ ८९०९० రాధానందన భవన్నందనులకుం దలకడచి పవన నందను పార్శ్వంబులం 
దటుము ధృష్టద్యుమ్మాది యోధులం దలపడిరి దుశ్శాసన ప్రభృతులును వారిం గూడికొనిరి కర్ణ నందను 
లక్కిమ్మీరమర్దనుం ठर; రందు సుషేణుండు. 166 

ప్రతిపదార్థం: అట్టిఎడన్‌= ఆ సమయంలో; కృప, (ప్రముఖ, రథికులు= కృపుడు మొదలగు ముఖ్యపఏీరులు; రాధానందన, 

భవత్‌+నందనులకున్‌= కర్గుడికి, నీ కుమారులకు; తలకడచి= దాటి; పవననందను= భీముడి; పార్భ్యంబులన్‌+తణుము= 
ప్రక్కలపోరుతున్న; ధృష్టద్యుమ్న+ఆది యోధులన్‌= ధృష్టద్యుమ్నుడు మున్నగు వీరులను; తలపడిరి= ఎదుర్కొన్నారు; దుశ్శాసన, 
ప్రభృతులును= దుళ్ళాసనుడు మొదలైనవారు కూడా; వారిన్‌+కూడికొనిరి= వారితో కలిశారు; కర్లనందనులు= కర్గుడి 
కొడుకులు; ఆ+కిమ్మీరమర్దనున్‌= కిమ్మీరుడనే రాక్షసుని సంహరించిన ఆ భీముడిని; తాశిరి= ఎదుర్కొన్నారు; అందున్‌= 


వారిలో; స్నషుణుండు= 242६००८3. 


తాత్సర్యం: అప్పుడు కృపాచార్యుడు మొదలైన ప్రముఖ వీరులు కర్గుడిని, కౌరవ సోదరులను దాటి భీముడితో 
కూడిఉన్న ధృష్టద్యుమ్నాదులను ఎదుర్కొన్నారు. దుశ్శాసనుడు మున్నగువారు కూడా వారిని కలిశారు. కర్గుడి 
కుమారులు భీముడిపైకి వెళ్ళారు. సుషేణుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


> ఖుర భల్లంబున నాతని । శరాసనము ద్రుంచి నారసములు రయముమై 
నురమున నేడు तेग ని । कठं నినదం బెస(గ నార్జె సురలు నుతింపన్‌. 167 
ప్రతిపదార్థం: ఖర, భల్లంబునన్‌= వాడి అయిన బల్లెంతో; ఆతని, శరాసనము, (త్రుంచి= భీముడి విల్లును విరిచి; 


రయముమైన్‌= వేగంగా; ఉరమునన్‌= వక్షమునందు; ఏడు నారసములు= ఏడుబాణాలు; చౌనిపి= నాటి; నిష్టుర నినదంబు+ 
ఎస(గన్‌= పెద్దధ్వని ఒప్పగా; సురలు నుతింపన్‌= దేవతలు (ప్రశంసించగా; ఆర్బెన్‌= అరిచాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 215 


తాత్సర్యం: కర్ణ తనయుడైన సుషేణుడు భీముడి ధనుస్సును బల్లెంతో విరిచి, అతడి వక్షస్థలంలో ఏడుబాణాలు 
వేసి పెద్దగా అరిచాడు. అది చూచి దేవతలు (ప్రశంసించారు. 


భీమసేను(డు కర్గ్లనందను( డగు సత్యసేనునిం జంపి విజృంభించుట (సం. 8-43-24 (కుంభ)) 


29 


కనలి యొండొక విల్లు గొని కీచకాంతకు( । డక్కుమారుని చాపయి విబుగ 
నేసి మై బల్లూపు లీరేడు నాటించి । తన్నప్షు దొడరు రాధా తనూజు 
నుబ్బు వాలమ్ములు డెబ్బ్దదిమూ(ట వా । రించి తత్సుతు(డు దోర్లీల 2०९०५०८ 
జేరిన నా సత్యసేను రథ్యంబుల । ०००८ గార్ముకమును గేతనంబు 


తే. నేడు తూపుల(దునుమాడి యేచి మూ(డు । నారసము లంగమునం గ్రుచ్చి నాళమునకు 
వికసితాంభోరుహము( బాపు వెరవు దో(ప(। దునిమె 5596 గత్తివాతి యమ్మున శిరంబు. 168 


ప్రతిపదార్థం: కీచక+అంతకు(డు= కీచకుని అంతం చేసిన భీముడు; కనలి= కోపించి; ఒండు+ఒక విల్లు, కొని= వేరొకవిల్లు 
తీసుకొని; ఆ+కుమారునిన్‌= సుషేణుడిని; చాపయష్టి విణుగన్‌+ఏసి= ధనుస్సు దండము విరిగేటట్లుగ కొట్టి; మైన్‌= శరీరమునందు; 
ఈరు+ఏడు= పద్నాలుగు; బల్‌+తూపులు= బలమైన బాణాలు; నాటించి= వేసి; తన్నున్‌+అపుడు+తొడరు= తనను 
అప్పుడు ఎదుర్కొన్న; రాధాతనూజు= రాధా తనయుడైన కర్గుడి; ఉబ్బున్‌= గర్వాన్ని; వాలు+అమ్ములు, డెబ్బదిమూ(టన్‌= 
వాడిబాణాలు డెబ్బది మూడింటితో; వారించి= అడ్డుకొని; తద్‌+సుతుడు= అతడి కుమారుడు; దోః+లీల మెరయన్‌+ 
చేరినన్‌= భుజబలదర్సం (ప్రకాశించునట్టు రాగా; ఆ సత్యసేను= ఆ సత్యసేనుడి; రథ్యంబులన్‌= అశ్వాలను; సూతున్‌= 
సారథిని; కార్ముకమును= ధనువును; కేతనంబున్‌= ధ్వజమును; ఏడుతూపులన్‌+తునుమాడి= ఏడుబాణాలతో ఖండించి; 
ఏచి= విజృంభించి; మూ(డు, నారసములు= మూడుబాణాలు; అంగమునన్‌+(క్రుచ్చి= దేహమునందు నాటి; నాళమునకున్‌= 
తామరకాడకు; వికసిత అంభోరుహమున్‌= వికసించిన పద్మమును; పాపు, వెరవు+తోపన్‌= తొలగించే విధం తోచగా; వెసన్‌= 
వెంటనే; కత్తివాత, అమ్మునన్‌= కత్తి అంచువంటి అమ్ముతో; శిరంబున్‌= తలను; తునిమెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: దానితో భీముడు కోపించి వేరొక విల్లును గ్రహించి సుషేణుడి ధనువు విరిచి, అతడిపై పద్నాలుగు 
బాణాలు గుప్పించాడు. అప్పుడు కర్ణుడు తనపైకి రాగా డెబ్బయిమూడు బాణాలతో అడ్డగించాడు. అతడి కుమారుడు, 
సత్యసేనుడు రాగా అతడి గుర్రాలను, సారథిని, ధనువును, కేతనమును ఏడుబాణాలతో ఖండించి, మేనుపై మూడు 
బాణాలను వేసి, కత్తి అంచువంటి వాడిఅమ్ముతో శిరస్సును ఖండించాడు. ఆ దృశ్యం తామరకాడనుంచి వికసించిన 
పద్మాన్ని తునిమినట్టుగా ఉన్నది. 


విశేషం: అలం: ఉపమ. సత్యసేనుడి శరీరం తామరకాడవలె, తెగిపడిన అతనితల పద్మంవలె ఒప్పినాయి. 


వ. తునిమి దోస్సారంబు దుర్వారంబుగా నుక్కునం దక్కటి రథిక జనంబుల పయి నడరి కృప కృతవర్మాది 
రధికవరుల కోదండంబులు దుండంబులు సేసి వారిం గ్రూరమార్గణంబుల మర్దించి దుశ్శాసనుని సాయక 
త్రయంబునను సౌబలుని( దద్ద్విగుణ బాణంబులను స్రుక్కించి యులూకుని నతని తమ్ముని నొక్కుమ్మడి 
విరథులం గావించి కర్ణుకొడుకుం గనుంగొని 'యోరి సుషేణా! పొలిసితి పొ' మ్మనుచు బలు నారసంబు 


216 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిగిడించిన నది నడుమన కర్ణుండు నటికి మెటుంగుటమ్ములు మూ(డు మేనం బటిప 5०688 మటియు నట్టి 
మార్గణం బక్కుమారు నుపలక్షించి ఏసిన నా సూతనందనుం డదియునుం ద్రుంచి యవ్వడముడిమీ(ద 
ద్రిసప్తతి తీవ్ర ప్రదరంబులు పర(గించె నప్పుడు; నకులుండు గవిసిన. 169 


ww Ye 


ప్రతిపదార్థం: తునిమి= ఖండించి; దోః+సారంబు దుర్వారంబుగాన్‌= భుజబలము అడ్డులేనిదై; ఉక్కునన్‌= గర్వంతో; 
తక్కటి రథిక జనంబుల పయిన్‌= మిగిలిన రధథికులమీద; అడరి= మార్కొని; కృప, కృతవర్మ+ఆది రథికవరుల= కృప 
కృతవర్మ మున్నగు రథికశ్రేష్టుల; కోదండంబులు, తుండంబులు సేసి= ధనుస్సులు తునుకలు చేసి; వారిన్‌+(క్రూరమార్గణంబులన్‌, 
మర్దించి= వారిని వాడిబాణాలతో కొట్టి; దుశ్ళాసనునిన్‌; సాయక (త్రయంబునను= మూడుబాణాలతోనూ; సౌబలునిన్‌= 
శకునిని; తద్‌+ద్విగుణ బాణంబులను= దానికి రెట్టింపు(ఆరు) బాణాలతోనూ; (స్తుక్కించి= గాయపరిచి; ఉలూకునిన్‌+అతని 
తమ్మునిన్‌= ఉలూకుడిని, అతడి తమ్ముడిని; ఒక్కుమ్మడి విరథులన్‌+కావించి= ఒకేసారి రథహీనులను చేసి; కర్గుకొడుకున్‌+ 
కనుంగొని= కర్గుడి కొడుకును చూచి; ఓరి సుషేణా!= ఓ సుషేణుడా!; పొలిసితి(వి) పొమ్ము+అనుచున్‌= చచ్చావుపో అంటూ; 
బలునారసంబు నిగిడించినన్‌= వాణిబాణం వేయగా; కర్గుండు= కర్గుడు; అది నడుమన= దానిని మధ్యలోనే; నఅికి= 
తునిమి; మెణుంగు+అమ్ములు మూ(డు= మెరిసేబాణాలు మూడు; మేనన్‌+పణుపన్‌= దేహమునందు నాటగా; 69, 
మరియును+అట్టి మాగ్గణంబు= లెక్కపెట్టక ఇంకా అటువంటి బాణం; ఆ+కుమారునిన్‌= సుషేణుడిని; ఉపలక్షించి+ఏసినన్‌= 
గురిపెట్టి వేయగా; ఆ సూతనందనుండు= కర్గుడు; అదియునున్‌+(త్రుంచి= దాన్నికూడా నరికి; ఆ+వడముడిమీ(దన్‌= ఆ 
భీముడిమీద; (త్రిసప్తతి= డెబ్బయిమూడు; తీవ్ర ప్రదరంబులు= వాడిబాణాలు; పర(గించెను= ప్రయోగించాడు; అప్పుడు 
నకులుండు, కవిసినన్‌= అప్పుడు నకులుడు తాకగా. 


తాత్సర్యం: భీముడు ఆ విధంగా సత్యసేనుడిని చంపి, భుజబలగర్వంతో కృపాచార్య కృతవర్మ (ప్రభృతుల 
ధనుస్సులు విరిచి, వారిపై వాడిబాణాలు వేశాడు. దుశ్ళాసనుడిని మూడుబాణాలతో, శకునిని ఆరుబాణాలతో 
నొప్పించి, ఉలూకుడిని, అతడి తమ్ముడిని రథహీనులుగా చేసి, కర్గుడి కొడుకునుచూచి 'సుష్మణా చచ్చావు పోరా” 
అంటూ సుషేణుడిపై వాణిబాణాన్ని వేశాడు. కర్టుడు మధ్యలోనే దానిని నరికి, భీముడిపై మూడు మెరిసేబాణాలు 
వేశాడు. భీముడు మళ్ళీ సుషేనుడిపై బాణం వేయగా దానిని కూడా ఖండించి, డెబ్బయిమూడు తీవ్రశరాలు అతడిపై 
కురిపించాడు. అప్పుడు నకులుడు వచ్చి తాకగా. 


ఆ. చిత్ర చాపముక్త శితశర పంచకా । హత శరీరు( జేసి నా సుషేణు 
డేచి నకులు( డతని నిరువది యమ్ముల । నొంచి కర్ణు మనము నొవ్వ నార్జె. 170 


ప్రతిపదార్థం: ఆ సుషేణు(డు; చిత్రచాపముక్త= చిత్రమైన ధనుస్సునుండి వదలబడిన; శిత, శరపంచక= వాడియెన 
అయిదుబాణాలతో; హతశరీరున్‌+చేసెన్‌= (నకులుడి) దేహాన్ని గాయపరచాడు; నకులు(డు ఏచి= నకులుడు విజృంభించి; 
అతనిన్‌= సుషేణుడిని; ఇరువది అమ్ములన్‌+నొంచి= ఇరవై బాణాలతో నొప్పించి; కర్టు మనము నొవ్వన్‌+ఆర్బెన్‌= కర్ణుడి 
మనసుకు బాధ కలిగేటట్లుగా అరచాడు. 


తాత్సర్యం: సుషేణుడు చిత్రమైన తన ధనుస్సునుండి వాడిఅయిన బాణాలు నకులుడిపై వేయగా, అతడు 
విజృంభించి ఇరవైబాణాలు సుషుణుడిపై ప్రయోగించి కర్లుడికి బాధ కలిగేటట్టు పెద్దగా అరిచాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 217 


చ. అలిగి సుషేణు( డెంతయు రయంబున( దొమ్మిది దొడ్డవా(డి తూ 
పులు 2०0०००८ జోన్సి విల్‌ దునిమి పొంగిన నొండొక దీప్త చాప మ 
గ్గలిక దలిర్చ నెత్తి వెస గార్ముక దండము ద్రుంచి నొంచె దో 
రల విభవం బుదాత్తముగ బార్జునితమ్ము(డు సూతు నాతనిన్‌. 171 


ప్రతిపదార్థం: సుషేణుడు అలిగి= సుషేణుడు కోపించి; ఎంతయున్‌, రయంబునన్‌= ఎంతో వేగంగా; తొమ్మిది దొడ్డ వాడి 
తూపులు= తొమ్మిది పెద్ద వాడిబాణాలు; మెయిన్‌+చొన్సి= దేహంపై చేసి; విల్‌+తునిమి= విల్లును నరికి; పొంగినన్‌= 
గర్పించగా; పార్గుని, తమ్ముడు= నకులుడు; ఒండు+ఒక, దీప్త చాపము= మరొక కాంతిమంతమైన ధనుస్సు; అగ్గలిక+ 
తలిర్సన్‌+ఎత్తి= అతిశయమొప్పగా (గ్రహించి; వెసన్‌= శీఘ్రంగా; కార్ముకదండము+[త్రుంచి= (సుషేణుడి) ధనుస్సును విరిచి; 
దోః+బలవిభవంబు+ఉదాత్తముగన్‌= గొప్ప భుజబలదర్పంతో; సూతున్‌+ఆతనిన్‌= రథసారధథిని, సుషేణుడిని; నొంచెన్‌= 
బాధించాడు. 


తాత్సర్యం: సుషేణుడు కోపంతో నకులుడిపై తొమ్మిది బాణాలు వేసి విల్లును విరువగా, అతడు మరొకవిల్లును 
ధరించి సుషేణుడి ధనువును తునిమి, బాహుబల (ప్రకాశంతో అతడిని, అతడి రథధసాౌరధిని నొపించాడు. 


७. అన్యచాపలసిత హస్తు(డై కడగి సు । షేణు( డతని షష్టి బాణగాఢ 
నిహత దేహు జేసి సహదేవు( డడరిన । మేటి తూపు లేడు మేన दु. 172 


ప్రతిపదార్థం: సుషేణుడు; అన్య, చాప, లసిత, హస్తుడు+ఐ= మరొక చాపంచేత (ప్రకాశించిన చేయి గలవాడై; కడగ= 
పూని; అతనిన్‌= నకులుడిని; షష్టి బాణ గాఢ నిహత దేహున్‌+చేసెన్‌= అరవై బాణాలతో తీవ్రంగా గాయపడిన శరీరం 
కలవాడిగాచేసి; సహదేవుడు; అడరినన్‌= సైబడగా; మేటి తూపులు+ఏడు= ఏడు మేటిబాణాలు; మేనన్‌+క్రుచ్చెన్‌= శరీరంపై 


నాటాడు. 


తాత్సర్యం: సుషణుడు మరొకవిల్లును ధరించి నకులుడిపై అరవైబాణాలు గుప్పించి నొపించాడు. సహదేవుడు 
అడ్డురాగా అతడిపై ఏడుబాణాలు వేశాడు. 


క. అయ్యిరువుర యబ్లాలుని । కయ్య మమర దైత్యరణము కరణి మహోగ్రం 

బయ్యె; వృషసేను( ठर । నియ్యని సాత్యకి उशद्‌ छत మడరన్‌. 173 
ప్రతిపదార్థం: ఆ+ఇరువుర=ై ఆ నకుల సహదేవుల; ఆ+బాలుని= ఆ సుషేణుడి; కయ్యము= యుద్దం; అమర, దైత్యరణము 
కరణిన్‌= దేవతలు రాక్షసుల సం(గ్రామంవలె; మహా+ఉ(గ్రంబు+అయ్యెన్‌= మహాభయంకరంగా సాగింది; వృషసేను(డు; 
ఇషుచయము+అఆడరన్‌= బాణసమూహం (క్రమ్మగా; ఆ తజీన్‌= ఆ సమయంలో; ఈ+అని= ఈ యుద్దంలో; సాత్యకిన్‌+ 
ఎదిర్చెన్‌= సాత్యకిని ఎదిరించాడు. 


తాత్సర్యం: నకుల సహదేవులకు సుషేణుడితో జరిగినయుద్దం దేవదానవ సంగ్రామం వలె భయంకరంగా సాగింది. 
సుషేణుడి సోదరుడైన వృషసీనుడు ఈ యుద్దంలో సాత్యకిని బాణాలతో ఎదుర్కొన్నాడు. 


218 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: అలం: ఉపమ. 


సీ. సాత్యకి వృషసేను సప్త సప్తతి మార్గ । ९००६०९८ బొదివి బాణత్రయంబు 
సూతుమై( బటిపిన నాత( డాతని 2०८ । గడ(త వాలికయమ్ము గాడ నేయ 
గోపించి మూ(డు బల్టూపుల సారధి । నొక భల్లమున విల్లు నుజ్జ్వలాస్త 


సప్తక నిహతి నశ్వంబుల నేకకాం । డ స్పూర్తి గేతుదండంబు దునిమి 


७. శినివరుండు వక్షమున మూ(డు శరములు । నాట సొగసి కర్ణ నందనుండు 
దెలిసి కనలి వాలుంబలకయు+ గొని తేరు । డిగ్గి కవియ నవియు నుగ్గు సేసె. 174 


ప్రతిపదార్థం: సాత్యకి= సాత్యకి; వృషషేనున్‌= వృషసేనుడిని; సప్త సప్తతి మార్గణంబులన్‌+పొదివి= డెబ్బయిఏడు బాణాలతో 
తాకి; సూతుమైన్‌= సారథిదేహంపై; బాణత్రయంబు= మూడుబాణాలు; పజపినన్‌= వేయగా; ఆత(డు= వృషసేనుడు; ఆతని 
పెను+కడ(తన్‌= సాత్యకి విశాలమైన కణతపై; వాలిక+అమ్మున్‌= వాడిబాణాన్ని; కాడన్‌+ఏయన్‌= నాటేటట్టు వేయగా; 
శినివరుండు= సాత్యకి; కోపించి; మూ(డు బల్‌+తూపులన్‌ సారథిన్‌= మూడు బాణాలతో సారథిని; ఒక భల్లమునన్‌ విల్లున్‌= 
ఒక బల్లెంతో విల్లును; ఉజ్జ్వల+అస్ర్రసప్తక నిహతిన్‌= (ప్రకాశించే ఏడుఅ(స్తాలతో; అశ్యంబులన్‌= గుర్రాలను; ఏకకాండ 
స్ఫూర్తిన్‌= ఒకే బాణప్రయోగంతో; కేతుదండంబున్‌= ధ్వజపు కగ్రను; తునిమి= ఖండించి; వక్షమునన్‌= వృషసేనుడి 
వక్ష్ణలమునందు; మూడుశరములు నాటన్‌= మూడుబాణాలు వేయగా; సొగసి= మూర్చిల్లి;: కర్లనందనుండు= వృషసేనుడు; 
తెలిసి= తెప్పరిల్లి; కనలి= కోపించి; వాలున్‌+పలకయున్‌+కొని= కత్తి, డాలువాణు(కేడెము) తీసికొని; తేరు డిగ్గి= రథం దిగి; 
కవియన్‌= ఎదుర్కొనగా; అవియున్‌ నుగ్గు చేసెన్‌= వాటినికూడా ఖండించాడు. 


తాత్సర్యం: సాత్యకి వృషసేనుడిపై డెబ్బయిఏడు బాణాలు, సూతుడిపై మూడుబాణాలు వేయగా, అతడు సాత్యకి 
నొసటిపై వాడిబాణం వేసి నొప్పించాడు. దానికి కోపించిన సాత్యకి మూడుబాణాలతో అతడి సారథిని, బల్లెంతో 
విల్లును, ప్రకాశించే ఏడు అస్త్రాలతో అశ్యాలను, ఒకే బాణంతో ధ్వజాన్ని ఖండించి, వృషసేనుడి వక్షంపై మూడుబాణాలు 
నాటగా, అతడు మూర్చిల్లి కొంత్సేపటికి తేరుకొని కత్తి, డాలు కొని రథం దిగి ఎదుర్కొనగా అతడు వాటిని 


కూడా ఖండించాడు. 


వ. ఇ వ్విధంబున విరథుండును నిరాయుధుండును నగు నక్కుమారుం గనుంగొని దుశ్శ్మాసనుండు రయంబున 
నెయిది చెయిచాచి నిజరథంబు మీందికిం దిగిచికొని తొలంగం గొనిపోయిన, నతండు వేటొక్క యరదం 
బెక్కి యెప్పటియట్ల కర్టుతేరి వెనుక వర్తించె; నయ్యంగపతి తొమ్మిది యమ్ము లడరించి శైనేయు సూతాశ్వ 
చాపంబులు రూపడంచి యతని ఫాలమ్మున మూడు వాలిక యమ్ములు నాటించె; నా సత్యక నందనుం 
డన్యస్యందనారూఢుం డయి కవిసి కర్ణునకు( దోడుపడు బలంబులం గలంచి యతని తనువున నేడు 
నారసంబులు నిగిడించె; గూడికొని శతానీకుం డన్నియ శరంబు లేసి నప్పు డురువడించి తక్కటి 
ద్రౌపదేయులు డెబ్బది మూడును ధృష్టద్యుమ్నుండును శిఖండియుం బదిపదియు భీమసేనుం డటువది 
నాల్లును సహదేవుం డేడును నకులుండు ముప్పదియును యుయుధథానుం డేడును బాండవాగ్రజుండు 
నూటును బాణంబు లా సూతపుత్రుపయిం గుప్పించి నొప్పించిన. 175 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 219 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ విధంగా; విరథుండును= రథహీనుడూ; నిరాయుధుండునున్‌+అగు= ఆయుధాలు 
లేనివాడూ అయిన; ఆ+కుమారున్‌= వృషసేనుడిని; దుశ్శాసనుడు; కనుంగొని= చూచి; రయంబునన్‌+ఎయిది= వేగంగా 
వెంబడించి; చెయి చాచి= చెయ్యిసాచి; నిజరథంబు మీందికిన్‌+తిగిచికొని= తన రథంపైకి లాగికొని; తొలంగన్‌+కొనిపోయినన్‌= 
అక్కడినుండి తొలగించి తీసికొనిపోవగా; అతండు= వృషసేనుడు; వేఖు+ఒక్కఅరదంబు+ఎక్కి= మరొక రథం ఎక్కి; 
ఎప్పటి+అట్టు= మునుపటివలె; इद వెనుకన్‌, వర్తించన్‌= కర్షుడి రథం వెనుకకు చేరాడు; ఆ+అంగపతి= ఆ उदू; 
తొమ్మిది+అమ్ములు+అడరించి= తొమ్మిదిబాణాలు వేసి; శైనేయు, సూత+అశ్వ+చాపంబులు= సాత్యకి సారథిని గుర్రాలను, 
విల్లును; రూపు+అడంచి= నశింపజేసి; అతని ఫాలమ్మునన్‌= అతని నొసటిపై; మూ(డు వాలిక+అమ్ములు నాటించెన్‌= 
మూడు వాడిబాణాలు వేశాడు; ఆ సత్యకనందనుండు= సత్యకుని కొడుకైన ఆ సాత్యకి; అన్యస్యందన+ఆరూఢుండయి= 
వేరొక రథం అధిరోహించినవాడై; కవిసి= ఆ(క్రమించి; కర్గునకున్‌+తోడుపడు, బలంబులన్‌= = इदु సహాయంగా ఉన్న 
సైన్యాలను; కలంచి= చెదరగొట్టి; అతని తనువునన్‌= అతని శరీరంపై; ఏడు నారసంబులు= ఏడుబాణాలు; నిగిడించెన్‌= 
గురిపెట్టి వేశాడు; శతానీకుండు= (నకులుడి కుమారుడైన) శతానీకుడు; కూడికొని= చేరి; అన్నియ శరంబులు+ఏసెన్‌= అన్నే 
బాణాలు (ఏడు) వేశాడు; అప్పుడు+ఉరువడించి= అప్పుడు విజృంభించి; తక్కటి దౌపదేయులు= మిగిలిన ఉపపాండవులు; 
డెబ్బదిమూ(డును= డెబ్బదిమూడు బాణాలు; ధృష్టద్యుమ్నుండును శిఖండియున్‌+పది పదియున్‌= ధృష్టద్యుమ్నుడు శిఖండి 
చెరి పదిబాణాలు; భీమసేనుండు+అజువది నాల్గును= భీముడు అరవైనాలుగు బాణాలు; సహదేవుండు+ఏడును= సహదేవుడు 
ఏడుబాణాలు; నకులుండు ముప్పదియును= నకులుడు ముప్పయి బాణాలు; యుయుధానుండు+ఏడును= యుయుధానుడు 
ఏడు; పాండవ+అ(గ్రజాండు= ధర్మరాజు; నూబును బాణంబులు= నూరుబాణాలు; ఆ సూతపు(తుపయిన్‌= కర్గుడిపై; 
గుప్పించి, నొప్పించినన్‌= వేసి నొప్పించగా. 


తాత్సర్యం: ఈ విధంగా రథభవిహీనుడు, ఆయుధాలు లేనివాడు అయిన వృషసేనుణ్ణి, దుశ్శాసనుడు చూచి, వేగంగా 
వచ్చి, చెయ్యిచాచి తన రథంమిదికి ఎక్కించుకొని, రణరంగంనుండి తప్పించి తీసుకొని వెళ్ళాడు. తరువాత 
వృషసేనుడు వేరొక రథం ఎక్కి ఎప్పటిలాగే తండ్రి (కర్లుడి) రథం వెనుకకు చేరాడు. కర్ణుడు తొమ్మిదిబాణాలు 
వేసి సాత్యకి సారథిని, గుర్రాలను, విల్లును త్రుంచాడు. మూడు వాడిబాణాలను అతడి నుదుట నాటాడు. అప్పుడా 
సాత్యకి ఇంకొక రథం ఎక్కి విజృంభించి, కర్ణుడికి సహాయంగా ఉన్న సైన్యాలను చెల్లాచెదురు చేసి, అతడి శరీరం 
మీద ఏడుబాణాలు వేశాడు. నకులుడి కొడుకు శతానీకుడు కూడ అక్కడికి చేరుకొని, తాను కూడ ఏడుబాణాలు 
వేశాడు. అప్పుడు తక్కిన ఉపపాండవులు డెబ్బదిమూడు బాణాలు, ధృష్టద్యుమ్న శిఖండులు చెరి పదిబాణాలు, 
భీమసేనుడు అరువదినాలుగు బాణాలు, సహదేవుడు ఏడుబాణాలు, నకులుడు ముప్పదిబాణాలు, యుయుధానుడు 
ఏడుబాణాలు, ధర్మరాజు నూరుబాణాలు కర్గుడిమీద గుప్పించి, నొప్పించగా---- 


క్ర ముదమున నత( డందటి( బది । పది తూపుల నే పడంచి బహువిధగతులన్‌ 
దదనీకంబునం దే రొ । ప్పిదముగ వడి సంచరింప( బెద్దయు మెటిసెన్‌. 176 
ప్రతిపదార్థం: అత(డు= కర్గుడు; ముదమునన్‌= ఉత్సాహంగా; అందరన్‌= ఆ శృత్రువీరులనందరినీ; పది పది తూపులన్‌= 


పది పది బాణాలతో; ఏపు+అడంచి= గర్వం అణచి; తద్‌+అనీకంబునన్‌= ఆ సైన్యంలో; తేరు= రథం; బహువిధగతులన్‌= 
పెక్కు నడకలతో; ఒప్పిదముగన్‌, వడి, సంచరింపన్‌= ఒప్పుగా వేగంగా తిరుగగా; పెద్దయున్‌ మెజుసెన్‌= ఎంతో (ప్రకాశించాడు. 


తాత్సర్యం: కర్గుడు పది పది బాణాలతో శత్రువీరుల గర్వాన్ని అణచి, తన రథం వివిధ గతులతో సంచరింపగా 
యుద్దరంగంలో (ప్రకాశించాడు. 


220 శ్రీమదాంధ్ర మహాభారతము 


శా. _శైనేయుండును భీమసేను(డును ధృష్టద్యుమ్మ్ను(డున్‌ ద్రౌపదీ 

సూనుల్‌ ము న్నడరంగం గిట్టి విశిఖ స్తోమంబు లొక్కుమ్మడిన్‌ 

మేనం గ్రువ్వ శిఖండియున్‌ భుజబలోన్మేషంబు సూపన్‌ వెసం 

దా నయ్యోధుల సూతసూతి విరథత్వస్తబ్దులం జేసినన్‌. 177 
ప్రతిపదార్థం: శైనేయుండును= సాత్యకియూ; భీమేనుడును= భీముడూ; ధృష్టద్యుమ్ను(డున్‌= ధృష్టద్యుమ్నుడు; (ద్రౌపదీసుతుల్‌= 
ఉపపాండవులు; మున్ను+అడరంగన్‌+కిట్టి= ముందుండగా గర్వంతో సమీపించి; విశిఖస్తోమంబులు= బాణపరంపర; 
ఒక్కుమ్మడిన్‌= ఒక్కసారిగా; మేనన్‌+(క్రువ్వన్‌= శరీరంపై గుప్పించగా; శిఖండియున్‌= శిఖండి కూడా; భుజబల+ఉన్న్మేషంబు+ 
చూపన్‌= భుజబలగర్వం చూపగా; సూతసూతి= కర్ణుడు; వెసన్‌= వెంటనే; తాన్‌+అ+యోధులన్‌= తాను ఆ వీరులను; 
విరథత్వ స్తబ్బులన్‌+చేసినన్‌= రథహీనతచే నిశేష్ణులను చేయగా. 


తాత్సర్యం: సాత్యకి ధృష్టద్యుమ్నుడు భీముడు ఉపపాండవులు కవిసి కర్లుడిపై బాణపరంపర కురిపించారు. శిఖండి 
కూడా తన భుజబలాన్ని (ప్రదర్శించాడు. దానికి ప్రతిగా కర్టుడు వారందరినీ విరథులను చేసి నిశ్సేష్టులను 
కావించాడు. అట్లా చేయగా. 


వ. వియచ్చరులు వెటి(గందిరి; వెండియు నవ్వీరుండు వారలనందటి నస్రధారలం బొదువుచు నేడ్తెటిం 
బెటివారిని బాణాంధకారంబున( గప్పినం ద్రిప్పికొనియును దొలంగియు దెరలియు మరలియు నా 
రధథికసంఘంబు దైన్యంబు నొందె; నంత ధర్మనందనుని బాధింప( దలంపెయ్టున. 178 


ప్రతిపదార్థం: వియత్‌+చరులు= ఆకాశమునందు చరించేవారు(దేవతలు); వెజ(గు+అందిరి= ఆశ్చర్యపోయారు; ఆ+వీరుండు= 
दुद; వెండియును= ఇంకా; వారలన్‌+అందజబన్‌= శ(త్రువీరులందరినీ; అస్ర్రధారలన్‌+పొదువుచున్‌= అ స్రపరంపరలతో 
కప్పుచు; ఏడ్తెఅన్‌= పరా(క్రమంతో; పెజవారిని= మిగతావీరులను; బాణ+అంధకారంబునన్‌+కప్పినన్‌= బాణాలనే చీకట్టతో 
దట్టంగా కప్పగా; ఆ రథిక సంఘంబు= ఆ రథవీరుల సమూహం; ట్రిపికొనియును తొలంగియున్‌= తిరుగుడువడి, 
తొలగివెళ్ళి; తెరలియున్‌= కలతపొంది; మరలియున్‌= వెనుకకుమరలి; దైన్యంబున్‌+ఒందెన్‌= దీనస్థితిని పొందారు; అంతన్‌= 
అప్పుడు; ధర్మనందనుని= ధర్మరాజును; బాధింపన్‌+తలంపు+ఎయ్లు న= బాధ పెట్టాలన్న ఆలోచన తలెత్తగా. 
తాత్సర్యం: కర్గుడి పరాక్రమానికి దేవతలు ఆశ్చర్యపడ్డారు. ఇంకా కర్గుడు వారందరిని అ స్తపరంపరలతో కప్పుతూ, 
తక్కినవారిని బాణాలనే చీకటిలో ముంచగా, కొందరు తిరుగుడువడ్డారు. కొందరు తొలగివెళ్ళారు. కొందరు 
కలతపొందారు. కొందరు వెనుకకు మరలారు. మొత్తంమీద ఆ రథికవీరులంతా దైన్యం పొందారు. అప్పుడు 
ధర్మరాజును నొప్పించాలనే ఆలోచన కర్గుడిలో తలయెత్తగా - 
క్ర ఆ రాధేయుం డాతని । పై రయమున( గవియు ఘోరభంగి( గని మహో 

దారంబుగం జేది బలము । బోరన నెడసాొచ్చె దూర్యములు మొరయంగన్‌. 179 


ప్రతిపదార్థం: ఆ రాధేయుండు= కర్గుడు; అతనిపైన్‌= ధర్మరాజుపై; రయమునన్‌+కవియు= వేగంగా తాకునట్టి; ఘోరభంగిన్‌+కని= 
భయంకరస్థితిని చూచి; చేది బలము= చేదిసైన్యం; మహా+ఉదారంబుగన్‌= చాలగొప్పగా; తూర్యములు, మొరయంగన్‌= 
వాద్యధ్వనులు మోగగా; బోరనన్‌= శీఘ్రంగా; ఎడసొచ్చెన్‌= ప్రవేశించింది. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 221 


తాత్సర్యం: इपर ధర్మరాజును తాకునట్టి భయంకరస్థితిని చూచి, చేదిసైన్యం ఆతడికి సహాయంగా శీఘ్రంగా 
అరుదెంచింది. 


ఉ. సూతతనూజు( డబ్బలము సొచ్చి శతత్రయ యోధవీరులం 
జేతుల తీట వో నుటుము సేసి విశ్శంఖల దర్ప దుర్భ్ధముం 
డై తటుమంగ( గల్పిత రథాక్రమ మొప్ప(గ వచ్చి ధర్మజుం 
బ్రీతుని( జేయుచుం గడిమి బేర్షిరి సాత్యకియున్‌ శిఖండియున్‌. 180 


ప్రతిపదార్థం: సూత తనూజు(డు= కర్ణుడు; ఆ+బలముచొచ్చి= ఆ సైన్యమునందు (ప్రవేశించి; శతృత్రయ యోధవీరులన్‌= 
మూడువందలమంది వీరులను; చేతుల తీ(టపఫోన్‌= చేతుల దురద తీరగా (తృప్తి తీరగా); నుణఖుము చేసి= చంపి; విశృంఖల, 
దర్ప, దుర్చముండు+ఐ= అదుపులేని భుజబలంతో విజృంభించినవాడై; తణుమంగన్‌= వెంటబడగా; సాత్యకియున్‌, శిఖండియున్‌= 
సాత్యకీ శిఖండీ; కల్పిత రథా(క్రమము+ఒప్పయగన్‌= కల్పించుకొన్న రథాలతో చుట్టుముట్టి; వచ్చి= చేరి; ధర్మజున్‌+ప్రీతుని, 
చేయుచున్‌= ధర్మరాజుకు ఆనందం కలిగిస్తూ; కడిమిన్‌+పేర్చిరి= పరాక్రమంతో విజృంభించారు. 


తాత్సర్యం: కర్టుడు శృత్రుసైన్యంలోకి చొచ్చుకొని వెళ్ళి, తన చేతుల దురద తీరేటట్టుగ మూడువందలమంది 
యోధవీరులను చంపి, అదుపులేని భుజగర్వంతో విజృంభించి తక్కినవారిని తరుమగా, మళ్ళీ రథాలను ఏర్పరచుకొని 
సాత్యకీ, శిఖండీ ధర్మరాజుకు సంతోషం కలిగేటట్లుగా లెస్సగ విజృంభించారు. 


క వారికి దోడ్చడి యక్కడి । వీరులు గొందటు గడంగి వివిధోగ్ర శరా 

సారము లంగాధీశ్వరు । పై రయమునం గురిసి ८००6८ జెలయగుచున్‌. 181 
ప్రతిపదార్థం: వారికిన్‌= సాత్యకి శి°ఖండులకు; తోడ్సడి= సహాయపడి; అక్కడి వీరులు, కొందణు= అక్కడ ఉన్న కొందరు 
వీరులు; కడంగి= పూనుకొని; ఉగ్రభంగిన్‌+చెలగుచున్‌= భయంకరంగా ధ్వనిచేస్తూ; అంగ+అధీశ్యరుపైన్‌= అంగరాజైన 
కర్గుడిపై; వివిధ+ఉ(గ్ర శర+ఆసారములు= వాడియెన వివిధ బాణవర్షాలు; రయమునన్‌+కురిసిరి= శీఘ్రంగా కురిపించారు. 


తాత్సర్యం: సాత్యకి, శిఖండులకు సహాయంగా మరికొందరు వీరులు పూనుకొని కర్లుడిపై వివిధ బాణవర్గాలు 
కురిపించారు. 


క కురుపక్ష యోధులును స । త్వరులై యా రథధికవరుల( దా(కి భుజావి 
స్పురణము సూపిన నద్దుత । కర మయ్యె దదవసరమున( గయ్యం బధిపా! 182 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; కురుపక్ష, యోధులును= కౌరవవీరులు; సత్వరులు+ఐ= వేగిరపాటుకలవారై; ఆ రథిక 
వీరులన్‌+తా(కి= ఆ రథవీరులను ఎదుర్కొని; భుజా, విస్ఫురణము, చూపినన్‌= భుజ పరాక్రమం (ప్రదర్శించగా; తద్‌+ 
అవసరమునన్‌= ఆ సమయంలో; కయ్యంబు= యుద్దం; అద్భుతకరము+అయ్యెన్‌= ఆశ్చర్యకరం అయ్యింది. 


తాత్సర్యం: కౌరవవీరులు వెంటనే శత్రువులను తాకి తమ భుజబలాన్ని చూపగా యుద్దం ఆశ్చర్యకరంగా 
కొనసాగింది. 


222 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. ఆ సంకుల సమరంబునందు. 183 
. లో వా << తో 

తాత్సర్యం: తీవ్రమైన ఆ యుద్దంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 
శా. = బాణజ్వాలలు బెట్టు పర్వ గగన ప్రక్షోభణ జ్యాలతా 

క్వాణస్పూర్తి ఛటచ్చటారవముగా? तद, దావాగ్ని య 

క్షీడోదగ్రత వైరి సైన్యవన భస్మీభావ నిర్వాహ పా 

రీణంబై వెలు(గొందె నిర్ణరులు వర్ణింపంగ నే ముబ్జ(గన్‌. 184 
ప్రతిపదార్థం: బాణజ్వాలలు, బెట్టు, పర్వన్‌= బాణములు అనే మంటలు తీవ్రంగా వ్యాపించగా; గగన ప్రక్షోభణ= ఆకాశం 
మిక్కిలి కలతనొందేటట్టు చేసే; జ్యాలతా క్యాణస్ఫూర్తి= తీగవంటి వింటినారి ధ్వనుల స్ఫురణ; ఛట+ఛట+ఆరవముగాన్‌= 
ఛటఛట అనే శబ్దం కాగా; కర్ల+ఉ(గ్రదావ+అగ్ని= కర్గుడు అనే భయంకరమైన కార్భిచ్చు; అక్షీణ+ఉదగ్రతన్‌= మిక్కిలి 


విజృంభణంతో; వైరి సైన్య, వన= శత్రుసైన్యం అనే అడవిని; భస్మీభావ నిర్వాహపారీణంబు+ఐ= భస్మం చేయటంలో 
ఆరితేరినదై; నిర్దరులు వర్లింపంగన్‌= దేవతలు కొనియాడగా; ఏము+ఉబ్బ(గన్‌= మేము హర్షించగా; వెలుగొందెన్‌= (ప్రకాశించింది. 


తాత్సర్యం: బాణాలనే మంటలు తీవ్రంగా వ్యాపించి ఆకాశాన్ని మిక్కిలి కలతపెట్టగా, వింటినారి ధ్వనులు ఛటఛట 


అనే శబ్దం చేయగా, కర్టుడనే భయంకరమైన కార్చిచ్చు - అతి భయంకరంగా విజృంభించి శృత్రుసైన్యం అనే అడవిని 
బూడిద చెయ్యటంలో ఆరితేరినదై, దేవతలు (ప్రశంసించగా, మేము సంతోషించగా (ప్రకాశించింది. 


విశేషం: అలం: రూపకం. 
వ. అమ్మహోసగ్ర విజృంభణంబున. 185 


ప్రతిపదార్థం: ఆ+మహా+ఉ(గ్ష విజృంభణంబున= ఎంతో భయంకరమైన ఆ పరాక్రమం ధాటికి. 


తాత్సర్యం: ఆ మహా భయంకరమైన కర్గుడి ధాటికి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క ఆటోప మడ(గి యచ్చటి । మేటి మగలు ఖిచ్చవడిరి మెయిగలి గర్జుం 
డేటలవికి( గవిసె ధను । ర్ట్యాటంకృతి సెల(గ బాండవాగ్రజుమీ(దన్‌. 186 
ప్రతిపదార్థం: అచ్చటి మేటిమగలు= అక్కడున్న గొప్పవీరులు; ఆటోపము+అడ(గి= అతిశయం తగ్గి; జీచ్చపడిరి= చేష్టలుడిగారు; 
థి ^ €> 


మెయిగలి= శూరుడైన; కర్గుండు= కర్షుడు; ధనుః+జ్యాటంకృతి చెల(గన్‌= వింటినారి ధ్వని వ్యాపించగా; పాండవ+ 
అ(గ్రజామీ(దన్‌= ధర్మరాజుమీద; ఏటు+అలవికిన్‌= బాణప్రయోగాతిశయానికి; కవిసెన్‌= పూనుకొన్నాడు. 


తాత్సర్యం: కర్షుడి ధాటికి అక్కడున్న వీరులంతా వెరగు చెందారు. శూరుడైన అతడు ధనుష్టంకారం చేస్తూ 


ధర్మరాజుపై అధికంగా బాణాలు వేయసాగాడు. 


a= 


వ. ఇత్తెబింగునం గవిసిన నతనిమీ(ద నమ్మేదినీనాయకుండు సాయకజాలంబులు పర(గించిన నతం డుటిక 
యతి రయంబున నవి వారించి. 187 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 223 
ac] 

ప్రతిపదార్హం: -ఈ+తెబింగునన్‌+కవిసినన్‌= ఈ విధంగా బాణాలతో తాకగా; ఆ+మేదినీ నాయకుండు= ఆ ధర్మరాజు; 
c ड ९ 


అతనిమీ(దన్‌= కర్టుడిమీద; సాయకజాలంబులు= బాణసమూహాలు; పరణగించినన్‌= వేయగా; అతండు= కర్టుడు; ఉణక= 
లక్ష్యపెట్టక; అతిరయంబునన్‌= మిగుల వేగంతో; అవి వారించి= ఆ బాణాలను అడ్డుకొని. 


తాత్సర్యం: కర్గుడు ఈ విధంగా ధర్మరాజుపై బాణాలు వేయగా, అతడుకూడా కర్గుడిపై బాణసమూహాలు 
గుప్పించాడు. కర్గుడు వేగంగా వాటిని వారించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, నవ్వుచు( జాపంబు నడిమికి( ద్రుంచి మై । మటువు( దొంబది శితమార్గణముల 
భేదింప రత్న ప్రభాదీప్త మగునది । సౌదామనీ చారు జలద మంబు 
జాప్తుని తనువున కడ్డమై యుండి వా । తాహతంబై పాయునట్లు వోలె 
బడుటయు, మణిమయాభరణ సుందరమైన । యతని గాత్రము సతారాంబరంబు( 


తే. బోలి యప్పుడ యా సూతపుత్రుచేత । రక్తమయమయి పల్లవోద్రిక్త కల్ప 
తరువు చందంబు నొందె; నతండు రాజ । ధర్మమూంది చలింప ७८९ నధిప! 188 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా!; నవ్వుచున్‌= నవ్వుతూ; చాపంబు= ధనుస్సు; నడిమికిన్‌+(త్రుంచి= మధ్యకు 
విరిచి; తొంబది శితమార్గణములన్‌= తొంబయి వాడిబాణాలతో; మైమటబువున్‌= కవచాన్ని; భేదింపన్‌= ఖండించగా; 
రత్నప్రభాదీప్త్రము+అగు+అది= రత్నకాంతులతో (ప్రకాశించే ఆ కవచం; సౌదామనీ చారు జలదము= విద్యుల్లతతో మెరిసే 
మేఘం; అంబుజ+ఆప్తుని= సూర్యుడి; తనువునకున్‌+అడ్డము+అయి+ఉండి= దేహానికి అడ్డంగా ఉండి; వాతాహతంబు+ఐ= 
గాలిచే కొట్టబడి; పాయున్‌+అట్టు పోలెన్‌= పడేటట్లుగా; పడుటయున్‌= పడిపోగా; మణిమయ+ఆభరణ సుందరము+అయిన= 
మణిమయ భూషణాలతో అందంగా ఉన్న; అతని గాత్రము= అతడి దేహం; సతార+అంబరంబున్‌ పోలి= నక్షత్రాలతో 
కూడిన ఆకాశం వలె ఒప్పి; అప్పుడు+అ= అప్పుడే; ఆ సూత పుత్రుచేతన్‌= కర్గుడిచేత; రక్తమయము+అయి= రక్తంతో 
నిండినదయి; పల్లవ+ఉ।ద్రెక్త కల్పతరువు చందంబున్‌+ఒందెన్‌= చిగుళ్ళతో నిండిన కల్పవృక్షం వలె ఒప్పింది; అతండు= 
ధర్మరాజు; రాజధర్మము+ఊంది= క్షత్రియధర్మాన్ని పాటించి; చలింపక= కదలక; అదల్చెన్‌= కోపంతో గద్దించాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కర్గుడు ధర్మరాజు ధనువును ఖండించి, తొంభైబాణాలతో అతడి కవచాన్ని 
భేదించగా, రత్నకాంతిమయమైన ఆ కవచం విద్యుల్లతతో కూడిన మేఘం గాలికి సూర్యుడి దేహానికి అడ్డుతొలగినట్లు 
పడిపోయింది. మణిమయ ఆభరణాలతో కూడి ఉన్న అతడి శరీరం నక్షత్రాలతో కూడిన ఆకాశంవలె అందంగా 
ఒప్పింది. కర్లుడు గాయపరచగా రక్తం కారుతున్న అతడి శరీరం చిగుళ్ళతో నిండిన కల్పవృక్షంవలె ఒప్పారింది. 
అయినా ధర్మరాజు చలించకుండా నిలిచి అతడిని ఎదిరించాడు. 


విశేషం: అలం: ఉపమ. సూర్యపుత్రుడైన కర్గుడు భేదించిన కవచం సూర్యుడికి అడ్డుగా నిలిచిన మేఘం తొలగినట్టు 
పడిపోయిందనటంలో స్వారస్యం ఉంది. 


వ. ఇట్లదల్లుచు. 189 


తాత్సర్యం: ఈ విధంగా ఎదిరిస్తూ, 


224 శ్రీమదాంధ్ర మహాభారతము 


క చదల మెటుంగులు పర్వం । గొదమ పిడుగునట్ల నిగుడ గుంతీసుతు( డు 
బ్టుదలిర్చ శక్తి వైచిన । నది కర్ణుడు సప్త భల్లహతి నెడ( దునిమెన్‌. 190 


=> ०~ £ 
ప్రతిపదార్థం: కుంతీసుతు(డు= ధర్మరాజు; ఉబ్బు తలిర్పన్‌= గర్వమొప్పగా; చదలన్‌= గగనభాగంలో; 3०6००07९ పర్వన్‌= 
కాంతులు చిమ్మగా; కొదమపిడుగు+అట్ల= పిల్ల పిడుగువలె; నిగుడన్‌= వ్యాపించగా; శక్తి వైచినన్‌= శక్తి అనే ఆయుధం 
వేయగా; కర్గుడు; సప్రభల్లహతిన్‌= ఏడుబల్లెముల దెబ్బతో; అది= దానిని; ఎడన్‌= నడుమనే; తునిమెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: ధర్మరాజు అతిశయంతో పిడుగువంటి శక్తిని విసరగా, కర్గుడు దానిని ఏడు బల్లెములతో మధ్యలోనే 
ఖండించాడు. 


విశేషం: శక్తి అంటే బల్లెం, ఈటె. ఇది ఇనుముతో చేయబడింది. దీనికి బంగారుపూతవేసి గజ్జెలతో అలంకరించేవారు. 


సీ, పాండవాగ్రజు(డు దర్పంబును వేగంబు । నొప్ప నవ్వీరుని యురమునందు( 
గరముల పఫాలభాగంబున నాల్గు తో । మరములు సాొనిపి నెత్తురులు వటిపి 
యార్ణిన(, బేర్ణిన యగ్గలికంబున । నా సూతనందను( డతని సూతు( 
జంపి కేతువు ద్రుంచి శాతశరంబుల । నంగంబు నొప్పించె; నపుడు సాత్య 


తే. కియు శిఖండియు నెడసాొచ్చి రయము బలువు । 2०66059 రాధాతనూజుని మేన నమ్ము 

లొక్క మొగి నింప, నయ్యోధు( డుటిక వారి । విరథులుగ( జేసి విండులు విటుగనేసి. 191 
ప్రతిపదార్థం: పాండవ+అ(గ్రజుడు= ధర్మరాజు; దర్పంబును వేగంబును+ఒప్పన్‌= గర్వము, వేగమూ ఒప్పగా; ఆ+వీరుని= 
కర్ణుడి; ఉరమునందున్‌= వక్షమునందు; కరములన్‌= చేతులందు; ఫాలభాగంబునన్‌= నొసటిపై; నాల్గు తోమరములు= నాల్లు 
చిల్లకోలలు; చొనిపి= నాటి; నెత్తురులు = రక్తం కారజేసి; ఆర్స్బినన్‌= అరువగా; ఆ సూతనందను(డు= ఆ इतरः 
పేర్చిన అగ్గలికంబునన్‌= హెచ్చిన శౌర్యంతో; అతని సూతున్‌+చంపి= ధర్మరాజు సారథిని చంపి; కేతువున్‌+(త్రుంచి= 
ధ్వజమును ఖండించి; శాత శరంబులన్‌= వాడిఅయిన బాణాలతో; అంగంబు నొప్పించెన్‌= దేహాన్ని గాయపరిచాడు; అప్పుడు; 
సాత్యకియున్‌, శిఖండియున్‌= సాత్యకీ, శిఖండీ; ఎడచొచ్చి= నడుమ (ప్రవేశించి; రయము బలువు మెరయన్‌= వేగం, బలం 
ఒప్పగా; రాధా తనూజుని మేనన్‌= కర్గుడి శరీరమునందు; అమ్ములు+ఒక్కమొగిన్‌ నింపన్‌= బాణాలు ఒక్కుమ్మడి కురిపించగా; 
ఆ+యోధు(డు= కరుడు; ఉజక= లక్ష్యపెట్టక; వారిన్‌ విరథులుగన్‌+చేసి= వారిని రథహీనులుగా చేసి; విండులు వితుగన్‌+ఏసెన్‌= 
ధనువులు విరిగేటట్లుగా బాణాలు వేశాడు. 


తాత్సర్యం: ధర్మరాజు గర్వం, వేగం ఒప్పగా కర్గుడి వక్షంమీద, చేతులమీద, నొసటిమీద నాలుగు తోమరాలు 
దిగబడేటట్లు వేసి, నెత్తురు కారేటట్టుగా చేసి సింహనాదం చేశాడు. అప్పుడు इ హెచ్చిన శౌర్యంతో ధర్మరాజు 
సారధిని, ధ్వజాన్ని ఖండించి, వాడిబాణాలతో అతడి దేహాన్ని గాయపరిచాడు. ఆ సమయంలో సాత్యకి, శిఖండి 
మధ్యలో ప్రవేశించి వేగం, బలం ఒప్పగా కర్లుడి శరీరంమీద ఒక్కుమ్మడిగా బాణాలు నింపారు. అయినా दू 
లెక్క పెట్టక వారిని విరథులుగా చేసి, వారి విండ్లు విరుగకొట్టాడు. 


విశేషం: తోమరం కొయ్యపిడితో కూడి వంపు కలిగిన బాణం. దీనికి విషం పూస్తారు. అందువలన దీనిని విషతోమరమని 


అంటారు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 225 


క్ర తనువుల బటు బాణంబులు । నినిచి వెగడు పటిచి కడచి నిరతిశయ రయం 

బున గదిసి ధర్మనందను । ననేక సాయక పరిక్షతాంగుం జేసన్‌. 192 
ప్రతిపదార్థం: తనువులన్‌= వారి శరీరాలపై; పటు బాణంబులు నినిచి= వాడి బాణాలు నింపి; వెగడు పణిచి= తల్లడిల్లజేసి; 
కడచి= దాటి; నిరతిశయ రయంబునన్‌+కదిసి= ఎంతో వేగంతో సమీపించి; ధర్మనందనున్‌= ధర్మరాజును; అనేక సాయక= 
పెక్కుబాణాలతో; పరిక్షత+అంగున్‌+చేసెన్‌= గాయపడిన దేహం కలవాడిగా చేశాడు. 


తాత్సర్యం: కర్షుడు వారి దేహాలపై బాణాలు వేసి కలతపరచి, వేగంగా ధర్మరాజును చేరి పెక్కు బాణాలతో అతడి 

శరీరాన్ని గాయపరిచాడు. 

వ. ఇ వ్విధంబున రాధేయుండు నొప్పించినం దదీయ సంరంభంబు సైరింపంజాలక యమ్మహీపతి 
హతసారధికం బగు నిజరథంబు దొలంగం దోలుకొని పోయినం దోడన తవిలి పొదివి నిలువరించి 
హాసభాసితుం డగుచు నయ్యంగపతి యతనితో ని ట్లనియె: 193 

ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; రాధేయుండు= కర్షుడు; నొప్పించినన్‌= గాయపరచగా; తదీయ సంరంభంబు= 
అతని ఆటోపం; సైరింపన్‌+చాలక= సహించలేక; ఆ+మహీపతి= ధర్మరాజు; హతసారథికంబు+అగు= సారథిహతుడైనట్టి; 
నిజరథంబు= తనరథం; తొలంగన్‌+తోలుకొని పోయినన్‌= తప్పించి (తానే) తోలుకొనిపోగా; తోడన తవిలి= వెంబడించి; 
నిలువరించి= అడ్డగించి; ఆ+అంగపతి= కర్గుడు; హాసభాసితుండు+అగుచున్‌= నవ్వుతున్నవాడై; అతనితోన్‌+ఇట్టు+అనియెన్‌= 
ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 


తాత్సర్యం: ఈ విధంగా కర్లుడు ధర్మజుడిని నొప్పించగా, అతడి విజృంభణాన్ని తట్టుకోలేక ధర్మజుడు, సారధిలేని 
తన రథాన్ని తానే తోలుకొని తొలగివెళ్ళాడు. అయినా కర్గుడు అతడిని వెంబడించి అడ్డగించి పరిహాసం చేస్తూ 
ఇట్లా అన్నాడు: 


కర్లుండు ధర్మరాజు నొప్పించి యవమానించుట (సం. 8-44-72 (కుంభ) 8-33-36 (భం)) 


“క్షత్రియ కులమున జన్మించి యిది ధర్మ । మిది యధర్మం బని యెల్ల 565 
నట్టి నీ కిట్టి మహాహవమున' బ్రాణ । ములు దా(చికొన శాత్రవులకు( దొలంగి 
పోవుట దగునె? నీ బుద్ది గాన(గనయ్యె; । నృపనీతి యెటు(గవు; నీవు బ్రాహ్మ 
ణాచార వేదివి; యాగాధ్యయనముల । వర్తింపు, కయ్యంబు వలవ; దుడుగు 


2 


తే. ००७ ననుబోంటి( దొడరిన 8०७०8 । నెడరు వాటిల్లు వేగపొ మ్మింటికడకు 
०९०५००८ क्र నున్నెడకైన నరుగు; । మేను ठत నీదు ప్రాణాన కింత నిజము.’ 194 


ప్రతిపదార్థం: క్షత్రియకులమునన్‌ జన్మించి= క్షత్రియవంశంలో జన్మించి; ఇది ధర్మము+ఇది అధర్మంబు+అని= ధర్మాధర్మాలను; 
ఎల్లన్‌+ఎటిణగినట్టి నీకున్‌= అన్నీ తెలిసిన నీకు; ఇట్టి మహా+ఆహవమునన్‌= ఇటువంటి మహారణంలో; (ప్రాణములు, 
దాణికొనన్‌= ప్రాణాలు దాచుకొనటానికి; శాత్రవులన్‌+తొల(గిపోవుట తగునె?= శృతువుల నుండి పారిపోవటం తగునా?; నీ 
బుద్ది కాన(గన్‌+అయ్యెన్‌= నీ బుద్ది బయటపడింది; నృపనీతి ఎణు(గవు= రాజధర్మం నీకు తెలియదు; నీవు; బ్రాహ్మణ+ 


226 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఆచారవేదివి= (బ్రాహ్మణధర్మాలు తెలిసినవాడివి; యాగ+అధ్యయనములన్‌ వర్తింపు(ము)= యజ్ఞాలు వేదాధ్యయనాలతో 
గడపుము; కయ్యంబు వలవదు= యుద్దం తగదు; ఉడుగుము+ఇంకన్‌= ఇక దాన్ని విడిచిపెట్టుము; ననుబోంటిన్‌+తొడరినన్‌= 
నావంటివాడితో తలపడితే; ఇంతకంటెన్‌+ఎడరు+పాటిల్లున్‌= ఇంతకంటే ఆపద కలుగుతుంది; ఇంటికడకున్‌ వేగ పొమ్ము= 
వెంటనే ఇంటికి వెళ్ళుము; హరియున్‌+పార్టు(డున్‌= కృష్ణార్ణునులు; ఉన్న+ఎడకైనన్‌+అరుగు(ము)= ఉన్న వైపుకైనా వెళ్ళుము; 
నీదు ప్రాణానకున్‌= నీ (ప్రాణానికి; ఏను= నేను; తెగన్‌= ముప్పుతెచ్చే సాహసం చేయను; ఇంత నిజము= ఇది నిజం. 


తాత్సర్యం: క్షత్రియకులంలో జన్మించావు. ఇది ధర్మము, ఇది అధర్మము అని అన్నీ తెలిసినవాడివి. ఇంతటి 
మహాయుద్దంలో ప్రాణాలు కాపాడుకోవటానికి శృత్రువులనుండి పారిపోవటం నీకు తగునా? నీ బుద్ది బయటపడింది. 
నీకు రాజధర్మం తెలియదు. నీవు (బ్రాహ్మణాచారాలు తెలిసినవాడివి. యాగాలతో, వేదాధ్యయనాలతో కాలం 
గడుపు. నీకు యుద్దం తగదు. మానుకో. ఇక నాలాంటివారితో యుద్దానికి పూనుకొంటే ఇంతకంటె ఆపద 
కలుగుతుంది. వెంటనే ఇంటికి పొమ్ము, లేదా కృష్ణార్ణునులున్న చోటికైనా వెళ్ళు. నీ ప్రాణాలు తీయటానికి నేను 
తెగించను. ఇది నిజం. 


వ. అని పలికి గొంతి వచనంబులు మనంబున నునికిం జేసి వధియింప నొల్లనివా(డై యప్పాండవాగ్రజు విడిచి 
యా పురుషసత్తముండు తదీయ సేనాసముదయంబు నానాస్ర్త్ర నిహతంబు సేసె; లజ్ఞాకుల మానసుం డగు 
నమ్మానవపతియును దతదేశంబున నిలువక తొలంగిపోయెం; బోవుటయు. 195 


ప్రతిపదార్థం: అని పలికి= అని వచించి; గొంతి వచనంబులు= కుంతికి ఇచ్చిన మాటలు; మనంబునన్‌+ఉనికిన్‌+చేసి= 
మనసులో మెదలటం వలన; వధియింపన్‌+ఒల్లనివాడు+అయి= అతడిని చంపటం ఇష్టం లేనివాడై; ఆ+పాండవ+అ(గ్రజున్‌ 
విడిచి= ఆ ధర్మరాజును వదలి; ఆ పురుషసత్తముండు= ఆ పురుషశ్రేష్ణుడు - కర్గుడు; తదీయ సేనాసముదయంబు= అతని 
సైన్యసమూహాన్ని; నానా+అస్ర్రనిహతంబు చేసెన్‌= వివిధ అ(స్తాలతో బాధించాడు; లజ్ఞా+ఆకుల మానసుండు+అగు= సిగ్గుతో 
నిండినవాడైన; ఆ+మానవపతియును= (न తద్‌+(ప్రదేశంబున నిలువక= అక్కడ ఉండక; తొలంగిపోయెన్‌= 
మరలివెళ్ళాడు; పోవుటయున్‌= పోవగా. 


తాత్సర్యం: కర్టుడు ఈ విధంగా పరిహసించి, కుంతికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి, ధర్మరాజును వధించకుండా 
విడిచి, అతడి సైన్యంపై వివిధాస్తాలు ప్రయోగించాడు. ధర్మరాజు సిగ్గుతో అక్కడ నిలువలేక వెనుదిరిగి వెళ్ళాడు. 
అప్పుడు. 


క విను మతని యోధజనములు । మొనయు( దిరిగె; నట్లు సమరమున విముఖంబై 
చను నబ్బలముం గని వెను । కొనియెం గర్జుండు నీదు కొడుకులు( దానున్‌. 196 


ప్రతిపదార్థం: అతని యోధజనములు= ధర్మరాజు పక్షంలోని సైనికజనం; మొనయున్‌= సైన్యం; అట్టు= ఆ విధంగా; 
సమరమునన్‌ విముఖంబు+అయి= యుద్దవిముఖమై; తిరిగెన్‌= వెనక్కు తిరిగాయి; చను+ఆ+బలమున్‌+కని= మరలుతున్న 
ఆ సైన్యాన్ని చూచి; కర్గుండు= కర్గుడు; నీదు, కొడుకులున్‌+తానున్‌= నీ కుమారులతో కలిసి తానూ; వెనుకొనియెన్‌= 
వెంబడించాడు; విను= వినుము. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 227 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! వినుము. ధర్మరాజు సైన్యం యుద్దం విడిచి వెనుకకు తిరిగివెళ్ళగా కర్షుడు ७) 
కుమారులతో కలిసి దాన్ని వెంబడించాడు. 


క పటు సింహనాద తూర్యో । త్మట రవగుణ నిస్వనములు గలసి యఖిల ది 
క్రట దారణ కేలి సము । ద్దటము లగుచు( గురుబలమున( బర?గె నరేంద్రా! 197 


ప్రతిపదార్థం: నరేం[ద్రా!= రాజా!; కురుబలమునన్‌= కౌరవసైన్యంలో; పటు, సింహనాదతూర్య= సింహనాదంవంటి వాదా(లు; 
ఉత్కటరవ= పెద్దధ్య్వనులు; గుణ నిస్వనములు= వింటినారిధ్వనులు; కలసి= కలిసి; ©$ © దిక్‌+తట, దారణకేలి 
సముద్భటములు+అగుచున్‌= దిక్కులన్నీ బద్దలు చేసేటంత భయంకరములై; పరలాన్‌= వ్యాపించాయి. 


తాత్సర్యం: 2. ధృతరాష్ట్ర మహారాజా! కౌరవసైన్యంలో యుద్ద వాద్యాల ధ్వనులు, ధనుష్ట్రంకారాలు కలిసి దిక్కులను 


బద్దలు చేస్తూ మారుమోగాయి. 
© — 


ఉ. ఇమ్మెయి సూతనందనుని యేడ్తెజ కోడిన యోధవీర సం 
ఘమ్ముల బాండవాగ్రజు(డు గన్ల్గొని పేర్కొని పేరెలుంగునం 
గ్రమ్మటణి పేర్చి కౌరవ నికాయము గర్వమడంపు( డన్న దై 
ర్య మ్మిగురొత్త వే తిరిగి రా రథికుల్‌ మరలెన్‌ బలంబులున్‌. 198 


ప్రతిపదార్థం: ఈ+మెయిన్‌= ఈ విధంగా; సూతనందనుని= కర్గుడి; ఏడ్తెరకున్‌+ఓడిన= పరా(క్రమానికి ఓడిపోయిన; 
యోధవీర సంఘమ్ములన్‌= వీరుల సమూహాలను; इङ చూచి; పాండవ+అ(గ్రజుడు= ధర్మరాజు; పేరు+ఎలుంగునన్‌= 
పెద్దగొంతుతో; పేర్కొని= పిల్చి; (క్రమ్మణి పేర్చి= మళ్ళీ విజృంభించి; కౌరవ నికాయము గర్వము+అడంపు(డు+అన్నన్‌= 
కౌరవసైన్యం గర్వాన్ని అణచివేయండి అనగా; ఆ రథికులు= ఆ రథవీరులు; ధైర్యమ్ము+ఇగురు+ఒత్తన్‌= ధైర్యం చిగురించగా; 
వే తిరిగిరి= వెంటనే మరలారు; బలంబులున్‌ మరలెన్‌= సైన్యాలు కూడా మరలాయి. 


తాత్సర్యం: ఈ విధంగా కర్గుడి పరా(క్రమానికి నిలువలేక వెనుదిరుగుతున్న వీరులను, సైనికులను చూచి 
ధర్మరాజు వారిని బిగ్గరగా పిలిచి, మళ్ళీ విజృంభించి కౌరవసైన్యాన్ని అణచండి అనగా వారు ధైర్యం తెచ్చుకొని 
ముందుకు సాగారు. 


వ. ఇ వ్విధంబున వృకోదర పురస్సరంబుగా బాండవ బలంబులు మార్మొనిన మన మూ(కలుం గూడికొని 
తిరంబై త్రోచి తలపడుటయు నయ్యిరువా(గునందు. 199 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; పాండవ బలంబులు= పాండవ సైన్యాలు; వృకోదరపురః+సరంబుగాన్‌= 
భీముడిని ముందుంచుకొని; మార్కొనినన్‌= ఎదుర్కొనగా; మనమూ(కలున్‌+కూడికొని; మన సైనికులు కూడా చేరి; తిరంబు+ 
అయి= స్థిరంగా నిలిచి; (త్రోచి, తలపడుటయున్‌= తాకి తలపడగా; ఆ+ఇరువాగు+అందున్‌= ఆ రెండు పక్షాలలో. 


తాత్సర్యం: పాండవసైన్యం భీముడిని ముందుంచుకొని కౌరవులతో తలపడగా, వారుకూడా స్థిరంగా నిలిచి వారిని 
ఎదిరించారు. ఆ రెండు పక్షాలలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


228 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ.  కరిబృందంబులు ద్రెక్ళె( బెల్లుగం దురంగ స్తోమముల్‌ పెక్కు గూ 

లె రథానీకము లగ్గలంబు గెడసెన్‌ లెక్కింప బెక్కైన కా 

ల్వుర మొత్తంబులు రూపడంగె సిడము ల్వుగ్గ్ణయ్యె నన్నేల నె 

త్తురు వెల్లిన్‌ ముని(గెన్‌ మరుత్ణచర 20826 వెక్కసంబంద(గన్‌. 200 
ప్రతిపదార్థం: మరుత్‌+ఖచర, పంక్తుల్‌= యక్ష గంధర్వాది గగన సంచారుల సమూహాలు; వెక్కసంబు+అంద(గన్‌= 
సహించలేకపోగా; పెల్టుగన్‌= హెచ్చుగా; కరిబృందంబులు (छक ఏనుగుల సమూహాలు కూలాయి; తురంగస్తోమముల్‌= 
అశ్యాల గుంపులు; సపెక్కుకూలెన్‌= చాలా నేలకూలాయి; రథ+అనీకములు= రథ సమూహాలు; అగ్గలంబు, కెడసెన్‌= అధికంగా 
కూలాయి; లెక్కింపన్‌+పెక్కు+అయిన= అధిక సంఖ్యాకమైన; కాల్వుర, మొత్తంబులు= సైనికుల గుంపులు; రూపు+అడంగాన్‌= 
నశించాయి; సిడముల్‌+నుగ్గు+అయ్యెన్‌= జెండాలు చూర్లం అయ్యాయి; ఆ+నేల= ఆ భూమి; నెత్తురు వెల్లిన్‌; మునిగాన్‌= 
నెత్తుటి వరదలో మునిగింది. 


తాత్సర్యం: దేవతలు, ఆకాశసంచారులు సహించలేనంత ఎక్కువగా ఏనుగులసమూహాలు, గురాలసమూహాలు, 
రథసమూహాలు, సైనికులసమూహాలు కూలటం జరిగింది. ధ్వజాలు పొడి అయ్యాయి. నేల నెత్తుటి వరదలో 
మునిగింది. 


వ. అట్టి సందడి కయ్యంబున భీమసేనుండును శైనేయుండును బెట్టిదంపు టురవడిం గవిసిన ధృష్టద్యుమ్మాది 
८९७ ప్రకరంబును బరవసంబు సేయం గురుబలంబు వెటబిచబిచి 566८6, तए ८८६ కరతలంబెత్తి 
నిలునిలు మని పలికి నమ్మోహరంబు నిలువదయ్యె; నవష్టంభ విజృంభితుండైన యా సూతసూనుండు 
వెండియుం గౌరవుల వేటు వేజి పురికొల్పి మరల్దిన నమ్మొనయును మొగకట్టి నిలిచె; నంతం బవమానసూనుం 
దాను మార్మొన నగ్గలించె; నతం డతని నాలోకించి యంతకుమున్న శ్రుతకీర్తి స్యందనం బెక్కియున్న 
తమయన్న వలను సాత్యకి ధృష్టద్యుమ్నులకుం జూపి వారలతో ని ట్లనియె. 201 


ప్రతిపదార్థం: అట్టి సందడి కయ్యంబునన్‌= ఆ సంకుల సమరంలో; భీమసేనుండును= భీముడును; శైనేయుండును= 
సాత్యకియు; బెట్టిదంపు+ఉరవడిన్‌= తీవ్రవేగంతో; కవిసినన్‌= పైబడగా; ధృష్టద్యుమ్న+ఆది= ధృష్టద్యుమ్నుడు మున్నగు; రథిక 
(ప్రకరంబును= వీరుల సమూహం; బరవసంబు చేయన్‌= ధైర్యం చూపగా; కురుబలంబు= కౌరవ సైన్యం; 56०८३९५८), 
555 భయపడి పరుగిడగా; इपूर०द०+छठटो= కర్గుడు గద్దించి; కరతలంబు+ఎత్తి= చేయెత్తి; నిలునిలుము+అని 
పలికినన్‌= ఆగండి ఆగండి అని అనగా; ఆ+మోహరంబు= ఆ సైన్యం; నిలువదు+అయ్యెన్‌= నిలువలేదు; ఆవష్ట్రంభ 
విజృంభితుండు+అయిన ఆ సూతసూనుండు= గర్వంతో విజృంభించిన ఆ इदुः; వెండియున్‌= మళ్ళీ; కౌరవులన్‌= 
కౌరవులను; వేణు వేజు పురికొల్ప్సి= వేర్వేరుగా (ప్రేరేపించి; మరల్చినన్‌= మరలించగా; ఆ+మొనయును= ఆ సైన్యం; మొగకట్టి 
నిలిచెన్‌= శబ్దంచేస్తూ నిలిచింది; అంతన్‌= అపుడు; పవమానసూనున్‌= భీముడిని; తాను మార్కొనన్‌+అగ్గలించెన్‌= తాను 
ఎదుర్కొనాలని పూనుకొన్నాడు; అతండు= భీముడు; ఆతనిన్‌+ఆలోకించి= కర్గుడిని చూచి; అంతకున్‌మున్న= అంతకుముందే; 
శ్రుతకీర్తిస్యందనంబు+ఎక్కిఉన్న= శ్రుతకీర్తి రథంపై ఎక్కిఉన్న; తమ+అన్న వలను= ధర్మరాజు ఉన్నవైపు సాత్యకి 
ధృష్టద్యుమ్నులకున్‌+చూపి= సాత్యకి ధృష్టద్యుమ్నులకు చూపి; వారలతోన్‌+ఇట్టు+అనియెన్‌= వాళ్ళతో ఇట్లా అన్నాడు: 


తాత్సర్యం: అటువంటి సంకులసమరంలో భీమసేనుడు, సాత్యకి తీవ్రవేగంతో మీదికి రాగా, ధృష్టద్యుమ్నుడు 
మొదలైన వరులు ధైర్యం చూపగా - కౌరవసైన్యం భయపడి పరు7త్తింది. అప్పుడు కర్గుడు గద్దించి, చెయ్యెత్తి 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 229 
ఆగండి ఆగండని అన్నా ఆ సైన్యం ఆగలేదు. గర్వంతో విజృంభించిన కర్ణుడు మళ్ళీ కౌరవులను వేరువేరుగా 
పురికొల్పి మరలించగా, ఆ సైన్యం శబ్దం చేస్తూ నిలిచింది. అప్పుడు కర్షుడు భీమసేనుణ్ణి ఎదుర్కోటానికి పూనుకొన్నాడు. 
భీముడు, కర్గుణ్ణి చూచి, అంతకుముందే (శ్రుతకీర్తి రథాన్ని అధిరోహించియున్న అన్న ధర్మరాజును సాత్యకీ 
ధృష్టద్యుమ్నులకు చూపి, ఇట్లా అన్నాడు. 


ఉ. “ఈతడు దుర్దశం బొరసె నేను గనుంగొనం तदू డేచి దు 

ర్చీతి పరున్‌ సుయోధనుని( ९४२९८ జేయుటకై కడంగె; మీ 

చేతికి నిచ్చి యిట్లరువు సేసెద నిన్నరనాథు నాకు నా 

సూతతనూభవున్‌ సమయ జూడక పోదు విషాద మెమ్మెయిన్‌. 202 
ప్రతిపదార్థం: నేను కనుంగొనన్‌= నేను చూడగా; ఈతడు దుర్దశన్‌+పార్ళన్‌= ఈ ధర్మజుడు దుస్‌స్థితి పొందాడు; 
కర్టుడు+ఏచి= కరుడు విజృంభించి; దుర్నీతి పరున్‌ సుయోధనునిన్‌= అవినీతిపరుడైన దుర్యోధనుడిని; ప్రీతునిన్‌+చేయుటకై 
కడంగెన్‌= సంతోషపరచటానికి పూనుకొన్నాడు; ఈ+నరనాథున్‌= ధర్మరాజును; మీ చేతికిన్‌+ఇచ్చి= మీ చేతిలో బెట్టి; ఇట్లు+ 
అరువు సేసెదన్‌= బుణం ఇస్తున్నాను; నాకున్‌+ఆ సూత తనూభవున్‌= నాకు ఆ इदु; సమయన్‌+చూడక= చచ్చేటట్లు 
చేయకుండా; ఏ+మెయిన్‌= ఏ విధంగానూ; విషాదము పోదు= దుఃఖం తొలగదు. 


తాత్సర్యం: దుర్యోధనుడికి పీతి కలిగించటానికి పూనుకొని కర్గుడు ఇట్లా చేస్తున్నాడు. నా కళ్ళముందు అగగ్రజుడైన 
ధర్మరాజుకు (~ కలగటం బాధగా ఉన్నది. ఆయనను మీకు అప్పుగా ఇస్తున్నాను. (అంటే మళ్ళీ ఆయనను నాకు 
క్షేమంగా అప్పగించాలి అని) కర్గుడిని సంహరించకుండా నా దుఃఖం తీరదు. 


క ఏ నొండె నతనిచే నా । చేనొండె నతండు దెగుట సిద్దముగ మదిం 
బూని కడంగెద; మీ రీ । భూ నాథుని గాచికొనియ పోరు నడపుం(ీ! 203 
ప్రతిపదార్థం: అతనిచేన్‌= కర్గుడిచేత; ఏను+ఒండెన్‌= నేనో; అతండు= इता నాచేన్‌+ఒండెన్‌= నా చేతనో; తెగుట 


సిద్దముగన్‌= చావటం నిశ్చయంగా; మదిన్‌+పూని కడంగెదన్‌= మనసులో భావించి పూనుకొంటాను; మీరు= మీరు; ఈ 
భూనాథునిన్‌+కాచికొనియ= ధర్మజునికి రక్షగా ఉండియే; పోరు నడపు(డీ!= యుద్దం చేయండి. 


తాత్సర్యం: కర్షుడి చేత నేనో, నా చేత इद చావటాన్ని నిశ్చయించి యుద్దానికి పూనుకొంటాను. మీరు ఈ 
ధర్మరాజును కాపాడుకొంటూ యుద్దం చేయండి.” 


చ. అని పటుసింహనాదమున నంబరముం బగిలించి తేరు క 
రుని దెస బోవనిచ్చిన గనుంగొని శల్యు(డు కర్ణుతోడ ని 
ట్లను “మనమీద వచ్చు ననిలాత్మజు జూచితె! యంతరంగ మే 
ए నలుక కామిషం బిడ(గ జూచిన చందము గాననయ్యెడున్‌. 204 


ప్రతిపదార్థం: అని, పటు, సింహనాదమునన్‌= అని తీవ్ర సింహగర్దనతో; అంబరమున్‌+పగిలించి= ఆకాశాన్ని బద్దలుచేసి; 
తేరు, కర్ణుని దెసన్‌+పోవనిచ్చినన్‌= రథం కర్గుడివైపు మరల్చగా; శల్యు(డు; కనుంగొని= చూచి; కర్టుతోడన్‌+ఇట్టు+- అనున్‌= 


230 శ్రీమదాంధ్ర మహాభారతము 

కర్ణుడితో ఇట్టా అన్నాడు; మనమీ(దన్‌, వచ్చు= మన పైకి వస్తున్న; అనిల+ఆత్మజున్‌+చూచితె?= భీముడిని చూచావా?; 
అంతరంగము+ఏర్చు+అలుకకున్‌= మనసును దహించే ఆగ్రహానికి; ఆమిషంబు+ఇడయగన్‌+చూచిన చందము= ఆహారం 
ఇవ్వదలచిన విధం; కానన్‌+అయ్యెడున్‌= గోచరిస్తున్నది. 


తాత్సర్యం: అని, భీముడు ఆకాశం (బ్రద్దలయ్యేటట్టు సింహగర్దనచేసి, రథాన్ని కర్గుడివైపు పోనిచ్చాడు. అతడిని 
చూచి కర్ణుడు శల్యుడితో ఇట్టా అన్నాడు. మనమీదికి వస్తున్న భీముణ్ణి చూచావా? (ధర్మరాజును మనం 
అవమానించినందుకు) తన మనస్సును దహించే కోపానికి (మనల్ని) ఆహారంగా ఇవ్వదలచినట్టు అగుపిస్తున్నాడు. 


చ. “అలిగిన మూడు లోకముల నైనను 28९३८ జేకొనం డితం 

డలఘు పరాక్రను స్పురణు( छतु సూను(డు నాత్మపుత్రుడుం 

బొలిసిర కాని కోపమున( బొంగండు నా(డును నా(డు నింత దో 

ర్టలమును శౌర్యసారము( దిరంబయి చూపటు మెచ్చ జూపుమీ!' 205 
ప్రతిపదార్థం: ఇతండు= భీముడు; అలఘు పరాక్రమ స్ఫురణుడు= గొప్ప పరాక్రమశాలి; అలిగినన్‌= కోపిస్తే మూ(డు 
లోకములన్‌+అయినను= మూడు లోకాలనైనా; చీరికిన్‌+చేకొనండు= లెక్కపెట్టడు; అర్జునసూను(డున్‌= అభిమన్యుడూ; 
ఆత్మపుత్రుడున్‌= ఘటోత్కచుడూ; పొలిసిరకాని= మరణించినా కాని; నా(డును నా(డున్‌= అభిమన్యుడు చచ్చిపోయిన 
నాడూ, ఘటోత్కచుడు చచ్చిపోయిననాడూ-ఆనాడు; కోపమునన్‌+పొంగ(డు= ఆవేశం చూపలేదు; ఇంత దోః+బలమును 
శౌర్యసారమున్‌= ఇంతటి భుజబలం; పరా(క్రమం; తిరంబు+అయి= స్థిరమై; చూపరు మెచ్చన్‌+చూపుమీ!= అందరు మెచ్చగా 
చూపసించుము. 


తాత్సర్యం: 'గొప్ప పరాక్రమశాలి అయిన భీముడు అలిగితే మూడు లోకాలను కూడా లెక్కచేయడు. అభిమన్యు 
ఘటోత్కచుల మరణ సందర్భాలలో కూడా అతడిలో ఇంత ఆవేశాన్ని చూడలేదు. నీవు కూడా అంతటి బలాన్ని 
ప్రదర్శించి చూపరులను మెప్పించుము.” 


విశేషం: ధర్మజుడికి కలిగిన అవమానానికి భీముడు అంత ఆగ్రహం చెందాడంటే అన్నగారిపై అతడికి గల గౌరవం 
వ్యక్తమవుతున్నది. 


చ.  అనవుడు భీము జూచి యత డాతని కిట్లను 'నట్టివాయడ కా 
७९९९८ ८8९१८ డెట్లు? సమరాగ్రమునన్‌ భవదుక్తి యట్ల యిం 
తనువగునే కిరీటి దెగటార్చ(గ నీతని నొంప( జంప దా 
గని వెసవచ్చు నాత( డధికం బగు మద్దల మిప్టు సూడుమీ! 206 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; భీమున్‌+చూచి= భీముడిని చూచి; అతడు+అతనికిన్‌+ఇట్టు అనున్‌= కర్ణుడు 
శల్యుడితో ఇట్లా అన్నాడు; అనిలజు(డు= భీముడు; అట్టివాడకాక= అట్టివీరుడుకాక; అల్బు(డు+ఎట్టు?= తక్కువవాడెట్టా 

(30) € € ౧ (30) 
అవుతాడు; భవత్‌+ఉక్తి+అట్ల= నీమాట (ప్రకారం; సమర+అ(గ్రమునన్‌= యుద్దంలో ముందుగ; కిరీటిన్‌+తెగటార్సంగన్‌= నేను 
అర్జునుడిని సంహరించటానికి; ఇంత+అనువు+అగునే= ఇంత సులభంగా వీలు అవుతుందా? ఈతనిన్‌= భీముడిని; 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 231 


నొంపన్‌+చంపన్‌= నొప్పింపగా లేదా చంపగా; ఆత(డు= అర్జునుడు; తాన్‌+కని= తాను చూచి; వెసన్‌+వచ్చున్‌= శీఘ్రంగా 
వస్తాడు; అధికంబు+అగు మత్‌+బలము= అధికమైన నా శౌర్యం; ఇపుడు చూడుమీ!= ఇప్పుడు చూడుము. 


తాత్సర్యం: అని అనగా భీముణ్ణి చూచి కరుడు శల్యుడితో ఇట్టా అన్నాడు. భీముడు గొప్పపవీరుడు కాక, తక్కువవాడు 
ఎట్టా అవుతాడు? నీ వన్నట్లు అర్జునుణ్ణి యుద్దంలో ముందుగ సంహరించటం ఇంత సులభంగా వీలౌతుందా? 
భీముణ్ణి నొప్పించినా, చంపినా - అది చూచి అర్జునుడు వెంటనే వస్తాడు. నా బలాధిక్యాన్ని ఇప్పుడు చూడు. 


చ. తరమిడి ०३७८ గీచక శతంబు నితం; డది యేల? యెల్లెడన్‌ 

బిరు దన(గా బలాఢ్యు( డన బెద్దయు( బేర్ణినవా( డగున్‌ వృకో 

८५०८ డటు లైన నీతని మదం బడ(గించుట లీల నాకు నీ 

వరదము సమ్ముఖంబుగ రయంబున( బోవ(గ నిమ్ము భూవరా! 207 
ప్రతిపదార్థం: ఇతండు= భీముడు; తరము+ఇడి= వరుసబెట్టి; కీచకశతంబున్‌= నూరుమంది కీచకులను; చంపెన్‌= చంపాడు; 
అది ఏల?= అదంతా ఎందుకు?; వృకోదరు(డు= భీముడు; ఎల్ల+యెడన్‌ బిరుదు+అనయగాన్‌= అన్నిచోట్ల వీరుడుగా; 
బల+ఆధఢ్యు(డు+అనన్‌= బలవంతుడని; పెద్దయున్‌+పేర్చినవాడు+అగున్‌= చాలా విజృంభించేవాడవును; నాకున్‌; ఈతని 
మదంబు= ఇతడి గర్వం; అడణగించుట లీల= అణచటం విలాసం; భూవరా!= ४९१]; నీవు+అరదము= నీవు రథం; 
సమ్ముఖంబుగన్‌= అతడి ఎదురుగా; రయంబునన్‌+పోవ(గన్‌+ ध = వేగంగా తీసికొని వెళ్ళుము. 


తాత్సర్యం: మ॥ద్రభూపతీ! భీముడు నూరుమంది కీచకులను వధించాడు. తాను ఎంతో వీరుడినని, బలవంతుడినని 
గర్వంతో అన్నిచోట్ల విజృంభిస్తాడు. అతడి గర్వాన్ని అణచటం నాకు లీల. రథాన్ని అతడికి ఎదురుగా త్వరగా 
తీసికొని వెళ్ళు. 


విశేషం: భీముడి పరా(క్రమ విశేషాల గురించి కర్లశల్యులు చేసిన సంభాషణ వరుసగా నాలుగు చంపకమాలా పద్యాలలో 
ఉండటం విశేషం. 
ఉ. నావుడుC దేరు మద్రనరనాథు(డు భీముని ది కుదగ్రతం 

బోవంగ నిచ్చె దూర్య రవముల్‌ 2०९75 దివి పిక్కటిల్ల న 

ప్పావని నవ్వుచున్‌ బలము పాయపడం గడు బెట్టు గిట్టినం 

జేవ దలిర్చ నా రథికసింహునిC तदव्य గప్పె( దూపులన్‌. 208 
ప్రతిపదార్థం: నావుడున్‌= అనగా; మ(ద్రనరనాథు(డు= శల్యుడు; తేరు= రథాన్ని; భీముని, దిక్కు+ఉద[గ్రతన్‌= భీముడివైపు 
భయంకరంగా; పోవ(గన్‌+ఇచ్చెన్‌= పోనిచ్చాడు; దివి, పిక్కటిల్లన్‌= ఆకాశం మారుమోగగా; తూర్య, రవముల్‌, చెలగాన్‌= 
వాద్యధ్వనులు వినిపించాయి; ఆ+పావని= భీముడు; నవ్వుచున్‌= నవ్వుతూ; బలము= కౌరవసైన్యం; పాయవడన్‌= చెదరునట్టుగా; 
కడుబెట్టుగిట్టినన్‌= మిక్కిలి తీవ్రంగా తాకగా; కర్షుడు; చేవ, తలిర్బన్‌= బలమొప్పగా; ఆ రథికసింహునిన్‌= రథికశ్రేష్టుడైన 
ఆ భీముడిని; తూపులన్‌ కప్పెన్‌= బాణాలతో కప్పివేశాడు. 


తాత్సర్యం: శల్యుడు రథాన్ని భీముడివైపు భయంకరంగా పోనిచ్చాడు. యుద్దవాద్యాలు దిక్కులు పిక్కటిల్లేటట్లు 
మారుమోగాయి. భీముడు శత్రుసేనను మహాతీ(వంగా తాకగా, కర్గుడు అతడిని బాణాలతో ముంచెత్తాడు. 


232 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. కప్పి యాలోన, 209 
తాత్సర్యం: కప్పి, ఆ లోపల. 
క్ర వెస నతని యురము బలు నా । రసమున నొంచుటయు నత(డు రాధేయ తను 

ప్రసరన్నవ నారాచో । ల్లసితుండై 2०682०८ గురుబలంబు దలంకన్‌. 210 
ప్రతిపదార్థం: వెసన్‌= వెంటనే; అతని ఉరము= భీముడివక్షాన్ని; బలునారసమునన్‌= వాడిబాణంతో; నొంచుటయున్‌= 
నొప్పించగా; అత(డు= భీముడు; కురుబలంబు, తలంకన్‌= కౌరవసేన చలించగా; రాధేయ తను= इतक దేహమునందు; 


(ప్రసరత్‌+నవ, నారాచ+ఉల్లసితుండు+ఐ= వ్యాపిస్తున్న తొమ్మిది బాణాలచేత (తొమ్మిది బాణాలు నాటి) (ప్రకాశించినవాడ్డై; 
ఉల్టసించినవాడై; కురుబలంబు తలంకన్‌= కౌరవుల బలం చలించగా; మెణుసెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: భీముడి వక్షాన్ని బాణంతో నొప్పించగా, అతడు కర్లుడి దేహంనందు తొమ్మిదిబాణాలు నాటి కురుబలం 
చలించేటట్లు (ప్రకాశించాడు. 


ఉ. సూతతనూభవుం డనిలసూనుని చాపము ద్రుంచి యేచి యు 

ద్ద్వోతిత మార్గణంబు మెయి నుచ్చి చనన్‌ నిగిడింప నొండు వి 

९३९४८८० ధైర్య సారము రయంబును జూపటుమెచ్చ నెత్తి సం 

స్పీత శరోత్మరం బతని పేరుర మాడ(గ నేసి యార్షినన్‌. 211 
ప్రతిపదార్థం: సూత తనూభవుండు= కర్గుడు; అనిలసూనుని= భీముడి; చాపము, (త్రుంచి= విల్టు ఖండించి; ఏచి= 
విజృంభించి; ఉద్దోతిత, మార్గణంబు= (ప్రకాశించే బాణం; మెయిన్‌+ఉచ్చి, చనన్‌, నిగిడింపన్‌= దేహమునందు దూరిపోయేటట్లు 
వేయగా; ఆత(డు= భీముడు; ధైర్యసారము, రయంబును= శౌర్యం, వేగం; చూపు మెచ్చన్‌= చూచువారు మెచ్చుకోగా; 
ఒండువిల్లు= మరొకవిల్లు; ఎత్తి= గైకొని; సంస్ఫీత శర+ఉత్కరంబు= పెక్కు బాణసమూహాన్ని; అతని సేరు+ఉరము+ 
ఆడ(ణగన్‌= అతని విశాలవక్షమునందు నాటగా; ఏసి ఆర్ఫ్బినన్‌= వేసి అరవగా. 


తాత్సర్యం: కర్షుడు భీముడి విల్లు తునిమి విజృంభించి అతడి దేహమునందు దూరిపోయేటట్టుగా మెరిసే బాణం 
వేశాడు. చూపరులు మెచ్చుకొనగా భీముడు మరొక విల్లునందుకొని అతడి విశాల వక్షమునందు అనేక బాణాలు 
వేసి బిగ్గరగా అరిచాడు. 
తే, ఈడంబోక రాధాసుతు( డేసి నిరువ । దేను నారాచములు పవమాన తనయు 

छर తూటి యంగంబు గా।డి పాణీ । నిలువ కటచని మేదినీతలము సొరంగ. 212 


ప్రతిపదార్థం: పవమాన తనయు= భీముడి; కత్తళము తూటి= కవచం చొచ్చుకొని; అంగంబు కా(డిపాణి= దేహం 
తొలిచికొని; నిలువక= ఆగక; అట చని= ముందుకు వెళ్ళి; మేదినీతలము చొరగన్‌= భూమిపై పడగా; రాధాసుతు(డు= 
కర్ణుడు; ఈడన్‌+పోక= వెనుదీయక; ఇరువది+ఏను నారాచములు= ఇరవైఅయిదు బాణాలు; ఏసెన్‌= వేశాడు. 


తాత్సర్యం: భీముడి కవచాన్ని తాకి దేహంలోనికి చొచ్చుకొని వెళ్ళి భూమిలోకి దూరిపోయేటట్టుగ కర్గుడు వెనుదీయక 
ఇరవైఅయిదు బాణాలు వేశాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 233 


మ. అలుకం గెంపు గనుంగవం గదురగా నప్పాండవుం డేసినం 

గులిశంబో యనం బ్రజ్వరిల్లి నిగిడెన్‌ ఘోరంపు భల్లం బుర 

స్టృలి कशता దేరిమీ(ద(బడి మూర్ణంబొంది కర్ణుండు ని 

९० జచ్చిన యట్టులుండె 268८ దత్రైన్యంబు( దూలెం గడున్‌. 213 
ప్రతిపదార్థం: ఆ+పాండవుండు= ఆ భీముడు; అలుకన్‌= కోపంతో; కనుంగవన్‌= కనులజంటలో; కెంపు= ఎరుపు; 
కదురగా= నిండగా; ఘోరంపుభల్లంబు= (క్రూరమైన బల్లెం; ఏసినన్‌= వేయగా; కులిశంబో అనన్‌= వ(జ్రాయుధమో అన్నట్టుగా; 
ప్రజ్వరిల్లి నిగిడెన్‌= కాంతితో ఒప్పింది; కర్టుండు= కర్ణుడు; ఉరః+స్థలి భేదిల్ల(గన్‌= వక్షం చొచ్చుకొనిపోగా; తేరిమీ(దన్‌+పడి= 
రథంమీద పడి; నిశ్చలతన్‌= చలనం లేక; చచ్చిన అట్టులు+ఉండెన్‌= చచ్చినట్టుగా ఉన్నాడు; వెణున్‌= భయంతో; తద్‌+ 
సైన్యంబున్‌= అతడిసేనకూడా; కడున్‌+తూలెన్‌= మిక్కిలిగా చలించింది. 


. కో తో © గా బా ధమో = గా © ==> 9 రా 
తాత్సర్యం: భీముడు (క్రోధంతో కన్నులెర్రబడగా వ్రజాయుధమో అన్నట్లుగా ఉన్న బల్లెం కర్గుడిపైకి విసిరాడు. అది 
అతడివక్షాన్ని భేదించగా రథంపై చలనం లేకుండా చచ్చినట్లు పడిపోయాడు. అదిచూచి అతడి సైన్యం భయంతో 
తలడిలింది. 

C9 9 


విశేషం: అలం: ఉటత్రేక్ష, 


భీముండు 128 మూర్చితుంజేసి నాలుక గోయం బూనుట (సం. 8-45-48) 


వ. అప్పు డయ్యనిలతనయుండు దన యరదంబు గదియం దెచ్చి యా సూతనందనుం గనుంగొని 'యిన్నీ చు 
నాలుకం గోసెది ననుచుం గట్టిన యలు(గు వెటికి యతని యరదంబుమీంది కరుగ నుత్సహించిన జూచి, 
మద్రవిభుండు వారించి “యిది మూర్ణగాని మరణంబు గా; దీ యవస్థ నాలుక గోసినం జచ్చు; నితనిం 
జంపుటకు( బార్జుండు ప్రతిన పట్టినవా(డు నీవు సంపిన నతండు నెవ్వగం బొందు” ననిన విని యవ్వీరుండు 
8८ డిప్పుడు పాండవాగ్రజుని బాధించినం గ్రోధాంధుండనై యది మటిచితిం గాని చావుగామియు నిట్టియెడ 
నాలుక గోయం ककत జచ్చుటయు నెటుంగుదు; నిత్తెఐింగు నీవు దలంపించి లెస్సచేసి; తిద్దురాత్ముండు 
సభలోన నసభ్యంబు లగు మాటలు ద్రౌపది నుద్దేశించి యాడిన నుద్దీపించిన కోపం బజాతశత్రునకు( 
బ్రియంబుగా నడంచికొని యుండితి; నేడు తద్వేదన వెలార్పం జూచితి; నట్ల చేసితినేని మానధనుం డైన 
ధనంజయుండు దన చేసిన పూనిక 23868550 గానక మనంబునం గుంది 28०6049८; గృష్ట యుధిష్టిరులు 
నాతని తోడివార; యింత ప్రమాదంబు నీవు గలిమిం దెలిసితి; మేలయ్యె; మాతులా! నీ యాజ్ఞ యుల్లంఘింప 
నని పలికి నిలిచె; శల్యుండును సంతసిల్లి తేరు దొలంగించె; ననుటయు నాంబికేయుండు సంజయున 
కి ట్లనియె. 214 

ప్రతిపదార్థం: అప్పుడు; ఆ+అనిలతనయుండు= భీముడు; తన అరదంబు= తన రథం; కదియన్‌+తెచ్చి= దగ్గరకు తెచ్చి; 


ఆ సూతనందనున్‌+కనుంగొని= కర్లుడిని చూచి; ఈ+నీచు నాలుకన్‌+కోసెదన్‌ అనుచున్‌= ఈ నీచుడి నాలుకను కోస్తా 
నని; కట్టిన అలుగు పెటీకి= కట్టి ఉన్న ఖడ్గం లాగి; అతని అరదంబుమీందికిన్‌+అరుగన్‌+ఉత్సహించినన్‌= అతని రథంపైకి 


234 శ్రీమదాంధ్ర మహాభారతము 


వెళ్ళటానికి పూనుకొనగా; మద్రవిభుండు, చూచి, వారించి= శల్యుడు చూచి వద్దని; ఇది మూర్చకాని మరణంబు కాదు= 
ఇతడు మూర్శిల్లాడు కాని చావలేదు; ఈ అవస్థన్‌ నాలుక కోసినన్‌+చచ్చున్‌= ఈ స్థితిలో నాలుక కోస్తే చస్తాడు; ఇతనిన్‌+ 
చంపుటకున్‌= ఇతడిని చంపటానికి; పార్టుండు (ప్రతిన పట్టినవా(డు= అర్షునుడు ప్రతిజ్ఞ చేశాడు; నీవు చంపినన్‌+అతండు 
నెవ్వగన్‌+పొందును+అనినన్‌= నీవు చంపితే ఆతడు బాధపడతాడు అనగా; ఆ+వీరుండు= భీముడు; విని; వీడు+ఇప్పుడు 
పాండవ+లఅ(గజుని బాధించినన్‌= ఈ కర్గ్టుడు ధర్మరాజును బాధపెట్టినందుకు; (కోధ+అంధుండను+ఐ= కోపంచేత 
గ్రుడ్డివాడనయి; అది మణచితిన్‌+కాని= ఆ సంగతి మరచాను కాని; చావు కామియున్‌= ఇది మరణం కాదని; ఇట్టి ఎడన్‌ 
నాలుక కోయన్‌= మూర్చలో ఉండగా నాలుకను కోస్తే; తడవన్‌+చచ్చుటయున్‌+ఎణుంగుదున్‌= వెంటనే చనిపోతాడని 
తెలుసు; ఈ+తెఖంగు= ఈ విషయం; నీవు తలయించి= నీవు గుర్తుచేసి; లెస్స చేసితి(ఏి)= మంచిపని చేశావు; ఈ+ 
దురాత్ముండు= కర్గ్ళుడు; |ద్రౌపదిన్‌+ఉద్దేశించి= (ద్రౌపదిగురించి; సభలోనన్‌+అసభ్యంబులు+అగు మాటలు= సభలో అసభ్యమైన 
మాటలు; ఆడినన్‌= మాట్లాడగా; ఉద్దీపించిన కోపంబు= అధికమైన కోపం; అజాతశత్రునకున్‌+పియంబుగాన్‌= ధర్మరాజుకు 
సంతోషం కలిగించాలని; అడంచికొని ఉండితి= అణచిపెట్టుకొని ఉన్నాను; నేడు తద్‌+వేదన వెలార్సన్‌+చూచితిన్‌= ఇపుడు 
ఆ కోపం బయలు వెడలించాలని చూచాను; అట్ల చేసితిన్‌+ఏనిన్‌= కోపంతో అతడిని చంపితే; మానధనుండు+అయిన, 
ధనంజయుండు= అభిమానవంతుడైన అర్జునుడు; తన చేసిన పూనిక= తాను చేసిన (ప్రతిజ్ఞ; నెణుిపన్‌+కాక= పూర్తిచేయలేక; 
మనంబునన్‌+కుంది, మడియున్‌= మనసులో వెతజెంది మరణిస్తాడు; కృష్ణయుధిష్ట్థిరులున్‌= శ్రీకృష్ణ ధర్మజులు కూడా 
ఆతనితోడివార= అతనినే అనుసరిస్తారు; ఇంత (ప్రమాదంబు= ఇంత ఆపద; నీవు కలిమిన్‌= నీవు ఉండటం చేత; తెలిసితిన్‌= 
తెలిసికొనగలిగాను; మేలు+అయ్యెన్‌= మేలు జరిగింది; మాతులా!= మామా!; నీ ఆజ్ఞ ఉల్లంఘింపను+అని పలికి, నిలిచెన్‌= 
నీ ఆజ్ఞ జవదాటను అని ఆగాడు; శల్యుండును, సంతసిల్లి= శల్యుడు కూడా సంతోషించి; తేరు తొలగించెన్‌+అనుటయున్‌= 
రథం తప్పించాడు అని చెప్పగా; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌+ఇట్లు+అనియెన్‌= సంజయుడితో ఇట్లా 
అన్నాడు: 


తాత్సర్యం: అప్పుడు భీముడు తన రథాన్ని కర్గుడి రథానికి దగ్గరగా తెచ్చి, అతజ్ణి చూచి, “ఈ నీచుడి నాలుక 
इवे అని అంటూ, కట్టి ఉన్న కత్తిని దూసి, అతడి రథం మీదికి వెళ్ళాలన్న ఉత్సాహంతో ఉండగా, శల్యుడు చూచి, 
భీముణ్ణి అడ్డుకొని ఇతడు (ఈ इदः) మూర్చ్శిల్లాడు గాని, మరణించలేదు. ఈ స్థితిలో ఇతడి నాలుకకోస్తే 
చస్తాడు. वथु చంపటానికి పార్టుడు (ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు నీవు చంపితే అతడు చాల బాధపడుతాడు' అనే 
సరికి, భీముడు 'వీడిప్పుడు ధర్మరాజును బాధించేసరికి ఆ(గ్రహావేశంతో అవివేకినై ఆ విషయం (అర్జునుని ప్రతిజ్ఞ 
విషయం) మరచాను. ఇది చావు కాదని, ఈ స్థితిలో నాలుక కోస్తే వెంటనే చస్తాడని తెలుసు. ఈ విషయాన్ని నీవు 
గుర్తుచేసి చాల మంచిపని చేశావు. ఈ దుర్మార్గుడు ఆనాటి కౌరవసభలో (ద్రౌపదిని ఉద్దేశించి అసభ్యాలైన మాటలు 
మాట్లాడితే, ఆనాడు పెల్లుబికిన నా కోపాన్ని అన్నగారికి పీతి కలిగించటానికై అణచుకొన్నాను. ఈ రోజు ఆ వేదన 
తీర్చుకోవాలని చూచాను. ఆ విధంగా చేస్తే అభిమానధనుడైన అర్జునుడు తన (ప్రతిజ్ఞ నెరవేర్చుకోటానికి వీలుగాక, 
మనస్సులో దుఃఖించి మరణించి ఉండేవాడు. శ్రీకృష్ణ ధర్మజులు కూడ అతనితో పాటే మరణించేవారు. ఇంత 
ప్రమాదం నీవు ఉండటంవల్ల తెలుసుకొన్నాను. 'మామా! మేలైంది. నీ ఆజ్ఞ ఉల్లంఘించను' అని పలికి భీముడు 
ఆగాడు. శల్యుడు కూడ సంతోషించి తేరు ప్రక్కకు తప్పించాడు - అని చెప్పగా, ధృతరా(ష్టుడు సంజయుడితో 
ఇట్లా అన్నాడు. 
క్ర “పాండవుల నాజి నోర్లు ని । తం డని మీ రాజు సూతతనయుని( బొగడున్‌; 

గం డడ(చె భీము && మ । ०८६०८ గల(డె? పిదప నెట్లు గయ్యము సెల్లెన్‌?' 215 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 235 


ప్రతిపదార్థం: ఇతండు= కర్గుడు; పాండవులన్‌+ఆజబిన్‌+ఓర్చున్‌= పాండవులను యుద్దంలో ఓడిస్తాడు; అని= అని; మీ 
రాజు= దుర్యోధనుడు; సూతతనయునిన్‌+పొగడున్‌= इत పొగడుతుంటాడు; భీము(డు; గండు+అడటెన్‌= గర్వం 
అణచాడు; ఇట్టి మగండున్‌+కలడె?= ఇటువంటి వీరుడు ఉన్నాడా?; పిదపన్‌+ఎట్లు కయ్యము చెల్లెన్‌?= తర్వాత యుద్దం 
ఎట్టా కొనసాగింది? 


తాత్సర్యం: “పాండవులను యుద్దంలో ఓడిస్తాడు అని దుర్యోధనుడు కర్గుడిని గురించి గొప్పగా చెప్పుతుంటాడు. 
ఇపుడు భీముడు అతడి గర్వం అణచాడు. తర్వాత యుద్దం ఎట్లా జరిగిందో చెప్పుము. 


భీము(డు శ్రుతవర్మాది కురుకుమారుల( బెక్కండ్ర జంపుట (సం. 8-35-4) 


వ. అనవుడు సంజయుం డాంబికేయున కిట్లను నట్లు బాధితుండయిన రాధేయుం గనుంగొని కురుపతి 
తమ్ములతో నిట్లను 'భీమసేనుచేత సూతసూనుండు గడు నొచ్చెం గావలయు వేగం బెయిదు' డనుటయు 
శ్రుతవర్మాది కుమారులు గొందటు పటుగతిం గవిసి యక్మొౌంతేయుం జుట్టుముట్టిన నతండు( దదనుచరుల 
నేనూట యేబండ్రు వీర రధికులం బిలుకుమార్షి శ్రుతవర్మ శిరంబు భల్లంబునం ద్రుంచిన, నది ముఖకాంతి 
2०९90490 జంద్రమండలంబు మహికెటి(గు తెబింగు 68८29०0 2०6680०6; బటుబాణద్వయంబున వికటుని 
సముని బెట్టేసిన బెడిదంపు గాలిం దూలు తరువుల కరణి ధరణిం ద్రెళ్ళిరి; తదనంతరంబ తీవ్ర నారాచంబునC 
గ్రాథుం तण्डव, నందోపనందుల నొక్కపెట్ట పెక్కమ్ములం బొరివుచ్చె నిట్లు నీ కొడుకు లార్వురుం 265८ దక్కటి 
వారు వచ్చి దైన్యంబు నొందిన సైన్యంబు గలంగె; నంతకు( దెప్పిటి యెప్పటి బరవసంబు శోభిల్లం గర్జుండు 
గడంగి డగ్గటీ. 216 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; సంజయుండు+ఆంబికేయునకున్‌+ఇట్లు+అనున్‌= సంజయుడు ధృతరాషుడితో ఇట్లా 
చెప్పసాగాడు; అట్టు= అట్లా; బాధితుండు+అయిన= బాధపెట్టబడిన; రాధేయున్‌+కనుంగొని= కర్గ్టుడిని జూచి; కురుపతి, 
తమ్ములతోన్‌+ఇట్టు+అనున్‌= దుర్యోధనుడు సోదరులతో ఇట్టా అన్నాడు; భీమసేనుచేతన్‌= భీముడిచే; సూతసూనుండు= 
కర్ణుడు; కడునొచ్చెన్‌+కావలయున్‌= ఎంతోబాధకు గురి అయ్యాడు కాబోలు; వేగంబు+ఎయిదు(డు+అనుటయున్‌= వెంటనే 
అతడిని వెంబడించండి అనగా; శుతవర్మ+ఆది కుమారులు= (శుతవర్మ మున్నగువారు; కొందణు= కొంతమంది; పటుగతిన్‌+ 
కవిసి= బలంగా తాకి; ఆ+కౌంతేయున్‌+చుట్టుముట్టినన్‌= భీముడిని చుట్టుముట్టగా; అతండు= భీముడు; తద్‌+అనుచరులన్‌+ 
ఏనూట ఏబం(డ్రు వీరరథికులన్‌= అతని అనుచరులైన ఐదువందల యాభైమంది వీరులను; పిలుకుమార్చి= వధించి; 
శుతవర్మ శిరంబు= (శ్రుతవర్మ తలను; భల్లంబునన్‌+(త్రుంచినన్‌= బల్లెంతో ఖండించగా; అది= ఆ శిరము; ముఖకాంతి 
మెణుయన్‌= ముఖకాంతి (ప్రకాశించగా; చం(ద్రమండలంబు= చం(ద్రబింబం; మహికిన్‌ ०९०८०, తెజంగు= భూమికి నమస్కరించిన 
విధంగా; తో(పన్‌+పడియెన్‌= అనిపించేటట్ల్టు పడింది; పటుబాణద్వయంబునన్‌= రెండు వాడిబాణాలతో; వికటుని, సముని, 
బెట్టు+ఏసినన్‌= వికటుని సముడిని గట్టిగా కొట్టగా; బెడిదంపుగాలిన్‌+తూలు, తరువుల, కరణిన్‌= తీవ్రమైన గాలికి కూలిన 
చెట్లవలె; ధరణిన్‌+త్రెళ్ళిరి= భూమిమీద పడ్డారు; తదనంతరంబు+అ= తర్వాత; తీవ్ర నారాచంబునన్‌= వాడి బాణంతో; 
క్రాథున్‌+కూల్చి= (క్రాథుడిని చంపి; నంద+ఉపనందులన్‌= నందుడిని ఉపనందుడిని; ఒక్కపెట్టన్‌= ఒక్కసారిగ; పెక్కు+ 
అమ్ములన్‌+పారిపుచ్చెన్‌= పెక్కుబాణాలు వేసి చంపాడు; ఇట్టు= ఈ విధంగా; నీ కొడుకులు+ఆర్వురున్‌+తెగినన్‌= నీ 
కొడుకులు ఆరుగురు చనిపోగా; తక్కటివారు వచ్చి దైన్యంబున్‌+ఒందినన్‌= మిగిలినవారు వచ్చి దీనస్థితి పొందగా; సైన్యంబు 


236 శ్రీమదాంధ్ర మహాభారతము 


కలంగెన్‌= కౌరవసైన్యం కలత చెందింది; కర్ణుండు= కర్గుడు; అంతకున్‌+తెప్పిరి= అంతలోనే (మూర్చ) తేరుకొని; ఎప్పటి 
బరవసంబు శోభిల్లన్‌= మునుపటి ధైర్యం ఒప్పగా; డగ్గణీ= సమీపించి; కడంగి= పూనుకొని. 


తాత్సర్యం: అనగా సంజయుడు ధృతరాష్టుడితో ఇట్లా అన్నాడు. ఆ విధంగా బాధింపబడిన కర్షుని చూచి 
దుర్యోధనుడు తమ్ముళ్ళతో ఇట్లా అన్నాడు. “కర్ణుడు భీముడి చేత చాల దెబ్బ తిన్నట్టున్నాడు. వెంటనే అతడికి 
తోడ్సడండి అనగానే”, (శ్రుతవర్మ మొదలైన కురుకుమారులు కొందరు గట్టిగా భీమసేనుణ్ణి ఎదుర్కొన్నారు. భీముడు 
ఆ కురుకుమారుల అనుచరులను అయిదువందల యాభైమందిని చంపి, శుతవర్మ శిరస్సును ఒక భల్లంతో 
త్రుంచగా, అది ప్రకాశిస్తున్న ముఖకాంతితో చంద్రమండలం భూమికి ఘొక్కుతున్నదని అనిపించేటట్ల్టుగ నేలమీద 
పడింది. వికటుడు, సముడు అనే వీరులను రెండు వాడిబాణాలతో కొట్టగా, వాళ్ళు పెనుగాలికి నేలకూలే చెట్లవలె 
పడిపోయారు. తరువాత ఒక తీవ్రమైన బాణంతో (క్రాథుణ్ణి చంపాడు. పెక్కుబాణాలతో ఒక్కసారిగ నందోపనందుల్ని 
సంహరించాడు. ఈ విధంగా నీ కొడుకులు ఆరుగురు మరణించేసరికి, మిగిలినవారు వచ్చి దీనస్థితినొందగా, 
కౌరవసైన్యం కలత పొందింది. అంతలో కరుడు మూర్భ్చతేరుకొని, మునుపటి ధైర్యం మెరయగా, పూనిక వహించి 
దగ్గరికి వచ్చి ---- 


విశేషం: అలం: ఉ(త్రేక్ష ఉపమ. 


చ.  అనిలజుమీ(ద నేయ నత( డా శరముల్‌ దునుమాడి సప్తకాం 
డ నిహతు(జేసి నాతని దృఢప్రదరంబుల( గప్పె; నాత(డున్‌ 
వినుము సముజ్ఞ్వల ప్రదర విద్దునిగా నొనరించి యమ్మరు 
త్రనయు(డు పేర్షి యార్వ వసుధావర! యా రధికుం డుదగ్రుడై. 217 


ప్రతిపదార్థం: అనిలజు మీ(దన్‌+ఏయన్‌= భీముడిమీద (బాణాలు) వేయగా; అత(డు+ఆ, శరముల్‌, తునుము+ఆడి= 
అతడు ఆ బాణాలను ఖండించి; సప్తకాండ నిహతున్‌+చేసెన్‌= ఏడుబాణాలతో గాయపరచాడు; ఆత(డున్‌= కర్గుడును; 
ఆతనిని= భీముడిని; ధృఢ ప్రదరంబులన్‌+కప్పెన్‌= పటువైన బాణాలతో కొట్టాడు; వసుధావర!= రాజా!; వినుము; ఆ+మరుత్‌+ 
తనయు(డు= భీముడు; సముజ్ఞ్జ్వల, ८८, విద్దునిన్‌+కాన్‌+ఒనరించి= కాంతిమయములైన బాణములచేత కొట్టబడిన 
వానినిగా చేసి; పేర్ళి ఆర్హన్‌= విజృంభించి అరవగా; ఆ రథికుండు+ఉద(గ్రుడు+అయి= కర్గుడు కోపించినవాడై. 


తాత్సర్యం: కర్టుడు భీముడిపై బాణాలు వేయగా, అతడు వాటిని ఖండించి, ఏడు బాణాలు ప్రయోగించి కర్గుని 
గాయపరిచాడు. కర్గుడు మళ్ళీ అతడిని బలమైన బాణాలతో కప్పగా, భీముడు అతడిపై కాంతిమంతమైన బాణాలు 
(ప్రయోగించి పెద్దగా అరిచాడు. ధృతరాష్ట్ర మహారాజా! ఏనుము. అప్పుడు కర్లుడు ఆ(గ్రహించి. 


మ. పది బాణంబుల నొంచి విల్లు దునుమం బ్రస్పీత దీస్త్యజ్ఞ్వల 
पठ వైచెం బవనాత్మజుం డది యెడన్‌ ఖండించె; నవ్వీరు( డు 
న్మదు(డై పాండవు( డొండు విల్లు గొని నానాకంకపత్రంబులం 
బొదువం గర్భుడు నొంచె( దత్తను వతిస్పూర్దద్దశా స్రంబులన్‌. 218 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 237 
ప్రతిపదార్థం: పదిబాణంబులన్‌ నొంచి= పదిబాణాలతో నొప్పించి; విల్లు తునుమన్‌= ధనువును (త్రుంచగా; పవన+ఆత్మజుండు= 
భీముడు; ప్రస్సీతదీప్తి+ఉజ్జ్యలత్‌+గద వైచెన్‌= మిక్కిలి ఎక్కువ కాంతితో ప్రకాశించే గదను వేశాడు; ఆ+వీరు(డు= కర్గుడు; 
అది ఎడన్‌ ఖండించెన్‌= దానిని దూరంలోనే త్రుంచాడు; ఉన్మదు(డు+ఐ పాండవు(డు= గర్పితుడై భీముడు; ఒండు, విల్లు 
కొని= వేరొక విల్లు గైకొని; నానా కంకప(త్రంబులన్‌+పొదువన్‌= వివిధ బాణాలు వేయగా; కర్గుడు, అతి స్ఫూర్ణత్‌+దశ+ 
అస్ర్రంబులన్‌= మిక్కిలి (ప్రకాశించే పది అస్త్రాలతో; తద్‌+తనువున్‌ నొంచెన్‌= భీముడి దేహాన్ని నొప్పించాడు. 


తాత్సర్యం: కర్గుడు భీముడిపై పదిబాణాలు వేసి ధనుస్సు ఖండించగా, భీముడు అతడిపై మిక్కిలి కాంతితో 
ప్రకాశించే గదను వేశాడు. కర్గుడు దానిని ఖండించగా, భీముడు వేరొక ధనువు తీసికొని వివిధ బాణాలు వేశాడు. 
అప్పుడు కర్గుడు ప్రకాశమానమైన పది అ(స్తాలను అతడిపై ప్రయోగించాడు. 

వ. దానం గోపించి. 219 
తాత్సర్యం: దానికి కోపించి. 


చ.  పటుతరమైన నారసము పాండునృపాత్మజు( డుగ్రుడై యుర 

స్తటమున బెట్టు గ్రువ్వ బెడిదం బయి వీపున నుచ్చి పోవ ను 

త్మట ధరణీ ప్రకంప చలితం బగు శైలము బోలి తాల్మి మి 

క్కుటముగ రోష రంజిత ముఖుం డయి కర్ణుడు ఘూర్ణితాక్ళతిన్‌. 220 
ప్రతిపదార్థం: పాండునృప+ఆత్మజు(డు= భీముడు; ఉ(గ్రుడు+ఐ= కోపించి; పటుతరము+ఐన= వాడి అయిన; నారసము= 
బాణం; ఉరః+తటమునన్‌ బెట్టు (క్రువ్వన్‌= వక్షఃస్థలాన గాఢంగా నాటగా; బెడిదంబు+అయి వీ(పునన్‌+ఉచ్చిపోవన్‌= కఠినంగా 
వీపులో గుచ్చుకొనిపోగా; కరుడు; ఉత్కట, ధరణీ, ప్రకంప చలితంబు+అగు శైలమున్‌ >&= తీవ్ర భూకంపానికి కంపించిన 
పర్ప్వతంవలె; ఘూర్లిత+ఆకృతిన్‌= తిరుగుడు పడిన ఆకారంతో; తాల్మి మిక్కుటముగన్‌= హెచ్చిన ధైర్యంతో; రోషరంజిత 
ముఖుండు+అయి= (క్రోధంతో ఎర్రబడిన ముఖం కలవాడై. 


తాత్సర్యం: భీముడు (క్రోధంతో इर వక్షంలో వాణిబాణం నాటగా అది వీపులో నుండి వెడలగా, అతడు తీవ్ర 
భూ కంపానికి చలించిన పర్వతంవలె గోచరిస్తూ (క్రోధంతో ఎగ్రబడిన ముఖం కలవాడై. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


విశేషం: అలం: = 
చ. రయమున( బంచవింశతి శరంబులు మేన నిగిడ్డి భల్ల సం 
చయపహతి విల్లు సక్కడిచి సస్మిత వక్త సహస్ర పత్రల 
క్షియతిశయిల్ల రథ్యముల జెండిన మారుతి యేచి విద్విష 
ద్ధయద గదారుచి స్పురిత బాహువిలాస విభాసమాను(డై. 221 


ప్రతిపదార్థం: రయమునన్‌= వేగంగా; పంచవింశతి శరంబులు= ఇరవైఐదు బాణాలు; మేనన్‌, నిగిడ్చి= భీముడి దేహంపై 
వేసి; భల్లసంచయహతిన్‌= బల్లెముల సమూహాల దెబ్బతో; విల్లుచక్కడిచి= విల్లును విరిచి; సస్మిత= చిరునవ్వుతో కూడిన; 
౧ ౧ ౧ ౧ 


238 శ్రీమదాంధ్ర మహాభారతము 

వక్ర సహ(స్ర పత్ర లక్ష్మి అతిశయిల్లన్‌= ముఖపద్మంయొక్క కాంతి అధికంకాగా; రథ్యములన్‌+చెండినన్‌= గుర్రాలను 
కూల్చగా; మారుతి= భీముడు; ఏచి= విజృంభించి; విద్విషత్‌+భయద= శృత్రుభయంకరమైన; గదారుచి, స్ఫురిత= గదకాంతిచేత 
ప్రకాశిస్తున్న; బాహు ఏలాస ఏభాసమాను(డు+ఐ= భుజవిలాసంయొక్క (ప్రకాశం కలవాడై. 


తాత్సర్యం: కర్గుడు వేగంగా దేహంపై ఇరవైఅయిదు బాణాలు వేసి, బల్లెములతో విల్లును తునిమి, చిరునవ్వుతో 
ముఖపద్య్మకాంతి అతిశయిల్లగా గుర్రాలను చంపగా, భీముడు అరిభయంకరమైన గదతో కూడిన బాహువిలాస 
(ప్రకాశం కలవాడై. 


వ. అరదంబు డిగ్గనుణికి కర్ణుని దెసం గవియం గురుపతి సేనం గల యేనుంగులం బదియేడింటిం బురికొల్పిన 
నవి దివాకరు( బొదువు నంబుదంబుల చందంబున నా జెట్టిమగనిం గిట్టిన, నతండు జోదులతోడంగూడ 
నగ్గజంబుల( జదుపుటయు, సౌబలుని ఘోటకంబు లాటోపంబున మూండువే లొక్కట నురవడించిన వాని 
ప్రాపున నరదంబులుం గాలు బలంబులుం గవిసి కూడికొని పొదివిన మదం బొదవి యమ్మహాబలనందనుండు 
దారుణ రణ విహారంబున నొండొండ ई, యబ్దలం బుజ్జ్వులానలంబున వైచిన చర్మంబు చాడ్పున ముడింగి 
యొదిగె; నప్పు డౌ శకుని యోధులు పంచ శత రథధికులు రభసంబున నడరిన వారల సూతాశ్వ కేతు 
స్యందన సమేతంబుగా నటిముణి నుఖుమాడి యగ్గలిక మెటిసినం గని యగ్గాంధారరాజు పనుపం గడంగిన 
యవన దేశీయులగు నాశ్వికులం ద్రిసహస్ర సంఖ్యుల నవ్వడముడి పొడిసేయు చప్పుళ్ళు గార్డిచ్చు 
వెదురుటడవి నేర్చు తెబింగునం దోంచె; నిట్లు గదపండువు సేసి యొండురథం బెక్కి యక్క్మొంతేయుండు 
భండనంబు సేయ, రాధఢేయుండు పాండవేయాగ్రజుం దాకి తీవ్ర ప్రకాండంబుల గప్పి సారథి సమయించిన( 
దేరు తురంగంబులు దొలంగ నీడ్జికొని పాటిన, వెనుకొను నయ్యంగపతిం గనుంగొని. 222 


ప్రతిపదార్థం: అరదంబు, డిగ్గన్‌+ఉరికి= రథము దిగి పరుగెత్తి; इपर దెసన్‌+కవియన్‌= కర్గుడివైపు విజృంభించగా; 
కురుపతి= దుర్యోధనుడు; సేనన్‌+కల= కౌరవసైన్యంలో ఉన్న; ఏనుంగులన్‌+పది ఏడింటిన్‌+పురికొల్సినన్‌= పదిహేడు 
ఏనుగులను పురికొల్పగా; అవి= ఆ ఏనుగులు; దివాకరున్‌+పొదువు= సూర్యుడిని కప్పే; అంబుదంబుల చందంబునన్‌= 
మబ్బులవలె; ఆ జెట్టి మగనిన్‌+కిట్టినన్‌= ఆ బలశాలిని చుట్టుముట్టగా; అతండు= భీముడు; జోదుల తోడన్‌+కూడన్‌= 
యోధులతో సహా; ఆ+గజంబులన్‌+చదుపుటయున్‌= ఆ గజాలను చంపగా; సౌబలుని, ఘోటకంబులు= శకుని గుర్రాలు; 
మూడువేలు= మూడువేలు; ఆటోపంబునన్‌= అతిశయంతో; ఒక్కటన్‌+ఉరవడించినన్‌= ఒక్కుమ్మడి విజృంభించగా; వాని 
(ప్రాపునన్‌= వాటి అండలో; అరదంబులున్‌+ కాలుబలంబులున్‌= రథాలు, పదాతిసైన్వాలు; కవిసి కూడికొని పొదిలిన= కూడి 
చుట్టుముట్టగా; ఆ+మహాబలనందనుండు= భీముడు; మదంబు+ఒదవి= గర్వంతో; దారుణ, రణ, విహారంబునన్‌= భయంకరమైన 
యుద్దవిహారం చేస్తూ; ఒండొండ పేర్చినన్‌= అంతకంతకు విజృంభించగా; ఉజ్జ్యల+అనలంబునన్‌= మీది కెగసి మండుతున్న 
అగ్నిలో; వైచిన చర్మంబు చాడ్సునన్‌= వేసిన చర్మంవలె; ఆ+బలంబు= ఆ సేన; ముడింగి+ఒదిగెన్‌= తగ్గి నశించింది; 
అప్పుడు; ఆ శకుని యోధులు= శకుని సైనికులు; పంచశత, రథికులు= ఐదువందలమంది వీరులు; రభసంబునన్‌+అడరినన్‌= 
వేగంగా వచ్చిపడగా; వారలన్‌= వారందరినీ; సూత+అశ్య, కేతు, స్యందన సమేతంబుగాన్‌= సారథులతో, గుర్రాలతో, 
ధ్వజాలతో, రథాలతో కూడ; ७6852068 నుణుము+ఆడి= సంభ్రమంతో చంపి; అగ్గలికన్‌, మెబసినన్‌+కని= గర్వంతో 
ప్రకాశించగా చూచి; ఆ+గాంధారరాజు= శకుని; పనుపన్‌+కడంగిన= పంపగా యుద్దానికి పూనుకొన్న; యవనదేశీయులు+అగు+ 
ఆశ్వికులన్‌+(త్రిసహ(స్ర సంఖ్యులన్‌= యవన దేశ ఆశ్వికులు మూడువేలమందిని; ఆ+వడముడి= ఆ భీముడు; పొడిచేయు 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 239 
చప్పుళ్ళు= నుగ్గు చేయగా కలిగిన ధ్వనులు; కారు+చిచ్చు= దావాగ్ని; వెదురు+అడవిన్‌= వెదురుచెట్టతో నిండిన అడవిని; 
9८) తెజు(గునన్‌+తోణెన్‌= దహించే విధంగా గోచరించింది; ఇట్టు= ఈ విధంగా; ఆ+కౌంతేయు(డు= భీముడు; గదపండువు 
చేసి= గదకు పండుగచేసి; ఒండు రథంబు+ఎక్కి= వేరొక రథం ఆరోహించి; భండనంబు చేయన్‌= యుద్దం చేయగా; 
రాధేయుండు= इदु; పాండవేయ+లఅ(గజున్‌+తా(కి= ధర్మరాజును తాకి; తీవ్ర ప్రకాండంబులన్‌+కప్పి= వాడి బాణాలతో 
కప్పి; సారథిన్‌+సమయించినన్‌= సారథిని చంపగా; తేరు= రథం; తురంగంబులు+తొలంగన్‌= గుర్రాలు తొలగిపోగా; 
ఈడ్బికొని పాణినన్‌= -ఈడ్చుకొంటూ వెళ్ళగా; వెనుకొను= వెంబడించిన; ఆ+అంగపతిన్‌+కనుంగొని= ఆ కర్గుడిని చూచి. 


తాత్సర్యం: రథం దిగి పరుగెత్తి కర్గుడివైపు విజృంభించగా, దుర్యోధనుడు కౌరవసైన్యంలో ఉన్న పదిహిడు 
ఏనుగులను పురికొల్పాడు. అవి సూర్యుణ్ణి కప్పి మబ్బులవలె ఆ బలశాలి భీముణ్ణి ఎదుర్కొన్నాయి. అప్పుడతడు 
వాటిమీద ఉన్న వీరులతో సహా ఆ యేనుగులను చంపివేశాడు. శకుని గుర్రాలు మూడువేలు ఒక్కుమ్మడి వేగంగా 
విజృంభించగా, వాటి అండలో రథాలు, పదాతిసైన్యాలు కూడుకొని చుట్టుముట్టగా, = వాయువుపుత్రుడైన భీముడు 
గర్వంతో మహాభయంకరంగా వీరవిహారం చేస్తూ, అంతకంతకు విజృంభించగా - మీదికెగసి మండుతున్న అగ్నిలో 
వేసిన చర్మంవలె ఆ సేన తగ్గి తగ్గి నశించింది. అప్పుడు శకుని సైనికులు, అయిదువందలమంది రథికులు వేగంగా 
వచ్చి మీద పడగా, వాళ్ళందరిని సారథులతో, గుర్రాలతో, ధ్వజాలతో, రథాలతో సహా త్వరత్య్వరగ చంపి గర్వంతో 
ప్రకాశించాడు. అది చూచి శకుని మళ్ళీ మూడువేలమంది యవనదేశీయులైన ఆశ్వికులను పంపగా, వాళ్ళను 
పొడిచేశాడు. ఆ చప్పుళ్ళు-వెదుళ్ళ అడవిని దావాగ్ని దహిస్తున్నట్లు అనిపించే విధంగా ఉన్నాయి. ఈ విధంగా 
భీముడు తన గదకు పండుగ చేసి వేరొక రథం ఎక్కి యుద్దం చేయగా, కర్గుడు ధర్మరాజును ఎదుర్కొని వాడి 
బాణాలతో కప్పి, అతడి సారథిని చంపగా, గుర్రాలు రథాన్ని ప్రక్కకు ఈడ్చుకొని వెళ్ళాయి. అయినా ధర్మరాజును 
వెంటాడుతున్న ఆ इदु చూచి - 


విశేషం: అలం: ఉపమ. 'గదపండువు సేసి” జాతీయం. 


ఉ. २०००८ డదల్లుచున్‌ రథము భీమగతిం గవియింప నాత( డు 
ద్దామత మాటుకొన్న వివిధ స్పుర దస్ర పరంపరాద్వయ 
శ్రీ మొన లప్పు డచ్చెరువు( జెంది నుతించె మురాంతకానుజుం 
డా మరుదాత్మజుం గడచి యంగపతిన్‌ వెస ८०३८ ८०८85. 223 


ప్రతిపదార్థం: భీము(డు; రథము+అదల్బుచున్‌= రథాన్ని తోలుకొంటూ; భీమగతిన్‌+కవియింపన్‌= భయం గొలిపే విధంగా 
రాగా; ఆత(డు+ఉద్దామతన్‌ మాలుకొన్నన్‌= కర్గుడు తీవ్రంగా ఎదుర్కొనగా; వివిధ= అనేక; స్ఫురత్‌+అస్త్ర పరంపరా= 

€ &2 = 
కాంతిమంతములైన అస్త్ర సమూహాలతో కూడిన; ద్వయశ్రీ మొనలు= రెండు పక్షాల సేనలు; అచ్చెరువున్‌+చెంది నుతించెన్‌= 
ఆశ్చర్యపడి ప్రశంసించాయి; ముర+అంతక+అనుజుండు= శ్రీకృష్ణుడి సోదరుడు (సాత్యకి); ఆ మరుత్‌+ఆత్మజున్‌+కడచి= 
భీముడిని దాటి; అంగపతిన్‌ వెసన్‌+తాశెన్‌= కర్ణుడిని వెంటనే తాకాడు; తాశినన్‌= ఢీకొనగా. 


తాత్సర్యం: భీముడు రథాన్ని छलक) భయంకరంగా పరా(క్రమించి రాగా, కర్గ్టుడు అతడిని ఎదుర్కొన్నాడు. అది 
చూచి ఇరుపక్షాల సేనలూ కొనియాడాయి. అప్పుడు సాత్యకి భీముడిని దాటి కర్గుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు. 


240 శ్రీమదాంధ్ర మహాభారతము 


క్ర ఆ యిరువురు నిబిడ కన । త్నాయక పటలములు నిగుడ సరి మధ్యాహ్న 
స్పాయత్ర భాఢ్యు( డయ్యుం । దోయజబాంధవు(డు మింట 68८८७ 0529025, 224 


ప్రతిపదార్థం: ఆ ఇరువురు= వారిద్దరియొక్క; నిబిడ, కనత్‌+సాయకపటలములు= దట్టమైన కాంతిమయ బాణసమూహాలు; 
నిగుడన్‌= వ్యాపించగా; సరి= సరిగా; మధ్యాహ్నస్నాయత్‌+(ప్రభా+ఆఢ్యు(డు అయ్యున్‌= మధ్యాహ్న కాలంలోవిస్ఫృతకాంతితో 
కూడుకొన్నవాడైనా; తోయజ బాంధవు(డు= పద్మాలకు బంధువై సూర్యుడు; మింటన్‌+తో(పక+ఉండెన్‌= ఆకాశంలో కనిపించలేదు. 


తాత్సర్యం: ఆ యిద్దరు దట్టంగా కురిపించిన బాణాల గుంపులు వ్యాపించేసరికి, + వెలిగే మధ్యాహ్న 
సూర్యుడు కూడా ఆకాశంలో అగుపించలేదు. 


వ. వా రొండొరుల శరపరంపర ९८६८९0२ రా సమయంబున. 225 


ప్రతిపదార్థం: వారు+ఒండు+ఒరుల= వారు ఒకరు మరొకరి; శరపరంపరలు+అడయగించిరి= బాణాల సమూహాలను నశింపజేశారు; 
ఆ సమయంబునన్‌= అప్పుడు 


తాత్సర్యం: వారిద్దరూ ఒకరు మరొకరి బాణసమూహాలను అణచారు. అప్పుడు. 


చ. తన కరముల్‌ ®66 యుచితంబుమెయిం గొనియాడి యంతటం 

దనియక ४९८ జేరి సముదంబుగం బద్మిని( బొందె భాస్మరుం 

డనుటకు( దావలం బయి జనాధిప! చూడ శమంతపంచకం 

బున విరిదమ్మి తేనియల( బొల్పెసగెం బ్రతిబింబ మెంతయున్‌. 226 
ప్రతిపదార్థం: జనాధిప!= రాజా!; భాస్కరుడు= సూర్యుడు; తన కరముల్‌ నిగిడ్భి= తన కిరణాలు ప్రసరింపజేసి; ఉచితంబు 
మెయిన్‌= తగినవిధంగా; కొనియాడి= పొగడి; అంతటన్‌+తనియక= దానితో తృప్తిచెందక; లీలన్‌+చేరి= విలాసంగా తాకి; 
సముదంబుగన్‌= ఆనందంతో; పద్మినిన్‌+సొందెన్‌= పద్మలతను పొందాడు; అనుటకున్‌+తావలంబు+అయి= అనటానికి 
నిదర్శనంగా; శమంత పంచకంబునన్‌= (కురుక్షేత్రంలోని శమంతములనే ఐదు మడుగుల్లో; చూడన్‌= చూడగా; విరితమ్మి 
తేనియలన్‌= పద్మాల మకరందంలో; (ప్రతిబింబము= ఆ సూర్యుడి (ప్రతిబింబం; ఎంతయున్‌+పొల్సు+ఎస౮ాన్‌= ఎంతో 
అందంగా గోచరించింది. 


తాత్సర్యం: సూర్యుడు తన కరాలు चे") తగువిధంగా కొనియాడి, అంతటితో తృప్తిచెందక, విలాసంగా దగ్గరకు 
చేరి ఆనందంగా పద్యాలను పొందాడనటానికి నిదర్శనంగా - శమంతపంచకంలోని పద్మాల తేనియల్లో ఆయన 


(ప్రతిబింబం అందంగా (ప్రకాశించింది. 


విశేషం: అలం: ఉత్రేక్ష. రణరంగాన్ని భీమాభిరామంగా (బీభత్సంలో సౌందర్యం) వర్లించటం తిక్కన విశిష్టత. పరశురాముడు 
క్షత్రియసంహారం చేసి వారి రక్తాన్ని ఐదు మడుగులుగా చేశాడు. ఆ ప్రాంతాన్ని శమంతపంచకం అంటారు. కురుపాండవులు 
యుద్దం చేసిన (ప్రదేశం కాబట్టి కురుక్షేత్రం అయింది. ఇక్కడ “శమంతపంచకం' శబ్దం సాభిప్రాయంగా ఉన్నది. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 241 


వ. అప్పుడు కృప సౌబల కృతవర్మాశ్వత్థామల యుద్దామ సాహాయ్యంబున సమధికోత్సాహుం డగు నా సూత 
నందనుని సంరంభంబునం గౌరవానీకంబు దర్పోద్రేకంబునం గడంగినం బాండవబలంబునుం బొంగె; 
నివ్విధంబున నిరువా(గును గలయన్‌ బెరసిన నార్పుల నదల్పులం బొగడుటలం దెగడుటల నెస(గు నులివు 
తూర్య రవంబుల గెలువ నమ్మేదిని నెత్తుటన్‌ జొత్తిల్లి కెంజాయ రంజిల్లు పుట్టంబు ముసుంగు వెట్టిన యంగన 
చందంబు నొందె; మస్తక ప్రముఖావయవంబులును గోదండాద్యాయుధంబులును మకుట ప్రభృతి 
భూషణంబులును నాతపత్ర ధ్వజ చామరంబులుం దునిసిపడి బీమాభిరామంబులుగా౯ గరిహయనర 
సమూహంబులు రక్తసిక్తంబు లైన నకాలబాలాతపలీల యావహిల్లం దక్కిన సేనాంగంబుల మిగిలిన 
మాతంగంబులు పెనంగిన కనకలిప్తకాండంబు లూ౮దికొనం దా(కిన నెరగళ్ళు పోవు కొండల కైవడిం 
బొలుచునవియును నస్ర్రశస్త పాతంబులం గ్రమ్ము రుధిరమ్ముల గైరిక నిర్లరంబులతోడి ధరాధరంబుల 
ననుకరించునవియును మెయిమటువు లటువు छ నానానిశిత శరంబులు నోనాటినం జేష్టలు దక్కిజెక్కలు 
దెగియున్న శైలంబులం బోలునవియును నగుచుండ( 2९06 చతురంగంబులును బెరయ( బెనంగు 
నుల్లాసంబున శోణితం బడంగ మట్టవిసి రేణువు లెగసినం జూడ్ములు నిగుడకున్ననుం దటియ నుటికి 
నిజాభిధానంబులను జననీ జనక నామంబుల బిరుదాంకంబులం దమ్మెటింగించికొనుచు వీరుల పోరు 
చక్కటికిం జొచ్చి ప్రొపై పేరువాడు తదీయ బంధుమిత్రులం బొగడు నమరుల యెలుంగులు నింగినిండం 
బెల్లుదొర(గు కీలాలం బా ధూళి నడంచిన కొలది నిలువక యేటులయి పాట నుబ్బి భూత బేతాళ 
క్రవ్యాదంబు లోలలాడుచుం ద్రావుచు మదించి నృత్తంబులు సేయ నంబరంబున నట్టలాడ 
వెక్కసపాటొనర్పంజాలు నా సమయంబున మనంబు లెప్పటి తమకంబున ననిం దనివిసనమిం గవిసి 
కయ్యంబు సేయు సైనికోత్తముల సింహనాదంబులు దిక్కులం బిక్కటిల్ల నా కలని కెలన నటమున్న తన్ను 
బొదివిన త్రిగర్త కోసల నారాయణ గోపాల బలంబుల నబ్ద్బలసూదనసూనుండు గాండీవారావం బాకసంబు 
వగిలింప నొప్పించి. 227 

ప్రతిపదార్థం: అప్పుడు; కృపసౌబల కృత వర్మ+అశ్వత్థామల= కృపుడు, శకుని, కృతవర్మ, అశృత్తామల; ఉద్దామ సాహాయ్యంబునన్‌= 

గొప్ప సహాయంతో; సమధిక+ఉత్సాహుండు+అగు= అధికమైన ఉత్సాహం పొందినవాడైన; ఆ సూతనందనుడి సంరంభంబునన్‌= 

ఆ కర్గుడి ఆటోపంవలన; కౌరవ+అనీకంబు= కౌరవసేన; దర్ప+ఉ।ద్రేకంబునన్‌+కడంగినన్‌= గర్ఫ్వంయొక్క ఆవేశంతో 

పూనుకోగా; పాండవ బలంబునున్‌+పొంగెన్‌= పాండవసేన కూడా ఉప్పొంగింది; ఈ విధంబునన్‌= ఈ విధంగా; 

ఇరువా(గును= రెండుపక్షాలూ; కలయన్‌= కలయగా-కలియబడగా; బెరసిన= వ్యాపించిన; ఆర్చులన్‌= అరుపులతో; అదల్పులన్‌= 
అదలింపులతో; పొగడుటలన్‌+తెగడుటలన్‌= పొగడ్తలతో, నిందలతో; ఎస(గు= ఒప్పు; ఉలివు= ధ్వని; తూర్య రవంబుల 
గెలువన్‌= మోగుతున్న యుద్దవాద్యధ్వనులను మించగా; ఆ+మేదిని= ఆ యుద్దభూమి; నెత్తుటన్‌ జొత్తిల్లి= నెత్తుటితో 
ఎర్రపడి; కెంజాయ రంజిల్లు పుట్టంబు= ఎరుపురంగుతో ముచ్చటగొలిపే వస్త్రాన్ని; ముసుంగు+పెట్టిన= ముసుగు వేసుకొన్న; 
అంగన, చందంబున్‌+ఒందెన్‌= (స్తీ రూపాన్ని పొందింది. మస్తక (ప్రముఖ+అవయవంబులును= తలలు మొదలైన అవయవాలు; 
కోదండ+ఆది+ఆయుధంబులును= ధనుస్సులు మొదలైన ఆయుధాలు; మకుట, ప్రభృతి, భూషణంబులునున్‌= కిరీటం 
మొదలగు ఆభరణాలు; ఆతపత్ర, ధ్వజ, చామరంబులున్‌= గొడుగులు ధ్వజాలు వింజామరలు; తునిసిపడ= తెగిపడి; 
భీమ+అభిరామంబులుగాన్‌= భయంకర రమ్యంగా; కరి, హయ, నర, సమూహంబులు= గజ అశ్వ పదాతులు; రక్తసిక్రంబులు+ 


242 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఐనన్‌= రక్తమయములు కాగా; అకాలబాల+ఆతపలీల+ఆవహిల్లన్‌= అకాలంలో (ప్రకాశించే లేయెండవలె ఒప్పగా; తక్కినసీనా+ 
అంగంబులన్‌= మిగతా సేనావిభాగాలలో; మిగిలిన మాతంగంబులు= మిగిలిన ఏనుగులు; పెనంగిన= పోరగా; కనక, లిప్త, 
కాండంబులు= బంగారుపూతగల బాణాలు; ఊందికొనన్‌+తా(కినన్‌= గట్టిగా తాకగా; ఎరగళ్ళుపోవు= కార్చిచ్చు అంటుకొన్న; 
కొండల కైవడిన్‌+పొలుచునవియును= పర్ప్వతాలవలె గోచరించునవి; అస్ర్రశస్త్ర పాతంబులన్‌= అస్ర్రశస్తాల పాటులచే; (క్రమ్ము 
రుధిరమ్ముల= పెల్లుబుకు రక్తాలతో; గైరిక, నిర్హరంబులతోడి= ఎర్రని గైరిక ధాతు ప్రవాహాలతో కూడిన; ధరాధరంబులను+ 
అనుకరించునవియును= పర్వతాలవలె కనిపించేవి; మెయిమణువులు= కవచాలు; అణువుళ్ళు+ఐ= శిథిలములై - ముక్కలై; 
నానా, నిశిత, శరంబులు, నోనాటినన్‌= వివిధములైన వాడిబాణాలు నాటగా; చేష్టలుదక్కి= నిశ్చేష్టములై; టెక్కలు తెగిఉన్న 
శైలంబులన్‌= రెక్కలు తెగిన పర్వతాలను; పోలునవియునున్‌+అగుచుండన్‌= పోలునట్టివి అగుచుండగా; చతుః+అంగంబులును= 
రథ గజ తురగ పదాతులు; చెలంగి= చెలరేగి; బెరయన్‌+పెనంగు+ఉల్లాసంబునన్‌= కలియబడి పోరుతున్న ఉత్సాహంలో; 
శోణితంబు+అడంగ= రక్తం అణిగేటట్లుగా; మట్టు+అవిసి= అతి(క్రమించి; రేణువులు+ఎగసినన్‌= ధూళి వ్యాపించగా; చూడ్కులు 
నిగుడకున్ననున్‌= కళ్ళు కనిపించకపోయినా; దరియన్‌+ఉటీకి= దగ్గరగా వెళ్ళి; నిజ+ఆభిధానంబులను= తమ పేర్లను; జననీ 
జనకనామంబులన్‌= తల్లిదండ్రుల పేర్లను; బిరుద+అంకంబులన్‌= బిరుదుల చిహ్నాలను చెప్పి; తమ్ము+ఎటింగించికొనుచున్‌= 
తమను తెలుపుకొంటూ; వీరులపోరు చక్కటికిన్‌= వీరులు యుద్దంచేసే చోటికి; చొచ్చి= చొచ్చుకొనివెళ్ళి; ప్రాపు+అయి= 
అండగా ఉండి; పేరువాడు= పేరుకెక్కిన-(ప్రసిద్దిపొందిన; తదీయ బంధుమి(త్రులన్‌+పొగడు= వారి బంధుమి(త్రులను కొనియాడు; 
ఆమరుల ఎలుంగులు= దేవతల కంఠధ్వనులు; నింగి నిండన్‌= గగనభాగంలో వ్యాపించగా; పెల్లుతొరయగు, కీలాలంబు= 
హెచ్చుగా కారుతున్న రక్తం; ఆ ధూళిన్‌+అడంచిన కొల(ది= ఆ దుమ్మును అణచినప్పటికీ; నిలువక, ఏరులై పాణిన్‌= ఆగక 
నదులై పారగా; ఉబ్బి= పొంగి; భూతబేతాళ (క్రవ్యాదులు= భూత బేతాళ రాక్షసులు; ఓలలాడుచున్‌+(త్రావుచున్‌= (ప్రవాహంలో) 
మునిగి (త్రాగుతూ; మదించి నృత్తంబులు సేయన్‌= మత్తిల్లీ నాట్యం చేయగా; అంబరంబునను+అట్టలాడన్‌= ఆకాశంలో 
మొండెములు ఆడగా; వెక్కసపాటు+ఒనర్సన్‌+చాలు= వెగటు కలిగించే; ఆ సమయంబున= ఆ సమయంలో; మనంబులు= 
మనసులు; ఎప్పటి, తమకంబునన్‌= ఎప్పటివలే ఉరకలేస్తూ; అనిన్‌+తనివిచనమిన్‌= యుద్దంలో తృప్తి తీరకపోగా; కవిసి 
కయ్యంబు చేయు= తాకి యుద్దం చేసే; సైనిక+ఉత్తముల= వీరశ్రేష్ణుల; సింహనాదంబులు= అరపులు; దిక్కులన్‌+పిక్కటిల్లన్‌= 
దిశలందు వ్యాపించగా; ఆ కలనికెలనన్‌= ఆ యుద్దభూమి సమీపంలో; అటమున్న= అంతకుముందే; తన్నున్‌+పొదివిన= 
తన్ను చుట్టిముట్టిన; (త్రిగర్హకోసల నారాయణ గోపాలబలంబులను= ్రిగర్త కోసలదేశ నారాయణ గోపాల సేనలను; ఆ+ 
బలసూదన సూనుండు= అర్హునుడు; గాండీవ+ఆరావంబు= తన వింటినారి ధ్వని; ఆకసంబు పగిలింపన్‌= ఆకాశం 
బద్దలగునట్లుగా; నొప్పించి= వారికి బాధ కలిగించి. 


తాత్సర్యం: అప్పుడు కృపశకుని కృతవర్మాశృత్తామల अ అధికోత్సాహం పొందిన ఆ కర్లుడి విజృంభణం 
వల్ల కౌరవసేన గర్వావేశంతో యుద్దానికి పూనుకొన్నది. అప్పుడు పాండవసోన కూడ గొప్పగ ఉప్పొంగింది. ఈ 
విధంగా ఇరుపక్షాలు ఎదుర్కోగా - అరుపులతో, అదలింపులతో, పొగడ్తలతో, తెగడ్తలతో చెలరేగిన శబ్దం, + 
वधू మించింది. యుద్దభూమి నెత్తుటితో ఎర్రబడి, ఎరుపురంగుతో శోభిల్లే వస్తాన్ని ముసుగుగా వేసుకొన్న (छ 
ఉంది. తలలు మొదలైన ముఖ్యావయవాలు, ధనుస్సులు మొదలైన ఆయుధాలు, కిరీటాలు మొదలైన ఆభరణాలు, 
గొడుగులు, ధ్వజాలు, వింజామరలు విరిగిపడి భయంకర రమ్యాలయా యి. (+ సమూహాలు 
రక్తమయాలయ్యేసరికి అకాలంలో లేయెండ ఉన్నట్టుంది. అప్పుడు తక్కిన సేనావిభాగాల్లో మిగిలిన ఏనుగులు 
పోరాడాయి. వాటికి బంగారుపూతగల బాణాలు గట్టిగా నాటుకొనేసరికి అవి కార్చిచ్చు అంటుకొన్న కొండల్లా- 
चेषते దెబ్బలకు పెల్లుబికిన రక్తధారలతో గైరికధాతు ప్రవాహాలతో కూడిన పర్వతాల్లా - కవచాలు ముక్కలై 
నానావిధాలైన వాడిబాణాలు నొప్పి కలిగేటట్లు నాటుకోవటం వల్ల చేష్టలుడిగి రెక్కలు తెగిన పర్వతాల్లా అయ్యాయి. 
५~ ౧ 2 €> त 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 243 


చెలరేగి చతురంగబలాలు కలియబడి పోరుతున్న ఉత్సాహంలో - రక్తాన్ని అణిగించి అతిశయిల్లిన ధూళి వ్యాపించే 
సరికి కళ్ళు కన్సించకపోగా, పరుగెత్తి దగ్గరకు చేరి, తమ పేర్లతో, తల్లిదండ్రుల పేర్లతో, తమ బిరుదులతో, 
చిహ్నాలతో తామెవరో తెలుపుతూ పోరుతున్న వీరులున్న చోటికి (ప్రవేశించి, అండగా నిలిచి, పేరుకెక్కిన వారి బంధు 
మిత్రులను పొగడే దేవతల కంఠధ్వనులు ఆకాశం అంతా నిండాయి. అధికంగా కారుతున్న రక్తం ఆ ధూళిని 
అణచటంతో ఆగకుండా ఏరులై పారింది. భూతబేతాళ రాక్షసులు ఉప్పొంగి ఆ నెత్తుటి ప్రవాహాల్లో ఓలలాడుతూ, 
త్రాగుతూ మదించి నాట్యం చేశారు. ఆకాశంలో తలలు తెగి శరీరాలు ఆడాయి. మనస్సులు ఎప్పటివలె ఉరకలేస్తూ, 
యుద్దంలో తృప్తి తీరక ఢ కొని యుద్దం చేస్తున్న వీరశ్రేష్టుల సింహనాదాలు దిక్కుల వ్యాపించాయి. ఆ యుద్దభూమి 
సమీపంలో అంతకుముందే తన్ను చుట్టుముట్టిన త్రిగర్త కోసల నారాయణ గోపాల సైన్యాలను అర్షునుడు, తన 
గాండీవధ్యని ఆకాశాన్ని (బ్రద్దలు చేయగా నొప్పించి--- 


చ. తటిమి సుశర్మ దా(కిన నతండు' దదంగమునన్‌ దశాస్ర్రముల్‌ 
వటిపి మురాసురాంతకుని బాహువునం బటు మార్గణ త్రయం 
బటిముటీి జొన్పి బల్వెడ[ద యమ్మున నుజ్జ్వల కేతుదండ మే 
९9८ జలియింప నేసిన నుదీర్ణత( దత్మపి యార్డె; నార్జినన్‌. 228 


ప్రతిపదార్థం: తటిమి= వెంబడించి; సుశర్మన్‌, తా(కినన్‌= సుశర్మను ఎదుర్కొనగా; అతండున్‌= సుశర్మ; తద్‌+అంగమునన్‌= 
అర్జునుడి శరీరమునందు; దశ+అస్రముల్‌, పజిపి= పది అస్త్రాలు వేసి; ముర+అసుర+అంతకుని, బాహువునన్‌= మురుడనే 
రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణుడి భుజమునందు; బటుమార్గణ (త్రయంబు= వాడి అయిన మూడు బాణాలు; అటీముటిన్‌+చొన్సి= 
సం(భ్రమంతో వేసి; బలు+వెడ(ంద+అమ్మునన్‌= బలమైన వెడల్పయిన బాణంతో; ఉజ్జ్వల, కేతు, దండము= (ప్రకాశించే జెండా 
కర్రను; ఏడ్తెజన్‌+చలియింపన్‌+ఏసినన్‌= పరాక్రమంతో కదిలిపోయేటట్టుగా కొట్టగా; తద్‌+కపి= ఆ ధ్య్వజమునందలి 
హనుమంతుడు; ఉదీర్లతన్‌= పెద్దగా; ఆర్బెన్‌= అరిచాడు; ఆర్బినన్‌= అట్లు అరవగా. 


తాత్సర్యం: (అర్జునుడు) వెంటబడి సుశర్మతో యుద్దం చేయగా, ఆ సుశర్మ అర్జునుడి శరీరంమీద పదిఅ|స్తాలు 
వేశాడు. మూడు బలమైనబాణాలు కృష్ణుడి బాహువులోకి దూరేటట్లు ప్రయోగించాడు. ఒక బలమైన వెడల్పు 
బాణంతో ధ్వజదండం అమితంగా ఊగిపోయేటట్లు కొట్టేసరికి, అందున్న హనుమ పెద్దగా అరిచాడు. అట్టు 
అరవగా..... (తరువాతి పద్యంతో అన్వయం) 


సంశప్తకు లందజు నొక్కపెట్ట యర్షును రథంబుపై( బడి యాయగుట (సం. 8-37-11) 


29 


వెగడున( జె యేది వేగంబ తేటి । సంశప్తకు లర్జును సాయకముల 

కోహటింపక సముత్సాహంబు వదల కం । దటు నొక్కపెట్ట తద్రథము వొదివి 
హరులతో గాడియు హరికేలు నొగలును । బలుగాడియును గండ్లు బట్టి మెలగ 
మిడుకరాకుండ నమేటివిల్మాని మే । నును నిగ్రహించుట గనుగొనంగ 


తే.  నద్దుతం బయ్యె నపుడు సేయార్షి శౌరి । 8९८ గొందటి మత్త శుండాల భంగి 
2०6804८ ८००९०८३८ గాలను గుబుచ తూపు । 062००९८ బార్జుండు పలువుర సమయ జేసి. 229 


244 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: సంశప్తకులు; వెగడునన్‌= భయంతో; చెయ్వు= చేష్ట ఏది= ఉడిగి; వేగంబ= త్వరగా; తేటి= తేరుకొని; 
అర్జును= అర్జునునియొక్క; సాయకంబులకు= బాణాలకు; ఓహటింపక= వెనుదీయక; సమ్‌+ఉత్సాహంబు= నిండైన ఉత్సాహాన్ని; 
వదలక= విడువక; అందజున్‌= (సంశప్తకులు) అందరు; ఒక్కపెట్ట= ఒక్కుమ్మడిగా; తద్‌= ఆ అర్జునుడియొక్క; రథము= 
రథాన్ని; పొదివి= చుట్టుముట్టి; హరులతో= గుర్రాలతో కూడ; కాడియు= కాడిని; హరి= శ్రీకృష్ణునియొక్క; కేలు= చేతిని; 
నొగలును= (రథం యొక్క) నొగలను; పలుగాడియును= పలుగాడిని; కండ్లు= (రథచక్రాల) కండ్లను; పట్టి= పట్టుకొని; 
మెలగ= పనిచేయుటకు; మిడుక= కదలుటకు; రాకుండ= వీలులేకుండ; ఆ+మేటి= ఆ (్రేష్టుడైన; విలుకాని= విల్లునుపట్టిన 
వానియొక్క (అర్జునునియొక్క); మేనును= శరీరాన్ని; నిగ్రహించుట= పట్టుకొనుట; కనున్‌+కొనంగన్‌= చూచుటకు; 
అద్భుతంబు= ఆశ్చర్యము; అయ్యెన్‌= అయినది; అప్పుడు= ఆ సమయంలో; శౌరి= శ్రీకృష్ణుడు; చేయి; छदौ ఆడించి; 
మత్త= మదించిన; శుండాలంబు= ఏనుగు; భంగి= విధము; మెజయన్‌= (ప్రకాశించగ; లీలన్‌= విలాసంగా; కొందణు= 
కొంతమందిని; తూలించెన్‌= తొలగత్రోసెను; పార్టుడు= అర్జునుడు; కాలను= కాలితో; కుబుచ= పొట్టివైన; తూపు= 
బాణాలయొక్క; గముల= సమూహాలతో; పలువుర= పెక్కుమందిని; సమయన్‌+చేసె= చచ్చేటట్టు చేశాడు. 


తాత్సర్యం: సంశప్తకులు భయంతో చేష్టలుడిగి, వెంటనే తేరుకొని, అర్జునుని బాణాలకు వెనుదీయక, ఉత్సాహాన్ని 

కోల్ఫోక, అందరు ఒక్కుమ్మడిగా అతడి రథాన్ని చుట్టుముట్టారు. గుర్రాలతో సహా అతడి రథం కాడిని, శ్రీకృష్ణుడి 

చేతిని, రథం నొగలను, పలుగాడిని, చక్రాల కండను, ఆ మేటి విలుకాడైన అర్జునుడి శరీరాన్ని కదలటానికి 

వీలులేకుండ గట్టిగా పట్టుకొన్నారు. అది చూడటానికి అద్భుతంగా ఉంది. అప్పుడు శ్రీకృష్ణుడు చెయ్యి ఆడించి, 
€> €> ६2 

మదగజంవలె (ప్రకాశిస్తూ, విలాసంగా కొంతమంది సంశప్తకులను తొలగత్రోశాడు. అర్జునుడు కాలితో, కురుచ 

బాణాలతో సెక్కుమందిని పరిమార్సాడు. 


వ. అంత గొంత యూరుపువోయినం జిటునవ్వు నవ్వి కవ్వడి కమలనాభున కి ట్లనియె. 230 
ప్రతిపదార్థం: అంతన్‌= అపుడు; కొంత ఊరుపుపోయినన్‌= కొంత ఊరట కలుగగా; కవ్వడి= అర్జనుడు; చిజునవ్వు నవ్వి= 
చిన్నగా నవ్వి; కమలనాభునకున్‌+ఇట్లు+అనియెన్‌= కృష్ణుడితో ఇట్లా అన్నాడు: 
తాత్సర్యం: అపుడు కొంత ఊరటచెందిన అర్జునుడు చిరునవ్వుతో కృష్ణుడితో ఇట్లా అన్నాడు: 
ఆ. “తేరు గదలనీక వైరులు బలువిడి(। బొదివిపట్ట రాచ పొల్ల నైన 

యేను దక్క నృపతిసూను( డి ట్లొరు(డు స । హించు నెట్లు విక్రమించుగాక!' 231 


ప్రతిపదార్థం: వైరులు= శత్రువులు; తేరు కదలనీక= రథం కదలనివ్వకుండా; బలువిడిన్‌+పొదివిపట్టన్‌= బలంగా చుట్టుముట్టి 

వట్టుకోగా; రాచపొల్లను+అయిన+ఏను+తక్కన్‌= క్షత్రియులలో వ్యర్ణుడనైన నేను తప్ప; ఒరు(డు, నృపతి సూను(డు= వేరొక 
€> ౧ ~ ^ ™— 

రాజకుమారుడు; ఇట్టు= ఈ విధంగా; సహించున్‌+ఎట్లు?= ఎట్టా సహిస్తాడు?; విక్రమించున్‌ కాక= పరా(క్రమిస్తాడు కాని. 


wi గా కొ థా ठ డా 4 కొ టే నా ठ బో २4 దొ 
తాత్సర్యం: శత్రువులు బలంగా [క్రమ్ముకొని రథాన్ని కదలనివ్వకుండా పట్టుకొంటే, నా బోటి వ్యర్థుడు తప్ప వేరొక 
క్షత్రియుడు ఇట్టా సహిస్తాడా?' 


క అనిపలికి చూడు మాన । న్ననుచు భుజంగాస్ర మేయ నది యరులకు గ్ర 
కున బాదబంధ మొనరిం చిన ముంచె నతండు వారి శితవిశిఖములన్‌. 232 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 245 
ప్రతిపదార్థం: అతండు= అర్జునుడు; అని పలికి= ఆ విధంగా అని; చూడుమీ, నన్ను+అనుచున్‌= ఇప్పుడు నన్ను )నా 
పరా(క్రమం) చూడుము అంటూ; భుజంగ+అస్ర్రము+ఏయన్‌= సర్పాస్త్రం ప్రయోగించగా; అది+అరులకున్‌= అది శత్రువులకు; 
(గక్కునన్‌= వెంటనే; పాదబంధము+ఒనరించినన్‌= పాదాలను బంధించగా; వారిన్‌= వారిని; శిత, విశిఖములన్‌= వాడి 
బాణాలతో; ముంచెన్‌= ముంచివేశాడు. 


తాత్సర్యం: అని “ఇప్పుడు నా పరాక్రమం చూడు' అంటూ అర్షునుడు, సర్నాస్తాన్ని ప్రయోగించగా అది వైరుల 
పాదాలను బంధించింది. తరువాత అర్జునుడు వాడిబాణాలను వారిపై గుప్పించాడు. 


విశేషం: శత్రువులు తన రథాన్ని కదలనివ్వకుండా చేసినందుకు (ప్రతీకారంగా అర్జునుడు వారి పాదాలను బంధించి వారిని 
కదలనివ్వకుండా చేశాడు. 


వ. ఇ వ్విధంబున. 233 
తాత్సర్యం: ఈ విధంగా. 


©. నాగ పాశ బంధనంబుల గుదివడి । వారు వివిధ బాణ దారితాంగు 
లై రథంబు విడిచి; రప్పు డా సంశప్త । క 22०2००८ గని త్రిగర్తవిభు(డు. 234 


ప్రతిపదార్థం: నాగపాశ, బంధనంబులన్‌= నాగాస్త్రంయొక్క బంధాలతో; గుదివడి= చిక్కుకొని; వారు= సంశప్తకులు; వివిధ 
బాణ, దారిత+అంగులు+అయి= పెక్కు బాణాలతో చీల్చబడిన శరీరంకలవారై; రథంబు విడిచిరి= రథాన్ని వదలిపెట్టారు; 
అప్పుడు; (త్రిగర్తవిభుడు= సుశర్మ; సంశప్తక (వ్రజంబున్‌+కని= (कठ వీరులను చూచి. 


తాత్సర్యం: అర్జునుడు వేసిన నాగాస్త్ర బంధాలలో చిక్కుకొని, అతడి బాణాలకు గాయపడిన వారై సంశప్తకులు 


<> 


రథాన్ని వదలిపెట్టారు. అప్పుడు (త్రిగర్తరాజు సుశర్మ వారిని చూచి. 


క్ర గరుడాస్ర్రం బేసిన న । చ్చెరువుగ గరుడములు గవిసి చీరెం జంచు 
స్పురణము 2०९904०८ గ వెస న । య్యురగాత్మక బంధ మూడ నుర్వీనాథా! 235 


ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= రాజా!; గరుడ అస్త్రంబు+ఏసినన్‌= గరుడాస్త్రం ప్రయోగించగా; గరుడములు+కవిసి= గరుడ 
పక్షులు (క్రమ్ముకొని; అచ్చెరువుగన్‌= ఆశ్చర్యకరంగా; వెసన్‌= వెంటనే; ఆ+ఉరగ+ఆత్మక, బంధము+ఊడన్‌= నాగాస్రబంధం 
విడిపోగా; చంచుస్ఫురణము మెణయయగన్‌= తమ ముక్కుల వాడి గోచరించగా; చీరెన్‌= పొడిచాయి. 


తాత్సర్యం: ధృతరాష్ట్రమహారాజా! సుశర్మ గరుడా స 


స్రం ప్రయోగించగా గరుడపక్షులు క్రమ్ముకొని వాడి అయిన 
తమ ముక్కులతో పొడిచి నాగా 


స్త బంధాలను విడిపించాయి. 


<> 


క తన కడిమి బంధమోక్షము । గనిన రథికకోటి గడంగి గాండివిపయి నే 
పున దూపులు దొరంగింప(గ । ఘనభుజు(డు సుశరు( ०८ గన దస్ర్రమునన్‌. 236 


246 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: తన కడిమిన్‌= తన పరాక్రమంతో; బంధమోక్షము, కనిన, రథిక, కోటి= బంధాలు ఊడిన రథికుల సమూహం; 


కడ(గి= పూనుకొని; గాండివి, పయిన్‌= అర్ష్జునుడిమీద; ఏపునన్‌+తూపులు, తొరంగింప(గన్‌= శౌర్యంతో బాణాలు వేయగా; 
ఘనభుజు(డు, సుశర్ము(డు= బాహుబలుడైన సుశర్మ; కనత్‌+అస్రమునన్‌= కాంతిమయ అస్రంతో; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: త్రిగర్తవీరులు నాగాస్ర్రబంధాలు వీడగా అర్జునుడిపై బాణాలు కురిపించారు. సుశర్మకూడా (ప్రకాశించే 
అగస్తాన్ని ప్రయోగించాడు. 


చ. అది నరుడెంద మాడుటయు నాతడు మూర్త్హ మునింగి తేరిపై 
జదికిల(బడ్డ నుబ్బి 'యద్దె చచ్చె సుశర్ముని యేటు ८०८8 2 
ల (2 ఇ 
८०८ డగు పార్టు డంచు మదలీలల నార్జిరి నీదు సైనికుల్‌; 
సదలను దిక్కులం బర(గె శంఖముఖోద్దట తూర్య నాదముల్‌. 237 


ప్రతిపదార్థం: అది, నరుడెందము+ఆడుటయున్‌= ఆ అస్రం అర్జునుడి గుండెను తాకగా; అతడు మూర్చ మునింగి= 
అతడు మూర్చపోయి; తేరిపైన్‌+చదికిలన్‌+పడ్డన్‌= రథంపై పడిపోగా; నీదు సైనికులు= నీ సైనికులు; ఉబ్బి= పొంగిపోయి; 
సుశర్ముని ఏటుతా(కి= సుశర్మ బాణం దెబ్బ తగిలి; బల్లిదు(డు+అగుపార్లుడు= బలశాలి అయిన అర్జునుడు; అదె చచ్చెన్‌= 
అదిగో చనిపోయాడు; అంచున్‌ మదలీలన్‌+ఆర్భిరి= అంటూ గర్వంగా అరిచారు; శంఖముఖ+ఉద్భట తూర్యనాదముల్‌= 
శంఖం మొదలైన యుద్దవాద్యధ్వనులు; చదలను, దిక్కులన్‌+పరంగన్‌= గగనంలోనూ అన్ని దిక్కులలోనూ వ్యాపించాయి. 
తాత్సర్యం: సుశర్మ వేసిన అస్త్రం తాకిడికి అర్జునుడు మూర్చపోయి రథంపై చతికిలపడిపోగా, అతడు చనిపోయాడని 


(అ 


భావించి కౌరవసేన గర్వంతో కేకలు వేసింది. యుద్దవాద్యాల ధ్వనులు ఆనందసూచకంగా అంతట మారుమోగాయి. 


&. అంతం దెప్పిటి విలయాంతకు కైవడి గవ్వడి యేచి మార్గణ చయంబు 
పెల్లడరించిన బీఖువోయె సుశర్మ । యా సేనమీ(ద నైంద్రాస్త్ర మక్కి 
రీటి నవ్వుచు నేయ నాటోపమున నది । వివిధ బాణాకృ్ళతి( గవిసి నుబుము 
గావింప(గా( బదివేవురు సంశప్త । కాగ్రేసరులు దెగటాలి రప్పు 


७. డుక్కుదక్కితలరి తక్కటి యోధులు । చేష్టితంబు లెడలC జిత్రరూపు 
లట్టులైరి ధూమ మడంగిన వెలుగొందు । ననలు చందమయ్యె నన్నరుండు. 238 


ప్రతిపదార్థం: అంతన్‌+తెప్పిణీ= అంతలోనే తేరుకొని; కవ్వడి= అర్జునుడు; విలయ+అంతకు, కైవడిన్‌= (ప్రళయకాల 
యముడివలె; ఏచి= విజృంభించి; మార్గణచయంబు= బాణసమూహం; పెల్టు+అడరించినన్‌= అధికంగా కురిపించగా; 
సుశర్మ; బీణుపోయెన్‌= నిశ్వేష్ణుడయ్యాడు; ఆ+కిరీటి= అర్జునుడు, ఆృేనమీ(దన్‌= (త్రిగర్తసేనమీద; ఐం(ద్ర+అస్ర్రము= 
३०७९०; నవ్వుచున్‌+ఏయన్‌= పరిహసిస్తూ ప్రయోగించగా; ఆటోపమునన్‌+అది= అతిశయంతో ఆ అస్త్రం; వివిధబాణ+ 
ఆకృతిన్‌+కవిసి= వివిధబాణాల రూపంలో తాకి; నుణుము కావింప(గాన్‌= చంపివేయగా; పదివేవురు సంశప్తక+అ[గ్రేసరులు= 
పదివేలమంది (త్రిగర్తవీరులు; తెగటాణిరి= మరణించారు; అప్పుడు; తక్కటియోధులు= మిగిలిన వీరులు; ఉక్కు+తక్కి= 
ధైర్యం నశించి; తలరి= చలించి; చేష్టితంబులు+ఎడలన్‌= చేష్టలుడుగగా; చిత్రరూపులు+అట్టులు+ఐరి= చి(త్రాలవలె అయ్యారు; 
ఆ+నరుండు= అర్జునుడు; ధూమము+అడయ(గినన్‌= పొగ నశించగా; వెలుగొందు+అనలు చందము+అయ్యెన్‌= (ప్రకాశించే 
అగ్నివలె ఒప్పాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 247 


తాత్సర్యం: అర్జునుడు వెంటనే మూర్చనుండి తేరుకొని విజృంభించి బాణాలగుంపులు గుప్పించగా, సుశర్మ 
నిశ్సేషుడయ్యాడు. ఇం(ద్రాస్త్రం ప్రయోగించగా అది పెక్కుబాణాలుగా వెలువడి పదివేలమంది (త్రిగర్తవీరులను 
బలిగొన్నది. ధైర్యం నశించిన మిగతా యోధులు చిత్రాలవలె చలనరహితులయ్యారు. పొగ తొలగిపోగా (ప్రకాశించే 
అగ్నివలె అర్జునుడు ఒప్పారాడు. 


విశేషం: సుశర్మ అస్ర్రం తాకిడికి అర్జునుడు మూర్చపోయినా అది క్షణకాలం మా(త్రమే. అతడు నివురుగప్పిన నిప్పువలె 

పరా(క్రమధనుడు అని భావం. ఉపమాలంకారం. పొగఅంతా పోగా మంట వేడి ఎక్కువవుతుంది. 

వ. హతశేషులైన నంశప్తకులు చతుర్ణశ సహస్రయోధముఖ్యు లవ్విజయు విజయంబు సహింపక 
యొండొోరులం బురికొల్పి బలంబులతోడం గడంగిన నతం డతిదారుణంబగు రణంబుసేయ( దక్కటి 
పాండవుల దెస(బోరు కౌరవ బలంబు తద్దల శౌర్యంబు లోర్వక భీతింగలంగి పబిచినం గృతవర్మ కృపగురు 
పుత్ర కర్ణులు నులూక సౌబల సుయోధనులు దుశ్శాసనాది కుమారులును బరవసంబు సేసి యా 
సైన్యంబు( దైన్యంబు వాయ విక్రమించి; రట్టియెడ( గృపుని యపరిమిత శరజాలంబు పాంచాల పుంజంబుం 
బొదివినం గనలి శిఖండి యమ్మహీసురవరుని మార్మొనియె; నయ్యిరువుర సమరంబు రామ రావణుల 
రణంబు కరణి నొప్పె; నట్లు పోరి పోరి శారద్వతుండు. 239 


ప్రతిపదార్థం: హత శేషులు+ఐన సంశప్తకులు= చావగా మిగిలిన (త్రిగర్తవీరులు; చతుః+దశ సహ(స్రయోధ ముఖ్యులు= 
పద్నాలుగు వేలమంది; ఆ+విజయు, విజయంబు= ఆ అర్జునుడి గెలుపును; సహింపక= తట్టుకోలేక; ఒండు+ఒరులన్‌+ 
పురికొల్పుకొని= ఒకరినొకరు పురికొల్ప్సికొని; బలంబులతోడన్‌+కడంగినన్‌= సేనలతో తరలిరాగా; అతండు= అర్జునుడు; 
అతిదారుణంబు+అగు= రణంబుచేయన్‌= మిక్కిలి భయంకరమైన యుద్దం చేయగా; తక్కటి పాండవులదెసన్‌+పోరు= 
మిగతా పాండవ సోదరులతో యుద్దం చేసే; కౌరవబలంబు= కౌరవసైన్యం; తద్‌+బలశౌర్యంబులు+ఓర్వక= ఆ పాండవుల 
బలపరా(క్రమాలు సహించలేక; భీతిన్‌+కలంగి= భయానికి గురై; పణుచినన్‌= పారిపోగా; కృతవర్మ, కృప, గురుపుత్ర, కర్టులున్‌= 
కృతవర్శ, కృపుడు, అశృత్తామ, కర్ణుడు; ఉలూక, సౌబల, సుయోధనులు= ఉలూకుడు శకుని దుర్యోధనుడు; దుశ్శాసన+ఆది 
కుమారులును= దుశ్శాసనుడు మున్నగు కౌరవులు; బరవసంబుసేసి= ధైర్యం వహించి; ఆ సైన్యంబు= ఆ కౌరవసేన; 
దైన్యంబుపాయన్‌= దీనస్థితి తొలగగా; విక్రమించిరి= పరా(క్రమించారు; అట్టిఎడన్‌= ఆ సమయంలో; కృపుని= కృపాచార్యుని; 
అపరిమిత శరజాలంబు= అసంఖ్యాక బాణసముదాయం; పాంచాల పుంజంబున్‌+పొదివినన్‌= పాంచాలురసమూహాన్ని తాకగా; 
శిఖండి; కనలి= కోపించి; ఆ+మహీసురవరుని= ఆ (బ్రాహ్మణశ్రేష్టుని-కృపాచార్యుని; మార్కొనియెన్‌= ఎదుర్కొన్నాడు; ఆ 
ఇరువురు సమరంబు= శిఖండి కృపుల యుద్దం; రామరావణుల రణంబు- కరణిన్‌+ఒప్పెన్‌= రామరావణ యుద్దంవలె 
గోచరించింది; శారద్వతుండు= కృపాచార్యుడు; అట్టు పోరి పోరి= ఆ విధంగా యుద్దం చేసి, చేసి. 


తాత్సర్యం: చావగా మిగిలిన పదునాల్లువేలమంది సంశప్తకవీరులు అర్జునుని విజయాన్ని సహించక, ఒకరినొకరు 
పురికొల్సుకొంటూ తమసేనలతో తరలిరాగా, అర్జునుడు అతి భయంకరమైన యుద్దం చేశాడు. తక్కిన పాండవులతో 
యుద్దం చేస్తున్న కౌరవసైన్యం, వారి బలపరా(క్రమాలు సహించలేక భీతిల్లి, కలతపడి పారిపోగా = కృతవర్మ, కృపుడు, 
అశ్వత్థామ, కర్గుడు, ఉలూకుడు, శకుని, సుయోధనుడు, దుశ్ళాసనాది కురుకుమారులు ధైర్యం వహించి, ఆ 
కౌరవ సైన్యంయొక్క దైన్యం తొలగేటట్లు విజృంభించారు. అప్పుడు కృపాచార్యుని 2०6००९8 బాణసమూహం 


248 శ్రీమదాంధ్ర మహాభారతము 


పాంచాల సైన్యాన్ని తాకగా, శిఖండి ఆ(గహించి, ఆ (బ్రాహ్మణ శ్రేష్టుడైన रेष्ठ ఎదుర్కొన్నాడు. ఆ యిద్దరి 
యుద్దం రామరావణయుద్దం వలె ఒప్పింది. ఆ విధంగా కృపాచార్యుడు పోరి పోరి ...... 


విశేషం: అలం: ఉపమ. 


చ. హరులను సూతు( జంపెన నుదగ్రత నా ద్రుపదాత్మజుండు వి 
స్పురిత కృపాణ చర్మ పరిశోభితు(డై యరదంబు డిగ్గి స 
త్వరముగ నేగుదేర శరవాహిని పై నిగిడించె; నాత( ठ 
య్యరి వెజి(గందుచున్‌ నిలుచునట్టుగ జోదులు పిచ్చలింప(గన్‌. 240 


ప్రతిపదార్థం: హరులను, సూతున్‌+చంపినన్‌= అశ్వాలను సారథిని చంపగా; ఆ (ద్రుపద+ఆత్మజుండు= శిఖండి; ఉద(గ్రతన్‌= 
భయం గొల్పుతూ; వఏస్సురిత, కృపాణ, చర్మ, పరిశోభితుడు+ఐ= (ప్రకాశించే కత్తి డాలుతో కూడినవాడై; అరదంబు డిగ్గి= 
రథం నుండి దిగి; సత్వరముగన్‌+ఏ(గుదేరన్‌= వేగంగా రాగా; ఆత(డు= కృపుడు; ఆ+అరి= ఆ శత్రువైన శిఖండి; 
వెణ(గు+అందుచున్‌+నిలుచునట్టుగన్‌= ఆశ్చర్యపోయేటట్టుగా; జోదులు= యోధులు; పిచ్చలింప(గన్‌= (ప్రశంసించేవిధంగా; 
శరవాహిని= బాణవర్షం; పైన్‌+నిగిడించెన్‌= అతడిపై కురిపించాడు. 


తాత్సర్యం: కృపాచార్యుడు అతడి గుర్రాలను, సారథిని చంపగా శిఖండి రథం దిగి కత్తి, డాలు ధరించి అతడివైపు 
రాగా, కృపుడు శిఖండి ఆశ్చర్యపోయేటట్టుగ, యోధులు ప్రశంసించేటట్లుగ అతడిమీద బాణవర్ష్శం కురిపించాడు. 


వ. = అట్లేచిన కృపాచార్యుపై నురవడించిన ధృష్టద్యుమ్ముం గృతవర్మయు ధర్మతనయ ద్రౌపదేయుల నశ్వత్థామయు( 
గవలం గురుపతియును వృకోదరుం గర్జుండునుం దలపడి నిలువరించి రగ్గౌతముండు శిఖండి పలక 
పటియలు సేసిన నతండు దెరలక కేవల కరవాలంబున విక్రమింపం గడంగిన నయ్యతిరథుండు. 241 


ప్రతిపదార్థం: అట్టు+ఏచిన, కృపాచార్యుపైన్‌= ఆ విధంగా విజృంభించిన కృపుడిపై; ఉరవడించిన ధృష్టద్యుమ్నున్‌= వేగంతో 
తాకిన ధృష్ట్రద్యుమ్నుడిని; కృతవర్మయున్‌= కృతవర్మ; ధర్మతనయ, (ద్రౌపదేయులన్‌= ధర్మరాజును, ఉపపాండవులను; 
అశృత్తామయున్‌= అశ్వత్తామ; కవలన్‌+కురుపతియును= నకుల సహదేవులను దుర్యోధనుడు; వృకోదరున్‌+కర్టుండును= 
భీముడిని కర్గ్టుడు; తలపడి, నిలువరించిరి= ఎదుర్కొని అడ్డగించారు; ఆ+గాతము(డు= కృపుడు; శిఖండిపలక= శిఖండి 
కేడెము(వారు)ను; పతియలు చేసినన్‌= బద్దలు చేయగా; అతండు తెరలక= అతడు తొలగక; కేవల, కరవాలంబున, 
విక్రమింపన్‌+కడంగినన్‌= కేవలం కత్తితోనే పరా(క్రమించగా; ఆ+అతిరథుండు= అతిరథుడైన ఆ కృపుడు. 


తాత్సర్యం: ఆ ఏధంగా విజృంభించిన కృపుడిమీదికి వచ్చిన प सोरठ, ధర్మరాజును, ఉపపాండవులను, 
అశ్వత్తామ, నకుల సహదేవులను దుర్యోధనుడు, భీముడిని కర్ణుడు ఎదుర్కొని అడ్డగించారు. కృపాచార్యుడు శిఖండి 
కేడెము(వారు)ను బద్దలు చేయగా అతడు చలించకుండా కత్తితోనే పోరు సాగించాడు. అప్పుడు కృపుడు. 


క్ర వాలిక తూపులు మేనం । గీలుకొలిపి నొంప( గన సుకేతు(డు బాణ 
జ్వాలలు నిగుడ నడరి యా । భీలత నా కృపునితోడ( బెన(గె నరేంద్రా! 242 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 249 


ప్రతిపదార్థం: నరేం[ద్రా!= రాజా!; వాలిక తూపులు= వాడి అయిన బాణాలు; మేనన్‌+కీలు కొలిపి, నొంపన్‌= శరీరమునందు 
నాటి నొప్పించగా; సుకేతుడు కని= సుకేతుడు (ద్రౌపది కుమారుడు) చూచి; బాణజ్య్వాలలు నిగుడన్‌= బాణాలమంటలు 
చెలరేగేటట్టు; అడరి= విజృంభించి; ఆభీలతన్‌= భయంకరంగా; ఆ కృపునితోడన్‌+పెనలాన్‌= కృపాచార్యుడితో పోరు సల్పాడు; 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కృపుడు శిఖండిపై వాడిబాణాలు వస్‌ నొప్పించగా, చూచి సుకేతుడు అతడిపై 
బాణాలజ్వాలలు చెలరేగేటట్లుగ విజృంభించి భయంకరంగా పోరాడాడు. 


తే. తనకు నెడ సొచ్చి యిట్టు లతండు పెన(గ । ద్రుపదనందను( డల్లన తొలంగిపోయె; 
నా సుకేతుండు గృపునిమై నా(ట నిరువ । దాటు శరములు వటిపి రయంబు 2969059. 243 


ప్రతిపదార్థం: తనకున్‌+ఎడ+చొచ్చి= తనకు మధ్యగా వచ్చి; ఇట్టులు+అతండు పెనగన్‌= ఇట్లా సుకేతుడు పోరుతుండగా; 
(ద్రుపదనందను(డు= శిఖండి; అల్లన తొలణగిపోయెన్‌= అక్కడినుండి వెళ్ళిపోయాడు; ఆ సుకేతుండు= సుకేతుడు; కృపుని, 
మైన్‌ నా(టన్‌= కృపుడి దేహమునందు నాటేటట్టుగా; ఇరువది+ఆణు శరములు పజుపి= ఇరవై ఆరుబాణాలు వేసి; రయంబు 
మెజణయన్‌= వేగం అతిశయించగా. 


తాత్సర్యం: సుకేతుడు మధ్యలో వచ్చి కృపుడితో పోరగా, శిఖండి అటనుండి వెళ్ళిపోయాడు. కృపుడిపై సుకేతుడు 
ఇరవై ఆరుబాణాలు వేసి వెంటనే. (తరువాతి గద్యంతో అన్వయం). 


వ. ధనువు దునిమి యొండు కోదండం బెత్తిన నదియును ఖండించి. 244 


ప్రతిపదార్థం: ధనువు తునిమి= విల్లును విరిచి; ఒండు కోదండంబు+ఎత్తినన్‌= మరొకవిల్ల్టును చేపట్టగా; అదియును 
ఖండించి= దానిని కూడా ఖండించి. 


తాత్సర్యం: కృపుడి విల్లును విరిచి ఆయన మరొక ధనువు చేపట్టగా దానిని కూడా ఖండించి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క్ర తోడన హయసూతుల 290०८ । గాడయగ నేయుటయు నత(డు గనలుచు బలువిల్‌ 
క్రీీయ పోలెం గొని మే । त्त నిగిడించెం ద్రిదశనారాచంబుల్‌. 245 


ప్రతిపదార్థం: తోడన= వెంటనే; హయసూతుల మెయిన్‌+కా(డ(గన్‌+ఏయుటయున్‌= అశ్యసారథుల మేనులందు గ్రుచ్చుకొనేటట్టు 
బాణాలు వేయగా; ఆతడు= కృపుడు; కనలుచున్‌= కోపపడుతూ; బలువిల్‌= బలమైన ధనువును; (క్రీడ+ఆ పోలెన్‌+కొని= 
అవలీలగా గైకొని; (త్రిదశ నారాచంబుల్‌= ముప్పదిబాణాలు; మేను+కా(డగన్‌, నిగిడించెన్‌= సుకేతుడి శరీరంమీద నాటుకొనేటట్లు 
వేశాడు. 


తాత్సర్యం: వెంటనే అశ్వసారథులసై బాణాలు వేసి నొప్పించగా, కృపుడు కోపించి విలాసంగా బలిష్టమైన ధనువును 
చేబూని సుకేతుడి శరీరంమీద (గుచ్చుకొనేటట్టు ముప్పదిబాణాలు వేశాడు. 


250 శ్రీమదాంధ్ర మహాభారతము 
కృపాచార్యుండు సుకేతుం డను సాంచాలకుమారునిం జంపుట (సం. 8-38-82) 


తే. అట్టు నొప్పింపం దూయగాడు నా సుకేతు । కంధరము మెటు(గారెడు కత్తివాతి 
దొడ్డ తూపున నేపున( ద్రుంచుటయును । శిరము ధర డొల్లె గుండలస్సురణ మెజయ. 246 


ప్రతిపదార్థం: అట్టు నొప్పింపన్‌= ఆ విధంగా బాణాలతో నొప్పించగా; తూగాడు= ఊగుతున్న; ఆ సుకేతు కంధరము= 
సుకేతుడి మెడ; మెబుగారెడు= కాంతిమంతమైన; కత్తివాతి= కత్తివాతి, దొడ్డతూపునన్‌= అర్హచం(ద్రాకారంగా ఉన్న పెద్ద 
బాణంతో; ఏపునన్‌+(త్రుంచుటయును= గర్వంతో ఖండించగా; శిరము= సుకేతుడి శిరస్సు; కుండల, స్ఫురణ, మెణయన్‌= 
చెవిపోగులు (ప్రకాశించగా; ధరన్‌+డొల్లెన్‌= నేలపై రాలింది. 


తాత్సర్యం: కృపుడు తన బాణాల దెబ్బలకు తూలుతున్న సుకేతుడి శిరస్సును బలమైన అర్హచం|ద్రాకార బాణంతో 
ఖండించగా, కర్లకుండలాల కాంతితో (ప్రకాశిస్తూ అతడి తల నేలపై పడి దొరిలింది. 


వ. ఇట్లు సుకేతుండు సచ్చిన నతని మూకలు విచ్చె; ధృష్టద్యుమ్ముండు గృతవర్మయుం బోరునెడ ధృష్టద్యుమ్నుండు 
గృతవర్మ వక్షస్థ్రలంబు విశిఖ నవకంబున నొప్పించుటయు'” నప్పాంచాల వరునతండు సూతకేతు 
హయస్యందన సమేతంబుగా నిబిడ శరజాలంబునం బోదివిన నవ్వీరుండు బలాహకపిహితమూర్తి యగు 
మార్హ్జాండు ననుకరించి తాను సైంధవ వధ దినంబునం బారావతవర్ణంబు లగు రథ్యంబు లగ్గురు 
నరుణాశ్వంబులన్‌ బెరయం బటిపిన తెటింగున. 247 


ప్రతిపదార్థం: ఇట్లు, సుకేతుండు చచ్చినన్‌= ఈ విధంగా సుకేతుడు మరణించగా; అతని మూకలు విచ్చెన్‌= అతడి సైన్యం 
చెల్లాచెదరయింది; ధృష్ట్రద్యుమ్నుండున్‌+కృతవర్మయున్‌+పోరు+ఎడన్‌= ధృష్టద్యుమ్న కృతవర్మలు పోరాడేటప్పుడు; 
ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు; కృతవర్మ వక్షఃస్థలంబు= కృతవర్మ వక్షమును; విశిఖ నవకంబునన్‌+నొప్పించుటయున్‌= 
తొమ్మిది బాణాలతో బాధించగా; ఆ+పాంచాల, వరున్‌= ఆ పాంచాల శ్రేష్టుడైన ధృష్టద్యుమ్నుడిని; అతండు= కృతవర్శ; సూత 
కేతు, హయ, స్యందన, సమేతంబుగాన్‌= సారథి ధ్వజం అశ్వాలు, రథములతో కూడ, నిబిడ శరజాలంబునన్‌+ పొదివినన్‌= 
దట్టమైన బాణాలగుంపుతో కప్పివేయగా; ఆ+వీరుండు= ధృష్టద్యుమ్నుడు; బలాహక పిహితమూర్తి+అగు= మేఘాలచేత 
కప్పుబడినట్టి; మార్తాండున్‌+అనుకరించి= సూర్యుడిని పోలినవాడై; తాను; సైంధవ వధ దినంబునన్‌= సైంధవుడు చంపబడిన 
రోజూ; పారావత వర్ణంబులు+అగు రథ్యంబులు= పావురం రంగు కలిగిన(తెల్లని) గుర్రాలు; ఆ+గురు+అరుణ+ అశ్యృంబులన్‌= 
ద్రోణాచార్యుడి ఎరుపురంగు గుర్రాలను; బెరయన్‌+పణుపిన తెణుంగునన్‌= తాకునట్టు పోరినవిధంగా. 


తాత్సర్యం: ఈ విధంగా సుకేతుడు మరణించగా అతడిసైన్యం చెదరిపోయింది. ధృష్టద్యుమ్న కృతవర్శ్మల యుద్దంలో 
ధృష్టద్యుమ్నుడు కృతవర్మ వక్షంపై తొమ్మిదిబాణాలు వేయగా అతడు సారధి, అశ్వాలు, ధ్వజం, రథంతో సహా 
ధృష్టద్యుమ్నుడిని బాణాలతో కప్పివేయగా, మేఘాలతో కప్పబడిన సూర్యుడివలె ధృష్టద్యుమ్నుడు ఒప్పారాడు. సైంధవవధ 
సమయంలో తన తెల్లగుర్రాలు [ద్రోణుడి ఎగ్రనిగుర్రాలను తాకినవిధంగా. 


విశేషం: పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కుపడి మరణించటానికి కారకుడైన సైంధవుడిని అర్జునుడు సంహరించిననాటి 
యుద్దంలో ధృష్టద్యుమ్నుడు (ద్రోణుడితో పైవిధంగానే తలపడ్డాడు. 'అప్పాంచాలకుల (ప్రదీపకుండు గోపాద్దీపితుండయి పారావత 
వర్లంబులగు రథ్యంబుల నగ్గురు నరుణాశ్యంబులన్‌ బెరయ నరదంబు వరపించి..... నతని తేరికడ నొగ (€<). మెక్కి 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 251 
కాడిపయిం బిత్రగతులు మెరసి” (ద్రోణ. తృ. 124) అవే పదాలు ఈ సందర్భంలోని వచనంలో కూడా పునరుక్తి కావటం 
గమనార్లం. 

లా 
తే. అలిగి నొగ నొగతో( దాక నతిరయమున । దేరు వటిపి కృపాణ ప్రదీప్త పాణి 
యగుడు, గద వుచ్చికొనియును నటుమ లేక । చలము డిగ( ద్రావి కృతవర్మ యిలకు దా(టె. 248 
ప్రతిపదార్థం: అలిగి= కోపించి; నొగ నొగతోన్‌+తా(కన్‌= (తన) రథం నొగలుతో కృతవర్మ నొగలును తాకగా; కృతవర్మ; 
అతిరయమునన్‌+తేరు+పణుపి= వేగంగా రథం నడిపి; కృపాణ (ప్రదీప్త పాణి అగుడున్‌= ఖడ్గం చేత (ప్రకాశించే చేయి కలవాడై; 
గద పుచ్చికొనియును= గద తీసికొని కూడా; అణుమ లేక= పొడిచేయలేక; చలము, డిగన్‌+(త్రావి= పట్టుదలను దిగమింగుకొని; 
ఇలకు దా(టెన్‌= (క్రిందకు దిగి వెళ్ళాడు. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు ఆ(గహించి తన రథం నొగ కృపాచార్యుని రథం నొగను తాకేటట్లుగా అతి వేగంగా 

రథాన్ని నడిపి, చేత ఖడ్గాన్ని ధరించగా, కృతవర్మ గదను చేత పుచ్చుకొని కూడ పోరాడలేక రథం మీది నుండి 

క్రిందికి దిగాడు. 

వ. అక్కుంభసంభవు చందంబుగాక వంచకుండై యప్పరుసున నబ్బలు మగండు దొలంగిన నయ్యరదంబు 
మీదికి లంఘించి యా ధృష్టద్యుమ్నుండు. 249 

ప్రతిపదార్థం: ఆ+బలుమగండు= ఆ మేటిఏరుడు(కృతవర్శ; ఆ+కుంభసంభవు చందంబు కాక= (ద్రోణుడివలె ఎదిరించలేక; 


వంచకుండు+ఐ= కపటి అయి; ఆ+పరుసునన్‌= ఆ విధంగా; తొలంగినన్‌= తప్పించుకొనగా; ఆ ధృష్టద్యుమ్నుండు= 
ధృష్టద్యుమ్నుడు; ఆ+అరదంబు మీందికిన్‌ లంఘించి= ఆ కృతవర్మ రథంపైకి దూకి. 


తాత్సర్యం: కృతవర్మ (ద్రోణాచార్యుడివలె ధైర్యంగా ఎదిరించలేక మోసంతో తప్పించుకొనగా, ధృష్టద్యుమ్నుడు 
అతడి రథంమీదికి దూకి. 
క ఆ రథికు 2२९०८ గానక । సారధి తల దునుముటయును, సంతసమున( బొం 

గారి తన శబ్ద మిచ్చి మ । హారవమున నిక్క డిక్క డనియె నతండున్‌. 250 
ప్రతిపదార్థం: ఆ రథికున్‌+అచటన్‌+కానక= ఆ వీరుని (కృతవర్మను) అక్కడ కనుగొనలేక; సారథి, తల, తునుముటయును= 


రథసారథి తలను ఖండించగా; సంతసమునన్‌+పొంగారి= ఆనందంతో ఉప్పొంగి; అతండున్‌= ఆ కృతవర్మ; తన శబ్దము+ఇచ్చి= 
९२ . హో == च, తో: ఇ ఇ ~~ ఇ ఇ న मे तठ ఇ 
తన గొంతువిచ్చి; మహారవమునన్‌= పెద్దశబ్దంతో; ఇక్కడ+ఇక్కడ+అనియెన్‌= ఇక్కడ ఇక్కడ (ఉన్నానని) అన్నాడు. 


తాత్సర్యం: కృతవర్మ కనబడకపోగా, అతడి సారధి తలను ఖండించాడు ధృష్టద్యుమ్నుడు. అంతట కృతవర్మ తన 
గొంతెత్తి 'నేనిక్కడ ఉన్నా' నన్నాడు. 
చ. విని కృతవర్మ గాంచి పటువిక్రమకేలి యొనర్ప నాత్మ వా 

హనమున కే(గి యేచి ద్రుపదాత్మజు( డాత(డు లోను గాగ న 

మ్మొన( గల మేటి జోదుల సముద్దతి యేడ్తెట నిల్వరింప వి 

९३८ బటు శౌర్య శోభితబలుం డగు నయ్యదుముఖ్య( డొక్క(డున్‌. 251 


252 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: విని= కృతవర్మ కంఠధ్వని విని; (ద్రుపద+ఆత్మజుడు= ధృష్టద్యుమ్నుడు; కృతవర్మన్‌+కాంచి= కృతవర్మను 
చూచి; పటు విక్రమకేలి+ఒనర్బన్‌= గొప్ప పరా(క్రమ (క్రీడ (ప్రదర్శించటానికి; ఆత్మవాహనమునకున్‌+ఏ(గ= తన రథం మీదికి 
వెళ్ళి; ఏచి= విజృంభించి; అతడు లోనుకాణగన్‌= కృతవర్మ మొదలుకొని; ఆ+మొనన్‌+కలమేటి, జోదుల= ఆ సేనలో ఉన్న 
మహావీరులయొక్క; సముద్దతి= ఆటోపం; ఏడ్తెణ= విజృంభణం; నిల్వరింపన్‌= ఆపగా; పటు, శౌర్య, శోభిత, బలుండు+అగు= 
బలమైన పరా(క్రమంతో (ప్రకాశించే శక్తిశాలి అయిన; ఆ+యదుముఖ్యుడు= యాదవులలో శ్రేష్యడైన ఆ కృతవర్శ; 
ఒక్క(డున్‌= ఒక్కడే; విల్‌+కొనెన్‌= ధనుస్సును చేపట్టాడు. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు కృతవర్మ కేకవిని, అతనిని చూచి బలమైన పరా(క్రమ క్రీడ ప్రదర్శించటానికి తన రథం 
మీదికి వెళ్ళి విజృంభించి, కృతవర్మ మొదలైన కౌరవవీరుల ఆటోపాన్ని పూనికతో అడ్డుకోగా, శౌర్యశోభితుడైన ఆ 
యాదవవిరుడు కృతవర్మ ఒక్కడు మా(త్రమే పోరాడాలని విల్లందుకొన్నాడు. 


వ. అట్టియెడ నొక్క రథధికుండు రయంబున నిజరథంబుమీందికి( గృతవర్మం దిగిచికొని యనికిం దొలంగం 
గొనిపోయె(; బాంచాలోత్తముండును దన మునుము బలంబు గలంగం బరాక్రమించుచుండె. 252 


ప్రతిపదార్థం: అట్టి ఎడన్‌= ఆ సమయంలో; ఒక్క రథికుండు= ఒక రథవీరుడు; రయంబునన్‌= వేగంగా; నిజరథంబు 
మీందికిన్‌= తన రథంపైకి; కృతవర్శ్మన్‌+తిగిచికొని= కృతవర్మను లాగికొని; అనికిన్‌+తొలంగన్‌+కొనిపోయెన్‌= యుద్దంనుండి 
దూరంగా తీసికొనివెళ్ళాడు; పాంచాల+ఉత్తముండును= ధృష్టద్యుమ్నుడుకూడా; తన మునుము బలంబు కలంగన్‌= తన 
ఎదురుగా ఉన్న సేన కలత చెందగా; పరా(క్రమించుచుండెన్‌= యుద్దం చేయసాగాడు. 


తాత్సర్యం: అప్పుడు ఒక వీరుడు వేగంగా కృతవర్మను తన రథం మీదికి లాగికొని, దూరంగా తరలించుకొని 
పోయాడు. ధృష్టద్యుమ్నుడు శత్రుసేన కలత పొందేటట్లు తన పరా(క్రమాన్ని చూపసాగాడు. 


సీ, ధర్మపుత్రుడు గురుతనయుతోC? బెనగుచో । బాసటయై శినిపాత్రు డడరె 
నా యిద్దబును ద్రౌపదేయులు వెటి(గందు । నట్లు వారలను సైన్యంబు( బొదివి 
బహుళాంధకార మాపాదించి యమ్మేటి । విలుకాని సాయక వితతి నింగి 
ఘనమయంబుగ( బర్వ జననాథ వా ठू । యొక్మొక్కరుం డనేకోగ్ర బాణ 


ఆ. నిహతు( జేయ, నత(డు ప్రహసిత వదను(డై । యొకని నొకని బహు సముజ్జ్వలాస్త్ర 
విద్దు( జేసి కడగి వివ్వచ్చుకొడుకు చా । పంబు దునిమె( గ్రూరభల్లనిహతి. 253 


ప్రతిపదార్థం: జననాధ= ధృతరాష్ట్ర మహారాజా! గురుతనయుతోన్‌+పెనగుచోన్‌= అశ్చత్థామతో రణం చేస్తుండగా; శినిపోత్రుడు= 
సాత్యకి; బాసట ఐ= అండగా; అడరెన్‌= నిలిచాడు; ఆ ఇద్దబును= ధర్మరాజు సాత్యకియు; (దౌపదేయులు= ఉపపాండవులును; 
వెబుగు+అందు+అట్టు=- ఆశ్చర్యపడేటట్టుగా; ఆ+మేటి విలుకాని= ఆ అశృత్తామయొక్క; సాయక వితతి= బాణసమూహం; 
వారలను సైన్యంబున్‌+పొదివి= వారిని, (వారి)సేనను కప్పి; బహుళ+అంధకారము+ఆపాదించి= పెనుచీకటిని (క్రమ్మజేసి; 
నింగి ఘనమయంబుగన్‌+పర్వన్‌= ఆకాశము మబ్బులతో నిండునట్లు వ్యాపించగా; వారు+అల్గి= ఉపపాండవులు కోపించి; 
ఒక్కొక్కరుండు= ఒక్కొక్కడు; అనేక+ఉ(గ్రబాణ నిహతున్‌+చేయన్‌= పెక్కు వాడిబాణాలతో కొట్టగా; అత(డు (ప్రహసిత 
వదను(డు+ఐ= అశ్వత్థామ నవ్వుమొగంకలవాడై; ఒకనిన్‌+ఒకనిన్‌= ఒక్కొక్కరిని; బహు సముజ్ఞల+అ స్త్ర విద్దున్‌+చేసి= అస్త్రాలు 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 253 


నాటుకొనేటట్టు చేసి; उठत పూని; (క్రూరభల్లనిహతిన్‌= పదునైన బల్లెములతో; వివ్వచ్చుకొడుకు చాపంబున్‌= అర్జునుడి 
కుమారుడి (శ్రుతకీర్తి) ధనుస్సు; తునిమెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ధర్మరాజు అశృ్వత్తామతో యుద్దం చేస్తుండగా, సాత్యకి సాయంగా వచ్చాడు. 
ధర్మరాజు, సాత్యకి, ఉపపాండవులు ఆశ్చర్యపడేటట్లుగా ఆ మేటి విలుకాడైన అశ్వత్తామ ప్రయోగించిన బాణసమూహం 
వారిని, వారి సైన్యాన్ని కప్పి, సెనుచీకటి క్రమ్ముకొనేటట్లుగ చేసి, ఆకాశం మబ్బులతో నిండినట్ల్టుగ వ్యాపించగా, 
వారు (ధర్మజుడు, సాత్యకి, ఉపపాండవులు) ఆ(గ్రహించి, ఒక్కొక్కరు పెక్కు వాడిబాణాలతో అశృత్తామను కొట్టారు. 
అప్పుడతడు నవ్వుమొగంతో లెస్సగా మెరిసే పెక్కుబాణాలు ఒక్కొక్కరిని నాటుకొనేటట్లు వేశాడు. అంతేకాదు, 
పూనిక వహించి పదునైన బల్లెంతో అర్జున సుతుని (శ్రుతకీర్తి) ధనుస్సు (త్రుంచాడు. 
క ధృతి నొండు విల్లు కొని యా । శ్రుతకీర్తి దదీయ తనువు సాొనిపెం బ్రదర 

త్రితయంబు( గనలి యాతం । డతనిం దత్పార్శ్వచరుల నమ్ముల ముంచెన్‌. 254 
ప్రతిపదార్థం: ఆ (శ్రుతకీర్తి ధృతిన్‌+ఒండు విల్లుకొని= ధైర్యంతో మరొకవిల్లు గైకొని; ప్రదర (త్రితయంబున్‌= మూడు 


బాణాలను; తదీయ, తనువు, చొనిపెన్‌= అశృత్తామ దేహంలో నాటాడు; అతండు= అశృత్తామ; కనలి= కోపించి; అతనిన్‌+తద్‌+ 
పార్ట్వచరులన్‌= (శ్రుతకీర్తిని అతడి (ప్రక్కనున్నవారిని; అమ్ములన్‌ ముంచెన్‌= బాణాలతో ముంచాడు. 


తాత్సర్యం: (శ్రుతకీర్తి మరొకవిల్లు తీసికొని అశ్వత్తామదేహంలో మూడుబాణాలు నాటగా, అతడు కోపించి (శ్రుతకీర్తిని, 
అతడి సహాయులను బాణాలతో ముంచాడు. 
క. ముంచు మహోద్దతి యాలో । కించి తనదు చూడి దట్ట కెం పెస(గం గో 

పెంచి శరనికరములు గు । ప్పించుచు ధర్మజు(డు గవిసె భీషణభంగిన్‌. 255 
ప్రతిపదార్థం: ముంచు, మహా+ఉద్దతి= (ఆ విధంగా) ముంచుతున్న (బాణాలతో కొట్టుతున్న అతడి) మహావిజృంభణాన్ని; 
ఆలోకించి= చూచి; ధర్మజు(డు= ధర్మరాజు; తనదుచూడ్కి= తనచూపు; దట్టకెంపు+ఎస(గన్‌+కోపించి= బాగా ఎర్రబడేటట్టు 


కోపించి; శరనికరములు గుప్పించుచున్‌= బాణాలసమూహాలు కురిపిస్తూ; భీషణభంగిన్‌= భయం గొల్సేటట్టుగా; కవిసెన్‌= 


తాకాడు. 


తాత్సర్యం: అశ్వత్థామ విజృంభణాన్ని చూచిన ధర్మరాజు ఆ (గ్రహంతో కళ్ళు ఎగర్రజేసి అతడిపై బాణసమూహం 
గుప్పిస్తూ భయంకరంగా ఎదుర్కొన్నాడు. 
చ.  కదిసిన నమ్మహాభుజు(డు గార్ముకముం దనుమాడి మూండు బె 

ట్టైదపు మెటుంగు తూపులC బటిష్టత సూపిన నా నృపాలు(డు 

న్మదు( డయి మేటివింట బలుమార్గణముల్‌ వెస నేసి మూ(డు న 

ర్వదియును నద్ధరామరునిపై శినివంశవరుండు దోడ్చడన్‌. 256 


ప్రతిపదార్థం: కదిసినన్‌= ఎదుర్కొనగా; ఆ+మహాభుజు(డు= ఆ గొప్పబాహువులు గల అశ్యత్తామ; కార్ముకమున్‌+తునుము 
ఆడి= విల్లును (త్రుంచి; మూ(డు బెట్టిదపు మెటుంగు తూపులన్‌= మూడు వాడి అయిన (ప్రకాశించే బాణాలతో; 


254 శ్రీమదాంధ్ర మహాభారతము 

పటిష్టత+చూపినన్‌= బలం ప్రదర్శించగా; ఆ నృపాలు(డు= ఆ ధర్మరాజు; ఉన్మదు(డు+అయి= ఆవేశం పొంది; శినివంశ, 
వరుండు, తోడ్సడన్‌= సాత్యకి సహాయపడగా; మేటివింటన్‌= గొప్ప ధనువునుండి; మూ(డును+అర్వదియును= అరవైమూడు; 
బలుమార్గణముల్‌= వాడిబాణాలు; ఆ+ధరా+అమరునిపైన్‌= ఆ (బ్రాహ్మణుడిపై (అశ్వత్తామ)పై; వెసన్‌+ఏసెన్‌= శీఘ్రంగా 
ప్రయోగించాడు. 


తాత్సర్యం: (ఆ విధంగా ధర్మరాజు) ఎదుర్కోగా ఆ బలశాలి అయిన అశ్వత్థామ, అతడి విల్లు త్రుంచి, మూడు 
వాడి మెరుగుటమ్ములతో తన బలమేమిటో చూపాడు. ఆ బాణాల దెబ్బకు ధర్మరాజు ఆ(గ్రహావేశపరుడై, తనకు 
సాత్యకి తోడుపడగా, వేరొక పెద్దవిల్లు చేపట్టి, అరవైమూడు వాడిబాణాలు అశృత్తామమీద వేగంగా ప్రయోగించాడు. 


వ. ఇట్లు ప్రాపె కడంగి. 257 


ప్రతిపదార్థం: ఇట్ల్టు= ఇట్లా; ప్రాపు+ఐ= అండగా ఉండి; కడంగి= పూనుకొని. 
తాత్సర్యం: సాత్యకి ఈ విధంగా తోడ్సడి. 
©. అర్హచంద్రబాణహతి గురుపుత్రుని । ధనువు శినివరుండు దునుముటయును, 
శక్తి వైచి యతడు సారధి గూల్చి బల్‌ । వింటం గురిసె బహుళవిశిఖ వృష్టి. 258 


ప్రతిపదార్థం: శినివరుండు= సాత్యకి; అర్హచం[ద్రబాణహతిన్‌= అర్హచం|ద్రాకారంగల బాణందెబ్బతో; గురుపుత్రుని ధనువు= 
అశృత్తామ ధనుస్సును; తునుముటయును= ఖండించగా; అత(డు= అశ్యృత్తామ; శక్తిన్‌+వైచి= బల్లెం వేసి; సారథిన్‌+కూల్చి= 
సారథిని చంపి; బహుళ విశిఖవృష్టిన్‌= పెక్కు బాణాలవర్షాన్ని; బల్‌ వింటన్‌+కురిసెన్‌= బలిష్టమైన ధనుస్సుతో గుప్పించాడు. 


తాత్సర్యం: సాత్యకి అర్హచం[ద్రాకారబాణంతో అశ్వత్తామ విల్లును (త్రుంచగా, అశ్వత్థామ బల్లెంతో సాత్యకి సారథిని 
చంపి, అతడిమీద బాణవర్షం కురిపించాడు. 


క. సారధి లేమిని సాత్యకి । తే ९ दुल దురంగమములు దే రటు వాటిన్‌ 
భూరమణ! ధర్మనందను । వారు వొదివి రంపగముల వడి గురుతనయున్‌. 259 
ప్రతిపదార్థం: భూరమణ!= రాజా!; సారథిలేమిని= సారథి లేకపోవటంతో; తురంగమములు= గుర్రాలు; సాత్యకి తేరు+ఈడ్బెన్‌= 


సాత్యకి రథాన్ని ఈడ్చుకువెళ్ళాయి; తేరు+అటు పాజన్‌= రథం అటు తొలగిపోగా; ధర్మనందనువారు= ధర్మరాజు 
వెంటనున్నవారు; వడిన్‌= వేగంగా; అంపగములన్‌= బాణాలగుంపులతో; గురుతనయున్‌= అశృత్తామను; పొదివిరి= తాకారు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! సారధిలేని సాత్యకి తేరును గుర్రాలు ఈడ్చుకొనివెళ్ళాయి. ధర్మరాజు పక్షంలోని 
వీరులు అది చూచి బాణ సమూహాలు ప్రయోగిస్తూ వెంటనే అశృత్తామను ఎదుర్కొన్నారు. 


క భీమాస్త్రశిఖల నశ్వ। త్లామాగ్ని దహించె ధర్మతనయానుచర 
ce థ 
స్తోమాటవి నొక వ్రేల్మిడి। నామెయి జన్మవిస్మయావహం బయ్యె నృపా! 260 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 255 


ప్రతిపదార్థం: నృపా!= రాజా!; అశృత్తామ+అగ్ని= అశృత్తామ అనే దావాగ్ని; భీమ+అస్ర్ర శిఖలన్‌= భయంకర అస్ర్రములనే 
జ్వాలలతో; ధర్మతనయ+అనుచరస్తోమ+అటవిన్‌= ధర్మజుడి అనుచరుల సముదాయమనే అడవిని; ఒక ర్రేల్మిడిన్‌= క్షణంలో; 
దహించెన్‌= దహించింది; ఆమెయి= ఆ తీరు; జన విస్మయ+ఆవహంబు+అయ్యెన్‌= చూపరులకు ఆశ్చర్యం కలిగించింది. 


తాత్సర్యం: ఓ రాజా! అశృత్థామ అనే దావాగ్ని, భయంకరాస్తాలనే మంటలతో, ధర్మరాజు అనుచరసమూహం అనే 
అడవిని ఒక్క క్షణంలో దహించివేయగా అది చూపరులకు ఆశ్చర్యం కలిగించింది. 


విశేషం: అలం: రూపకం. 


వ. అప్పడు కురురాజు పాండవుల నాచార్య నందనుచేతం దెగినవారలంగా' దలంచె నంత దణిమి 
యుధిష్టిరుండు ప్రచండ కాండంబుల నవ్విప్రవరుం బీడితుం జేసి. 261 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; కురురాజు= దుర్యోధనుడు; పాండవులను= పాండవులను; ఆచార్య నందనుచేతన్‌= 
అశృత్థామచేత; తెగినవారలన్‌+కాన్‌+తలంబచెన్‌= చంపబడ్డవారుగా భావించాడు; అంతన్‌= అప్పుడు; యుధిష్టిరుండు= ధర్మరాజు; 
తటీమి= వెంబడించి; ఆ+విప్రవరున్‌= ఆ (బ్రాహ్మణ్రేష్ణుడైన అశ్యృత్తామను; ప్రచండ కాండంబులన్‌= తీక్ష్‌ణమైన బాణాలతో; 
పీడితున్‌+చేసి= నొప్పించి. 


తాత్సర్యం: అప్పుడు పాండవులు అశ్యృత్థామచేత సంహరించబడ్డారని దుర్యోధనుడు సంతోషించాడు. ఇంతలోనే 
ధర్మరాజు అశ్వత్తామను తరుముతూ వాడిబాణాలతో నొప్పించి. 


సీ, అలవును వెరవును గలవు కృతాస్తుండ । వని నిన్ను నెటు(గుదు; నైన నెల్ల 
సొంపు పార్షతునకు( జూపనోపిన( దెల్ల । మగు; నది యట్లుండె; నరయ నీకు 
నెయ్యంబు వాటించునేర్పు కృతజ్ఞత । యనునివి లేవు; బ్రాహ్మణుడు దపము 
దమమును గల్లు వర్తనమున నుండు౮(గా । కని సేయునే? యెంత యడిచిపడిన( 


e. బడితిగాని యడ్డపడలేవు కౌరవ । కులము నెల్లభంగి గెలుతు మేము 
నీవ చూడి ననుడు నా ८०८ డేమియు । ననక నగుచు( బటిపె నంపవెల్లి. 262 


ప్రతిపదార్థం: అలవును, వెరవును, గలవు= బలం ఉపాయం నీలో ఉన్నాయి; నిన్నున్‌= నిన్ను; కృత+అ|స్తుండవు+అని= 
అ(స్తాలలో ఆరితేరినవాడవని; ఎణుగుదున్‌= నాకు తెలుసు; ఐనన్‌= అయినా; ఎల్లసొంపు= నీ గొప్పతనం; పార్షతునకున్‌= 
ధృష్టద్యుమ్నుడికి; చూపన్‌+ఓపినన్‌+తెల్లము+అగున్‌= చూపినప్పుడే తెలుస్తుంది; అది+అట్టు+ఉండెన్‌= ఆ సంగతి అట్లా 
ఉంచుము; అరయన్‌= చూడగా; నీకున్‌; నెయ్యంబు+పాటించునేర్చు= స్నేహాన్ని పాటించే తెలివి; కృతజ్ఞత+అను+ఇవిలేవు= 
కృతజ్ఞతాభావం అనేవి లేవు; (బ్రాహ్మణు(డు= ద్విజుడు; తపము దమమును గల్లు వర్తనమునన్‌ ఉండున్‌+కాక= తపస్సు, 
సంయమనంతో కూడిన (ప్రవర్తన కల్గిఉంటాడు కాని; అనిచేయునే?= యుద్దం చేస్తాడా?; ఎంత+అడిచి పడినన్‌+పడితి(వి)+ 
కాని= ఎంత మిడిసిపడినా పడ్డావుగాని; అడ్డపడలేవు= మా విజృంభణాన్ని నిలువరింపలేవు. (కౌరవులను కాచుకొనలేవు); 
కౌరవకులమున్‌= కౌరవసమూహాన్ని; నీవు+అ చూడన్‌= నీవే చూడగా; ఏము, ఎల్లభంగి(న్‌) గెలుతుము= మేము ఏ 
విధంగానైనా జయిస్తాము; అనుడున్‌= అనగా; ఆ వీరుడు= అశృత్త్థామ; ఏమియున్‌+అనక= బదులు పలుకకుండా; 
నగుచున్‌= నవ్వుతూ; అంపవెల్లిన్‌= బాణవర్షాన్ని; పజిపెన్‌= గుప్పించాడు. 


256 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 255) బలం, చాతుర్యం కలవాడవని అస్ర్రవిశారదుడవని నాకు తెలుసు. కాని సేనాధిపతి అయిన 
ధృష్టద్యుమ్నుడి ముందు నీ పరాక్రమం చూపినప్పుడే నీ గొప్పతనమంతా అందరికీ గోచరం అవుతుంది. అయినా 
నీలో స్నేహభావం, కృతజ్ఞత అనేవే లేవు. బ్రాహ్మణుడైనవాడు తపస్సుతో కాలం గడుపుతూ నిగ్రహవంతుడై 
ఉండాలి కాని, గర్వంతో యుద్దం చేయడు. నీవు యుద్దం చేసినా మాకు అడ్డుగా నిలువలేవు. కౌరవులను మేము 
గెల్చి తీరుతాంి అని ధర్మరాజు అన్న మాటలకు బదులు చెప్పకుండా © ख ६००६०२८0 కురిపించాడు. 


వ. ఆవెల్లికి నోర్వలేక యా భూవిభుండు దొలంగె; ని ట్లంతటి మానిసిం గెలిచినవాండై నిలిచి నిజపార్మ్వంబుల 
28००८४९० గను౮గొని గురుపుత్రుండు గ్రూర విహారంబునకు నమరి మెటిసె; మారుతితోడం బోరు కర్ణ్టుండు 
దదనుచరంబులగు కరూశ చేది సృంజయ పుంజంబులుం దన్ను(బొదివిన నబ్బలంబునకు బాహుబలంబు 
సూపుచుండ నతని విడిచి యా భీమసేనుండు గౌరవసేనపయిం గవిసి కనుపుగొట్టె; నా రాధేయ వృకోదరుల 
మునుములు ధనంజయ మునుము భంగిం బ్రజాక్షయం బగుచుండె; నీ దుర్మంత్రంబున ననేకులకుం 
బొలియవలసె; నయ్యవసరంబున. 263 


ప్రతిపదార్థం: ఆ వెల్లికిన్‌+ఓర్వలేక= ఆ బాణ(ప్రవాహానికి తట్టుకొనలేక; ఆ భూవిభుండు తొలంగెన్‌= ధర్మరాజు వెనుదిరిగాడు; 
ఇట్టు= ఈ విధంగా; అంతటి మానిసిన్‌= వీరుడైన ధర్మజుడిని; గెలిచినవాడు+ఐ నిలిచి= జయించి నిలిచి; గురుపుతుండు= 
అశ్యృత్థామ; నిజ పార్వ్యంబుల మూ(కలన్‌+కను(గొని= తన (ప్రక్కనున్న సైనికులను చూచి; (క్రూరవిహారంబునకున్‌= 
ఘోరయుద్దానికి; అమరి మెజుసెన్‌= సిద్దమై ఒప్పారాడు; మారుతితోడన్‌+పోరు, కర్గుండు= భీముడితో యుద్దం చేస్తున్న 
కర్ణుడు; తద్‌+అనుచరంబులు+అగు= అతడికి సహాయులైన; కరూశ, చేది, సృంజయ, పుంజంబులున్‌= కరూశచేది దేశీయుల 
సృంజయుడి సైన్యసమూహాలు; తన్నున్‌+పొదివినన్‌= తనను చుట్టుముట్టగా; ఆ బలంబునకున్‌= ఆ సైన్యాలకు; బాహుబలంబు, 
చూపుచుండన్‌= తన భుజబలాన్ని చవిచూపుతూ ఉండగా; ఆ భీమసేనుండు= భీముడు; అతనిన్‌ విడిచి= కర్టుడిని వదలి; 
కౌరవసేనపయిన్‌+కవిసి= కౌరవసేనను తాకి; కనుపుకొట్టెన్‌= క్షోభపెట్టాడు; ఆ, రాధేయ, వృకోదరుల మునుములు= కర్ణ 
భీముల ముందున్న సేనలు; ధనంజయు, మునుము భంగిన్‌= అర్జునుడి ముందున్న సేనవలె; (ప్రజాక్షయంబు+అగుచుండె= 
జననాశం పొందసాగింది; నీ దుర్మం(త్రంబునన్‌= నీ కుటిలనీతివల్ల; అనేకులకున్‌+పొలియన్‌ వలసెన్‌= ఎందరో చావవలసి 
వచ్చింది; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఆ బాణ(ప్రవాహానికి తట్టుకోలేక ధర్మరాజు ప్రక్కకు తప్పుకొన్నాడు. ఈ విధంగా ధర్మరాజంతటి 
వానిని గెలిచిన అశ్యత్తామ, తన (ప్రక్కల ఉన్న సైన్యాలను చూచి ఘోరయుడ్దానికి సిద్దమై నిలిచాడు. భీముడితో 
పోరాడుతున్న उदू, భీముడికి సహాయంగా ఉన్న కరూశ, చేదిదేశాల సైన్యాలు, సృంజయుడి సైన్యం తన్ను 
చుట్టుముట్టగా, ఆ బలగాలకు తనబాహుబలం చవిచూపుతుండగా, భీముడు కర్గ్టుని వదలి కొరవసైన్యం మీదికి 
విజృంభించి క్షోభపెట్టాడు. ఆ కర్లుడి ముందు భీముడి ముందు ఉన్న సైన్యాలు, అర్జునుడి ముందున్న సైన్యం వలె 
నశించసాగింది. ధృతరాష్ట్ర మహారాజా! నీ కుటిలనీతివల్లనే ఇంత జనక్షయం. 


విశేషం: కరూశదేశానికి దంతవకక్రుడు, చేదిదేశానికి శిశుపాలుడు రాజులు, సృంజయుడు సువర్లష్టీవి తండ్రి. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 257 


29 


కవలతో( బెన(గెడు కౌరవనాథు( © । त,५०९० నంగంబున నవ శరములు 

సొనిపి యా సహదేవు కనకపు సిడము ద్రుం । చిన, వార లిరువురు నెనిమిదింటC 
బది తూపులను నొంప(6 బతి రెండు 2०८६०९०८ । దునుమాడుటయు నన్యధనువు లెత్తి 
యన్నయు( దమ్ముండు( దన్ను २५९००९८ । బొదివిన( గనలి యా భూవిభుండు 


తే. వారి దివ్యాస్త్రముల( గప్పు ఘోరభంగి । గాంచి జను లక్కుమారులు గాలవశత( 
బొందుదుర ७०८ దలంప నప్పుడు గడంగి । యడ్డపడియె ధృష్టద్యుమ్ము( డతి రయమున. 264 


ప్రతిపదార్థం: కవలతోన్‌= నకుల సహదేవులతో; ततद కౌరవనాథు(డు= పోరుతున్న దుర్యోధనుడు; ఆ+నకులు+ 
అంగంబునన్‌= ఆ నకులుడి దేహంలో; నవ శరములు చొనిపి= తొమ్మిది బాణాలు నాటి; ఆ, సహదేవు, కనకపు, సిడము, 
తుంచినన్‌= ఆ సహదేవుడి బంగారుధ్వజం ఖండించగా; వారలు+ఇరువురున్‌= నకుల సహదేవులిద్దరు; ఎనిమిదింటన్‌ 
పదితూపులను నొంపన్‌= వరుసగా ఎనిమిది పది బాణాలతో నొప్పించగా; పతి= దుర్యోధనుడు; రెండువిండులున్‌ తునుము+ 
ఆడుటయున్‌= ఇద్దరి ధనుస్సులు రెండింటిని ఖండించగా; అన్నయున్‌+తమ్ముండున్‌= నకుల సహదేవులు; అన్యధనువులు+ 
ఎత్తి= వేరే విల్లులు చేపట్టి; తన్నున్‌+పెక్కు+అమ్ములన్‌+పొదివినన్‌= తనను పెక్కు బాణాలతో ఆ(క్రమించగా; ఆ భూవిభుండు= 
కౌరవరాజు; కనలి= కోపించి; వారిన్‌ దివ్య+అస్ర్రములన్‌+కప్పు= వారిద్దరిని దివ్యాస్రాలతో ముంచుతున్న; ఘోరభంగి కాంచి= 
భయంగొల్సే విధం చూచి; జనులు= చూపరులు; ఆ+కుమారులు= నకుల సహదేవులు; కాలవశతన్‌+పొందుదుర కాన్‌+తలంపన్‌= 
మృత్యువు పాలగుదు రని భావించగా; म ఆ సమయంలో; కడంగి= పూనుకొని; ధృష్టద్యుమ్ను(డు; అతి రయమునన్‌= 
కడువేగంతో; అడ్డపడియెన్‌= అడ్డుకొన్నాడు. 


తాత్సర్యం: నకుల సహదేవులతో యుద్దం చేస్తున్న దుర్యోధనుడు, నకులుడి దేహాన తొమ్మిదిబాణాలు నాటి, 
సహదేవుడి బంగారుధ్వజాన్ని ఖండించగా, ఆ అన్నదమ్ములిద్దరు వరుసగా ఎనిమిది, పది బాణాలతో దుర్యోధనుని 
నొపించారు. దుర్యోధనుడు ఆ యిద్దరి ధనుస్సులను ఖండించాడు. అప్పుడు ఆ యిద్దరు వేరే విల్లులు చేపట్టి అనేక 
బాణాలతో దుర్యోధనుని నొప్పించారు. దుర్యోధనుడు ఆ(గ్రహించి ఆ యిద్దరిని దివ్యాస్తాలతో ముంచుతున్న 
భయంకరపద్దతిని చూచి, జనులంతా నకుల సహదేవులు మృత్యువాత పడ్డారని భావించారు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు 
పూనుకొని అమితవేగంగా అడ్డుపడ్డాడు. 

వ. ఇట్లు పాండవ సేనాపతి భూనాథుం దా(కి యేసిన నతండు. 265 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాండవ సేనాపతి= ధృష్టద్యుమ్నుడు; భూనాథున్‌+తా(కి+ఏసినన్‌= దుర్యోధనుడిని 
ఎదుర్కొని బాణాలు (ప్రయోగించగా; అతండు= దుర్యోధనుడు. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుణ్ణి ఎదుర్కొని బాణాలు వేయగా అతడు. 


ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుం దాశి విరథుని( జేయుట (సం. 8-40-21) 


ఆ. ఇరువదేను నిశిత శరముల నొప్పింప । నలిగి యాత డతని యంగకముల 
నటువదేను తూపు లడరింప నటికె న । క్మౌరవేశ్వరుండు గార్ముకంబు. 266 


258 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇరువది+ఏను నిశిత, శరములన్‌, నొప్పింపన్‌= ఇరవై అయిదు బాణాలతో బాధించగా; ఆత(డు= ధృష్టద్యుమ్నుడు; 
అలిగి= కోపించి; అతని అంగకములన్‌= దుర్యోధనుడి అంగాలపై; అణువది+ఏను తూపులు+అడరింపన్‌= అరవై అయిదు 
బాణాలు వేయగా; ఆ+కౌరవ+ఈళశృరుండు= € దుర్యోధనుడు; కార్ముకంబు= అతడి ధనుస్సును; నబకెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడిసై ఇరవైఅయిదు బాణాలు వేయగా, అతడు కోపించి బదులుగా అరవై 
అయిదు బాణాలు గుప్పించాడు. దుర్యోధనుడు అతడి వింటిని ఖండించాడు. 


మ. 2०९० ల్లుగ్రత నెత్తి యొక్క మొగి నప్పాంచాలవర్యుండు దీ 

పులు గ్రమ్మం బదియేను మార్గణము లా భూమీశుపై నేసినం 

గలయం బూచిన కింశుకంబు చెలు వంగం బొంద దచ్చాపముం 

బెలుచం ద్రుంచి యతండు ఫాలమున గుప్పించెన్‌ దశోగ్రాస్ర్రముల్‌. 267 
ప్రతిపదార్థం: ఆ+పాంచాలవర్యుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; బలువిల్లు+ఉ(గ్రతన్‌+ఎత్తి= బలిష్టమైన విల్లును భయంకరంగా 
ఎత్తి; దీప్తులు (క్రమ్మన్‌= కాంతులు ప్రసరించగా, ఒక్క మొగిన్‌= ఒక్కసారిగా; పది+ఏను, మార్గణములు= పదునైదు బాణాలు; 
ఆ భూమి+ఈశుపైన్‌+ఏసినన్‌= దుర్యోధనుడిపై వేయగా; అతండు= అతడు; అంగంబు= తన శరీరం; కలయన్‌+పూచిన, 
కింశుకంబు చెలువు= నిలువెల్లా పూచిన మోదుగు అందం; ఒందన్‌= పొందగా; తద్‌+చాపమున్‌= ధృష్టద్యుమ్నుడి విల్లును; 
పెలుచన్‌+(త్రుంచి= కోపంతో విరిచి; ఫాలమునన్‌= నొసటిపై; దశ+ఉ(గ్ర+అస్రముల్‌= పది భయంకర అస్త్రాలను; గుప్పించెన్‌= 
ప్రయోగించాడు. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు బలమైన విల్లు చేబూని దుర్యోధనుడిపై ఒక్కసారిగా పదిహేను బాణాలు గుప్పించాడు. 
శరీరం పూచిన మోదుగు అందాన్ని పొందగా అతడు కోపించి ధృష్టద్యుమ్నుడి ధనుస్సును ఖండించి అతడి నొసటిపై 
పది అ(స్తాలను ప్రయోగించాడు. 
క కాలాయసనారాచము । లోలి నుదుట నాటి యున్న నొప్పారెం బాం 

చాలవరు ముఖము మధుకర । మాలికచే( బొలుచు తమ్మి మాడ్క్మిం జూడన్‌. 268 
ప్రతిపదార్థం: కాల+ఆయస నారాచములు= నల్లనైన ఇనుపబాణాలు; 265 నుదుట నాటి ఉన్నన్‌= వరుసగా ఫాలభాగము 
నందు నాటుకొనగా; పాంచాలవరుముఖము= ధృష్టద్యుమ్నుడి ముఖం; చూడన్‌= చూడగా; మధుకర మాలికచేన్‌+సొలుచు, 
తమ్మి, మాడ్కిన్‌= తుమ్మెదల వరుసతో కూడిన పద్మంవలె; ఒప్ఫారెన్‌= అందంగా ఒప్పింది. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడి నొసటిపై నాటిన నల్లని ఇనుపబాణాలతో అతడి ముఖం, తుమ్మెదల గుంపు వాలిన 
పద్మంవలె ఒప్ఫారింది. 
విశేషం: అలం: ఉపమ. 


సీ, కనలి యవ్వీరుండు గార్ముకాంతరమున( । గ్రూర భల్లంబుల ఘోటకముల 
సారధి( జాపంబు( దేరును గొడుగును । దునుమాడయగా భవత్సుత్రు( డేపు 
గుందక శక్తి నిగుడ్స(గ( ద్రుంచె నే । డ్రె గృపాణము గొన నుటుము సేసె; 
గద च्छ्य ०७०००९० గావించె; నుబ్బి ठं । త్నమయాహి కేతువు నటికి వైచె; 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 259 


తే. _ నిట్లు హయసూత కోదండహీను దళిత । రథుని విగతాతపత్రు నిర్ణగ్న శక్తి 

ఖడ్గ ముద్గర కేతు విఖండితాపి । ధాను( జేసి నప్పార్షతుం డా నరేంద్రు. 269 
ప్రతిపదార్థం: ఆ+వీరుండు= ధృష్టద్యుమ్నుడు; కనలి= కోపించి; కార్యుక+అంతరమునన్‌= మరొక ధనువుతో; క్రూరభల్లంబులన్‌= 
వాడియెన బాణాలతో; ఘోటకములన్‌= గుర్రాలను; సారథిన్‌, చాపంబున్‌= రథసారథిని ధనుస్సును; తేరును గొడుగును= 
రథాన్ని, గొడుగును; తునుమాడ(గాన్‌= ఖండించగా; భవత్‌+పుత్రుడు= నీ కుమారుడు (దుర్యోధనుడు); ఏపు, కుందక= 
అతిశయం తగ్గక; ఏడ్తెణన్‌= పరాక్రమంతో; శక్తి నిగుడ్సణగన్‌+(త్రుంచెన్‌= బల్లెము నెత్తగా దానిని ఖండించాడు; కృపాణము+ 
కొనన్‌= కత్తి చేబూనగా; నుణుముచేసెన్‌= పొడిచేశాడు; గద ఎత్తన్‌+పజియలు కావించెన్‌= గద తీసుకోగా దాన్ని బద్దలు 
చేశాడు; ఉబ్బి= ఉప్పొంగి; రత్నమయ+అహికేతువు= రత్నమయమైన సర్పధ్వజాన్ని; నఅకివైచెన్‌= విరిచాడు; ఇట్టు= ఇట్లా; 
ఆ+పార్షతుండు= ధృష్టద్యుమ్నుడు; ఆ నరేం(ద్రున్‌= దుర్యోధనుడిని; హయ, సూత, కోదండ, హీనున్‌= అశ్యాలు సారథి విల్లు 
లేనివాడిగా; దళిత రథుని= రథహీనునిగా; నిర్భగ్న, శక్తి, ఖడ్గ, ముద్గర, కేతున్‌= భగ్నం చేయబడిన ఈటె కత్తి ఇనుపగుదియ 
ధ్వజం కలవాడిగా; విఖండిత+అపిధానున్‌+చేసెన్‌= ఖండించబడిన కవచం కలవాడిగా చేశాడు. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు కోపించి వేరొక విల్లు తీసుకొని, వాడిబాణాలతో దుర్యోధనుడి గుర్రాలను, సారథిని, 
ధనుస్సును, రథాన్ని, ఛ[త్రాన్ని ఖండించగా, నీ కుమారుడు గర్వం తగ్గక బల్లెం ఎత్తగానే దాన్ని ఖండించాడు. 
పరాక్రమంతో ఖడ్గాన్ని చేపట్టగా, దాన్ని పొడి చేశాడు. గదను తీసుకోగా దాన్ని (బ్రద్దలు చేశాడు. పెల్లుబికి రశ్ళమయమైన 

(^ €> 3 ౧M रः 
సర్పధ్వజాన్ని నరికివేశాడు. ఈ విధంగా ఆ ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుణ్ణి రథాశ్యసూత కోదండ వహీనునిగా చెసి, 
అతని ఈటెను, కత్తిని, ఖడ్గాన్ని, ముధ్గరాన్ని, ధ్వజాన్ని, కవచాన్ని కూడా ఖండించాడు. 


తే. వికల సాధను( దైన యవ్విభుని నతని । తమ్ము డగు దండధారుండు దనదు తేరి 

మీ(ద నిడుకొని శత్రు సమీప భూమి । వాయ గొనిపోయె( జూచి రాధేయు( డపుడు. 270 
ప్రతిపదార్థం: వికల సాధను(డు+ఐన ఆ+విభునిన్‌= అన్ని సాధనాలు కోల్పోయిన €= దుర్యోధనుని; అతని తమ్ము(డు+ 
అగు దండధారుండు= అతడి సోదరుడైన దండధారుడు; తనదు తేరిమీ(దన్‌+ఇడుకొని= తన రథంపై చేర్చుకొని; శృత్రుసమీప 
భూమి+పాయన్‌+కొనిపోయెన్‌= శృత్రుభూమికి దూరంగా తీసికొనివెళ్ళాడు; రాధేయు(డు= కర్గుడు; చూచి= అది చూచి; 
అపుడు. 


తాత్సర్యం: అన్ని సాధనాలూ కోల్పోయిన దుర్యోధనుని అతడి సోదరుడు తన రథంమీదికి లాగికొని యుద్దభూమి 
నుంచి దూరంగా తీసికొనివెళ్ళాడు. అది చూచిన కర్గుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క శినివంశవరునితోడం । బెన(గి 2956 యతని విడిచి పెలుచ ద్రుపదనం 
దనుని రథమునకు నెదురుగ( । దన యరదము సనగ నిచ్చె ధరణీనాథా! 271 


ప్రతిపదార్థం: ధరణీనాథా= ధృతరాష్ట్ర మహారాజా!; శినివంశవరునితోడన్‌+పెనయగి उत సాత్యకితో పోరాడి పోరాడి; 
అతనిన్‌ విడిచి= అతడిని వదలి; సెలుచన్‌= అతిశయంతో; (ద్రుపదనందనుని రథమునకున్‌+ఎదురుగన్‌= ధృష్టద్యుమ్నుడి 
రథానికి ఎదురుగా; తన అరదము చనయన్‌+ఇచ్చెన్‌= తన రథాన్ని పోనిచ్చాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! సాత్యకితో పోరాడుతున్న इ అతడిని విడిచి ధృష్టద్యుమ్నుడి రథానికి 
ఎదురుగా తన రథాన్ని పోనిచ్చాడు. 


260 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. సాౌాత్యకియును శరంబులు గురియుచు( దోన తవిలె; నుభయసేనాపతులగు నా సూతనందన ధృష్టద్యుమ్ను 
లట్లు దార్మొనిన నయ్యిరువా(గునందు నొక్కరుండైన నోలమాసగొనక కడంగినం బోరు ఘీోరంబయ్యె 
నట్టియెడ బాంచాలకుమారులు వ్యాఫ్రుకేతు సుశర్మ శుక్ల చిత్రోగ్రాయుధులును, జయరోచమాన 
సింహసేనులును, బలుదేరుల మొత్తంబులతో( దన్నుం గవిసినం గర్టుం డయ్యెనమండ్రు వీరుల నెనిమిది 
భల్లంబులం దునిమి, తత్సహచరుల బహుసహస్ర రథికుల సమయించినం జేది రథధిక ప్రవరులు జిష్టు 
జిష్టు కర్మ దేవాపిభద్రులును దండ చిత్ర చిత్రాయుధులును హరిసింహ కేతు రోచమాన శలభులును 
సబలంబుగా( దలపడిన నా పదునొక్కొండ్ర నొక్కపెట్ట బెట్టిదంపు టంపటి పాలుచేసి మఖియును 
బిరుదులయి పయింబడిన దొరలను వారి పరివారంబులను వనుధం గూలియు నలంచియుం 
గలంచియుం గడిమి మెబియుచు నిట్టిచందంబు భీష్మద్రోణులయందు( జూడమని జనంబులు వెక్కసపడ 
వివిధ సమరవిహారంబు సలిపి, వెండియు. 272 


ప్రతిపదార్థం: సాత్యకియును= సాత్యకికూడా; శరంబులు కురియుచున్‌= బాణాలు కురిపిస్తూ; తోన తవిలెన్‌= వెంటపడ్డాడు; 
ఉభయ సేనాపతులు+అగు= ఉభయపక్షాలకు సేనాధిపతులైన; ఆ సూతనందన ధృష్టద్యుమ్నులు= కర్ల ధృష్టద్యుమ్నులు; అట్టు 
తార్కొనినన్‌= ఆ విధంగా తలపడగా; ఆ+ఇరువాణగునందున్‌= ఆ రెండు పక్షాలలో; ఒక్కరుండు+ఐనన్‌= ఒక్కరు కూడా; 
ఓలము+ఆసగొనక= దేహరక్షణకు ఆశపడకుండా; కడంగినన్‌+పోరు ఘోరంబు+అయ్యెన్‌= పూనుకోగా యుద్దం తీవ్రమైంది; 
అట్టిఎడన్‌+పాంచాలకుమారులు= అప్పుడు పాంచాల. కుమారులైన; వ్యాఘ్రకేతు సుశర్మ శుక్ల చిత్ర+ఉగ్రాయుధులును= 
వ్యాఘకేతు సుశర్మ శుక్టుడు, చిత్రుడు, ఉగ్రాయుధుడు; జయరోచమాన సింహసేనులును= జయుడు రోచమానుడు 
సింహసేనుడు అనేవారు; పలుతేరుల మొత్తంబులతోన్‌= అనేక రథ సమూహాలతో; తన్నున్‌+కవిసినన్‌= తనతో తలపడగా; 
కర్ణుండు+ఆ+ఎనమం(డ్రు వీరులన్‌= కర్గ్టుడు ఆ ఎనిమిదిమంది వీరులను; ఎనిమిది భల్లంబులన్‌+తునిమి= ఎనిమిది 
బల్లెములతో చంపి; తద్‌+సహచరుల బహు సహస్ర రథికులన్‌= వారి అనుచరులైన వేలమంది వీరులను; సమయించినన్‌= 
సంహరించగా; చేది రథిక (ప్రవరులు= చేది దేశవీరులైన; జిష్టు ठठ దేవాపి భ[ద్రులును; దండచి(త్ర చిత్రాయుధులును; 
హరిసింహకేతు రోచమాన శలభులును; సబలంబుగాన్‌+తలపడినన్‌= తమ సైన్యాలతో ఎదుర్కొనగా; ఆ పదునొక్కం|డ్రన్‌+ 
ఒక్కపెట్టన్‌= ఆ పదకొండుమంది వీరులను ఒకేసారి; బెట్టిదంపు+అంపరపాలు చేసి= [క్రూరబాణాలకు గురిచేసి; మటణియును 
బిరుదులయి= ఇంకా వీరులై; పయిన్‌+పడిన దొరలను= తనపైకి వచ్చిన రాజులను; వారి పరివారంబులను= వారి 
సైన్యాలను; వసుధన్‌+కూల్చియున్‌= నేలపై కూల్చియు; నలంచియున్‌+కలంచియున్‌= అలయించి కలతపెట్టియు; కడిమి 
మెణుయుచున్‌= పరా(క్రమంతో (ప్రకాశిస్తూ; ఇట్టి చందంబు భీష్మ(ద్రోణులయందున్‌+చూడము= ఇటువంటి పరా(క్రమం 
భీష్మద్రోణాచార్యులయందుకూడా చూడము; అని జనంబులు వెక్కస పడన్‌= అని జనులంతా ఆశ్చర్యపడగా; వివిధ సమర 
విహారంబు సలిపి= పెక్కు తీరులుగా యుద్దం చేసి; వెండియున్‌= ఇంకా. 


తాత్సర్యం: సాత్యకికూడా బాణాలు కురిపిస్తూ, అతడి వెంటపడ్డాడు. పాండవ కౌరవ సేనాపతులైన ధృష్టద్యుమ్న 
కర్ణులు తలపడగా ఇరుపక్షాలవారూ ప్రాణాలను సైతం లెక్కచేయక యుద్దానికి పూనుకోగా పోరు తీవ్రమైంది. 
పాంచాలకుమారులు ఎనిమిదిమంది రథసైన్యంతో सधे) తనను ఎదుర్కొనగా, इदु వారిని సంహరించాడు. వారి 
సహచరులు వేలమంది వీరులను కూడా అంతం చేశాడు. చేది దేశవీరులు పదకొండుమంది ఎదుర్కోగా ఆ 
పదకొండుమందిని వారి అనుచరులను బాణాలతో కూల్పాడు. ఇంకా వీరులైన పెక్కుమంది రాజులు, వారి సేనలు 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 261 


తనపైకిరాగా అందరిని సంహరించి పరా(క్రమంతో (ప్రకాశించాడు. ఇంతటి పరాక్రమం భీష్మ |ద్రోణుల్లో కూడ 
చూడలేదని జనం ఆశ్చర్యపడగా కర్గుడు అనేకవిధాల యుద్దవిహారం చేసి, ఇంకా..... 


‰. సింహంబుబారి( జొచ్చిన గజంబుల భంగి(, । బులి కగ్గమైన జింకల విధమున, 
2७९८०६०८ గెట్టిన శలభంబులట్లుం బాం । చాల యోధులు జేది సైనికులును 
८०८ దాఢి పొలియ రాధాతనూభవు( । డని దనివోక ధర్మనందనుని యున్న 
చక్కటి కడర ధృష్టద్యుమ్ము(డును ద్రౌప । దీపుత్రులును సహదేవు(డును శి 


తే. ఖండియును సాత్యకియు నకులుండు జేయ( । గల మహీశులు( బొదివి రక్కర్ణు; నత(డు 
పెక్కు పాములు వొదివిన( బెన(గు గరుడు । ననువు దో(పగ( బోరాడె మనుజనాథ! 273 


ప్రతిపదార్థం: మనుజనాథ!= ధృతరాష్ట్ర మహారాజా!; పాంచాలయోధులున్‌+చేది సైనికులును= పాంచాల చేదివీరులు; 
సింహంబు బారిన్‌, చొచ్చిన, గజంబుల, భంగిన్‌= సింహం బారిన పడిన ఏనుగులవలె; పులికిన్‌+అగ్గము+ఐన, జింకల, 
విధమునన్‌= పులి బారిన పడిన బింకలవలై; జ్య్వలనంబున్‌+కిట్టిన, శలభంబులట్టున్‌= అగ్నిని తాకిన మిడుతలవలె; తనున్‌+ 
తాకి పొలియన్‌= తనను ఎదుర్కొని చనిపోగా; రాధాతనూభవు(డు= इषुः అనిన్‌+తనివోక= ఆ రణంతో తృప్తిచెందక; 
ధర్మనందనుని, ఉన్న చక్కటికిన్‌+అడరన్‌= యుద్దంలో ధర్మరాజు ఉన్న వైపునకు వెళ్ళగా; ధృష్టద్యుమ్ను(డును, (ద్రౌపదీపుత్రులును, 
సహదేవుడును, శిఖండియును, సాత్యకియు, నకులుండున్‌; చేయన్‌+కల మహీశులున్‌= సమర్ధులైన రాజులును; ఆ+-కర్లున్‌; 
పొదివిరి= ఆ కర్ణుడిని చుట్టిరి; అత(డు; పెక్కు, పాములు, పొదివినన్‌= పలుసర్సాలు చుట్టుముట్టగా; పెనగు గరుడు+అనువు 
०305 = పోరాడు గరుడుడివలె; పోరాడెన్‌= పోరు సలిపాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! పాంచాలయోధులు, చేది సైనికులు కర్గుని ఎదిరించి, సింహంబారిన పడిన 
ఏనుగులవలె, పులికి చిక్కిన బింకలవలై, నిప్పును తాకిన మిడుతలవలె నశించారు. అయినా न యుద్దంలో 
తృప్తినొందక, ధర్మరాజు ఉన్న చోటికి వెళ్ళగా - ధృష్టద్యుమ్నుడు, ఉపపాండవులు, సహదేవుడు, శిఖండి, సాత్యకి, 
నకులుడు, సమర్గులైన రాజులు అతడిని ఎదుర్కొన్నారు. పెక్కుపాములు చుట్టుముట్టగా పోరాడే గరుడునివలె 
వారితో కర్గుడు పోరాడాడు. 


విశేషం: అలం: మాలోపమ. 


వ. ఆసమయంబున భీమసేను బారింబడిన కౌరవసైన్యంబునం బ్రబల చతురంగంబు లొక్కమొగిన్‌ బడలువడి 
రణాంగణంబు మూసికొనియెం; బెజమూ(కలు వెబి(గునం జెయ్యేది కర ళ్ళడంగిన మున్నీటియ ట్లుండె 
గాండీవి సంశప్తకుల ననేకుల మేటిమగల గీటడంచి హతశేషంబగు బలంబు విచ్చుటయు, వాసుదేవు 
నాలోకించి. 274 

ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= అప్పుడు; భీమసేనుబారిన్‌+పడిన= భీముడిబారిని పడిన; కౌరవసైన్యంబునన్‌= కౌరవసేనలో; 

ప్రబల చతురంగంబులు= బలమైన రథ గజ తురగ పదాతులు; ఒక్కమొగిన్‌ బడలువడి= ఒకేసారి అలసిపోయి; రణ+అంగణంబు 


మూసికొనియెన్‌= రణభూమినుండి తొలగారు; పెజమూ(కలు= ఇతర సైన్యాలు; వెణు(గునన్‌+చెయ్వు+ఏది= భయంతో 
చేష్టలుడిగి; కరళ్ళు+అడంగిన, మున్నీటిఅట్టు+ఉండెన్‌= అలలు అణగిన సము(ద్రంవలె గోచరించాయి; గాండీవి= అర్జునుడు; 


262 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంశప్తకులను+అనేకుల మేటిమగలన్‌= (త్రిగర్హ వీరులను అనేక యోధులను; గీటడంచి= సంహరించి; హతశేషంబు+అగు 
బలంబు విచ్చుటయున్‌= చావగా మిగిలిన సేన చెల్లాచెదరు కాగా; వాసుదేవునిన్‌+ఆలోకించి= శ్రీకృష్ణుడిని చూచి. 


తాత్సర్యం: అప్పుడు, భీముడు తలపడగా కౌరవసేనలోని రథ, గజ, తురగ, పదాతులు అలసి రణభూమినుండి 
ఒక్కసారిగ వైదొలగాయి. ఇతర సైన్యాలు భయంతో చేష్టలుడిగి, నిశ్చలమైన సము[ద్రంవలె ఒప్పాయి. అర్జునుడు 
వీరులైన (త్రిగర్త యోధులననేకుల సంహరించి, మిగిలిన వరులు చెల్లాచెదరు కాగా, కృష్ణుడిని చూచి. 


విశేషం: అలం: ఉపమ. అలలు అణగిన సము(ద్రంవలె విస్తారమైన సైన్యం స్తంభించిపోయింది. 


७. అమరులకు నజయ్యు లగునట్టి సంశప్త । కులు మదీయ బాణ ఘోర భంగి 
కోహటించి పాటుచున్నారు; భీముని । మునుము కౌరవులును మొనయ లేరు. 275 


(ప్రతిపదార్థం: అమరులకును+అజయ్యులు+అగునట్టి సంశప్తకులు= దేవతలు కూడా జయించలేని (త్రిగర్త దేశీయులు; 
మదీయ బాణ ఘోరభంగికిన్‌+ఓహటించి= నా బాణాల తాకిడికి భయపడి; పాణుచున్నారు= పారిపోతున్నారు; భీముని 
మునుము= భీముడి సేనను; కౌరవులును మొనయలేరు= కౌరవులు ఎదుర్కొనజాలరు. 


తాత్సర్యం: దేవతలకు కూడ జయింప సాధ్యంకాని సంశప్తకులు, నా బాణాల ధాటికి నిలువలేక పారిపోతున్నారు. 
కౌరవులు కూడా భీముడి సేనను ఎదుర్కొనలేరు. 
క  కర్గుం డొక్కరు(డును సము । దీర్టుండై సిడము 2०6०४०८ దిరిగి బలువిడిన్‌ 

ఘూర్ణితము సేసె మనసై । న్యార్థవమున మంథనగము నను వమరంగన్‌. 276 
ప్రతిపదార్థం: కర్టుండు+ఒక్కరు(డును= కర్గుడు ఒక్కడు; సముదీర్లుండు+ఐ= మిక్కిలి అధికుడై; సిడము మెణుయన్‌= 


ధ్వజం (ప్రకాశించగా; మన సైన్య+అర్లవమునన్‌= మన సైన్య మనెడి సము(ద్రంలో; మంథనగము+అనువు+ అమరం గన్‌= 
మంథర పర్వతంవలె ఒప్పగా; బలువిడిన్‌ తిరిగి= పరాక్రమంతో తిరిగి; ఘూర్లితము చేసెన్‌= కలచివేశాడు. 


తాత్సర్యం: కర్గుడు ఒక్కడు మిక్కలి అధికుడై తన ధ్వజం (ప్రకాశిస్తుండగా మన సైన్యసము|ద్రంలో మంథర 
పర్వతం వలె ఏహరించి కలతపెట్టాడు. 


విశేషం: అలం: ఉపమ. 
చ. “అరదము పోవనిమ్ము రయ మారగ నాతని దిక్కు నావుడున్‌ 
దరహసితంబుతో నలిననాభు(డు బీమునిచేత( బోదు నీ 
శరముల వే(డి( గౌరవుల సంగరవాంఛ యడంపు మన్న న 
న్నరు(డును నియ్యకొన్న( గురునాథుని యోధులు బెగ్గడిల్ల(గన్‌. 277 


ప్రతిపదార్థం: అరదము= రథం; రయమార(గన్‌= త్వరగా; ఆతని దిక్కు= కర్గుడివైపు; పోవనిమ్ము= పోనిమ్ము; నావుడున్‌= 
అని అనగా; నలిననాభు(డు= కృష్ణుడు; దరహసితంబుతోన్‌= చిరునవ్వుతో; కౌరవుల సంగరవాంఛ= కౌరవుల యుద్దవాంఛ; 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 263 
భీముని చేతన్‌+పోదు= భీముడిచేత పోదు; నీ శరములవేడిన్‌= నీబాణాల తాపంతో; అడంపుము+అన్నన్‌= అణచుము అని 


అనగా; ఆ+నరు(డునున్‌= అర్జునుడుకూడా; ఇయ్యకొన్నన్‌= దానికి అంగీకరించగా; కురునాథుని, యోధులు, బెగ్గడిల్ల(గన్‌= 
దుర్యోధనుడి సైన్యంలోని వీరులు భయపడగా. 


తాత్సర్యం: 'ఆ కర్లుడివైపు రథాన్ని త్వరగా పోనిమ్ము' అని అర్జునుడనగా, इ "८.9 యుద్దవాంఛ నీ బాణాల 
తాపం చేత తప్ప భీముడిచేత తీరేది కాదు’ అని కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు. దానికి అర్జునుడు సరే అనగా 
కౌరవసైన్యం భయపడేటట్టుగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. అమ్మురారి ధవళ హయములు మెజియ న । द, సత్వరముగ దేరు పోవ 

నిచ్చుటయును జూచి విచ్చె నబ్బలము సిం । గంబు( గనిన లేడిగమియు( బోలె. 278 
ప్రతిపదార్థం: ఆ+మురారి= ఆ శ్రీకృష్ణుడు; ధవళ హయములు మెజయన్‌= తెల్లగుర్రాలు ప్రకాశించగా; ఆ+దిక్కు= 
కౌరవసేనవైపు; సత్వరముగన్‌+తేరుపోవనిచ్చుటయును= తేరును వేగంగా పోనివ్వగా; చూచి; సింగంబున్‌+కనిన లేడిగమియున్‌+ 
పోలెన్‌= సింహాన్ని చూచిన లేళ్ళగుంపువలె; ఆ+బలము= ఆ సైన్యం; విచ్చెన్‌= చెదరిపోయింది. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు రథాన్ని కౌరవసేనవైపు మళ్ళించగా, సింహాన్ని చూచి బెదరిన లేళ్ళగుంపువలె ఆ సైన్యం 
చెల్లాచెదరైంది. 


విశేషం: అలం: ఉపమ. 


వ. అప్పుడు నీ కొడుకు సంశప్తకులం బురికొల్పిన రెండు వేల రథంబులును మున్నూ టేనుంగులును జతుర్దశ 
సహస్ర తురంగంబులును లక్ష ద్వయ పదాతులును నప్పార్థుపయిం గవిసిన, నతండు శింజినీ టంకారంబునం 
బటు శరాసారంబున నింగి నించి పదివేవు రుద్ధటక్షత్రియులం బొలియించి, యక్క్మెలనం గాంభోజ బలంబు 
దో(చిన నం దుటతికి తదీయ సైనికుల కరంబులు శిరంబులు నటికిన, నది మహావాతనిహతవిటపంబైన 
యారామంబు చందం బయ్యె; నట్టియెడ. 279 

ప్రతిపదార్థం: అప్పుడు; నీ కొడుకు= దుర్యోధనుడు; సంశప్తకులన్‌+పురికొల్పినన్‌= (త్రిగర్తదేశీయులను (పేరేపించగా; రెండువేల 
రథంబులును; మున్నూణు+ఏనుంగులును= మూడువందల గజాలు; చతుర్దశ సహ(స్ర తురంగంబులును= పద్నాలుగువేల 
గుర్రాలు; లక్షద్వయ పదాతులును= రెండులక్షల కాల్బలం; ఆ+పార్టుపయిన్‌+కవిసినన్‌= ఆ అర్షునుడిపై బడగా; అతండు= 
అర్జునుడు; శింజినీటంకారంబునన్‌= అల్లైత్రాటి ధ్వనితో; పటుశర+ఆసారంబునన్‌= బలమైన బాణాల జడివానతో; నింగి 
నించి= గగనభాగాన్ని నింపి; పదివేవురు+ఉద్భట క్షత్రియులన్‌+పొలియించి= పదివేలమంది క్షత్రియవీరులను చంపి; ఆ+ 
కెలనన్‌= ఆ (ప్రక్కన; కాంభోజ బలంబు తోంచినన్‌= కాంభోజుసైన్యం కనబడగా; అందున్‌+ఉణీకి= అందులో (ప్రవేశించి; 
తదీయ, సైనికుల, కరంబులు, శిరంబులు నణకినన్‌= ఆ సైనికుల చేతులు, తలలు నరకగా; అది, మహావాత, నిహత= 
అది సెనుగాలికి కూలిన; విటపంబు+ఐన ఆరామంబు చందంబు+అయ్యెను= కొమ్మలుగల తోటవలె ఒప్పింది. 


తాత్సర్యం: అప్పుడు దుర్యోధనుడు ్రిగర్తవీరులను పురికొల్పగా అసంఖ్యాకమైన రథ గజ తురగ పదాతులతో 
అర్షునుడిపై బడగా అతడు బాణవర్షంతో వేలమంది క్షత్రియులను సంహరించి కాంభోజుసైన్యంలోనికి చొచ్చి ఆ 


264 శ్రీమదాంధ్ర మహాభారతము 


సైనికుల చేతులు, తలలు నరికాడు. గాలివానకు కూలిన కొమ్మలతో ఉద్యానవనంవలె ఆ ప్రదేశం ఒప్ఫారింది. ఆ 
సమయంలో. 


విశేషం: అలం: ఉపమ. 


క్ర అడరి సుదక్షిణు తమ్ముడు । గడువడి నేయుటయు, నతని కరశాఖలు గ 

వ్వడి యర్దచంద్రశరముల । వెడంద తూపున శిరంబు వ్రేల్మిడి ద్రుంచెన్‌. 280 
ప్రతిపదార్థం: సుదక్షిణుతమ్ము(డు= (కాంభోజరాజు) సుదక్షిణుడి సోదరుడు; అడరి= విజృంభించి; కడువడిన్‌+ఏయుటయున్‌= 
తీవ్రవేగంతో బాణాలు వేయగా; కవ్వడి= అర్జునుడు; అర్దచం|ద్రశరములన్‌= అర్హచం|ద్రాకారంగల బాణాలతో; అతని కరశాఖలు= 
కొమ్మలవంటి అతడి చేతులు; వెడందతూపునన్‌= విశాలబాణంతో; (వ్రేల్మిడిన్‌= క్షణంలో; శిరంబు (త్రుంచెన్‌= శిరస్సును 
ఖండించాడు. 


తాత్సర్యం: సుదక్షిణుడి సోదరుడు అర్జునుడిపై వడిగా బాణాలు వేయగా, అర్జునుడు అతడి చేతులను, అర్హచం[ద్రాకార 
బాణాలతో, శిరస్సును విశాలమైన బాణంతో క్షణంలో ఖండించాడు. 


క్ర యవన శక సైన్యములు పై గవిసిన దద్రుధిర జలము గాలువలై పా 

అ వెసం బటిపెను వివిధా । స్ర వితానము ల క్కిరీటి ధరణీనాథా! 281 
ప్రతిపదార్థం: ధరణీనాథా!= రాజా!; యవన శక సైన్యములు; పైన్‌+కవిసినన్‌= పైబడగా; ఆ+కిరీటి= ఆ అర్జునుడు; తద్‌+ 
రుధిరజలము కాలువలై तेष వారి రక్తం కాలువలై (ప్రవహించగా; వివిధ+అస్రవితానములు= పెక్కు ఆ(స్తాల సమూహాలు; 
వెసన్‌+పబిపెను= వెంటనే (ప్రయోగించాడు. 


తాత్సర్యం: యవన శకసైన్యాలు అర్జునుడిసై వచ్చి పడగా, అతడు వివిధఅ(స్తాలు ప్రయోగించి, వారి రక్తం అనే 
నీటిని కాలువలై పారేటట్లు చేశాడు. 


మ. కని సంశప్తకు లేచి యొక్క మొగి నా కౌంతేయునిం జుట్టుము 

ట్టిన సేనాంగ చతుష్టయాంగములు ఖండీభూతముల్‌ సేసె నా 

తని బాగోత్మర వేగ ముత్మట మరుతృంక్రీడ జీమూత పా 

టనముం జేసిన భంగి జిత్రబల గాఢస్ఫూర్తి శోభిల్లయగన్‌. 282 
ప్రతిపదార్థం: కని= అది చూచి; సంశస్తకులు+ఏచి= (త్రిగర్తీయులు విజృంభించి; ఒక్కమొగిన్‌= ఒక్కసారిగా; = కౌంతేయునిన్‌+ 
చుట్టుముట్టినన్‌= ఆ అర్జునుడిని చుట్టుముట్టగా; ఉత్కట మరుత్‌+సం(క్రీడ= తీవ్రమారుత క్రీడ; జీమూత పాటనమున్‌+ 
చేసిన భంగిన్‌= మేఘాలను చెదరగొట్టిన విధంగా; చిత్రబలగాఢ స్ఫూర్తిశోభిల్ల(గన్‌= అచ్చెరువు గొల్పే బలపరాక్రమం (ప్రకాశించగా; 
ఆతని బాణ+ఉత్కరవేగము= అర్షునుడి బాణాలవేగం; సేనా+అంగ చతుష్టయ+అంగములు= సేనాంగాలైన నాలుగు 
విభాగాలను (రథ, గజ, తురగ, పదాతి విభాగాలను); ఖండీభూతముల్‌ చేసెన్‌= ఖండాలుగా చేశాడు. 


తాత్సర్యం: సంశప్తకులు ఒక్కుమ్మడిగా అర్జునుడిని చుట్టుముట్టగా, అతడు పెనుగాలి మేఘాలను చెదరగొట్టినట్లు 
బాణవేగంతో వారి చతురంగబలాలను ఖండఖండములు కావించాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 265 
విశేషం: అలం: ఉపమ. 


క హరి వెరవున ధవళాశ్వ । స్పురణమున రథంబు 2०6०००८ బొలుపారెడు న 

న్నరు నత్యద్దుత విక్రమ । పరిణతి సూడ గనుదోయి పదివేల్‌ వలయున్‌. 283 
ప్రతిపదార్థం: హరి= కృష్ణుడు; వెరవునన్‌= నేర్పుతో; ధవళ+అశ్య స్ఫురణమునన్‌= తెల్లనిగుర్రాల కాంతితో; రథంబు 
మెజయన్‌= రథం (ప్రకాశించగా; పొలుపారెడు= ఒప్పుతున్న; ఆ+నరు+అతి+అద్భుత విక్రమ పరిణతి= ఆ పార్గ్టుడి అద్భుత 
పరా(క్రమం; చూడన్‌= చూడటానికి; కనుదోయి= కన్నుల జంటలు; పదివేల్‌= పదివేలు; వలయున్‌= కావాలి. 


తాత్సర్యం: కృష్ణుడు చాతుర్యంతో ధవళాశ్వాలు పూన్చిన రథం మెరయించగా, (ప్రకాశించే పార్గుడి అద్భుత 
పరా(క్రమాలు చూడటానికి పదివేల కనులజంటలు కావాలి. 
క నను 29८९००९ మనములు మె । చ్చున( గర(గె ననంగ నేల? సురతతి గృష్టా 

ర్లునులం గని దుందుభి ని । స్వనములతో గురిసె విరుల వాన వొగడుచున్‌. 284 
ప్రతిపదార్థం: సురతతి= దేవతాసమూహం; కృష్ణ+అర్జునులన్‌+కని= కృష్ణార్ణునులను చూచి; పొగడుచున్‌= పొగడుతూ; 


దుందుభి నిస్వనములతోన్‌= జయభేరి ధ్వనులతో; విరుల వాన కురిసెన్‌= పూలవాన కురిసింది; ననుబో(టుల= నాబోటివారి; 
మనములు= మనసులు; మెచ్చునన్‌= (ప్రశంసతో; కరలాన్‌+అనంగన్‌+ఏల?= కరిగిపోయాయి అని చెప్పటమెందుకు? 


తాత్సర్యం: కృష్ణార్ణునులను చూచి దేవతలు పొగడుతూ జయభేరి ధ్వనుల మధ్య పూలవాన కురిపించారంటే ఇక 
నాబోటి వారి మనసులు (ప్రశంసలతో కరిగాయని వేరే చెప్పటం ఎందుకు? 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి, 


వ. అ య్యవసరంబున నాకసంబున నశరీరవాణి యయ్యిరువుర నుద్దేశించి యభఖీల జనంబులు నాకర్ణింప 
వీరు చంద్రార్ములం గడచిన కాంతిదీప్తుల నుల్లసిల్లెదరు; తొల్లి యేక రథస్టు లైన బ్రహ్మేశానుల విధంబున 
వెలింగెదరు గంటిరే! వీరలు పరమ మునులగు నారాయణుండును నరుండునుజుండీ యనియె; నిట్లు 
మహనీయాశర్యంబులు గనియును వినియును మాత్సర్యధుర్యుం డగునాచార్యనందనుం డరిగి 
యమ్మహాత్ముల మార్మొని మార్గగోజ్జ్వలం బగు దక్షిణ కరంబున నా ఫల్లును( బిలిచి హాసభాసిత 
ముఖుండగుచు( గుపితుండగు నతని కిట్లనియె. 285 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఆకసంబునన్‌+అశరీరవాణి= ఆకాశమునందు అశరీరవాణి; ఆ+ఇరువురన్‌+ 
ఉద్దేశించి= కృష్ణార్ణునుల గురించి; అఖిలజనంబులున్‌+ఆకర్లింపన్‌= సకలజనులు వినేటట్లుగా; వఏరు= ఈ ఇద్దరు; చంద్ర+ 
> జ ६2 62 3 

అర్కులన్‌+కడచిన= చం|ద్రసూర్యులను మించిన; కాంతిదీప్తులన్‌+ఉల్లసిల్లెదరు= కాంతులతో (ప్రకాశిస్తారు; తొల్లి ఏకరథస్టులు+ 

> ©> र (30) థి 

ఐన= పూర్వం ఒకే రథంపై ఉన్న; (బ్రహ్మ+ఈశానుల విధంబునన్‌, వెలింగదరు= (బ్రహ్మమహేశ్యరులవలె (ప్రకాశిస్తారు; 
కంటిరే!= చూశారా!; వీరలు= వీరిద్దరు; పరమమునులు+అగు= పరమమునులైన; నారాయణుండును నరుండును చుండీ+ 
అనియెన్‌= నరనారాయణులు సుమా అన్నది; ఇట్టు= ఇట్లా; మహనీయ+ఆశ్చర్యంబులు కనియును వినియును= గొప్ప 
వింతలు చూస్తూ ఏంటూ కూడా; మాత్సర్య ధుర్యుండు+అగు+ఆచార్యనందనుండు= మత్సర భావాన్ని వహిస్తున్న అశ్వత్తామ; 


266 శ్రీమదాంధ్ర మహాభారతము 
€©60+€, మహాత్ములన్‌ మార్కొని= ముందుకు వెళ్ళి వారిని ఎదుర్కొని; మార్గణ+ఉజ్ఞలంబు+అగు దక్షిణ కరంబునన్‌= 


శరాలతో (ప్రకాశిస్తున్న కుడిచేతితో; ఆ ఫల్లునున్‌+పిలిచి= ఆ అర్జునుడిని పిలిచి; హాసభాసితముఖుండు+అగుచున్‌= చిరునవ్వుచేత 
వెలిగిన ముఖం కలవాడై; కుపితుండు+అగు+అతనికిన్‌+ఇట్లు+అనియెన్‌= (క్రోధంతో ఉన్న అతడితో ఇట్టా అన్నాడు: 


తాత్సర్యం: అప్పుడు ఆకాశంలోని అశరీరవాణి కృష్ణార్ణునులిద్దరు చం(ద్రసూర్యులను మించిన కాంతి గలవారని, 
అజ > 
పూర్వం ఏకరథస్థులైన (బ్రహ్మ ८०८०२, పరమమునులైన నర నారాయణులని అందరూ వినేటట్టుగా २०२०6. 
ఆ వింతలు చూచి, మాటలు విని కూడా మాత్సర్య(గ్రస్తుడైన అశ్వత్తామ వారి ముందుకు వెళ్ళి, బాణంతో శోభించే 
కుడిచేయినెత్తి, అర్జునుడిని పిలిచి ఇట్లా అన్నాడు: 
2 ౧ 


అశ్వత్త్లామ యర్ష్జునుం బేర్కొని మార్కొని సంగ్రామంబు సేయుట (సం. 8-40-110) 


క్ర నను దగియెడు నతిధింగా । మనంబున దలంచి నీవు మన్నించెదవే 
నిని వచ్చెద నీ పాలికి । ననఘా! సంగ్రామ మొస(గు మాతిథ్యముగన్‌. 286 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్ముడా!; ననున్‌+తగియెడు+అతిథిన్‌+కాన్‌= నన్ను తగిన అతిథినిగా; నీవు; మనంబునన్‌ 
తలంచి= మనసులో భావించి; మన్నించెదవేనిని= గౌరవిస్తే కనుక; నీ పాలికిన్‌= నీవద్దకు; వచ్చెదన్‌= వస్తాను; ఆతిథ్యముగన్‌= 
నాకు అతిధ్యంగా; సం(గ్రామము+ఒసయగుము= యుద్దాన్ని ఇమ్ము. 


తాత్సర్యం: నన్ను అతిథినిగా భావించి గౌరవిస్తే నీ దగ్గరకు రాగలను. నాకు యుద్దాన్ని ఆతిథ్యంగా ఇమ్ము. 


७. అనినంగృష్టుం జూచి యర్జును( డాచార్య । తనయు గెలువ కునికి దైన్య మిపుడు 
సమయ( జూడవలయు సంశప్తకులను నీ । మనసు వచ్చు పనికి బనుపు మనుడు. 287 


ప్రతిపదార్థం: అనినన్‌+కృష్ణున్‌+చూచి= (అశృత్తామ) అనగా కృష్ణుడిని చూచి; అర్జును(డు= పార్టుడు; ఆచార్య తనయు 
థి 2 థి బా జ థె 

గెలువకునికి= అశృత్తామను జయించకపోవటం; దైన్యము= దీనత్వం; ఇపుడు; సంశప్తకులను సమయన్‌+చూడవలయున్‌= 

సంశపస్తకులను సంహరించవలసిఉన్నది; నీ మనసువచ్చు పనికిన్‌+పనుపుము+అనుడున్‌= నీకు నచ్చినపనికి నన్ను ఆజ్ఞాపించుము 


అనగా. 


తాత్సర్యం: అశృత్లామ మాటలకు అర్జునుడు కృష్ణుడిని చూచి ఇట్లా అన్నాడు: न పోరి యుద్దం 
థె 2 ६2 Cc థె > 
చేయకపోవటం అగౌరవం, కాని సంశప్తకులను కూడా అంతం చేయవలసి ఉన్నది, నీ ఇష్టమైన పనికి నన్ను 


९ జ్ఞాపి రచుము. 


ఉ. తేరు మురారి ద్రోణుసుతుదిక్కునకుం జననిచ్చి 'మేలు మేల్‌ 
పోరు బుణంబు करतुम కురుభూపతికిన్‌; నరబాహులీలకు 
న్వెరణ గల్లి నిల్వు' మనినన్‌ విని 'యట్టుల కాకి యంచు న 
వ్వీరు(డు షష్టిబాణముల వెన్నుని నేసి నుదగ్రు(డై వెసన్‌. 288 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 267 
ప్రతిపదార్థం: మురారి= కృష్ణుడు; తేరు= రథాన్ని; (ద్రోణుసుతు, దిక్కునకున్‌= అశృత్తామవైపునకు; చనన్‌+ఇచ్చి= వెళ్ళనిచ్చి; 
మేలు మేల్‌= సెబాసు; కురుభూపతికిన్‌= దుర్యోధనుడికి; పోరు= నీవు చేసే పోరాటం; బుణంబు తీర్చు= రుణంతీరుస్తుంది; 
నరబాహులీలకున్‌= అర్జునుడి బాహుబలానికి; సైరణగల్గి నిల్వుము+అనినన్‌= సహించి నిలువుము అనగా; ఆ+వీరు(డు= 
అశ్యత్తామ; అట్టులు కాక అంచున్‌= అట్టే అగునని అంటూ; ఉద(గ్రుడు+ఐ= భయంకరరూపుడై; వెసన్‌= వెంటనే; పష్టిబాణములన్‌= 
అరవైబాణాలు; వెన్నునిన్‌+ఏసెన్‌= కృష్ణుడిపై (ప్రయోగించాడు. 


తాత్సర్యం: కృష్ణుడు అశ్యృత్తామవైపు రథాన్ని మరలించి మేలు! మేలు! 'దుర్యోధనుడి రుణం తీరేటట్టుగా పోరు 
సలుపుము. అర్జునుడి తాకిడికి తట్టుకొని నిలబడుము' అనగా అతడు సరే అంటూ తత్‌క్షణమే కృష్ణుడిపై అరవై 


బాణాలు వేశాడు. 


ఉ. అమ్ములు మూడు పార్టుతను వాడ(గ నేసిన ద్రుంచివైచె( జా 
ప మృత డమ్మహాద్విజుడు భారవహమ్మగు నొండు విల్లు శీ 
ఘ్రమ్మున నెత్తి చేతులను గాళ్ళను మోమున వింటి కొమ్మునం 
గ్రమ్మిన భంగిగా శితశరప్రతతుల్‌ నిగిడించె బైపయిన్‌. 289 


ప్రతిపదార్థం: అమ్ములు మూ(డు= మూడుబాణాలు; పార్టుతనువు+అడ(గన్‌+ఏసినన్‌= అర్జునుడి శరీరం చలించేటట్టు 
నాటగా; అత(డు= అర్జునుడు; చాపము విల్లును; త్రుంచివైచెన్‌= ఖండించాడు; ఆ+మహాద్ద్విజు(డు= అశృత్తామ; భారవహమ్ము+ 
అగు= బరువైన; ఒండువిల్లు= మరొకవిల్లు; శీఘ్రమ్మునన్‌+ఎత్తి= వెంటనే పైకి ఎత్తి; చేతులను కాళ్ళను= చేతులందు, 
కాళ్ళయందు; మోమునన్‌= ముఖంలో; వింటికొమ్మునన్‌+(క్రమ్మిన భంగిగాన్‌= విల్లుకొనపై (క్రమ్మేవిధంగా; శితశర (ప్రతతుల్‌= 
వాడిఅయిన బాణసమూహాలను; పై పయిన్‌ నిగిడించెన్‌= వెంట వెంటనే వేశాడు. 


తాత్సర్యం: మూడుబాణాలు అర్ష్జునుడిపై వేయగా అతడు అశ్వత్థామ ధనుస్సును త్రుంచివేశాడు. అశృత్తామ 
మరొక బలమైన విల్లును వెంటనే గైకొని అర్జునుడి చేతులమీద, కాళ్ళమీద, ముఖంమీద, వింటికొన మీద వెంట 
వెంట వాడిబాణసమూహాలు వేశాడు. 


క్ర కడు బెక్కు వేలు దూపుల । 26८ గృష్టార్దునుల సరథవాహంబుగ నె 

కుడు మదమునం బొదివిన( జి । యెడలి వెబి(గుపడిరి వార లిద్దటు నధిపా! 290 
ప్రతిపదార్థం: అధిపా!= ధృతరాష్ట్ర మహారాజా!; కడున్‌+పెక్కువేలుతూపులన్‌= పెక్కువేల బాణాలతో; వడిన్‌= వేగంగా; 
కృష్ణ అర్జునులన్‌= కృష్ణార్ణునులను; సరథవాహంబుగన్‌= రథ అశృములతో సహా; ఎక్కువ మదమునన్‌+పొదివినన్‌= అధిక 
అతిశయంతో (క్రమ్మగా; వారలు+ఇద్దబున్‌= ఆ కృష్ణార్ణునులు ఇద్దరూ; చెయ్వు+ఎడలి= చేష్టలుడిగి; 36904366 = దిగ్స్రాంతి 
చెందారు. 


తాత్సర్యం: రాజా! అశృత్తామ కృష్ణార్ణునులను వారి రథాశ్యాలను వేలబాణాలతో కప్పివేయగా వారు నిశ్సేష్టులయ్యారు. 


వ. ఇ వ్విధంబున వివిధ విశిఖ జాలంబులC గాలు సేయార్పరాకుండ( గప్పి యార్చిన, నప్పార్టుం డతనిచేత( 
దనవిక్రమంబు ప్రతిహతంబయ్యె నని తలంప( దత్రైన్యంబున హాహాకారంబు లెసంగం జారణ సిద్ధగణంబు 


268 శ్రీమదాంధ్ర మహాభారతము 


లట్లు నిశ్లేష్టితు లైన యాలోకరక్షకుల నాలోకించి “లోకంబులకు బ్రదుకు గలుగునో' యని పలుక 
నప్పద్మనాభుండు గనలి య కవ్వడి నుద్దేశించి. 291 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; వివిధ విశిఖ జాలంబులన్‌= సెక్కుబాణ సమూహాలతో; కాలుచేయి+ 
ఆర్సరాకుండన్‌= కాళ్ళుచేతులు కదలనివ్వకుండా; కప్పి+ఆర్బినన్‌= కప్పి అరువగా; ఆ+పార్టుండు= అర్జునుడు; అతనిచేతన్‌= 
అశృత్తామచేత; తన విక్రమంబు (ప్రతిహతంబు+అయ్యెన్‌+అని= తన పరా(క్రమం దెబ్బతిన్నదని; తలంపన్‌= భావించగా; 
తద్‌+-సైన్యంబునన్‌= పాండవసైన్యంలో; హాహాకారంబులు+ఎసంగన్‌= హాహాకారాలు వ్యాపించగా; చారణ సిద్ద గణంబులు= 
ఆకాశంలో చరించే చారణులు దేవతాజాతికి చెందిన సిద్దులు; అట్టు నిశ్ళేష్టితులు+ఐన= ఆ విధంగా చేష్టారహితులైన; ఆ 
లోకరక్షకులను+ఆలోకించి= ఆ లోకాలకు రక్షకుడవైన నర నారాయణులను చూచి; లోకంబులకు, (బ్రదుకు, గలుగునో, అని, 
పలుకన్‌= లోకాలకు రక్షణ ఉన్నదా అని సందేహంతో అనగా; ఆ+పద్మనాభుండు కనలి= కృష్ణుడు కోపించి; ఆ+కవ్వడిన్‌+ఉద్దేశించి= 
అర్జునుడిని చూచి. 


తాత్సర్యం: అశృత్తామ ఆ విధంగా కృష్ణార్ణునులను కదలనివ్వకుండా బాణాలతో కప్పి, ఆనందంతో అరువగా 
అర్జునుడు అతడిముందు తన పరా(క్రమం మొక్కవోయిందని బాధపడగా, పాండవ సైనికులు హాహాకారాలు చేశారు. 
ఆకాశంలోని సిద్దచారణులు లోకరక్షకులైన ఆ కృష్ణార్ణునులను చూచి, ఇక లోకాలకు రక్షణ లేదని తలచారు. 
అప్పుడు కృష్ణుడు కోపంతో అర్జునుడిని చూచి. 


క, 'గురుసుతు(డు నిన్ను మిగులుట । గర మాశ్చర్యంబు! ముష్టి గాండీవము ८26 
దిరమయి యుండదో? బాహుల । వెరవు బలుపు గుందెనో? వివేకింపు మెడన్‌. 292 


ప్రతిపదార్హం: గురుసుతుడడు, నిన్ను, మిగులుట= అశృత్థామ నిన్ను మించిపోవటం; కరము+ఆశ్ళ్చర్యంబు!= చాలా ఆశ్చర్యం; 
> థ 


ముషిన్‌, గాండీవము, తాన్‌+తిరము+అయి ఉండదా?= పిడికిలిలో; గాండీవం స్థిరంగా లేదా?; బాహుల వెరవు బలువు 
కుందెనో?= నీ భుజాల ఉపాయమూ బలమూ తగ్గిపోయాయా?; ఎడన్‌= నీ హృదయంలో; వివేకింపుము= ఆలోచించుము. 


తాత్సర్యం: 'అశృత్తామ నిన్ను మించిపోవటం ఆశ్చర్యకరమైన విషయం! నీ గాండీవం నీ గుప్పిటలో నిలకడగా 
లేదా? నీ నేర్పు భుజబలం అణగారిపోయిందా? ఆత్మ పరిశీలన చేసికొమ్ము. 


క 'గురునికొడు కను తలంపున(। బరుస(దనంబునకు( జొరక భంగపడితొ? యు 
ద్దురత( గడు జెడియె? ననవుడు । సరోష సంరంభు( డై విజయు( డాతనితోన్‌. 293 


ప్రతిపదార్థం: గురుని కొడుకు+అను తలంపునన్‌= గురువైన (ద్రోణుడి కుమారుడనే భావంతో; పరుస(దనంబునకున్‌+చొరక= 
కారిన్యం వహించక; భంగపడితొ?= ఓడిపోయావా?; ఉద్దురతన్‌+కడున్‌+చెడియెన్‌= గర్వం విషయంలో మిక్కిలి చెడింది; 
అనవుడున్‌= అనగా; విజయు(డు= అర్షునుడు; సరోష సంరంభు(డు+ఐ= రోషం పొందినవాడై; అతనితోన్‌= శ్రీకృష్ణుడితో. 


తాత్సర్యం: అశృత్తామ గురుపుత్రుడని తలచి అతడితో గట్టిగా వ్యవహరించక భంగపడ్డావా? లేక నీవు గర్వం 
కోల్ఫోయావా?' అని కృష్ణుడనగా అర్జునుడు రోషం చెందినవాడై అతడితో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 269 


క్ర “వెస బెక్కమ్ములు మనపై । ముసు(గువడం బబిపి యత(డు మురభంజన! సం 
తస మందెడు; నింతన (०८ । గసిమసణెద( జూడు నన్ను గాండీవంబున్‌. 294 
ప్రతిపదార్థం: మురభంజన!= మురారీ!; ఆత(డు= అశృ్షత్తామ; పెక్కు+అమ్ములు= అనేకబాణాలు; మనపైన్‌= మనమీద; 


వెసన్‌= వేగంగా; ముసు(గుపడన్‌+పరపి= కప్పువడేటట్టు కురిపించి; సంతసము+అందెడున్‌= సంతోషిస్తున్నాడు; ఇంతన= 
ఇంతలోనే; ¢= నేను; కసిమసలొదన్‌= విజృంభిస్తాను; నన్నున్‌ గాండీవంబున్‌= నన్ను నా ధనుస్సును; చూడు. 


తాత్సర్యం: 'కృష్ణా! అశ్వతామ మనలను దట్టంగా బాణాలతో కప్పివేసి అంతమా(త్రంతోనే సంతోషిస్తున్నాడు. ఇక 
నేను విజృంభిస్తాను చూడుము. 


మ. అని భల్లప్రకరంబులన్‌ గురుతనూజాస్రప్రతానంబు( ద 

ద్ధనువుం గేతువు నాతపత్రమును జిత్రస్పూర్తి( దున్మాడి గ్ర 

కున నవ్విప్రు(డు శక్తియున్‌ గదయు నుక్కుందాల్మియుం 69८2 నె 

शेत 6968 నవి ద్రుంచి వైచె సమరస్థ్రేమాభిరామాక్ళతిన్‌. 295 
ప్రతిపదార్థం: అని= అని వచించి; భల్లప్రకరంబులన్‌= బల్లెముల సమూహాలతో; గురుతనూజ+అస్త (ప్రతానంబున్‌= 
అశ్వత్థామ అస్రసమూహాన్ని; తద్‌+ధనువున్‌= అతడి ధనుస్సును; కేతువున్‌+ఆతప(త్రమును= ధ్వజచ్చ(త్రములను; చిత్రస్ఫూర్తిన్‌+ 
తునుమాడి= చిత్రంగా ఖండించి; ఆ+విప్రుడు= అశ్యత్తామ; (గ్రక్కునన్‌= వెంటనే; ఉక్కున్‌+తాల్మియున్‌, తో(పన్‌= గర్వం 
బలం గోచరించగా; శక్తియున్‌, గదయున్‌= బల్లెమును, గదను; ఎత్తినన్‌= పైకెత్తగా; సమరస్థ్రేమ+అభిరామ+ఆకృతిన్‌= 
యుద్దమునందలి శారీరకబలముచేత మనోహరమైన రూపం కలవాడై; తోడ్లోన్‌= వెంటనే; అవి (త్రుంచివైచెన్‌= వాటిని 
ఖండించివేశాడు. 


తాత్సర్యం: అంటూ అర్జునుడు, అశృత్ణామ అస్త్రాలు, విల్లు ధ్వజం, ఛత్రం మున్నగువాటిని బల్లెములతో ఖండించాడు. 
అశృత్తామ బలదర్శ్సం వఏడనాడక బల్లెం, గదను ఎత్తగా అర్షునుడు యుద్దము నందలి శారీరక బలముచేత 
మనోహరమైన రూపము కలవాడై వాటిని కూడా ఖండించివేశాడు. 
ఆ. ఇట్లు ద్రోణసుతుని యేపు పార్టు(డు దుహి । 502०८ జెబుచు నినువిధంబు 2०604०८ 

జెఖిచె 2580९8८ 289९5 28०968७ యా ठक సం । శప్తక వ్రజంబు సరభసముగ. 296 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పార్టుడు= అర్జునుడు; తుహినంబున్‌ చెఖుచు+ఇనువిధంబు= మంచును నశింపజేసే 
సూర్యుడివలె; మెణయన్‌= ఒప్పునట్టుగా [ద్రోణ సుతుని ఏపు= అశృత్తామ గర్వం; చెటిచెన్‌= అణచివేశాడు; అంతన్‌= 
అప్పుడు; సంశప్త్రక (వ్రజంబు= (త్రిగర్తవీరుల సమూహం; సరభసముగన్‌= శీఘ్రంగా; ఆ రథికున్‌= అర్జునుడిని; ఉబిక= 
లక్ష్యపెట్టక; పొదివెన్‌= ఎదుర్కొనెను. 


తాత్సర్యం: ఈ విధంగా అశృత్తామ గర్భాన్ని, అర్జునుడు మంచును కరిగించివేసే సూర్యుడివలె (ప్రకాశిస్తూ 
అణచివేశాడు. అంతలోనే ఆ సంశప్తకసమూహం అర్జునుణ్ణి లక్ష్యపెట్టక శీఘ్రంగా తాకింది. 


విశేషం: అలం: ఉపమ. 


270 శ్రీమదాంధ్ర మహాభారతము 
> ०००८९९० వొదివిరి వారల । కందటికును దమక తమక रतु చటుల 
స్యందన మెదురైనట్లు మ । దిం 68८८ ८8059" బాణ తీవ్ర బహులతన్‌. 297 


ప్రతిపదార్థం: ఎందజు పొదివిరి= ఎంతమంది తాకారో; వారలకున్‌+అందబకును= వారందరికీ; తదీయ, బాణ తీవ్రబహులతన్‌= 
అర్జునుడి బాణాల బాహుళ్యంచేత; తమక తమక= (ప్రతిఒక్కరికీ; అర్జున చటుల స్యందనము= అర్జునుడు తిరుగుతున్న 
రథం; ఎదురు+ఐనట్టు, మదిన్‌+తో(చెన్‌= ఎదురైనట్లుగా మనస్సుకు గోచరించింది. 


తాత్సర్యం: అర్జునుడి బాణవేగానికి సంశప్తకులలోని (ప్రతివీరుడూ అతడి రథం ఎదురు వచ్చినట్లుగా భావించారు. 


విశేషం: శ్రీకృష్ణుడి సారథ్యంలో అర్జునుడి రథం అంత వేగంగా తిరుగుతున్నది. 


క అప్పుడు గురుతనయాద్రిం । గప్ప(గ వజ్రోపమాన కాండములు వెసం 
గుప్పన(గూర వటిప ८०८ । డప్పరుస(దనమున కోర్డి యతం(డు( బెనంగెన్‌. 298 


ప్రతిపదార్థం: అప్పుడు; నరు(డు= అర్జునుడు; గురుతనయ+అద్రిన్‌+కప్ప(గన్‌= అశ్వత్తామ అనే పర్వతాన్ని కప్పేటట్టుగ; 
@థ జ థి ౧ 

వ(జ్ర+ఉపమాన కాండములు= వ(జ్రాయుధంవంటి బాణాలు; వెసన్‌= శీఘ్రంగా; కుప్పన(గూర+పణుపన్‌= కుప్పలుగా కురిపించగా; 

ఆ+పరుసదనమునకున్‌+ఓర్భి= ఆ తీవ్రమైన తాకిడికి సహించి; ఆత(డున్‌+పెనంగెన్‌= అశృత్తామ కూడా యుద్దం చేశాడు. 


తాత్సర్యం: అరునుడు ७ खण అనే కొండను కప్పివే సేటట్లుగ వజ్రాయుధం వంటి బాణాలు (ప్రయోగించగా, 
ट థె | 
అతడు వాటి తీవ్రమైన తాకిడికి తట్టుకొని పోరు సల్చాడు. 


విశేషం: అలం: రూపకం. వృ(త్రాసుర సంహారం కొరకు దధీచి ఎముకలచేత చేయబడిన ३०८०८ ఆయుధం వజ్రాయుధం. 
అతడు దానితో మేరుపర్వతం రెక్కలను ఖండించాడు. కుప్పనగూరపబపు - జాతీయం. 

వ. అ ట్లశ్వత్తామ పెనంగుచుండ సంశప్తకవ్రజంబునందు. 299 
ప్రతిపదార్థం: అట్టు+అశృత్తామ పెనంగుచుండన్‌= ఆ విధంగా అశ్వత్థామ పోరు సల్పుతుండగా; సంశప్తక, (వ్రజంబునందున్‌= 
సంశప్తకస మూహంలో. 

తాత్సర్యం: అశృత్తామ ఆ విధంగా రణం చేస్తుండగా సంశప్తకులలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర చేతులు దలలును బహువిధ । హేతుల( దునియలుగC జేసి ०००९८ దొరంగించెం 

జేతుల కసి పోవంగ న । రాతులు 26९८८ ర్రీడి ప్రకటస్సురణన్‌. 300 
ప్రతిపదార్థం: €= అర్జునుడు; ప్రకటస్సురణన్‌= పరాక్రమం ఒప్పగా; అరాతులు బెగ్గిలగన్‌= శత్రువులు భీతిచెందగా; 
చేతుల కసి పోవంగన్‌= చేతుల దురద తీరేటట్లుగా; బహువిధ హేతులన్‌= పలు ఆయుధాలతో; చేతులు, తలలును= 
చేతులు, తలలు; తునియలుగన్‌+చేసి= తునుకలుగా చేసి; ఇలన్‌+తొరణగించెన్‌= నేలపై పడగొట్టాడు. 


తాత్సర్యం: అర్జునుడు పరాక్రమాన్ని చూపి శత్రువులు భీతిచెందేటట్టుగ, చేతుల దురద తీరేటట్లుగ పెక్కు 
ఆయుధాలతో శత్రువుల తలలు, చేతులు ఖండించి వాటిని నేలపై పడగొట్టాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 271 


విశేషం: కసిపోవు- కసితీరుట (జాతీయం), చేతుల తీటపోవ మనసుకే కాక చేతులకు కూడా కసి కల్పించబడింది. (క.1- 
197) 


క తురగ ద్విప రథ తూర్యా । భరణ ధ్వజ చామరాతపత్ర శకలముల్‌ 
పాొరియబొరి ధర గప్ప(గ నె । త్తురు టేటులు వాని దొలయగం ద్రోచుచు వచ్చెన్‌. 301 


ప్రతిపదార్థం: తురగ= గుర్రాల; ద్విప= ఏనుగుల; రథ= రథాల; తూర్య+ఆభరణ= వాద్యాలు ఆభరణాల; ధ్వజ= జెండాల; 
చామర+ఆతప(త్ర= చామరములు గొడుగుల; శకలముల్‌= తునకలు; పారిన్‌+సారిన్‌= ఒకదానిపై ఒకటి; ధరన్‌+కప్ప(గన్‌= 
నేలను కప్పివేయగా; నెత్తురు+ఏణులు= రక్తప్రవాహాలు; వానిన్‌=వాటినన్నింటిని; తొల(గన్‌+(త్రోచుచున్‌= (త్రోసి కొంటూ; 
వచ్చెన్‌= వచ్చాయి. 


తాత్సర్యం: రథ, గజ, తురగాలు, ధ్వజ, చామర, ఛ(త్రాలు తునుకలై నేలపై పడగా సైనికుల రక్తపుకాల్వలు వాటిని 


(తోసికొంటూ (ప్రవహించాయి. 

నిశేషం: సారి బొరి - మాటిమాటికి (ఆమేడితం) అడ్డంగా ఉన్న చెత్తను (త్రోసుకొంటూ నీటిప్రవాహం (ప్రవహించేవిధాన్ని 
స్సురింపజేస్తుంది ఈ వర్ణన. 

వ. _అట్టియెడ. 302 
తాత్సర్యం: ఆ సమయంలో. 


తే. అంగ వంగ నిషాద కళింగ బలము । లర్లునునిమీ(ద బెల్లుగ నడరుటయును 
గురుతనూభవు( డతనిని మురవిరోధి । నంపపెనువెల్లి ముంచి బెట్టార్డి పేర్ణి. 303 


ప్రతిపదార్థం: అంగ, వంగ, నిషాద, కళింగ, బలములు= అంగ, వంగ, కళింగ నిషాద సేనలు; అర్జునుని మీ(దన్‌+పెల్లుగన్‌+ 
అడరుటయును= అర్షునుడిపై అధికంగా విజృంభించగా; గురు తనూభవు(డు= छर; అతనిని మురవిరోధిన్‌= పార్ట 
కృష్ణులను; అంప సెనువెల్లిన్‌+ముంచి= సపెక్కుబాణాల (ప్రవాహంలో ముంచి; బెట్టు+ఆర్బి పేర్చి= గట్టిగా అరచి విజృంభించగా..... 


తాత్సర్యం: అంగ, వంగ, నిషాద, కళింగ దేశాల సేనలు అర్జునుడిపై విజృంభించగా, అశ్వత్థామ అది అదనుగా 
తీసికొని కృష్ణార్ణునులను బాణాల(ప్రవాహంలో ముంచి గర్వంగా గర్జించి, విజృంభించగా 

వ. అ వ్విక్రమవిశేషంబునకు రోషంబు నొంది. 304 
ప్రతిపదార్థం: ఆ+విక్రమ విశేషంబునకున్‌= ఆ అశ్యత్థామ పరా(క్రమ విశేషానికి; రోషంబున్‌+ఒంది= అర్జునుడు రోషం చెంది. 
తాత్సర్యం: అశ్వత్థామ విజృంభణకు (అర్జునుడు) రోషం చెంది. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. అవ్వీరుం డవ్విప్రుని । క్రొవ్వును నా సైన్యసమితి క్రూరోద్దతియున్‌ 
నివ్వటిలనీక ఖచరులు । నివ్వెటిపడ సమరకేళి నిపుణత 25०९205. 305 


272 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+వీరుండు= అర్జునుడు; ఆ+మిప్రుని (క్రొవ్వునున్‌= అశృత్తామ గర్భాన్ని; ఆ, సైన్య, సమితి, క్రూర+ఉద్దతియున్‌= 
ఆ సైన్యసమూహాల దారుణమైన అతిశయాన్ని; నివ్వటలనీక= విజృంభించనీయకుండా; ఖచరులు నివ్వెఅిపడన్‌= ఆకసంలో 
విహరించే దేవతలు ఆశ్చర్యపడేటట్టుగా; సమరకేళి నిపుణతన్‌= యుద్ద క్రీడానైపుణ్యంతో; మెటుసెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: అరునుడు అశ్వత్థామ, సైన్య సమూహాల విజృంభణాన్ని అడ్డుకొని దేవతలు మెచ్చేటట్టుగా యుద 
e థె ५~ < ౧ > 
కెిశలాన్ని (ప్రదర్శించాడు. 


వ. మెటిసిన నెబిసినరోషంబున మలియును. 306 


ప్రతిపదార్థం: మెజిసిన= ప్రకాశించిన; నెజుసిన రోషంబునన్‌= నిండైన రోషంతో; మణియును= ఇంకా. 


తాత్సర్యం: (అర్జునుడు ఆ విధంగా యుద్దవిద్యను ప్రదర్శించగా) అశ్వత్థామ అధికమైన రోషం ప్రకాశించగా 


మ. గురుపుత్రుం డసురాంతకున్‌ విజయునిం గ్రూరాస్త్ర సంతాన ని 

कठ పాతంబున నొంప నాహరి దదాటోపంబు సైరింప క 

న్నరుతో 'నౌషధ మూంది చేసి తెవులు న్మర్దింపకున్నం దుది 

८ యుండదె యే పడంపుము రిపు న్సంరంభివై నావుడున్‌. 307 
ప్రతిపదార్థం: గురుపుత్రుండు= అశృత్తామ; అసుర+అంతకున్‌= శ్రీకృష్ణుడిని; విజయునిన్‌= అర్జునుడిని; క్రూర+అ స్రసంతాన= 
భయంకర అస్త్ర సమూహాలయొక్క; నిష్ణుర పాతంబునన్‌+నొంపన్‌= తీవ్ర ధాటితో నొప్పించగా; ఆ హరి= శ్రీకృష్ణుడు; తద్‌+ 
ఆటోపంబు సైరింపక= అతడి పరా(క్రమాన్ని సహించలేక; బౌషధము+ఊందిచేసి= మందును ఉపయోగించి; తెవులున్‌+ 
మర్దింపకున్నన్‌= రోగాన్ని రూపుమాపకపోతే; తుదిన్‌+భరము+ఐ+ఉండదె?= చివరకు భారంగా పరిణమించదా?; సంరఠంభివి+ఐ= 
ఉత్సాహం కలవాడవై; రిపున్‌= శత్రువును; ఏపు+అడంపుము= గర్వాన్ని అణచుము అని; ఆ+నరుతోన్‌= అర్జునుడితో; 
నావుడున్‌= అనగా. 


తాత్సర్యం: అశ్వత్థామ కృష్ణార్ణునులను (క్రూర అస్త్రాలతో నొప్పించగా, కృష్ణుడు దానిని సహించలేక అర్జునుడితో 
'మందును ప్రయోగించి రోగాన్ని నశింపజేయకపోతే అది చివరకు భారం కాదా? ఉత్సాహపూరితుడవై శత్రువుల 
గర్వాన్ని అణచివేయుము” అని అన్నాడు. 


క అతండు విజృంభించి గుణంబు సారించి. 308 


ప్రతిపదార్హం: అతండు= అర్జునుడు; విజృంభించి= అతిశయించి; గుణంబు సారించి= వింటినారిని లాగి. 
९ 5 స్తు र) 


తాత్సర్యం: ఆ మాటలకు అర్హునుడు విజృంభించి, విల్లు ఎక్కుపెట్టి, నారి లాగి. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. శిరమున గంఠదేశమున( జేతులయందు నురస్ట్రలంబునం 
జరణములన్‌ శరంబులు వెసన్‌ నిబిడంబుగం గీలుకొల్పుచున్‌ 
వెరవున( బగ్గముల్‌ దునుమ వేగమ యీడ్జెం దురంగమంబు ల 
గ్గురుసుతుతేరు గయ్యమునకుం గడు దవ్వు దొలంగ భూవరా! 309 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 273 


ప్రతిపదార్థం: భూవరా!= రాజా!; శిరమునన్‌= తలపై; కంఠ దేశమునన్‌= కంఠమునందు; చేతుల+అందున్‌= చేతులందు; 
ఉరః+స్థలంబునన్‌= వక్షమునందు; చరణములన్‌= పాదములందు; శరంబులు= బాణాలు; వెసన్‌= వేగంగా; నిబిడంబుగన్‌= 
దట్టంగా; కీలుకొల్పుచున్‌= ప్రయోగిస్తూ; వెరవునన్‌+పగ్గముల్‌ తునుమన్‌= చాతుర్యంతో రథం పగ్గాలు ఖండించగా; 
తురంగమంబులు= గుర్రాలు; ఆ+గురుసుతుతేరు= అశృత్తామ రథాన్ని; కయ్యమునకున్‌+కడుదవ్వు తొలంగన్‌= యుద్దభూమికి 
చాల దూరంగా పోయేటట్టు; వేగమ ఈడ్సెన్‌= వెంటనే -ఈడ్చుకువెళ్ళాయి. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! అర్జునుడు అశృత్ణామ వివిధాంగాలపై దట్టంగా బాణాలు ప్రయోగించి పగ్గాలు 
కూడ ఉపాయంతో ఖండించగా, గుర్రాలు అతడి రథాన్ని యుద్ధానికి దూరంగా ఈడ్చుకొనివెళ్ళాయి. 


వ. ఆభూదేవుండును భగ్నోత్సాహుండై యల్లన సూతనందను సమీపంబునకుం జనియె; నప్పుడు శౌరి సంశప్తక 
సైన్యంబు దెసకుం దేరు నడపుచుం దమ సేన దిక్కుకోలాహలం బాకర్ణించి చూడ్కియట నిగిడించి యర్గును 
నుద్దేశించి 'వేదండారూఢుండైన దండధారుండు మన బలంబులం గలంచుచున్నవా( డమ్మగథోత్తముండు 
భగదత్తు నంతవా(డ; యతని మడియించి మణి చేయంగలపని సూచికొంద' మని పలికిన న కృవ్వడి 
యొడంబడ నక్కడ కరదంబు పోవనిచ్చె; నట్టియెడ. 310 

ప్రతిపదార్థం: ఆ భూదేవుండును= ఆ అశృత్థామయు; భగ్న+ఉత్సాహుండు+ఐ= చెదిరిపోయిన ఉత్సాహము కలవాడై; 

అల్లన= మెల్లగా; సూతనందను సమీపంబునకున్‌+చనియెన్‌= इद చెంతకు వెళ్ళాడు; అప్పుడు; శౌరి= శ్రీకృష్ణుడు; సంశప్తక 

౧ (30) ac) ६० = 
సైన్యంబు దెసకున్‌= సంశస్తకులవైపు; తేరు నడపుచున్‌= రథం పోనిస్తూ; తమసేన దిక్కు= తమ సేనవైపు; కోలాహలంబు+ 
ఆకర్లించి= సందడి విని; చూడ్కి అట నిగిడించి= దృష్టిని ఆ వైపు (ప్రసరింపజేసి; అర్జునున్‌+ఉద్దేశించి= అర్జునుడితో; వేదండ+ 
ఆరూఢుండు+ఐన= ఏనుగుపై ఎక్కి ఉన్న; దండధారుండు; మన బలంబులన్‌+కలంచుచున్నవాడు= మన సైన్యాన్ని 
బాధపెడుతున్నాడు; ఆ+మగధ+ఉత్తముండు= ఆ మగధదేశపురాజు; భగదత్తు+అంతవా(డ= భగదత్తునంతటివాడే; అతనిన్‌ 
మడియించి= అతడిని వధించి; మణి చేయన్‌+కల, పని= తరువాత చేయవలసిన పనిని; చూచికొందము+అని పలికినన్‌= 
చూద్దాం అనగా; ఆ+కవ్వడి ఒడంబడన్‌= అర్జునుడు సరే అనగా; అక్కడకున్‌+అరదంబు పోవన్‌+ఇచ్చెన్‌= అటువైపు రథాన్ని 
పోనిచ్చాడు; అట్టిఎడన్‌= అప్పుడు. 


తాత్సర్యం: అశ్వత్థామ ఉత్సాహహీనుడై కర్గుడివైపు వెళ్ళాడు. సంశప్తకులవైపు రథం మళ్ళించబోతూ కృష్ణుడు తమ 
సేనలో సందడి విని చూపునటు త్రిప్పి “'మగధరాజైన దండధారుడు గజారూఢుడై మన "సైన్యాన్ని కలత పెడుతున్నాడు. 
అతడు భగదత్తుడి వంటివాడే. ముందు అతడిని సంహరించు, తరువాత తక్కినపని చూచుకొందాము? అని 
అర్జునుడితో అన్నాడు. అతడు సరే అనగా కృష్ణుడు రథాన్ని అటువైపు తోలాడు. ఆ సమయంలో. 


५६. కాస మా కౌరవపకంలో చేసూ ఇ షవాస - 
విశేషం: భగదత్తుడు నరకాసురుడి కుమారుడు. కౌరవపక్షం యుద్దం ० తం(డి ఇచ్చిన వైష్లవాస్త్రమును అర్జునుడిపై 
ప్రయోగించగా కృష్ణుడు దానిని అడ్డగించాడు. సుప్రతీకం అనే ఏనుగుపై యుద్దం చేస్తున్న అతడిని వాహనంతో సహా 
అర్జునుడు సంహరించాడు. 


దండధారుం డను రాజు వేదండంబుతోడ నర్జునుచే( జచ్చుట (సం. 8-54-1 (కుంభ)) 


క్ర పాండవ సైన్యంబుల వే । దండంబుల ఘోటముల రథంబుల భటులం 
జండగతి మగధపతి నిజ । 5०८०९००८ 22662 యేపు( జూపి తెరల్డెన్‌. 311 


274 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పాండవ సైన్యంబుల= పాండవసేనలలోని; వేదండంబులన్‌= ఏనుగులను; ఘోటములన్‌= గుణాలను; రథంబులన్‌= 
రథాలను; భటులన్‌= సైనికులను; మగధపతి= దండధారుడు; చండగతిన్‌= తీవ్రంగా; నిజ శుండాలమున్‌+పజుపి= తన 
ఏనుగును పంపి; ఏపున్‌+చూపి తెరల్ఫెన్‌= పరా(క్రమం చూపి కలత పొందించాడు. 


తాత్సర్యం: దండధారుడు తన గజంతో విజృంభించి పాండవసేనలోని రధ, గజ, తురగ, పదాతులను కలచివేశాడు. 


వ. అరన్విక్రన విహారంబు వీక్షించి. 312 


ప్రతిపదార్థం: =+) విహారంబు= అతని పరా(క్రమవిహారాన్ని; వీక్షించి= చూచి. 
[न>] ~ 


తాత్సర్యం: దండధారుని రణసంరంభాన్ని చూచి. 


తే. మాగధుని 69९९८०८ గాక మనబలంబు । &@2८ బొద పొదమని తాను దటిమె( దేరు 
హరియు( బటిపంగ నర్జునుం డడ్డపడియె( । జండ చేష్టితోద్దండ వేదండమునకు. 313 


ప్రతిపదార్థం: మాగధుని కోల్తలకున్‌+కాక= దండధారుడి యుద్దానికి తట్టుకొనలేక; మన బలంబు= మనసైన్యం; విణిగెన్‌= 
చెదరిపోయింది; పొదపొదము+అని= పదపద అని; తాను= అతడు; తేరు= రథం; తజిమెన్‌= త్వరపెట్టాడు; హరియున్‌+ 
పణుపంగన్‌= కృష్ణుడు రథం పరుగెత్తించగా; అర్జునుండు= అర్షునుడు; చండవేష్టిత= తీవ్రమైన చేష్టలతో కూడిన; ఉద్దండ 

८2 ~ జ ध् €> a € [न्भ 
వేదండమునకున్‌= భయంకర గజానికి; అడ్డపడియెన్‌= అడ్డుగా వెళ్ళాడు. 


తాత్సర్యం: దండధారుడి ధాటికి తట్టుకోలేక మన సైన్యం చెల్లాచెదరయింది. “రథాన్ని త్వరగా తోలుము” అని 
అర్జునుడు అనగా కృష్ణుడు రథం పరుగాత్తించాడు. అప్పుడు తీవ్రంగా విజృంభిస్తున్న దండధారుడి గజాన్ని అర్జునుడు 
అడ్డుకొన్నాడు. 


క్ర అగ్గలిక దండధారు(డు । దిగ్గజనిభ నిజ 2०२०८ దీవ్రత మెబియన్‌ 
డగ్గబి(గ( బటిపి హయముల । నగ్గరుడధ్వజుని నరుని నమ్ములC గప్పెన్‌. 314 


ప్రతిపదార్థం: దండధారుడు; అగ్గలికన్‌= ఉత్సాహంతో; దిగ్గజనిభ, నిజ, గజంబున్‌= దిగ్గజం వంటి తన ఏనుగును; తీవ్రత 
మెజుయన్‌= వేగం అతిశయించగా; డగ్గజిగన్‌+పణిపి= దగ్గరగా తీసికొనివెళ్ళి; హయములన్‌= గుర్రాలను; ఆ+గరుడధ్వజునిన్‌= 
శ్రీకృష్ణుడిని; నరునిన్‌= అర్జునుడిని; అమ్ములన్‌+కప్పెన్‌= బాణాలతో కప్పాడు. 

oar ४ ९ >) ఎ 


తాత్సర్యం: దండధారుడు దిగ్గజంవంటి తన ఏనుగును వేగంగా వారి దగ్గరకు తీసుకొని వెళ్ళి కృష్ణార్ణునులను, 
గుర్రాలను బాణాలతో ముంచెత్తాడు. 


చ. అలిగి కిరీటి మాగధధరాధిపు బాహులు ద్రెంచి, గ్రక్కునం 
దలయును ద్రుంచి, యేను(గు कण्ठत బీనుగుC జేసి; నప్పు గొం 
దల మొకయింత లే కతని తమ్ము(డు దండు(డు దా(కి తోమరం 
బులు వరంగింప గేలు శిరముం గరటిం దునుమాడె నుగ్రతన్‌. 315 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 275 


ప్రతిపదార్థం: కిరీటి= అర్జునుడు; అలిగి= కోపించి; మాగధ ధర+అధిపు, బాహులు, (తెంచి= దండధారుడి భుజాలు నరికి; 
(గక్కునన్‌+తలయును, (ద్రుంచి= వెంటనే తలను కూడ ఖండించి; ఏనుగును; ఉద(గ్రతన్‌+పీనుగున్‌+చేసెన్‌= భయంకరంగా 
శవముగా చేశాడు; छन అపుడు; అతడి తమ్ముడు దండుడు; కొందలము+ఒక ఇంతలేక= కలత ఏమాత్రము లేకుండా; 
తా(కి, తోమరంబులు పర(గింపన్‌= (అర్జునుడిని) ఎదుర్కొని బాణాలు ప్రయోగించగా; కేలు శిరమున్‌+కరటిన్‌= చెయ్యి, 
తల, ఏనుగును; ఉ(గతన్‌= భయంకరంగా, తునుమాడెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: అర్జునుడు ఆ(గ్రహం చెంది, దండధారుని చేతులు, తలను నరికి అతడి ఏనుగును వధించాడు. 
అప్పుడు అతడి తమ్ముడు దండుడు ఏమా(త్రం కలత చెందకుండా బాణాలు ప్రయోగించగా, అర్జునుడు అతని 
చేతిని, తలను, ఏనుగును ఖండించాడు. 


క తదనీకంబు గజంబులు । పొదివిన బలుగాలి మేఘముల దీవ్రగతిన్‌ 
జెదరించు పగిది నరుడు । న్మదు(డై 8९०८5९८ దోలె మనుజాధీశా! 316 


ప్రతిపదార్థం: మనుజ+అధీశా!= రాజా!; తద్‌+అనీకంబు= ఆ దండుని సైన్యం; గజంబులు పొదివిన= ఏనుగులు తాకగా; 
నరు(డు+ఉన్మదు(డు+ఐ= అర్జునుడు విజృంభించినవాడై; బలుగాలి= తీవ్రమైన గాలి; మేఘములన్‌= మబ్బులను; తీ(వ్రగతిన్‌= 
బలంతో; చెదరించుపగిదిన్‌= చెదరగొట్టే విధంగా; నలుదెసలన్‌+తోలెన్‌= అన్ని దిక్కులకూ చెదరగొట్టాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! దండుడి సైన్యం గజాలు వచ్చి తాకగా పెనుగాలి మేఘాలను చెదరగొట్టేటట్లుగ 
అర్జునుడు వాటిని నలుదెసలకూ చెదరగొట్టాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇవ్విధంబున మగధ సైన్యంబు మర్దించి సంశప్తక సైన్యంబుపై( గవిసి కపికేతనంబు మెటుంగులు 2०604 
మధుమధథను వెరవున వెలిమావుల గతు లక్కజంబుగా నుక్కునC బార్జుండు భల్లనారాచ ప్రముఖ ప్రదర 
పరంపరల సొంపును బాహువీర్య ధైర్యంబుల పెంపును నిలింప నికరంబు వర్ణింప నందు మహార్థవంబునం 
దిరుగు మందరనగంబు చందంబున నిజన్యందనం బొప్ప నప్పటప్పటి కెక్కు డొదవు మదంబునం 
ద్రిగర్హాదులగు నమ్మార్తురు పైపయిం గ్రమ్మికురియు న స్ర్రశస్రంబులు విదళితచ్చిన్న చూర్ణితంబులు సేయుచు 
దదీయ గాత్రంబులం గరటి ఘోటక తనువులుం దునియ లయ్యును నుగ్గు లయ్యును బఖియ లయ్యును 
గుదులయ్యును ధరం దొర(గ( దామరబావిం గేలి సల్పు సామజంబు చాడ్సున విహరించి యవిహతి ధృతి 
వ్రతమహితు లగు నహితుల నత్యుత్తమ లోకంబులకుం బుచ్చినం గొంచెపు మూక విచ్చినం బెద్ద వెనుకొనక 
యరదంబు మరల్లి వచ్చునెడ నచ్యుతుం డర్జును నుద్దేశించి 'భవద్విక్రనమ విహార స్థలంబు సూచితే?” యని 
పలికి వివిధాయుధ ఖండంబులను వేదండాశ్వ రథ పదాతి శకలంబులను భూషణాతవపత్రకేతు 
చామరాంశంబులను జక్షుశ్చమత్మరణపరిణతం బగు రణస్థలంబు సూపె; నప్పుడు 626 ప్రాణంబులతో 
నొటిలు నర తురగ ద్విరదంబులను గొందటు దమవారిం గానక కన్నీళ్ళు నించుచు నాలింగన రోదన 
ప్రముఖంబు లైన కరుణా భాషణంబు లగు +. 2 2१०९००९० బొందువారలం గృపాకురై యాలోకించుచు 


276 శ్రీమదాంధ్ర మహాభారతము 


నయ్యిరువురు( దమ మోహరంబున నెసంగు కలకలంబు విని యుదీర్ణగమనంబునం జనుదెంచుచుండి; 
రటమున్న కౌరవ్యుల మొనయును గర్జుని మొగ్గరంబును రెండు ముఖంబులం బెనంగుచుండి కయ్యపు 
టుచితత్వంబునం గలసె; నట్టియెడ రారాజు పురికొల్చ రాధేయునకు( బ్రాపయి పుళింద బాహ్లిక టేంకణాంధ్ర 
భోజానీకంబు గవిసినం గౌంతేయ బలంబునకు భరం బగుటయు. 317 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; మగధ సైన్యంబు మర్దించి= మగధ సైన్యాన్ని చంపి; సంశప్తక సైన్యంబుపైన్‌+కవిసి= 
సంశప్తకసైన్యాన్ని తాకి; కపికేతనంబు, మెణుంగులు, 5969095 = కపిధ్వజం (ప్రకాశించగా; మధుమథను వెరవునన్‌= కృష్ణుడి 
నేర్పుతో; వెలిమాపుల, గతులు+అక్కజంబుగాన్‌= తెల్లగుర్రాల నడకలు ఆశ్చర్యం గొలుపగా; పార్టుండు= అర్జునుడు; 
ఉక్కున= శౌర్యంతో; భల్ల, నారాచ, ప్రముఖ, (ప్రదర, పరంపరల సొంపును= బల్లెములు బాణాలు మొదలైన ఆయుధాల 
వరుసల ప్రకాశమూ; బాహువీర్య, ధైర్యంబుల, సెంపును= భుజబల ధైర్యాల అతిశయమూ; నిలింపనికరంబు వర్లింపన్‌= 
దేవతల సమూహం పొగడగా; అందున్‌= ఆ యుద్దభూమిలో; మహా+అర్లవంబునన్‌+తిరుగు మందర నగంబు చందంబునన్‌= 
మహా సముద్రంలో తిరిగే మందర పర్వతంవలె; నిజస్యందనంబు+ఒప్పన్‌= తన రథం ఒప్పగా; అప్పటప్పటికిన్‌+ఎక్కుడు+ 
ఒదవుమదంబునన్‌= అంతకంతకు అధికమైన గర్వంతో; త్రిగర్త+ఆదులు+అగు+ఆ+మార్తురు= (త్రిగర్తీయులు మొదలైన ఆ 
శత్రువులు; సైపయిన్‌+ క్రమ్మి= మీదిమీదికివచ్చి; కురియ+అస్త్ర శస్త్రంబులు= వేసే అస్ర్రశస్తాలు; విదళిత+ఛిన్న, చూర్లితంబులు, 
చేయుచున్‌= చీల్చబడిన ముక్కలుగా పొడిగా చేస్తూ తదీయ గా(త్రంబులున్‌= వారి దేహాలు; కరటి, ఘోటక, తనువులున్‌= 
ఏనుగులు, గుర్రాల శరీరాలు; తునియలు+అయ్యును= తునకలై; నుగ్గులు+అయ్యును= చూర్లములై; పణియలు+అయ్యును= 
బద్దలై; గుదులు+అయ్యును= గుత్తులై; ధరన్‌+తొర(గన్‌= నేలపై పడగా; తామరబావిన్‌+కేలిసల్సు= తామరకొలనులో 
క్రీడించు; సామజంబు చాడ్సునన్‌ విహరించి= ఏనుగువలె విహరించి; అవిహత, ధృతి, (వ్రత, మహితులగు+అహితులన్‌= 
కొట్టబడని ధైర్యంచే గొప్పవారైన శత్రువులను; అత్యుత్తమలోకంబులకున్‌+పుచ్చినన్‌= వీరస్వర్గానికి పంపగా; కొంచెపు, మూ 
క విచ్చినన్‌= అల్పసైనికులు చెదరిపోగా; పెద్ద వెనుకొనక= మిక్కిలి వెంబడించకుండా; అరదంబు మరల్ఫివచ్చునెడన్‌= రథం 
మరలించి వస్తుండగా; అచ్యుతుండు+అర్షునున్‌+ఉద్దేశించి= కృష్ణుడు అర్జునుడితో; భవత్‌+విక్రమ విహారస్థలంబు+చూచితే!= 
నీవు 230१520 చూపిన స్థలం చూచావా?; అని పలికి= అని వచించి; వివిధ+ఆయుధఖండంబులను= అనేక ఆయుధాల 
తునుకలతో; వేదండ+అశృరథ పదాతి శకలంబులను= గజ అశృరథ పదాతుల ఖండాలతో; భూషణ+ఆతప(త్ర= ఆభరణాలు, 
ఛ(త్రాలు, కేతు చామర+అంశంబులను= ధ్వజ చామరాల ముక్కలతో; చక్షుః+చమత్కరణ పరిణతంబు+అగు= చూపులకు 
రమ్య మనోహరంగా ఉన్న; రణస్థలంబు చూపెన్‌= యుద్దరంగం చూపించాడు; అప్పుడు; इ" (ప్రాణంబులతోన్‌+ఒఅలు= 
కొన ప్రాణములతో మోగే; నరతురగ ద్విరదంబులను= సైనిక అశ్వగజాలను; తమవారిన్‌+కానక= తమ వాళ్ళు కనిపించక; 
కన్నీళ్ళు నించుచున్‌= ఏడుస్తూ; ఆలింగనరోదన (ప్రముఖంబులు+ఐన= కౌగిలించుకొని ఏడ్చునట్టి; కరుణాభాషణంబులు+అగు= 
జాలిగొలిపే మాటలు పలికే; అవస్థా విశేషంబులన్‌= వివిధ అవస్థలను; పొందువారలన్‌= పొందినవారిని; కృపాళుర+ఐ 
ఆలోకించుచున్‌= జాలిగలవారై చూస్తూ; ఆ+ఇరువురున్‌= కృష్ణార్ణునులు; తమ మోహరంబునన్‌= తమ సైన్యంలో; ఎసంగు 
కలకలంబు విని= కలిగిన సందడి విని; ఉదీర్లగమనంబునన్‌= మిక్కిలివేగంగా; చనుదెంచుచుండిరి= వస్తున్నారు; అటమున్న= 
అంతకుముందే; కౌరవ్యుల మొనయును= కౌరవసేనయు; కర్గ్లుడి మొగ్గరంబును= కర్టుడిసీనయు; రెండు ముఖంబులన్‌+ 
పెనంగుచుండి= ఇరువైపులుగా పోరుతూ; కయ్యపు+ఉచి తత్వంబునన్‌+కలసెన్‌= యుద్దంలో తగునట్టుగా కలిశాయి; అట్టి 
ఎడన్‌= అప్పుడు; రారాజు పురికొల్చన్‌= దుర్యోధనుడు (ప్రేరేపించగా; రాధేయునకున్‌+(ప్రాపయి= इई అండగా; పుళింద 
బాహ్లిక టేంకణ+ఆం(ధ్ర బోజ+అనీకంబు= పుళింద బాహ్లిక టేంకణ ఆంధ్ర భోజసైన్యాలు; కవిసినన్‌= తాకగా; 
కౌంతేయబలంబునకున్‌= పాండవసైన్యానికి; భరంబు+అగుటయున్‌= దుస్ఫహం కాగా. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 277 


తాత్సర్యం: ఈ విధంగా మగధసైన్యాన్ని చంపి, సంశప్తక సైన్యం మీద విజృంభించాడు. కపికేతనం (ప్రకాశించగా, 
శ్రీకృష్ణుని చాకచక్యంతో తెల్లనిగుర్రాల నడకలు ఆశ్చర్యం గొలుపగా, పరాక్రమంతో పార్టుడు-బల్లెములు, ఇనుప 
బాణాలు మొదలైన బాణాల పరంపరల సొంపును, తన బాహుబల ధైర్యాల పెంపును దేవతలసమూహం శ్ఞాఘించగా, 
మహాసముద్రంలో తిరిగే మందరపర్వతం మాదిరిగ తన రథం ఒప్పారగా, అంతకంతకు అతిశయించే గర్వంతో 
ఆ త్రిగర్తులు మొదలైన శత్రువులు మిదిమీదికి వచ్చి కురిపించే శృస్రాస్తాలు విరిగి ముక్కలై పొడి అయ్యేటట్టు చేస్తూ 
వాళ్ళ శరీరాలు, గజాశ్వాల శరీరాలు తునకలై, చూర్ణాలై, గుత్తులై నేలమీద పడగా, తామరకొలనులో కీడించే 
ఏనుగువలె విహరించాడు. మొక్కవోని ధైర్యంతో గొప్పవారైన శత్రువులను స్వర్గానికి పంపాడు. మిగిలిన కొద్ది సైన్యం 
చెల్లాచెదరైపోగా, అట్టె దాన్ని వెంటాడక, రథాన్ని మరలించి తిరిగి వచ్చేటప్పుడు, ॐ కృష్ణుడు అర్జునుడితో, “న్రీవ్ర 
పరా(క్రమంతో విహరించిన స్థలాన్ని చూచావా?” అన్నాడు. వివిధాయుధాల ముక్కలతో, గజాశ్యరథ పదాతి సైన్యాల 
ఖండాలతో, ఆభరణాల, గొడుగుల, ధ్వజాల, వింజామరల తునుకలతో కన్నులకు ఆశ్చర్యాన్ని గొలిపే ఆ యుద్దభూమిని 
చూపాడు. అప్పుడు కొస ఊపిరులతో మూల్బుతున్న సైనికులను, గజ తురగాలను ~ తమవారు కనపడక 
కన్నీళ్ళుకారుస్తూ, కౌగిలించుకోవటం, ఏడవటం, పెద్దగా జాలిగొలిపే మాటలు మాట్లాడటం వంటి నానావస్థలు 
పడుతున్నవారిని- దయతో చూస్తూ ఆ కృష్ణార్ణునులు తమ సైన్యంలో చెలరేగిన సందడిని విని మిక్కిలి వేగంగా 
రాసాగారు. అంతకుముందే కౌరవసేన, కర్గునిసేన వేర్వేరు వైపుల యుద్దం చేస్తూ, ఒకటిగా కలియటం యుద్దం 
దృష్ట్యా ఉచితమని కలిశాయి. అప్పుడు దుర్యోధనుడు పురికొల్పగా కర్గుడికి సాయంగా పుళింద, బాహ్షిక, టేంకణ, 
ఆంధ, భోజుసైన్యాలు పాండవ సైన్యాన్ని ఎదుర్కోగా, ఆ తాకిడి పాండవసైన్యానికి భరించటం కష్టమైంది. 


మలయధ్వజుం డను పాండ్యమహారా జశ్వత్తామచేత( జచ్చుట (సం. 8-56-1 (కుంభ)) 


29 


పాండ్యు( డా సేనలపై బెట్టిదంబుగ । నడరి బాహాబల మక్కజముగ 

బేరిచి పీనుంగుపెంటగా జతురంగ । ముల రూపుమాపె న య్యలఘుభుజు(డు 
ద్రోణ భీష్యులు దనతో(బాటి యను పలు । కున కోర్వ( డచ్యుతార్లునులు దనకు 
నెక్కుడు నా విన్న నేవగించుచునుండు । నవ్వీరు( డమ్మెయి నాక్రమింప( 


©. గని కడంగి యెదురు చని గురుతనయుండు । నగుచు( 'బగటి నీవు మృగకులంబు 
గలచయ హరియు- బోలె గల(చెదు నా దిక్కు! మొగము సేసి యనికి మొనయు' మనియె. 318 


ప్రతిపదార్థం: పాండ్యుడు= మలయధ్వజుడు; ఆ సేనలపైన్‌= కౌరవసేనలపై; బెట్టిదంబుగన్‌+అడరి= తీవ్రంగా విజృంభించి; 
బాహాబలము+అక్కజముగన్‌= భుజబలం అచ్చెరువు గొల్పగా; సేరిచి= విజృంభించి; చతురంగములు= రథ, గజ, తురగ, 
పదాతులను; పీనుంగు పెంటగాన్‌= శవాల కుప్పగా; రూపుమాపెన్‌= నాశనం చేశాడు; ఆ+అలఘుభుజు(డు= గొప్ప భుజములు 
కలవాడైన మలయధ్వజుడు; |ద్రోణభీష్ములు= (ద్రోణాచార్యుడు, భీష్ముడు; తనకున్‌+పాటి అను పలుకునకున్‌+ఓర్వ(డు= 
తనతో సమానం అన్నమాట సహించలేడు; అచ్యుత+అర్మునులు= కృష్ణార్ణునులు; తనకున్‌+ఎక్కుడునాన్‌ విన్నన్‌+ 
ఏవగించుచునుండున్‌= తనకంటె అధికులని వింటే అసహ్యపడుతాడు; ఆ+వీరు(డు+ఆ+మెయిన్‌+ఆ(క్రమింపన్‌= ఆ వీరుడైన 
మలయధ్వజుడు ఆ ఏధంగా పైబడగా; గురుతనయుండు= అశ్యత్తామ; కని= చూచి; కడంగి= పూని; ఎదురు చని= 
ఎదురుగా వెళ్ళి; నగుచున్‌= నవ్వుతూ; మృగకులంబు కలు హరియున్‌+సోలెన్‌= జింకల గుంపును కలతపెట్టే సింహంవలె; 


278 శ్రీమదాంధ్ర మహాభారతము 


నీవు; పగణిన్‌= శత్రువులను; కలణెదు= బాధపెడుతున్నావు; నా దిక్కుమొగము చేసి= నాకు ఎదురుగా వచ్చి; అనికిన్‌ 
మొనయుము+అనియెన్‌= యుద్దానికి తలపడుము అన్నాడు. 


తాత్సర్యం: పాండ్యరాజైన మలయ ధ్వజుడు భుజబలంతో విజృంభించి కౌరవసేనలోని చతురంగబలాలను పీనుగుపెంట 
కావించాడు. అతడు భీష్మద్రోణులు తనకు సాటికాగలరని అన్నా, కృష్ణార్ణునులు తనకంటె మేటి వీరులని విన్నా 
సహించలేని శౌర్యధనుడు. అతడి విక్రమాన్ని చూచిన అశృత్తామ నవ్వుతూ అతడితో 'లేళ్ళగుంపును బెదరగొట్టే 
సింహంవలె కౌరవసైన్యాన్ని నీవు కలతపెడుతున్నావు. నాకు ఎదురుగా వచ్చి నాతో యుద్దం చేయుము” అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


చ. అనవిని మేను వొంగ మలయధ్వజు( డుగ్రపు నారసంబు( ద 

తనువున గ్రుచ్చి మౌర్వి నినదంబు నభంబున( బర్వ నంప వె 

ల్లి నిగుడం జేయ( దొమ్మిది శిలీముఖముల్‌ వెస నమ్మహీశుపై 

ననిమిషవర్ణనీయగతి న గ్గురునందను( డేసె నేసినన్‌. 319 
ప్రతిపదార్థం: అనన్‌+విని= అనగా విని; మలయధ్యజు(డు; మేను పొంగన్‌= దేహం ఉప్పొంగగా; ఉఊ(గ్రపునారసంబున్‌= 
భయంకరమైన బాణాన్ని; తద్‌+తనువునన్‌+(క్రుచ్చి= అశ్వత్థామ దేహంలో నాటి; మౌర్పినినదంబు నభంబునన్‌ పర్వన్‌= 
వింటినారి ధ్వని ఆకాశంలో వ్యాపించగా; అంపవెల్లి నిగుడన్‌+చేయన్‌= బాణవర్షం కురిపించగా; వెసన్‌= వెంటనే; ఆ+ 
గురునందను(డు= అశ్యృత్త్థామ; అనిమిష వర్లనీయగతిన్‌= దేవతలు పొగడునట్లుగా; ఆ+మహీశుపైన్‌= ఆ పాండ్యుడిపై; 
తొమ్మిది శిలీముఖముల్‌= తొమ్మిది బాణాలు; ఏసెన్‌= ప్రయోగించాడు. ఏసినన్‌= ప్రయోగించగా. 


తాత్సర్యం: అశ్వత్థామ మాటలకు మలయధ్వజుడు మేను ఉప్పాంగగా అతడి శరీరంపై నికితబాణం నాలి, అల్లె 
త్రాటి ధ్వని ఆకాశమంతా వా పంపగా బాణవరం కురిపించాడు. అశ్వత్తామ కూడా దేవతలు మెచ్చేటట్టుగా అతడిపె 
oo థె ౧ यां 

తొమ్మిదిబాణాలు వేసి నొపించాడు. 
వ. అ తొమ్మిదింటిలోన. 320 
తాత్సర్యం: ఆ తొమ్మిది బాణాలలో. 
క  ప్రతిశరములు పాండ్య మహీ । పతియును బరంగింప నైదు భగ్నము లయ్యెన్‌ 

గతి సెడక నిగిడి రథ్య । ప్రతతి ధరం तण्डु నాలు బాణము లధిపా! 321 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; పాండ్య మహీపతియును= మలయధ్వజుడు; (ప్రతిశరములు= (ప్రతిగా బాణాలు; 


పరణగింపన్‌= వేయగా; ఐదు, భగ్నములు+అయ్యెన్‌= ఐదు బాణాలు విరిగిపోయాయి; నాల్గుబాణములు= మిగిలిన నాల్గుబాణాలు; 
గతి+చెడక నిగిడి= గురి తప్పక వెళ్ళి; రథ్య(ప్రతతి= గుర్రాల సమూహాన్ని; ధరన్‌+కూల్చె= నేల కూల్ఫాయి. 


తాత్సర్యం: మలయధ్వజుడు కూడా ప్రతిగా బాణాలు వేయగా, అశృత్తామ వేసిన తొమ్మిది బాణాలలో ఐదు 
మధ్యలో విరిగాయి. నాలుగు బాణాలు గురితప్పక గుర్రాలను నేలకూల్ఫాయి. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 279 


తే. మటియు గురుపుత్రు డేయ నమ్మలయకేతు( । డా శరంబులు దద్దనుర్ణ్వాలతయును 

దునిమెః దునిమిన నతి రయంబున నతండు । నారి సంధించి యమ్ముల నభము( గప్పె. 322 
ప్రతిపదార్థం: మజియున్‌= మరల; గురుపుత్రుడు+ఏయన్‌= అశృత్తామ బాణాలు ప్రయోగించగా; ఆ మలయకేతు(డు= 
మలయధ్వజుడు; ఆ శరంబులు= ఆ బాణాలు; తద్‌+ధనుః+జ్యాలతయును= అతని వింటినారిని; తునిమెన్‌= ఖండించాడు; 


తునిమినన్‌= ఖండించగా; అతండు+అశ్వత్తామ; అతిరయంబునన్‌= కడువేగంతో; నారి సంధించి= మరొక నారిని ఎక్కించి; 
అమ్ములన్‌= బాణాలతో; నభమున్‌+కప్పెన్‌= ఆకాశాన్ని కప్పాడు. 


తాత్సర్యం: మళ్ళీ అశ్వత్థామ బాణాలు వేయగా మలయధ్వజుడు వాటిని, అతడి వింటినారిని ఖండించాడు. 
అశ్యత్థామ వెంటనే మరొక నారిని సంధించి బాణాలతో ఆకాశాన్ని కప్పాడు. 


వ. © ప్పాండ్యమహీపతి పరివార సామర్థ్యంబున రథ్యవంతుం డయి వాయవ్యాస్త్రంబున నయ్యంప పరంపర 
బ్రతిహతంబు సేసి తదీయ చక్రరక్షకులం దెగటార్డి యార్జినం గెరలి యగ్గురునందనుం దత్సహచరుల 
నుటుమాడి రత్న్వమయాగురు చందనసుందరంబైన మలయగిరి ప్రకారంబునం బొలుచు కేతనంబు గూల్లి 
८०९०२०९ ६९०८६०९० సూతు ప్రాణంబులు గొని చాపంబు ద్రుంచి తేరు దుమురు సేసి యతండు 
పాొలివోని పారుషంబునం బ్రయోగించు నస్త్ర శస్ర్రంబుల నుబిక నటికి యగ్గమై యున్నను గయ్యంబువలని 
వేడుక నతని సమయింప నొల్లక యరవాయి గొనిన యాలోన( బతిత యోధం బైన సుకల్పిత మాతంగంబు 
నెక్కిగిరి శిఖరంబు నలంకరించు కేసరియ ట్లొప్పి యా ద్రవిడేశ్వరుండు సామజంబు నుద్దామగతిం దటిమి 
భీమాభిరామం బైన తోమరంబు వైచిన మణిగగోజ్జ్వలంబైన యా ద్రౌణి శిరోభూషణంబు ధరణిం బడిన 
ద్రొక్కంబడిన భుజంగంబు పోలికం గనలి యబ్దలుమగండు తత్సార్శ్వవర్తుల నార్వుర ठक 8८०९८ 
దద్వేదండంబు( తుండంబును చరణ చతుష్టయంబును నమ్మేదినీపతి పాదంబులు( గరంబులు శిరంబును 
నతి తీవ్ర భల్లంబులం దునుమాడిన నద్దిక్కు మూ(కలు విచ్చెం; గురుభూవరుం డమ్మహీసురవరుం జేరం జని 
యగ్గించె నప్పుడు. 323 


ప్రతిపదార్థం: ఆ+పాండ్య మహీపతి= మలయధ్వజుడు; పరివార సామర్థ్యంబునన్‌= అనుచరుల సామర్థ్యం వల్ల; రథ్యవంతుండు+ 
ఐ= రథసమూహాలు కలవాడై; వాయవ్య+అస్ర్రంబునన్‌= వాయవ్యాస్త్రంతో; ఆ+అంపపరంపరన్‌+(ప్రతిహతంబుచేసి= ఆ 
బాణసమూహాన్ని మరలింపజేసి; తదీయ చ(క్రరక్షకులన్‌+తెగటార్భి= ఆతడి చక్రరక్షకులను వధించి; ఆర్బినన్‌+కెరలి= అరువగా 
విజృంభించి; ఆ+గురునందనున్‌+తద్‌+సహచరులన్‌= ఆ అశృత్తామను, అతనియొక్క సహచరులను; నుజుమాడి= చూర్లంచేసి; 
రత్నమయ+లఅగురు చందన సుందరంబు+అయిన= రత్నమయమైన అగురుగంధపుచెట్లతో అందగించే; మలయధగిరి 
ప్రకారంబునన్‌+పొలుచు= మలయపర్వతంవలె ఒప్పుతున్న; కేతనంబు కూల్చి= ధ్వజాన్ని కూల్చి; గుట్టంబుల గీటు+అడంగించి= 
గుర్రాలగర్యాన్ని అణచి; సూతుప్రాణంబులుకొని= సారథిని చంపి; చాపంబు (త్రుంచి= ధనువును విరిచి; తేరు తుఖుము 
చేసి= రథాన్ని ముక్కలు చేసి; అతండు= మలయకేతువు; పొలిపోని పౌరుషంబునన్‌= తగ్గని పౌరుషంతో; (ప్రయోగించు+ 
అస్త్రశస్ర్రంబులన్‌= వు అస్త్రశృస్తాలను; ఉక నటికి= అవలీలగా నరికి; అగ్గము+ఐ ఉన్నను= అధికుడై ఉన్నను; కయ్యంబువలని 
వేడుకన్‌= యుద్దమునందలి ఉత్సాహంతో; అతని సమయింపన్‌+ఒల్లక= అతడిని చంప పూనుకొనక; అరవాయి కొనిన 
ఆలోనన్‌= నంకోచపడినంతలో; వతితయోధంబు+అయిన= వడిన యోధులుగల- యోధులను వడగొట్యు; 


280 శ్రీమదాంధ్ర మహాభారతము 


సుకల్పితమాతంగంబున్‌+ఎక్కి= (శ్రేష్టమైన ఏనుగు నధిరోహించి; ఆ (ద్రవిడ+ఈశృరుండు= పాండ్యదేశపురాజు; గిరిశిఖిరంబును+ 
అలంకరించు; కేసరి అట్టు+ఒప్పి= పర్వతశిఖరంమీద కూర్చున్న సింహంవలె ఒప్పుతూ; సామజంబును+ఉద్దామగతిన్‌+తణిమి= 
ఏనుగును ఉద్దండంగా నడిపి; భీమ+అభిరామంబు+అయిన= భయంకరమూ రమ్యమూ ఐన; తోమరంబు వైచినన్‌= 
తోమరము అనే ఆయుధాన్ని వేయగా; మణిగణ+ఉజ్ఞలంబు+అయిన= మణుల సమూహంతో గొప్పగా (ప్రకాశించుచున్న; 
ఆ ద్రౌణి శిరోభూషణంబు= అశ్యృత్తామ శిరస్సున ధరించిన ఆభరణం; ధరణిన్‌+పడినన్‌= నేలపై పడగా; ఆ+బలుమగండు= 
ఆ వీరుడు; త్రొక్కంబడిన భుజంగంబు పోలికన్‌+కనలి= తొక్కబడిన పామువలె కోపించి; తద్‌+పార్యవర్తులన్‌+ఆర్వురు 
రథికవరులన్‌= మలయకేతువు ప్రక్కల ఉన్న ఆరుగురు వీరులను; తద్‌+వేదండంబు తుండంబును= ఆ ఏనుగు తొండమును; 
చరణచతుష్ట్రయంబును= నాలుగుకాళ్ళను; ఆ+ మేదినీపతి= పాండ్యరాజు; పాదంబులున్‌+కరంబులు శిరంబునున్‌= పాదాలను, 
చేతులను, శిరస్సును; అతితీవ్ర భల్లంబులన్‌+ తునుమాడినన్‌= మిక్కిలి వాడి అయిన బల్లెములతో ఖండించగా; ఆ+దిక్కుమూ( 
కలు విచ్చెన్‌= ఆవైపున ఉన్న సైన్యాలు చెల్లాచెదరయినాయి; కురు భూవరుండు= దుర్యోధనుడు; ఆ+మహీసురవరున్‌+చేరన్‌+చని= 
అశృత్తామవద్దకు వెళ్ళి; అగ్గించెన్‌= (ప్రశంసించాడు; అప్పుడు. 


తాత్సర్యం: ఆ పాండ్యరాజు తన పరివార సామర్థ్హ్యంవల్ల రథభసమూహాలు కలిగినవాడై, వాయవ్యాస్త్రంతో ఆ బాణ 
సమూహాన్ని అద్దుకొని, © ख చ(క్రరక్షకులను సంహరించి, సింహనాదం చేశాడు. అప్పుడశ్ళత్తామ అతడి 
సహచరులను నుగ్గుచేశాడు. రత్నాలతో నిండి, అగరు చందనవృక్షాలతో అందంగా ఉన్న మలయపర్వతం వలె 
$ అతడి రథకేతనాన్ని కూల్చాడు. రథాశ్వాలను చంపాడు. సారథి ప్రాణాలు తీశాడు. వింటిని (త్రుంచాడు. 
రథాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఆ పాండ్యరాజు తరుగని పౌరుషంతో ప్రయోగిస్తున్న मचे స్తాలను లెక్క పెట్టక, 
ముక్కలు చేసి తాను అతిశయించి ఉన్నా, ఇంకా అతడితో యుద్దం చెయ్యాలన్న అభిలాషతో, అతడిని చంపటానికి 
ఇష్టపడక సంకోచిస్తుండగా - ఆ పాండ్యరాజు మలయధ్వజుడు, యోధులను పడగొట్టిన ఒక గొప్పు గజాన్ని 
అధిరోహించి, పర్వతశిఖరాన్ని అలంకరించిన సింహంవలె (ప్రకాశించి, ఆ మదపుటేనుగును మహాతీవ్రవేగంతో 
అశృత్తామమీదికి తరిమాడు. భయంకరంగా, అందంగా ఉన్న తోమరాయుధాన్ని అతడిమీద ప్రయోగించాడు. ఆ 
దెబ్బకు మణులసమూహంతో ఎంతగానో (ప్రకాశించే అశృత్తామ శిరోభూషణం నేలమీద పడేసరికి, ఆ మహావీరుడు 
తోక తొక్కబడిన సర్పంవలె ఆగ్రహించి, పాండ్యరాజు ప్రక్కనున్న ఆరుగురు రథికులను, ఆ ఏనుగుతొండాన్ని, 
దాని నాలుగుకాళ్ళను, ఆ పాండ్యరాజు పాదాలను, చేతులను, శిరస్సును తీవ్రాతితీవాలైన బల్లేలతో త్రుంచాడు. 
అప్పుడు పాండవపక్షసైన్యాలు చెల్లాచెదరయ్యాయి. దుర్యోధనుడు అశృత్థామ దగ్గరకు వచ్చి అతడిని (ప్రశంసించాడు. 


క నిలునిలు మని తమ మూకల । నిలిపి వృకోదరు(డు గవిసె నీ ०९२००९२८ 

దలకొని ధృష్టద్యుమ్నా । దులు సంరంభోద్ధటముగ( దోడ్చడి రధిపా ! 324 
ప్రతిపదార్థం: వృకోదరు(డు= భీముడు; నిలుమునిలుము+అని= ఆగుము ఆగుమని; తమ ००९5 నిలిపి= తమ 
సేనలను ఆపి; నీ బలములపైన్‌= నీ సైన్యాలపై; కవిసెన్‌= దూకాడు; ధృష్టద్యుమ్న+ఆదులు= ధృష్టద్యుమ్నుడు మొదలైనవారు; 
తలకొని= పూని; సంరంభ+ఉద్భటముగన్‌= ఉత్సాహం విజృంభించగా; తోడ్సడిరి+అధిపా!= సహాయపడ్డారు రాజా! 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! భీముడు తమ సేనలను ఆపి నీ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నాదులు 
విజృంభించిన ఉత్సాహంతో అతడికి అండగా నిలిచారు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 281 


క వారల వడి కోర్వక య । కౌరవ సైన్యంబు దెరల( గర్జు(డు దర్ప 
స్పారత क्च నిలిపి యు । దారగతిన్‌ వైరిరథికతతి మార్మొనియెన్‌. 325 


ప్రతిపదార్థం: వారలవడికిన్‌+ఓర్వక= ఆ సేనలధాటికి నిలువలేక; ఆ+కౌరవసైన్యంబు తెరలన్‌= కౌరవసైన్యం చెదరగా; 
కర్ణుడు; దర్పస్సారతన్‌+అదల్భి నిలిపి= గర్వంయొక్క అతిశయంతో (వారిని) గద్దించి ఆపి; ఉదారగతిన్‌= గొప్పగా; వైరి 
£2 (= {sie 
రథికతతిన్‌ మార్కొనియెన్‌= శ(త్రువీరుల సమూహాన్ని ఎదుర్కొన్నాడు. 


తాత్సర్యం: పాండవసైన్యం ధాటికి కౌరవసైన్యం నిలువలేకపోగా, उदू గర్యాతిశయంతో గద్దించి వారిని ఆపి, 

గొప్పగ వైరి వీరులసమూహాన్ని ఎదుర్కొన్నాడు. 

వ. _ అతనికి బాసటయై యడరిన యశ్వత్తామచేతం బలువురు పాంచాలురు వొలిసిరి; కృష్ణుండు గ్రీడికిం 
బాండ్యమహీపతి సమయుట సూపి సమీరనందన కర్ణాదులగు నిరువా(గు రథధికుల పరాక్రమంబును 
వేటువేట నిరూపించి చూపిన నతండును రథంబు మన సేనలోనికి బోవనిమ్మనిన నచ్యుతుం డట్లు చేయ 
నుబ్బిన పాండవానీకంబునకును రాధేయ గురుపుత్రుల రభసంబునం ठकं మనమొనకును సంకుల సమరం 
బయ్యె; నం దాకర్ణునకు ధృష్టద్యుమ్నునకుం బరస్పర శరకర్తనంబును నితరేతర చ్చత్రకేతుఖండనంబును 
నన్యోన్య వర్మ విదారణంబును మిథశ్శరీర పాతనంబును నగు సంగ్రామంబు సెల్లె; నట్టియెడ నా 
సూతనందనునకుం దలకడచి గురునందనుండు ద్రుపదనందనుం గవిసి 'బ్రహ్మఘ్ము! నిలు నిలు; మేను 


~~ 


గలుగ నెట్టు బ్రదికెదివని పలికి వెండియు. 326 


ప్రతిపదార్థం: అతనికిన్‌ బాసట ఐ అడరినన్‌= కర్గుడికి అండగా నిలిచి విజృంభించిన; అశృత్తామ చేతన్‌= అశ్వత్తామచేత; 
పలువురు పాంచాలురు పొలిసిరి= చాలామంది పాంచాలవీరులు హతమైనారు; కృష్ణుండు= కృష్ణుడు; (క్రీడికిన్‌= అర్జునుడికి; 
పాండ్యమహీపతి= పాండ్యరాజు; సమయుట చూపి= మరణించటం చూపి; సమీరనందన కర్ణాదులు+అగు= భీముడు, కర్ణుడు 
మున్నగు; ఇరువాగు రథికుల పరా(క్రమంబును= రెండుపక్షాల వీరుల శౌర్యాన్ని; 56००369 నిరూపించి చూపినన్‌= విడమరిచి 
చెప్పగా; అతండును= అర్జునుడు; రథంబు మనసేనలోనికిన్‌ పోవన్‌+ఇమ్ము+అనినన్‌= రథాన్ని మన సైన్యం మధ్యకు 
తీసికొనివెళ్ళుము అనగా; అచ్యుతుండు+అట్టు చేయన్‌= కృష్ణుడు అట్లా చేయగా; ఉబ్బిన పాండవ+అనీకంబునకును= 
పొంగిపోయిన పాండవ సైన్యానికీ; రాధేయ గురుపుత్రుల రభసంబునన్‌= కర్ణ అశ్వత్తామల ఉత్సాహంతో; పేర్చిన మన 
మొనకును= అతిశయించిన మన సైన్యానికీ; సంకుల సమరంబు+అయ్యెన్‌= తీవ్రయుద్దం సాగింది; అందున్‌+ఆ కర్టునకున్‌, 
ధృష్టద్యుమ్నునకున్‌= ఆ యుద్దంలో కర్గుడికీ, ధృష్టద్యుమ్నుడికీ; పరస్పర శరకర్తనంబునున్‌= ఒకరి బాణాలను ఇంకొకరు 
ఖండించటం; ఇతరేతర+ఛ[త, కేతు; ఖండనంబునున్‌= ఒకరి ఛ(త్రధ్వజాలను మరొకరు ఖండించటం; అన్యోన్యవర్మ 
విదారణంబును= ఒకరి కవచాన్ని మరొకరు భేదించటం; మిథః శరీరపాతనంబునున్‌= పరస్సర దేహాలను పడవేయటం; అగు 
సంగ్రామంబు+చెల్లెన్‌= అయినట్టి యుద్దం కొనసాగింది. అట్టి ఎడన్‌= ఆ సమయంలో; ఆ సూతనందనునకున్‌+తలకడచి= 
ఆ కర్గ్షుడిని దాటి; గురునందనుండు= అశృత్తామ; (దుపదనందనున్‌+కవిసి= ధృష్టద్యుమ్నుడిని తాకి; (బ్రహ్మఘ్న!= (బ్రాహ్మణహంతా!; 
నిలు నిలుము= ఆగుము; ఏను కలుగన్‌= నేనుండగా; ఎట్టు (బ్రదికెదవు?= ప్రాణాలతో ఎట్టా జీవిస్తావు?; అని పలికి 
వెండియున్‌= అని ఇంకా. 


తాత్సర్యం: అశ్వత్థామ కర్గుడికి బాసటగా నిలిచి పలువురు పాంచాలవీరులను హతమార్చాడు. కృష్ణుడు అర్ష్జునుడికి 
పాండ్యరాజు మరణాన్ని గురించి, భీముడు, కర్లుడు మొదలైన ఇరుపక్షాల వీరుల బలాబలాలగురించి చెప్పగా, 


282 శ్రీమదాంధ్ర మహాభారతము 
అర్జునుడు రథాన్ని మనాసైన్యం మధ్యకు (అంటే కౌరవసైన్యం మధ్యకు) తీసికొనివెళ్ళుమని కోరాడు. అర్జునుడిని 
చూచి పాండవ సైన్యం, కర్ణ అశ్చత్తామలను చూచి కౌరవసైన్యం పొంగిపోయి తీవ్రంగా తలపడ్డాయి. కర్ణ ధృష్టద్యుమ్నుల 
మధ్య పరస్పరం బాణాలు వేసికొని ఛత్ర, ధ్వజాలను, కవచాలను ఖండించుకొని దేహాలను గాయపరచుకోవటం 
వంటి యుద్దం జరిగింది. అంతలో అశ్వత్థామ కర్గుని దాటి ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొని బ్రాహ్మణహంతా! నే 
నుండగా నీవు ప్రాణాలతో ఎట్లా బయటపడగలవు?' అని పలికి, ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం.) 
క, మాతండ్రియెడం జేసిన । పాతకముకతంబు గా(గ( బాంచాల छु 

ష్టా! తునిమెద నిను నరు( డిట । కేతేరకయున్న( బాటి కీవు నిలిచినన్‌.' 327 


ప్రతిపదార్థం: పాంచాల నికృష్ణా!= నీచుడవైన పాంచాలుడా!; మా తండ్రి ఎడన్‌+చేసిన పాతకము= నా తం(డ్రిఅయిన 
ద్రోణుడిపట్ట నీవుచేసిన పాపం; కతంబుకా(గన్‌= కారణంగా; నరు(డు+ఇటకున్‌+ఏతేరక+ఉన్నన్‌= అర్జునుడు ఇటకు 
రాకుంటే; ఈవు పాణుక నిలిచినన్‌= నీవు పారిపోకుండా ఉంటే; నినున్‌ తునిమెదన్‌= నిన్ను చంపుతాను. 


తాత్సర్యం: నీచుడవైన ఓ ధృష్టద్యుమ్నా! అర్జునుడు ఇటకు రాకుండా, నీవు పారిపోకుండా ఉంటే నీవు మా తండ్రి 
పట్ల చేసిన పాపానికి నిన్ను చంపకుండా వదిలిపెట్టను. 
त €> 
వ. అనిని ధృష్టద్యుమ్ముం డతని కిట్లనియె. 328 
ప్రతిపదార్థం: అనన్‌+విని= छ्यु మాటలు విని; ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు; అతనికిన్‌+ఇట్టు+ అనియెన్‌= 
అతడితో ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: అశ్వత్తామ మాటలకు ధృష్టద్యుమ్నుడు అతడితో ఇట్లా అన్నాడు: 
క 'మీ తండ్రి ५०९8 నటికిన । హేతియ నీ కొటికు నునిచితిపుడ నటుకుదున్‌ 
నీ తులువపలుకులకు నీ । డై తోచిన యుత్తరంబు నదియ దురాత్తా!' 329 


ప్రతిపదార్థం: దురాత్మా!= నీచుడా!; మీ తండ్రి కుణీకి నటికిన= మీ తండ్రి అయిన ద్రోణునిమీదికి ఉరికి నరికిన; 
హేతియ= ఖడ్గాన్నే; నీ కొఖుకున్‌+ఉనిచితిన్‌= నీ కొరకు దాచిపెట్టాను; ఇపుడ నణుకుదున్‌= ఇప్పుడే నిన్ను చంపుతాను; నీ 
తులువ పలుకులకును= నీ కుత్సితవాక్కులకు; ఈడై తోచిన ఉత్తరంబున్‌+అదియ= సరియైన సమాధానం అదే. 


తాత్సర్యం: “ఓ దురాత్ముడా! నీ తండ్రి (ద్రోణుడి తలను సరికిన कलत) నీ కొరకు కూడా దాచాను. ఇప్పుడే నిన్ను 
చంపుతాను. నీ కుత్సితపు మాటలకు సరి అయిన సమాధానం అదే”. 

వ. అని యంత నిలువక. 330 
తాత్సర్యం: అని అంతటితో ఆగక. 


తే. “వినుము బ్రహ్మఘ్యు( డన నీకు జనునె? బ్రాహ్మ । ఇ బ్రువఘ్ము(డ నై సమునృతి వహించు 
నన్ను( గిల్టిషపరు( డను నిన్ను జనకు । కడకు( బుచ్చెద వేగిరపడక ९०००." 331 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 283 
ac] 

ప్రతిపదార్థం: వినుము; (బ్రహ్మఘ్ను(డు+అనన్‌ నీకున్‌+చనునె?= నన్ను (బ్రాహ్మణ హంతవనటం నీకుతగునా?; (బ్రాహ్మణ 
(బ్రువఘ్ను(డను+ఐ= (బ్రాహ్మణుడు గాకపోయినా, (బ్రాహ్మణుడనని చెప్పుకొంటున్న వాడిని సంహరించినవాడనై; సమున్నతి 
వహించునన్నున్‌= ఆధిక్యం పొందిన నన్ను; కిల్బిషపరు(డు+అను నిన్నున్‌= పాపాత్ముడవని పలికే నిన్ను; జనకుకడకున్‌+ 
పుచ్చెదన్‌= నీ తం(డ్రివద్దకు పంపిస్తాను; వేగిరపడక నిలుము= తొందరపడక నిలబడుము. 


తాత్సర్యం: నన్ను (బ్రహ్మఘ్నుడనటం నీకు తగునా? (బ్రాహ్మణుడు గాకపోయినా బ్రాహ్మణుడనని చెప్పుకొంటున్న 
వాడిని సంహరించిన గొప్పువాడినైన నన్ను పాపాత్ముడనంటున్నావు. నిన్ను చంపి నీ తం[(డ్రివద్దకు పంపిస్తాను. 
తొందరపడకు.” 


విశేషం: ३१९७८८० అవలంబించిన (ద్రోణాచార్యుడు (బ్రాహ్మణుడు కాడని, (బ్రాహ్మణ(బ్రువుడు మాత్రమేనని, అతడిని 
సంహరించటం పాపం కాదని ధృష్టద్యుమ్నుడు తనను సమర్ధించుకొన్నాడు. 


వ. అనియె నట్లయ్యిరువురు నొండొరులం బరుషంబులు పలికి తలపడి వియత్తలంబు విశిఖ శిఖా 
కలాపంబులం గప్పిరి రాధేయుండు యుధామన్యు నుత్త్ర మౌజో ద్రౌపదేయ శైనేయులను మటియుం 
జేయంగల పాండవ పాంచాల యోధులను బొదివి భండనంబు సేయుచుండె; నా ధృష్టద్యుమ్ముండు 
గురుపుత్రు కోదండంబు దుండంబులు సేసినం గుపితుండై యొండు విల్లుగొని యవ్వీరుండు. ౩3౩2 


ప్రతిపదార్థం: అనియెను= అన్నాడు; అట్ల్టు+ఆ+ఇరువురున్‌= ఆ విధంగా ఇద్దరూ; ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; పరుషంబులు 
పలికి= నిందించుకొని; తలపడి= పోరాడి; వియత్తలంబు= ఆకాశాన్ని; విశిఖ, శిఖా, కలాపంబులన్‌+కప్పిరి= బాణజ్వాలా 
సమూహంతో కప్పారు; యుధామన్యున్‌+ఉత్తమౌజున్‌+(ద్రౌపదేయ, శైనేయులను= యుధామన్యుడు ఉత్తమౌజుడు ఉపపాండవ 
శిని వంశీయులను; మణీయున్‌= ఇంకనూ; చేయన్‌+కల పాండవ, పాంచాల యోధులను= ఇంకా బలశాలురైన పాండవ, 
పాంచాలవీరులను; రాధేయుండు= కర్గుడు; పొదివి భండనంబు చేయుచుండెన్‌= తాకి యుద్దం చేయసాగాడు; ఆ 
ధృష్టద్యుమ్నుండు= & ధృష్టద్యుమ్నుడు; గురుపు(తు కోదండంబు= అశృత్తామ విల్లును; తుండంబులు+చేసినన్‌= ముక్కలు 
చేయగా; ఆ+వీరుండు= అశ్వత్థామ; కుపితుండు+ఐ= కోపించి; ఒండు విల్లుకొని= మరొక విల్లు తీసికొని, 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు ఆ నధంగా అనగా ఆ యిద్దరూ ఒకరినొకరు నిందించుకొంటూ బాణ పరంపరలతో 
ఆకాశాన్ని కప్పారు. యుధామన్యు ఉత్తమౌజులను, ఉపపాండవ శైనేయులను, పాంచాల పాండవ వఏరులను కర్గుడు 
ఎదుర్కొని యుదం చేశాడు. ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామ విలును విరువగా అతడు కోపించి వేరొక విలును కొని. 

> €> [न ८2 ౧ “~ 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క సూత తురంగ స్యందన । కేతన చాపములు నణికి కేలిమెయిన్‌ ను 
ర్థైతొరయగ నేసెం 6962 । నాతత శక్తియును గదయు నత డెత్తంగన్‌, 333 


ప్రతిపదార్థం: సూత తురంగ స్యందన కేతన చాపములు నటికి= సారథిని, గుర్రాలను, రథాన్ని, ధ్వజాన్ని, ధనువును నరికి; 
ఆతత శక్తియును గదయును= పొడవైన బల్లెమును, గదను; అతడు+ఎత్తంగన్‌= ధృష్టద్యుమ్నుడు చేబట్టగా; తోడ్లోన్‌= 
వెంటనే; కేలిమెయిన్‌= అవలీలగా; నుగ్గు+ఐ తొరయగన్‌+ఏసెన్‌= అవి చూర్లమయ్యేటట్టుగా బాణాలు వేశాడు. 


284 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడి సారధిని, రథాన్ని, అశ్వాలను, ధ్వజాన్ని, ధనువును ఖండించి, అతడు గద, బల్లెములు 
తీసికొనగా వాటిని కూడా అవలీలగా (త్రుంచివేశాడు. 


వ. అప్పాంచాలోత్తముండు వాలునుం బలుకయుం గొని కవియం గడంగిన నవియును దుమురు సేసి పె 
ల్లేసి పడకున్న నశ్వత్థామ వేగిరపడి వెబి(గందుచు( జేతి బాణాసనంబు విడిచి కృపాణంబు గొని 
భుజంగంబు దెస కడరు విహంగపతి విధంబున( జనుట సూచి సవ్యసాచితో శౌరి ధృష్టద్యుమ్నుండు 
గురుపుత్రు బారింబడియెం గావవలయు ననుచు నద్దిక్కు సూపిన నతండు సత్వరుండై యవ్వీరుం డా 
ద్రుపదపుత్రుం గవిసిన కొలంది( గ్రూరంబు లగు నారాచంబులు గుప్పించి నొప్పించిన నమ్మహీసురవరుం 
డయ్యుత్సాహంబు వదలి మరలి యరదంబున కరుగ సహదేవుండు దన తేరిపైకి నప్పార్షతుం దిగిచికొని 
తొలంగం గొనిపోయె నక్కుంభసంభవ సంభవుం డగ్గాండీవి మార్క్మొని పెనంగి బెట్టిదంబుగాC గనుకనిం 
దా(కి యతండు నాటిన సునిశిత శరంబున సోలె; సారథి రథం బొండు వలనికిం దోలె నర్జునుం డట్లు 
నిజసేనానాథు రక్షించి ద్రౌణి మదం బడ(గించుట గనుంగొని కౌంతేయ సైనికులు సింహనాదంబులు 
సేయ నక్కడ నిస్సాణాదుల నాదం బెసంగి నింగి నిండిన. 334 


ప్రతిపదార్థం: ఆ+పాంచాల+ఉత్తముండు= ఆ ధృష్టద్యుమ్నుడు; వాలునున్‌+పలుకయున్‌+కొని= కత్తి డాలు గైకొని; కవియన్‌+ 
కడంగినన్‌= యుద్దానికి పూనుకొనగా; అశృత్తామ; అవియును తుమురుచేసి= వాటిని కూడా పొడిగాచేసి; పెల్టు+ఏసి పడకున్నన్‌= 
పెక్కుబాణాలు వేసినా చలించనందువలన; వేగిరపడి వెజు(గు+అందుచున్‌= భయంతో త్వరపడి; చేతిబాణాసనంబు విడిచి= 
చేతిలోని విల్లును వదలి; కృపాణంబు కొని= ఖడ్డాన్ని పూని; భుజంగంబు దెసకున్‌+అడరు= పాము లున్న వైపునకు వెళ్ళు; 
విహంగపతి విధంబునన్‌= గరుత్మంతుడి వలె; చనుట చూచి= వెళ్ళగా చూచి; సవ్యసాచితోన్‌= అర్జునుడితో; శౌరి= కృష్ణుడు; 
ధృష్టద్యుమ్నుండు; గురుపుత్రు బారిన్‌+పడియెన్‌= అశృత్తామ చేతిలో చిక్కాడు; కావవలయును+అనుచున్‌= కాపాడాలి 
అంటూ; ఆ+దిక్కు చూపినన్‌= ఆ వైపు చూపగా; అతండు సత్వరుండు+ఐ= అర్షునుడు వేగిరంగా; ఆ+వీరుండు= ఆ 
అశృత్తామ; ఆ (ద్రుపద పు(త్రున్‌+కవిసిన కొలందిన్‌= ధృష్టద్యుమ్మ్నుడిని తాకినకొద్దీ; (క్రూరంబులు+అగు నారాచంబులు 
గుప్పించి= వాడి అయిన బాణాలు వేసి; నొప్పించినన్‌= బాధించగా; ఆ+మహీసురవరుండు= ఆ అశృత్తామ; ఆ+ఉత్సాహంబు 
వదలి= పూనిక మాని; మరలి అరదంబునకున్‌+అరుగన్‌= వెనుదిరిగి రథంమీదికి వెళ్ళగా; సహదేవుండు= సహదేవుడు; ఆ 
పార్షతున్‌= ఆ ధృష్టద్యుమ్నుని; తన తేరిపైకిన్‌= తన రథంమీదికి; తిగిచికొని= లాగికొని; తొలంగన్‌+కొనిపోయెన్‌= అక్కడినుండి 
తీసికొనివెళ్ళాడు; ఆ+కుంభసంభవ, సంభవుండు= అశృత్తామ; ఆ+గాండీవిన్‌ మార్కొని పెనంగి= అర్జునుడిని ఎదుర్కొని 
పోరి; బెట్టిదంబుగాన్‌+కనుకనిన్‌+తాకి= తీవ్రంగా సంభ్రమంతో తాకి; అతండు నాటిన= అర్యునుడు వేసిన; సునిశిత 
శరంబునన్‌= పదునైన బాణంతో; సోలెన్‌= పడిపోయాడు; సారథి= అశ్వత్తామ రథసారథి; రథంబు+ఒండు వలనికిన్‌+తోలెన్‌= 
రథాన్ని వేరొకవైపు తరలించాడు; అర్జునుండు+అట్లు, నిజసేనా నాథు రక్షించి= అర్జును డావిధంగా తమ సేనాపతిని కాపాడి; 
ద్రౌాణిమదంబు+అడంగించుట కనుంగొని= అశృత్థామ గర్వాన్ని అణచటం చూచి; కౌంతేయ సైనికులు= పాండవసైనికులు; 
సింహనాదంబులు+చేయన్‌= బిగ్గరగా అరవగా; అక్కడన్‌= ఆ (ప్రదేశంలో; నిస్సాణ+ఆదుల నాదంబు+ఎసంగి= తప్పెటలు 
మొదలైన యుద్దవాద్యాల ధ్వనులు వ్యాపించి; నింగి నిండినన్‌= గగనభాగం నిండగా. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు కత్తి, డాలు గైకొని రాగా అశ్వత్తామ వాటిని కూడ ఖండించాడు. అనేక బాణాలు వేసినా 
లొంగని అతడిపైకి ధనుస్సును వదలి పాములపకి దూకి వచ్చే గరుడుడి వలె ఖడ్గంతో విజృంభించాడు. కృష్ణుడు, 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 285 


ధృష్టద్యుమ్నుడు అశృత్తామ బారినపడ్డాడు రక్షించుమని అర్జునుడికి చెప్పగా కూరబాణాలు వేసి అతడు అశ్వత్తామను 

నొప్పించాడు. దానికి తట్టుకొనలేక © ख రథంపైకి వెళ్ళగా, సహదేవుడు ధృష్టద్యుమ్నుడిని తన రథంమీదికి 

లాగికొని (ప్రక్కకు తీసికొని వెళ్ళాడు. అశ్వత్థామ అర్హునుడిని ఎదుర్కొని అతడి బాణానికి మూర్భపడిపోగా సారధి 
2 [1 

రథాన్ని మరలించాడు. అశ్వత్థామ గర్వాన్ని అణచి తమ సేనాధిపతిని కాపాడిన అర్జునుడిని చూచి పాండవ 

సైనికులు సింహనాదాలు చేశారు. యుద్దవాద్యధ్వనులు గగనభాగం నిండాయి. 


విశేషం: అలం: ఉపమ. 


తే, సూతసుతు(డు ధనంజయు( జూచి రోష । కలుషితాక్షు( @ ९९८८८ దల(చె నపుడు 

తత్‌క్షణమున సంశప్తక తతియు( దోంచె; । రెండు గని యిట్టు లనియె నా క్రీడి హరికి. 335 
ప్రతిపదార్థం: సూతసుతు(డు= కర్గుడు; ధనంజయున్‌ చూచి= అర్జునుడిని చూచి; రోష కలుషిత+అక్షుడు+ఐ= (క్రోధంచేత 
ఎర్రబడిన కనులు కలవాడై; తలపడన్‌ తలయెన్‌+అపుడు= అతడితో యుద్దానికి, సిద్దమైనాడు; తత్‌క్షణమునన్‌= అప్పుడే; 
సంశప్తక తతియున్‌+తోణెన్‌= (త్రిగర్తవీరులు కూడా గోచరించారు; రెండున్‌+కని= వాళ్ళను ఇరువురిని చూచి; ఆ ్రీడి= 
అర్జునుడు; హరికిన్‌= కృష్ణుడితో; ఇట్టులు+అనియెన్‌= ఇట్లా అన్నాడు: 


తాత్సర్యం: కర్ణుడు (క్రోధపూరితుడై అర్జునుడితో యుద్దానికి సిద్దమైనాడు. అప్పుడే (త్రిగర్తవీరులు కూడా ముందుకు 

వచ్చారు. వాళ్ళను ఇద్దరినీ చూచి అర్షునుడు కృష్ణుడితో ఇట్లా అన్నాడు: 

వ. 'కర్ణుండు మనల మార్మొనం గడంగెడు సంశప్తకులు గ్రుమ్మజిం బొదివిరి; కర్ణుచేతం దగులుపడితిమేని 
సంశప్తకుల కోహటించిన వార మగుదుము వారల దిక్కు దేరు పోవనిమ్ము. 336 

ప్రతిపదార్థం: కర్ణుండు= కరుడు; మనల మార్కొనన్‌+కడంగెడున్‌= మనలను ఎదుర్కొనటానికి పూనుకొన్నాడు; సంశప్తకులు= 

త్రిగర్తీయులు; (క్రుమ్మణన్‌+పొదివిరి= తిరిగి చుట్టుముట్టారు; కర్గుచేతన్‌+తగులుపడితిమి+ఏనిన్‌= उदू చేతిలో పడితే; 


సంశప్తకులకున్‌; ఓహటించినవారము+అగుదుము= ఓడిపోయినవారం అవుతాం; వారల దిక్కు తేరుపోవన్‌+ఇమ్ము= రథం 
వాళ్ళవైపు పోనిమ్ము. 


తాత్సర్యం: “ఒకవైపు కర్ణుడు, మరొకవైపు సంశప్తకులు తలపడబోతున్నారు. కర్గుడిని ఎదుర్కొంటే, సంశప్తకులకు 
ఓడినవారం అవుతాం కాబట్టి ముందు వారివైపు తేరు పోనిమ్ము. 
చ. అనవిని యట్ల చేసి నత డర్లును( డా రిపుకోటి ముట్టి యే 

పున నుఖుమాడుచుండె( గురుభూవర! యప్పడు ధర్మసూతనం 

దనులు సముద్దతిం గడ(గ దందడి క్రొత్తగ వారి సేనయున్‌ 

మన మొనయం బెనంగె నుపమా రహితంబగు విక్రమంబునన్‌. 337 
ప్రతిపదార్థం: కురుభూవర!= ధృతరాష్ట్ర మహారాజా!; అన విని= అర్జునుడి మాటలు విని, అతడు= ఆ కృష్ణుడు; అట్టచేసెన్‌= 


అట్లాగే చేశాడు. అర్షునుడు+ఆ, రిపుకోటిన్‌, ముట్టి= అర్జునుడు ఆ శత్రువులను తాకి; ఏపునన్‌, నుణుమాడుచుండెన్‌= 
దర్పంతో నుగ్గుచేయసాగాడు; అప్పుడు; ధర్మసూతనందనులు= ధర్మరాజు, కర్ణుడు; సముద్దతిన్‌+కడ(గన్‌= ఉత్సాహంతో 


286 శ్రీమదాంధ్ర మహాభారతము 


తలపడగా; వారిసేనయున్‌ మన మొనయున్‌= వారి సైన్యం, మన సైన్యం; ఉపమారహితంబు+అగు విక్రమంబునన్‌= సాటిలేని 
పరాక్రమంతో; దందడి (క్రొత్తగన్‌= యుద్దం అపూర్వంకాగా; పెనంగెన్‌= పోరు సలిపాయి. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! అర్జునుడి మాటలు విని, కృష్ణుడు సంశప్తకులవైపు రథం మరల్చాడు. అర్జునుడు 
శత్రువులను నుగ్గు చేయసాగాడు. అప్పుడు కర్గుడు, ధర్మరాజు తలపడగా ఇరుసేనలూ పరా(క్రమంతో అపూర్వరీతిలో 


>) ८० భించాయి. 


ఉ. సంగర మేను బెక్కు దివసంబులు సూచితి( గాని యెప్టు నా 

భంగి మునుంగ దచ్చెరువుపాటున( జిత్తము వోరు చున్మియో 

త్రుంగుచు నున్మియో యెటు(గ దూలక ८०००८ २१०९०२८ గూలు సే 

నాంగములందు ® ०८०८ గలహంబు మహోగ్రత యేమి సెప్పుదున్‌! 338 
ప్రతిపదార్థం: ఏను= నేను; సంగరము= యుద్దం; పెక్కు దివసంబులు చూచితిన్‌+కాని= ఎన్నో రోజులు చూచాను కాని; 
नेऽ ఎప్పుడూ; ఆ భంగిన్‌= ఆ విధంగా; చిత్తము= మనసు; అచ్చెరువుపాటునన్‌= ఆశ్చర్యంతో; మునుంగదు= 
మునుగలేదు; అందున్‌+ఇందున్‌= రెండు పక్షాలలోనూ; సేనా+అంగములు= రథ, గజ, తురగ, పదాతులు; పోరుచున్‌+ఉన్కియో= 
పోరుతున్నాయో; (త్రుంగుచున్‌+ఉన్కియో= నశిస్తున్నాయో; ०6००८१5 = తెలియటంలేదు; తూలక= తొలగకుండా; 
సైపయిన్‌+(క్రమ్మున్‌= మీదిమీదికి శృత్రుసైన్యాన్ని (క్రమ్ముతాయి; కూలు= పడిపోయాయి; కలహంబు మహా+ ఉగ్రత= ఆ 
యుద్దతీవ్రతను; ఏమి చెప్పుదున్‌!= ఏమని చెప్పాలి? 


తాత్సర్యం: ఎన్నో రోజులు యుద్ధాన్ని చూచానుగాని, ఎప్పుడూ ఆ విధంగా నా మనస్సు ఆశ్చర్యంతో మునుగలేదు. 
చతుర్విధ సేనాంగాలు ఇరుపక్షాల్లో పోరాడుతున్నాయో, నశిస్తున్నాయో నా కర్ణంకాలేదు. వెనుకాడకుండ ఒకదాని 
నొకటి (క్రమ్ముకొంటున్నాయి. పడిపోతున్నాయి. ఆ యుద్దతీవ్రతను ఏమని చెప్పేది? 

> 


४2८८ పాంచాల సైన్యంబు దైన్యంబు నొందించి విజృంభించుట (సం.8-57-1 (కుంభ)) 


తే. అందు(బాంచాల వీరుల నశ్వసూత । రథ సమేతంబుగా నంగరాజు దర్ప 

మెస(గ నేవుర( బదువుర నేడ్వురను మ । హాస్య మార్గణముల( దునుమాడె నధిప! 339 
ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా!; అంగరాజు= కర్ణుడు; దర్పము+ఎస(గన్‌= గర్వమొప్పగా; అందున్‌= ఆ 
యుద్దంలో; పాంచాలవీరులను= పాంచాలవీరుల్ని; ఏవురన్‌+పదువురన్‌+ఏడ్వురన్‌= ఐదుగురిని, పదుగురిని, ఏడుగురిని; 
అశృసూతరథ సమేతంబుగాన్‌= అశ్వాలు సారథి రథములతో కూడా మహా+ఆస్యమార్గణములన్‌= గొప్పముఖాలు గల 
బాణాలతో; తునుమాడెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ఆ యుద్దంలో కర్గుడు పరా(క్రమాతిశయంతో పాంచాలవీరులు పలువురిని 


छक సారథులతో సహా విశాలముఖ బాణాలతో వధించాడు. 
క్ర పదపడి పాండవ యోధు । 625885८ బెనుదుంగ మడువులో గజపతి యు 


న్మదవృత్తి( గేలిసలుపు ప । గిది నాత(డు పోరె సురలు కీర్తన సేయన్‌. 340 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 287 
82 

ప్రతిపదార్థం: పదపడి= తర్వాత; పాండవ యోధులు+పొదిలినన్‌= పాండవవీరులు చుట్టుముట్టగా; పెనుతుంగ మడువులో= 
పెద్ద పొడవైన కొలనులో; గజపతి= గజరాజు; ఉన్మదవృత్తిన్‌= ఉన్మాదంతో; కేలిసలుపు పగిదిన్‌= |క్రీడించేవిధంగా; సురలు 


కీరన+చేయన్‌=- దేవతలు పొగడునటుగా; ఆతడు పోరెన్‌= కరుడు యుద్దం చేశాడు. 
op © [न्न्‌ 


har.) 


తాత్సర్యం: పాండవయోధులు తనపైకి రాగా, కర్ణుడు మదగజం పెద్దకొలనులో కీడించేవిధంగా దేవతలు 
(ప్రశంసించగా రణవిహారం చేశాడు. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అట్టియెడ. 341 
తాత్సర్యం: ఆ సమయంలో. 


చ. ద్రుపద తనూజులుం గవలు ద్రోవది పుత్రులు శౌరితమ్ము(డుం 

గుపితమనస్ములై బలుపు 6१९९८ దాకి; రతం డదల్లి యు 

గ్రపు రభసంబునన్‌ శరపరంపరలం ००८८९०७८ గౌరవా 

ధిపు హృదయంబు మోదమునం( దేల(గ నందటి యంగకంబులన్‌. 342 
ప్రతిపదార్థం: (ద్రుపద తనూజులున్‌= పాంచాలురు; కవలు= నకుల సహదేవులు; (ద్రోవది పుత్రులు= ఉపపాండవులూ; శౌరి 
తమ్ము(డున్‌= సాత్యకియూ; కుపితమనస్కులు+ఐ= కోపించిన మనస్సుకలవారై; బలుపు+కోల్తలన్‌+తా(కిరి= బలంతో 
ఎదురుగా నిలచి తాకారు; అతండు= కర్ణుడు; అదల్ఫి= వారిని అడ్డగించి; కౌరవ+అధిపుహృదయంబు= దుర్యోధనుడి చిత్తం; 
మోదమునన్‌+తేల(గన్‌= ఆనందంలో తేలగా; ఉ(గ్రపు రభసంబునన్‌= భయంకర సం(భ్రమంతో; అందజ అంగకంబులన్‌= 
అందరి అవయవాలలో; శరపరంపరలన్‌+పర(గించెన్‌= బాణాలవరుసను కురిపించాడు. 


తాత్సర్యం: పాంచాలనీరులు, నకుల సహదేవులు, ఉపపాండవులు, సాత్యకి ఆ(గ్రహించి తన ఎదురుగా अ+) 
బలంతో తలపడగా కర్టుడు వారి అంగాలలో బాణపరంపరలు నాటి దుర్యోధనుడికి ఆనందం కలిగించాడు. 


వ. వారలపై నక్కురుభూనాథుం డేను(గు కయ్యంబునకు వెరవు గల కళింగ వంగాంగ మగధ సుహ్మపాంద్రాది 
దేశంబుల బలంబులం గవియించిన నవి తదీయ చతురంగ బలంబుల మట్టి మల్లాడి చిత్రవధ విహారంబు 
సలుప నగ్గజ ప్రధాన సేన లగ్గలికం జించి చెండాడుచు నా దండి మగలును జేకితాన ప్రభద్రకులును 
రౌద్రరసంబునం బెన(చిన( గనుంగొని మదంబునం బొదలి యొత్తరించి యురవడించిన. 343 


ప్రతిపదార్థం: ఆ+కురు భూనాథుండు= దుర్యోధనుడు; ఏనుగు కయ్యంబునకున్‌+వెరవుకల= గజయుద్దంలో ఆరితేరిన; 
కళింగ వంగ+అంగ మగధ సుహ్మపౌం|(డ్ర+ఆది దేశంబుల బలంబులన్‌= కళింగ వంగ అంగ మగధ సుహ్మపౌం(డ్ర దేశాల 
సైన్యాలను; వారలపైన్‌= శత్రువులపై; కవియించినన్‌= పురికొల్పగా; అవి= ఆ సైన్యాలు; తదీయ చతురంగ బలంబులన్‌= 
వారి సేనాంగాలను; మట్టి మల్హాడి= తీవ్రంగా పెనుగులాడి; చిత్రవధ విహారంబు సలుపన్‌= చిత్రవధ చేయగా; ఆ+గజ(ప్రధాన 
సేనలు= వారి గజసైన్యాలు; అగ్గలికన్‌+చించి చెండు+ఆడుచున్‌= అతిశయంతో చీల్చి చెండాడుతూ; ఆ దండిమగలును= 


288 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ పాండవవీరులును; చేకితాన (ప్రభ[ద్రకులును= చేకితానుడు, (ప్రభ[ద్రకుడును; రౌ(ద్రరసంబునన్‌+పెన(చినన్‌= (క్రోధావేశంతో 
పోరాడగా; కనుంగొని= చూచి; మదంబునన్‌+పొదలి= మదంతో ఉప్పొంగి; ఒత్తరించి ఉరవడించినన్‌= ఆ(క్రమించి వేగిరంపగా. 


తాత్సర్యం: దుర్యోధనుడు గజసైన్యంతో కూడిన కళింగ, అంగ, వంగ, మగధ, పౌండ్రక, సుహ్మదేశ వీరులను 
పాండవులపైకి పురిగొల్పగా, వారు పాండవసేనలోని చతురంగాలను (త్రొక్కి చిత్రవధ చేస్తూ చెండాడారు. పాండవ 
యోధులు చేకితాన ప్రభద్రకులు (క్రోధంతో ఎదుర్కొనగా ఆ గజసైన్యాలు మదంతో ఉప్పొంగి వారిని ఆ(క్రమించి 
సం(భ్రమం కలిగించాయి. 


శా. _ వంగాధీశు( గరీంద్రుతో నడ(గ గర్వస్పూర్తి శైనేయు డే 

యం గేలీగతి మాద్రి లేంగొడుకు పొండ్రాధీశ్వరుంగిట్టి యా 

భంగిం గూల్ప( దదగ్రజుం డటుల దర్పం బొప్ప సుహ్మాధి నా 

థుం 69८०६००८ ద్రుంప నేచె( గరటిస్తోమంబు లంతంతకున్‌. 344 
ప్రతిపదార్థం: శైనేయు(డు= సాత్యకి; వంగాధీశున్‌= వంగరాజును; కరి+ఇం(ద్రుతోన్‌+అడ(గన్‌= గజడ్రేష్టంతోపాటు అణచుతూ; 
గర్వస్ఫూర్తిన్‌= గర్వం ఒప్పగా; ఏయన్‌= బాణాలు వేయగా; మాద్రి లేత+కొడుకు= సహదేవుడు; కేలీగతిన్‌= అవలీలగా; 
పౌండ్ర+అధీశ్వరున్‌+కిట్టి= పౌం(డ్రరాజును సమీపించి; ఆ భంగిన్‌+కూల్చన్‌= ఆ విధంగా చంపగా; తద్‌+అ(గ్రజాండు= 
నకులుడు; అటుల దర్పంబు+ఒప్పన్‌= అలా గర్వమొప్పగా; సుహ్మ+ఆధినాథున్‌= సుహ్మదేశరాజును; కోపంబునన్‌+(త్రుంపన్‌= 
క్రోధంతో వధించగా; కరటి, స్తోమంబులు= ఏనుగుల సమూహాలు; అంత+అంతకున్‌= మరింతగా; ఏచెన్‌= విజృంభించాయి. 


తాత్సర్యం: సాత్యకి బాణాలు వేసి వంగరాజును గజంతోపాటు అణచగా, సహదేవుడు పౌం[డ్రరాజును, నకులుడు, 
సుహ్మరాజును వధించగా ఏనుగుల సమూహాలు వారిపైకి విజృంభించాయి. 


క వినుమ్లేచి నకులు( బొది । వె నుదగ్రభ్వని ననేక వేదండములం 

2898०९6८ గూల్లై బాణము । లెనిమిది యెనిమిదుల( దమ్ము( డేడ్తెర నధిపా! 345 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; వినుము= విను; అనేక వేదండములు= పెక్కు ఏనుగులు; అట్టు+ఏచి= అట్టా చెలరేగి; 
ఉదగ్రధ్య్వనిన్‌= పెద్ద అరుపులతో; నకులున్‌+పొదివెన్‌= నకులుడిని చుట్టుముట్టాయి; తమ్ము(డు+ఏడ్తెజన్‌= సహదేవుడు 
పరా(క్రమించి; బాణములు+ఎనిమిది ఎనిమిదులన్‌= ఎనిమిది ఎనిమిది బాణాలతో; అందున్‌= వాటిలో; ఎనిమిదిటిన్‌+కూల్చెన్‌= 
ఎనిమిది గజాలను చంపాడు. 


తాత్సర్యం: రాజా! వినుము. పలు ఏనుగులు ఆ విధంగా చెలరేగి పెద్ద ధ్వనులతో నకులుడిని చుట్టుముట్టగా, 
సహదేవుడు ఎనిమిది బాణాలు వేసి వాటిలో ఎనిమిది ఏనుగులను వధించాడు. 


క ఆ ధృష్టద్యుమ్నాదులు । గ్రోధాంధత నడరి యేను(గుల నస్తహతిన్‌ 
ల a ~ = 
వ్యాధూతములుగ( జేయుచు । రాధేయుం గదియ సంగరము పేర్ణె నృపా! 346 


ప్రతిపదార్థం: నృపా= రాజా!; ఆ ధృష్టద్యుమ్న+ఆదులు= ధృష్టద్యుమ్నుడు మొదలైన వీరులు; (క్రోధ+అంధతన్‌+అడరి= 
కోపమనే చీకటితో పూనుకొని; ఏనుగులన్‌= ఆ ఏనుగులను; అస్రహతిన్‌= అస్రముల తాకిడితో; వ్యాధూతములుగన్‌+ 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 289 


చేయుచున్‌= ఎగురకొట్టబడినవానినిగా చేయుచు; రాధేయున్‌+కదియన్‌= కర్గ్టుడిని తాకగా; సంగరము ‡दे)ऽ= యుద్దం 
తీవ్రం అయింది. 


తాత్సర్యం: రాజా! ధృష్టద్యుమ్నాదులు కోపించి అ[స్తాలతో ఏనుగులను కూల్పి इद ఎదుర్కొనగా యుద్దం 
తీవ్రమైనది. 


వ. ఆ సమయంబున శోణితంబు పెల్లున మున్నెగసిన రేణు వడంగిన నిరువా(గు సైనికులును దమతమ 
యడియాలంబులతోడి గొడుగులును సిడంబులును బెద్దయు మెటియ( బెనంగుచుండ సంశప్తక 
సంచయంబు గించిదవశిష్టంబుగా నష్టంబుసేసిన సవ్యసాచికి శౌరి యక్మౌరవ పాండవ బలంబుల పోరు 
సూపి యప్పుడు దుర్యోధనుండు దనయందు( జేయంగలవారును దానును ధర్మనందనుం బట్టు తలంపున 
బెట్టు పొదువుటయు నమృతంబున కాసపడి యడరు నసురుల మరల్లు శక్రాగ్నుల చందంబున 
భీమసేనుండును సాత్యకియు వారలం బ్రతిహతులం జేయుటయు, నంత నిలువక యక్కురువిభుండును 
గర్భ కృపాశ్వత్థామలును నుద్దామగతి నయ్యిరువుర శరజాలంబుల నమ్ముల జడియుచుం గదిసి 
యక్మౌంతేయాగ్రజు కంకటంబు ద్రుంచివైచుటయు( గరు నుత్సాహంబునం గడంగు ధార్తరాష్తుల 
సింహనాదంబులకుం దెరలక మరుత్సుతుండు మండలప్రచారుం డగుటయు నా సూతనందనుండు 
మొదలగు నమ్మేటిమగల మార్గణమ్ము లమ్మనుజపతిపై( బరగుటయు నకుల సహదేవ సాత్యకి ధృష్టద్యుమ్న 
ద్రౌపదేయ ప్రభృతులైన పాండవేయ పాంచాలాది యోధులం గలంచి యక్కర్ణుండు కమలాకరంబునం 
గేలిసలుపు శుండాలంబు లీల నటించుటయు నవ్వీరుం డగ్గలిక నక్కన్వడి రాక గోరి కపికేతనం 
బాలోకించుటయుం గలిగిన యప్పరిపాటి యంతయు నేర్పడం జెప్పి యా రాధేయు రభసం బుగ్గడించి 
మటియు నిట్లనియె. 347 

ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= అప్పుడు; శోణితంబు పెల్లునన్‌= రక్తం అధికం కావటంచేత; మున్ను+ఎగసిన రేణువు+ 

అడంగినన్‌= ముందు లేచిన ధూళి అణగగా; ఇరువాగు సైనికులును= రెండుపక్షాల సైనికులు; తమ తమ అడియాలంబులతోడి 
గొడుగులును= తమ తమ చిహ్నాలతో కూడిన ఛ(త్రాలు; సిడంబులును= ధ్వజాలు; పెద్దయున్‌ మెజయన్‌= గొప్పగా ఒప్పగా; 
పెనంగుచుండన్‌= పోరుచుండగా; సంశప్తక సంచయంబు= సంశప్తకుల సమూహం; కించిత్‌+అవళశిష్టంబుగాన్‌= కొద్దిగా 
మాత్రమే మిగిలేటట్టు; నష్టంబు+చేసినన్‌= వాటిని నశింపచేయగా; శౌరి= కృష్ణుడు; సవ్యసాచికిన్‌= అర్జునుడికి; ఆ+కౌరవ 
పాండవ బలంబుల పోరు చూపి= కౌరవపాండవ సైన్యాల యుద్దం చూపించి; అప్పుడు= ఆ సమయంలో; దుర్యోధనుండు= 
దుర్యోధనుడు; తనయందున్‌+చేయంగలవారును తానును= తనకు సహాయపడుతున్నవారు, తాను; ధర్మనందనునున్‌+ 
పట్టు తలంపునన్‌= ధర్మరాజును బంధించాలనే ఆలోచనతో; బెట్టుపొదువుటయును= గట్టిగా చుట్టుముట్టగా; అమృతం బునకున్‌+ 
ఆసపడి= అమృతానికి ఆశపడి; అడరు+అసురుల మరల్బు= అతిశయించిన రాక్షసులను మరిలించే; శక్ర+అగ్నుల చందంబునన్‌= 
ఇం|ద్రాగ్నులవలె; భీమసేనుండును సాత్యకియున్‌= భీముడు సాత్యకి; వారలన్‌+(ప్రతిహతులన్‌+చేయుటయున్‌= వారిని కొట్టబడిన 
వారినిగా చేయడాన్ని అనగా వారిని కొట్టటాన్ని; అంతన్‌ నిలువక= అంతటితో ఆగక; ఆ+కురువిభుండును= దుర్యోధనుడు; 
కర్ల కృప+అశృత్తామలునున్‌= కర్గుడు, కృపుడు, అశ్యత్థామలు; ఉద్దామగతిన్‌= తీ(వ్రమైనవిధంగా; ఆ+ఇరువుర= భీమ, 
సాత్యకుల; శరజాలంబులన్‌= బాణాలను; అమ్ములన్‌= బాణాలతో; జడియుచున్‌= నివారించుచూ; కదిసి= ఎదుర్కొని; ఆ+ 
కౌంతేయ+అ(గ్రజు కంకటంబున్‌= ఆ ధర్మరాజు కవచాన్ని; (త్రుంచివైచుటయున్‌= ఖండించటాన్ని; కర్గు+ఉత్సాహంబునన్‌+ 


290 శ్రీమదాంధ్ర మహాభారతము 


కడంగు= डत ఉత్సాహంతో రెచ్చిన; ५८०१०६९ సింహనాదంబులకున్‌+తెరలక= కౌరవుల అరుపులకు చలించక; 
మరుత్‌+సుతుండు= భీముడు; మండల (ప్రచారుండు+అగుటయున్‌= వలయాకారంగా తిరుగుటకలవాడు అగుటను; ఆ 
సూతనందనుండు మొదలగు= ఆ కరుడు మున్నగు; ఆ+మేటిమగల మార్గణమ్ములు= మేటి వీరుల బాణాలు; ఆ+ 
మనుజపతిపైన్‌+పర(గుటయున్‌= ధర్మరాజుపై పడుటను; నకుల సహదేవ సాత్యకి, ధృష్టద్యుమ్న (ద్రౌపదేయ (ప్రభృతులు+ఐన= 
నకుల సహదేవులు సాత్యకి, ధృష్టద్యుమ్నులు ఉపపాండవులు మొదలగు; పాండవేయ పాంచాల+ఆది యోధులన్‌+కలంచి= 
పాండవ పాంచాల వీరులను కలతపొట్టి; ఆ+కర్లుండు= కర్గుడు; కమలాకరంబునన్‌+కేలి సలుపు= తామరకొలనులో (క్రీడించే; 
శుండాలంబు లీలన్‌ నటించుటయును= ఏనుగువలె విహరించుటను; ఆ+వీరుండు= కర్గుడు; అగ్గలికన్‌= అతిశయంతో; 
ఆ+కవ్వడి రాక కోరి= అర్జునుడి రాకను కోరి; కపి కేతనంబు+ఆలోకించుటయున్‌= కపిధ్వజాన్ని చూచుటను; కలిగిన ఆ+ 
పరిపాటి అంతయున్‌= జరిగిన ఆ విధం అంతా ఏర్పడన్‌+చెప్పి= స్పష్టంగా వివరించి; ఆ రాధేయు రభసంబు+జఉగ్గడించి= 
కర్లుడి ఆటోపాన్ని పేర్కొని; మరియును= ఇట్లు+అనియెన్‌= ఇంకా ఇట్లా అన్నాడు: 


తాత్సర్యం: ఆ సమయంలో రక్తం అధికంగా (ప్రవహించినందున, ముందు లేచిన ధూళి అణగగా, ఉభయపక్షాల 
సైనికులు తమతమ గుర్తులతో కూడిన ఛ(త్రాలు, ధ్వజాలు, బాగా ప్రకాశించగా యుద్దం చేయసాగారు. సంశప్తకుల 
సమూహాన్ని కొద్దిగా మాత్రమే మిగిలేటట్ల్టు పరిమార్చిన పార్టుడికి శ్రీకృష్ణుడు - కురుపాండవ సైన్యాల పోరుచూపించి, 
> ౧? థి ६2 = 
ఆ సమయంలో దుర్యోధనుడు తన సహాయకులతో కలిసి ధర్మరాజును బంధించాలనే ఆలోచనతో ఆయనను 
చుట్టుముట్టగా, అమృతానికి ఆశపడి విజృంభించిన రాక్షసులను మరలించిన ఇం(ధద్రాగ్నుల వలె, భీమసాత్యకులు 
వాళ్ళను (దుర్యోధనుని, అతని సహాయకులను) కొట్టటాన్ని - దుర్యోధన కర్ణ కృపాశృత్తామలు విజృంభించి, ఆ 
భీమసాత్యకుల బాణాలను తమ బాణాలతో నివారించి, ధర్మరాజు కవచాన్ని ఖండించటాన్ని - కర్టుడి ప్రోత్సాహంతో 
చెలరేగిన కౌరవుల సింహనాదాలకు చలించక భీమసేనుడు వలయాకారంగా తిరగటాన్ని - కరుడు మొదలైన 
మేటివీరుల బాణాలు ఆ ధర్మరాజుమీద పడటాన్ని - నకుల సహదేవ సాత్త్యకీ ధృష్టద్యుమ్న (ద్రౌపదీ పుత్రాది పాండవ 
పాంచాల వీరులను కలతపెట్టి కర్షుడు తామరకొలనులో (క్రీడించే మదపుటేనుగువలె విహరించటాన్ని - ఆధిక్యంతో 
ఆ उदू కిరీటి తన సమీపానికి రావాలని కోరుకొని, అతని కపికేతనంవైపు చూస్తూ ఉండటాన్ని- స్పష్టంగా 
వివరించి, కర్గుడి ఆటోపాన్ని తెలియచెప్పి - ఇంకా ఇట్లా అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క  'నినుదలపడ(జూచిన యీ । తని యేడ్తెటి మంట సొరగం దలచు మిడుత యు 
బున కెనయై నాకుం దో(। చినయది మ్రందింపు మితని శితవిశిఖములన్‌.' 348 
ప్రతిపదార్థం: నినున్‌+తలపడన్‌+చూచిన= నీతో పోరు సలపాలని తలచిన; ఈతని ఏడ్తెజ= ఈ కర్షుడి తొందర; మంట 


చొర(గన్‌+తలచు= మంటలో పడబోయే; మిడుత ఉబ్బునకున్‌+ఎన ఐ= మిడుత గర్భానికి సాటియై; నాకున్‌+తో(చిన+అది= 
నాకు గోచరమవుతున్నది; శితవిశిఖములన్‌= వాడిబాణాలతో; ఇతనిన్‌+(మందింపుము= ఇతడిని సంహరించుము. 


తాత్సర్యం: నిన్నెదుర్కోవాలని చూచే ఈ కర్లుడి తొందర, మంటలో దూకాలనుకొనే మిడుత ఉబలాటంవలె నాకు 
తోస్తున్నది. వాడి బాణాలతో ఇతడిని నేలగూల్చ్బు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 291 
విశేషం: అలం: ఉపమ. 
వ. అని పలికి యతని కప్పుడు దోడ్సడ నుత్సహించు భవత్సుతు నుపలక్షించి బీభత్సునకుం జూపి. 349 


ప్రతిపదార్థం: అని పలికి; అతనికిన్‌+అప్పుడు తోడ్చడన్‌+ఉత్సహించు= కర్ణుడికి తోడ్సడాలని పూనుకొన్న; భవత్‌+సుతున్‌+ 
ఉపలక్షించి= నీ కుమారుడి(దుర్యోధనుడి)ని చూచి; బీభత్సునకున్‌+చూపి= అర్జునుడికి చూపి. 


తాత్సర్యం: అని పలికిన కృష్ణుడు కర్గుడికి తోడుగా ఉండాలని తలచిన దుర్యోధనుడిని అర్జునుడికి చూపి 
(తరువాతి పద్యంతో అన్వయం). 
ఉ. "अर्थत ద్రుళ్ళు సూపి నిను నేపున మార్మొని గెల్తు నన్‌ తలం 

పెత్తి సుయోధనుం డదె యహీనబలంబుల( तपन्तु గర్టుతో 

మత్తగజంబులీల నెలమామిడి( గూల్లినభంగి( బాండు పు 

త్రోత్తమ! వీని( గూల్పు; మత డొంటిగ రాజ్యము నీకు జేకుటున్‌.' 350 
ప్రతిపదార్థం: ఈ+తటిన్‌= ఇప్పుడు; సుయోధనుండు= దుర్యోధనుడు; (త్రుళ్ళు చూపి= గర్వించి; నినున్‌+ఏపునన్‌ మార్కొని= 
అతిశయంతో నిన్ను ఎదుర్కొని; గెల్తును+అన్‌ తలంపు+ఎత్తి= గెలుస్తాననే ఆలోచన కలిగి; కర్గుతోన్‌= కర్గుడికి అండగా; 
అదె, అహీనబలంబులన్‌+కూర్చెన్‌= అదిగో గొప్ప సైన్యాలను సమకూర్చాడు; పాండుపుత్ర+ఉత్తమ!= అర్జునా! మత్తగజంబు= 
మదపుటేనుగు; లీలన్‌= అవలీలగా; ఎలమామిడిన్‌+కూల్చినభంగిన్‌= లేత మామిడిచెట్టును కూల్చేవిధంగా; వీనిన్‌+కూల్పుము= 
ఈ బలాలను చంపుము; అత(డు+ఒంటిగన్‌= అతడు ఒంటరివాడు కాగా; రాజ్యము నీకున్‌+చేకుణున్‌= అపుడు రాజ్యం 
నీకు లభిస్తుంది. 


తాత్సర్యం: అర్జునా! దుర్యోధనుడు నిన్ను గెలుస్తానన్న గర్వంతో కర్లుడికి తోడుగా అధిక సేనలను సమకూర్చాడు. 
మదగజం లేమావిచెట్టును కూల్చినట్లుగా ఆ సేనలను కూల్బుము; అతడు ఒంటరి అవుతాడు. అప్పుడు రాజ్యం 
నీకే దక్కుతుంది.” 


విశేషం: అలం: ఉపమ. 
వ. అను నవసరంబున. 351 
తాత్సర్యం: అంటున్న సమయంలో. 
మ. సమదాటోపత వాయునందను(డు ధృష్టద్యుమ్న శైనేయు లే 
కమనోవృత్తి( గడంగి తో నడర దోగ్గర్వంబు శోభిల్ల శౌ 
ర్యము సొంపార నిలింపకోటి వొగడన్‌ రారాజు సైన్యంబు లొ 
క్కొ మొగిం బెల్లగిలంగ బెట్టడరె సక్రోధాంతరంగంబుతోన్‌. 352 


ప్రతిపదార్థం: వాయునందను(డు= భీముడు; ధృష్టద్యుమ్న శైనేయులు= ధృష్టద్యుమ్న, సాత్యకులు; ఏకమనస్‌+వృత్తిన్‌+కడంగి= 
ఒకే లక్ష్యంతో పూని; తోన్‌+అడరన్‌= తనవెంట రాగా; స మద+ఆటోపతన్‌= గర్వాతిశయంతో; దోస్‌+గర్వంబు శోభిల్లన్‌= 


292 శ్రీమదాంధ్ర మహాభారతము 

భుజబలం (ప్రకాశించగా; శౌర్యము సొంపారన్‌= పరా(క్రమం ఒప్పగా; నిలింపకోటి, పొగడన్‌= దేవతలు (ప్రశంసించగా; స(క్రోధ+ 
అంతరంగంబుతోన్‌= కోపం నిండిన మనసుతో; రారాజు సైన్యంబులు= దుర్యోధనుడి సేనలు; ఒక్కొమొగిన్‌+పెల్లగిలంగన్‌= 
ఒక్కుమ్మడిగా పారిపోగా; బెట్టు+అడరెన్‌= మిక్కిలి విజృంభించాడు. 


తాత్సర్యం: (కోధాంతరంగంతో, పరా(క్రమాతిశయంతో భీముడు, ధృష్టద్యుమ్న సాత్యకులు తనకు తోడు రాగా, 
దుర్యోధనుడి సేనలు పారిపోయేటట్టుగా విజృంభించాడు. అది చూచి దేవతలు (ప్రశంసించారు. 


క ©८5© పటు బాణజాలం । బడరింప(గ వారిబలము లధికరయము నె 
కుడు మదము 8०९७००८ బైకొని । బడలువడ(గంజేసి నీదు బలముల నధిపా! 353 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; అడరి= విజృంభించి; పటు, బాణజాలంబు+అడరింప(గన్‌= వాడి అయిన బాణసమూహాన్ని 
ప్రయోగించగా; వారి, బలములు= పాండవసేనలు; అధిక రయమున్‌= మిక్కిలివేగం; ఎక్కుడు మదమున్‌+ఒలయన్‌= 
అధికగర్వం ఒప్పుగా; పైకొని= కవిసి; నీదు, బలములన్‌= నీ సైన్యాలను; బడలుపడయగన్‌+చేసెన్‌= అలిసేటట్టుగా చేశాయి. 


తాత్సర్యం: రాజా! భీముడు అట్టా విజృంభించి త్రీవ్రబాణాలను (ప్రయోగించగా, పాండవసేన కూడా వేగంగా, 
గర్వాతిశయంతో కౌరవసేనపై బడి అలిసిపోయేటట్లు చేసింది. 


క వడిం బొదివి భీము డార్డిన(। జెడ విణిగిన సేన నేమి సెప్పదు' దన దొం 
దడి దాన చదిసె వెనుకొను । కడి(దిమగలచేత గాసి గాదె నరేంద్రా! 354 


ప్రతిపదార్థం: నర+ఇం[ద్రా!= రాజా!; వడిన్‌+పొదివి= వేగంగా తాకి; భీము(డు+ఆర్బినన్‌= భీముడు అరవగా; చెడన్‌ 269१5 
సేనన్‌= పతనమైన సైన్యాన్ని గూర్చి; ఏమి చెప్పుదున్‌?= ఏమని చెప్పగలను?; వెనుకొను కడి(ది మగలచేతన్‌= వెంటాడే గొప్ప 
శూరులచేత; గాసి కాదె!= బాధనొందదా!; తన దొందు+దడిన్‌+తాన చదిసెన్‌= తన సందడిలో తానే నలిగిపోయింది. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! భీముడు వేగంగా తాకి సింహనాదం చేయగా నాశనమైన మన సైన్యం గురించి 
ఏమని చెప్పగలను? తమను వెంబడించిన వీరులచేత బాధించబడి తన సమ్మర్షంలో తానే నలిగిపోయింది. 


&. మ్రొగ్గిడు వాహనంబులును, మోములు వాడ(గ వాహనంబుల 
6 २९०८० సైనికులు, నేలకు గష్టపు(జొప్పు సొప్పడం 
ద్రగ్గు సిడంబులుం, గులము' దన్ను దలంచి యెదిర్చి యొంటిమై 
వ్రుగ్గెడువారు నై కురు ధరావరు సైన్యము రూపుమాయ(గన్‌. 355 


ప్రతిపదార్థం: మొగ్గెడు వాహనంబులును= కూలుతున్న అశ్వగజాది వాహనాలు; మోములు, వాడ(గన్‌= ముఖాలు వాడిపోగా; 
వాహనంబులన్‌+డిగ్గి, తలంగు, సైనికులు= వాహనాలనుండి దిగి తొలగిపోయే సైనికులు; కష్టపున్‌+చొప్పు, చొప్పుడన్‌= కష్టమైన 
విధం ఏర్పడగా; నేలకున్‌= భూమిపై; (త్రగ్గు, సిడంబులున్‌= తెగిపడిన ధ్వజాలు; కులమున్‌+తన్నున్‌+తలంచి= తన వంశాన్ని 
తనను తలచుకొని; ఎదిర్చి= ఎదుర్కొని; ఒంటిమై, द వారున్‌+ఐ= ఒంటరిగా చచ్చేవారు అయి; కురుధరావరు 
సైన్యము= కౌరవరాజు సైన్యం; రూపుమాయయగన్‌= నశించగా. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 293 


తాత్సర్యం: అశ్వగజాది వాహనాలు నేలపై పడిపోగా, వాడిన ముఖాలతో సైనికులు వాహనాలు దిగి తొలగిపోగా, 
ఘోరయుద్దానికి ధ్వజాలు తెగిపడగా, తమ వంశపొరుషాన్ని తలచుకొని ఒంటరిగా పోరాడిన వీరులు నేలపై కూలగా 
కురురాజు సైన్యం నశించింది. 


©. పావనికి నిషాదపతి నందను(డు మాటు । కొనిన నాత డతని కుంజరంబు 

కరముతో( దదీయ కరములు శిరమును । నటకె శితశరములు నాలుగింట. 356 
ప్రతిపదార్థం: నిషాదపతి నందనుడు= నిషాదరాజు కుమారుడు; పావనికిన్‌= భీముడితో; మాణుకొనినన్‌= తలపడగా; 
అత(డు= భీముడు; అతని కుంజరంబు= అతడి ఏనుగును; కరముతోన్‌= తొండంతోకూడ; తదీయకరములు శిరమును= 
అతడి చేతులు, తలను; శితశరములు నాలుగింటన్‌= నాలుగు వాడిబాణాలతో; నబకెన్‌= నరికాడు. 


తాత్సర్యం: నిషాద రాజకుమారుడు భీముడితో తలపడగా, భీముడు అతడి చేతులను, తలను, ఏనుగును, దాని 
తొండాన్ని నాలుగు వాడిబాణాలతో ఖండించాడు. 
క మూండక్షౌహిణు ९०००८ । బోండిమి సెడి పాటిం బవనపుత్రుని యెదురన్‌ 

వే(డిమి సూప(గ నొకడు । న్వా(డిమగండు లేడ; యేమనం గల దధిపా! 357 
ప్రతిపదార్థం: మూ(డు+అక్షౌహిణులు= మూడు అక్షౌహిణుల సైన్యం; ఈ+మెయిన్‌= ఈ విధంగా; పో(డిమి చెడి పాజిన్‌= 


సొంపుచెడి పారిపోగా; పవనపు(త్రుని ఎదురన్‌= భీముడి ఎదుట; వే(డిమి చూప(గన్‌= పరాక్రమం చూపటానికి; ఒక(డున్‌+ 
వా(డి మగడు లేడు+అ= ఒక్కవీరుడు కూడా లేడు; ఏమనన్‌+కలదు+అధిపా!= ఏమని చెప్పాలి రాజా! 


తాత్సర్యం: ఈ విధంగా (అతడిముందు నిలువలేక) మూడు అక్షౌహిణుల సైన్యం సొంపుచెడి పారిపోగా, 
భీముడిని ఎదుర్కొనటానికి ఒక్క వీరుడు కూడా లేడంటే - ఇక చెప్పగలిగింది ఏమున్నది ధృతరాష్ట్ర మహారాజా! 


విశేషం: అక్షౌహిణి: 218170 రథాలు, 218170 గజాలు, 65610 గుర్రాలు, 109350 కాల్బలం గల సైన్యం - అక్షాహిణి. 


28. ఇవ్విధంబున విక్రమించిన బీమసేను బరవసంబును దదీయసైనికుల సంరంభంబునుం బద్మనాభుండు 

ఫల్గునునకుం జూపి చెప్పె ననిన విని సంజయునకు ధృతరాష్తుం డి ట్లనియె. 358 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌ విక్రమించిన= ఈ విధంగా పరా(క్రమం చూపిన; భీమసేను బరవసంబును= భీముడి ధైర్యం; 
తదీయ సైనికుల సంరంభంబునున్‌= అతడి సైనికులసందడిని; పద్మనాభుండు= కృష్ణుడు; ఫల్గునునకున్‌+చూపి చెప్పెన్‌= 


అర్జునుడికి చూపి వివరించాడు; అనినన్‌+విని= అనగా విని; ధృతరాష్టుండు= ధృతరాష్టుడు; సంజయునకున్‌= సంజయుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: భీముడి సాహసాన్ని, అతడి సైనికులసందడిని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించి చెప్పాడు అని చెప్పగా 
విన్న ధృతరాష్టుడు, సంజయుడితో ఇట్టా అన్నాడు: 
క 'నీ చెప్పెడుమెయి సూడ(గ । నీచత వాటిల్లై మన యనీకమునకు( దా 

రే చేటు సెడిరొ కౌరవు । లా చరిత ముపన్యసింపు ००९०५००८ 80595." 359 


294 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: నీ, చెప్పెడు, మేయి, చూడ(గన్‌= నీవు చెప్పే విధం చూస్తే, మన అనీకమునకున్‌= మన సైన్యానికి; నీచత 
పాటిల్లెన్‌= అగౌరవం ఏర్పడింది; కౌరవులు; ఏ చేటు+చెడిరొ= ఏవిధంగా నశించారో; ఆ చరితము= ఆ వృత్తాంతం; 
అంతయున్‌+తెలియన్‌= పూర్తిగా తెలిసేటట్టుగ।; ఉపన్యసింపుము= చెప్పుము. 


తాత్సర్యం: © మాటలవలన మన సైన్యం గౌరవం చెడిందని తెలుస్తున్నది. కౌరవులు ఏ విధంగా చెడ్డారో ఆ 
విషయమంతా వఏవరంగా చెప్పుము.” 


క్ర అనవుడు నత డిట్లను న । మ్మనుజపతికి “హితులు సెప్ప మానక నీచే 

సిన దుర్భయమున+ జేటొం । దెను; వగవక రణము వినుము ధీరవిచారా!' 360 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; ఆ+మనుజపతికిన్‌= ఆ (ప్రభువుకు; అత(డు+ఇట్లు+అనున్‌= సంజయుడు ఇట్లా 
బదులు పలికాడు; ధీర విచారా!= ధైర్యంతోడి ఆలోచన గలవాడా - ధృతరాష్ట్రరాజా!; హితులుచెప్పన్‌= హితులు ఎంత 
చెప్పినా; మానక= వినకుండా; నీ చేసిన దుర్లయమునన్‌= నీవు చేసిన దుర్నీతివలన; చేటు+ఒండెను= ఈ నష్టం కలిగింది; 
వగవక రణము వినుము= విచారించక యుద్దవిధం వినుము. 


తాత్సర్యం: ధృతరా(ష్టుడి మాటలకు సంజయుడు ఇట్టా బదులు పలికాడు: ఓ రాజా! నీ మేలు కోరిన వారి 
మాటలు వినకుండా నీవు చేసిన కుటిలనీతి వలననే ఇంతనష్టం వాటిల్లింది. జరిగిన దానికి విచారించక యుద్దవృత్తాంతం 
వినుము. 


వ. ఇట్లుభీము కడంక గని కవ్వడి దన మునుము కొంచెము మూ(కలం దోలి మగిడి మన సేనల మర్దించుటకుం 

దమవారి( జేరంజన( గౌరవపతి యమ్మారుతి మార్మొని. 361 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; భీముకడంక కని= భీముడి పూనిక చూచి; కవ్వడి= అర్జునుడు; తనమునుము= తన 
ఎదురుగా ఉన్న; కొంచెము మూ(కలన్‌+తోలి= కొద్దిమంది సైనికులను పారదోలి; మగిడి= తిరిగి; మన సేనలన్‌ మర్దించుటకున్‌= 
మన సైన్యాలను అణచటానికి; తమవారికిన్‌+చేరన్‌+చనన్‌= తమవారిని కలిసికొనుటకు వెళ్ళగా; కౌరవపతి= దుర్యోధనుడు; 
ఆ+మారుతిన్‌+మార్కొని= ఆ భీముడిని ఎదుర్కొని. 


తాత్సర్యం: అర్జునుడు తనముందున్న కొద్దిమంది సైనికులను పారద్రోలి తన పక్షంవారిని చేరబోగా, దుర్యోధనుడు 
భీముడిని ఎదుర్కొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


దుర్యోధనుండు భీమేనుం దలపడి పోరుట (సం. 8-44-3) 


తే. “ఎందు వచ్చెదు? నిలు నిలు; మేను గలుగ(। గడిమి సెల్లునె నీకు; నీ క్షణమ నిన్ను 
నంతకుని పాలి కనిచెది' ననుచు రోష । రక్తలోచన రుచుల శరములు వటిపె. 362 


ప్రతిపదార్థం: ఎందున్‌ వచ్చెదు?= ఎక్కడికి వస్తున్నావు? నిలు నిలుము= ఆగుము ఆగుము; ఏను కలుగన్‌= నేను ఉండగా; 
నీకున్‌= నీకు; కడిమి చెల్లునె?= పరాక్రమం తగునా?; ఈ క్షణము+అ= ఇప్పుడే; నిన్నున్‌= నిన్ను; అంతకుని 

> <> 3५ ए ५ 
పాలికిన్‌+అనిచెదను= యముని వద్దకు పంపుతాను; అనుచున్‌= అంటూ; రోషరక్తలోచన రుచులన్‌= (క్రోధంతో ఎగ్రబడిన 
కనుల కాంతులతో; శరములు 2369 25= బాణాలు వేశాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 295 


తాత్సర్యం: ఎక్కడికి వస్తున్నావు? ఆగుము. నా ముందు నీ సాహసం చెల్లదు. ఇప్పుడే నిన్ను యమలోకం 
పంపుతాను చూడుము?’ అంటూ దుర్యోధనుడు (క్రోధపూరిత నేత్రాలతో చూస్తూ బాణప్రయోగం చేశాడు. 
క రాధేయుండు నుదీర్ణ । క్రోధుం డై గర్జతోడి గుణరవము నభో 

బాధం బొనర్చ(గా నిజ । యోధుల( బురికొల్పికొని సముద్దతి( గడగెన్‌, 363 
ప్రతిపదార్థం: రాధేయుండున్‌= కర్గుడుకూడా; ఉదీర్లక్రోధుండు+ఐన= మహా ఆ(గ్రహం కలవాడై; గర్జతోడి, గుణరవము= 


అరుపుతో కూడిన వింటినారిధ్వని; నభస్‌+బాధంబు+ఒనర్స+కాన్‌= గగనంలో ప్రతిధ్వనించగా; నిజయోధులన్‌+పురికొల్సికొని= 
తన యోధులను ప్రోత్సహించి; సముద్దతిన్‌+కడలాౌన్‌= అతిశయంతో విజృంభించాడు. 


తాత్సర్యం: కర్ణుడు కూడా (క్రోధపూరితుడై పెద్దగా గర్జిస్తూ వింటినారి ధ్వనిని చేస్తూ తన సైనికులను ప్రోత్సహించి 

శత్రుసేనపైకి వెళ్ళాడు. 

వ. అట్లయ్యిరువురు నుత్సాహంబు వాటించి నిజానీకంబు నిలువరించిన నది పురికొని పోరికి నమరుటయు( 
బాండవబలంబును దిరంబయి పెనంగందొడంగె; నట్టియెడ నక్కడ నిక్కడం జేయంగల దొరలు దలపడి 
యుక్కున నక్కజం బగు సమరక్రీడ సలిపి; రందు. 364 

ప్రతిపదార్థం: అట్ల్టు+ఆ+ఇరువురున్‌= ఆ విధంగా దుర్యోధన కర్టులు ఇద్దరు; ఉత్సాహంబు పాటించి= ఉత్సాహం కలిగి; 
నిజ+అనీకంబు నిలువరించినన్‌= తమ సైన్యాన్ని నిలబెట్టగా; అది పురికొని పోరికిన్‌+అమరుటయున్‌= అది (ప్రేరణ చెంది 
యుద్దానికి సిద్దపడగా; పాండవ బలంబును= పాండవసైన్యంకూడా; తిరంబు+ఐ= స్థిరంగా నిల్చి; పెనంగన్‌+తొడంగాన్‌= 
పోరు సల్పసాగింది; అట్టిఎడన్‌= అప్పుడు; అక్కడన్‌+ఇక్కడన్‌= రెండు పక్షాలలో; చేయంగల దొరలు= సమర్ద్జులైన వీరులు; 
తలపడి= పోరి; ఉక్కునన్‌= గర్వంతో; అక్కజంబు+అగు= ఆశ్చర్యం గొలిపే విధంగా; సమరక్రీడన్‌ సలిపిరి= యుద్దం చేశారు; 
అందున్‌= ఆ రణంలో. 


తాత్సర్యం: దుర్యోధనుడు, కరుడు ఆ విధంగా తమ సైన్యంలో ఉత్సాహాన్ని రేకెత్తించి, యుద్దానికి సిద్దం చేయగా, 
పాండవసేనకూడా చలించకుండా నిల్చి పోరు సలిపింది. రెండు పక్షాలలోని వీరులు తలపడి అచ్చెరువు గొల్పే 
విధంగా యుద్దం చేశారు. ఆ యుద్దంలో. 
సీ. प >© శిఖండి రథ్యముల సా । ८९८ గేతువును तपन రయము మెబయ 

విగతాయుధు(డు బాణవిహతాంగు(డును గా ను । దగ్రుడై తటుమ నతండు దొలయగ 


బాటి; దుశ్శాసన పార్షతు లొండొరు । తనువులు నొంచుచు ననిమిషులకు 
నచ్చెరు వగు నట్టి యని సేయ వారల । తనువులు లెడసాచ్చి పెన(గి రంగ 


తే. రాజు సూడ( దత్సుత్రు సారథి శిరంబు । నకులు( డొక భల్లమున( ద్రుంప, జకిత మై క 
లంగు నచ్చటి మూ(క( జలంబు 2०68059 । నిలిపి నా సూతసూనుండు నృపవరేణ్య! 365 


ప్రతిపదార్థం: నృపవరేణ్య!= ధృతరాష్ట్ర మహారాజా!; కర్గుఃడు+ఏపారి= కర్ణుడు విజృంభించి; శిఖండి రథ్యములన్‌= శిఖండి 
గుర్రాలను; సారథధిన్‌+కేతువును కూల్చి= సారథిని ధ్వజాన్ని నరికి; విగత+ఆయుధు(డు= ఆయుధహీనుడు; బాణవిహత+ 


296 శ్రీమదాంధ్ర మహాభారతము 


అంగు(డునుగాన్‌= బాణాలతో గాయపరచబడిన శరీరుడు కాగా; రయముమెజయన్‌= వేగంగా; ఉదగగ్రుడై తణుమన్‌= 
భయంకరంగా తరుమగా; అతండు తొల(గన్‌+పాణెన్‌= అతడు పారిపోయాడు; దుళ్ళాసన పార్షతులు= దుళ్ళాసనుడు, 
ధృష్టద్యుమ్నుడు; ఒండొరు తనువులు నొంచుచున్‌= ఒకరి దేహాన్ని ఒకరు నొప్పిస్తూ; అనిమిషులకున్‌+అచ్చెరువు+అగునట్టి= 
దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగించే; అనిచేయన్‌= యుద్దం చేయగా; వారల అనుచరులు= వారిభటులు; ఎడచొచ్చి పెన 
१6= దూరంనుండి పోరు సలిపారు; నకులు(డు; అంగరాజుచూడన్‌= కర్గుడు చూస్తుండగా; తద్‌+పుత్రు సారధిశిరంబు= 
వృషసేనుడి సారథి తలను; ఒక భల్లమునన్‌+(త్రుంపన్‌= ఒక బల్లెంతో ఖండించగా; చకితము+ఐ కలంగు+అచ్చటిమూ(కన్‌= 
రిచ్చవడి చెదిరిపోయే సైన్యాన్ని; ఆ సూతసూనుండు= కర్గుడు; చలంబు మెణయన్‌ నిలిపెన్‌= పట్టుదల (ప్రకాశింపగా 
నిలిపాడు. 


తాత్సర్యం: ఓ రాజా! కరుడు శౌర్యంతో శిఖండి గుర్రాలను, సారధిని, ధ్వజాన్ని ఖండించాడు. శిఖండిని బాణాలతో 
గాయపరచి తరుమగా అతడు పారిపోయాడు. దుశ్శాసన, ధృష్టద్యుమ్నులు ఒకరిని మరొకరు బాధిస్తూ తీవ్రయుద్దం 
సల్ఫారు. నకులుడు వృషసేనుడి సారధి తలను బల్లెంతో ఖండించగా, సైనికులు చకితులై చెదరిపోసాగారు. కర్లుడు 
పట్టుదలతో వారిని నిలువరించాడు. 


వ. అట్లు సారథిరహితుండైన వృషసేనుండు వేటొక్కసూతు నమరికొని తండ్రికిం జక్రనక్షకుండై నిలిచె; నకులుండు 
నొండు దెస కడరె; సహదేవుం డులూకుని విరథునిం జేసి పటిపె; సాత్యకిసౌాబలు లన్యోన్య కేతు పాతనంబును 
బరస్ప్సర కంకట కర్తనంబునుం జేసి; రా సమయంబున శైనేయుండు దురంగంబులం జదిపిన నరదంబు 
డిగ్గనుటఖికి యోసరించు న గ్లాంధారవిభుం గని యులూకుండు. 366 

ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; సారథి రహితుండు+ఐన వృషసేనుండు= సారథిని కోల్పోయిన వృషసీనుడు; వేజొక్క 
సూతున్‌+అమర్శికొని= మరొకసారథిని కూర్చుకొని; తం(డ్రికిన్‌+చ(క్రరక్షకుండు+ఐ నిలిచెన్‌= కర్గుడికి రథచక్ర రక్షకుడిగా 
నిలిచాడు; నకులుండును= నకులుడు; ఒండు దెసకున్‌+అడరెన్‌= వేరేవైపు వెళ్ళాడు; సహదేవుండు= సహదేవుడు; ఉలూకునిన్‌= 
ఉలూకుడిని; విరథునిన్‌+చేసి, పఖుపెన్‌= రథహీనుడిగా చేసి పారద్రోలాడు; సాత్యకి, సౌబలులు= సాత్యకి శకునులు; అన్యోన్య 
కేతు పాతనంబును= ఒకరి ధ్వజాన్ని ఒకరు పడగొట్టటం; పరస్పర కంకట, కర్తనంబునున్‌+చేసిరి= ఒకరి కవచాన్ని ఒకరు 
ఛేదించటం చేశారు; ఆ సమయంబునన్‌= అప్పుడు; శైనేయుండు= సాత్యకి తురంగంబులన్‌+చదిపినన్‌= గుర్రాలను 
చంపగా; అరదంబు, డిగ్గన్‌+ఉణీకి= రథంనుండి దూకి; ఓసరించు= తొలగిపోతున్న; ఆ+గాంధారవిభున్‌= శకునిని; ఉలూకుండు= 
ఉలూకుడు; కని= చూచి. 


తాత్సర్యం: సారథిరహితుడైన వృషసేనుడు మరొక సారథిని కూర్చుకొని తండ్రి రథచక్రరక్షకుడై నిలిచాడు. 
నకులుడు మరొకవైపు వెళ్ళాడు. సహదేవుడు ఉలూకుడిని రథహీనుడిని చేసి పారద్రోలాడు. సాత్యకి, శకునులు ఒకరి 
ధ్వజ కవచాలను మరొకరు ఛేదించారు. ఆ సమయంలో సాత్యకి అతడి గుర్రాలను కూల్చగా రథం దిగి పారిపోతున్న 
శకునిని చూచి ఉలూకుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క మును సహదేవుం డెగువం । జనినప్పడ యొండు దేరు సవరించుకొనం 
గనుట నది పేర్షి యతనిం । గొనిపోయెను సంగరమునకుం దొల(గంగన్‌. 367 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 297 


ప్రతిపదార్థం: మును= ఇంతకుముందు; సహదేవుండు= సహదేవుడు; ఎగువన్‌+చనినప్పుడు+అ= సైకి వెళ్ళినప్పుడే; ఒండు 
తేరు సవరించుకొనన్‌= మరొకరథం సమకూర్చుకొనగా; అది పేర్భి= అది. విజృంభించి; సంగరమునకున్‌+తొల(గంగన్‌= 
యుద్దానికి దూరంగా; అతనిన్‌+కొనిపోయెను= అతడిని తీసికొనివెళ్ళింది. 


తాత్సర్యం: ఇదివరకు సహదేవుడు (తన్ను విరథుని చేసి) ముందుకు వెళ్ళినప్పుడే వేరొక రథాన్ని సమకూర్చుకొని 
ఉండటంవల్ల, అది శకునిని యుద్దభూమినుండి పక్కకు తీసికొని వెళ్ళింది. 


ఉ. అచ్చటిమూ(క నల్గడల నాతురతం జెడి పాటి భీముచే(, 

జచ్చె( గురుక్షితీశ్వరుని సారధి; కూలె హయాళి कणत 

क्रु రథం; బతండు 56 సొచ్చి ధరిత్రికి దాటి పోయి వె 

న్నిచ్చిన నీదు యోధవరు सदु మార్మొని రమ్మరుత్నుతున్‌. 368 
ప్రతిపదార్థం: అచ్చటిమూ(క= అక్కడున్న సైన్యం; ఆతురతన్‌= వేగిరపాటుతో; నలు+కడలన్‌= నాలుగు దిశలకు; చెడి 
పాణెన్‌= చెదిరి పారిపోయింది; కురుక్షితి+-ఈశ్యరుని సారథి= దుర్యోధనుడి సారథి; భీముచేన్‌+చచ్చెన్‌= భీముడిచేత చచ్చాడు; 
హయ+ఆశళి కూలెన్‌= గుర్రాల సమూహం కూలిపోయింది; రథంబు= రథం; నుగ్గుగాన్‌+చొచ్చెన్‌= పొడి కాపోయింది; అతండు 
వెజచొచ్చి= దుర్యోధనుడు భయపడి; ధరిత్రికిన్‌ దాటటిపోయి= రణభూమిని దాటి; వెన్ను+ఇచ్చినన్‌= వెన్నుచూపగా; నీదు 
యోధవరులు= మీ సేనలోని వీరులు; ఏడ్తెజిన్‌= పరా(క్రమంతో; ఆ+మరుత్‌+సుతున్‌= ఆ భీముడిని; మార్కొనిరి= 
ఎదుర్కొన్నారు. 


తాత్సర్యం: అక్కడున్న సైన్యం నాలుగు వైపులా చెదిరిపోగా భీముడు దుర్యోధనుడి సారథిని వధించాడు. అతడి 
గుర్రాలు, రథం కూలిపోగా భయంతో వెనుదిరిగి రణభూమినుండి తొలగిపోయాడు. అయినా కౌరవవీరులు 
భీముడిని ధైర్యంతో ఎదుర్కొన్నారు. 

వ. యుధామన్యుండు( గృపాచార్యు ధనువు దునిమిన నమ్మహాతుండు వేటొక్కవిల్లెత్తి, 369 
ప్రతిపదార్థం: యుధామన్యుండున్‌= యుధామన్యుడును; కృపాచార్యు ధనువు తునిమినన్‌= కృపాచార్యుడి ధనుస్సును 
ఖండించగా; ఆ+మహాత్ముండు= ఆయన; వేటొక విల్లు+ఎత్తి= మరొక ధనువు उष. 


తాత్సర్యం: యుధామన్యుడు కృపాచార్యుడి ధనుస్సును ఖండించగా, అతడు మరొక విల్లు చేపటి. 


€> 
ఆ. కేతనంబు గూల్లి యాతపత్రము దును । మాడి सथ జంప నధికభయము 
గదిరి తేరు దాన కయ్యంబునకు( 6९८ । గంగ దోలె నతడు కౌరవేంద్ర! 370 
ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర!= ధృతరాష్ట్ర మహారాజా!; కేతనంబున్‌+కూల్చి= ధ్వజం పడగొట్టి; ఆతప(త్రము తునుమాడి= 
ఛత్రం ముక్కలుచేసి; సూతున్‌+చంపన్‌= సారథిని చంపగా; అత(డు= యుధామన్యుడు; అధికభయము కదిరి= మిక్కిలి 
భయపడి; తేరు= రథాన్ని; తాన్‌+అ= తానే; కయ్యంబునకున్‌+తొల(గంగన్‌+తోలెన్‌= యుద్దంనుండి తొలగేటట్టుగా తోలాడు. 


తాత్సర్యం: రాజా! కృపుడు యుధామన్యుడి ధ్వజచ్చ(త్రాలను నరికి సారథిని చంపగా అతడు భయపడి తనరథాన్ని 
తానే యుద్దంనుండి దూరంగా తోలుకొనిపోయాడు. 


298 శ్రీమదాంధ్ర మహాభారతము 


క శితశరము లుత్తమౌజు(డు । గృతవర్ష్ముని మేన నింప గినుక గదిరి మూ 

९०८ డుగ( జేసి; నతడు వెస । నతనిం దత్పూతు( డెగచె నరదము దొలంగన్‌. 371 
ప్రతిపదార్థం: ఉత్తమౌజుడు= ఉత్తమౌజుడు; కృతవర్శుని మేనన్‌= కృతవర్మ దేహంపై; శితశరములు= వాడిబాణాలు; 
నింపన్‌= నాటగా; అత(డు= కృతవర్మ; కినుక గదిరి= కోపం వహించి; వెసన్‌= వెంటనే; అతనిన్‌= ఉత్తమౌజుని; 
మూర్చితు(డుగన్‌+చేసెన్‌= మూర్శిల్ల జేశాడు; తద్‌+సూతు(డు= అతని (ఉత్తమౌజాుని) సారథి; అరదమున్‌ कतऽ రథం 
తొలగగా; ఎగచెన్‌= తరిమాడు. 


తాత్సర్యం: ఉత్తమౌజుడు కృతవర్మ దేహంలో వాడిబాణాలు నాటగా, కృతవర్మ కోపించి వెంటనే ఉత్తమౌజుడిని 
మూర్చిల్లజేశాడు. ఉత్తమౌజుడి సారథి రథం తొలగిపోయేటట్టు తరిమాడు. 


అశ్వత్తానమ యర్జునుం దలపడి మహాహవంబు సేయుట (సం. 8-45-1) 


చ. గురుతనయుం డనేకరథికుల్‌ దన పార్వ్వములం దుదగ్రు లై 
దురము కడంకమై( దటుమ దోర్టల శౌర్యము లుల్లసిల్ల ని 
ష్టుర శరవృష్టి ముంచె మధుసూదను మధ్యమపాండవున్‌ వియ 
చ్చరులు ప్రశంస సేయగ నిజధ్వజినీనయనోత్సవంబుగన్‌. 372 


ప్రతిపదార్థం: గురు తనయుండు= అశ్యృత్తామ; అనేక రథికుల్‌= పెక్కుమంది వీరులు; తన పార్య్వములందున్‌= తన 
ప్రక్కలఉండి; ఉద(గ్రులు+ఐ= భయంగొల్పుతూ; దురము= యుద్దం; కడంకమైన్‌= పూనికతో; తటుమన్‌= వేగవంతంచేయగా 
దోః+బలశౌర్యములు+ఉల్లసిల్లన్‌= భుజబలశౌర్యం ఒప్పగా; వియత్‌+చరులు (ప్రశంససేయయగన్‌= దేవతలు (ప్రశంసించగా; 
$ > © $ ग) < < 
నిజధ్వజినీ నయన+ఉత్సవంబుగన్‌= తన సైనికులకు నే(త్రానందంగా; మధుసూదనున్‌ మధ్యమపాండవున్‌= కృష్ణార్ణునులను; 
నిష్టుర శరవృష్టిన్‌ ముంచెన్‌= తీవ్ర బాణవర్షంతో ముంచాడు. 
षट 9 షు 


తాత్సర్యం: అశృత్తామ పలువురు వీరులు తనకు అండగా ఉండి యుద్దం వేగం అందుకొనేటట్లు చేయగా, 
భుజబల పరా(క్రమాలు ఒప్పగా దేవతలు మెచ్చుకొనగా, తన సైనికులకు కనుల పండువుకాగా కృష్ణార్ణునులపై 
శరవర్షం కురిపించాడు. 


క అలిగి నరు డైంద్ర మాదిగ(। గల దివ్యాస్రంబు లేయయగా कष्ठ యు 
జ్ఞ్వల మార్గణంబులను న । కృలశభవసుతుండు మానె గౌరవముఖ్యా! 373 


ప్రతిపదార్థం: కౌరవముఖ్యా!= ధృతరాష్ట్ర రాజా!; నరుండు= అర్జునుడు; అలిగి= ఆ(గహించి; ఐం(ద్రము+ఆదిగన్‌+కల= 
२०८०९३० మొదలైన; దివ్య+అస్రంబులు+ఏయయణగాన్‌= దివ్యాస్రాలు ప్రయోగించగా; ఆ+కలశభవసుతుండు= అశ్యృత్థామ; 
©+ + ९९ మార్గణంబులనున్‌= ఆయా కాంతిమంతములైన బాణాలను; మాన్ఫెన్‌= ఆపాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! అర్జునుడు ఆగ్రహంతో అశృత్తామసై ఐం[ద్రాస్త్రం మొదలుగ అనేక దివ్యాస్తాలు 
ప్రయోగించగా, అతడు వాటిని అడ్డుకొన్నాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 299 
వ. ఇ వ్విధంబున వివిధాస్ర్రజాలంబులం బోరి పోరి. 374 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; వివిధ+అ స్రజాలంబులన్‌= వివిధ అస్త్రాల సమూహాలతో; 26 పోరి= యుద్దం 
చేసి చేసి. 


తాత్సర్యం: ఈ విధంగా అశ్యృత్ణామ, అర్జునులు అస్త్ర యుద్దం చేసి. చేసి: 


<> 


సీ. ७८ యశ్వత్తామ యుగ్రబాణంబులు । విజియుని దక్షిణభుజము దూట 
మూ(డేయ నొచ్చియు' బో(డిమి సెడక య । బ్దలియుం డదల్టై( దత్పార్శ్యవర్తు 
లగు పెనుమూ(కల నమ్ములవెల్లి( బే । రల్క నక్కుంభజునాత్మజుండు 
రథ్యచయంబు నారాయణు వానర । ధ్వజము నవ్వీరు గాత్రమును బొదివె 


తే. మెటు(గు వాలంపగముల నమ్మెయి నరుండు । ద్రౌణితోడ భరంపడి రణ మొనర్లు 
చుండ నట మున్న ధర్మజు డురవడించి । చిత్రసేనుని నమ్ముల( జిక్కువటిచి. 375 


ప్రతిపదార్థం: అశృత్తామ= అశృత్థామ; ఉజక= లక్ష్యపెట్టక; విజయుని, దక్షిణ, భుజము, దూబన్‌= అర్జునుడి కుడిభుజంలో 
దూసుకొనిపోయేటట్టు. ఉగ్రబాణంబులు= వాడిబాణాలు; మూ(డు+ఏయన్‌= మూడింటిని వేయగా; నొచ్చియున్‌= బాధచెందినా; 
>€ చెథకడా ధైర్యం + ఆ+బలియుండు= అర్జునుడు; తద్‌+పార్య్వ వర్తులు+అగు పెనుమూ(కలను= छख 
సహాయులుగా ఉన్న పెక్కు సైనికులను; అమ్ములవెల్లిన్‌= బాణప్రవాహంతో; అదల్బెన్‌= నొప్పించాడు; ఆ+కుంభజు+ఆత్మజుండు= 
అశృత్థామ; పేరు+అల్కన్‌= పెనుకోపంతో; రథ్యచయంబు= గుర్రాల సమూహాన్ని; నారాయణున్‌= శ్రీకృష్ణుడిని; వానరధ్వజమున్‌= 
కపిధ్వజమును; ఆ+వీరుగాత్రమును= అర్జునుడి దేహాన్ని; మెటు(గువాలు+అంపగములన్‌= కాంతిగల వాడిబాణాల సమూహాలతో; 
పొదివెన్‌= తాకాడు; ఆ+మెయిన్‌= ఆ విధంగా; నరుండు= అర్జునుడు; (ద్రౌణితోడన్‌= అశ్వత్తామచేత; భరంపడి= అణచబడి; 
రణము+ఒనర్చుచుండన్‌= యుద్దం చేస్తుండగా; అటమున్న= అంతకుముందే; ధర్మజు(డు= ధర్మరాజు; ఉరవడించి= వేగంగా; 
చిత్రసేనునిన్‌= చిత్రసేనుడిని; అమ్ములన్‌+చిక్కుపటిచి= బాణాలతో ముంచి. 


తాత్సర్యం: అశృత్తామ లక్ష్యపెట్టక అర్జునుడి కుడిభుజంలో మూడుబాణాలు నాటినా అతడు ధైర్యాన్ని >+ 
అశ్యృత్తామ అనుచరులపై ६००६३९८० కురిపించాడు. <स అమితంగా ఆ(గహించి అర్జునుడిని, సారధి అయిన 
కృష్ణుడిని, కపిధ్వజాన్ని, అశ్యాలను తేడోమయాలైన బాణాలతో కొట్టగా అర్జునుడు భంగపడి పోరు సలిపాడు. 
ధర్మరాజు ఒకవైపు చితసేనుడిపై బాణాలు కురిపించి. 


క తటిమి తన మునుము సైన్యము । నురుమా(డ(గం గని సుయోధనుడు మున్నుగ నే 
26 నీ యోధులు మార్మొని । యణిముణి నొప్పించి పట్ట నమరి పొదివినన్‌. 376 


ప్రతిపదార్థం: తజిమి= (చిత్రసేనుడినితరిమి; తన మునుము సైన్యము= తనముందు సైన్యాన్ని (ధర్మరాజు); నుణుమాడ౮గన్‌+ 
కని= నుగ్గుచేయగా చూచి; సుయోధను(డు మున్నగు= దుర్యోధనుడు మొదలైన; నీ యోధులు= నీ సైనికులు; ఏడ్తెజిన్‌= 
పరా(క్రమంతో; మార్కొని= ఎదుర్కొని; అతిముతి నొప్పించి= సంభ్రమంతో నొప్పించి; పట్టన్‌+అమరి పొదివినన్‌= పట్టుకొనుటకు 
సిద్దమై చుట్టుముట్టగా. 


300 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధర్మరాజు చిత్రసేనుడిని తరిమి తన ముందరిసైన్యాన్ని నుగ్గుచేయగా చూచిన దుర్యోధనుడు మున్నగు 
వీరులు పరాక్రమంతో అతడిని ఎదుర్కొని ససంభ్రమంగా నొప్పించి పట్టుకోవటానికి సిద్దమై చుట్టుముట్టారు. 
€> ८ €> €> 


&. పావని మున్నుగా( १58९००८ బార్షతు(డున్‌ వెస వారి( దా(కినం 
జేవ దలిర్చ్ప నచ్చటికి( జెచ్చెరం గర్లు(డు వచ్చి తీవ్ర బా 
६४ >. ` 
ణావృతమూర్తి( జేసి మనుజాధిప! యా రథికావలిన్‌ ధను 
ठठ వితత స్వనంబున వియద్వివరంబు ప్రపూరితంబుగన్‌. 377 


ప్రతిపదార్థం: మనుజ+అధిపా!= ధృతరాష్ట్ర మహారాజా!; పావని మున్నుగాన్‌+కవలున్‌= భీముడు ముందుండగా 
నకులసహదేవులు; పార్షతు(డున్‌= ధృష్టద్యుమ్నుడు; వెసన్‌ వారిన్‌+తా(కినన్‌= వెంటనే వారిని తాకగా; కర్లుడు= కర్గుడు; చేవ 
తలిర్నన్‌= ధైర్యం అతిశయిల్లగా; చెచ్చెరన్‌= శీఘ్రంగా; అచ్చటికిన్‌= అక్కడికి; వచ్చి; ధనుః+జ్యా వితత, స్వనంబునన్‌= 
వింటినారియొక్క పెద్ద ధ్వనిచేత; వియత్‌+వివరంబు= ఆకాశభాగం; ప్రపూరితంబుగన్‌= నిండిపోగా; ఆ రథిక+ఆవలిన్‌= ఆ 
వీరులసమూహాన్ని; తీవ్రబాణ+ఆవృతమూర్తిన్‌+చేసెన్‌= తీవ్రబాణాలతో ముంచివేశాడు. 


తాత్సర్యం: భీముడు, నకుల సహదేవులు, ధృష్టద్యుమ్నుడు దుర్యోధనాదులను ఎదుర్కొనగా, ధైర్యం అతిశయిల్ల 
కర్ణుడు అతివేగంగా అటకు వచ్చి వింటినారిధ్వని ఆకాశమంతా నిండగా మోయిస్తూ, తీవ్రబాణాలతో వారిని 
ముంచాడు. 


క అట్టియెడ మాద్రి పిదపటి । పట్టి కురున్భపాలు రెండుపదులమ్ములు దా 

బెట్టుగ నేసిన వేదన । ముట్టుడుC జేడ్సడియె నతడు మొనయును ८९८5. 378 
ప్రతిపదార్థం: అట్టిఎడన్‌= అప్పుడు; మాద్రిపిదపటిపట్టి= సహదేవుడు; కురునృపాలున్‌= దుర్యోధనుడిని; రెండుపదులు+అమ్ములు= 
ఇరవైబాణాలు; తాన్‌ బెట్టుగన్‌+ఏసినన్‌= తానుగట్టిగా వేయగా; వేదన ముట్టుడున్‌= నొప్పి కలుగగా; అత(డు= దుర్యోధనుడు; 
చేడ్సడియెన్‌= తొలగిపోయాడు; మొనయును తలశెన్‌= సేన కూడా బెదరిపోయింది. 


తాత్సర్యం: అప్పుడు సహదేవుడు దుర్యోధనుడిపై ఇరవైబాణాలు గుప్పించగా అతడు ఎంతోబాధను పొందాడు. 
అతడి సైన్యం కూడా కలతపొందింది. 
మ. కని రాధేయు(డు దివ్యబాణనిహతిం గౌంతేయ సైన్యంబు నె 

ల్లను నొప్పించిన బీఖువోయె నది యుల్లాసోగ్రు( డై ధర్మ 

నందను నమ్మేటిమగండు గిట్టుటయు నాతం డల్లి పె ల్లేసినన్‌ 

విను మందస్మితసుందరుం డగుచు నవ్వీరుండు ధీరోద్దతిన్‌. 379 
ప్రతిపదార్థం: రాధేయు(డు= కర్గుడు; కని= అది చూచి; దివ్యబాణనిహతిన్‌= దివ్యబాణాల దెబ్బచే; కౌంతేయ సైన్యంబును+ 
ఎల్లను, నొప్పించినన్‌= పాండవసేననంతా బాధపెట్టగా; అది= ఆ సైన్యం; బీణుపోయె= శక్తిీహీనమైంది; ఉల్లాస+ఉ(గ్రుడు+ 
అయి= ఉల్లాసంచే భయంకరుడయి; ఆ+మేటిమగండు= ఆ వీరుడు; ధర్మనందనున్‌= ధర్మరాజును; కిట్టుటయున్‌= 
సమీపించగా; అతండు= అతడు; అల్గి= కోపించి; సెల్లు+ఏసినన్‌= పెక్కుబాణాలు వేయగా; మందస్మిత సుందరుండు+అగుచున్‌= 
చిరునవ్వుతో అందగించినవాడై; ఆ+వీరుండు= इदमः ధీర+ఉద్దతిన్‌= ధైర్యాతిశయంతో; విను= (ఏం చేశాడో) వినుము. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 301 


తాత్సర్యం: రాధేయుడు అది చూచి దివ్యబాణాలు వస్‌ పాండవసైన్యాన్ని కలతపెట్టగా అది ధైర్యహీనమయింది. 
€ ఉత్సాహంతో ధర్మరాజును సమీపించగా అతడు పలుబాణాలు వేశాడు. దానికి కర్గుడు చిరునవ్వుతో. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


వ. అనేక చండ కాండంబు లంగంబునం గీలించి. 380 


ప్రతిపదార్థం: అనేక చండ కాండంబులు= పటువైన పెక్కుబాణాలు; అంగంబునన్‌+కీలించి= అతడి దేహంలో నాటి. 
తాత్సర్యం: తీవ్రబాణాలను ధర్మరాజు శరీరంలో నాటి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


७. వలు(ద నారసంబు వక్షంబు( దూటింగ । నేయుటయును 2>०८ ०८००८ డార్తి( 
గూరి నిలువలేక కూర్చుండ(బడి సూతు । నరద మెగవు తొల(గ ననియె నధిప! 381 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; వలు(ద నారసంబు= విశాలమైన బాణం; వక్షంబున్‌+తూణుంగన్‌+ఏయుటయున్‌= వక్షంలో 
నాటేటట్టు వేయగా; పాండవేయు(డు+ఆర్తిన్‌+కూరి= ధర్మరాజు బాధనొంది; నిలువలేక కూర్చుండ(బడి= నిలబడలేక కూలబడి; 
సూతున్‌= సారథిని; అరదము= రథం; ఎగవుతొల(గన్‌+అనియెన్‌= వేగంగా తోలుమని అన్నాడు. 


తాత్సర్యం: न ధర్మరాజు ఎదలో విశాలబాణాన్ని నాటగా అతడు బాధతో కూలబడిపోయి సారధిని రథం 
త్వరగా తొలగిపోనిమ్మని అన్నాడు. 


వ. అనుటయు వా డట్ల చేయం గౌరవులు గడంగి పోనీక పొదువుం డను నెలుంగులతో నక్క్మొంతేయాగ్రజు 
వెన్నాడి కవిసినం గేకయ పాంచాల బలంబు లడ్డపడి పెనంగె; బీమసేనుండు సుయోధనుని “నిలు నిలు” 
మని యదల్లి యమ్ములం గప్పె; నప్పుడు రాధేయుండు రభసంబున. 382 


ప్రతిపదార్థం: అనుటయున్‌ వా(డు+అట్లచేయన్‌= అనగా సారథి అట్లాగే చేయగా; కౌరవులు కడంగి= కౌరవులు పూని; 
పోనీక పొదువుండు అను+ఎలుంగులతోన్‌= ధర్మరాజును; పోనివ్వకుండా ఆపండి అను అరుపులతో; ఆ+కౌంతేయ+అగ్రజున్‌ 
వెన్నాడి కవిసినన్‌= ఆ ధర్మరాజును వెంబడించి పోరగా; కేకయ పాంచాల బలంబులు+అడ్డపడి= కేకయ పాంచాల సైన్యాలు 
అడ్డుకొని; పెనంగెన్‌= పోరుసల్ఫాయి; భీమసేనుండు= భీముడు; సుయోధనునిన్‌= దుర్యోధనుడిని; నిలునిలుము+అని 
అదల్భి= ఆగుము ఆగుము అని బెదరించి; అమ్ములన్‌+కప్పెన్‌= బాణాలతో కప్పాడు; అప్పుడు రాధేయుండు= అప్పుడు 
కర్ణుడు; రభసంబునన్‌= వేగిరపాటుతో. 


తాత్సర్యం: ధర్మరాజు అనగానే సారధి అట్లాగే చేశాడు. కౌరవులు ధర్మరాజును పోనీయకుండా వెంబడించి 
తాకారు. అప్పుడు కేకయ పాంచాల వీరులు అడ్డుకొని వారిని తాకారు. భీముడు దుర్యోధనుడిని ఆగుమాగుము 
అని ఆపి బాణాలతో కప్పాడు. అప్పుడు కర్గుడు సం(భ్రమంతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క పాంచాలురంగేకయుల ను । దంచిత గర్వమున వాలురమ్ములవెళ్లిన్‌ 
ముంచిన నోటటి యరికరి । పంచాననమూర్తి భీముపజ్జ కొది(గినన్‌. 383 


302 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: పాంచాలురన్‌+కేకయులును= పాంచాల కేకయ వీరులను; ఉదంచిత గర్వమునన్‌= ఎక్కువైన గర్వంతో; 
వాలు+అమ్ముల వెల్లిన్‌= వాడియెన బాణాల ప్రవాహంతో; ముంచినన్‌= కప్పగా; ఓట+అణి= ఓడిపోయి; అరికరి పంచాననమూర్తి= 
శత్రుగజమునకు సింహరూపమైన; భీముపజ్జకున్‌+ఒది(గినన్‌= భీముని ప్రక్కలో చేరగా. 


తాత్సర్యం: इद పాంచాల, కేకయ వీరులను బాణవర్షంతో ముంచెత్తగా వారు భయపడి శృత్రుభయంకరుడైన 
భీముడి అండను చేరారు. 


వ. అక్కర్షుండు నిజరథంబు మెబియ ధర్మనందను వెనుకొనియె; నతండు విశిఖ వేదనం జేడ్చడిన చిత్తంబుతోడ 
నిజశిబిరంబున కల్లనల్లన పోవుచుండియు( దన్ను నా సూతనందనుండు మూ(డుదూపుల నేసిన మరలి 
యమ్మేటిమగని మేనం బలుమార్గణంబులు సొనిపి తత్సారథి సాయక త్రయంబునకు హయంబుల 
శరచతుష్టయంబునను స్రుక్కించె నట్టియెడ. 384 


ప్రతిపదార్థం: ఆ+కర్టుండు= కర్గుడు; నిజ రథంబు మెజయన్‌= తన రథం (ప్రకాశించగా; ధర్మనందనున్‌ వెనుకొనియెన్‌= 
ధర్మరాజును వెంబడించాడు; అతండు= ధర్మరాజు; విశిఖవేదనన్‌= బాణందెబ్బచే కలిగిన నొప్పితో; చేడ్సడిన చిత్తంబుతోడన్‌= 
బాధపడిన హృదయం తోడై; నిజ శిబిరంబునకున్‌= తన శిబిరానికి; అల్ల+అల్లన పోవుచుండియున్‌= మెల్లమెల్లగా పోతూ; 
తన్నున్‌+ఆ సూతనందనుండు= తనను ఆ కర్గుడు; మూ(డుతూపులన్‌+ఏసినన్‌= మూడుబాణాలతో కొట్టగా; మరలి= 
అతడివైపు తిరిగి; ఆ+మేటిమగని మేనన్‌= ఆ కర్గుడి శరీరంలో; పలు మార్గణంబులు చొనిపి= పెక్కుబాణాలు నాటి; 
తత్సారథిన్‌= అతడి సారథిని; సాయక(త్రయంబునను= మూడు బాణాలతోనూ; హయంబులన్‌= గుర్రాలను; శర 
చతుష్టయంబునను= నాలుగు బాణాలతోనూ; (స్టుక్కించెన్‌= పడగొట్టాడు; అట్టి ఎడన్‌= అప్పుడు. 


తాత్సర్యం: न తన రథంపై వెలుగొందుతూ ధర్మరాజును వెంబడించాడు. బాణాల దెబ్బలకు బాధపడుతూ 
మెల్లగా శిబిరానికి పోతున్న అతడిపై మూడుబాణాలు వేశాడు. ధర్మరాజు మరలి ऽद పలుబాణాలు కురిపించి, 
మూడుబాణాలతో అతడి సారథిని, నాలుగుబాణాలతో గుర్రాలను పడగొట్టాడు. ఆ సమయంలో. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 

> ఇరుదెసల నున్న కవ ల । న్నరపతి దురవస్థ సూచి నారాచపరం 


పరలు పర(గించుచును జె । पठ तदत దా(కి రత(డు చిబున వ్వొలయన్‌. 385 


ప్రతిపదార్థం: ఇరుదెసల నున్న కవలు= రెండువైపుల ఉన్న నకుల సహదేవులు; ఆ+నరపతి దురవస్థ+చూచి= ధర్మరాజు 
కష్టాన్ని చూచి; చెచ్చెరన్‌= వెంటనే; కర్గునిన్‌= కర్గ్టుడిని; అత(డు చిటునవ్వు+ఒలయన్‌= అతడు చిరునవ్వు నవ్వగా; నారాచ 
పరంపరలు పరగించుచును= బాణపరంపర కురిపిస్తూ; తాశిరి= ఎదుర్కొన్నారు. 


తాత్సర్యం: |ప్రక్కలనున్న నకుల సహదేవులు ధర్మరాజు ఇబ్బందిని చూచి, అతడికి సహాయంగా నిలిచి కర్గుడిపై 
బాణాలు కురిపించారు. కర్ణుడు చిరునవ్వు నవ్వుతూ, 


తే. వార లిరువుర నుగ్రంపు నారసముల(। గప్పి దంత వర్ణములును గాలవాల 
సుందరంబులు నగు ధర్మనందనుని తు । ८०००२०९८ బడనేసి రయము మెబియ. 386 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 303 


ప్రతిపదార్థం: వారలన్‌+ఇరువురన్‌= వారిద్దరినీ; ఉ(గ్రంపు నారసములన్‌+కప్పి= (క్రూరబాణాలతో కప్పి; దంత వర్లములును= 
తెలుపురంగులు; కాల, వాల, సుందరంబులు+లఅగు= నల్లని తోకలచే సుందరములైన; ధర్మనందనుని తురంగమంబులన్‌= 
ధర్మరాజు గుర్రాలను; పడన్‌+ఏసి= పడగొట్టి; రయము 3०6००४० = వేగం (ప్రకాశం కాగా. 


తాత్సర్యం: కర్షుడు నకుల సహదేవులపై వాడిబాణాలు వేసి, తెల్లనిరంగు గల మేనులతో, నల్లని తోకలతో 
అందమైన ధర్మరాజు గుర్రాలను వేగంగా కూలవేసి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క్ర అతని శిరస్తాణంబును । శితవిశిఖ నిపాతితంబు సేసి యుదారో 

ద్దతి నకలు కార్ముకము హయ । తతియుం దునుమాడుటయు నతండును నత(డున్‌. 387 
ప్రతిపదార్థం: అతని శిర స్తాణంబును= ధర్మరాజు తలతొడుగు; శిత విశిఖ నిపాతితంబు చేసి= వాడిబాణాలచేత పడగొట్టి; 
ఉదార+జఉద్దతిన్‌= గొప్ప పరా(క్రమంతో; నకులు కార్ముకము హయతతియున్‌= నకులుడి విల్లు, గుర్రాలను; తునుమాడుటయును= 
ఖండించగా; అతండునున్‌+అత(డున్‌= ధర్మజు, నకులులు. 


తాత్సర్యం: వాడిబాణాలతో ధర్మరాజు తలకు రక్షగా ఉన్న తొడుగును పడగొట్టి పరా(క్రమించి నకులుడి గుర్రాలను, 
విల్లును ఖండించగా ధర్మరాజు, నకులుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క, సహదేవుని తే రెక్కిన । నహితాంతకు( డైన కర్ణు( డమ్మువ్వుర సం 
పిహిత 26९८०९८ జెసెను । బహువిధ బాణముల జలము బలమును మెబయన్‌. 388 


ప్రతిపదార్థం: సహదేవుని తేరు+ఎక్కినన్‌= సహదేవుడి రథంపైకి ఎక్కగా; అహిత+అంతకు(డు+ఐన కర్గ్టుడు= శత్రుహంతమైన 
కర్ణుడు; చలము బలమును మెణయన్‌= పట్టుదల పరా(క్రమం ఒప్పగా; బహువిధ బాణములన్‌= అనేక బాణాలతో; ఆ+ 
మువ్వురన్‌= ధర్మజనకుల సహదేవులను; సంపిహిత శరీరులన్‌+చేసెన్‌= కప్పబడినవారిగా చేశాడు. 


తాత్సర్యం: (ధర్మరాజు, నకులులు) సహదేవుడి రథంపైకి రాగా, కర్టుడు వారి ముగ్గురినీ బలంతో చలంతో 
పలురకాల బాణాలతో నొప్పించి ముగ్గురి శరీరాలను కప్పిశాడు. 


చ. కనుగొని శల్యు(డి ట్లనియె( గర్జునితో 'నిది యేల? ధర్మనం 
దనుపయి నాగ్రహించెదు; హితం బగు కార్యమె యిమ్మహీశు నీ 
వని దెగటార్షినట్లయిన నర్జును( డుత్మట శోకరోషమున్‌ 
పెన(గొన నిన్ను గౌరవుల( బీను(గుపెంటలు సేయకుండునే? 389 


ప్రతిపదార్థం: శల్యు(డు= శల్యుడు; కనుగొని= చూచి; కర్షునితోన్‌= కర్గుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు; ఇది ఏల 

ॐ &2 &2 ౧ ౧ 
ధర్మనందనుపయిన్‌+ఆ(గ్రహించెదు= ఇట్టా ధర్మరాజుపై ఆ(గ్రహిస్తావెందుకు?; హితంబు+అగు కార్యమె?= మేలుకలిగించే 
పనియా?; ఈ+మహీశు= ఈ రాజును; నీవు+అనిన్‌= నీవు యుద్దంలో; తెగటార్భినట్లు+అయినన్‌= చంపితే గనుక; 
అర్జునుడు; ఉత్కట శోకరోషముల్‌ పెనయగొనన్‌= అధిక దుఃఖ ఆవేశాలు పెనగొనగా; నిన్నున్‌+కౌరవులన్‌= నిన్నూ, కౌరవులనూూ; 
పీనుగు పెంటలు చేయకుండునే?= శవాలుగా చేయకుండా ఉంటాడా? 


304 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: శల్యుడది చూచి కర్గుడితో ఇట్లా అన్నాడు: 'ధర్మరాజుపై నీ ఆగ్రహం చూపిస్తున్నావెందుకు? ఇది మేలు 
చేసే పనియా? అతడిని నీవు యుద్దంలో వధిస్తే, శోక కోపావేశాలు పెనగొన్న అర్షునుడు నిన్ను, కౌరవులను 


సంహరించకుండా ఉంటాడా?” 


విశేషం: ఆదినుండీ इद ప్రయత్నాలకు ఆటంకం కలిగించటమే శల్యుడు పనిగా పెట్టుకొన్నాడు. 


తే, ఇతడు దెగటాటెనేనియు నేమి ఫలము । గలదు? నరు బొలియించుట యలఘుశౌర్య; 
మది కురుక్షితిపాలున కఖిల రాజ్య । సిద్దియును జేయు; నింక నా బుద్ది వినుము. 390 
ప్రతిపదార్థం: ఇత(డు తెగటాణెను+ఏనియున్‌= ఇతడు చనిపోయినా; ఏమి ఫలముకలదు?= లాభమేమున్నది?; నరున్‌+ 


పొలియించుట అలఘుశౌర్యము= అర్జునుడిని వధించటమే గొప్పు పరాక్రమం; అది; కురుక్షితిపాలునకున్‌= దుర్యోధనుడికి; 
అఖిల రాజ్య సిద్దియును చేయున్‌= సమస్త రాజ్యాన్ని లభింపచేస్తుంది; ఇంక నా బుద్ది వినుము= ఇక నా మాట వినుము. 


తాత్సర్యం: ధర్మరాజు మరణం వలన నీకు ఏమి లాభం? అర్షునుడిని వధించటమే నీ ఘనతకు నిదర్శనం. 
దానివలన దుర్యోధనుడికి సమస్తరాజ్యం దక్కుతుంది. ఇక నా మాట వినుము. 
వ. అదియునుం గాక. 391 
తాత్సర్యం: అంతే కాక. 
క వాం కురుక్ష్తితిపాలు(డు । పోండిమి సెడి భీముచేత( బొదువ(బడియె న 

వ్వా(డిమగని కడ్డము నీ । వే(డిమి దక్కంగ(గలదె వేటొక(ం డరయన్‌? 392 


ప్రతిపదార్థం: सष्ठ కురుక్షితిపాలుడు= అదిగో అతడే కురురాజు దుర్యోధనుడు; పో(డిమి చెడి= ఒప్పు కోల్పోయి; 
భీముచేతన్‌= భీముడిచేత; పొదువన్‌+పడియెన్‌= తాకబడినాడు; ఆ+వా(డిమగనికిన్‌+అడ్డము= ఆ మేటివీరుడికి అడ్డు; నీ వేం 
డిమి తక్కంగన్‌= నీ శౌర్యంతప్ప; వేజొక(డు+అరయన్‌= మరొకటి చూడగా; కలదె?= ఉన్నదా? 


తాత్సర్యం: అదిగో! దుర్యోధనుడు ధైర్యహీనుడై భీముడిచేత చిక్కాడు. నీవు తప్ప వేరెవరు అతడిని ఎదుర్కొన 
గలరు? 
క పవనసుతు చేత నా భూ ,ధవు( డీల్గినయేని నీవు ధర్మతనయునిం 

గవలన్‌ సమయించుట దల( । ప వృథాస్స్పురణంబు గాదె పరబలభేదీ!' 393 
ప్రతిపదార్థం: పరబలభేదీ!= శృత్రుబలాన్ని ఖండించేవాడా (కర్ణా!); పవనసుతుచేతన్‌= భీముడిచేత; ఆ భూధవు(డు+ఈల్లిన, 


ఏనిన్‌= దుర్యోధనుడు చచ్చినట్టయితే; నీవు; ధర్మతనయునిన్‌+కవలన్‌= ధర్మజ నకుల సహదేవులను; సమయించుట= 
వధించటం; తల(పన్‌= చూడగా; వృధాస్సురణంబు కాదె?= వ్యర్హ పరా(క్రమమే కాదా? 


తాత్సర్యం: కర్ణా! దుర్యోధనుడు భీముడిచేత చనిపోయిన తరువాత, నీవు ధర్మజ, నకుల, సహదేవులను వధించినా 
వ్యర్ణమే కదా! 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 305 
छ. అనవిని యజ్టైత్తి భవ । తనయుని దెస జూచి వాయుతనయునిచే నా 


తని పొదువ(బడుట యేర్చ్పడం । గని రాధాతనయు( డతని గావ(గ( జనియెన్‌. 394 


ప్రతిపదార్థం: అనన్‌+విని= శల్యుడనగా విని; उचने తలఎత్తి; భవత్‌+తనయుని, దెసన్‌+చూచి= నీకుమారుడివైపు 
చూచి; వాయుతనయునిచేన్‌+ఆతని పొదువ(బడుట= భీముడు ఆ॥క్రమింపబడటం; ఏర్పడన్‌+కని= స్పష్టంగా చూచి; 
రాధాతనయు(డు= కర్గుడు; అతనిన్‌+కావ(గన్‌+చనియెన్‌= అతడిని కాపాడటానికి వెళ్ళాడు. 


తాత్సర్యం: శల్యుడి మాటలు విని, కర్లుడు ఖీముడిచేత పొదువబడిన దుర్యోధనుడిని చూచి అతడిని కాపాడటానికి 
వెళ్ళాడు. 


క్ర చనుటయు నజాతశత్రు(డు । దన శిబిరంబునకు( బిన్నతమ్ముని యరదం 
బున నతని నతని యన్నను । గొని చనియెను సత్వరముగ గురుకులముఖ్యా! 395 


ప్రతిపదార్థం: కురుకుల ముఖ్యా!= ఓ ధృతరాష్ట్ర రాజా!; చనుటయున్‌= వెళ్ళగానే; అజాతశ్నత్రుడు= ధర్మరాజు; పినతమ్ముని 
అరదంబునన్‌= సహదేవుడి రథంపై; అతనిన్‌+అతనిఅన్నను= అతడిని, అతని అన్నయైన నకులుడిని; తన శిబిరంబునకున్‌= 
తన శిబిరానికి; సత్వరంబుగన్‌= శీఘ్రంగా; కొని చనియెను= తీసికొని వెళ్ళాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కర్గుడు అటు వెళ్ళగానే ధర్మరాజు వెంటనే నకుల సహదేవులతో తన శిబిరం 
చేరుకొన్నాడు. 

వ. అని యిట్లు సంజయుండు ధృతరాష్తునకు ధర్మనందను పలాయనం బెలింగించె ననుటయు. ౩96 
ప్రతిపదార్థం: అని ఇట్టు= అని ఈ విధంగా; సంజయుండు= సంజయుడు; ధృతర్నాష్టునకున్‌= కురురాజుకు; ధర్మనందను 
పలాయనంబు= ధర్మరాజు పారిపోవటం; ఎటింగించెన్‌+అనుటయున్‌= వివరించాడు అనగానే. 

తాత్సర్యం: ఈ విధంగా ధర్మరాజు పలాయనం గురించి సంజయుడు ధృతరాష్టుడితో చెప్పాడని వైశంపాయనుడు 
అనగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. మొదలిరాజు సభయముగ నిట్లు సమరంబు । దొటి(గి చనియె षु; 268९०९०2 
దొరలు నిలిచి పోరు టరిది; యనంతర । వర్తనంబు విప్రవర్య! చెపుమ. 397 


ప్రతిపదార్థం: విప్రవర్య!= వైశంపాయనా!; మొదలిరాజు= ధర్మరాజు; సభయముగన్‌= భయంతో; ఇట్టు సమరంబు తొణ(గి 
చనియెన్‌+అట్టై= ఇట్టా యుద్దం వదలి వెళ్ళాడా; పెజబలంబు దొరలు= ఇతర్వేనలోని వీరులు; నిలిచిపోరుట+అరిది= 
స్థిరంగా నిలచి పోరటం అరుదు; అనంతర వర్తనంబు= తర్వాత జరిగింది; చెపుమ= చెప్పుము. 


తాత్సర్యం: వైశంపాయనా! ధర్మరాజు భయంతో అట్టా యుద్దభూమినుండి తొలగిపోయాడా? ఇతరసేనలోని 
వీరులు స్థిరంగా నిలిచి పోరాడటం కష్టం. జరిగినదంతా వివరించుము. 


వ. అని యడుగుటయు. 398 


306 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని జనమేజయుడు అడుగగా. (తరువాతి ఆశ్యాసంలోని రెండవవచనంతో అన్వయం.) 


విశేషం: మహాభారతగాథను వైశంపాయనుడు జనమేజయుడికి వివరించి చెబుతున్నాడు 


ఆశ్యా సాంతము 


చ. అనిమిషవంద్యమాన! ఘనసాదరశీల సుధాయమాన! స 
త్వ్వనలిన గంధరూప! విబుధ ద్విషదంతకర ప్రతాప సం 
జనిత నిరస్తకామ! మునిసంఘ మహార్ణవ పూర్ణసోమ! వే 
దనికర సంవిధేయ నిజతత్త పరిష్రియ నిత్యనిష్రియా 399 


ప్రతిపదార్థం: అనిమిష వంద్యమాన!= దేవతలచే నమస్కరింపబడుతున్నవాడా!; ఘనసాదరశీల= గొప్ప ఆదర స్వభావంచేత; 
సుధాయమాన!= అమృతంవంటివాడా!; సత్త్వనలిన గంధరూప!= సత్వ్వగుణమనెడి పద్యానికి పరిమళరూపమైన వాడా!; 
విబుధద్విషత్‌+అంతకర (ప్రతాప!= దేవతల శత్రువులైన రాక్షసులను సంహరించే పరా(క్రమవంతుడా!; సంజనిత నిరస్తకామ!= 
పుట్టిన నశించిన మన్మథుడు కలవాడా!; మునిసంఘ మహా+అర్లవ= మునులసమూహం అనే గొప్పు సాగరానికి; పూర్ణసోమ!= 
నిండు చంధద్రుడా!; వేదనికర సంవిధేయ= వేదసమూహములందు తెలియదగిన; నిజతత్త్య పరి(ప్రియ!= స్వీయతత్త పరిష్కారం 
కలవాడా; నిత్యన్నిష్మియా!= ఎట్టి వ్యాపారం లేనివాడా! 


తాత్సర్యం: హరిహరనాథా! దేవతలందరికీ పూజనీయుడా!, భక్తులకు అమృతరూపుడా!, సత్త్వగుణ భరితుడా!, 
అయినా సమయం వచ్చినప్పుడు పరాక్రమించి రాక్షససంహారం కావించేవాడా!, కాముడి జనన నాశనకర్షా!, మునుల 
హృదయసాగరాన్ని ఉప్పాంగించే పూర్ణచంద్రుడా!, వేదాలలో నిరూపించబడిన నిజస్వరూపం కలవాడా! నిర్వాపారుడా! 


నిశేషం: 'అనిమిష' శబ్దంచేత రెప్పపాటు విరామం కూడా లేకుండా - అనే ధ్వని ప్రతీయమానం అవుతుంది. 'సుధాయమాని 
అనటంలో చల్లని చూపుతో కూడిన కరుణ, 'గంధరూపి అనటంలో ఎడబాయని సత్త్యగుణం వెల్లడవుతున్నాయి. హరిరూపంలో 
కాముని పుట్టుకకు కారకుడై, హరుని రూపంలో అతడిని నశింపజేశాడు కాబట్టి, హరిహరనాథు(డు 'సంజనిత నిరస్తకాముడు.” 


క్ర ప్రమితి విదూరా! సుమన । స్సమితి సమారాధన ప్రసన్నాకారా! 

గమనా గమన నిరసనా! శమన దమన సాధ్యపరమ సారోల్లసనా! 400 
ప్రతిపదార్థం: (ప్రమితి విదూరా!= (ప్రమాణాలకు అందనివాడా; సుమనస్‌+సమితి సమారాధన= నిర్మలచిత్తులైన జ్ఞానుల 
దేవతలసమూహంయొక్క అర్బనలచేత; ప్రసన్న+ఆకారా!= సుప్రసన్నమగు ఆకారం గలవాడా!; గమన+ఆగమన నిరసనా!= 
వెళ్ళుట, వచ్చుట అనే (క్రియలు లేనివాడా!; శమన దమన సాధ్య= శాంతిదాంతులచేత తెలియదగిన; పరమసార+ఉల్లసనా!= 


ఉత్తమజ్ఞాన వికాసం కలవాడా! 


తాత్సర్యం: హరిహరనాథా! లోకంలో, వివిధ ప్రమాణాలకు అతీతుడవైన వాడా! నిన్ను అర్భించే నిర్మలజ్ఞానులకు 
సు(ప్రసన్నుడవైనవాడా! గమనాగమనములు లేనివాడా! శాంతిదాంతులచేత తెలియదగిన ९१0 కలవాడా! 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 307 


విశేషం: లోకంలోని వస్తువులను వివిధ ప్రమాణాలతో తూచినట్టు హరిహరనాథుడిని తూచలేము. ఆయన అన్నిటికీ అతీతుడు. 
సర్వవ్యాపకుడవటంచేత గమనాగమన వర్దితుడు. 
మాలిని. 

ద్విజపతి వృషభాంకోదీర్ణ! కారుణ్య పూర్ణా! 

భజన నిరతరక్షౌ ప్రాఢ! నిర్ణేదరూఢా! 

గజదురిత సముత్వేకఘ్మ! హృత్పద్మనిఘ్నా! 

యజన విధి ఫలత్వవ్యాప్త! నిత్య ప్రదీష్తా! 401 
ప్రతిపదార్థం: ద్విజపతి వృషభాంక+ఉదీర్ల!= గరుడ వృషభవాహనాలతో కూడిన శ్రేష్టుడా!; కారుణ్యపూర్ణా!= కరుణాభావంతో 
నిండినవాడా!; భజన నిరతరక్షాప్రాఢ!= భక్తులను ఎల్లప్పుడు కాపాడటంలో ప్రావీణ్యం కలవాడా!; నిర్భేదరూఢా= భేదంలేకపోవటంచేత 
ప్రసిద్దుడా!; గజదురితసముత్సేకఘ్న!= ఏనుగుయొక్క దుఃఖాతిశయాన్ని నశింపజేసినవాడా!; హృద్‌+పద్మనిఘ్నా!= హృదయ 
కమలంలో ఇమిడేవాడా!; యజనవిధి ఫలత్వవ్యాప్త!= యజ్ఞకర్మమునకు ఫలంగా స్వరూపం పొందినవాడా!; నిత్య ప్రదీప్తా!= నిత్య 
తేజోరూపుడా! 


తాత్సర్యం: హరిగా గరుడ వాహనంచేత, హరుడిగా వృషభ వాహనంచేత (ప్రసిద్దమైనవాడా! హరిహరనాథా! ఆర్తులపట్ల 
కరుణామూర్తివి, నిరంతర భక్తరక్షకుడవు. భేదరహితుడవు. గజనాథుడి బాధను హరిరూపంలో, గజాసురుడి దురితాన్ని 
హరుడి రూపంలో నశింపజేసినవాడా! సర్వవ్యాపకుడవై హృదయకోశంలో నిలిచేవాడా! యజ్ఞఫలస్వరూపుడా! నిత్య 
తేడోరూపుడా! 


విశేషం: సై మూడు పద్యాలూ తిక్కన కృతినాథుడైన హరిహరనాథుడి స్తుతులు. ఆశ్వాసాంతంలో కృతిపతిని స్తుతించే 
పద్యాలు రచించటం ప్రాచీనకవి సంప్రదాయం. మొదటి పద్యంలో వృత్త వైవిధ్యం పాటించి మిగిలిన రెండూ వరుసగా కందం, 
మాలిని చందస్సులలో వ్రాయటం తిక్కన అవలంబించిన పద్దతి, 
గద్యము. 
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి 
ప్రీతం బయిన శ్రీమహాభారతంబున కర్ణపర్వంబునందు ద్వితీయాశ్వాసము. 


తాత్సర్యం: ఉభయ కవిమి(త్రుడూ, కొమ్మనామాత్య పుత్రుడూ, పండితులను పూజబించేవాడూ (పండితులచేత 
పూజించబడి ప్రకాశించేవాడూ) అయిన తిక్కన సోమయాజి రచించిన మహాభారతంలోని కర్లపర్వ ద్వితీయాశ్యాసం 
ఇది. 


మహాభారతంలో కర్ణపర్వంలోని ద్వితీయాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రమదాంధ్ర మహాభారతము 
కర్ణపర్వము - తృతీయాశ్వాసము 


శ్రీమచ్చరణాంబుజ యుగ । కే మధుమూర్తి, ప్రభావిలీన విమల చే 

తోమత్తభ్భంగ, భక్తజ । నామృత సరసీస్వరూప! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీమత్‌= (సర్వ)సంపదలు గల శుభాలకు మూలమైన; చరణ+అంబుజ= పాదములనెడి పద్మాల; యుగళీ= 
జతయందున్న; మధు= తేనెయొక్క (కృపారసముయొక్క); మూర్తి= రూపంగల; (ప్రభా= కాంతియందు; విలీన= పూర్తిగ 
మునిగిన (బాహ్యస్సురణ లేక); విమలచేతః= మాలిన్యంచేత చిత్తముగల (బాహ్యస్సురణయే మాలిన్యం. అనగా వేరు చింత 
లేక భగవంతుడికి పూర్తిగ అర్సితమైన మనస్సులు గల); మత్తభృంగ= పారవశ్యం పొందిన తుమ్మెదలనెడు (మేలుజాతి 
తుమ్మెదలని చెప్పవలెను. మత్తగజముల వలె); భక్తజన= భక్తులకు; అమృత సరసీ స్వరూప!= మోక్షపు కొలను రూపం 


కలవాడా!; హరిహరనాథా!= ఓ హరిహరనాథా! 
తాత్సర్యం: అన్ని సంపదలకు ఆకరములైన ९ పాద పంకజాలలోని (కృప అనెడు) తేనెరూపు మహిమలో 


(ఏకాగ్రంగా) పూర్తిగా మునిగిన నిర్మలచిత్తులైన మేలు తుమ్మెదలనెడి భక్తజనులకు మోక్షప్రద స్వరూపుడా! 


హరిహరనాథా! 
విశేషం: అలం: రూపకం. 


కర్లవిజృంభణము (సం. 8-66-33) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు కర్ణుండు గౌంతేయాగ్రజు విడిచి, దుర్యోధన 
సంరక్షణంబునకుం జనుటవిని, ధృతరాష్తుండు దన మనంబున. 2 
ప్రతిపదార్థం: దేవా!= ఓ హరిహరనాథా!; వైశంపాయనుండు; జనమేజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; అట్టు= 


ఆ విధంగా; కర్పుండు; _కౌంతేయ+అ(గ్షజున్‌= ధర్మరాజును; విడిచి= వదలి; దుర్యోధన= దుర్యోధనుడియొక్క; 
సంరక్షణంబునకున్‌= భ(ద్రతకొరకై; చనుట= వెళ్ళటం; విని; ధృతరా(ష్టుండు; తన మనంబునన్‌= తన మనసులో, 


తాత్సర్యం: దేవా! వైశంపాయనుండు జనమేజయుడితో ఇట్లా అన్నాడు: కర్గుడు కుంతీపుత్రులలో మొదటివాడిని 
(ధర్మరాజును) వదలి దుర్యోధనుడిని కాపాడటానికి వెళ్ళాడని 22), ధృతరాష్ట్రుడు తన మనస్సులో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
క్ర 'అనిలజునకు( జాల(డె నా । తనయుడు? మోసంబుగాక ధర్మజు( డ ట్ల 

బ్ఞిన( బో నిచ్చుట రాధా । తనయునకున్‌ బుద్ది యగునె? తప్పెం దప్పెన్‌!' 3 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 309 


ప్రతిపదార్థం: అనిలజునకున్‌= వాయువునకు పుట్టిన భీముడికి!; నాతనయు(డు= నా కుమారుడు; చాల(డె?= సమానుడు 
కాడా?; ధర్మజు(డు= ధర్మరాజు; అట్లు+అబ్బినన్‌= ఆ విధంగా దొరికినపుడు; పోనిచ్చుట= వదలిపెట్టటం; రాధాతనయునకున్‌= 
రాధాపుత్రుడైన కర్గుడికి; బుద్ది యగునె?= వివేకమగునా?; మోసంబు గాక!= ఇది మోసంగాక (ఏమగును); తప్పెన్‌ తప్పెన్‌= 
ధర్మం తప్పాడు. 


తాత్సర్యం: వాయుపు(త్రుడికి నా కుమారుడు తీసిపోయాడా? ధర్మరాజు అట్లా దొరికినప్పుడు వదలిపెట్టటం 
రాధేయుడికి తగిఉన్నదా? చూస్తే ఇదంతా నమ్మక।ద్రోహంగాక ఏమౌతుంది? ఇంతకు అతడు ధర్మం ముమ్మాటికి 
తప్పాడు. చేతికి చిక్కిన అవకాశం తప్పిపోయింది. 


వ. అని వగచి, “యుధిష్టిరుండు సనినపిదప నెత్తెబింగున సంగరంబు द?" నని యడిగిన, సంజయుం డతని 
కి ట్లనియె; నట్లు సని యా ధర్మతనయుండు రథావతరణంబు సేసి శిబిరంబు ప్రవేశించి, సెజ్జ నొడలు ध्‌, 
నాటియున్న యమ్ములు పెటికించుకొని, హృదయంబున నమ్మెయి నున్న పరిభవంబు పీడ యొనర్చ, విషాద 
వివర్ణవదనుం డగుచు( గవలం గనుంగొని- “మీరు సమీరనందనుకడకుం జనుం' డని చెప్పె, నటమున్న 
నకులుం డొక్కయరదం బాయితంబు సేసికొనియుండుట, నయ్యిరువురుC ద్వరితగతిం జని, యంబుదంబు 
చందంబున గర్జిల్లుచు( గౌరవులతోడం గయ్యంబు సేయుచున్న భీమసేను( జేరం జని, యవష్టంభ 
విజృంభణంబునం బొలిచి; రంత నప్పాండవాగ్రజు తెబిం గేమియు నెటుంగక నరుండు ద్రౌణితోడ భరంపడి 
రణం బొనర్ల్షుచుండి. 4 


ప్రతిపదార్థం: అని వగచి= అని దుఃఖించి; యుధిష్టిరుండు= ధర్మజుడు; చనిన పిదపన్‌= వెళ్ళిపోయిన తరువాత; ఏ+తెజంగునన్‌= 
ఏ విధంగా; సంగరంబు= యుద్దం; చెల్లెన్‌?= సాగింది?; అని, అడిగనన్‌= అని అడుగగా; సంజయుండు ఆతనికిన్‌ ఇట్లు+ 
అనియెన్‌; ఆ ధర్మతనయుండు= ఆ ధర్మజుడు; రథ+అవతరణంబు+చేసి= రథం దిగి; శిబిరంబు= దండు విడిది చేసే 
చోటు; (ప్రవేశించి; సెజ్జన్‌= పడకయందు; ఒడలు+చేర్చి= దేహాన్ని ఆనించి; నాటి ఉన్న అమ్ములన్‌= శరీరంలో గుచ్చుకొని 
ఉన్న బాణాలను; పెటీకించుకొని= తీయించుకొని; హృదయంబునన్‌= మనస్సులో; ఆ+మెయిన్‌+ఉన్న= ఆ విధంగా నెలకొని 
ఉన్న; పరిభవంబు= అవమానము; పీడ ఒనర్సన్‌= బాధిస్తూ ఉండగా; విషాద= దుఃఖంవలన; వివర్ల= రంగుమారిన- 
కాంతిహీనమైన; వదనుండు+అగుచున్‌= ముఖం కలవాడై; కవలన్‌= జోడుగ పుట్టిన నకుల సహదేవులను (అమడలు); 
కనుంగొని= చూచి; మీరు; సమీర నందనుకడకున్‌= వాయుపు(త్రుడైన భీముడి దగ్గరకు; చనుండని చెప్పెన్‌= వెళ్ళండని 
చెప్పాడు; అటమున్న= అంతకుముందే; నకులుండు ఒక్క; అరదంబు= రథమును; ఆయితంబు= సిద్దం చేసికొని; ఉండుటన్‌= 
ఉండటం వలన; ఆ ఇరువురున్‌= ఆ యిద్దరు; త్వరిత గతిన్‌= వేగంగా; చని= పోయినవారై; అంబుదంబు చందంబునన్‌= 
నీరిచ్చు మబ్బువలె; గర్జిల్లుచున్‌= ఉరుముచు; కౌరవులతోడన్‌ తలపడి; కయ్యంబు చేయుచున్న= యుద్దం చేస్తున్న; 
భీమసేనున్‌= భీముడిని; చేరన్‌+చని= సమీపించి; అవష్టంభ= గర్వముయొక్క; విజృంభణంబునన్‌= అతిశయంతో (చెలరేగి); 
పొలిచిరి= ఒప్పారారు; అంతన్‌; ఆ+పాండవ+అ(గ్రజా= ఆ పాండవులలో మొదటివాడైన (ధర్మరాజు) యొక్క; తెజంగు= 
పరిస్టితి; ఏమియున్‌ ఎలుంగక; నరుండు= అర్జునుడు; (ద్రౌణితోడన్‌= (ద్రోణాచార్యుడి పుత్రుడైన అశ్యత్థామతో; భరంపడి= 
ప్రయాసతో; రణంబు+ఒనర్చుచుండి= యుద్దం చేస్తూ ఉండగా. 


తాత్సర్యం: ఇట్లా చింతించి, 'ధర్మరాజు వెళ్ళిన తర్వాత ఏ విధంగా యుద్దం సాగింది?” అని, ధృతరాష్ట్రుడు 
అడుగగా, సంజయుడు ఆయనతో ఇట్టా అన్నాడు: = ధర్మరాజు ఆ విధంగా బయలుదేరిపోయి, తేరు దిగి, 


310 శ్రీమదాంధ్ర మహాభారతము 


శిబిరం చేరి, పడకమీద దేహాన్ని వాల్చి, ఒంటికి గుచ్చుకొన్న బాణాలను బయటకు లాగివేయించికొన్నాడు. కాని, 
మనస్సున అనుభవించిన ఆ అవమానం పీడిస్తూనే ఉన్నది. ఆ పరితాపం ఆయన దేహకాంతిని వెలవెల బారించగా, 
నకుల సహదేవులను చూచి, మీరు వాయుపు(త్రుడున్న చోటికి పొండి” అని చెప్పాడు. దానికి ముందే నకులుడు 
రథం సిద్దం చేసి పెట్టుకొని ఉన్నాడు. వెంటనే ఆ ఇద్దరూ దానినెక్కి త్వరత్వరగా పోయారు. అప్పుడక్కడ, వర్షించే 
మేఘంవలె ఉరుముతూ కౌరవులతో యుద్దం చేస్తున్న భీముడిని సమీపించారు. గర్యాతిశయంతో ఒప్పారారు. ఆ 
తరువాత, పాండవులలో సెద్దవాడి పరిస్థితి ఏమీ తెలియక నరుడు అశృత్తామతో ప్రయాసపడి యుద్దం చేస్తున్నాడు. 


విశేషం: అంబుదంబు చందంబున - అలంకారం. ఉపమ. 


క 386 దగ దేజితమై, గమి । మెటు(గు లడరు నారసమున మిక్కిలివడి నే 
268 మెజయ నురము నొంచిన । 5०6 కవ్విప్రుండు వైచె నుగ్రంపు గదన్‌. 5 


ప్రతిపదార్థం: నెటిన్‌= ఉత్సాహంతో; తగన్‌+తేజితమై= తగినవిధంగా పదును ఎక్కించబడి ఉన్న; గమి మెటుగులు= 
కాంతుల సమూహం; అడరు= వ్యాపింపజేస్తున్న; నారసమునన్‌= ఇనుప బాణంతో; 0 द మెణయన్‌= పరాక్రమం అందగించగా; 
మిక్కిలి వడిన్‌= అత్యంత వేగంతో; ఉరము= రొమ్మును; నొంచినన్‌= (అర్జునుడు) బాధించగా; ఉబిక= లెక్కచేయక; ఆ+ 
విప్రండు= ఆ బ్రాహ్మణుడు - అశ్యృత్థామ; ఉ(గ్రంపు గదను= భయంకరమైన గదను; వైచెన్‌= విసిరివేశాడు. 


తాత్సర్యం: అర్జునుడు తగినవిధంగా పదును చేయబడిన ఇనుపబాణాన్ని లాఘవం సొంపారగా అత్యంత వేగంగా 
మెరుగులు గ్రక్కేటట్ల్టు ప్రయోగించి छख ఎదను బాధపొట్టగా, ఆ బ్రాహ్మణుడు గణింపక భయంకరమైన 
(1 విసిరాడు. 


వ. उष నవ్వీరుండు. 6 
తాత్సర్యం: వేయగా ఆ వీరుడు (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. అది దునుమాడి, మేన బదియమ్ములు గ్రమ్మజి గ్రుచ్చి, సూతు బె 
ట్టిద మగు కోలం గూల్లినం గడింది మగంటిమి దాన రథ్య సం 
పదయును నూలుకొల్పికొని పార్టుని గృష్టుని నొంచె విస్మయం 
బొదవ(గ దేవకోటికి నృపోత్తమ! యగ్గురుపుత్రు( డుగ్రు( డై. 7 


ప్రతిపదార్థం: నృపోత్తమ!= రాజశ్రేష్టా!; అది= దానిని; తునుమాడి= ఖండించి; (క్రమ్మణన్‌= మరల; మేనన్‌= శరీరంలో; పది 
అమ్ములన్‌= పది బాణాలను; (క్రుచ్చి= చొప్పించి; సూతున్‌= రథసారథిని; బెట్టిదము+అగు= (క్రూరమైన (పదునైన); కోలన్‌= 
బాణంతో; కూల్ఫ్చినన్‌= చంపగా; ఆ+గురు పుత్రుడు= కౌరవులకు శస్త్రగురువైన (ద్రోణుడి కుమారుడు; ఉ(గ్రుడు+ఐ= 
కోపోద్దీపితుడై; కడింది= సహింపశక్యంగాని; మగంటిమిన్‌= మగతనంతో (శౌర్యముతో); తాను+అ= తానే స్వయంగా; 
రథ్యసంపదయును= అశ్వ బలమును; నూలుకొల్పికొని= సమకూర్చుకొని; దేవకోటికిన్‌= దేవతల సమూహానికి; విస్మయంబు+ 
ఒదవ(గన్‌= ఆశ్చర్యం కలుగగా; పార్టునిన్‌=. అర్జునుడిని; కృష్ణునిన్‌; నొంచెన్‌= బాధించాడు. 


కర్ణపర్వము - తృ తీయాశ్వాసము 311 


తాత్సర్యం: రాజుశ్రేష్టా! అర్జునుడు దానిని వాడి అయిన బాణంతో ముక్కలుగా చేసి, ఇంకా పదిబాణాలు 
అశ్యత్తామ శరీరంలో (గ్రుచ్చుకొనేటట్లు చేశాడు. సారథినొక బాణంతో హతమార్చాడు. అప్పుడు అశృత్తామ పట్టరాని 
కోపంతో, శత్రువు సహించరానంత పరా(క్రమంతో తానే స్వయంగా అశృబలాన్ని సమకూర్చుకొని, చూస్తున్న 
దేవతలకు ఆశ్చర్యం కలిగేటట్టుగా అర్జునుని, శ్రీకృష్ణుని అలయింపజేశాడు. 


వ. అ ట్లద్ద్భుతవిక్రమంబున నశ్వత్థామ విజృంభించిన సహింపక; 8 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; అద్భుత= ఆశ్చర్యకరమైన; విక్రమంబున= పరా(క్రమంతో; అశ్వత్తామ; విజృంభించిన= 
చెలరేగగా; సహింపక= ఒఓర్చుకొనలేక, 


తాత్సర్యం: గురుపుత్రుడు ఆ విధంగా ఆశ్చర్యకరమైన శౌర్యంతో చెలరేగగా, అది సహించలేక అర్జునుడు- 
(తరువాతి పద్యంతో అన్వయం). 


చ. హయములు పగ్గముల్‌ వెడ:[దయమ్మున నుగ్గుగ ర్రీడి యేయుడున్‌ 

రయమున నీడ్దె( దే రటు దురంబునకుం దొల(గంగ; నెంతయున్‌ 

భయమున నీమొనల్‌ ५९८8 పాటి; నరేశ్వర! వారిసైన్యసం 

చయ మెగవన్‌ మహీతలము సంభృతకంపము గా(గ నల్లడన్‌. 9 
ప్రతిపదార్థం: క్రీడి= అర్జునుడు; ठठठं అమ్మునన్‌= పెద్దదైన బాణంతో; పగ్గముల్‌ నుగ్గుగన్‌= పగ్గాలు తునాతునకలయ్యేటట్టుగా; 
ఏయుడున్‌= కొట్టగా; హయములు= గుర్రాలు; తేరు= రథమును; అటు= ఆ విధంగా; దురంబునకున్‌= యుద్దమునకు; 
తొల(గంగన్‌= దూరమైపోయేటట్టుగా; రయమునన్‌= త్వరగా; ఈడ్సెన్‌= లాగుకొనిపోయాయి; నీ మొనల్‌ నీ సైన్యాలు; 
ఎంతయున్‌, భయమునన్‌= ఎంతో భయంతో; కలగి పాటణెన్‌= కలవరమొంది పరుగెత్తిపోయాయి; (ఆ తరువాత) వారి; సైన్య, 
సంచయము= భటులగుంపులు; మహీతలము= భూ(ప్రదేశం; నల్లడన్‌= నాలుగు దిక్కులా; సంభృత కంపము కాగన్‌= 
పొందిన కంపము గలది కాగా; ఎగవన్‌= చుట్టుపక్కలంతా అలముకొనగా (ధీనివలననే ఆ భూకంపం). 


తాత్సర్యం: అర్జునుడు వెడల్పు అయిన బాణంతో గుర్రాల పగ్గాలు తునాతునకలుగా చేయగా, వెంటనే అవి ఆ 
రథాన్ని యుద్దానికి దూరంగా త్వరత్వరగా లాగుకొనిపోయాయి. కౌరవ సైన్యం భీతిచెంది పారిపోయింది. ఇక వారి 
సైన్యాల జయోత్సాహం దిక్కులన్నీ ఆ(క్రమించుకొన్నది. ఈ భారంతో భూమి అంతా గడ గడ అదిరిపోయింది. 


ఉ. పాటిన( జూచి, కౌరవ నృపాలు(డు సూతతనూజుతోడ 'నీ 

కాఖీయ మద్దలంబునకు( గా దగునే వివిధాస్త్ర సంపదన్‌ 

మీటిన నీవె సూడ(గ? నమేయపరాక్రమ,! నీకు( బాండవు 

शये తలంప, నీదగు బలంబును జేవయు( జూపు మిత్తటిన్‌!' 10 
ప్రతిపదార్థం: పాటినన్‌ చూచి= ఇట్టు కౌరవసేన పలాయనం కావడం చూచి; కౌరవ నృపాలు(డు= కౌరవరాజు దుర్యోధనుడు; 
సూత తనూజుతోడన్‌= రథం నడిపేవాడి కుమారుడగు కర్గుడితో (ఈ రథం నడిపేవాడి పేరు అధిరథుడు); ఈ కాటీయ= 
ఈ యాతన, కళంకము; మత్‌+బలంబునకున్‌= నా సైన్యానికి; వివిధ+అస్ర్ర సంపదన్‌= అనేక విధాలైన అస్త్రాల సమృద్ది 


312 శ్రీమదాంధ్ర మహాభారతము 

చేత; మీణటీన= అతిశయించిన; నీవె చూడ(గన్‌= నీవు చూస్తుండగనే (నీ కండ్ల ఎదుటనే); కాన్‌+తగునె?= సంభవించదగునా?; 
అమేయ= మితిమీరిన; పరా(క్రమ!= శరీర బలసామర్థ్యం కలవాడా!; తలంపన్‌= యోచించి చూడగా; నీకున్‌ పాండవులు= 
నీకు పాండవులు; మాణె?= ఎదుర్కొన సమర్ధులా?; ఇత్తణీన్‌= ఈ సమయంలో; నీదగు= నీ దైన; బలంబును= బలమును; 
చేవయున్‌= సమర్థతను; చూపుము= (ప్రదర్శించుము. 


తాత్సర్యం: కౌరవసేన ఆ విధంగా వెనుదిరిగి పరుగెత్తిపోతుండగా చూచి కౌరవరాజు కర్గుడితో ఇట్లా అన్నాడు: 
అనేక విధాలైన అస్త్ర సంపదతో అతిశయించినవాడవై ఉన్న నీవు చూస్తుండగానే నా సైన్యానికి ఇట్టి కళంకం రావటం 


తగి ఉన్నదా? నీ శౌర్య సంపదకు ఎల్లలు లేవు. యోచించి చూస్తే పాండవులు నీ కొక లెక్కా? ఇక ఈ సమయంలో 
నీ బాహుబలాన్ని, ధైర్యాన్ని చూపవయ్యా! 


వ. అనిన విని, యబ్దలుమగండు మదోద్రేకంబున మద్రపతి నాలోకించి యిట్లనియె: 11 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విని; ఆ+బలుమగండు= ఆ గొప్పవీరుడు (కర్ణుడు); మద+ఉద్రేకంబునన్‌= గర్వాధిక్యంతో; 
మధద్రపతిన్‌= మ॥ద్రదేశాధీశుడైన శల్యుడిని; ఆలోకించి= చూచి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అనగా విని కర్టుడు మదాతిశయంతో శల్యుడిని చూచి ఇట్టా అన్నాడు: 
६2 ^) त 


చ.  'కనుయగొను! మిప్పు డేను మురఘస్మరు( బారుని భీమసేనునిం 

దునిమెద; నస్రసంపదయు దోర్విభవంబును శౌర్యసారము 

ననులకు నెల్ల దెల్లముగ నాదగు పూనిక పార మెయ్డ; మే 

దిని గురునాథు( డొక్క(డె యతిస్థిరసౌఖ్యత నేలునట్లుగన్‌. 12 
ప్రతిపదార్థం: ఇప్పుడు ఏను= ఇప్పుడు నేను; ముర ఘస్మరున్‌= మురుడనే వాడిని నాశనం చేసిన కృష్ణుడిని; పార్టునిన్‌= 
పృథ(కుంతి) కొడుకైన అర్జునుడిని; భీమసేనునిన్‌; అస్త్ర సంపదయున్‌= ఆయుధాల సమృద్ది; దోస్‌+విభవంబును= భుజబలం 
యొక్క గొప్పతనం; శౌర్యసారమున్‌= శూరత్వపు నిగ్గు అయిన బలం; జనులకున్‌+ఎల్లన్‌= (ప్రజలందరికి; తెల్లముగన్‌= 
తెలిసేటట్టు; తునిమెదన్‌= ముక్కలు ముక్కలుగ చేస్తాను; కను(గొనుము= చూడుము; మేదినిన్‌= ఈ భూమిపై; 
కురునాథు(డు+ఒక్క(డే= కౌరవరాజొక్కడే; అతిస్టిర సౌఖ్యతన్‌= అత్యంత శాశ్వతమైన సుఖసంపదతో; ఏలునట్లుగన్‌= 
పరిపాలించేటట్లు; నాదగు పూనిక= నా ఈ (ప్రయత్నం; పారమెయ్స్డన్‌= (ఒడ్డు చేరుట) సఫలీకృతంగా నెరవేర్చుటే అని 
ప్రకటితమయ్యేటట్టు (వారినందరిని సంహరిస్తాను). 
తాత్సర్యం: ఇకచూడుము! ఇప్పుడు నేను నా శృస్తాస్తసంపద, భుజబల (ప్రకాశనం, నా ప్రతాపంయొక్క నిగ్గు 
లోకులకెల్ల తెలిసేటట్టుగా మురారి అయిన కృష్ణుడిని, అర్జునుడిని, భీముడిని ఖండిస్తాను! దీనితో ఈ భూమిపై 
శాశ్వతమైన సుఖసౌభాగ్యాలతో ఒక్క కౌరవనాథుడే పరిపాలించేటట్టుగా చేయటమే నా ప్రయత్న సఫలత అని 
లోకవిదితం కాగలదు. (ఇది కర్ణుడి ధర్మదీక్ష). 
వ. 'రథరథ్యగతులు 56609 2०68600 వలయుం జుమ్మీ!' యని పలికి, విజయంబు వీక్షించి గుణంబు సారించి 


'గాండీవంబు నీ కెదురే? యని యగ్గించి, యప్పుడు పై పయి నురవడించు పరసైనికులం జే యెత్తి యదల్ది, 
భార్గవాస్రంబు ప్రయోగించిన నమ్మహనీయసాధనంబు. 13 


కర్లపర్వము - తృ తీయాశ్వాసము 313 


ప్రతిపదార్థం: రథ రథ్య= తేరుకు పూన్చిన గుర్రాలయొక్క; గతులు= కదలికలు; నెజయన్‌= అత్యంతం; 3०6०८४० 
వలయున్‌ చుమ్మీ!= తళుకొత్తవలెను సుమా!; అని పలికి; విజయంబు = విజయమనే తన ధనుస్సును; వీక్షించి= బాగా 
తేరిపారచూచి; గుణంబు సారించి= నారి లాగి; గాండీవంబు= అర్జునుడి ధనుస్సు; నీ కెదురే?= నీకు ప్రతియా?; అని; 
అగ్గించి= కొనియాడి; అప్పుడు= అదే సమయంలో; ఉత్సాహభరితులు+ఐ= ఉత్సాహంతో నిండినవారై; పైపయినురవడించు= 
మీదిమీదికి దూకుతున్న; పరసైనికులన్‌= శ(త్రుసైనికులను; చేయెత్తి; అదల్భి= బెదరించి; భార్గవ+అస్ర్త్రంబు= పరశురాము 
డిచ్చిన అత్యంత మం(త్రపూతమైన ఆయుధం; ప్రయోగించినన్‌; ఆ+మహనీయ సాధనము= ఆ మహిమోపేతమైన ఆయుధం. 


తాత్సర్యం: 'రథగతులు, గుర్రాలగతులు మిక్కిలి ప్రకాశించాలి సుమా! అని పలికి, విజయమనే తన విల్లును 
చూచి, అల్లైత్రాడును సారించి, గాండీవం నీకు సాటి రాదు’ అని దానిని పొగడి, అదే సమయంలో ఉత్సాహంతో 
సైపైకి దూకుతున్న శత్రు సైనికులను చేయెత్తి బెదిరించి, करम्‌ विषयो ప్రయోగించగా, ఆ మహిమోపేతమైన 
ఆయుధం. 


విశేషం: యుద్దవీరులు తాము ఊదే శంఖాలకు; ఉపయోగించే శరాసనాదులకు పేర్జుబెట్టి కొనియాడటం ఒక వీరోచిత 
సంప్రదాయం. దాని ప్రకారమే కర్లుడు తన ధనుస్సు 'విజయము”ను కొనియాడుతున్నాడు. ఈ పొగడ్త సంస్కృత భారతం 
(వావిళ్ల ప్రతిలో లేదు. ఇది రసాత్మకమైన, తిక్కన మనస్సులో పుట్టిన పరిమళ సుమం. ఇంకొక రసవత్తర ఖండిక. ప్రాణం 
లేనిదానిని, ప్రాణమున్నదానివలెనే పలుకరించి మాట్లాడటం ఒక అలంకారం. దీనిని ఇంగ్రీషులో Pathetic Fallacy అంటారు 
(మిథ్యానుభూతి- భావాభాస). సారవంతమైన సోమయాజి మనస్సు దినిని స్వయంగా సృష్టించి నట్టున్నది. न> విజయం, 
అర్హునుడి గాండీవం సమానమైనవి. రెండును విశ్వకర్మ నిర్మితాలు. పరశురాముడే విజయమును కర్టుడికిచ్చాడు 
(కర్ల 1-233). పేరులో కాస్త వ్యత్యాసం - అమరకోశము కర్గుడి విల్లు పేరు “కాలప్ఫష్ట్థ” మంటున్నది. వేణీసంహార నాటకములో 
(4. అంక) ఇదే పేరున్నది. 


శా. ఘోరానేకశరాకృతిం 2०८८6 సంక్షోభంబు గావించుచుం, 
దేరుల్‌ ద్రుంగ(గ, వారణంబులు ధరం ద్రెళ్ళంగ, నశ్వాళి ను 
ए ८६०९०९८ దేలయగా, భటచయం బత్యంత చూర్జీకృతా 
५0. ~~ ६० 
కారత్వంబు ९९३००९५. గేళి సలిపెం గౌంతేయ సైన్యంబునన్‌. 14 


ప్రతిపదార్థం: ఘోర+అనేక శరాకృతిన్‌= భయంకరమైన అనేక బాణాలరూపంలో; उठत ఒప్పి; సంక్షోభంబు= అల్లకల్లోలం; 
కావించుచున్‌= చేస్తూ; తేరుల్‌= రథాలు; (త్రుంగణగన్‌= తుత్తునియలు కాగా; వారణంబులు= ఏనుగులు; ధరన్‌ (తైెళ్ళంగన్‌= 
భూమిపై పడగా; అశృ+ఆలళి= గుర్రాలసమూహం; నుగ్గె= ముక్కలై; రక్తంబునన్‌+తేల(గా= నెత్తురులో పైకి తేలగా; భటచయంబు= 
సైనికసమూహం; అత్యంత చూర్లీకృత= మిక్కిలి పిండైపోయిన; ఆకారత్వంబు= రూపం; భజింపన్‌= పొందగా; కౌంతేయ 
సైన్యంబునన్‌= కుంతీపుత్రుల సైన్యంలో; కేళి సలిపెన్‌= చెర్జాటమాడింది. 


२५ 


దానితో రథాలు నుగ్గునూచైనవి. ఏనుగులు నేలకొరిగిపోయాయి. గుర్రాలగుంపు ముక్కలై నెత్తుటిమడుగులో 
తేలియాడుతున్నాయి. సైన్యం పిండి అయిపోయిన రూపమును పొందింది. ఇట్లా ६९०० కుంతీపుత్రుల 
సైన్యంతో &०९०6. 


తాత్సర్యం: इन ప్రయోగించిన భార్గవాస్త్రం భయంకరాలైన పలురూపాలలో వ్యాపించి, అల్లకల్లోలం చేసింది. 
६2 (^ ५~ 3 62 ౧ 


314 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇప్పరుసున భార్గవాస్త్ర బాధితంబై యప్పాండవ బలంబు వెబిచబిచి మరలి పబిచిన, మనమూ(కలు వెన్నడిం 
దటుమ, నా సూతనందనుం డ ట్లేచి యార్షి యంటందాశి విశిఖశిఖలు నిగిడించుచుం బొగ లేనిమంట 
పగిది బ్రదీప్తుం డయిన(; దదుత్సాహంబున కోటువడి యా సైన్యంబును జనంబులు హాహాకారంబు 
లెస(గ దీనదశం బొంది, ముకుంద పురందరనందనులం బేర్మొని యాక్రందించి; రట్టియెడ. 15 


ప్రతిపదార్థం: ఈ4పరుసునన్‌= ఈ విధంగా; భార్గవ+అ స్ర్ర= భార్గవా స్ర్రంచేత; బాధితంబు+ఐ= బాధించబడి; ఆ+పాండవ 
బలంబు= ఆ పాండవులసేన; వెణచణిచి= భయపడి; పజచినన్‌= పారిపోగా; మనమూ(కలు= మన సేనలు; వెన్నడిన్‌= 
వెంటబడి; తణుమగా= పరుగెత్తిపోయేటట్టు తరుమగా; ఆ సూతనందనుండు= ఆ इदु; అట్టు+ఏచి= ఆ విధంగా 
విజృంభించి; ఆర్బి= ఉత్సాహంతో కేకలుపెట్టి; అంటన్‌ తా(కి= కలియబడేటట్లు సమీపించి; విశిఖ= బాణాలు; శిఖలు= 
మంటలను; నిగిడించుచున్‌= వ్యాపింపజేస్తూ; పొగలేని మంట పగిది= పొగలేని మంటవలె; (ప్రదీప్తండు+అయినన్‌= మిక్కిలి 
వేడిమితో (ప్రకాశిస్తున్న వాడుకాగా; తద్‌+ఉత్సాహంబునకున్‌= ఆ ఉత్సాహానికి; ఓటువడి= జంకి; ఆ సైన్యంబును; జనంబులు= 
చూస్తున్న ప్రజలు; హాహాకారంబులు+ఎస(గన్‌= (సంభ్రమాశ్చర్యాలతో) కేకలు అతిశయించగా; దీన దశన్‌+పొంది= కనికరించదగిన 
దశలోపడి (పాండవసైన్యం); ముకుంద= కృష్ణుని; పురందర నందనులన్‌= ०८०८ పుత్రుడైన అర్డ్జునుడిని; పేర్కొని= 
సేరుబెట్టి పిలిచి; ఆ(క్రందించిరి= ఏడ్చిరి; అట్టి ఎడన్‌= ఆ సమయంలో. (పొగలేని మంట= మంటలో ఉన్న కార్బన్‌ 
పొగరూపంలో క్షయమై పోగా, మంటకు వేడిమి ఎక్కువగుతుంది. ఇది సైన్సు విషయం.) 

తాత్సర్యం: పైన చెప్పినట్టుగా భార్గవాస్త్రం చేత కష్టపెట్టబడిన పాండవసైన్యం భయపడి వెన్నుచూపి పరుగెత్తి 
పోతున్నది. అది చూచి కర్గుడు ఉత్సాహంతో చెలరేగి, కేకలు పెట్టుతూ దెబ్బతాకుడు మేరలోకి పోయి, బాణాగ్ని 
జ్వాలలు ప్రసరింపజేస్తూ పొగలేని మంట మాదిరి వెలిగాడు. ఆ కర్గుడి ఉత్సాహన్ని చూచి భయపడి ఆ సైన్యము, 
జనం కేకలు పెట్టసాగారు. ఆ దీనస్థితిలో ఇరుక్కొన్న పాండవసైన్యం కృష్ణార్ణునులను పేరుపెట్టి పిలుస్తూ ఏడ్వసాగింది. 
ఆ పరిస్థితిలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఈ ఘట్టమంతా ఒక నాటకీయ ఫక్కీలో సాగుతున్నది. కథనపాండితి దృశ్యాలకు ప్రాణం పోసి పాఠకుడి ఎదుట 
నిలబెట్టుతున్నది. యుద్దభీతికి సౌందర్యరేఖల సంతనపరచి హాయిని కూరుస్తున్నది. వీరరసానికి ఇది కొత్త తొడుగు, హావభావ 
వర్ల, పదప్రయోగ జొచిత్యం ఇందలి మెరుగులు. 
ఉ. గాండివి శౌరి కిట్టులను( 'గర్లుని( జూచితె? యేకవిక్రమో 
६४ 

०८९८ దెంపు సేసి పటుదర్పము సూపుచు(, దేటి చూడ రా 

కుండెడునట్లుగా నలుక నుగ్రత మండెడు; నిప్పు నేర్పుమై 

నుండక యీసునం దొడరి, యోటమి దెచ్చికొనంగ నేటికిన్‌?' 16 
ప్రతిపదార్థం: గాండివి= అర్జునుడు; శౌరికిన్‌= కృష్ణుడితో; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; కర్టునిన్‌+చూచితె?= उदू 
చూచావా?; ఏక విక్రమ+ఉద్దండతన్‌= ఒక్క పరా(క్రమాతిశయం చేతనే; తెంపు చేసి= తెగించి; పటుదర్పము= అతిశయమైన 
గర్వాన్ని; చూపుచున్‌; తేజీచూడరాకుండెడునట్టుగాన్‌= కన్నెత్తి చూచుటకు సాధ్యం కానట్టుగా; అలుకన్‌+ఉ(గ్రతన్‌= కోపతీవ్రతతో; 
మండెడున్‌= మండిపోతున్నాడు; ఇప్పు; నేర్చుమైన్‌+ఉండక= సమయోచితమైన చాకచక్యంతో (ప్రవర్తించకుండా; -ఈసునన్‌= 
కోపంతో; తొడరి= సాహసించి ఎదుర్కొని; ఓటమిన్‌= ఓటమిని; తెచ్చుకొనంగన్‌+ఏటికిన్‌= తెచ్చుకొనటం ఎందుకు? 


కర్ల్ణపర్వము - తృతీయాశ్వాసము 315 


తాత్సర్యం: అర్జునుడు కృష్ణుడితో ఇట్టా అన్నాడు: 'కర్లుడిని చూస్తున్నావుగదా! ఉన్న సాహసాన్నంతా ఒకటిగా చేర్చి, 
భీతిగొల్సేటట్లుగా తెగించి ఎక్కువైన బలాన్ని చూపుతున్నాడు. కన్నెత్తి చూడటానికి వీలుగానట్టుగా కోపపు పొంగుతో 
మండిపోతున్నాడు. ఇప్పుడు సమయూోనికి తగినట్లు తెలివిని ఉపయోగించకుండా కోపంతో యుద్దానికి దిగి, వృథాగా 
అపజయాన్ని నెత్తికి తెచ్చిపెట్టుకోవటం ఎందుకు? 
క “వచ్చిన మణి గెల్పు గొనన్‌ । వచ్చునె? తనయొడలు గలుగ వైరుల గెలువన్‌ 

వచ్చుం ८6 వచ్చిన; నది 1 మెచ్చు జయార్జులకు మరుదమిత్రధ్వంసీ!' 17 
ప్రతిపదార్థం: మరుదమిత్ర ధ్వంసీ!= దేవతలకు శత్రువులైన రాక్షసులను నాశనం చేసినవాడా- కృష్ణా!; వచ్చినన్‌ మటి= 
పైబడివచ్చినాడేసో; గెల్పుకొనన్‌= విజయాన్ని సాధించగా; వచ్చునె?= సాధ్యమగునా?; తటి వచ్చినన్‌= అనుకూలసమయం 
వచ్చినప్పుడు; తన ఒడలు కలుగన్‌= తన శరీరం ఉంటే (అంటే (బ్రతికి ఉంటే); వైరులన్‌ గెలువవచ్చున్‌= శత్రువులను 
జయింపవచ్చును; జయార్జులకున్‌= జయం కోరేవారికి; అది= ఆ పద్దతి; మెచ్చు= మెచ్చుకోదగినది. 


తాత్సర్యం: దేవతా విరోధులైన రాక్షసులను ధ్వంసం చేసిన ఓ కృష్ణా! (ఇప్పుడితడు) దండెత్తి వస్తే జయాన్ని 
సాధించటం సాధ్యమా? ప్రాణం ఉంటే సమయం ఆసన్నమైనపుడు వైరులను జయించవచ్చును. జయం కాంక్షించేవారికి 
అది తగి ఉన్నది. (అనుకూల సమయమైన చేష్ట, ప్రశంసింపదగినది.) 


విశేషం: యుద్ధాల్లో మూర్ధ పరాక్రమం కంటె వివేక పరాక్రమమే విజయహేతువు. 
తే.  “పట్టపగలింటి సూర్యుని పగిది గర్టు(। డుగ్రమూర్తియై వెలుగుచు నున్నవా(డు! 

మన రధం | మాధవ, మరలనిమ్ము । బ్రదికియుండిన శుభములు వడదయవచ్చు.” 18 
ప్రతిపదార్థం: మాధవ!= కృష్ణా!; పట్టపగలింటి= మిట్టమధ్యాహ్న సమయంలోని; సూర్యుని; పగిదిన్‌= వలె; ఉ(గ్రమూర్తి+ఐ= 


మహా భయంకరుడై; కర్గుడు; వెలుగుచున్‌+ఉన్నవాడు= మిరుమిట్లు గొలుపుతున్నాడు; ఇప్టు= ఇక; మన రథంబు= మన 
తేరును; మరలనిమ్ము= వెనుకకు (త్రిప్పుము; (బ్రతికి ఉండినన్‌= ప్రాణాలతో ఉంటే; సుఖములు; పడయవచ్చున్‌= పొందవచ్చు. 


తాత్సర్యం: శ్రీకృష్ణా! అదిగో చూడుము. इदु మధ్యందిన మార్తాండుడివలె తీక్ష"ణరూపుడై ప్రకాశిస్తున్నాడు. ఇక 
మన రథాన్ని వెనుకకు (कन्थे). ప్రాణాలు మిగిలి ఉంటే సుఖాలు పొందవచ్చు. 


విశేషం: అరివీర భయంకరుడైన సవ్యసాచి ఇట్టనటం పిరికితనం కాదు. సమయజ్ఞత. వీరానికి విచక్షణ ఉండటం అవసరమని 
గదా అనుభవజ్ఞుల మాట. ఈ పట్టున అర్జునుడు పరాభూతుడై ఉంటే భారతకథాదీపమే చల్ల్హారిపోయిఉండేది. 


వ. అనిన విని, వాసుదేవుండు వడముడిదిక్కు విలోకించు నెడ, నతండు కర్ణునకు మార్మొని పరాక్రమించె. 
పాండవసైన్యంబు నిలువరించి, ధృష్టద్యుమ్న శిఖండి సాత్యకి ద్రౌపదేయాదిరథికు లా రథికునిం దలపడ(, 
దానును గౌరవులపయిం గడంగె; న ట్లమ్మేటిమగని యాటోపం బప్పటికి వైరినివారణంబునకు( జాలి యునికి 
యనుసంధించి, రాధేయుం డొరులతో డయ్యం బోరుటయు(, బార్జుండు 'డప్పి దీర్చుకొనుటయు మేలకాకి 
యని యూహించి, యమ్మురారి దే రక్కురుసేనాధిపతి సంగ్రామంబు సేయుచక్కటి కెడ గలుగం గొని చని, 


316 శ్రీమదాంధ్ర మహాభారతము 


యన్నరునితో 'మన మశ్వత్తామతోడి పెన(కువం జిక్కిన సమయంబున ధర్మనందనుండు సూతనందనున 
కగ్గమై యుండె; నాతం డతనియమ్ముల నొచ్చెనో యని తలంచెద. నయ్యవనీశు నవస్థ యెటింగి, మణి నీ 
వయ్యంగరాజు సమయింపం గల వాడి వనుటయు. 19 


ప్రతిపదార్థం: అనినన్‌ విని; వాసుదేవుండు= కృష్ణుడు; వడముడిదిక్కు= (శత్రువులకు తాపం కలిగించే) భీముడివైపు; 
విలోకించు ఎడన్‌= చూడగా; అతండు= భీముడు; కర్గ్టునకున్‌= కర్ణుడిని; మార్కొని= ఎదిరించి; పరా(క్రమించెన్‌= విజృంభించాడు; 
పాండవ సైన్యంబును; నిలువరించి= పారిపోకుండా నిలిచి యుద్దం చేసేటట్టు చేసి; ధృష్టద్యుమ్న శిఖండి సాత్యకి; ద్రాపదేయ+ఆది= 
ద్రౌపది కుమారులైన ఉపపాండవులు; ఆది= మొదలైన; రథికులు= రథమునెక్కి యుద్దం చేసే యోధులు; ఆ రధథికుని= 
ఆ కర్గుడిని; తలపడన్‌= ఎదుర్కొనగా; తానును= భీముడు; కౌరవులపయిన్‌; కడంగెన్‌= నిలిచి ఎదుర్కొన్నాడు; ఆ మేటి 
మగని= మొనగాడైన ఆ శూరుడి; ఆటోపంబు= విజృంభణం; అప్పటికిన్‌= ఆ సమయానికి; వైరి నివారణంబునకున్‌= 
శతువును అడ్డగించి నిలపటానికి; చాలి ఉనికిన్‌= తగినంత సమర్థంగా ఉండటం చేత; అనుసంధించి= మనస్సుకు 
నచ్చజెప్పుకొని; రాధేయుండు; ఒరులతోన్‌= ఇతరులతో; డయ్య పోరుటయు= అలయింప జేయునట్టుగా యుద్దము చేయుటను 
చూచి; పార్గుండు; డప్పిదీర్చుకొనుట మేలు+అ కాక+అని= ఇక దప్పిక దీర్చుకొనుటే మంచిపని అవుతుందని; ఊహించి= 
తలచి; ఆ+మురారి= ఆ కృష్ణుడు; తేరు= రథం; ఆ+కురుసేనాధిపతి= ఆ కర్ణుడు; సంగ్రామంబు చేయు= యుద్దం చేస్తున్న; 
చక్కటికిన్‌= (ప్రదేశానికి; ఎడ కలుగన్‌= దూరమయ్యేటట్టు; కొని చని= కొనిపోయి; ఆ+నరునితోన్‌= ఆ అర్జునుడితో- 
(ఇట్లనును); మనము; అశ్వత్తామతోడి; పెన(కువన్‌= పోరులో; చిక్కిన సమయంబునన్‌= చిక్కుకొని ఉన్నపుడు; ధర్మనందనుండు; 
సూతనందనునకున్‌= కర్గుడికి; అగ్గము+ఐ+ఉండెన్‌= వశమై యుండినాడు; అతండు= ఆ ధర్మజుడు; అతని+అమ్ములన్‌= 
ఆ కర్గుడి బాణాలచే; నొచ్చెనో= బాధపడెనేమో; అని తలంచెదన్‌= అని భావిస్తాను; ఆ+అవనీశు= ఆ రాజుయొక్క; అవస్థన్‌+ 
2680१ = స్థితిని తెలిసికొని; 33268; నీవు; ఆ+అంగరాజు= ఆ అంగదేశాధిపతి అయిన కర్షుడిని; సమయింపన్‌+కలవా(డవు= 
తుదముట్టింతువుగాని; అనుటయున్‌= అనగా. 


తాత్సర్యం: ఇట్లు చెప్పిన అర్జునుడి మాటలు విని, కృష్ణుడు, భీముడివైపు చూచేసరికి, అప్పుడాయన కర్గుడితో 
తలపడి చెలరేగి, పాండవసైన్యాన్ని పారిపోకుండా యుద్దానికి పూనుకొనేటట్లు చేయగా, అప్పుడు ధృష్టద్యుమ్న, 
శిఖండి, సాత్యకీ (ద్రౌైపదేయాది యోధులు కర్గుడిపైబడి బీరం చూపుతున్నారు. భీముడు కూడ (ప్రతాపించి కౌరవుల పై 
విజృంభించాడు. ఆ సమయానికి ఆ భీముడి విజృంభణం, విరోధులను ప్రతిఘటించటానికి తగినంతగా ఉన్నదని 
మనస్సులో కృష్ణుడు వితర్కించుకొన్నాడు. కర్షుడు ఇతరులపై బడి, వారు అలసిపోయేటట్లు చేస్తున్నాడని గమనించాడు. 
లం ६2 यं [ॐ = 
'ఇక, అర్జునుడు అలసట తీర్చుకొనటమే మేలు” అని ఊహించాడు. తమ రథాన్ని కర్గ్టుడున్న యుద్దభూమి నుండి 
దూరంగా తోలుకొనిపోయాడు. ఆ తర్వాత- మురారి; “మన అశ్వత్థామతో పోరాడుతున్న సమయంలో ధర్మజుడు 
కర్షుడి చేతిలో చిక్కిఉన్నాడు. అతడు ధర్మజుడిని బాణాలతో బాధించాడేమో అని అనుకుంటున్నాను. మనం 
మొదట ఆ మహీపతి స్థితిని తెలిసికొనవలసి ఉన్నది. ఆ తరువాత అంగదేశాధిపతిఅయిన కర్ణుడిని సంహరించుదువు 
గాని” అనిన తరువాత. (తరువాతి పద్యంతో అన్వయం). 


७. అన్న నొచ్చై నన్న యమ్మాట చిత్తంబు । १९८८, నిజబలంబు' ९०००८ జూచి, 
యన్నరేంద్రు( గాన కనిలనందను కడ । కేగి యడిగె; నతడు నిట్టు లనియె. 20 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 317 


ప్రతిపదార్థం: అన్న నొచ్చెన్‌+అన్న= అన్న బాధపడినాడనిన; ఆ+మాట= ఆ మాట; చిత్తంబు కల(పన్‌= మనస్సును 
కలతపెట్టగా; నిజబలంబున్‌= తన దండును; కలయన్‌+చూచి= ఎగాదిగా బాగా చూచి; ఆ+నరేం|ద్రున్‌+కానక= ఆ 
ధర్మరాజు కనబడకపోగా; అనిలనందను కడకున్‌+ఏ(గ= వాయుపుత్రుడైన భీముడివద్దకు వెళ్ళి; అడిగెన్‌= అడిగాడు; 
అత(డు+ఇట్టు+అనియెన్‌= భీముడు ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అన్న బాధపడినాడనే మాట మనస్సును కలతపెట్టగా అర్జునుడు, తన సైన్యాన్ని బాగా పరికించి 
చూచాడు. వారిలో ధర్మరాజు కనిపించనందున భీముడి దగ్గరకు పోయి అడుగగా, అత డిట్లా బదులు పలికాడు. 


ఉ. 'కౌరవకోటి నే( బొదివి नदत గయ్యము 5००८ గర్జు(డా 

భూరమణున్‌ వడిం గదిసి భూరిశరంబులు మేన నింప, నొ 

వ్వారుటయుం దొలంగె నత, డాహవరంగమునందు లే(డు; నీ 

వారయు మింత కె ట్లగునొ? యచ్యుతు( డుండ(గ నట్టు లే లగున్‌?' 21 
ప్రతిపదార్థం: కౌరవకోటిన్‌= కౌరవ భట సమూహాన్ని; ఏన్‌= నేను; పొదివి= తలపడి; (క్రందుగన్‌= అతిశయంతో; కయ్యము 
చేయన్‌= యుద్దం చేయగా; కర్లుఃడు; ఆ భూరమణున్‌= ఆ రాజైన ధర్మజుడిని; వడిన్‌+కదిసి= వేగంగా పైకొని; భూరిశరంబులు= 
పెద్ద బాణాలు; మేనన్‌+నింపన్‌= శరీరంలో నిండేటట్టు చేయగా; నొవ్వు+ఆరుటయున్‌= బాధపడడంవలన; తొలంగెన్‌= 
వైదొలగిపోయాడు; అత(డు= ఆయన; ఆహవరంగమునందులే(డు= యుద్దభూమిలో లేడు; ఇంతకున్‌= ఇంతకు; ఎట్టు+అగునా?= 
ఏమైనదో?; నీవు+ఆరయుము= నీవు విచారించి తెలిసి కొమ్ము; అచ్యుతు(డు+ఉండయగన్‌= కృష్ణుడు మన అండనుండగా; 
అట్టులు+ఏల?+అగున్‌?= అట్లా ఎందుకు జరుగుతుంది? 


తాత్సర్యం: కౌరవసేనా సమూహాన్ని నేను చుట్టుముట్టి విజృంభించి పోరాడుతుండగా, కరుడు ఆ రాజును 
ఎదుర్కొని పెద్ద పెద్ద బాణాలతో ఆయన శరీరమంతా నింపివేశాడు. ఆ దెబ్బలకు బాధపడటంచేత ఆతడు 
వైదొలగిపోయాడు. ఆయన ఇప్పుడు పొలికలనులో లేడు. ఇంతకు ఏమైందో నీవు విచారించి తెలిసికొమ్ము. కృష్ణుడు 
మన ప్రక్క నుండగా అట్లా ఎందుకు జరుగుతుంది? 


వ. అనిన వివ్వచ్చుండు వృకోదరున కిట్లనియె. 22 
తాత్సర్యం: అనగా విని అర్జునుడు భీముడితో ఇట్టా అన్నాడు: 
క 'కూరములగు సూతసుతుని । నారాచము లొడలC బెక్కు నాటిన జేత 

స్వారము సెడి శిబిరమునకు । నా రా జే(గెనొకొ? యకట! యటు గా నోపున్‌. 23 


ప్రతిపదార్థం: (క్రూరములు+అగు= హింసించగలిగిన; సూత సుతుని= पढ నారాచములు= పూర్తిగా ఇనుముతో చేయబడిన 
అమ్ములు; పెక్కు= చాలా; ఒడలన్‌ నాటినన్‌= శరీరమునందు (గ్రుచ్చుకొనగా; చేతస్‌+సారము చెడి= మనోధైర్యం పాడయి; 
ఆ రాజు; శిబిరమునకున్‌= దండు విడిదికి; ఏగానొకొ!= చేరినాడా ఏమి?; అకట!= అయో!; అటుగానోపున్‌!= అట్లే జరిగి 
ఉంటుందేమో? 


తాత్సర్యం: బాధాకరమైన కర్గుడి ఇనుపబాణాలు అనేకములు ఒంట నాటుకొనగా, రాజు మానసిక పటుత్వం చెడి 
శిబిరానికి పారిపోయాడేమో పాపం! అట్టే జరిగి ఉంటుంది. 


318 శ్రీమదాంధ్ర మహాభారతము 


క్ర ద్రోణాచార్యుని యుగ్రపు । బాణంబులు కోరి యతడు పడునంతకు న 

క్షీణధృతి నసమ సమర । క్షోణి నిలిచి, కర్ణుచేత( గోల్పోయెం గదే! 24 
ప్రతిపదార్థం: ద్రోణాచార్యుని; ఉ(గ్రపు బాణంబులకున్‌= తీక్షణమైన బాణాలకు; ఓర్భి= తట్టుకొని నిలబడి; అత(డు= 
ద్రోణుడు; పడునంతకున్‌= చచ్చి నేలవడే వరకు; అక్షీణధృతిన్‌= తరుగని స్థిరత్వంతో; అసమ, సమర క్షోణిన్‌= సాటిలేని 
యుద్దభూమిలో; నిలిచి= నిలబడి; (చివరకు) కర్గుచేతన్‌= కర్గుడిచేత; కోల్పోయెన్‌ కదే= ఓడిపోయాడు కదా!. 


తాత్సర్యం: “ద్రోణాచార్యుడు ప్రయోగించిన పదునైన బాణాలకు ఓర్చుకొని, ఆ (ద్రోణుడు నేలకొరిగేవరకు 
యుద్దభూమిలో స్థిరంగా నిలబడి ఎదిరించి, తుట్టతుదకు ధర్మరాజు కర్గుడి చేతిలో ఓడిపోవలసి వచ్చిందే! 


వ. అని పలికి, యనిలనందను నాలోకించి యన్నరుం 'డా నృపాలుతెజిం గెటుంగుటకు నీ వరుగు; మేను 
సేనమొగంబున నిలిచెద' ననిన విని, యవ్వీరుం 'డవ్విధంపు నడవడి 8७०८ జనుం గాని, జనంబులు న 
న్నయినం బోరి కోహటించి పోయె నని యాడుదు'రని చెప్పిన, నప్పార్టుండు. 25 


ప్రతిపదార్థం: అని పలికి; అనిల నందనున్‌= భీముడిని; ఆలోకించి= చూచి; ఆ+నరుండు= ఆ అర్షునుడు (అన్నాడు); 
ఆ నృపాలు తెణంగు= ఆ రాజు విధము; ఎణుంగుటకున్‌= తెలుసుకోవడానికి; నీవు+అరుగుము; నేను; సేనమొగంబునన్‌= 
సైన్యానికి మొదట; నిలిచెదన్‌; అనిన విని; ఆ+వీరుండు= ఆ శూరుడైన భీముడు; ఆ+విధంపు నడవడి= ఆ రీతి (ప్రవర్తన; 
నీకున్‌+చనున్‌+కాని= నీకు తగి ఉన్నదిగాని (నాకు సరిపోదనుట); జనంబులు= (ప్రజలు; నన్నయినన్‌= నన్ను మా(త్రం; 
పోరికిన్‌= యుద్దంలో; ఓహటించి= ఓడిపోయి; పోయెను+అని= పారిపోయెనని; ఆడుదురు= మాట్లాడుతారు; అని; చెప్పినన్‌; 
ఆ+పార్టుండు= € అర్జునుడు (ఇట్లా అన్నాడు). 


తాత్సర్యం: అని పలికి అర్జునుడు భీముడితో 'ధర్మరాజు స్థితిని తెలిసికొనటానికి నీవు వెళ్ళుము. నేను సేన మొదట 
నిలిచి పోరాడుతాను' అని అన్నాడు. ఆ మాటలు విని భీముడు “ఈ విధమైన నడవడి నీకు చెల్లుతుంది కాని నాకు 
చెల్లదు. నేనట్లా పోతే జనులు యుద్దం చేయలేక పోయాడని అంటారు” అని అన్నాడు. అప్పుడు అర్షునుడు. 


విశేషం: భీముడిది ఆటుపోటులేని బీరము, రొమ్ము చూపి ఎదిరిని మార్కొంటాడు. సమయానుకూలమైన విక్రమం కా 
దాయనది. కలిసివచ్చి అన్నిటా గెలుస్తున్నాడు. పగ సాధింపులో నీతులు వల్లై వేయడు. పాండవులను అన్ని క్రిష్టసమయాలలో 
ఈయన తెంపే కాపాడినది. మెత్రదనం చూపడం పిరికితనమనేది ఈయన అభిప్రాయం. 


ఆ. 'సరభసముగ నన్ను సంశప్తకులు వీరె! తొడరుచున్నవారు, 6०९८6 నాకు 
నరుగ నెట్లు వచ్చు?” నని చూపె నతనికి; । నపుడు గడంగి వచ్చు నబ్బలముల. 26 


ప్రతిపదార్థం: సరభసముగన్‌= ఉ[డ్రేకంతో కూడిన ఆటోపంతో; సంశప్తకులు= (యుద్దంలో పెడమొగం పెట్టమని ఒట్టుపెట్టుకొన్న 
శూరులు); నన్నున్‌; తొడరుచున్నవారు= మార్కొంటున్నారు; తొల(గి= వీరికి దూరంగా; అరుగుట= పోవుట; నాకున్‌ 
ఎట్టువచ్చున్‌?= నాకు ఏ విధంగా సరిపోతుంది?; అని; అపుడు; కడ(గి= అతిశయించి; వచ్చు= పైకి వచ్చే; ఆ+బలములన్‌= 
నా సైన్యాన్ని; చూపెన్‌= చూపించాడు. 


కర్ల్ణపర్వము - తృతీయాశ్వాసము 319 


తాత్సర్యం: 'అదిగో చూడుము! సంశప్తకులు ఆటోపంతో నాపై పడుతున్నారు. ఈ పట్టున వైదొలగిపోవటం నాకెట్లా 
వీలుపడుతుంది?” అని పూనికతో తనపైబడవస్తున్న సైన్యాలను ఆయనకు చూపాడు. 


క్ర చూపుటయు, నగ్గలం బగు । నేపునం గిమ్మీరవైరి 'యేన కల(చెదన్‌ 
రూపు సెడ(గ నిమ్మొనలను । భూపతి నరయంగ నీవ పొ' మ్మనియె నృపా! 27 


ప్రతిపదార్థం: నృపా!= రాజా! ధృతరా|ష్టా!; చూపుటయున్‌= చూపిన తరువాత; అగ్గలంబు+అగు= అతిశయించిన; ఏపునన్‌= 
గర్వంతో; కిమ్మీరవైరి= కిమ్మీరుడిని చంపిన భీముడు; ఈ+మొనలను= ఈ సైన్యాలను; రూపు చెడ(గన్‌= రూపుమాపేటట్టు; 
ఏను+అ కలణెదన్‌= నేనే కల్లోలపరుస్తాను; భూపతిన్‌+అరయంగన్‌= ధర్మరాజును విచారించటానికి; నీవు+అ+పొముు+ 
అనియెన్‌= నీవే పొమ్మన్నాడు. 


తాత్సర్యం: చెలరేగి సపైబడవస్తున్న సంశప్తక దళాలను చూపగానే భీముడుప్పాంగిన ఉత్సాహంతో “ఈ దండును 
నే నొక్కడనే తుదముట్టిస్తాను, మన రాజు పరిస్థితి తెలిసికొనటానికి నీవే పొ'మ్మన్నాడు. 


కృష్ణార్దునులు ధర్మరాజు సేనుం బరయ నతని శిబిరంబునకు( బోవుట (సం. 8-45-64) 


వ. అనిన, నట్ల కాక యని, యర్జునుం డచ్యుతు నాలోకించి 'యా మహీపాలుం గనునంతకు నామనంబు 
గలంగెడు; రథంబు రయంబునం బోవ ని'మ్మని పలుకుటయు, నతండు భీముం జూచి 'యేము మీయన్న 
సేమం బరయుట వలయుపని గావునం జనియెదము; నీవు కురుసైన్యంబుల జయించుట యరుదె? గెలుపు 
గొను'మని యగ్గించు తెజింగున దీవన లిచ్చి, తురంగమంబులం ద్వరితగతి నడపె; నివ్విధంబున మాధవ 
ధనంజయులు సమరంబునకు సమీరనందనుం జాలించి, శిబిరంబున కరిగి ధర్మనందను మందిరంబు 
ప్రవేశించి, యేకతంబ శయ్యాతలంబున నున్న యన్నరపతిం గని, యాతండు గుశలి యయి యునికికి 
ముదంబు నొందుచుం, దదీయచరణంబులకు బ్రణతులయి; రా ధరణీనాథుండు వారలు రాధేయు వధించి 
వచ్చిరకాం దలంచి డెందం బలర, మందస్మితంబుతో నభినందించి, వారల వదనంబులు వీక్షించి యి 
ట్లనియె: 28 

ప్రతిపదార్థం: అనినన్‌; అట్టు+అ+కాక అని= అట్టే కానిమ్మని; అచ్యుతున్‌+ఆలోకించి= కృష్ణుడిని చూచి; ఆ మహీపాలున్‌= 

ఆ రాజును; కనునంతకున్‌= చూచునంతవరకు; నా మనంబు= నా మనస్సు; కలం7ెడున్‌= కలతజెందుతుంది; రథంబును; 

రయంబునన్‌= వేగంగా పోనిమ్మని; పలుకుటయున్‌= చెప్పగా; అతండు= ఆ కృష్ణుడు; భీమున్‌+చూచి; ఏము= మేము; మీ 

అన్న సేమంబు= మీ అన్న క్షేమమును; అరయుట= తెలుసుకొనటం; వలయుపని కావునన్‌= చేయవలసిన పని కనుక; 
చనియెదము= వెళ్ళుతాము; నీవు కురుసైన్యంబుల జయించుట; అరుదె!= ఒక ఆశ్చర్యకరమైన విషయమా!; ౫లుపు+కొనుము= 
జయం సంపాదించుము; అని అగ్గించు ९७०५०८5 = అని కొనియాడేవిధంగా; దీవనలు+ఇచ్చి= ఆశీర్వదించి; 
తురంగమంబులన్‌= గుర్రాలను; త్వరితగతిన్‌= వేగంగా; నడపెన్‌= నడిపెను; ఈ+విధంబునన్‌= ఇట్టు; మాధవ ధనంజయులు= 
కృష్ణార్ణునులు; సమరంబునకున్‌= యుద్దానికి; సమీరనందనున్‌= వాయుపు(త్రుడిని; చాలించి= చాలినవానిగజేసి (అప్పగించి); 
శిబిరంబునకున్‌+అరిగి; ధర్మనందను మందిరంబు (ప్రవేశించి= ధర్మనందనుడి మందిరం (ప్రవేశించి; ఏకతంబ+అ= ఒంటరిగా; 
శయ్యాతలంబునన్‌+ఉన్న= పడకలో ఉన్న; ఆ నరపతిన్‌+కని= ఆ రాజును చూచి; ఆతండు; కుశలియై= క్షేమవంతుడై; 


320 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఉనికికిన్‌= ఉండుటకు; ముదంబు నొందుచున్‌= సంతోషిస్తూ; తదీయ చరణంబులకున్‌= ఆయన పాదాలకు; (ప్రణతులు+ఐరి= 
నమస్కరించారు; ఆ ధరణీ నాథుండు= ఆ రాజు; వారలు= వారిద్దరు; రాధేయున్‌ వధించి= కర్గుడిని చంపి; వచ్చిరి+అ+కాన్‌= 
వచ్చారని; తలంచి= భావించి; డెందంబు= మనస్సు; అలరన్‌= సంతోషించగా; మందస్మితముతోన్‌= చిరునవ్వుతో; అభినందించి= 
మెచ్చుకొని; వారల వదనంబులు= వారి ముఖాలను; వీక్షించి= చూచి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: ఆ మాట విని 'సరే' అని అర్జునుడు శ్రీకృష్ణుడిని చూచి, ఆ ధర్మరాజును చూచేందుకు నా మనసు 
కలవరపడుతున్నది. రథాన్ని త్వరగా పోనిమ్ము' అని అన్నాడు. కృష్ణుడు భీముడిని చూచి 'మేము మీ అన్నగారి 
యోగక్షేమం తెలిసికొనవలెను. కాబట్టి వెళ్ళుతాము. నీవు కౌరవసైన్యాన్ని జయించటం పెద్ద విషయమా? గెలుపును 
సాధించు” మని ప్రశంసించినట్ల్టుగ దీవెనలుకూడా ఇచ్చి, రథాశ్వాలను వేగంగా నడిపాడు. ఈ విధంగా కృష్ణార్ణునులు 
యుద్దనిర్షహణను భీముడిపై నుంచి శిబిరానికి వెళ్ళారు. ధర్మరాజు మందిరంలో (ప్రవేశించారు. ఒంటరిగా శయ్యపై 
పరుండి ఉన్న ధర్మరాజును చూచారు. క్షేమంగా ఉన్నాడని తెలిసి సంతోషించారు. అతడి పాదాలకు నమస్కరించారు. 
ధర్మరాజు వారిరువురు కర్టుడిని సంహరించి వచ్చారని భావించి, సంతోషించి, అభినందించి, వారలను చూచి ఇట్లా 
అన్నాడు 3 


మ. “సుర లైనం జలమెత్తి కర్ణుని రణక్షోణిన్‌ జయింపంగ నే 
ర్తుర? యవ్వీరు(డు జామదగ్న్య కలితాస్తుం; డిద్దతేజంబునన్‌ 
= [४ ५ 
దొర कने, లావునం బవనుతో( దుల్యుండు; కల్యుండు సం 
గర సంక్రీడలయందు( బేర్కొన( దగున్‌ గాంభీర్య ధైర్యంబులన్‌. 29 


ప్రతిపదార్థం: సురలు+ఐనన్‌= దేవతలైనను; చలము+ఎత్తి= కోపగించి; इद; రణక్షోణిన్‌= యుద్దభూమిలో; జయింపంగన్‌ 
నేర్తుర?= ఓడింప జాలియున్నారా?; ఆ+వీరుడు= ఆ శూరుడు; జామదగ్భ్య, కలిత ఆ/స్తుండు= పరశురాముడి వలన 
అస్త్రాలు పొందినవాడు; ఇద్ద తేజంబునన్‌= ఉగ్రమైన (ప్రకాశంలో; సప్తార్బికిన్‌= అగ్నికి; దొర= సాటి; లావునన్‌= బలమునన్‌; 
పవనుతోన్‌+తుల్యుండు= వాయువుతో సమానుడు; సంగర (క్రీడల+అందున్‌= యుద్ద(క్రీడలలో; కల్యుండు= సమర్ధుడు; 
గాంభీర్య= చలించని గుణమునందును; ధైర్యంబులన్‌= ధీరగుణంలోను; సేర్కొనన్‌+తగున్‌= చెప్పుకోదగును. 


తాత్సర్యం: 'దేవతలైనా పగబట్టి యుద్దభూమిలో కర్ణుని జయింపజాలుదురా? ఆ పరాక్రమవంతుడు పరశురాము 
డిచ్చిన అస్త్రాలు కలిగినవాడు; ప్రతాప తీక్ష్‌ణతలో అగ్నికి సాటియెనవాడు. బలంలో వాయుసమానుడు. యుద్ద క్రీడలలో 
సమర్గుడు, గాంభీర్య ధైర్య గుణాల విషయంలో చెప్పుకోదగినవాడు. 


తే. అట్టి బల్లిదు నని దెగటార్షి, మీర । లేమియును గాక వచ్చితి” రింతసంత 
సంబు దొరకొనునే నామనంబు? చింత । వంత యెల్లను జెడ నరవర్యులార! 30 


ప్రతిపదార్థం: నరవర్యులార!= మానవ శ్రేష్టులారా!; అట్టి బల్లిదున్‌= అటువంటి మొనగాడిని; అనిన్‌= యుద్దంలో; తెగటార్భి= 
ॐ €> ౧ ल 

తుదముట్టించి; మీరలు; ఏమియును+కాక= ఎటువంటి విపత్తు కలగకుండా; వచ్చితిరి= తిరిగివచ్చారు; చింత వంత= 

దుఃఖబాధ; ఎల్లను+చెడన్‌= అంతా తుదముట్టేటట్టు; ఇంత; సంతసము= సంతోషం; దొరకొనునే?= లభ్యపడుతుందా? 


కర్ల్ణపర్వము - తృతీయాశ్వాసము 321 


తాత్సర్యం: మానవ శ్రేష్టులారా! అటువంటి శక్తిమంతుడిని యుద్దంలో తుదముట్టించి, మీకు కించిత్తయినా హాని 
కలుగకుండా, విజయదీప్తితో వచ్చారు. నా మనస్సులోని చీకుచింతలన్నీ మాసిపోగా, నా మదికి ఇంత గొప్ప 
సంతోషం కలగటాన్ని నమ్మలేకపోతున్నాను. 
తే. అతనికి నాకునుం గలిగె నాహవ మింతకు ముంద; రందు( బా 

ర్షతు(డును సత్యకాత్మజు(డు శాంతనవాంతకరుండు ద్రౌపదీ 

సుతులును జూడయణగా, నతడు సూత హయ ధ్వజ పాతనంబు సే 

సి, తనువు దీవ్రకాండముల( జెండ(గ, నే వెగడందితిం గడున్‌. 31 
ప్రతిపదార్థం: ఇంతకున్‌ ముందు+అ= ఇంతకు ముందుగానే; అతనికిన్‌; నాకునున్‌; ఆహవము కలిగెన్‌= యుద్దం జరిగింది; 
అందున్‌= ఆ యుద్దంలో; పార్షతు(డును= (దుపదపుతుడు ధృష్టద్యుమ్నుడు; సత్యకాత్మజు(డు= సత్యకుడి కుమారుడు 
సాత్యకీ; శాంతనవ+అంతకరుండు= శిఖండీ; (ద్రౌపదీసుతులునున్‌= ఉపపాండవులూ; చూడ(గాన్‌= చూస్తూ ఉండగానే; ७९४८ 
డు= ఆ ईन; సూత= సారథిని; హయ= గుర్రాలను; ధ్వజ= టెక్కమును; పాతనంబు చేసి= విరిగిపడి పోయేటట్లు చేసి; 
తనువు= నా శరీరాన్ని; ®= తీవ్రములయిన; కాండంబులన్‌= బాణాలచేత; చెండ(గన్‌= చెండివేయగా; నేను; కడున్‌= 
మిక్కిలి; వెగడు+అందితిన్‌= తబ్బిబ్బు అయ్యాను. 


తాత్సర్యం: ఇంతకు ముందుగానే కర్లుడికీ నాకూ పోరు జరిగింది. ఆ యుద్దంలో ధృష్టద్యుమ్నుడు, సాత్యకీ, 
శిఖండీ, ఉపపాండవులూ మొదలైన వీరులందరి ఎదుటనే అతడు నా సారథిని, గుర్రాలను, పతాకాన్ని విరుగగొట్టాడు. 
నా శరీరం వాడి అయిన బాణాల దెబ్బలకు గురికాగా, నేను ఎంతో భయ(భ్రాంతుడనయ్యాను. 


వ. అప్పుడు దుర్యోధన ప్రభృతి ధార్తరాష్తులకు భీమసేను ప్రభావంబున బ్రదుకరాని యంత పుట్టిన, నన్ను విడిచి 

యాతం డట వోవ, నే నిట వచ్చితినని చెప్పి వెండియు గాండీవి నుద్దేశించి: 32 
ప్రతిపదార్థం: అప్పుడు; దుర్యోధన; (ప్రభృతి= మొదలగు; ధార్తరాష్టులకున్‌= ధృతరాష్ట్రుడి కుమారులకు; భీమేను= 
భీముడియొక్క; ప్రభావంబునన్‌= శక్తిసామర్థ్యాలచేత; (బ్రతుకరాని+అంత= జీవించి ఉండను ఏలుగానంత; పుట్టినన్‌= పరిస్థితి 
కలుగగా; నన్నున్‌ విడిచి; ఆతండు= ఆ इदुः అటుపోవన్‌= ఆ వైపునకు పోగా; నే నిట వచ్చితిన్‌= నేను ఇక్కడికి వచ్చాను; 
అని చెప్పి; వెండియున్‌= మరల; గాండీవిన్‌+ఉద్దేశించి= అర్జునుడితో (అన్నాడు). 


తాత్సర్యం: అప్పుడు దుర్యోధనాదులైన కౌరవులకు భీముడివలన (బ్రతుకరాని పరిస్థితి ఏర్పడగా, నన్ను విడిచి 
కర్ణుడు అటుపోయాడు. నేను ఇటు వచ్చాను” అని చెప్పి ధర్మరాజు అర్జునుడితో ఇంకా ఇట్టా అన్నాడు: 
సీ. “పదుమూ(డువర్న్షముల్‌ పగలును రేలును । గర్టుదర్పం బెట్లు గడతు నొక్కొ? 

యను ८०९४८ జేసి, యాహారనిద్రలు లేక । పరితాప 90286; బశువు( జేయ 

విప్రులు పట్ట రా వెజి సొచ్చి యొది(గెడు । గవయంబుచాడ్చునం గర్ణభీతి 

నుల్లల నుడుకుచు నుండుదు(; గర్జుండు । విడువక మోమున వ్రేలు నాకు! 


తే. సురనదీసుతుచేతను గురునిచేత(। బడని పరిభవమున వాడు कख నన్ను 
నంతయును 8८८ గాంచి నీయట్టియనుజు । వలన దేజంబు వడసితి నలఘుచరిత! 33 


322 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పదుమూ(డు వర్షముల్‌= పదమూడు సంవత్సరాలు; इद దర్సంబు= इपर పొగరుబోతుదనాన్ని; ఎట్టు+కడతు 
నొక్కొ!= ఏ విధంగా అతి(క్రమిస్తానో; అను= అనే; చింతన్‌చేసి= దిగులువలన; పగలు, రేలును= రేయింబవళ్ళు; ఆహార 
నిద్రలు లేక= తిండీ ని(ద్రా లేకుండా; పరితాపము+అందితిన్‌= దుఃఖించాను; పశువున్‌+చేయన్‌= బలిపశువుగా చేయటానికి; 
విప్రలు= బుత్విక్కులు; పట్ట రాన్‌= పట్టుకొనిపోవటానికి రాగా; 568 చొచ్చి= భయ(భాంతమై; ఒదిగెడు= దాగుకొనే; 
గవయంబు= బలసిన పశువు; చాడ్సునన్‌= వలె; కర్గుభీతిన్‌= కర్ణుడికి భయపడి; ఉల్లలన్‌= కుతకుతా; ఉడుకుచున్‌= 
పరితపిస్తూ; ఉండుదున్‌= ఉంటున్నాను; కర్గుండు= కర్గుడు; విడువక= వదలిపెట్టకుండా; నాకున్‌; మోమునన్‌= ముఖం 
ఎదుట; (च्छ (చిత్రపటాన్ని ఎదుట తగిలించినట్టు) ద్రేలాడగట్టినట్టు కనబడుతుంటాడు; సురనదీసుతుచేతన్‌= భీష్ముడిచేత; 
గురుచేతన్‌= (ष्ट; పడని పరిభవమునన్‌= అనుభవించని అవమానాన్ని; వా(డు; నన్నున్‌; పటిచెన్‌= బాధించాడు; 
అంతయున్‌; నీయట్టి అనుజువలనన్‌= నీబోటి తమ్ముడివలన; ఈయగన్‌+కాంచి= పోగొట్టుకొని; అలఘుచరిత!= గురుతరమైన 
చరిత్ర కలవాడా!; తేజంబు= (ప్రభావమును; పడసితిన్‌= పొందాను. 


తాత్సర్యం: (ग्ग బాహుబలాటోపాన్ని ఎటా ఓర్చుకొనగలనా?- అని పదమూడేండు రేయింబవళు తలపోసి 
६2 C2 C3 cI 

తలపోసి, కూడు, నిద్ర లేకుండా బాధపడ్డాను. యజ్ఞపశువును పట్టుకొన సమీపించిన (బ్రాహ్మణులను చూచి 

భయపడి దాగుకొనే పశువువలె కర్ణుడి భయంవలన మనసు నలిగి దిగులుపడుతూ కాలం గడుపుతున్నాను. ఆ 

కర్లుడి ఆకారమే నా ఎదుట ద్రేలాడుతూ ఉంటుంది. భీష్టద్రోణాదులచేత అనుభవించని అవమానాన్ని వాడు నాకు 

కలిగించాడు. కీర్తిసాం[ద్రా! నీవంటి తమ్ముడివలన ఈ యాతనలన్నిటిని లేకుండా జేసికొని ఊరటతో (ప్రాణాలను 

తిరిగి పొందాను. 


విశేషం: వచనం మాదిరి నడిచే ఈ సీసపద్యంలో సహజోక్తులతోపాటు చిత్రీకరణం కళకళలాడుతున్నది. తిక్కన సీసపద్యాలన్నీ- 
కవికి, కంసాలికి సీసాలు తేలిక - అన్న రీతిలో ఉన్నవి. కొన్ని భావ చిత్రీకరణలో గంభీరంగా ఆబోతెద్దు మాదిరిగా 
నడుస్తున్నవి. శ్రీనాథుడూ యిట్టి పద్దతినే అనుసరించాడు. 


చ. వెరవును లావు దివ్యశరవీర్యము శౌర్యము గల్లు द నె 
ప్పరుసున( జంపి? తీ వతని బంధులు మిత్తులు బుత్తులున్‌ సము 
श्न श्न 
४८९९० లాజికేలి నిరతుల్‌ ధృతరాష్తునిపుత్తు లెల్ల ద 
త్పరిజను లెట్టు లట్టు ९९०८ బ్రాణము లిత్తురు వాని కడ్డ మై. 34 


ప్రతిపదార్థం: (కర్లుడిని చంపి వచ్చినారనుకొని కల్పిత సంతోషంతో పలికే మాటలివి. ఈ స్థితి రానున్న పరిణామానికి భిన్న 
స్థితి.) వెరవును= ఉపాయం (చాకచక్యం); లావున్‌= దేహ పటుత్వం; దివ్యశరవీర్యము= దేవదత్తమైన బాణాల పరాక్రమం; 
కల్లు= కలుగు; కర్గున్‌; ఏ+పరుసునన్‌= ఏ విధంగా; ఈవు చంపితివి?= నీవు చంపితివి?; సముద్దుర బలులు= బలమున్నదని 
దుడుకుపడేవారు; ఆజి కేళిిన్‌= యుద్ద క్రీడయందు; నిరతుల్‌= మిక్కిలి ఆసక్తి పట్టుదలగలవారు (అయిన); అతని బంధులు 
మిత్రులు; పుత్రులున్‌= నలుగురు పుత్రులును (సుశేష సత్యసేన, చిత్రసేన, వృషసేనులు అంగరక్షకులుగా నిలిచి హతులైరి); 
ధృతరాష్టుడి పుత్రులు; ఎల్లన్‌= అందరూ; తద్‌+పరిజనులు= అతడి సహచరులు; ఎట్టులు ప్రాణములు+ఇత్తురు= ఏ 
విధంగా ప్రాణాలు ఇస్తారో; అట్టులు= ఆ విధంగానే; అనిన్‌= యుద్దములో; వానికిన్‌+అడ్డమై= వాని చుట్టూ మూగి; 
ప్రాణములు+ఇత్తురు= (ప్రాణాలిస్తారు. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 323 


తాత్సర్యం: చాకచక్యం, దేహబలం, దేవదత్తాలైన బాణాల బిగువు, తెగించి ముందు కురికే పట్టుదల గలిగిన ఆ 
కర్గుడిని నీవు ఎట్టా తుదముట్టించగలిగావు? బలగర్వితులు, యుద్ధాన్ని ఒక ఆటగా సాగించే ఆసక్తిగలవారు 
అయిన అతడి చుట్టాలు, స్నేహితులు, కొడుకులు, ధృతరాష్ట్రుడి కొడుకులు, వీరందరూ కూడి, ఆ కర్గుడి 
భటులవలెనే ప్రాణాలకు తెగించి ఎట్లా ఆయన చుట్టూ ఏ విధంగా మూగుతారో అట్టే చేయగల సాహసులు. 


చ. అరుదిది! నీవు నొవ్వక २०8९०९०८ గరు వధించి, తాత డ 
క్కురుపతి సంతసింప నరు గూల్చెద సంగరభూమి నేన యొ 
క్కరు(డను వీ(క( దాకి యను గర్వపుమాట సనంగ నీక, ८ 
టి రణములోన నిట్లు ప్రకటింతె భవద్దుజ వీర్య శౌర్యముల్‌! 35 


ప్రతిపదార్థం: నీవు నొవ్వక= నీవు బాధచెందక; మహాబలున్‌+కర్గున్‌= అధిక బలసంపన్నుడైన కర్గుడిని; వధించితి(వి)= 
చంపావు; అరుదు+ఇది= ఇది ఆశ్చర్యకరమైన విషయం; ఆతడు; ఆ+కురుపతి సంతసింపన్‌= ఆ దుర్యోధనుడు సంతోష 
పడేటట్లు; వీయకన్‌+తా(కి= గర్యోత్సాహంతో పైబడి; సంగర భూమిన్‌= సమరాంగణంలో; నేను+అ+ఒక్కరు(డన్‌= నేనొక్కడినే; 
నరున్‌ కూల్చెదన్‌= అర్జునుడిని పడగొట్టుతాను; అను; గర్వపుమాట= అహంభావపు మాట; చనంగనీక= చెల్లేటట్టు కాకుండా; 
నేటి రణములోనన్‌= ఈనాటి యుద్దములో; భవద్భుజవీర్య శౌర్యముల్‌= నీ బాహువుల పరాక్రమం; ఇట్టు ప్రకటింతె?= ఇట్టా 
ప్రదర్శింతువా? 


తాత్సర్యం: నీవు కొంచెం కూడా గాయపడక, ఎక్కువైన చేవగలిగిన కర్గుడిని చంపావు. నిజంగా ఇది చోద్యపుచేత; 
ఆ కౌరవనాథుడు సంతోషంతో ఉబ్బిపోయేటట్ల్టుగా- 'నేను ఒంటరిగా ఎదిరించి అర్జునుడిని చంపుతాను’ అనే 
కర్గుడి గర్యోక్తిని చెల్లనీయకుండా, నీ బాహుబలసంపద, వీరగుణ పాండిత్యం ఈనాటి యుద్దంలో లోకానికి వెల్లడి 
చేసికొనగలిగావు. 


చ. పలికిన నేమి? బీరములు పల్ముట సేవక నీతి! యాసభం 
బలుకునె యట్లు జూదపు నెపంబున ద్రౌపది నింతకాల మ 
ప్పలుకు లలంచుచుండె; మది బాయవు గీజినయమ్ము లట్ల; దో 
ర్టల దృఢలీల నిప్పు డవి వాపితి; తీర్చి తలంత యంతయున్‌. 36 


ప్రతిపదార్థం: పలికినన్‌+ఏమి?= పలికిన మా(త్రాన ఏమి పోయింది?; బీరములు= బింకాలు; పల్కుట; సేవకనీతి= సేవకుల 
ధర్మం; ఆ సభన్‌= ఆ కొలువులో; జూదపు నెపంబునన్‌= జూదములో ఓడిపోయినారన్న సాకుతో; [ద్రౌపదిన్‌+అట్టు= ద్రౌపదిని 
అట్లా పలుకునె?= తూలనాడుతాడా?; ఇంతకాలము; ఆ+పలుకులు= ఆ మాటలు; అలంచుచుండెన్‌= బాధిస్తున్నాయి; १685 
అమ్ములట్టు+అ, గోకి గాయపరచిన బాణాలమాదిరి; మదిన్‌ పాయవు= మనస్సును వదలిపోవు; (ष्ठु దృఢలీలన్‌= పటుతర 
బాహుబలవిన్యాసంతో; ఇప్పుడు; అవి= వాటిని; పాపితి(ఏ)= నివారింపజేశావు; అలంత అంతయున్‌= బాధనంతా; తీర్చితి(వి)= 
నివారించి తివి. 


తాత్సర్యం: అట్లా మాట్లాడినంత మా(త్రాన ముంచుకొనిపోయినదేమీ లేదు. డాంబికపుమాటలు పలకటం సేవలకు 
ధర్మం, లేకుంటే ఆ సభలో జూదంలో ఓడిపోయినారన్న మిషతో [ద్రౌపదిని అట్లా కారుకూతలు కూస్తాడా? 


324 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఇంతదాకా ఆ మాటలు నన్ను గీరి పుండు చేసిన బాణాలవలె మనస్సును బాధిస్తూనే ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా 
అవి మనస్సును వదలిపెట్టిపోవు. కాని, ఇప్పుడు నీ బలప్రయోగ నైపుణ్యంతో వాటిని పోగొట్టావు; మదిలోని 
యాతననంతా తొలగించావు. 


క అతిగర్వ సమున్నత మగు । నతని శిరము వానివార లందటు బాష్టో 

ద్గతితో' జూడగ సమర । క్షితి డొల్లెనె? విజయ! నీదు శిత భల్లమునన్‌. 37 
ప్రతిపదార్థం: విజయ!= అర్షునా!; నీదు శితభల్లమునన్‌= వాడియెన నీ బరిసెపోటుతో; అతిగర్వ= మిక్కిలి పొగరుబోతుతనంతో; 
సమున్నతము+అగు= ఎక్కువగా నిక్కినీల్షిన; అతడి శిరము= అతని తల; వానివారలు+అందజున్‌= అతడికి చెందిన 
వారందరూ; బాప్ప+ఉద్గతితోన్‌= ఉబుకుతున్న కన్నీటితో; చూడ(గన్‌= చూస్తుండగా; సమరరక్షితిన్‌= యుద్దభూమిలో; డొల్లెనె?= 
ఊడిపడిపోయిందా? 


తాత్సర్యం: మితిమీరిన అహంకారంతో పైకెత్తబడిన అతడి తల; అతడి వాళ్ళంతా, కన్నీటి వరదలో మునిగిన 
కండ్లతో చూస్తుండగా నీ బాణాలదెబ్బకు తెగి, పొలికలనులో పడిపోయిందా! విజయా! 


క ఈరసమునం గదిసి శరా । సారము ८ గురియ నీవు సక్రోధు(డ వై 

పేరురమున వెస నాటిన । తోరం బగు నారసమునం ద్రుళ్ళి उड? 38 
ప్రతిపదార్థం: ఈరసమునన్‌= అసూయతో; కదిసి= సైబడి; శరాసారము= బాణాల జడివాన; సీపైన్‌+కురియన్‌= నీసై 
కురిపించగా; నీవు; సక్రోధుడవు+ఐ= అతి కోపంతో చెలరేగి; పేరురమునన్‌= పెద్ద వక్షస్థలాన; వెసన్‌, నాటిన= వేగంగా 
గుచ్చిన; తోరంబు+అగు= బలిష్టమైన; నారసమునన్‌= ఇనుపబాణపు తాకిడికి; త్రుళ్ళి= ఎగిరి; కెడసెనే?= చచ్చాడా? 


తాత్సర్యం: అసూయతో కర్షుడు సీపై తెరిపిలేని వానవలె బాణాలను వేయగా, నీవు కోపపుపొంగుతో విజృంభించి 
అతడి విశాలమైన ఎదలో గట్టి ఇనుపబాణాన్ని (గ్రుచ్చగా, అతడు ఎగిరిపడి నేలకొరిగి చచ్చాడు కదా! 


విశేషం: అర్జునుడు కర్గ్ళుడిని తప్పక చంపి ఉంటాడనే బలమైన ఊహతో ధర్మరాజుచేత ఇన్నిమాటలు పలికించటం 
అర్జునుడికి మరింత అవమానభారం కలిగించడానికే, 


వ. అనిన ధర్మనందనునకు( బురందరనందనుం డిట్లను; 'నేను సంశప్తకులతోడ( బెనంగుచుండ, ననేక రథ 
సమూహ సమేతుం డయి యశ్వత్త్థామ వచ్చి, నన్నుం బొదివిన. 39 
ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; ధర్మనందనునకున్‌; పురందరనందనుండు= ఇంద్రుడి కుమారుడైన అర్జునుడు; 


ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు; నేను; సంశప్తకులతోడన్‌; పెనంగుచుండన్‌= పోరాడుతూ ఉండగా; అనేక రథ సమూహ, 
సమేతుండు+అయి= పెక్కు తేరుల గుంపును కూడగట్టుకొనినవాడై; అశ్వత్తామ వచ్చి; నన్నున్‌; పొదివినన్‌= చుట్టుముట్టగా. 
బు [१ 2 &3 బె 


తాత్సర్యం: అనగా విని అర్జునుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 'నేను సంశప్తకులతో యుద్దం చేస్తూ ఉండగా 
అశ్యత్థామ అనేక రథసమూహాలతో వచ్చి నన్ను చుట్టుముట్టగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 325 


క్ర ఏనూటురథంబులు 2596 । బీను(గు 2००९०९०८ జేసి పేర్షినం, గుపితుం 

డై నిప్పు లురలు కన్నుల । తో నక్కోదండగురుసుతు(డు నామీ(దన్‌. 40 
ప్రతిపదార్థం: ఏనూణు రథంబులు= ఐదువందల రథాలు; వెసన్‌= వేగంతో; పీనుగు పెంటలన్‌+చేసి= శవాల కుప్పలయ్యేటట్టు 
చేసి; పేర్చినన్‌= (నేను) అతిశయించగా; కుపితుండు+ఐ= కోపపడినవాడై; నిప్పులు+ఉరలు= నిప్పులు (ड; కన్నులతో; ఆ 
కోదండ గురుసుతు(డు= ఆ బాణాచార్యుడి కొడుకు అశ్యత్తామ; నామీందన్‌= నా మీద. 


తాత్సర్యం: ఐదువందల రథాలను తునాతునకలై జీవంలేని శవాలగుట్టలవలె చేసి, నేను ఆటోపం చూపగా 
కోపగించుకొని, అశ్వత్తామ నాపై నిప్పులు వెదజల్లే కన్నులతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క ఉటక యడరి మెటిసిన యే । द 2869040८ గుడుసువడి, యతిస్సురిత రుచిన్‌ 

మెటిసి, ధను వనల వలయము । తెటి(గున( జక్షుర్ల్ణతి ప్రతిహతిం జేసన్‌. 41 
ప్రతిపదార్థం: ఉజక= లెక్కపెట్టక; అడరి= కోపంతో సైకొని; మెటుసిన= మిరుమిట్టుగొలిపే; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; 
నెజయయగన్‌= చెలరేగగా; గుడుసుపడి= గుండ్రంగా చుట్టుకొని; అతి= మిక్కిలి; స్ఫురిత రుచిన్‌= వెలుగొందే కాంతితో; 
మెబిసి= దీపించి; ధనువు= ధనుస్సు; అనల వలయము తెబి(గునన్‌= గుండ్రంగా చేయబడిన నిప్పువలె (ధనుస్సు రెండు 
కొనలు లాగి కలిపినపుడు గుం[డ్రంగా కనపడుతుంది. ఇది బాణప్రయోగ తీవ్రతను సూచిస్తుంది); చక్షుర్లతి (ప్రతిహతిన్‌+ 
చేసెన్‌= నేత్ర గమనమును నిరోధించింది. 


తాత్సర్యం: 'అశ్వత్తామ నన్ను లెక్కపెట్టక కోపోద్దీపితుడై మాపైబడి మిరుమిట్లు గొలిపే పరాక్రమంతో చెలరేగి మా 
థ లు © a a ౧ 
సైన్యాలను చుట్టుకొని, ధనుస్సును మండే నిప్పు గుండ్రంగా చుట్టుకొన్నట్లు చేసి, మా చూపులను చెదరగొట్టి ఏమీ 
కనపడకుండా చేశాడు. 
క స్వాతిగతుం డగు శుక్రుం । డేతెటి(గున( బర(గణజేయు నెసకపు వర్షం, 
బాతెటి(గున సాయక । వర్షాతిశయం బావహించె నతడు నరేంద్రా! 42 
ప్రతిపదార్థం: నర+ఇం(ద్రా!= ధర్మరాజా!; స్వాతిగతుండు+అగు శు(క్రుండు= స్వాతినక్షత్రయుక్త తులారాశిలో చేరిన శుక్రుడు; 
ఏ+తెబుగునన్‌= ఏ విధంగా; ఎసకపు= ఎక్కువైన; వర్షంబు+పరగన్‌+చేయున్‌= వానను పెంపొందింపజేయునో; ఆ 2९०८ 
గునన్‌= అదే విధంగా; అత(డు= అశృత్తామ; సాయక= బాణాలనే; వర్ష1అతిశయంబు= వానపెంపును; ఆవహించెన్‌= 
కలిగించాడు. 


* రాజా స్వా లో = వా టా 0 9, సా దో గా తా 
తాత్సర్యం: రాజా! స్యాతినక్షత్రంలో చేరిన శుక్రుడు వానలనెట్టా ఎక్కువ కురిపిస్తాడో, అదే విధంగా అశ్యత్తామ 
విపరీత బాణవర్షాన్ని కురిపించాడు. 

००. 
విశేషం: అలంకారం: ఉపమ. 


క. తన యరదం బెద్దెస( జూ । చిన మొగమున వ్రేల, దీప్తశిత విశిఖములన్‌ 
నను గృష్టుం గప్పిన, నే । ననఘా!, కెల వరయణయజాల నైతి వెగడునన్‌. 43 


326 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; తన; అరదము= రథం; ఏ+దెసన్‌+చూచినన్‌= ఏ దిక్కున చూచినా; మొగమునన్‌ 
గ్రేలన్‌= ముఖం ముందు కనబడేటట్టుగ; దీప్తశిత= (ప్రకాశిస్తూ వాడియెన; విశిఖములన్‌= బాణాలతో; ననున్‌ కృష్ణున్‌= నన్ను, 
కృష్ణుడిని; కప్పినన్‌= కప్పివేయగా; ఏన్‌= నేను; వెగడునన్‌= తత్తరపాటుతో; కెలవు= పరిస్థితిని అరయన్‌ చాలనైతిన్‌= 
తెలిసికొనలేకపోయాను. 


తాత్సర్యం: ఓ పుణ్యాత్మా! ఎటు చూచినా ముఖం ముందు తన రథమే కన్నులకు కట్టేటట్టు కనబడుతుండగా, 
మిరుమిట్లు గొలిపే పదునైన బాణాలతో నన్నూ, కృష్ణుడినీ కప్పివేయగా, నేను తడబాటుతో, ఉన్న పరిస్థితులను 
తెలిసికొనలేకపోయాను. 


క్ర పదపడి, యొకభంగి నతని । మద మడచిన 6०९८८ బాజి మానము దూలం; 
దదనంతరంబ నిన్ను । న్వెదకితి నరనాథ!, మన యనీకములోనన్‌. 44 


ప్రతిపదార్థం: నరనాథ!= ధర్మరాజా!; పదపడి= తరువాత; ఒక భంగిన్‌= ఒక విధంగా; మదము+అడయణినన్‌= పొగరణచగా; 
మానము= పరువు; తూలన్‌= పోగా; తొల(గన్‌+పాణెన్‌= తొలగిపోయాడు; తదనంతరంబు+అ= ఆ తరువాతనే; నిన్నున్‌= 
నిన్ను; మన; అనీకము లోనన్‌= సైన్యంలో; వెదకితిన్‌= వెదికాను. 


తాత్సర్యం: ఆ తరువాత ఒక విధంగా అతడి పొగరును అణగగొట్టగా, అభిమానం చెడి అశ్వత్తామ యుద్ర్దంనుండి 
తొలగిపోయాడు. ధర్మరాజా! ఆపైన సైన్యాలలో నిన్ను వెదికాను. 


క. ఆలో గర్జునిచేతం । దూలని చతురంగములను దొరలను ధరణీ 
పాల! >०८ 2००25९८ గానను । వ్రాలిన దర్వమున మెబయు వడముడిC దక్కన్‌. 45 
ప్రతిపదార్థం: ధరణీపాల!= ధర్మరాజా!; వాలిన దర్పమునన్‌= అతిశయించిన గర్వంతో; మెణియు= (ప్రకాశించే; వడముడిన్‌+ 


తక్కన్‌= భీముడిని తప్ప; ఆలోన్‌= ఆ లోపల; కర్గుని చేతన్‌= కర్గుడి వలన; తూలని= విరిగిపడని; చతురంగములను; 
దొరలను= వీరులను; మనమొనలన్‌= మన సైన్యాలలో; కానను= చూడనైతిని. 


తాత్సర్యం: ఓ భూపాలా! అతిశయించిన దర్పంతో (ప్రకాశించే ఒక్క భీముడు తప్ప, మన సైన్యాలలో కర్గ్ఫుడిచేత 
బాధపడని చతురంగబలాలుగాని, రణవీరులుగాని నాకు కనబడలేదు. 


క్ర ఆతనిచే నీ విక్కడ । కేతెంచుట వింటి; సేమ మెటు(గు తలపు మై 
నేతెంచితి; నవ్వీరుని । చేతులలా వస్మదీయ సేన నిలుపుటన్‌. 46 


ప్రతిపదార్థం: ఆతనిచేన్‌= ఆ భీముడివలన; నీవు+ఇక్కడకున్‌; ఏతెంచుట= వచ్చుటను; వింటిన్‌= విన్నాను; ఆ+వీరుని= 
ఆ కర్లుడి; చేతులలావు= భుజబల సామర్థ్యాన్ని; అస్మదీయ సైన్యము= మన సైన్యం; నిలుపుటన్‌= ఆపుటచేత; సేమము+ 
ఎణు(గు తల(పుమైన్‌= నీ క్షేమం తెలిసికొనాలన్న యోచనతో; ఏతెంచితిన్‌= వచ్చాను. 


తాత్సర్యం: భీముడివల్ల నీ విక్కడికి రావటాన్ని గూర్చి విన్నాను. ఆ వీరుడి భుజబలం మనసేనను నిలబడేటట్లు 
చేస్తూ ఉండగా, నీ క్లేమాన్ని తెలుసుకోవాలని వచ్చాను. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 327 


క్ర మనుజేంద్ర! కుశలి వగు నిను(। గని, నామన మూజటడిల్లెం గావున మగుడం 
జనియెదం గొనియెద రాధా । తనయుని తల చలము నెబయ దర్పము మెబయన్‌. 47 


ప్రతిపదార్థం: మనుజేంద్ర!= ధర్మరాజా!; కుశలివి+అగు= క్షేమంగా ఉన్న; నినున్‌+కని= నిన్ను చూచి; నా మనము= నా 
మనసు; ఊటఅడిల్లెన్‌= కుదుటపడింది; కావునన్‌= అందుచే; మగుడన్‌+చనియెదన్‌= తిరిగి వెళ్ళుతాను; చలము= నా పట్టుదల; 
నెజయన్‌= నిండుకొనగా; छठी మెజయన్‌= గర్వం (ప్రకాశించగా; రాధాతనయుని తలన్‌= కర్గుడి తలను; కొనియెదన్‌= 
తీసికొంటాను. 


తాత్సర్యం: మనుజేం[ద్రా!, సురక్షితంగా ఉన్న నిన్ను చూచి నా మది నెమ్మదించింది. అందువలన మరల తిరిగి 
యుద్దభూమికి పోతాను. నా పంతం ఫలప్రదమయ్యేటట్టు, నా గర్భానికి వన్నే చేకూరేటట్టు కర్గ్టుడి శిరస్సు ఖండిస్తాను. 


క్ర నను జూడుము వేడుకకుం । జనుదెంచి భవద్దలంబు సంతస మందం 

८०९२०८८ గర్జుని దుర్యో । ధను కోర్క్మియు నీమనంబు ९०००८ దీటిన్‌. 48 
ప్రతిపదార్థం: భవద్బలంబు= నీ సైన్యం; సంతసము+అందన్‌= సంతోషపడేటట్టు; దుర్యోధను కోర్కియున్‌= దుర్యోధనుడి 
ఆశయు; తీఖిన్‌= నిష్పలమయ్యేటట్టు; నీ మనంబు= నీ మనస్సు; తాపమున్‌= ఆవేదన; తీజన్‌= ఉపశమించేటట్టు; కర్గునిన్‌= 
కర్ణుడిని; తునిమెదన్‌= ఖండించివేస్తాను; వేడుకకున్‌= వినోదార్థం; చనుదెంచి= నీ వక్కడకు వచ్చి; ననున్‌; చూడుము. 


తాత్సర్యం: నీ సేనలు ఆనందించగా, దుర్యోధనుడు పెట్టుకొన్న ఆశలు వమ్ముకాగా, నీ చిత్తతాపం తీరిపోగా, 
కర్ణుడిని నరికివేస్తాను. నీవు అక్కడకు వచ్చి నన్ను, నా కార్యాన్ని వేడుకగా చూడుము 


మ. ధనురాచార్యుని చావు సూచి, తగ రాధానందనుం డా సుయో 

ధనునిం దమ్ముల వారి సైన్యములనుం దా గాచువా(డై రణం 

బునకుం బూనుట, నింత సేయ వలదే? భూపాల! యేపారి మం 

డునె యాటిం గల దీప! మ ట్లత(డు మండుం గాక! యే నార్జెదన్‌. 49 
ప్రతిపదార్థం: భూపాల!= రాజా!; ధనురాచార్యుని= (అస్తవిద్యాగురువైన) ద్రోణునియొక్క; చావు చూచి= మరణాన్ని చూచి; 
రాధానందనుండు= కర్ణుడు; సుయోధనుని= దుర్యోధనుడిని; తమ్ములన్‌; వారి సైన్యములన్‌; తాన్‌+కాచువా(డై= తానే 
రక్షించువాడైనట్టు; తగన్‌= దానికి తగినట్టు; రణంబునకున్‌+పూనుటన్‌= యుద్దానికి దిగుటచేత; ఇంత చేయవలదే?= ఇంత 
గొప్పగా (యుద్దం) చేయవలసిన అవసరం లేదా?; ఏపారి మండునె?= అతిశయించి మండుతున్నాడే?; ९९७9014९ దీపము+అట్టు= 
ఆరిపోబోతున్న దీపంవలె; అత(డు= इदु; మండున్‌ గాక= మండితే మండు గాక; ఏన్‌ ఆర్ఫెదన్‌= నే నార్పివేస్తాను. 


తాత్సర్యం: బాణాచార్యుడైన ద్రోణుడి చావుతో, ఇక తానొక్కడే రారాజును, ఆయన తమ్ముళ్ళను, వారి సైన్యాన్నీ 
రక్షించగలవాడైనట్లు, యుద్దానికి దిగాడు కనుక ఇంత గొప్పగ యుద్దం చేయవలసిందే. ఆరిపోయే దీపం అతిశయించి 
వెలుగునట్టు అతడు మండిపడుతున్నాడు. మండనీ, నేను ఆర్సివేస్తాను. 


328 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. నరవర! పంపు! మేను బ్రధనంబున కే(గిన సూతసూను( డు 

ద్టురత నెదిర్జెనేని( దల ద్రుంపక తక్కిన, విప్రుతోడ ని 

ప్పరుసున నిచ్చువా(డ నని పల్కి పదంపడి యీక తక్కు దు 

ష్పురుషుని జూచుమాడ్కి నను జూడు(డు నీవును వాసుదేవు(డున్‌. 50 
ప్రతిపదార్థం: నరవర!= రాజా!; పంపుము= యుద్దం చేయపంపుము; నేను; (ప్రధనంబునకున్‌= యుద్దానికి; ఏ(గినన్‌= 
పోయినట్లయితే; సూతసూను(డు= కర్గుడు; ఉద్దురతన్‌= చెలరేగి; ఎదిర్చెనేని= నన్ను ఎదుర్కొన్నట్లయితే; తల+(త్రుంపక= 
తల(త్రుంచక; తక్కినన్‌= తప్పి వైదొలగిపోతే; విప్రుతోడన్‌= |బ్రాహ్మణునితో; ఈ+పరుసునన్‌= ఈ విధముగా; 
ఇచ్చువాడను= ఇవ్వగలవాడ నని; పల్కి= చెప్పి; పదంపడి= తరువాత (వెంటనే); ఈక తక్కు= ఇవ్వకుండా మాట తప్పే; 
దుష్సురుషునిన్‌= చెడ్డవాడిని; చూచుమాడ్కిన్‌= చూచే విధంగా; నీవును= నీవునూ; వాసుదేవుడున్‌= కృష్ణుడూ; నన్నున్‌+ 
చూడు(డు= నన్ను చూడండి. 


తాత్సర్యం: ఓ రాజా! నన్ను యుద్దానికి పంపుము. నేను యుద్దానికి దిగితే కర్లుడు షిక్రమించి నన్నెదిరిస్తే అతడి 
తల నరికివేయకపోతే- ఈ విధంగా ఇస్తానని బ్రాహ్మణుడికి చెప్పి ఆ తర్వాత ఇవ్వకపోయిన దురాతుడిని 
చూచినట్లే మీరూ, శ్రీకృష్ణుడూ నన్ను చూడండి. 


విశేషం: అలంకారం: ఉపమ. దీనివలన ఆ కాలంలో (బ్రాహ్మణులకు చేసిన వాగ్దానం ఎంత పవిత్రమో, దానిని తీర్చటం ఎంత 

అవసరమో తెలుస్తుంది. 

వ. భీమసేనునకు సేనాముఖంబున( దాన నిలుచుట భరం బయి యుండు; నేనునుం దడయుట గర్జంబు 
గాదు; పోయెద'ననిన విని, యమ్మనుజపతి గర్జుండు గుశలియై యుండుట యెతింగి, యతని బాణంబుల 
నొచ్చినవా డగుట నలుక గదిరి యక్కిరీటితో నిట్లనియె: 51 

ప్రతిపదార్థం: భీమసేనునకున్‌; సేనాముఖంబునన్‌= దండుముందు; తాన్‌+అ= తానొక్కడే; నిలుచుట; భరంబు+అయి 
ఉండున్‌= భారమై ఉంటుంది; ఏనునున్‌= నేనూ; తడయుట= ఇంక ఆలసించటం; కర్ణంబు కాదు= ఉచితమైన పనికాదు; 
పోయెదన్‌; అనినన్‌= అని పలుకగా; విని; ఆ+మనుజపతి= ఆ ధర్మరాజు; కర్గుండు; కుశలి+ఐ ఉండుట= క్షేమంగా ఉన్నాడని; 
ఎణీంగి= తెలిసికొని; అతని; బాణంబులన్‌= బాణాలవలన; నొచ్చినవా(డు+అగుటన్‌= బాధపడినవాడవటంచేత; అలుక= 
కోపం; కదిరి= అతిశయించి; ఆ+కిరీటితోన్‌= ఆ అర్జునుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: తానొక్కడే సేనాముఖంలో నిలిచి పోరాడటం 2:45 8 భారం అయి ఉండవచ్చును. నేను కూడా 
ఆలస్యం చేయటం న్యాయం కాదు. నేను యుద్దరంగానికి పోతాను” అని అర్జునుడు అనగా, కర్గుడు క్షేమంగా 
ఉన్నాడని తెలిసికొని ధర్మరాజు అతడి బాణాలవలన బాధపడి ఉండటం వలన కోపించి” అర్జునుడితో ఇట్లా 
అన్నాడు: 

ధర్మరాజు కర్లుండు బ్రతికియున్నవా(డని విని యర్షునుం గినిసి పలుకుట (సం. 8-48-1) 


క “అనిలోం దెరలుట దొల(గుట । యనునివి సనుC గాక, నొచ్చియైనను గల నె 
ల్లను 5८६९८ జనునె? యే న ।ట్లును గా కిట వచ్చుటం జులుకనైతి గడున్‌.' 52 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 329 
82 

ప్రతిపదార్థం: అనిలోన్‌= యుద్దంలో; తెరలుట= మరణించుట; తొలగుట= వైదొలగిపోవుట; అను+ఇవి= అనేవి; చనున్‌+కాక= 
జరుగవచ్చుగాక; నొచ్చి ఐనను= దెబ్బతిని; కలను+ఎల్లను= యుద్దమునంతా; వెడలచనునె?= వదలిపెట్టి పోవుట యుక్తమా?; 
ఏను= నేను; అట్టును+కాక= ఆ విధంగా కూడా కాక; ఇట వచ్చుటన్‌= ఇక్కడకు రావటం వల్ల; కడున్‌= మిక్కిలి; చులుకన+ 
ఐతిన్‌= తేలికవాడనైనాను. 


తాత్సర్యం: యుద్దంలో మరణించటం, తొలగిపోవటం జరుగవచ్చు. కాని, దెబ్బతిని పూర్తిగా యుద్ధాన్ని వదలి 
వెళ్ళటం తగునా? నేను అట్టా యుద్దంలో నిలబడకుండా ఇక్కడకు రావటంతోనే కదా చులకనైపోయాను. 


విశేషం: పుండుపై కారం చల్లినట్లు దెబ్బలతో బాధపడుతూ, చులకన చేయబడినందుకు కుములుతూ ధర్మజుడు అనిన 
మాటలు, ఆత్మగౌరవంలో (ప్రతీకార దీక్షతో వ(క్రోక్తిమయంగా ఉన్నవి. 


క్ర “విను! కర్ణున కే నోడితి । నన నేటికి? నీవు నోడి; తనిలజ మాద్రీ 
తనయులు మున్నే యోడిరి; మనతో గూడంగ( గంసమర్దను( డోడెన్‌!' 53 


ప్రతిపదార్థం: విను= వినుము; కర్గునకున్‌= కర్ణుడికి; ఏను= నేను; ఓడితిన్‌+అనన్‌+ఏటికిన్‌?= ఓడిపోయినానని అనటం 
ఎందుకు?; నీవున్‌ ఓడితి(వి= నీవు కూడ ఓడావు; అనిలజ= భీముడు; మా(ద్రీతనయులు= మా[ద్రిపుతులు నకుల 
సహదేవులు; మున్నే= ఇంతకుముందే; ఓడిరి= ఓడారు; మనతోన్‌+కూడంగన్‌= మనతో కలసినందున; కంసమర్దను(డు= 
కంసుడిని చంపిన ఆ కృష్ణుడు కూడా; ఓడెన్‌= ఓడాడు. (మంచి ఎత్తిపొడుపు) 


తాత్సర్యం: 'బాగా వినుము. నేనొక్కడనే కర్గుడిచేత ఓడించబడినానని అనటం ఎందుకు? నీవూ ఓడావు. భీమ 


నకుల సహదేవులు ముందుగనే ఓడారు. మనతో చేరి కృష్ణుడు కూడా పరాభూతుడయ్యాడు. (పరాభవానల 
దగ్గుడైనందువలన ఆయన మాటలు వేడిగా ఉన్నవి.) 


విశేషం: కృష్ణుడనక కంసమర్రనుడనటం - మహావీరుడైన కంసుడిని సంహరించిన కృష్ణుడే ఓడాడని చెప్పటానికి. 


క్ర “కావున మన &०(७ ననికిం । బోవం బని లేదు; విపినభూమికి( జని య 
చో వెజిపు దక్కి తపసుల । మై, విచ్చలవిడి జరింత ००८९७००८ దగన్‌!' 54 
ప్రతిపదార్థం: కావునన్‌= కావున; మనము; ఇ(కన్‌= ఇకపైన; అనికిన్‌= యుద్దానికి; పోవన్‌ పని లేదు= పోవలసిన అవసరం 


లేదు; విపిన భూమికిన్‌= అరణ్యానికి; చని= పోయి; ఆ+చోటన్‌= అక్కడ; తపసులము+ఐ= మునివృత్తిలో ప్రవేశించి; వెపు 
దక్కి= భయం పోగొట్టుకొని; తగన్‌= ఆ చోటుకు తగినట్టు; అందరము; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; చరింతము= తిరుగుదాము. 


తాత్సర్యం: 'కాబట్టి ఇకమీదట మనం యుద్దానికి దిగవలసిన అవసరం లేదు. అడవికేగి తాపసులమై, జంకు 
లేకుండా స్వేచ్చగా మనమందరం తగువిధంగా సంచరిద్దాము.” 


క र्ठ, బిరుదు లాడక । సాదుల మై వినయ మొప్ప( జని, కురునాథుం 
డేది పనిచినను జేసి, ద । యాదృష్టి నతండు సూచున ట్లుండ(దగున్‌.' 55 


330 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కాదు+ఏనిన్‌= కాకుంటే; బిరుదులు+ఆడక= ప్రగల్భాలు పలుకకుండా; సాదులము+ఐ= సాత్సికులమై; 
వినయము+ఒప్పన్‌= అందరిపట్ట అణకువ గలిగి; చని= కౌరవులవద్దకు చేరి; కురునాథుడు; ఏది పనిచినన్‌= ఏమి చేయుమని 
చెప్పినా; చేసి= ఆ పని చేసి; దయాదృష్టిన్‌= (ఆయన) కనికరపు చూపుతో; అతండు; చూచునట్టున్‌= చూచేటట్టుగా; ఉండన్‌+ 
తగున్‌= (ప్రవర్తించటం ఉచితం. 


తాత్సర్యం: అట్లాకాకపోతే ప్రగల్భాలు పలుకకుండా, సాధువులమై వినయ విధేయతలు చూపుతూ, కురునాథుడి 
దగ్గర చేరి, ఆయన అక్కడ ఏమి పనిచేయుమని చెప్పితే అది చేసి, ఆయన దయాదాక్షిణ్యాలకు పాత్రులమయ్యేటటు 
ఉండటమే చేయదగినపని. 


వ. అని కెంజాయ రంజిల్లు కన్నుల నన్నరు నాలోకించి. 56 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; కెంపు+చాయ= ఎగ్రరంగు; రంజిల్లు= (ప్రకాశించే; కన్నులన్‌= కన్నులతో; ఆ+నరున్‌= ఆ 
అర్జునుడిని; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: అని పలికి, కన్నులు ఎగర్రబారగా అర్జునుడిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. 8७७८ గిట్టిదేని? రణనిష్టకు( బూనక కార్యవాది వై 
ద్వైతవనంబునంద సముదగ్రభుజాబలదుర్భ్ణయుండు రా 
ధాతనయుండు, వాని నని దాక నశక్యము నాకు నన్న నే 
నీతెరు వేల వత్తు? మహి యేల నశక్తు(డు వాంఛ సేయునే?' 57 


ప్రతిపదార్థం: నీ తెజగు= నీ కార్యాచరణ; ఇట్టిది+ఏనిన్‌= ఇటువంటిదే అయితే; రణనిష్టకున్‌= యుద్దదీక్షకు; పూనక= 
ప్రయత్నించకుండా; కార్యవాదివై= తగిన కార్యాచరణవిధానం చెప్పునట్టివాడివై; ద్వైతవనంబునందున్‌+అ= ద్వైతవనమునందే 
(ఉండిపోయి); సమ్‌+ఉద(గ= అతిశయమైన; భుజాబల= భుజబలంచేత; దుర్భ్ణయుండు= జయించ వీలుగానివాడు; 
రాధాతనయుండు= కర్గుడు; వానిన్‌= అట్టివాడిని; అనినన్‌+తా(కన్‌= యుద్దంలో ఎదుర్కొనటం; నాకున్‌; అశక్యము= 
సాధ్యంకాని పని; అన్నన్‌= అని చెప్పి ఉంటే; ఏను= నేను; ఈ తెరువు= (ఈ దారికి) ఈ జోలికి; ఏల వత్తున్‌= ఎందుకు 
వచ్చి ఉంటాను?; అశక్తుడు= బలహీనుడు; మహిన్‌+ఏలన్‌= భూమిని పాలించటానికి; వాంఛ+చేయునే?= కోరుకొంటాడా? 


తాత్సర్యం: 'నీ తీరు ఇటువంటిదే అయి ఉండినట్లయితే, యుద్దం చేస్తాననే పట్టుదలకు పోకుండా, సమయోచిత 
కార్యాచరణమే యోగ్యమనే వాడవైతే మనం ద్వైతవనంలో నున్నప్పుడే - భయంకర బాహుబలం కలవాడు, జయింప 
శక్యంగానివాడు కర్షుడిని, యుద్దంలో ఎదుర్కొనటం నాచేతగాని పని - అని నీవు ముందే అని ఉంటే - నేను ఈ 
యుద్దమార్గానికి ఎందుకు వస్తాను? బలహీనుడు భూపాలన చేయాలని కోరుకొంటాడా?' 


విశేషం: అలంకారం: అర్జాంతరన్యాసం. 


క, "8 వధించెద( तष నే నని ప్రతిజ్ఞ । సేసి, యిటు దెచ్చిన న న్నిట్లు సేసి, తింత 
కెట్లు నేర్చితి? పొడవుగా నెత్తి నేల । వైవ నోర్టితి నను బగవారి నడుమ.” 58 


కర్ణపర్య్వము - తృతీయాశ్వాసము 331 
ప్రతిపదార్థం: అనిన్‌= యుద్దంలో; इद కర్గుడిని; ఏను= నేను; వధించెదను+అని= చంపెదనని; (ప్రతిజ్ఞ చేసి= బాస చేసి; 
నన్నున్‌; ఇటు తెచ్చి= ఇక్కడకు తీసికొనివచ్చి; ఇట్టు చేసితి(ఏ)= ఇట్టి దురవస్థలపాలు చేశావు; ఇంతకున్‌ ఎట్లు నేర్చితి(వి)?= 
ఇంతపని చేయటాన్ని ఎట్టా నేర్చుకొన్నావు?; ననున్‌= నన్ను; పగవారి నడుమన్‌= శత్రువులమధ్య; పొడవుగాన్‌+ఎత్తి= 
ఎక్కువగా పైకెత్తి; నేలన్‌+వైవన్‌= నేలపై విసిరికొట్ట; ఓర్బితి(వి)ి= కలిగావు. 


తాత్సర్యం: 'యుద్దంలో కర్ణుడిని తుదముట్టిస్తానని శపథం చేసి, నన్ను ఇక్కడకు తీసికొనివచ్చి, ఇట్లా అవమానం 
పాలు చేశావు. ఇంత వని చేయటానికి ఎట్టా నేర్చుకొన్నావు? కానివారి ఎదుట నన్ను పైకెత్తి (కిందకు విసిరికొట్టగలిగావు. 


ఉ. “పంకజనాభు(డున్‌ వినగ బల్మిన యప్పలు కిమ్మెయిం దుదిన్‌ 

బొంకగుటోర్షి తిట్టి నిను బుట్టినయప్పు నుతించెం బోరికిన్‌ 

శంక గొనండు, గెల్లు( గురుసంఘము నీత(డు పుణ్యు( డన్న యా 

బొంకరి దివ్యవాణియు( దపోధనులున్‌ మము ని ట్లలంతురే!' 59 
ప్రతిపదార్థం: పంకజనాభు(డున్‌= కృష్ణుడుకూడా; విన(గన్‌= వినేటట్టు; పల్కిన ఆ+పలుకులు= పలికిన ఆ మాటలు; 
బొంకు+అగుట+ఓర్భితి(ఏ)= అబద్దాలు కావటానికి ఓర్పావు; తుదిన్‌= చివరకు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; ఇట్టి నినున్‌= 
ఇట్టి నిన్ను; పుట్టిన जने పుట్టిన సమయంలో; నుతించెన్‌= ఇట్టు కొనియాడినారు; పోరికిన్‌= యుద్దం చేసేందుకు; 
శంకగొనండు= జంకడు; కురు సంఘమున్‌= కౌరవుల సమూహాన్ని; ఈత(డు గెల్బున్‌= ఇతడు గెలుస్తాడు; పుణ్యు(డు= 
పవిత్రుడు, అన్న= అని పలికిన; ఆ బొంకరి= ఆ కల్లలాడే; దివ్యవాణి= ఆకాశవాణియు; తపోధనులున్‌= తపస్సంపన్నులును; 
మమ్మున్‌; ఇట్లు అలంతురే?= ఇట్లా బాధపెడతారా? 
తాత్సర్యం: కృష్ణుడి ఎదుట నీవు చెప్పిన మాటలు ఇట్లా అబద్దమయ్యేటట్లు చేశావు. ఇటువంటి నీ జన్మ సమయంలో 
ఆకాశవాణి, తపస్సే సంపదగా గలిగిన మునులు “ఇతడు యుద్దమంటే వెనుకాడడు. కౌరవులను గెలుస్తాడు. ఇతడు 
పుణ్యాత్ముడు” అని పొగడారు. ఇట్లా అబద్దమాడి మమ్ములను కష్టపెడతారా? (నొవ్వజేయడం ఉచితం కాదని 
భావం). 
క విను! మప్పలుకులు పాటిగ। గొని దుర్యోధనునితోడ( గొంటిని బగ ము 

న్ను నిజంబుగ నెటు(గను 8८ । డని రాధేయునకు వెబిచునని యే నిన్నున్‌.” 60 
ప్రతిపదార్థం: వినుము; ఆ+పలుకులు= ఆ మాటలు; పాటిగన్‌+కొని= ఆధారంగా చేసికొని; దుర్యోధనుని తోడన్‌; మున్ను= 


ఇంతకుముందు; పగ కొంటిని= పగతెచ్చుకొన్నాను; వీ(డు= అర్షునుడు; అనిన్‌= యుద్దంలో; రాధేయునకున్‌= కర్గుడికి; 
వెణుచును+అని= భయపడతాడని; ఏ నిన్నున్‌= నేను నిన్ను; నిజంబుగన్‌+ఎణుగను= నిజంగా తెలుసుకోలేదు. 


తాత్సర్యం: వినుము. ఆ మాటలు నమ్మి, దుర్యోధనుడితో వైరం తెచ్చుకొన్నాను. అర్జునుడు కర్గ్టుడితో యుద్దమంటే 
వెనుకాడుతాడని నిజంగా అప్పుడు నాకు తెలియదు. 
సీ, “దేవత లిచ్చిన తేరు నశ్వంబులు(। గపికేతనంబును గలవు; దైవి 

కంబు చే నున్నది; గాండీవ మన దాటి । యంతవి ల్లది గాక, హరి రథంబు 


గడపెడు నటె! పరికర మిట్టి దై యుండ । నెట్లు కర్ణున కోడి యిట్టు వలియ( 
బాటుతెంచితి నీవు? భండనంబునC గర్జు(। గని పాటు దని సుయోధను(డు సెప్పె; 


332 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. నది నిజంబుగ( గొనక బే లైతి; నాదు । బేలతనమునం గాదె పాంచాల మాత్స్య 

పాండ్యులాదిగ గలిగిన బంధుమిత్ర । జనులు దెగటాణి రప్రయోజనము గాగ.” 61 
ప్రతిపదార్థం: దేవతలు+ఇచ్చిన తేరు= దేవతలిచ్చిన రథం; అశ్వంబులు= గుర్రాలు; కపికేతనంబును= కపిధ్వజం; కలవు= 
ఉన్నాయి; దైవికంబు= దివ్యశక్తి సంపన్నమైన; గాండీవం; చేన్‌+ఉన్నది= చేతిలో ఉన్నది; గాండీవమనన్‌= ఆ గాండీవమనే; 
తాటియంత= తాటిచెట్టంత; విల్లు= ధనుస్సు; అదిగాక= అదికూడ గాక; హరి= కృష్ణుడు; రథంబు గడపెడునటె!= రథం 
తోలునట!; పరికరము= ఆయుధసామగ్ని; ఇట్టిదై ఉండగన్‌= ఇటువంటిదై ఉండగా; ఎట్టు కర్టునకున్‌= ఎట్లా కర్గుడిచేత; ఓడి= 
పరాజితుడవై; ఇట్టు= ఈ విధంగా; వలియన్‌= శక్తిహీనుడవై; నీవు; పాణుతెంచితి(వ)?= పారిపోయి వచ్చినావు?; భండనమునన్‌= 
యుద్దంలో; కర్ట్ళునిన్‌= కర్ణుడిని; కని= చూచి; పాణుదు(వు)+అని= పరుగెత్తిపోతావని; సుయోధనుడు; చెప్పెన్‌= ముందే 
చెప్పాడు; అది= దానిని; నిజంబుగన్‌= యుథార్థముని; కొనక= (గ్రహించక; బేల+ఐతిన్‌= మోసపోయిన వాడనైతిని; 
నాదుబేలతనమునన్‌ కాదె!'= నా అమాయకత్య్వంవలననే కదా!; పాంచాల మాత్స్యపాండ్యులు; ఆదిగాన్‌+కలిగిన= మొదలైన; 
బంధుమి(త్రజనులు= చుట్టాలు, స్నేహితులు; అప్రయోజనము కాణగన్‌= ఏ ప్రయోజనమూ లేకుండా; తెగటాణిరి= చచ్చారు. 


తాత్సర్యం: 'దేవత లిచ్చిన రథం, అశ్వాలు, కపిధ్వజం నీకున్నాయి. వీటికి తోడు దైవశక్తి శోభితమైన గాండీవం 
నిచేతనున్నది. ఈ గాండీవం తాటిచెట్టంత పొడవు, లావు, చేవగల్గింది. ఇవికాకుండా శ్రీహరియే సారథియె ఉన్నాడు. 
నీ యుద్దసామగగి ఇంత గొప్పదై ఉండగా, నీవెట్ల్టా కర్గుడి దెబ్బకు ఆగలేక పిరికిపందవై పరుగెత్తి వచ్చావు? నీవు 
యుద్దంలో కర్టుడిని ఎదిరించలేవని దుర్యోధనుడు ముందుగానే చెప్పాడు. ఇది నిజమని నమ్మలేక మోసపోయి 
ఇంత తెచ్చుకొన్నాను. నా అమాయికత్వంవల్లనే కదా యుద్దానికి దిగి, పాంచాలురు, మాత్స్యులు, పాండ్యులు 
మొదలైన బంధుమి(త్రులంతా నిషప్రయోజనంగా ప్రాణాలు కోల్పోయారు! 


వ. అని పలికి, కృష్ణునాననం బాలోకించి; 'కర్ణు నిగ్రహించుట యశక్యం బయ్యె; సుయోధనాది కౌరవులు 
గనుంగొన వానిచేతం బరిభవింప(బడి యేను జీవంబుతో నునికిం గడచిన కష్టంబునుం గలదే? యది 
యట్లుండె; నేను జావు దప్పివచ్చుట వడముడి కతంబునం గలిగె; నతం డొక్కరుండును బ్రాణంబులు డా(పక 
పరబలంబులు బడలువడం బోరుచున్నవా(డు.” 62 

ప్రతిపదార్థం: అని పలికి; కృష్ణు+ ఆననము= కృష్ణుడి ముఖం; ఆలోకించి= చూచి; కర్లున్‌= కర్గుడిని; నిగహించుట= ఎదిరించి 

ఆపుట; అశక్యంబు+అయ్యెన్‌= సాధ్యం కాకపోయింది; సుయోధనాది కౌరవులు= దుర్యోధనుడు మొదలైన కౌరవులు; 
కనుంగొనన్‌= చూస్తూ ఉండగా; వానిచేతన్‌= ఆ కర్గుడిచేత; పరిభవింప(బడి= అవమానించబడి; ఏను= నేను; జీవంబుతో 
ఉనికిన్‌= ప్రాణాలతో (బ్రతికి ఉండుటకంటె; కడచిన కష్టంబునున్‌ కలదె?= అతిశయించిన కష్టం కలదా?; అది అట్టుండెన్‌= 

ఆ సంగతి అట్టుండనిమ్ము; నేను చావు తప్పివచ్చుట; వడముడి= భీముడి; కతంబునన్‌= వలన; కలిగెన్‌= జరిగినది; 

అతండు+ఒక్కరుండునున్‌= అతడొక్కడే; (ప్రాణంబులు డాషపక= ప్రాణాలు దాచిపట్టుకొనకుండా; పరబలంబులు= శతు సైన్యాలు; 

బడలువడన్‌= అలసిపోయేటట్టు; పోరుచున్‌+ఉన్నవా(డు= పోరుతున్నాడు. 


తాత్సర్యం: అని పలికి ధర్మరాజు కృష్ణుడివైపు చూచి 'కర్లుడిని జయించటం అసాధ్యమైన పని అయింది. 
దుర్యోధనాది కౌరవవీరులు చూస్తూ ఉండగా కర్లుడిచేత నేను అవమానించబడి ప్రాణాలతో ఉండటంకంటె 
బాధాకరమైన విషయమేముంటుంది? అది అట్లా ఉండనిమ్ము. భీముడివలన నేను చావుతప్పి బయటపడ్డాను. 
అతడొక్కడే ప్రాణాలను లెక్కపెట్టక శత్రుసేనలు బడలిపోయేటట్లు యుద్దం చేస్తున్నాడు?” 


కర్ణపర్వము - తృ తీయాశ్వాసము 333 


క అని, పార్టు జూచి యతండి । ట్లను; "८ డభిమన్యు( డొండె హైడింబుం డొం 
డెను గలిగిన ని ట్లగునే? విను! మును చేసినది యనుభవింప(గ వలదే?” 63 


ప్రతిపదార్థం: అని పార్టున్‌+చూచి= అని పలికి అర్జునుడిని చూచి; అతడు; ఇట్లు+అనున్‌; నడు; అభిమన్యు(డు; ఒండెన్‌= 
కాని; హైడింబుండు= ఘటోత్కచుడు; ఒండెను= కాని; కలిగినన్‌= ఉండి ఉంటే; ఇట్టు+అగునే?= ఈ విధంగా జరిగేదా?; 
విను; మును చేసినది= చేసినదాని ఫలితం; అనుభవింప(గ వలదే?= అనుభవించక తప్పుతుందా? 


తాత్సర్యం: అట్లా పలికి ధర్మరాజు అర్జునుడిని చూచి ఇట్టా అన్నాడు: “ఈనాడు అభిమన్యుడు గాని, ఘటోత్కచుడు 
గాని ఉండి ఉంటే ఇట్టా జరిగేదా? వినుము. పూర్వకర్మఫలం అనుభవించక తప్పుతుందా? 


ఆ. “నిన్ను దృణముం జేసి, న న్మాదురాత్ముండు । బంధుహీను( బోలె బటుప, నెడరు 

69८ నప్పు డొదవి తొలగించువానిC గా । కన్యు నేల బంధు డంద్రు జనులు? 64 
ప్రతిపదార్థం: నిన్ను, తృణమున్‌+చేసి= నిన్ను గడ్డిపోచ మాదిరిగా చేసి; నన్నున్‌+ఆ దురాత్ముండు= నన్నా దుర్మార్గుడు; 
బంధుహీనున్‌+పోలెన్‌= చుట్టపక్కాలు లేనివానినివలె; పఖుపన్‌= పాటుబడజేయగా; ఎడరు తోయణచినప్పుడు= ఆపద కలిగినప్పుడు; 
ఒదవి= ఆదుకొని; తొలగించు వానిన్‌+కాక= నివారించేవాడినిగాక; అన్యున్‌= ఇతరుని; ఏల= ఎట్టు; జనులు= (ప్రజలు; 
బంధు(డు+అం(డ్రు?= చుట్టమంటారు? 


తాత్సర్యం: దుర్మార్గుడు నిన్ను గడ్డిపోచను చేశాడు. నన్ను బంధువుల ఆదరణ లేని దీనుడిగా జేసి కష్టపెట్టాడు. 
ఆపద కలిగినపుడు సహాయపడి ఆపదను వారించేవాడినిగాక, ఇతరుడిని ప్రజలు ఎందుకు చుట్టమంటారు? 


విశేషం: అలంకారం: అర్థ్జాంతరన్యాసం. 


చ. “హరి గలుగంగ నేటికి? భయంబున వచ్చితి నీదు గాండివం 
బెరవుగ నిచ్చి, నీవు నొగ లెక్క హరిన్‌ రథి( జేయంగన్న ని 
मठ భుజవిక్రమోగ్రు( డగు సూతతనూభవు( దత్సహాయులం 
బొరిగొన(డే సుయోధనునిపో(డిమి ८००९८ నొక్కమాత్రలోన్‌?' 65 


ప్రతిపదార్థం: హరి, కలుగంగన్‌= కృష్ణుడు అండగా ఉండగా; ఏటికిన్‌?= ఏల?; భయంబునన్‌ వచ్చితి(వి)ి= భయపడి 
వచ్చావు; నీదు గాండివంబు= నీ గాండీవాన్ని; ఎరవుగన్‌+ఇచ్చి= తాత్కాలికంగా ఇచ్చి, నీవు నొగలు+ఎక్కి= నీవు తేరునొగలెక్కి, 
సారథివై; హరిన్‌, రథిన్‌= కృష్ణుడి రథంలో కూర్చున్నవాడినిగా; చేయన్‌ కన్నన్‌= చేయగలిగితే; నిష్ణుర= తీవ్రమైన; భుజవిక్రమోగ్రు 
డు అగు= బాహుబల విజృంభణతో భయంకరుడైన; సూత తనూభవుడిన్‌= కర్గ్ళుడిని; తత్సహాయులన్‌= అతనికి తోడ్సడేవారిని; 
పోడిమి= ఒప్పు; తూల(గన్‌= తగ్గిపోయేటట్లు,. ఒక్క మా(త్రలోన్‌= ఒక్క క్షణంలో; పొరిగొనడే?= చంపివేయడా? 


తాత్సర్యం: కృష్ణుడు అండగా ఉండగా భయపడి ఎందుకు వచ్చావు? నీవు గాండీవాన్ని ప్రస్తుతం కృష్ణుడికిమ్ము. 
నీవు నొగలెక్కి కూర్చుండి రథచోదకుడివగుము. ఆయనను రధథికునిగా చేయుము, భుజబలంతో తీక్ష్‌ణరూపుడైన 
కర్గుడిని, అతడికి అండగా నిలిచిఉన్న వారిని, క్షణంలో ఆయన పడగొట్టడా? 


334 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆ. 'గొంతి కడుపునందుC గొడుకుచూలై నీవు । దో(పకుండ వైతి; తో(చినట్టి 


పెండ మెడలి యైన( బిదప దిగంబడ । దయ్యె; నింత వుట్ట దట్టు లైన. 66 


ప్రతిపదార్థం: = నీవు(అర్షునుడవు); గొంతి కడుపునందున్‌= కుంతీదేవి గర్భంలో; కొడుకుచూలు+ఐ= మగబిడ్డవై; 
తో(యపకుండవు= పుట్టకుండ; ఐతి(వి)= ఉండకపోయావు; తో(ినట్టి= పుట్టటానికి ఏర్పడిన; పిండము= పిండం; ఎడలి+ఐనన్‌= 
స్రావమై పోయినట్టయి; పిదప= తరువాత; దిగన్‌+పడదు+అయ్యెన్‌= దూసి (క్రిందపడకపోయింది; అట్టులు+ఐనన్‌= ఆ 
విధంగా గర్భస్రావమై ఉన్నట్టయితే; ఇంత పుట్టదు= ఇంత జరిగేది కాదు. 


తాత్సర్యం: కుంతీగర్భంలో నీవు మగపిండంగా ఏర్పడకుండా ఉండవలసింది. ఒకవేళ ఏర్పడినా ఆ పిండం ఆ 
తరువాత దూసిపోయి (క్రింద పడి ఉండవలసింది. అట్లా అయినట్లయితే ఇంత జరిగేది కాదు. 


అర్జునుడు తన్ను ధర్మజు డాడిన పలుకులకు గోపించి 


యతని తల నణుక వాలు పెతికికొనుట (సం. 8-49-1) 


29 


७28५ గృపాణంబు గొని సవ్యసాచి య । వ్విభు ०४०८ దలచిన, విష్ణుః 2605, 
“వాలు గేల నమర్ప వలసిన పని యేమి? । కౌరవు లియ్యెడ లేరు; మనము 
ధరణీశ్వరుని సేమ మరయంగ వచ్చితి; । మీతని కుశల మి ట్లేర్వడంగ( 

గంటిమి; సంతోషకాలంబు గా కిది । క్రోధ కాలమె? వధ్యకోటి యిచట 


ఆ. నేదిగాయగ నలిగి తీ వని పలికిన । రూక్షభంగి యగు కటాక్షడ్శష్టి 
యా నరేంద్రుమీ(ద నడరంగ నర్జును(। ठ మ్మురారి కిట్టు లనియె నధిప!' 67 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! ధృతరా|ష్టా!; అనినన్‌= ధర్మరాజు ఆ విధంగా అనగా; సవ్యసాచి= అర్జునుడు; కృపాణంబు 
కొని= ఖడ్గం చేపట్టి; ఆ+విభున్‌= ఆ ధర్మజుడిని; |వ్రేయన్‌+తలణినన్‌= కొట్టవలెనని అనుకోగా; విష్ణు(డు, ఎణి(గి= కృష్ణుడు 
తెలుసుకొని; వాలు= పదునైన కత్తిని; కేలన్‌+అమర్చన్‌+వలసిన పని ఏమి?= చేతబట్టవలసిన అవసరమేమి వచ్చింది?; 
కౌరవులు; ఈ+ఎడన్‌ లేరు= ఇక్కడ లేరుగదా; మనము; ధరణి+ఈశ్వరుని= రాజాయొక్క; సేమము+అరయంగన్‌= క్షేమాన్ని 
తెలిసికొనుటకు; వచ్చితిమి; ఈతని; కుశలము= క్షేమస్థితి; ఇట్టు+ఏర్పడంగన్‌= ఈ విధంగా ఉండగా; కంటిమి= కనులారా 
చూచాము; ఇది సంతోష కాలంబుగాక; (క్రోధకాలమె?= కోపంతో పగతీర్చుకొనే సమయమా?; వధ్యకోటి= చంపదగిన శత్రు 
సమూహం; ఇచటన్‌; ఏది గాగన్‌= ఎవరున్నారని; ఈవు= నీవు; అలిగితివి?= కోపపడ్డావు?; అని పలికినన్‌= అని అనగా; 
రూక్షభంగి అగు= కోపగించుకొనే విధం కలదియైన; కటాక్షదృష్టిని= క్రీగంటి చూపును; ఆ నరేం(ద్రుమీ(దన్‌; అడరంగాన్‌= 
వ్యాపింపచేయగా; అర్జునుడు; ఆ మురారికిన్‌= ఆ కృష్ణుడితో; ఇట్టులు+అనియెన్‌= ఇట్లా అన్నాడు: 


తాత్సర్యం: ధర్మరాజు పైవిధంగా పలికిన తరువాత కవ్వడి కత్తిని లాగి ఆ రాజును నరకదలచుకొనగా, కృష్ణు డిది 
గమనించి 'కత్తిని చేతపట్టవలసినపని ఏమి వచ్చింది? మన విరోధులైన కౌరవులిక్కడ ఎవరూ లేరే? మనం రాజు 
క్షేమం తెలిసికొనవచ్చాము. ఆయన పరిస్థితి క్షేమంగా ఉండటం చూచాము. ఇది సంతోషించవలసిన సమయమే 
గాని కోపపడవలసిన సమయం కాదే! ఇక్కడ చంపవలసిన విరోధులెవరున్నారని (క్రోధమూర్తివైనావు? అని అనగా, 


కర్ల్ణపర్వము - తృతీయాశ్వాసము 335 


కోపంవలన ఏర్పడిన కంటి ఎరుపు ఇంకా ఆరకుండగానే (క్రీగంటి చూపులను ఆ రాజుపై (ప్రసరింపజేసి, అర్జునుడు 
మురారితో ఇట్లా అంటున్నాడు. 


విశేషం: కోపంతో చెలరేగిన వ్యక్తిని పరిహాసపు మాటలతో చల్లారజేసి నిష్టుర కార్యోన్యుఖతనుండి విరమింపజేయడం 
నాణ్యమైన పద్దతి. ఇది ఇక్కడ. చక్కగ వ్యక్తమైంది. 
క విను! మొరులకు గాండివ మి । మ్మని, న న్నెవ్వండు పలికె నతనిశిరము గ్ర 

క్కున బగులవ్రేయుటకు( జే । సినవా(డ( బ్రతిజ్ఞ నాదు చిత్తములోనన్‌.' 68 


ప్రతిపదార్థం: వినుము; ఒరులకున్‌= ఇతరులకు; గాండివము+ఇమ్మని; నన్ను+ఎవండు, పలికెన్‌= నాతో ఎవడు పలికాడో; 
అతడి శిరము= అతడి శిరస్సు; (గ్రక్కునన్‌= వెంటనే; పగులవేయుటకున్‌= పగుల కొట్టుటకు; నాదుచిత్తము లోనన్‌= నా 
మనస్సులో; (ప్రతిజ్ఞ చేసినవా(డన్‌= ఒట్టుపెట్టుకొన్నవాడనై (ఉన్నాను). 


తాత్సర్యం: 'ఇతరులకెవరికైనా నా గాండీవాన్ని ఇమ్మని ఎవరు అంటారో అట్లివాడి తలను వెంటనే పగులగొటాలని 
(౧ €> €> 
మనసులో (ప్రతినబూని ఉన్నాను. 


తే. “ఇట్టికష్టపు గేలికై యిట్లు 2०००८ బ్రతిన వట్టుట छठ? యిప్పలుకు నీవు 
విన(గ 8८ డాడ, నిమ్మహీవిభు(డు ధర్మ । వంతు( డగుగాక చంపనవలయు¢ గృష్ట!' 69 


ప్రతిపదార్థం: కృష్ణ!; ఇట్టి= ఇటువంటి; కష్టపు= కష్టం కలిగించే; గేలికై= పరిహాసానికి తగినట్టుగా; ఇట్లు చేయన్‌= ఇట్టా 
చేస్తానని; ప్రతిన పట్టుట= (ప్రతిజ్ఞ చేయటం; తగదె?= ఉచితమై ఉండలేదా?; -ఈ+పలుకులు= ఈ మాటలు; నీవు విన 
గన్‌= నీవు వింటుండగానే; ఇత(డు+ఆడన్‌= ఇతడు పలుకగా; ఈ+మహీవిభుడు= ఈ రాజు; ధర్మవంతు(డు+అగున్‌+ 
గాక= ధర్మశీలుడగుగాక; చంపన్‌+అ వలయున్‌= తప్పక తుదముట్టించాలి. 


తాత్సర్యం: కృష్ణా! “మనసు నొప్పించే ఇటువంటి ఎగతాళిమాటలకు తగినట్లుగా, తల తరుగుతానని బాస 
చేయటం తగి ఉండలేదా? ఇంతకూ ఈ మాటలు నీ ఎదుటనే పలికి ఉన్నాడు. ఈ చులకనమాటలు పలికిన 
భూపాలుడు సత్యధర్మపరాయణుడైనప్పటికి ఇతడిని వెంటనే చంపివేయాలి.” 


వ. “చంపి పాలిత ప్రతిజ్ఞండ నైన నాకు నసత్యంబు రాకుండ( బరిహరించెద; దీనికి నీ వేమి సెప్పెదవు? సెప్పుము! 
నీవు జగత్మృత్యసాకల్యవేదివి; నీ చెప్పినట్ల చేయంగలవా(డి ననుటయు, నచ్యుతుండు “పో పొ 
మ్మెక్కడివా(డివని యదల్లి వెండియు ని ట్లనియె: 70 


ప్రతిపదార్థం: చంపి= అటువంటివాడిని చంపి; పాలిత= ఆచరించబడిన; (ప్రతిజ్ఞుండను+ఐ= శపథం కలవాడనై; నాకున్‌; 
అసత్యంబు= ఆడినమాట తప్పినాడన్న అపవాదం; రాకుండ; పరిహరించెదన్‌= నివారిస్తాను; దీనికిన్‌; నీవు+ఏమి చెప్పెదవు; 
చెప్పుము; నీవు; జగత్మృత్య= లోకం పాటించదగిన; సాకల్య= సమస్తాన్ని; వేదివి= తెలిసినవాడివి; నీ చెప్పినట్టు= నీవు 
చెప్పినట్టు; చేయన్‌+కలవా(డన్‌= చేయగలవాడను; అనుటయున్‌; అచ్యుతుండు= కృష్ణుడు; పోపొమ్ము= పోవయ్యా చాలు; 
ఎక్కడివా(డవు!= ఎక్కడినుండి వచ్చావయ్యా!; అని; అదల్భి= బెదిరించి; ఇట్టు+అనియెన్‌; (కృష్ణుడు కుంతి మేనల్లుడు, 
అర్జునుని బావమరిది, ఆ చనువు ఈ మాటలలో కనబడుతున్నది.) 


336 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'చంపి, ప్రతిజ్ఞ పాలించినవాడనైతే, అసత్యదోషం రాకుండా నివారించుకొంటాను. దీనికి నీవేమి 
అంటావు? చెప్పుము. నీవు లోకవ్యవహారాలన్నీ తెలిసినవాడివి. నీవు చెప్పినట్లు చేస్తాను! అన్నాడు అర్జునుడు. 
శ్రీకృష్ణుడు “పోవయ్యా! ఎక్కడివాడవయ్యా నీవు?' అని గద్దించి మళ్ళీ ఇట్లా అన్నాడు: 


ఆ. “నీకు వృద్దసేవ లేకున్మి యెటు(గంగ । నయ్యె; రిత్త యిట్టు లడిచిపడుట( 
బట్టి; ధర్మవిధి విభాగజ్ఞు లైన వా । రేల చేయం జొత్త్తు రిట్టిదాని?' 71 
ar — per] అ 


ప్రతిపదార్థం: రిత్త= ఊరకే; ఇట్టుల; అడిచి పడుటన్‌ పట్టి= కోపంతో (త్రుల్లిపడే కారణంగా; నీకున్‌; వృద్దసేవ= పెద్దలను 
థ ~ €> €> ౧ > [न्म 

సేవించటం; లేక+ఉన్కి= అలవాటులేదన్న సంగతి; ఎటుగంగన్‌+ అయ్యెన్‌= తెలియవచ్చినది; ఇట్టులు= ఈ విధంగా (ఇట్టి 

తొందరపాటును); ధర్మవిధి= ధర్మశాస్త్ర ఆదేశాలయొక్క; విభాగజ్ఞాలు+ఐనవారు= విషయాలను వేరుచేయగల విధానాన్ని 


తెలిసినవారు; ఇట్టి దానిన్‌= ఇటువంటి ఉల్లంఘనాన్ని; ఎందుకు; చేయన్‌+చొత్తురు?= చేయపూనుకొంటారు? 


తాత్సర్యం: 'తగిన కారణం లేకుండానే నీవు ఇట్లు ఎగసిపడటాన్ని బట్టి చూస్తే పెద్దలను గౌరవించడం నీకు 
తెలియదన్న విషయం బయటపడినది. ధర్మశాస్త్రసూ(త్రాలను విభజించి అందున్న సూక్ష్మవిషయాలను తెలిసికొన్న 


<> 


వారు ఇట్టిపని చేయటాని కెందుకు పూనుకొంటారు? 


క 'చేయంగ వలయువానిం । జేయుట, యిట్టివియె కొన్ని చేయకునికి, ए 
ర్మాయత్తచిత్తు(డై నా । నా యోగ్యస్థలము లెటి(గి నడవ(గ వలదే! 72 


ప్రతిపదార్థం: చేయంగ వలయువానిన్‌= చేయవలసినవాటిని; చేయుట; ఇట్టివియె= ఇటువంటివే; కొన్ని చేయక+ఉనికి= 
కొన్నిటిని చేయకుండా ఉండటం; ధర్మ+ఆయత్ర్తచిత్తుడు+ఐ= ధర్మానికి అధీనమైన మనస్సు కలవాడై; నానా యోగ్య 
స్థలములు= అనేకములైన తగిన తావులను (విషయాలను) ఎటీ(గ; उत వలదే?= (ప్రవర్తించవలసి ఉన్నది కదా! 


తాత్సర్యం: చేయవలసిన వాటిని చేయటం, ఇటువంటివే కొన్ని చేయకుండా ఉండటం, ధర్మానికి అధీనమైన 
మనస్సు కలవాడై, చేయదగిన వివిధ విషయాలు తెలుసుకొని నడుచుకోవాలి కదా. 


క “సత్యంబు నహింసయు నను । నత్యుత్తమధర్మయుగళ మందు, నహింసన్‌ 

సత్యము గాచుట ధర్మ మ । సత్యమున నహింస( గావ జను నంగ్రు ४०८०९." 73 
ప్రతిపదార్థం: సత్యంబు; అహింసయున్‌; అను; అతి+ఉత్తమ= మిక్కిలి (శ్రేష్టములైన; ధర్మ= ఆచరణయోగ్యములైన; 
యుగళము+అందున్‌= జంటలో; అహింసన్‌= అహింసచే, సత్యము; కాచుట= రక్షించటం; ధర్మము= న్యాయసమ్మతమైన 
సూత్రం; అసత్యమునన్‌= అసత్యముతో; అహింసన్‌ కావన్‌= అహింసను కాపాడుట; చనున్‌= తగును; (అని) బుధులు= 
వివేకవంతులు; అం॥(డ్రు= అంటారు. 


తాత్సర్యం: సత్యం, అహింస - అనే ఈ రెండు ఉత్తమధర్మాలలో, అహింసతో సత్యాన్ని కాపాడటం ధర్మం. 
అయినా అసత్యంతో అహింసను కూడ కాపాడతగునని జ్ఞానధనులంటారు. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 337 


ఆ. 'కర్మసూక్ష్యభంగి గానక యిమ్మెయి । సత్యరక్షణంబు సలుపుపాొంటె 

బ్రాత ధర్మపరు(డు రా జిమ్మహాత్ము( జం । పగ దలచుట ధర్మపథము గాదు.” 74 
ప్రతిపదార్థం: కర్మసూక్ష్మభంగి= కార్యాచరణంలోని (ధర్మ) సూక్ష్మతను కానక= కనుగొనక; ఈ+మెయిన్‌= ఈ ప్రకారంగా; 
సత్య రక్షణంబు= నిజాన్ని కాపాడటం; సలుపుపొంటెన్‌= చేయుటకు; (భ్రాత ధర్మపరు(డు= (నీ)అన్నగారు, ధర్మాచరణం 
తెలిసినవాడు; రాజు= మనలను పాలించేవాడు అయిన; ఈ+మహాత్మున్‌; చంప(గన్‌ తలయట= చంపాలనుకొనటం; 
ధర్మపథము కాదు= ధర్మమార్గం (న్యాయమైన విధానం) కాదు. 


తాత్సర్యం: చేయవలసిన పనిలో ఉండే (ధర్మ) సూక్ష్మతను తెలుసుకోకుండా, సత్యాన్ని రక్షించటానికని, తోబుట్టువు, 
ధర్మాత్ముడు, ప్రభువు అయిన ఈ మహానుభావుడిని చంపాలనుకొనటం ధర్మమార్ల్గంకాదు. 
క “విను! పెిన్ననా(డదు నీవీ। యనుచిత మగువ్రతము వట్టి; తది గాకయు, బె 

ట్టనృతము సూనృతమును నీ। కనియెడు చందంబు బుధులు గయికొన రెందున్‌.’” 75 
ప్రతిపదార్థం: విను; పిన్ననా(డు= పసితనంలో; నీవు; ఈ అనుచితము+అగు= ఈ తగని; (వ్రతమును= దీక్షాచరణ 
విధానాన్ని; పట్టితి(వి)= కైకొన్నావు; అదిగాకయున్‌= అంతే కాకుండా; బెట్టు= దుర్హభమైన (అధికమైన); అనృతము= బొంకు;? 
సూనృతము= నిజం (వీటి విషయంలో); నీవు కనియెడు= నీవు చూచే; చందంబు= విధం (నీవు అనుకొనే విధంగా); 
బుధులు= పండితులు; ఎందున్‌= ఏ విధంగా గూడ; కయికొనరు= చేపట్టరు. 


తాత్సర్యం: బాగా వినుము. నీవు చిన్నప్పుడు లోకపు తీరు తెలియని ప్రాయంలో ఈ యోగ్యం కాని (వ్రతాన్ని 
చేపట్టావు. అంతే కాకుండా పాలించటం కష్టమైన సత్యాసత్యాల విషయంలో నీవు అనుకొనే విధాన్ని, విషయం 
తెలిసిన పెద్దలెవ్వరూ ఆమోదించరు.” 

క అది యెట్లంటేని; 76 

. టా టావా? వా తో 
తాత్సర్యం: అది ఎట్టా అంటావా? (తరువాతి పద్యం అన్వయం). 

ఆ. “ప్రాణహాని వచ్చుపట్టున, సర్వధ । నాపహార వేకయందు నడపు 

సత్య మనృత మం; డ్రసత్యంబు సూనృ్ఫత । మని పరిగ్రహింతు రార్యజనులు.' 77 
ప్రతిపదార్థం: (ప్రాణహాని, వచ్చు, పట్టునన్‌= (ప్రాణానికి కీడు కలుగనున్న సమయంలో; సర్వధన= ఉన్న ధనమంతా; అపహార 
వేళ అందున్‌= మోసంగా దొంగిలించబడే సమయంలో; నడపు= సాగించే; సత్యము; అనృతము+అం॥డ్రు= కల్ల అంటారు; 
అసత్యంబు= అబద్దాన్ని; సూనృతము+అని= సత్యమని; ఆర్యజనులు= పూజ్యాలు; పరిగ్రహింతురు= చేపట్టుతారు. 

५ ^ పా ణా ९८ గ << 9 తా దో కొ 28 << వ బా గా 
తాత్సర్యం: (ప్రాణానికి ముప్పు రృడినప్పుడు, ఉన్న ఆస్తినంతా దొచుకొని యేటప్పుడు చెప్ప నిజాన్ని కల్లగా, 
బొంకును సత్యంగా పెద్దలు స్వీకరిస్తారు.” 

(we ది 
విశేషం: ప్రాణ రక్షణం చేసిన అబద్దం యోగ్యమైనదవుతుంది గాని, కొంపలు కూల్చిన సత్యం ఎట్టా సుగుణం అవుతుంది? 


ప్రాణహితమైనదే సత్యమని గదా ప్రమాణవాక్యం! నిజం చెప్పేందుకు తెలివితో పనిలేదుగాని, అబద్దం చెప్పేందుకే బుద్ది 


వికాసం కావాలి. 


338 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. విను: పెద్దయు వినికి లేనివా(డు కౌశికుండను నొక్కవిప్రుం డొక్క విశిష్ట గ్రామంబున కనతిదూరంబున 
సరిత్సంగమ పుణ్యక్షేత్రంబున వసియించి, సత్యంబ పలుకువా(డ నని వ్రతంబు వట్టి, సత్యవాది యనం 
బ్రసిద్దుండయి తపంబు సేయుచుండ; నొక్కనా(డు, మ్రుచ్చులం గని వెజచటచి పజితెంచిన జనులు గొంద 
అయ్యాశ్రమంబు చేరువం 8१५९८ దూటి; రంత వెను తగిలి వచ్చు మచ్చు లత్తపోధనునికడ కేతెంచి, 
'యిప్పు డిట వచ్చినవార లెటవోయి? రని యడిగిన, నతండు సత్య విభాగ విధిజ్ఞుండు గామింజేసి, తన 
కసత్యంబు వాటిల్లు ననుశంక 8 గుల్మలతా గహనంబు సొచ్చి’ రని చూపి చెప్పిన, నత్తెక్కలికాటు వారలం 
జంపి ధనమ్ముగొని; రమ్ముని తద్వచన దోషంబున నరకప్రాప్తుం డయ్యె నను నితిహాసంబు విందుము, 
హింసాకరం బగు సత్యంబు ధర్మంబు గాదు; తొలుత వినిన దానిన పట్టి మూఢుండు పెద్దల నడిగి తెలిసికొనక 
వర్షించి దుర్గతిం బొందు; నింతవట్టు విచారించి యజాతశత్రుండు వధ్యుం డవుం, గా డని నిశ్చయింపు' 
మనుటయు, నర్లునుం డిట్లనియె: 78 


ప్రతిపదార్థం: వను; పెద్దయున్‌= ఎక్కువగా; వినికి లేనివాడు= పెద్దలు చెప్పిన మాటలు విని ఉండనివాడు; కౌశికుండు; 
అను విప్రుండు; ఒక్క= ఒకానొక; విశిష్ట (గ్రామంబునకున్‌= మట్టు మర్యాద లెరిగిన పల్లెటూరికి; అనతి దూరంబునన్‌= 
ఎక్కువగాని దూరంలో (దగ్గరగా) ఉన్న; సరిత్సంగమ= నదులు గలసిన (కూడలిలో); పుణ్యక్షేత్రంబునన్‌; వసియించి= 
స్థావరం ఏర్పరచుకొని ఉంటూ; సత్యంబు+అ పలుకువా(డను+అని= నిజమే పలుకుతానని; (వ్రతంబు పట్టి= దీక్ష బూని; 
సత్యవాది అనన్‌; (ప్రసిద్దుండు+ఐ= పేరుమోసినవాడై; తపంబు చేయుచుండన్‌; ఒక్కనా(డు; (ముచ్చులన్‌+కని= దొంగలను 
చూచి; వెణచణచి= భయపడి; పజితెంచిన= పరుగెత్తి వచ్చిన; జనులు; కొందు; ఆ+ఆ(శ్రమంబు చేరువన్‌= ఆ ఆశ్రమ 
సమీపంలో; పొదల దూటిీరి; అంతన్‌; వెనుతగిలివచ్చు= వెన్నంటి వచ్చే; ముచ్చులు= దొంగలు; ఆ+తపోధనుని కడకున్‌= 
తపస్సే ధనంగా గలిగిన ఆయన దగ్గరకు; ఏతెంచి= వచ్చి; ఇప్పుడు ఇచట వచ్చిన వారలు; ఎటు పోయిరి?= ఎక్కడికి 
పోయారు?; అని అడిగినన్‌; అతండు= ఆ ముని; సత్య విభాగ= సత్యంలో ఉన్న వేరు వేరు అంశాలను; విధిజ్ఞాండు= 
ఎరిగినవాడు; కామిన్‌+చేసి= కానందువలన; తనకున్‌; అసత్యంబు; పాటిల్టును= అంటుకొంటుంది; అనుశంకన్‌= అనే 
సందేహంతో; ఈ, గుల్మలతా, గహనంబున్‌= ఈ పొదల తీగలతో కూడిన చొరరాని ప్రదేశమును; చొచ్చిరి; అని; చూపి 
చెప్పినన్‌= వేలుపెట్టి చూపుతూ చెప్పగా; అ+తెక్కలికాణు= ఆ దొంగలు; వారలన్‌; చంపి; ధనమ్ము కొనిరి; ఆ+ముని= ఆ 
తపసి; తద్‌+వచన, దోషంబునన్‌= ఆ మాటలవలన ఏర్పడిన పాపంతో; నరకప్రాప్తండు= నరకం పొందిన వాడుగా; అయ్యెన్‌; 
అను= అనే; ఇతిహాసంబు= పరంపరగా చెప్పుకొంటూ వస్తున్న గాథను; విందుము= వింటున్నాము; హింసాకరంబు+అగు= 
పీడను కలిగించే; సత్యము; ధర్మంబు కాదు= శాస్త్ర సమ్మతం కాదు; తొలుత వినినదానిన్‌+అ; పట్టి= ముందు వినినదానినే 
అనుసరించి; మూఢుండు= తెలివితక్కువవాడు; పెద్దలన్‌+అడిగి తెలిసికొనక; వర్తించి= నడచుకొని; దుగ్గతిన్‌= నరకమును; 
పొందున్‌= పొందుతాడు; ఇంతవట్టు= ఇంతవరకు; విచారించి= యోచించి; అజాతశ్నత్రుండు= శత్రువులు లేని ధర్మరాజు 
(పదసార్థక్యం); వధ్యుండు= చంపదగినవాడు; అవున్‌+కాడు+అని= అవునో కాదో అని; నిశ్చయింపుము= నిర్ణయం తీసికొనుము; 
అనుటయున్‌= అనిన తరువాత; అర్జునుండు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: వినుము. పెద్దలనుండి ఎక్కువగా తెలిసికొనని కౌఠికుడనే (బ్రాహ్మణుడు ఒక మంచి (గామంలో కొద్ది 
దూ ठ గా స 4 లో 9% సూ 4 *^< కా 4 స వా ప్ర 9 

దూరంగా ఉన్న నదీసంగమ పుణ్యక్షేత్రంలో నివసిస్తూ సత్యమే పలకాలని వ్రతం పట్టి, సత్యవాది అని ప్రసిద్దుడై, 
తపస్సు చేసికొంటూ ఉన్నాడు. ఒకనాడు దొంగలు వెంబడించగా కొందరు జనులు భయంతో పారివచ్చి, అతడి 
ఆగశ్రమ(ప్రాంతంలో ఉన్న పొదలలో దూరి దాగికొని ఉన్నారు. దొంగలు వచ్చి ఆ జనులు ఎక్కడికి వెళ్ళారని ఆ 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 339 
తపస్విని అడిగారు. అతడు సత్యాసత్య నిరూపణ వివేకం లేనివాడు కావటంచేత తనకు అసత్యదోషం కలుగుతుందని 
భావించి, ఆ పొదరిళ్ళలో దాగికొన్న జనులను చూపించి చెప్పాడు. ఆ దొంగలు వారిని చంపి, వారి ధనాన్ని 
దోచుకొన్నారు. ఆ ముని తాను చేసిన దోషంవలన నరకాన్ని పొందాడు. ఈ ఇతిహాసం లోకంలో (ప్రసిద్ధికెక్కింది. 
హింసకు దారితీో సత్యం ధర్మం కాదు. తనకు తెలిసిందే ధర్మమని భావించి పెద్దలనడిగి తెలిసికొనని మూఢుడు 
దుర్గతి పొందుతాడు. ఈ తాత్సర్యాన్ని భావించి ధర్మరాజు వధ్యుడా? కాదా? అనే అంశాన్ని నిశ్చయించుము” 
అనగా విని అర్జునుడు ఈ విధంగా అన్నాడు: 


తే. “తల్లిదంద్రులమాడ్కి హితంబు సెప్పి । నన్ను ననుచితకృత్యంబునకు( 62९०८ 
ద్రోచితివి! లోకమున నీకు గోచరంబు । గాని ధర్మ నిబోధంబు గలదె కృష్ణ?” 79 


ప్రతిపదార్థం: కృష్ణ!= కృష్ణా!; తల్లిదండ్రుల మాడ్కి= తల్లిదం|డ్రులవలె; హితంబు= మేలు కలుగజేసే మాట; చెప్పి; నన్నున్‌; 
అనుచిత= యోగ్యంకాని; కృత్యంబునకున్‌= చేతకు; తొలంగన్‌ (త్రోచితివి= దూరం చేశావు; లోకమునన్‌; నీకు; గోచరముగాని= 
మనస్సుకు తట్టని; ధర్మ= అనుసరించదగిన సన్మాగ్గ్షములయొక్క; నిబోధంబు= ఎరుక; కలదె?= ఉన్నదా? 


తాత్సర్యం: ‘కృష్ణా! తల్లిదం(డ్రులవలె కార్యాచరణవిధానాన్ని తెలియజేసి, నన్ను అయోగ్యమైన కార్యం చేయకుండా 
బయట పడవేశావు. ఈ లోకంలో నీ బుద్దికి తోచని ధర్మస్వరూపం కలదా?” 


క్ర “జనములు వృథాప్రతిజ్ఞుం । డని నను నిందింపకుండ, నగ్రజు(డు సుఖం 
బునికియు( గలిగెడునట్లుగ । ననుగ్రహము( జేసి, చేయునది పనుపు ८05." 80 


ప్రతిపదార్థం: జనములు= లోకులు; వృథా (ప్రతిజ్ఞాండు= పనికిమాలిన బాసలు చేసేవాడని; ననున్‌= నన్ను; నిందింపకుండగన్‌= 

నిందించకుండా; అ(గ్రజాండు= అన్న; సుఖంబు ఉనికియున్‌= హాయిగా ఉండుట; కలిగెడునట్టుగన్‌= ప్రాప్తించేవిధంగా; 

అనుగ్రహము చేసి= దయచూపి; చేయునది= అనుసరించవలసిన పద్దతిని; తగన్‌= తగిన విధంగా పనుపుము= ఆజ్ఞాపించుము. 

తాత్సర్యం: 'లోకులు నన్ను వ్యర్ణ ప్రతిజ్ఞలు చేసేవాడని తిట్టకుండా, సోదరుడు సురక్షితంగా ఉండేటట్లు, ఏది 
(<2) Sy €> a > 

చేయదగునో దయచేసి చెప్పుము. 

వ. అనిన నతం డతని కిట్లనియె. 81 


తాత్సర్యం: అనగా విని కృష్ణుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు! 


కృష్ణుడర్దును( బ్రైతిజ్ఞా భంగంబు గాకుండ ధర్మజు దూబుమని చెప్పుట (సం. 8-48-64) 


చ.  'అతిశిత కర్ణ బాణహతి నంగము నచ్చిన దాన నల్లి యి 
ప్పతి నిను నివ్వ( బల్ము టిది ప్రాభవ; మింతియె కాక, నీయెడన్‌ 
మతి బటుకోపముం గలదె? మారుతసూను(డు నీవు దమ్ములుం 
జతుర వినీతి నీతని వశంబున( గాదె చరింతు రెప్పుడున్‌?' 82 


340 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అతిశిత= మిక్కిలి వాడి అయిన; కర్ల= 526; బాణహతిన్‌= బాణాల దెబ్బలచేత; అంగము= శరీరం; నొచ్చిన 
దానన్‌= బాధపడినందువలన; అల్లి= కోపించి; ఈ+పతి= ఈ రాజు; నినున్‌; నొవ్వన్‌, పలుకుట= నీకు వేదన కలిగేటట్లు 
మాట్లాడటం; ఇది; ప్రాభవము= (ప్రభుత్వము; ఇంతియె కాక= ఇంతే కాకుండా; మతిన్‌= ఆయన మనస్సులో; నీ ఎడన్‌= 
నీ పట్ల; పటు కోపమున్‌ కలదె?= ఎక్కువ కోపమున్నదా? (లేదనుట); మారుత సూను(డు= వాయుపుతుడు- భీముడు; 
నీవున్‌= నీవు; తమ్ములున్‌; చతుర= చాకచక్యం గలిగిన; వినీతిన్‌= వినయవిధానంతో; ఈతని వశంబునన్‌+కాదె= ఈయన 
అధీనంలో ఉండేగదా; సదా= ఎప్పుడున్‌; చరింతురు?= నడచుకొంటున్నారు? 


తాత్సర్యం: ‘కర్ణుడు ప్రయోగించిన కరకుబాణాల దెబ్బచేత, శరీరం బాధపడినందువలన కోపంతో నీ మనస్సు 
బాధపడేటట్టు మాట్లాడటం ప్రభువైన ఇతనికి తగును. ఇంతేగాని ఆయన మనస్సులో కోపమనేది లేదు. భీముడు, 
నీవు, నీ తమ్ములు నేర్సుతోడి వినయవిధానంతో ఆయనకు వశవర్తులై ఎప్పుడూ నడచుకొంటున్నారు గదా!” 
ख. 'కావున( బ్రభుత్వ సంపద । నీ విభు డాడినది యెల్ల నెగ్గుగొనక, నా 

చే వినుము; నీదు ప్రతినకు । నేవిధి సేయనగు దాని నేర్పడ ననఘా!' 83 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; కావునన్‌; ప్రభుత్వ సంపదన్‌= అధికారంతో; ఈ విభు(డు ఆడినది+ఎల్లన్‌= ఈ 
ప్రభువు పలికిన పలుకులన్నీ; ఎగ్గు కొనక= తప్పుగా భావించక; నీదు (ప్రతినకున్‌= నీ (ప్రతిజ్ఞకు; ఏది చేయన్‌+అగున్‌= ఏమి 
చేయ తగునో; దానిని; ఏర్పడన్‌= ఆ వివరం బాగా తెలిసేటట్టు; నాచేన్‌ వినుము= నా వలన వినుము. 


తాత్సర్యం: 'ఓ పుణ్యాత్ముడా! (మీ మీది) అధికారంతో, మీ అన్న పలికిన మాటలు తప్పుగా భావించక నీ (ప్రతిజ్ఞ 
విషయం ఏమి చేయాలో నేను చెపుతా విను. 


ख. 8 విట్టివాయణడ వని ధర । జీవిభునిం బలుకు; మదియ నీచంపుట సం 
భావించి, 2८०८ బ్రణతు(డ । వై వినయము సేయు చిత్తమలర నతనికిన్‌.' 84 
ప్రతిపదార్థం: నీవు; ఇట్టివాడవు అని; ధరణీ విభునిన్‌= రాజును; పలుకుము; అదియ= అదే; నీ చంపుట= నీవు అనుకొన్న 


వధ; పిదపన్‌= ఆ తరువాత; సంభావించి= గౌరవించి; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; చిత్తము+అలరన్‌= మానసం సంతోషించేటట్టు; 
ప్రణతు(డవై= (మొక్కినవాడవై; వినయము చేయు(ము)= మర్యాద చూపుము. 


తాత్సర్యం: నీవు చంపుతానన్న దానినే మనస్సులో పెట్టుకొని ఆ రాజును నీవిట్టివాడవని తిట్టుము. వెంటనే 
గౌరవంతో ఆయనకు సవినయంగా నమస్కరించుము. దానితో ఆయన మనస్సు సంతోషిస్తుంది. 


వ. అట్లయిన నసత్యదోషంబునకు గురువధపాతకంబునకుం దొలంగి, సమాహితుండ వగుదు; తదనంతరంబ 
కర్ణుని సమయింప( జనుటకు నమ్మనుజపతి యనుమతి వడయుది మనుటయు, నప్పలుకుల కభినందించి, 
పురందరనందనుండు ధర్మనందను నుద్దేశించి. 85 

ప్రతిపదార్థం: అట్లయినన్‌; అసత్యదోషంబునకున్‌= అబద్దమాడిన తప్పిదానికి; గురువధ పాతకంబునకున్‌= గురువును 


చంపిన పాపానికి; తొలంగి= పరిహరించబడినవాడవై; సమాహిత చిత్తుండవు+అగుదు(వు)= కుదుటపడిన మనస్సు కలవాడవు 
కాగలవు; తదనంతరంబు+అ= ఆ తరువాత; కర్ల్గుని; సమయింపన్‌= చంపడానికి; చనుటకున్‌; ఆ+మనుజపతి= ఆ 


కర్లపర్వము - తృ తీయాశ్వాసము 341 


రాజుయొక్క; అనుమతి వడయుదము= అనుజ్ఞను సంపాదించుదాము; అనుటయున్‌= అనగా; ఆ+పలుకులకున్‌= కృష్ణుడు 
ఆడిన ఆ మాటలకు; అభినందించి= కొనియాడి; పురందర నందనుండు= అర్జునుడు; ధర్మనందనున్‌ ఉద్దేశించి= ధర్మరాజుతో. 


తాత్సర్యం: 'ఆ విధంగా అయితే అసత్యదోషము, గురువధాపాతకము తొలగి, నీ మనస్సు కుదుటపడుతుంది. 
తరువాత కర్లవధకు ఆయన అనుమతి పొందుదాము' అని కృష్ణుడనగా, అర్జునుడు శ్రీకృష్ణుని కొనియాడి, అన్నగారితో 
(తరువాతి పద్యంతో అన్వయం) 


మ. = “'కనదస్తంబుల నుజ్జ్వలోద్దట గదాఘాతంబులం 72९८ గే 
€ భ్‌ 
లను విద్విట్లతురంగ సంఘములు గూలం గేలి సల్పంగ౯ జా 
లిన యాభీము(డు పల్ము(గాక నను; దోర్లీలాసమగ్రుండ వై 
యనిలో నిల్వ(గ లేని నీ విటుల కీ డాడంగ నర్గుండవే?' 86 


ప్రతిపదార్థం: కనత్‌= ప్రకాశమానాలైన; అస్ర్రంబులన్‌= దివ్యశక్తియుతాలైన బాణాలచే; ఉజ్ఞల= (ప్రకాశమానమైన; ఉద్భట= 
థ 95 (<> pr) (गि ५-- 

ఎక్కువైన; గదాఘాతంబులన్‌= గదల దెబ్బలచే; విద్విట్‌= శత్రువుల; చతురంగ= చతుర్విధసైన్యాల; సంఘములు= గుంపులను; 

కాలన్‌+కేలను= కాళ్ళతోనూ చేతులతోనూ; కూల(గన్‌= పతనమయ్యేటట్లు; కేలి సల్పంగన్‌= (క్రీడ సల్పుటకు; చాలిన ఆ 

భీము(డు= తగినవాడైన ఆ భీముడు; ననున్‌; పల్కున్‌+కాక= అనునుకాక (నన్ను విమర్శించ తగినవాడు); దోర్లీలా= 

భుజబల (ప్రదర్శనంలో; అసమ(గుండవై= పూర్తి సామర్థ్యం లేనివాడవై; అనిలోన్‌= యుద్దంలో; నిల్వగన్‌ లేని= నిలబడి 

పోరాడలేని; నీవు+ఇటుల; కీడు ఆడంగన్‌= తప్పుబట్టటానికి; అర్హుండవే?= తగినవాడవా? (కావనుట). 


తాత్సర్యం: తళుకొత్తే దివ్యశరాలచే, తీవ్రమై శోభించే గదల దెబ్బలచే విరోధుల చతురంగ బలాలను కాళ్ళతో 
చేతులతో నుగ్గునూచ చేయగల ఆ భీముడు నన్ను పరిహసించి మాట్లాడవచ్చును గాని, భుజబల (ప్రదర్శనంలో 
సామర్థ్యం లేక, యుద్దభూమిలో నిలిచి పోరాడలేని నీకు, ఇట్లా నన్ను నొప్పించే చెడ్డమాటలాడే యోగ్యత ఎక్కడున్నది?” 
४. 'నన్నెటింగి యెలీ(గి ०००८ । జన్నే? నీ జిహ్వ పెక్కు శకలములై పో 

కున్నది యే లొకొ? రణమున । నెన్న(డు నీ వేమి సేసి తింత యనుటకున్‌?' 87 


ప్రతిపదార్థం: నన్నున్‌ ఎణీంగి ఎణీ(గి= నా సంగతి బాగా తెలిసికూడ; ఇట్టు+అనన్‌= ఇట్టా మాట్లాడటం; చన్నే?= తగునా?; 

ఏలొకొ?= ఎందుకో?; నీ జిహ్వ= నీ నాలుక; పెక్కు శకలములు+ఐ= పలుముక్కలై; పోకున్నది?= పోకుండా ఉన్నది?; ఇంత 

అనుటకున్‌= ఇట్లా మాట్లాడటానికి; రణమునన్‌= యుద్దంలో; ఎన్న(డున్‌= ఎప్పుడైనా; నీవు ఏమి చేసితి(వి)? 

తాత్సర్యం: నా సంగతి బాగా తెలిసి కూడా ఇట్టా మాట్లాడ తగునా? ఇట్లన్న నీ నాలుక సెక్కుముక్కలుగా 
ల్‌ ౧? 2 

ఎందుకు చీలిపోలేదో తెలియటం లేదు! ఇంతగా మాట్టాడేటందుకు, నీ వెప్పుడైనా యుద్దంలో ఏమైనా చేసి ఉన్నావా 

చెప్పుము. 


క “నకులు(డు సహదేవుండును । బ్రకటభుజాస్పురణమున నరాతిబలము నే 
లకు గోలకు( దెత్తురు; నో । రికి వచ్చినయట్టు లాడిరే ०००१६०65? 88 


342 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నకులు(డు; సహదేవుండును; (ప్రకట= వెల్లడి చేయబడిన; భుజాస్ఫురణమునన్‌= బాహువిక్రమంతో; అరాతి 
బలమున్‌= శ(తుసేనలను; నేలకున్‌+కోలకున్‌+తెత్తురు= అతలాకుతలం చేస్తారు; ఈ+భంగిన్‌= ఈ విధంగా; నోరికిన్‌ 
వచ్చినట్ల్టు= నోటికి వచ్చినట్టు; ఆడిరే?= పలికారా? 

62 ౧ 


తాత్సర్యం: 'నకులుడు, సహదేవుడు తమ తమ బాహుబలంతో, విరోధి సైన్యాలను బాణాఘాతములతో అతలాకుతలం 
చేస్తారు. కాని, నీ మాదిరిగా ఇట్టా నోటికి వచ్చినట్టు మాట్లాడారా (వదరినారా)?' 


౧? 
సీ. నీవు జూదం బాడ(గా వైరబంధంబు । కౌరవకోటితోం గలిగె; మనకు; 
రాజ్యనాశంబు నరణ్యవాసంబును । దాస్యదైన్యంబు నత్యంతదుఃఖ 
2०९०८ దెచ్చికొంటి; సిగ్గొలయదు నీ మనం । బున నించుకేనియు; ననికి( జాల 


కున్న వానికి దాల్మి యొప్పగుC గాక! ప్ర | ల్లదములు పలికిన లాఘవంబు 


తే.  సెందు మున్నేమి సేసిన జేసి; తింక । నైన దుర్గుద్ధ్దితనములు మాని, తగిన 

పౌరుషము లేము సేయగ నూరకుండు; । మిడుమ వడువారు సై(తురే యివ్విధంబు?' 89 
ప్రతిపదార్థం: నీవు జూదంబు; ఆడయగాన్‌= ఆడినందువలననే; కౌరవ కోటితోన్‌= కౌరవ సమూహంతో; వైర బంధంబు= 
పగ లంకె; మనకున్‌; కలిగెన్‌; రాజ్యనాశంబున్‌= రాజ్యాన్ని పోగొట్టుకొనటం; అరణ్యవాసంబునున్‌= అరణ్యములో ఉండటం; 
దాస్య దైన్యంబున్‌= బానిస ఊడిగం చేయవలసిన హీనస్థితి; అత్యంతదుఃఖములున్‌= ఎడతెరిపిలేని కడగండ్లు; తెచ్చుకొంటివి(వి)= 
కలిగించుకొన్నావు; నీ మనంబునన్‌= నీ మనస్సులో; ఇంచుకేనియున్‌= కొంచెమైనా; సిగ్గు; ఒలయదు= కలుగదు; అనికిన్‌= 
యుద్దానికి; చాలకున్నవానికిన్‌= శక్తిలేనివాడికి; తాల్మి= ఓర్పు; ఒప్పుగున్‌+కాక!= తగి ఉంటుంది; (ప్రల్లదములు= పొగరుమాటలు; 
పలికినన్‌= మాట్లాడితే; లాఘవంబు చెందున్‌= చులకనపాలు అవుతాడు; మున్ను+ఏమి చేసిన చేసితి(వ); ఇంకన్‌+ఐనన్‌= 
ఇకనైనా; దుర్చుద్దితనము= దుష్ట్రత్వం; మాని; తగిన= చాలినంత; పౌరుషములు= పురుషకారం; ఏము= మేము; చేయయగన్‌= 
చేస్తూ ఉండగా (చూస్తూ); ఊరకుండుము; ఇడుమ= బాధ; పడువారు= అనుభవించేవారు; ఈ+విధంబున్‌= ఈ రీతిని; 
సై(తురే?= ఓర్చుకొని ఊరకుంటారా? 


తాత్సర్యం: నీవు జూదమాడినందువల్లనే కౌరవపక్షంతో మనకు పగ కలిగింది. దానితో మనకు రాజ్యం పోగొట్టుకొనటం, 
అడవులపాలుకావటం, సేవకవృత్తి నెరపటం మొదలైన భరించజాలని కష్టాలు తెచ్చిపెట్టావు. ఇంతైనప్పటికిన్నీ, 
ఇసుమంత సిగ్గు నీ మనస్సులో పుట్టటం లేదు. యుద్దం చేయలేనివాడికి ఓర్పు రాణిస్తుంది. శక్తిలేనివాడు 
పొగరుబోతువాడివలె ఎగసి మాట్లాడితే చులకనైపోతాడు. ఇంతవరకు నీవు చేసినదేదో చేశావు. ఇంకనైనా వక్రబుద్దిమాని, 
మేము పౌరుషం (ప్రదర్శిస్తుంటే దుశేష్టలు మాని ఊరకుండుము. కష్టాలు పడేవారు ఈ నీ పద్దతిని సహిస్తారా? 
వ. అని యగ్రజు నప్రియంబులు పలికి, యంతరంగంబు సంతాపంబు వొంద నిట్టూర్పు నిగిడించి, యంతకుము 
న్నొటి బెట్టిన వాలు వెటికినం గనుంగొని, పద్మనాభుండు 'గ్రమ్మటి నిది యేమి?” యని యడిగిన, నతం 'డే 
నిన్నరనాథు నొవ్వనాడిన పలుకులకు బ్రాయశ్లిత్తంబు దలంద్రెంచుకొనుటయకా నిశ్చయించితి” ననుటయు, 
నమ్మహాతు(; 'డాత్మప్రశంస సేయు, మది మరణం బని పెద్దలు సెప్పుదు' రనుటయు. 'నీ చెప్పినట్ల చేయ 
కునికికిం గడచిన యధర్మంబును గలదె? యిట్లు సేయువా(డన కాకి యని, యా ధనంజయుండు 
ధనుర్ధరుండై ధర్మనందనున కి ట్లనియెః 90 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 343 
ప్రతిపదార్థం: అని; అగ్రజున్‌= అన్నను - ధర్మరాజును; అ(ప్రియంబులు= మనస్సుకు గిట్టని నిష్టరోక్తులు; పలికి; 
అంతరంగంబు= మనస్సు; సంతాపంబు పొందన్‌= దుఃఖము పొందగా; నిట్టూర్సు= నిడుద అయిన శ్వాసను; నిగిడించి= 
పరపి; అంతకున్‌ మున్ను; ఒబున్‌+పెట్టిన= ఒరలో పెట్టి ఉంచిన; వాలు= పెద్ద కత్తిని; పెటీకినన్‌= బయటకు లాగగా; 
కనుంగొని= చూచి; పద్మనాభుండు= కృష్ణుడు; (క్రమ్మణన్‌= మరలా; ఇది ఏమి?; అని అడిగినన్‌= అని అడుగగా; అతండు= 
ఆ అర్జునుడు; ఏన్‌= నేను; ఈ+నరనాథుని= ఈ (ప్రభువును; నొవ్వన్‌+ఆడిన పలుకులకున్‌= మనస్సు బాధపడేటట్టు పలికిన 
పలుకులకు; (ప్రాయళ్చిత్తంబు= పాప పరిహారంగా చేసేపనిగా; తల= నా తలను; (తెంచుకొనుట+అ కాన్‌= నరుకుకొనుటే 
అని; నిశ్ళ్చయించితిన్‌= తీర్మానించుకొన్నాను; అనుటయున్‌= అని చెప్పగా; ఆ+మహాత్ము(డు= ఆ కృష్ణుడు; ఆత్మ ప్రశంస 
చేయుము= నిన్ను నీవు పొగడుకొమ్ము; అది= అదే; మరణంబు+అని; పెద్దలు; చెప్పుదురు= అంటారు; అనుటయున్‌= 
అనగా; (తన్ను తాను పొగడుకొనటం తాను చావటంతో సమానమని జనవాక్యం); నీ చెప్పినట్టు= నీవు చెప్పిన (ప్రకారం; 
చేయక ఉనికికిన్‌= చేయకుండా ఉండటంకన్నా; గడచిన= అతిశయించిన; అధర్మంబును; కలదె?= ఉన్నదా? ఇట్లు; 
చేయువా(డను+అ కాక= చేసినవాడనే అగుదునుగాక; అని= పలికినవాడై; ఆ ధనంజయుండు= అర్డునుడు; ధనుర్హరుండు+ఐ= 
ధనుస్సును చేబూనినవాడై; ధర్మనందనునకున్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని ధర్మరాజును నిష్టురోక్తులతో నిందించి, మనస్సులో బాధపడి, నిట్టూర్పులు వదలి, అంతకుముందు 
ఒరలో పెట్టి ఉంచిన కత్తిని పైకి తీయగా కృష్ణుడు గమనించి, “మళ్ళీ ఇది ఏమిటి?” అని అడిగాడు. ధర్మరాజును 
తూలనాడినందుకు ప్రాయశ్చిత్తం తల నరకుకొనటమే సుమా! అని అర్జునుడు సమాధానమిచ్చాడు. అప్పుడు 
శ్రీకృష్ణుడు 'నిన్ను నీవు పొగడుకొనుము. అది మరణంతో సమానమని పెద్దలంటారు.” అని సూచించాడు. అర్జునుడు 
ఆ సూచన నంగీకరించి, ధనుస్సును చేత क्छ) ధర్మరాజుతో ఇట్లా పలికాడు. 


७. “హరు(డు దక్క జాపధరు( డొరు( డెన (००७०८ । ద్రిభువనముల లే(డు! దిశలు గెలిచి 
తెచ్చి నీకు( బ్రీతి छत, బెనుపారు । ధనము రాజసూయ దక్షిణలకు.’ 91 


ప్రతిపదార్థం: హరు(డు= శివుడు; తక్కన్‌= తప్ప; చాపధరు(డు= విలుకాడు; ఒరుడు= ఇతరుడు; (త్రిభువనములన్‌= 
ముల్లోకాలలో; నాకున్‌; ఎన= సమానుడు; లే(డు; దిశలు గెలిచి= ఎనిమిది దిక్కులలో విజయయా(త్రలు సాగించి; పెనుపారు= 


ఎక్కువైన; ధనము; తెచ్చి= తీసికొనివచ్చి; రాజసూయ= రాజులను జయించి చేసే యజ్ఞంలో; దక్షిణలకున్‌= పెద్దలకు చేసే 
దానాలకుగా; నీకు; ప్రీతిన్‌= సంతోషముతో; ఇచ్చితిన్‌= ఇచ్చాను. 


తాత్సర్యం: ముల్లోకాలలో శివుడు తప్ప ఇంకొక ధనుస్సు పట్టినవాడు నాకు సాటి రాగలిగినవాడు లేడు. నీవు చేసిన 
రాజhూయయాగంలో దక్షిణలుగా ఇచ్చేందుకు దిగ్విజయాలు సాగించి, అపారమైన ధనరాసులను తెచ్చి చిత్తమలరగా 
నీకు ఇచ్చి ఉన్నాను. 


వ. _ 'దీప్రప్రతాపంబగు సంశప్తక సంచయంబు నడ(గించి, కించిదవశిష్టంబుగా, నష్టంబు సేసితి(; గురుసేన నా 


చేతం గూలి యెట్లున్నదియో యటు సూడు; మని పలికి, మొగంబుబిగు వుడిపికొని, సవినయంబుగా 
దండప్రణామంబు సేసి నిలిచి, చేతులు మొగిడ్డి, యజాతశత్రున కప్పురుహూతపుత్రుం డి ట్లనియె: 92 


ప్రతిపదార్థం: దీప్త ప్రతాపంబు+అగు= ప్రకాశమానమైన శౌర్యం కలిగిన; సంశప్తక సంచయంబున్‌= సంశప్తకవీరుల సమూహాన్ని; 
అడణగించి= అణగ।ద్రొక్కి; కించిత్‌= కాస్త; అవశిష్టంబు= మిగిలేటట్టు; నష్టము; చేసితిన్‌= కలిగించాను; కురుసేన= కౌరవ 


344 శ్రీమదాంధ్ర మహాభారతము 

సేన; నాచేతన్‌; కూలి= నా వలన చనిపోయి; ఎట్టు+ఉన్నదియో; అటు చూడుము; అని పలికి; మొగంబు బిగువు= మొగంలో 
కనపడుతున్న పట్టును (క్రౌర్యాన్ని); ఉడిపికొని= లేకుండా చేసికొని; సవినయంబుగాన్‌= అణకువగా; దండ(ప్రణామంబు= 
సాష్టాంగనమస్కారం; చేసి; నిలిచి; చేతులు; మొగిడ్చి= జోడించి; అజాత శృత్రునకున్‌= ధర్మరాజుకు; పురుహూత పుత్రుండు= 
ఇం(ద్రుడి కుమారుడైన అర్ష్జునుడు; ఇట్లు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: 'మహాపరాక్రమవంతులైన సంశప్తకులనే వీరులసమూహాన్ని అణచి, కొంతమంది మాత్రమే మిగిలేటట్లు 
చేయగలిగాను. इ "८55 నా చేత నశించి ఎట్లా దీనంగా ఉన్నదో నీవు కన్నారా చూడుము” అని పలికి, మొగంలో 
బిగువుతనం వదలుకొని, వినయంగా ధర్మరాజుకు దండ(ప్రణామం చేసి, చేతులు కట్టుకొని ముందు నిలిచి 
అతడితో అర్జునుడు ఇట్లా అన్నాడు: 
క, “నను సుప్రసాద దృష్టిం | గను(గొను; మే నిపుడు కొన్ని కాటు ९९०२०९5; 

మనుజేంద్ర! వాని బెడచెవు । లను బెట్టుము వేటుగా దలంపక దయతోన్‌.' 93 
ప్రతిపదార్థం: మనుజేం[ద్ర!= రాజా!; ననున్‌; సుప్రసాద= మంచి అనుగ్రహం చూపే; దృష్టిన= చూపుతో (కటాక్ష వీక్షణాలతో); 
కనుగొనుము= చూడుము; నేను; ఇప్పుడు; కొన్ని; కాణులు= నీచపు కూతలు; అఅుచితిన్‌= వాగినాను; దయతోన్‌; వేణుగాన్‌ 
తలంపక= అన్యథా భావించకుండా; వానిన్‌= వాటిని; పెడచెవులను= విననివానిగా (వినబడకుండా చెవిని మళ్లించి); పెట్టుము= 
చేయుము. 


తాత్సర్యం: 'రాజా! నేనిప్పుడు పెడసరపుమాటలు కొన్ని వాగాను! అయినా నన్ను ఇప్పుడు దయాపూర్ణమైన 
చూపులతో చూడుము (మనసున పెట్టక మన్నింపుము). దయచేసి వాటిని అన్యథా భావించకుండా చెవులలో 
దూరకుండా చేయుము.” 


తే. “వినుము సత్యంబ పలికెద(; దనువు( బ్రాణ । ములును నీ సొమ్ముగా ०९८ ८९८२० నేను; 

నాదు వృత్తంబు భవదధీనం బనంగ । నేల పనుపవు నను భీముపాలి కధిప! 94 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; వినుము= ఆలకింపుము; సత్యంబ, పలికెదన్‌= నిజమే చెపుతాను; నేను; తనువు= నా శరీరం; 
ప్రాణములును= ప్రాణాలును; నీ సొమ్ముగాన్‌= నీ ధనముగా; మదిన్‌= మనస్సులో; తల(తున్‌= భావిస్తాను; నాదువృత్తంబు= 
నా జీవనం; భవదధీనము= నీ స్వాధీనం; అనంగన్‌= అని చెప్పుచుండగా; ఏల?= ఏ కారణం వలన?; ననున్‌ భీము పాలికిన్‌= 
నన్ను భీముడి దగ్గరకు (సహాయపడటానికి); పంపవు?= పంపకుండా ఉన్నావు?” 


తాత్సర్యం: 'నేను నిజం చెప్పుతున్నాను. నా దేహం, ప్రాణం నీ ఆస్తిగానే నా మనసులో ఎల్లప్పుడూ భావిస్తాను. 
నా జీవితం నీ అధీనం అని (ప్రకటిస్తున్నప్పటికీ పోరాడుతున్న భీముడికి సహాయంగా నన్ను ఎందుకు పంపవు? 
క “ఓపి యతని రణ భారము । వాపెద( గౌరవ్యసేన బడలువలిచి సా 


టోపత గర్జుని( దునిమెద; । మాపెద( గురురాజు దురభిమానము బలమున్‌' 95 


ప్రతిపదార్థం: ఓపి= కార్యభారం వహించి పట్టుదలతో; అతని= భీముడి; రణ భారము= యుద్దములోని ఒత్తిడిని; పాపెదన్‌= 
పోగొట్టుతాను; కౌరవ్యసేనన్‌; బడలు పటీచి= అలయింపజేసి; సాటోపతన్‌= విజృంభణంతో; కర్లునిన్‌; తునిమెదన్‌= సంహరిస్తాను; 
కురురాజు= దుర్యోధనుడి; దురభిమానమున్‌= పొగరును; బలమున్‌= చతురంగశక్తిని; మాపెదన్‌= అణగింపజేస్తాను. 


కర్ల్ణపర్వము - తృతీయాశ్వాసము 345 


తాత్సర్యం: నా శక్తినంతా ఉపయోగించి, ఒంటరిగా పోరాడుతున్న భీముడి పైనున్న యుద్దభారాన్ని పోగొట్టుతాను. 
శత్రుసేనలు అలసిపోయి నిర్వీర్యులయ్యేటట్లు చేసి, కర్ణుడిని సంహరిస్తాను; దుర్యోధనుడి అనుచితగర్వాన్నీ, సైనికశక్తినీ 

69 (ac) -> ५ -2 
అణచివేస్తాను.” 


వ. “ఎల్లభంగుల నే(డు రాధం బుత్రరహితం ८८; గాదేని గొంతియైన నట్టిద యగుం గాక! 96 


ప్రతిపదార్థం: ఎల్లభంగులన్‌= అన్ని విధాల; నేడు; రాధన్‌= రాధాదేవిని; పుత్రరహితన్‌= కొడుకు లేనిదానిగా; చేసెదన్‌; కాదు+ 
ఏనిన్‌= అట్టు నేను చేయకపోతే; గొంతి అయినన్‌= కుంతీదేవి అన్నా; అట్టిది+అ అగున్‌+కాక!= కొడుకు లేనిది అగుగాక! 


తాత్సర్యం: అన్నివిధాల ఈ రోజు యుద్దంలో इ చంపి రాధను బిడ్డను కోల్ఫోయినదానిగా చేస్తాను. అట్లా 
నేను చేయలేకపోతే కుంతీదేవి పుత్రహీన అగుగాక! (కర్టుడో అర్జునుడో ఆనాటి యుద్దంలో చనిపోవటం తథ్యమని 
భావం.). 


చ. అన విని, యమ్మహీరమణు( డాతని కిట్లను; 'మీకు నాకతం 
బున బహుదుఃఖుముల్‌ గలిగె; భూరికులంబున కప్రియం బొన 
९ యవినీతు( బాపపరు వ్రేయ(దగుం దల ద్రెవ్వ; నీ మనం 
బున గృప పుట్టి కాచినను, బోయెద నిప్పుడ యేను గానకున్‌.' 97 


ప్రతిపదార్థం: అనన్‌ విని= అని అర్జునుడు పలుకగా విని; ఆ+మహీరమణు(డు= ఆ భూభర్త (ధర్మరాజు); ఆతనికిన్‌= 
అర్జునుడికి; ఇట్టు+అనున్‌; మీకు; నాకతంబునన్‌= నా కారణంవలన; బహు దుఃఖముల్‌= అనేక కష్టాలు; కలిగెన్‌; 
భూరికులంబునకున్‌= (ప్రఖ్యాతమైన పెద్ద వంశానికి; అపియంబు= గిట్టని పని; ఒనర్భిన= చేసిన; అవినీతున్‌= న్యాయం 
తప్పినవాడిని (సత్రవర్తన లేనివాడిని); పాపపరున్‌= పాపి అయిన నన్ను; తల; త్రెవ్వన్‌= कतवः వేయన్‌+తగున్‌= 
దెబ్బకొట్టటానికి తగినవాడిని; నీ మనంబునన్‌; కృప పుట్టి= దయకలిగి; కాచినను= కాపాడినప్పటికిని; ఇప్పుడు+అ; ఏను; 
కానకున్‌= అడవికి; పోయెదన్‌= పోతాను. 


తాత్సర్యం: అర్జునుడాడిన ఆ మాటలు విని, ధర్మరాజు ఇట్టన్నాడు: “మీకు నావలన అనేక కష్టాలు సంభవించాయి. 
ప్రఖ్యాతమైన పెద్ద కుటుంబానికి మనసుకు నచ్చని పనులు చేసి, న్యాయం తప్పిన పాపాత్ముడనైన నన్ను చంపదగి 
ఉన్నది. నీకు దయగలిగి రక్షించినా, నేను ఇప్పుడే అడవికి పోతాను. 


క్ర 'నను( 62९८8 నీవు సౌఖ్యం । బున నుండుము; సమరభీతు భుజబలహీనున్‌ 
జనపతి(గా( జేయుట యొ । ప్పునె? కట్టుము పట్ట మనిలపుత్రునిC బ్రీతిన్‌.' 98 


ప్రతిపదార్థం: ననున్‌= నన్ను; कषक విడిచిపెట్టి; నీవు; సౌఖ్యంబునన్‌+ఉండుము= సుఖంగా జీవించుము; (నాబోటి) 
సమరభీతున్‌= యుద్దమంటే పిరికివాడై పోయేవాడిని; భుజ బల హీనున్‌= బాహుబలంలేనివాడిని; జనపతిన్‌+కాన్‌= (ప్రజలను 
పాలించే వాడినిగా; చేయుట; ఒప్పునె?= తగునా?; పీతిన్‌= సంతోషంతో; అనిలపు[త్రునికిన్‌= వాయుపుత్రుడైన భీముడికి; 
పట్టము కట్టుము= పట్టాభిషేకం చేయుము. 


346 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'అర్జునా! నన్ను తొలగ "8 నీవు హాయిగా జీవించుము. నాబోటి పిరికిపందకు, ఆయుధాలు పట్టే 
శరీరదార్హ్యం లేనివాడికి, ప్రజారక్షణ బాధ్యత అప్పగించటం ఉచితమా? కాబట్టి భీముడికి సంతోషంగా రాజ్యాభిషేకం 
చేయుము. 


వ. అని పలికి, సెజ్జ డిగ్గి వనవాస గమనోన్ముఖుం డయినం, గనుంగొని కమలనాభుం డాభూపతి చరణంబులకుం 
బ్రణతుండై యిట్లనియె: 99 


ప్రతిపదార్థం: అని పలికి; సెజ్జ డిగ్గి పడకనుండి లేచి దిగ; వనవాస గమన+ఉన్ముఖుండు+అయినన్‌= అడవిలో నివసించటానికై 
పోవుటకు సిద్దపడినవాడు కాగా; కనుంగొని= చూచి; కమలనాభుండు= కృష్ణుడు; ఆ భూపతి చరణంబులకున్‌= ఆ ధర్మరాజు 
పాదాలకు; (ప్రణతుండు+ఐ= బాగా వంగి నమస్కరించినవాడై; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అని అంటూ పక్కదిగి, వనవాసానికి బయలుదేరటానికె సిదంకాగా, శ్రీకృష్ణుడు చూచి, అతడి 
~ 2 ६2 
పాదాలకు నమస్కరించి ఇట్లా అన్నాడు. 
(2 


సీ. “నరుని ప్రతిజ్ఞ భూవర! మున్నెటుంగని । యింతియ కా దేను; నితడు నిప్పు 
డాడిన మాటలు నంతరంగంబున( । బట్టవు; పేర్లు కోపమున 8५०८ 
దను నెవ్వ( ८६०९७७८ యన్యునకు గాండీవ మి । మ్మని ధిక్కరించె, నాతని వధింప 
బ్రతిన పట్టినవా(డు; భావ్యంబు గానియ । ప్పలు కీవు పలికితి; పరమధర్మ 


ఆ. మైన సత్యనిష్ట హాని బొందుట కోర్వ । కునికి జూచి, యేన యుల్లమున( ద 
లంచి యట్లు పలుక బంచితి; గురుని( గీ । డాడుటయు వధించు ९००९८ జేసి.” 100 


ప్రతిపదార్థం: భూవర!= ఓ రాజా!; నరుని ప్రతిజ్ఞ= అర్జునుడి శపథం; ఏనున్‌= నేను; మున్ను+ఎణుంగని= ఇంతకుముందు 
తెలిసికొననిది; ఇంతియ కాదు= ఇంతే కాదు; ఇతడు; ఇప్పుడు+ఆడిన మాటలు; పేర్చు కోపమునన్‌= రేగిన కోపంలో; నీకున్‌ 
అంతరంగంబునన్‌= మనస్సులో; పట్టవు= ఇమడలేదు; తను= తనను; ఎవ్వ(డు; ఉజిక= ఊరకే (కారణం లేకుండానే); 
అన్యునకున్‌= ఇతరుడికి; గాండీవము ఇమ్మని; ధిక్కరించెన్‌= ఎదిరించి నిందించుతాడో; ఆతనిన్‌; వధింపన్‌; (ప్రతిన 
పట్టినవా(డు= ప్రమాణం చేశాడు; భావ్యంబు కాని= అనవసరమైన; అ+పలుకులు= ఆ మాటలు; నీవు పలికితి(వ); పరమ 
ధర్మము+ఐన= ఆచరించవలసిన వాటిలో శ్రేష్టతమమైన; సత్యనిష్ట= సత్యమే పలుకుతానన్న దీక్ష; హానిన్‌+పొందుట= 
అపచారానికి గురికావటం; ఓర్వకునికిన్‌= సహించనందున; చూచి; ఏన= నేనే స్వయంగా; గురునిన్‌= పెద్దవాడిని; కీడు+ఆడుట+ 
అ= దూషించటమే; వధించుట= చంపటం; అగుటన్‌+చేసి= కావటంచేత; ఉల్లమునన్‌= మనస్సులో; తలంచి= భావించి; 
అటు= ఆ విధంగా; పలుకన్‌+పంచితి(ని)= మాట్లాడుమని నియమించాను. 


తాత్సర్యం: 'ధర్మరాజా! అర్జునుడి ప్రతిజ్ఞ ఇదివరకు నాకు తెలిసింది కాదు. ఇతడు ఇప్పుడు పలికిన మాటలు 
కోపావేశంవలన నీ మనసున ఇముడలేదు. ఎవడు తన గాండీవాన్ని ఇతరులకిమ్మని ధిక్కరిస్తాడో ఆతడిని వధిస్తానని 
శపథం పట్టాడు కాబట్టి కోపాతిశయంతో ఉన్నాడు. నీవు ఉచితంగాని ఆ మాట పలికావు. అతడి సత్యనిష్ట 
చెడకుండా ఉండాలని మనసులో తలచి, నేనే ఈ విధంగా మాట్లాడుమని చెప్పాను. పెద్దలను దూషించటం వారిని 


౧M 
చంపటంతో సమానం కదా!” 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 347 


క్ర “శరణము వే(డెదను భవ । చ్చరణంబులు వట్టికొని, నిసర్గదయా ని 

ర్థరబుద్ధిని గావుము మ । మ్మిరువుర; నీతప్పు సై(పు మెల్ల విధములన్‌.’ 101 
ప్రతిపదార్థం: భవత్‌+చరణంబులు= నీ పాదాలు; పట్టుకొని; శరణు వేడెదను= రక్షించుమని ప్రార్థిస్తాను; నిసర్గ సహజమైన; 
దయా= దయారసపూర్ణమైన; నిర్భర= అధికమైన; బుద్దిని= మనసుతో; మమ్మున్‌+ఇరువురన్‌= మా ఇద్దరిని (కృష్ణార్ణునులను); 
కావుము= రక్షించుము; ఎల్లవిధములన్‌= అన్నివిధాల; ఈ తప్పు; సైపుము= ఓర్చుకొనుము. 


తాత్సర్యం: 'నీ పాదాలు పట్టుకొని శరణాగతుడనవుతున్నాను. నీకు సహజమైన దయాగుణాతిశయంతో మా 
ఇద్దరిని రక్షించుము. అన్నివిధాల ఈ తప్పును త్రోసిపుచ్చి ఓర్చుకొనుము.' 
క 'సూతసుతుని మెడనెత్తురు । భూతలమున నివుర నేడు భూనాయక! నీ 

వాతనికి నలిగినప్పుడ । చూ తెగియెం బూని యేన చుమ్ము పలికెదన్‌.' 102 
ప్రతిపదార్థం: భూనాయక!= భూపాలా!; సూతసుతుని= కర్గుడి; మెడ నెత్తురు= మెడ తెగటంవలన కారే నెత్తురు; భూతలమునన్‌= 


భూమిపైన; నేడు= ఈనాడు; ఇవురున్‌= పడి ఇంకుతుంది; నీవు+ఆతనికి; అలిగినప్పుడు+అ= కోపపడినప్పుడే; చూ= 
చూడగా; తెగియెన్‌= (వాడి మెడితెగిపోయింది; ఏన చుమ్ము= నేనే సుమా; పూని= పట్టుదలతో; పలికెదన్‌= చెపుతున్నా? 


తాత్సర్యం: 'భూపాలా! ఆ కర్గుడిమెడ నెత్తురు ఈ దినమే నేలమీద పారి ఇంకిపోగలదు. నీవు అతడిపై 
కోపగించుకొన్నప్పుడే వాడి మెడ తెగిపోయింది! ఈ మాట నేను పట్టుదలతో చెపుతున్నాను సుమా వినుము. 


క. “విను సత్యం బాడెదః బా । पणं 5८ డెల్లభంగిం దునుమంబడు క 

ర్టునిదెస( జింతయు వంతయు । మనుజేశ్వర! విడువు; పంపు మమ్ము దెలివితోన్‌.' 103 
ప్రతిపదార్థం: మనుజేశ్వర!= ధర్మరాజా!; విను= వినుము; సత్యంబు+ఆడెదన్‌= యథార్థం పలుకుతాను; నేడు; ఎల్లభంగిన్‌= 
సర్వవిధాలా; పార్టునిచేన్‌= అర్ష్జునుడిచేత; తునుమంబడు= ఖండింపబడనున్న; इद దెసన్‌= కర్గుడిపట్ట, చింతయున్‌= 
ఎప్పుడు అనుకొంటూ పడే బాధ; వంతయున్‌= దిగులు; విడువు= వదలుము; మమ్య్మున్‌; తెలివితోన్‌= మానసిక వికాసంతో; 
పంపు= సాగనంపుము. 


తాత్సర్యం: రాజా! బాగా వినుము. ఉన్న సంగతి చెపుతున్నాను. ఈ దినం అన్ని విధాల అర్జునుడిచేత न 


చంపబడుతాడు. అట్టి కర్టుడిపట్ల ఊరకే, దిగులుపడటంగాని, బాధపడటంగాని మానుకొమ్ము. ఇక మమ్ము 
యుద్దానికి ఉల్లాసంగా పంపుము. 


ధర్మరాజు కృష్ణుని వాక్యంబులం గలంకదేణి ప్రసన్ను(డగుట (సం. 8-49-113) 
వ. అనుటయు ధర్మసూనుండు ససంభ్రమంబుగా( గృష్టు నెత్తి, యతండు ప్రాంజలి యై యుండ నతని 
కిట్లనియె: 104 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ధర్మసూనుండు; ససంభ్రమంబుగాన్‌= త్వరత్వరగా; కృష్ణున్‌+ఎత్తి= (వంగి వందన 
మాచరిస్తున్న) కృష్ణుడిని లేవదీసి; అతండు= ఆ కృష్ణుడు; ప్రాంజలియె ఉండన్‌= చేతులు కలిపి నమస్కరిస్తుండగా; 
అతనికిన్‌+ఇట్టు+ అనియెన్‌; 


348 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అనగా, ధర్మరాజు తొ[ట్రుపాటుతో కృష్ణుడిని పైకెత్తి, అతడు చేతులు జోడించి ఎదుట నిలువబడగా 
తో ఇటా అనా క్ర 5 
అతడితో ఇట్లా అన్నాడు: 
క “ఇది యట్టిద మోసంబున। బదిలు(డం గా కేను మున్ను పదరినకతనన్‌ 
హృదయము గలగిన, నా కె । య్యదియును దో(పమి, వికారి నైతి మహాత్మా!’ 105 
ప్రతిపదార్థం: మహాత్మా!= మహాత్ముడవైన శ్రీకృష్ణా! ఇది అట్టిది+అ= ఈ విషయం అటువంటిదే; మోసంబునన్‌= ప్రమాదంతో; 
పదిలు(డన్‌= కుశలుడను (సమర్ధుడను); కాక= కానందున; ఏను= నేను; మున్ను= ఇంతకుముందు; పదరిన కతనన్‌= 


తీరుమాలి వాగినందున; హృదయము; కల(గిన= కలత చెందినందున; నాకున్‌; ఎయ్యదియును తోపమి= ఏమి చేయుటకు 
తోచకపోయినందున; వికారిని+ఐతిన్‌= తబ్బిబ్బు అయిన మనస్సు కలవాడినయ్యాను. (ఏమియు తోచలేదనుట). 


తాత్సర్యం: మహాత్మా! ఆ పరిస్థితులు అటువంటివి. ప్రమాదవశాత్తు జాగరూకత లేనివాడను అయినందున 
ఇంతకుముందు నోటికి వచ్చినట్లు కారుకూతలాడినందున. నా మనస్సు కలతబారింది. అందువలన ఏమి చేయాలో 
మనస్సుకు రాక, పిచ్చివాడనై ఉన్నాను.” 


ఆ. “ఇట్టి నన్ను ననునయించి బోధించితి; । కరుణ పేర్మి( జేసి గారవమున 
నజ్ఞులైన మమ్ము నాపత్సయోనిధి । మును(గకుండ( గాచి తనఘమూర్తి!' 106 


ప్రతిపదార్థం: అనఘమూర్తి!= పాపరహిత స్వరూపుడా! కృష్ణా!; ఇట్టి నన్నున్‌= ఇటువంటి స్థితిలో ఉన్న నన్ను; అనునయించి= 
మంచిమాటలతో తేర్చి; కరుణ పేర్మిన్‌+చేసి= అతిశయమైన దయకలిగినవాడవగుటచేత; బోధించితివి= మంచిబుద్ది కలుగజేశావు; 
గారవమునన్‌= అభిమానం చూపుతూ; అజ్ఞాలు+ఐన మమ్మున్‌= తెలియనివారమైన మమ్ము; ఆపద్‌+పయోనిధిన్‌= కడగండ్ల 
మున్నీటిలో; మునుగకుండన్‌; కాచితి(వి)= రక్షించావు. 


తాత్సర్యం: కలతచెంది ఉన్న నన్ను మంచి మాటలతో తేరుకొనేటట్లు చేసి, దయాపూర్ణమతితో హితాన్ని బోధించావు. 
అబ్బానులమైన మమ్ము ఆపదలనేెడి సముద్రంలో మునిగిపోకుండా అభిమానంతో కాపాడావు. కృష్ణా! పుణ్యస్పరూపుడవు 
నీవు 


వ. అనియె, నప్పుడు వివర్ణంబగు వదనంబు వాంచియున్న వాసవిం జూచి, వాసుదేవుండు; 'నీ విట్లు విషజ్ఞ్ణండ 
వగుట గర్జంబుగా; దిమ్మేదినీపతి ముఖప్రసాదం బభినందించి యనుమతి వడసి చని, రాధేయ వధ 
విహారంబున నితనికిం బ్రియం బాపాదింతుగాక! 0००००७८ దడయ నేల?” యని పలికి వెండియు. 107 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని పలికాడు; అప్పుడు; వివర్ణంబు+అగు= కళాహీనమై ఉన్న; వదనంబు= ముఖమును; వాంచి 
ఉన్న= వంచికొని ఉన్న; వాసవిన్‌= ఇంద్రుడి కొడుకైన అర్జునుడిని; చూచి; వాసుదేవుండు= కృష్ణుడు (ఇట్లా అన్నాడు); నీవు 
वथः విషణుండవు అగుట= దుఃఖితుడవగుట; కర్ణంబుకాదు= తగినపని కాదు; ఈ+మేదినీ పతి= ఈ భూభర్త; ముఖ 
ప్రసాదంబు= ముఖవికాసాన్ని; అభినందించి= కొనియాడి; అనుమతి పడసి= అంగీకారాన్ని పొంది; చని= యుద్దానికి పోయి; 
రాధేయవధ= కర్గుడిని చంపటం అనే; విహారంబునన్‌= (క్రీడోత్సవంతో; ఇతనికిన్‌= ధర్మరాజుకు; ప్రియంబు= ప్రీతి; 
ఆపాదింతు(వు)గాక!= కలుగచేయుదువు గాక!; ఇంకన్‌= ఇక; తడయన్‌+ఏల?= ఆలస్యం చేయటం ఎందుకు?; అని పలికి; 
వెండియున్‌= మరల. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 349 


తాత్సర్యం: ధర్మరాజు అట్లా అన్నప్పుడు అర్జునుడు వెలవెలబోయిన ముఖాన్ని వాల్సి ఉన్నాడు. కృష్ణుడు ఆతడిని 
చూచి సీ విట్లా విషాదంతో ఉండటం కార్యం కాదు. ధర్మరాజు ప్రసన్నుడైనాడు. అతడిని అభినందించి, అనుమతిని 
పొంది, యుద్దానికి వెడలి, రాధేయుడిని చంపే యుద్దవీరవిహారాన్ని ప్రదర్శించి అతడికి సంతోషాన్ని కలిగించాలి 
సుమా! ఇంక ఆలస్యం ఎందుకు?’ అని పలికి, ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. “ఈతని నొవ్వ( బల్ముటన, యీ దురవస్థకు వచ్చి తక్కటా! 
శాతమహాసి నీ నృపతి జంపిన నెట్లగుదో? విపత్తికిం 
బాతకఘోరవత్తికిని బాసితి దైవ మనుగ్రహించుటన్‌; 
నీ తెలి వాప్తబంధుజన నిర్మిత పుణ్యవిపాక మర్గునా!' 108 


ప్రతిపదార్థం: అర్జునా!; ఈతని= ఈయనను (ధర్మజుడిని); నొవ్వన్‌= బాధపడేటట్లు; పల్కుటను+అ= పలుకటం చేతనే; 
అక్కటా!= అయ్యో!; ఈ దురవస్థకున్‌= ఈ దుస్థితికి; వచ్చితి(వి); శాత= మిక్కిలి పదునైన; మహా+అసిన్‌= పెద్ద ఖడ్గంతో; 
ఈ నృపతిన్‌= ఈ రాజును; చంపినన్‌= చంపినట్టయితే; ఎట్టు+అగుదో?= ఏ గతికి వచ్చి ఉందువో గదా?; విపత్తికిన్‌= 
ఆపదలకు; పాతక ఘోర వృత్తికిన్‌= పాపభూయిష్టమైన దారుణమైన (ప్రవర్తనకు; దైవము; అనుగగ్రహించుటన్‌= (ప్రసాదం 
చూపుట వలన; పాసితి(వి)= వైదొలగినావు; నీ తెలివి= నీవు చూపిన వివేకం; ఆప్రబంధుజన= నీకు కావలసిన దగ్గరి చుట్టాలచే; 
నిర్మిత= చేకూర్చబడిన; పుణ్యవిపాకము= సుకృతంయొక్క భాగ్యం. 

తాత్సర్యం: అర్జునా! ఈ ధర్మరాజు మనస్సు బాధపడేటట్లు మాట్లాడిన మా(త్రాననే - అయ్యో! ఇంత దుఃఖస్థితికి 
వచ్చావే, పదునైన ఖడ్గంతో ఈయనను నీవు చంపి ఉంటే ఏ గతికి వచ్చి ఉందువో గదా! ఆ దేవదేవుడి అనుగ్రహం 
వలన, రానున్న కడగండ్లు తప్పించుకొన్నావు. ఘోరమైన పాప(ప్రవర్తనకు దూరమైనావు. ఈ సమయంలో నీవు 
చూపిన తెలివి నీ మేలుకోరే బంధువులు చేకూర్చి పెట్టిన పుణ్యపరిపక్వతయే సుమా! 


వ. అనిన, నతండు గన్నీ రొలుక, నన్న పాదంబులపై( బడిన; నప్పాండవాగ్రజుండును బాష్పప్లావితముఖుం 
డగుచు నతనిమీ(ద నొటిగె; ని ట్లయ్యిరువురు నొండొరులం బట్టికొని యేడ్డి; రచ్యుతుం డుడుప నుడిగి, 
తత్మాలోపగత సముచిత పరిజనానీత జలంబుల ముఖప్రక్షాళనంబు సేసికొనిరి; తదనంతరంబ 
ధర్మనందనుండు దమ్మునిం గౌ(గిలించుకొని మూర్జాఘ్రాణంబు సేసి, చిబునవ్వుతో 'మనల నింత వజిచునే 
కర్ణుం?' డని పలికి, మటియును. 109 


ప్రతిపదార్థం: అనినన్‌; అతండు= అర్జునుడు; కన్నీరు+ఒలుకన్‌= కన్నీరు జారగా; అన్న పాదంబులపైన్‌; పడినన్‌= పడగా; 
ఆ+పాండవ+అ(గ్రజాండు= ఆ ధర్మరాజు కూడా; బాపష్ఫ= కన్నీటిచేత; ప్టావిత= తడుపబడిన; ముఖుండు+అగుచున్‌= 
ముఖము కలవాడగుచు; అతనిమీ(దన్‌= అర్జునుడిపై; ఒణుగెన్‌= (వాలినాడు; ఇట్లు; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరూ; ఒండొరులన్‌= 
ఒకరినొకరు; పట్టుకొని; ఏడ్చిరి; అచ్యుతుండు= కృష్ణుడు; ఉడుపన్‌= నివారించగా; ఉడిగి= దుఃఖించటం మాని; తత్కాల= 
అప్పుడు; ఉపగత= దగ్గరకు వచ్చిన; సముచిత= యోగ్యమైన; పరిజన+ఆనీత= సేవకులు కొనితెచ్చిన; జలంబులన్‌= నీళ్ళతో; 
ముఖ(ప్రక్షాళనంబు చేసికొనిరి= ముఖం కడుగుకొన్నారు; తదనంతరంబ= ఆ తర్వాత; ధర్మనందనుండు; తమ్మునిన్‌ 
కౌ(గిలించుకొని; మూర్హ= నొసలు; ఆఘ్రాణంబు చేసి= మూచూచి; చిణునవ్వుతో; కర్టుండు; మనలన్‌; ఇంత పటచునె?= 
ఇంతగా బాధిస్తాడా?; అని పలికి; మణియునున్‌= ఇంకా (ఇట్లా అన్నాడు). 


350 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అనగా, అర్జునుడు కన్నీరు కారుస్తూ అన్న పాదాలమీద పడి నమస్కరించాడు. ఆ ధర్మరాజు కూడా 
కన్నీరునిండిన ముఖంతో అర్షునుడిమీద ఒరిగి, ఇరువురూ ఒకరినొకరు పట్టుకొని ఏడ్చారు. కృష్ణుడు వారిని 
ఓదార్భగా శాంతించారు. ఆ సమయానికి అనుగుణంగా పరిచారులు తెచ్చిన నీటితో వారిరువురూ ముఖాలు 
కడిగికొన్నారు. ఆ తరువాత ధర్మరాజు అర్జునుడిని కౌగిలించుకొని, నెన్నుదురును ఆని, చిరునవ్వుతో 'మనలను 
కర్ణుడు ఎంత గాసిపరచాడు?' అని పలికి మరల ఇట్లా అన్నాడు: 


విశేషం: సహజరీతిలో తిక్కన సాగించిన ఈ హావభావాభివర్లనం నాటకీయం; సహృదయం హృదయాహ్లోదకరం. 


©. “ఎల్ల(జూడ, సిడము విల్లు నశ్వంబుల । సూతు( దునిమి, నన్ను ०९४८ డలవు 
నెటియ గెలిచె; నతని నీ విప్పు సంపక । యున్న నాకు బ్రదికి యుండ దగునె?' 110 
ప్రతిపదార్థం: ఎల్లన్‌+చూడన్‌= అందరూ చూడగా; సిడము= ధ్వజం; విలు అశ్వంబులన్‌; సూతున్‌= సారథిని; తునిమి= 
ముక్కలు ముక్కలుగా చేసి; నన్నున్‌; ఆత(డు= కర్గుడు; అలవు నెజయన్‌= ఖడ్గయుద్ద చాతుర్యం (ప్రకాశించేటట్టుగా; 
(ac) ^ 1 (30) 
గెలిచెన్‌; అతనిన్‌; నీవు+ఇప్టు; చంపక ఉన్నన్‌= చంపకుండా ఉంటే; నాకు (బ్రతికి యుండన్‌; తగునె?= ఉచితంగా ఉంటుందా? 
(బీవించి ఉండటం గౌరవ(ప్రదం కాదనుట). 


తాత్సర్యం: “అందరూ చూడగా నా రథధ్వజాన్నీ, విల్లునూ, గుర్రాలనూ, సారథినీ చంపి, కర్ణుడు తన నైపుణ్యం 
ప్రకాశించగా నన్ను గెలిచాడు; అతడిని నీ విప్పుడు చంపకపోతే నేను (బ్రదికి ఉండటం ఉచితమా?' 


చ. అనవుడు, నమ్మహీపతికి నర్జును డిట్లను; 'నే(డు छ నే 

298८ బడవైతు; నీయడుగు లాన! తదీయ సుహృద్గణంబుతో; 

విను మటు సేయ కే మగిడి వెల్వెల బాటెడు మోముతోడు వ 

త్తునె? యిట కృష్ణసారథియు( దూలునై మానవిహీనవృత్తియై?' 111 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; ఆ+మహీపతికిన్‌= ఆ ధర్మరాజుతో; అర్షునుడు; ఇట్టు+అను= ఈ విధంగా 
అన్నాడు; నేడు= ఈ దినం; అనిన్‌= యుద్దంలో; కర్గున్‌; నేను; నీ అడుగులు+ఆన!= నీ పాదాల సాక్షిగా; తదీయ= 
అతడియొక్క; సుహృద్‌= మనసు కలసిన (ఆప్తుల); గణంబుతోన్‌= వర్గముతోసహా; పడవైతున్‌= పడగొడతాను; విను; 
అటు+చేయక; ఏన్‌= నేను; వెల్వెల+పాణెడు= తెల్లబోయిన; మోముతోడన్‌; మగిడి= తిరిగి; వత్తునె?= వస్తానా?; ఇట= ఇక్కడ; 
కృష్ణ సారథియున్‌= కృష్ణుడిని సారథిగా గల్గిన ఈ అర్ష్జునుడు; మానవిహీన వృత్తి ఐ= పరువు పోగొట్టుకొన్నవాడి చేష్టలతో, 
తూలునె?= దుఃఖిస్తూ వైదొలగి ఉంటాడా? 


తాత్సర్యం: ధర్మజుడి మాటలు విని అర్జునుడు ఇట్టా అన్నాడు: “ఈ దినం నేను యుద్దంలో నీ పాదాలసాక్షిగా 
కర్ణుడిని అతడి మిత్రబృందంతోసహా పడగొట్టుతాను. నీవూ వినుము. అట్లా చేయక వెలవెలపోయే మొగంతో మరలి 
మీ దగ్గరకు రాను. కృష్ణుడిని సారథిగాగల ఈ పారుడు మానహీనుడై తొలగిపోతాడా? 


వ. అని గోపాలదేవు నాలోకించి: 'నీ మనంబునం గర్టుండు దెగటాటి వలయు నని యించుక దలంపుము దాన 
నే నతని వధియింతు' ననిన, నమ్మహాత్ముం 'డట్టి పనికిం జాలుదు!' వని యుత్సాహదీప్తుండై పలుకుటయు, 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 351 


బార్జుండు నిజరథంబు సవిశేషకల్పితంబు సేయించి, రథ్యంబుల జలపాన ఖాద్యఖాదనంబులం బ్రబలంబులC 
గావించి పూన్పించి, యగ్రజు వీడ్కొని గమనోన్ముఖుం డగుటయు, నచ్యుతుం డవ్విభు వీక్షించి 'నీ తమ్మునిం 
గారుణ్యార్థ కటాక్షంబుల నిరీక్షింపుము; దీవనయిచ్చి పనుపు' మని చెప్పిన, నన్నరవరుండు గిరీటిం దిగిచి 
బిగియారు కౌంగిటం ठु, “నీవు కృష్ణుపనుపునం దగుమాటలాడి; తత్తెటింగు నేనునుం దెలిసితి; నా 
యెటుంగమి నిన్నుం బలికిన పలుకులకు నుమ్మలింపకుమీ' యనుటయు, నతండు వికసితవదనుం డగుచు 
దత్స్వాదద్వయంబు ఫాలంబు సో(కం బ్రణతుం డయిన; నమ్మానవపతి యెత్తి పునఃపునరాలింగనంబు సేసి, 
'కర్ణుని గెలువు విజయ! నీకు విజయంబు శాశ్వతం బయ్యెడు' మని దీవించిన నమ్మేటి మగండు 
నాటోపంబుగా 'దేవ! నిన్ను నొప్పించిన యప్పాపకర్ము మత్మార్ముకముక్త శిలీముఖంబులం బొలిపుచ్చి, యిదె 
వచ్చెద!’ ననుచు నంజలి పుటంబు నిటలంబునC గదియించి వీడ్కొనియె(; దదనంతరంబ దామోదరుండును 
నన్నరుండును నరదం బెక్కి యలరునుల్లంబులతో నరిగి శుభప్రదంబు లగు నిమిత్తంబులకుం బ్రమోదంబు 
నొందిరి; పదంపడి రాధేయ వధ ప్రకార చింతా క్రాంతుండైన గాండీవి తనువునం బ్రస్వేదకణమ్ములు గ్రమ్మినం 
గనుంగొని, కమలనాభుం డతని కిట్లనియె: 112 


ప్రతిపదార్థం: అని; గోపాలదేవున్‌= గోపాలునిరూపంలో ఉన్న ఆ దేవదేవుడిని; ఆలోకించి= సాభిప్రాయంగా చూచి; కర్గుండు; 
తెగటాణవలయును+అని= చచ్చిపోవాలని; నీ మనంబునన్‌; ఇంచుక= కాస్త; తలంపుము; దానన్‌= ఆ వాంఛా బలంతో; 
నేను+అతనిన్‌, వధింతున్‌, అనినన్‌; ఆ+మహాత్ముండు= ఆ మహామతి అయిన కృష్ణుడు; అట్టి పనికిన్‌; చాలుదువు= తగిన 
సామర్థ్యం కలవాడవౌతావు; అని; ఉత్సాహదీపండు+ఐ= పట్టుదలతో తేజరిల్లీనవాడై; పలుకుటయున్‌= పలికినందున; పార్టుండు; 
నిజ= తనయొక్క; రథంబు; సవిశేష కల్పితము= కావలసిన హంగులన్నిటితో పూర్తి అయిన దానిగా; చేయించి; రథ్యంబులన్‌= 
గుర్రాలను; జలపాన= నీరు త్రాపుటచే; ఖాద్య= తినే గడ్డి మొదలగు వాటియొక్క; ఖాదన= తినిపించుటచేత; ప్రబలంబులన్‌= 
చేకూడిన ఉత్సాహం కలవిగా; చేసి; పూన్పించి= రథానికి కట్టించి; అ(గ్రజున్‌= అన్నను; వీడ్కొని= సెలవు తీసికొని; 
గమన+ఉన్ముఖుండు= ప్రయాణానికి సిద్దమైనవాడుగా; అగుటయున్‌= కాగా; (పనికి పూనించే ముందు గుర్రాలకు చేయవలసిన 
ఉపచారాల వర్లన (గ్రామీణవాసికి అలవియగు పనులు. ఇట్టి లోకపు తీరుతెన్నులు - తిక్కన రచనలకు సహజ శోభను 
కలిగిస్తాయి. కార్యాచరణ సరళిని పొలిపోకుండా చెప్పటం ఈయన ప్రత్యేకత); అచ్యుతుండు; ఆ+విభున్‌= ఆ రాజును 
ధర్మజుని; వీక్షించి= చూచి; నీ తమ్మునిన్‌; కారుణ్య= దయతో, लु నెమ్మయిన; కటాక్షంబులన్‌= (క్రీగంటి చూపులతో; 
నిరీక్షింపుము= చూడుము; దీవన ఇచ్చి; పనుపుము= పంపుము; అని చెప్పినన్‌; ఆ+నరవరుండు= ఆ మానవ శ్రేష్టుడు - 
ధర్మరాజు; కిరీటిన్‌= అర్జునుడిని; తిగిచి= దగ్గరికి లాగికొని; బిగియారు= గట్టి; కౌగిటన్‌+చేర్చి; నీవు; కృష్ణుని; పనుపునన్‌= 
అనుమతితో; తగు మాటలు+ఆడితి(వి)= సమయోచితమైన పలుకులు పలికావు; ఆ+తెబంగున్‌= ఆ విధానాన్ని; 5553553; 
తెలిసి(తిని)= తెలిసికొన్నాను; నా ఎణుంగమి= నేను (గ్రహించకపోవటంవలన; నిన్నున్‌; పలికిన పలుకులకున్‌= అన్న 
మాటలకు; ఉమ్మలింపకుమీ!= నొచ్చుకొనవద్దు; అనుటయున్‌; అతండు= అర్షునుడు; వికసిత వదనుండు+అగుచున్‌= 
సంతోషంతో విప్పారిన ముఖం కలవాడై; తద్‌+పాదద్వయంబు= ఆయన కాళ్ళు రెండు; ఫాలంబు సో(కన్‌= నొసలు 
తాకునట్టు; ప్రణతుండు+అయినన్‌= బాగుగా వంగి నమస్కరించినవాడు కాగా; ఆ+మానవ పతి; ఎత్తి; పునః పునః= మరల 
మరలా; ఆలింగనంబు చేసి= కౌగిలించుకొని; इदः గెలువు(ము); విజయ!= అర్షునా!; (సార్థకనామం అయేటట్లుగా); నీకు; 
విజయము= గెలుపు; శాశ్వతంబు+అయ్యెడున్‌= విజయకీర్తి చిరస్థాయి కాగలదు అని; దీవించినన్‌; ఆ+మేటి మగండు= 
మొనగాడైన ఆ వీరుడు; ఆటోపంబుగాన్‌= సంబ్రమంగా; దేవా!; నిన్నున్‌; నొప్పించిన= కష్టపెట్టిన; ఆ+పాపకర్యు= పాపపు 
పనులు చేసిన అతడిని; మత్‌+కార్ముక ముక్త= నా ధనుస్ఫ్సునుండి వదలిపెట్టబడిన; శిలీముఖంబులన్‌= బాణాలతో; 


352 శ్రీమదాంధ్ర మహాభారతము 

పొలిపుచ్చి= చంపి; ఇదె వచ్చెదన్‌= ఇదిగో తిరిగి వస్తా; అనుచున్‌; అంజలి పుటంబులు= దొప్పగా చేయబడిన దోసిలిని; 
నిటలంబునన్‌= నొసట; కదియించి= చేర్చి; వీడ్కొనియెన్‌= సెలవుతీసికొన్నాడు; తదనంతరంబు+ఎక్కి= రథం ఎక్కి; 
అలరు= సంతోషంతో నిండిన; ఉల్లములతోన్‌= మనస్సులతో; అరిగి= పోయి; శుభ(ప్రదంబులు+అగు= మంగళకరమైన, 
మంచిని సూచించే; నిమిత్తంబులకున్‌= శకునాలకు; (ప్రమోదంబున్‌+ఒందిరి= సంతోషించారు; పదంపడి= తరువాత; రాధేయ= 
కర్ణుడి; వధ(ప్రకార= చంపే విధానాన్ని గురించిన; చింతా(క్రాంతుండు+ఐన= యోచనతో నిండిన మనస్సు కలవాడైన; 
గాండీవి= గాండీవమును చేతబట్టిన అర్జునుడియొక్క; తనువునన్‌= దేహమునందు; (ప్రస్వేదకణంబులు= చెమటబొట్టు; 
క్రమ్మినన్‌= అలముకొనగా; కనుంగొని= చూచి; కమలనాభుండు= కృష్ణుడు; అతనికిన్‌= ఆయనతో; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని కృష్ణుని చూచి అర్జునుడు 9 మనసులో కరుడు చావాలి అని కొద్దిగా సంకల్పించుము. దాని 
బలంతో నేను అతడిని సంహరిస్తాను’ - అన్నాడు. శ్రీకృష్ణుడు “ఆ పనికి నీవు సమర్షుడవు' అని ఉత్సాహావేశంతో 
పలికాడు. అర్జునుడు తన రథాన్ని విశేషంగా సిద్దంచేయించాడు. గుర్రాలకు నీరు (త్రావించి, కావలసిన దాణాలు 
పెట్టించి బలోపేతం చేయించాడు. ధర్మరాజును వీడ్కొని యుద్దానికి బయలుదేరాడు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజును 
చూచి సీ తమ్ముడిని దయా(ర్రమైన చూపులతో చూచి దీవించి పంపు'మన్నాడు. అప్పుడు ధర్మరాజు అర్జునుడిని 
దగ్గరకు లాగికొని, గట్టిగా కౌగిలించుకొన్నాడు. 'నీవు కృష్ణుడి అనుమతితో సముచితమైన మాటలు పలికావు. దానిని 
నేను తెలిసికొన్నాను. ఆ సంగతి తెలియక పూర్వం నిన్నన్న మాటలకు మనసులో బాధపడకుము' అని బుజ్జగించాడు. 
అర్జునుడు ముఖం వికసించగా అన్నగారి పాద పద్యాలకు నెన్నుదురు తాకగా నమస్కరించాడు. అతడిని ఎత్తి 
ధర్మరాజు కౌగిలించుకొని “విజయా! నీవు కర్గుడిని గెలువుము; నీకు విజయనామం శాశ్యతమౌతుంది' అని 
దీవించాడు. 'ధర్మరాజా! నిన్ను బాధించిన ఆ దుష్టకర్ణుడిని నా బాణాలతో చంపి తిరిగి వస్తాను అని అంటూ 
అంజలి ఘటించి సెలవుతీసికొని వెళ్ళాడు. ఆ తరువాత కృష్ణార్ణునులు రథమెక్కి, శుభశకునాలను గమనిస్తూ, 
సంతోషంతో ముందుకు సాగారు. అప్పుడు అర్జునుడు उदू వధించే వ్యూహాన్ని ఆలోచిస్తూండగా అతడికి 
ముచ్చెమటలు పట్టాయి. దానిని చూచి కృష్ణుడు ఇట్లా అన్నాడు. 
ఆ. ‘అమరులకు నజయ్యు ९०८००९८ బెక్కండ్ర । గెలిచి తీవు; నీకు గల యుదాత్త 

దివ్యబాణములు నుదీర్ణధనుర్వేద । కౌశలంబు బలము గలదె యెందు? 113 
ప్రతిపదార్థం: అమరులకున్‌= మరణంలేని దేవతలకు; అజయ్యులగు వారిన్‌= జయించ శక్యంగానివారిని; సెక్కం[డ్రన్‌= 
చాలామందిని; గెలిచితి+-ఈవు= నీవు గెలిచావు; నీకున్‌+కల; ఉదాత్త= గొప్పవైన; దివ్య్వబాణములున్‌= దేవతలిచ్చిన అస్త్రములు; 
ఉదీర్ల= గొప్ప; ధనుర్వేద కౌశలంబు= విలువిద్య అందలి నేర్పు; బలము= సత్తువ; ఎందున్‌= ఎక్కడనైనా; ఎవరికైనా, కలదె?= 
ఉన్నదా?. 


తాత్సర్యం: దేవతలకే గెలువ నలవిగాని చాలామందిని నీవు ఓడించావు. దీనికి తోడు నీకు గల గొప్ప దివ్యబాణాలు, 
ధనుర్విదా పాటవం ఇంకెవరికైనా ఎక్కడైనా కలవా? 


చ. “అమరనదీతనూభవు(డు, నస్ర్రగురుండు భవన్మహాస్త్ర ది 
వ్యమహిమలో నడంగిరి జయద్రథు చా వధికాద్దుతంబు; మ 
రమునన కాదు లోకముల నన్నిట నీ కెదు రెవ్వ? రేల చి 
२००2८ గలంక? యూటిడుము దర్పము నెక్కెడు నంతకంతకున్‌.’ 114 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 353 


ॐ 
భవత్‌+మహాస్త్ర= నీ యొక్క గొప్ప అస్రముల; దివ్యమహిమలోన్‌= దైవబలోపేతమైన గొప్పదనంతో; అడంగిరి= అణగిపోయారు; 
జయ॥ద్రథుడి; చావు; అధిక+అద్భుతము= అత్యంత ఆశ్చర్యకరమైన విషయం; మర్త్యమునన కాదు= ఈ మానవలోకంలోనే 
కాదు- లోకములన్నిట; నీకు; ఎదురు+ఎవ్వరు?= ఎదుర్కొనే వారెవ్వరు?; చిత్తమునన్‌= మనస్సున; కలంక+ఏల?= వ్యాకులపాటు 
ఎందుకు?; ఊజడుము= తెప్పరిల్లుము; అంతకంతకున్‌= పోను పోను; దర్భము= నీ గర్వం; ఎక్కెడున్‌= పెంపొందుతుంది. 


ప్రతిపదార్థం: అమరనదీ తనూభవు(డు= గంగాతనయుడైన భీష్ముడు; అస్ర గురుండు= అస్రవిద్యాగురువైన (ద్రోణుడు; 


తాత్సర్యం: 'భీషద్రోణులు నీ బలోపేతమైన ఆయుధ(ప్రయోగ దక్షతలో రూపు లేకుండా పోయారు. ఆ జయ ద్రథుడి 
మరణం అత్యంత ఆశ్చర్యకరం. ఈ భూలోకంలోనే గాదు, అన్ని లోకాలలోను నిన్ను ఎదిరించేవారు 
ఎవ్వరున్నారు? ఇక దిగులుపాటెందుకు? మనస్సు చిక్కబట్టుకొని ఉత్సాహాన్ని పొందుము. పోను పోను నీ శౌర్యం 
ఎదిగిపోగలదు.' 
క, “బలమును శౌర్యము( 2००८ । గల( డని కౌరవులు నమ్మి కర్ణుని నీతో 

దలపెట్టిరి; నీ బాణం । ६०९८ గూలెడు నతడు; కీర్తి వొందెడు నిన్నున్‌. 115 
ప్రతిపదార్థం: బలమును= కండబలం; శౌర్యము= పరా(క్రమం; తేజము= ఇవి కలిగించే కాంతిరేఖలు; కల(డు+అని= కలిగి 
ఉన్నాడని; కౌరవులు; నమ్మి= ఆ విశ్వాసంతో; నీతోన్‌; కర్గుని; తలపెట్టిరి= ఎదుర్కొనటానికి సిద్దపరచారు; అతడు; నీ 
భాణంబులన్‌= నీ బాణాలచేత; కూలెడున్‌= చచ్చి నేలపై పడతాడు; నిన్నున్‌; కీర్తి పొందెడున్‌= పొందుతుంది. 


తాత్సర్యం: కర్ణుడి బలపరా(క్రమాలను, అతడు గడించిన ఖ్యాతిని కౌరవులు బాగా నమ్మి, నీతో తలపడటానికి 
అతడిని సిద్దం చేశారు. కాని, నీ బాణాహతికి అతడు కుప్పకూలిపోతాడు. నీకు కీర్తి కలుగుతుంది. 
క. కురుపతి యాశలు మాల(గ । దురమున రాధాతనూజు( దునుమాడి, జయ 

స్పురణంబున( గృతకృత్యత( । బొరయుము, నీవారు మోదమునం( దేలంగన్‌.' 116 


ప్రతిపదార్థం: కురుపతి ఆశలు; మాల(గన్‌= తుదముట్టగా; దురమునన్‌= యుద్దంలో; రాధాతనూజున్‌= కర్గుడిని; తునుమాడి= 

చంపి; జయస్సురణంబునన్‌= జయం (ప్రకటితమయేటట్టు; (దీనితో) నీవారు; మోదమునన్‌= సంతోషంతో; తేలంగన్‌= 
9. «< గాః ae క్రొ < తో; పా ~~ (ప్ర 

తృస్తిపడేటట్టుగా; కృతకృత్యతన్‌= అనుకొన్నపనిని నెరవేర్చుటతో; పొరయుము= (ప్రవర్తిల్లుము. 


తాత్సర్యం: నీ వారు సంతోషంతో తేలిపోయేటట్టు. దుర్యోధనుని ఆశలు వమ్ము అయ్యేటట్టు యుద్దంలో కర్లుడిని 
తుదముట్టింపుము. విజయము అందరికి తెలిసేటట్టు, అనుకొన్న పనిని సాధించావన్న సంతోషంతో (ప్రవర్తించుము.” 
వ. అని వెండియు. 117 
తాత్సర్యం: అని ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. 'కౌరవసైన్య మగ్గలము గాదె కడున్‌? భవదీయ సేన క 
వ్వారణకోటు లా తురగ వర్గము లా రథ సంచయంబు లా 
వీర భటావకుల్‌ బహుళ విక్రమకౌతుకి వైన నీ శరా 
సారములన్‌ २०८६९६८ గృశం బగు టిప్పుడు 8०८ దో(ప దే? 118 


354 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కౌరవ సైన్యము; భవదీయ సేనకున్‌= నీ సైన్యానికి; కడున్‌= మిక్కిలి; అగ్గలము కాదె?= అధికమైనది కాదా?; 
ఆ వారణ, కోటులు= ఆ ఏనుగుల గుంపులు; ఆ, తురగ, వర్గములు= ఆ గుర్రాల సమూహాలు; ఆ రథ సంచయంబులు= 
ఆ తేరుల సమూహాలు; ఆ వర భట+ఆవళుల్‌= ఆ శూర సైనిక దళాలు; బహుళ విక్రమ= భిన్న భిన్న రీతులైన శౌర్య 
ప్రదర్శనకు; కౌతుకివి+ఐన= ఉత్సాహం చూపుతున్న; నీ శర+ఆసారమునన్‌= నీ అమ్ముల జడివానలో; బడల్పడన్‌= 
అలసిపోగా; కృశంబు+అగుట= క్షీణించిపోవటం; ఇప్పుడు; నీకున్‌ తోయపదే?= నీకు కనపడటం లేదా? 


తాత్సర్యం: కౌరవుల సేన నీ సైన్యంతో పోలిస్తే చాలా ఎక్కువైనదే కదా! అయినప్పటికిని తెరిపిలేని వానవలై 
కురిపించే నీ బాణాలతో రథగజ తురగాదులగు ఆ వైరి బలాలను అలయింపజేసి హీనపరచిన ఆ దృశ్యం ఇప్పుడు 
నీకు గోచరించటం లేదా?” 


క 'కురుసేనలకుం బతియై । సరిత్సుతు(డు పదిదినములు సమరము సేసెన్‌; 
శరమహిమ నతడు నీచే । స్థిర శరతల్ప గతు( డయ్యె ధీరవిచారా!' 119 


ప్రతిపదార్థం: ధీరవిచారా!= ధైర్యం ఆలోచించేవాడా! అర్షునా!; కురుసేనలకున్‌; పతి ఐ= నాయకుడై; సరిత్‌+సుతు(డు= 
నదీపుత్రుడైన భీష్ముడు; పది దినములు; సమరము చేసెన్‌= యుద్దం చేశాడు; శరమహిమన్‌= నీ బాణశక్తి వలన; అత(డు= 
భీష్ముడు; స్థిర= గట్టిదైన; శరతల్పగతు(డు= బాణాలతో ఏర్పాటైన మంచంమీద ఉన్నవాడుగా; అయ్యెన్‌= అయినాడు. 


తాత్సర్యం: భీష్ముడు కౌరవసేనకు అధ్యక్షుడై పదిరోజులు యుద్దం చేశాడు. చివరకు నీ బాణప్రయోగ ప్రభావంచేత 
అంపశయ్యమీిద పరుండిపోయాడు. 


విశేషం: ఉ.వి. ప్రతిలోని 'పరిరక్షితుడైన సైన్యపాలు మిగిలినే?' అన్న పాఠం కంటె స్థిరశరతల్పగతు( డయ్యె ధీరవిచారా!' 
అనే పాఠాంతరమే యోగ్యమైనదని భావించి దానిని పాఠంగా స్వీకరించటమైనది. 


చ. “అతని శిఖండి బాణముల క ట్లెరసేసితి; ద్రోణునిం జమూ 
పతియు?గ జేసి( గౌరవ నృపాలకు( డగ్గురు(డున్‌ భవచ్చమూ 
పతి నడంగించెనే దివసపంచక, మమ్మెయి( బోరి తావకా 
ప్రతిహత బాహురక్ష యిరువాగును జూడదె పాండవోత్తమా!' 120 


~~ 


ప్రతిపదార్థం: పాండవ+ఉత్తమా!= పాండవులలో (్రేష్ణుడవైనవాడా! అర్ష్జునా!; అతనిన్‌= ఆ భీష్ముడిని; శిఖండి బాణములకున్‌; 
అట్టు= ఆ విధంగా; ఎర+చేసితి(వి)ి= తిండి చేశావు (చంపినావు); కౌరవ నృపాలకు(డు= కౌరవరాజు దుర్యోధనుడు; 
ద్రోణునిన్‌; చమూపతియు(గన్‌= సైన్యాధిపతిగా; చేసెన్‌= చేసెను; ఆ+గురు(డున్‌= ఆ గురువు కూడా; భవత్‌= నీ యొక్క; 
చమూపతిని= సేనానాయకుడిని; దివస పంచకము= ఐదు దినములు; ఆ+మెయిన్‌ పోరి= ఆ విధంగా పోరాడి; 
అడణించెనే?= అణచగలిగాడా?; తావక= నీ యొక్క; అ(ప్రతిహత= ఎదుర్కొన సాధ్యంకాని; బాహురక్ష= నీ భుజబలంవలన 
కలిగిన రక్షణను; ఇరువాగును= ఉభయ పక్షాలును; చూడదె?= చూడటం లేదా? 


తాత్సర్యం: 'పాండవశ్రేష్టా! ఆ విధంగా భీష్ముడిని శిఖండి బాణాలకు ఆహారం చేశావు; ఆ తరువాత దుర్యోధనుడు 
ద్రోణాచార్యుడిని సేనాధిపతిగా నియమించాడు. ఆ గురువు కూడా నీ సైన్యాధిపతి ధృష్టద్యుమ్ముడిని అణచగలిగాడా? 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 355 


ఇట్లు ఐదుదినాలు యుద్దం సాగింది. ఆ సమయంలో నీ భుజబలమువలన కలిగిన రక్షణను ఇరుపక్షాలూ 
గమనించలేదా?' 


క్ర “భీముని రణవిహరణ ము । ద్దామం బగు టెల్ల నీదు దర్పంబున( గా 
దే! మాటు లేని భవద । స్తామేయబలంబు దెలియు నంతయు నాకున్‌.’ 121 


ప్రతిపదార్థం: భీముని; రణవిహరణము= యుద్దవిహారం; ఉద్దామంబు+అగుట, ఎల్లన్‌= భయంకరం కావటం అంతా; నీదు 
దర్సంబునన్‌ కాదే!= నీ పరాక్రమం వలననే కదా!; మాలులేని= తిరుగులేని; భవత్‌= నీ యొక్క; అస్త్ర+అమేయ బలంబు= 
అస్త్రాల అపరిమితమైన శక్తి; అంతయున్‌; నాకున్‌ తెలియున్‌= నాకు బాగా తెలుసును. 


తాత్సర్యం: భీముడు అట్లా వీరవిహారం చేసి భయంకరుడు కావటం అంతా నీపరా(క్రమ ప్రభావమే కదా! సాటిలేని 
నీ అస్రశక్తి అంతా నాకు బాగా ఎరుక. 


ॐ 
వ. _ 'కృపాశ్వత్థామ కృతవర్మ కర్ణశల్యులు నీచేతం బోయెడువారు 'కృపాశ్వత్థామల 2590 గృప సేసితేనియుం 
జంపక గెలిచి విడువుము; చుట్టం బని యరవాయి గొనుట కర్ణంబుగాదు, గృతవర్మను సమయింపుము; 
శల్యుండు మేనమామ యైనను బగవారిం గూడి పరాక్రమించు చున్నవా(డు గావున నతని వధించుట 
పాపం బని తలంపవలదు; కర్ణుండు జతుగ్భృహదాహంబును గపటద్యూతోత్సాహంబును లోనుగా గల 
దుర్యోధను దుర్మయంబులకు మూలం; బట్లుగాక జూదంబునప్పుడా సభలోన ద్రౌపది నుద్దేశించి 
యప్పాపాత్ముండు. 122 
ప్రతిపదార్థం: కృప; అశృత్తామ; కృతవర్మ; इः శల్యులు= నీచేతన్‌; పోయెడువారు= చనిపోతారు; కృప, అశృత్తామల; దెసన్‌= 
పట్ట; కృపచేసితి+ఏనియున్‌= దయదలచినట్లయితే; గెలిచి= ఓడించి; చంపక విడువుము= చంపకుండా వదలివేయుము; 
చుట్టంబు+అని; అరవాయి గొనుట= సంకోచపడుట; కర్ణంబు కాదు= కార్యాచరణ విధానం కాదు; కృతవర్శ్మను; సమయింపుము= 
చంపుము; శల్యుండు (నీకు) మేనమామ; ఐనను= అయినప్పటికి; పగవారిన్‌+కూడి= శత్రువులతో చేరి; పరా(క్రమించుచున్నవాడు; 
కావునన్‌; అతనిన్‌; వధించుట= చంపటం; పాపంబు+అని= పాపమని; తలంపవలదు= అనుకొనవద్దు; కర్గుండు; జతుగృహ 
దాహంబునన్‌= లక్కఇల్లు కాల్చివేయటాన్ని; కపటద్యూత= వంచనతో కూడిన జూదపు ఆట; ఉత్సాహంబును= ప్రోత్సాహపరచటం; 
లోనుగాన్‌+కల= మొదలైన; దుర్యోధను= దుర్యోధనుడి; దుర్మయములకున్‌= చెడ్డపనులకు; మూలంబు= ఆధారభూతుడు; 
అట్టున్‌+కాక= అంతేకాకుండా; జూదంబు+అప్పుడు= జూదమాడుతున్నప్పుడు; ఆ సభలోనన్‌; (ద్రౌపదిన్‌; ఉద్దేశించి= గురించి; 
ఆ+పాపాత్ముండు= ఆ దుష్టుడు (కర్లుడు). 


తాత్సర్యం: “అర్జునా! నీ చేత కృపాచార్యుడు, అశ్వత్తామా, కృతవర్మా, కర్గుడూ, శల్యుడూ చావగలరు. నీవు 
ఇ థె ६2 

కృపాశ్వత్తామల మీద జాలిచూపితే వారిని చంపకుండా ఓడించి వదలిపెట్టుము. చుట్టమని సందేహించటం కార్యం 

కాదు. కృతవర్మను చంపుము; శల్యుడు మీకు మేనమామ అయినా శత్రుపక్షాన పరాక్రమిస్తున్నాడు కాబట్టి అతడిని 

చంపటం పాపంకాదు. ఇక छूने - లక్కయింటిని కాల్చటం, మాయాద్యూతానికి ప్రోత్సహించటం మొదలైన, 

దుర్యోధనుడి చెడ్డపనులన్నింటికి మూలకారకుడు. అంతేకాక జూదపుసభలో [ద్రౌపదిని గురించి ఆ పాపాతుడైన 

కర్షుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


356 శ్రీమదాంధ్ర మహాభారతము 


క 'లేరిచట మగలు నీకును; । వీరలు జూదమున నోడి విడిచిరి నిన్నున్‌; 

వారిజలోచన! నీపై( । గూరిమి గలమగని వెదకికొను మొరు' ననండే! 123 
ప్రతిపదార్థం: వారిజలోచన!= తామరలవంటి కన్నులు కలదానా!; నీకును= నీకు; ఇచట; మగలు= భర్తలు; లేరు; వీరు= 
నీ భర్తలైన పాండవులు; జూదమునన్‌; ఓడి; నిన్నున్‌; విడిచిరి= వదలిపెట్టారు; నీపైన్‌; కూరిమి= (పేమ; కలమగనిన్‌; ఉన్న 
మగడిని; ఒరున్‌= ఇంకొకరిని; వెదకికొనుము!= చూచుకొమ్ము; అనడే= అని అనలేదా? 


తాత్సర్యం: 9८ నిన్ను జూదంలో ఓడిపోయి వదలివేసినారు. ఇక ఇక్కడ నీకు భర్తలు లేరు. పద్మాలవంటి కన్నులు 
గలదానా, నీపై (పీతి, అనురాగం గలిగిన ఇంకొక మగడిని వెతకి చేపట్టుము అని ఆ కర్గుడు అనలేదా? 


తే, “ఏను సంధికి బోయిన దాను ధార్త । రాష్ట్ర మానసముల( బగ ८०८९८ బెట్టి 

నన్ను( బట్టింప( జూడ(డె? యెన్న( డైన । నాదికారణ మత(డ మీయాపదలకు. 124 
ప్రతిపదార్థం: ఏను= నేను; సంధికిన్‌+పోయిన= రాజీ కుదర్భటానికి రాయబారం పోయినప్పుడు; తాను= రాధేయుడు; 
ధార్తరాష్ట్ర మానసములన్‌= ధృతరాష్ట్ర పుత్రుల మనస్సులలో; పగ= పగను; రా(జన్‌+పెట్టి= మండేటట్టు చేసి; నన్నున్‌; 
పట్టింపన్‌= బంధించేటట్టు; చూడ(డె?= (ప్రయత్నించలేదా?; ఎన్నయైనన్‌= ఎప్పుడైనా గాని; మీ ఆపదలకున్‌; అత(డు= ఆ 
కర్గ్టుడే; ఆదికారణము= మూలకారణం. 


తాత్సర్యం: నేను సంధికొరకు వారి ఆస్థానానికి పోయినప్పుడు, ధృతరాష్ట్రుడి పుత్రుల హృదయాలలో పగ రగుల్కొల్సి 
నన్ను బంధించటానికి కూడా అతడు ప్రయత్నించలేదా? ఏ కష్టం మీకు సంభవించినా దానికి మూలకారణం ఆ 
కర్షుడే, 


చ. వినుము! సుభద్ర పట్టి బలు విల్‌ మును వంచన వా(దు డాసి త్రుం 

చిన, మణి కాదె యందటును జేరి వధించుట? యా పరాభవం 

బనలమ పోలె నున్నది యహర్షిశముం బరితాపకారి యై 

మనమున నస్త్రవృష్టి నది మాన్సుము, బంధులు మోద మందంగన్‌. 125 
ప్రతిపదార్థం: వినుము; మును= పూర్వం; వంచనన్‌= మోసంతో; వా(డు= ఆ కర్గుడు; డాసి= సమీపించి; సుభద్ర పట్టి= 
అభిమన్యుడి; బలువిల్‌= శక్తిమంతమైన ధనువును; (త్రుంచినన్‌= విరుగగొట్టినందున; మణి కాదె= అందువలనే కదా; 
అందబును చేరి= అందబును చుట్టిముట్టి వధించుట= చంపటం (జరిగింది?); ఆ పరాభవంబు= ఆ అవమానం; 
మనమునన్‌= మనస్సులో; అహర్షిశమున్‌= పగలు రా(త్రులు; అనలము+అ పోలెన్‌= నిప్పు మాదిరిగా; పరితాపకారి ఐ= 
వ్యథను కలిగిస్తున్నదై; ఉన్నది= రేగుతున్నది; అస్త్ర వృష్టిన్‌= బాణాలనే వానతో; అది= దానిని; బంధులు= చుట్టాలు; 
మోదము+అందయగన్‌= సంతోషించేటట్టు; మాన్సుము= ఆర్ప్సివేయుము. 


తాత్సర్యం: 36 బాగా వినుము. వంచనతో ఈ కర్గుడు దొంగచాటుగా ఆ అభిమన్యుని పద్మవ్యూహారంభంలో 
సమీపించి ఆయన శక్తిమంతమైన ధనుస్సును విరగ్గొట్టినందువలననేకదా - అందరూ ఆయనచుట్టూ మూగి 
చంపగలిగారు! ఆ అవమానం మనస్సులో చేరి ఎడతెరిపి లేకుండా ఆరని నిప్పువలె నొప్పిస్తున్నది. ఇక చుట్టాలు 
సంతోషించేటట్ల్టు ఆ అగ్నిని బాణాలనే వానతో ఆర్సివేయుము. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 357 
(ac) 
విశేషం: అలంకారం: ఉపమా, రూపకములు. 


క “ఆసభనా దుషాత్ము(డు । సేసిన దురయము సూచి, చిత్తమున గడున్‌ 

నోసిన బంధులు వానిని । గాసిగ గ్రద్దగమి దొలువ( గను(గొని వలదే!” 126 
ప్రతిపదార్థం: ఆ సభన్‌; ఆ దుష్టాత్ము(డు= దుష్ట్రబుద్దిగల కర్గుడు; చేసిన; దుర్మ్భయము= అన్యాయాన్ని; చూచి= గమనించి; 
చిత్తమునన్‌= మనస్సులో; కడున్‌= మిక్కిలి; నోసినన్‌ బంధులు= నొచ్చిన చుట్టాలు; వానినిన్‌; (గ్రద్దగమి= (గ్రద్దల గుంపు; 
గాసిగన్‌= బాధపడేటట్టు; తొలువన్‌= చీల్చివేయటం; కనుగొన వలదే!= చూడాలిగదా! 


తాత్సర్యం: ఆ సభలో ఆ పాపాత్ముడైన उदू చేసిన దుశ్చేష్టలను చూచి ఆప్తబంధువులు మనస్సులో చాలా 
బాధపడ్డారు. వాళ్ళంతా వాడి దేహాన్ని (గద్దలగుంపు చుట్టూమూగి వాటి పదునైన ముక్కులతో ९) ముక్కలు 
చేయటం చూడాలి గదా! (కసిదీరే మాటలు) 


వ. = ">> వడినం దక్కటి రాజులుం గౌరవులు నీకు మొనకట్టి' రని చెప్పె; నిట్లు సెప్పుచు, సమర స్థలంబున 

కనతి దూరంబుగా( జని యజట్టిత్తి చూచి, కర్ణుండు సంగరంబు సేయు సంరంభం బుగ్గడించి, యగ్గాండీవికిం 

జూపి పుండరీకాక్షుండు వెండియు. 127 
ప్రతిపదార్థం: వా(డు= ఆ కర్లుడు; పడినన్‌= చనిపోగానే; తక్కటి రాజులు= మిగిలి ఉన్న ఇతర రాజులు; కౌరవులు; నీకున్‌; 
మొన కట్టరు= (సైన్యాలను సమకూర్చుకొని, వ్యూహాలుపన్ని నిన్ను ఎదుర్కొనేందుకు) ఉత్సహించరు; అని చెప్పెన్‌= అని 
కృష్ణుడు (అర్జునుడితో) చెప్పాడు; ఇట్లు చెప్పుచున్‌= ఈ విధంగా చెప్పుతూ; సమర స్థలంబునకున్‌= యుద్దభూమికి; అనతి 
దూరంబుగాన్‌= కొంత దూరంగా; చని; అలట్ట+ఎత్తి చూచి= మెడ (తల) ఎత్తి చూచి; కర్టుండు; సంగరంబు చేయు= యుద్దం 
చేస్తున్న; సంరంభంబు= ఆటోపాన్ని; ఉగ్గడించి= ఎరిగించి; ఆ+గాండీవికిన్‌ చూపి= ఆ అర్జునుడికి చూపి; పుండరీకాక్షుండు= 
తెల్లతామరలవంటి కన్నులుగల కృష్ణుడు; వెండియున్‌= ఇంకను (అన్నాడు). 


తాత్సర్యం: కర్టుడు మరణిస్తే మిగిలినరాజులూ, కౌరవులూ ఉత్సాహంతో నీ కెదురుగా వ్యూహం పన్ని నిలువలేరు”. 
అని ఇట్లా చెప్పుతూ యుద్దస్థలానికి కొద్ది దూరంగా చేరి, మెడలు సాచి చూచి, కరుడు యుద్దంచేసే ఆటోపాన్ని 
గురించి చెప్పి, అర్జునుడికి చూపి, కృష్ణుడు ఇంకా ఇట్టా అన్నాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
క “కేతనము రథము(దురగ । వ్రాతము( బొడిచేసి, 8 5८०२०९८ గర్గున్‌ 

వే తునిమిన( గని, శల్యు(డు । వాతెటి యెండంగ( ८०९७४९८ కిరీటీ! 128 
ప్రతిపదార్థం: కిరీటీ!= అర్జునా!; నీ శరంబులన్‌= నీ బాణాలచేత (కర్గుని); కేతనము= టెక్కెం; రథము; తురగ (వాతమున్‌= 
గుర్రాలగుంపును; పొడి చేసి= నామరూపాలు లేకుండా దుమ్ము చేసి; కర్టున్‌+వే= కర్గుడిని త్వరగా; తునిమినన్‌= ముక్కలు 
ముక్కలుగా చేసి చంపివేయగా; కని= చూచి; శల్యు(డు= కర్గుడి సారథియెన శల్యుడు; వాతెణ= పెదవులు; ఎండంగన్‌= 
ఎండిపోగా; పాణివలదె!= పరుగెత్తిపోవాలిగదా! 


తాత్సర్యం: నీ బాణాలతో ధ్వజాన్నీ, తేరునూ, గుర్రాలసమూహాన్ని నుగ్గునుగ్గు చేసి, వెంటనే ఆ కర్లుడిని 
ముక్కలుగా చేయటం చూచి, సారథి శల్యుడు తన పెదవుల తడి ఆరిపోగా పరుగెత్తిపోవాలిగదా! 


358 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. పూనిక నెటిపి, శోకం బుజ్జగించి, లోకంబు సంస్తుతింప సుఖీవి గ'మ్మనినం బ్రముదిత హృదయుండై.' 129 


ప్రతిపదార్థం: పూనికన్‌= పట్టుదలను; నెజిపి= సాగించి; శోకంబు; ఉజ్జగించి= పోద్రోసి; లోకంబు= ప్రపంచం; సంస్తుతింపన్‌= 
కొనియాడగా; సుఖివి కమ్ము; అనినన్‌= అని కృష్ణుడనగా; ప్రముదిత= సంతోషించిన; హృదయుండు+ఐ= మనస్సు కలవాడై. 


తాత్సర్యం: ప్రయత్నించి శోకంమాని, లోకం కీర్తించేటట్లు సుఖివి కమ్ము' అని కృష్ణుడు అనగా అర్జునుడు 
సంతసించిన మనస్సుతో (ఇట్లా అన్నాడు). 
శా. “నీ తోడ్చాటున ८ ద్రివిష్టపముల న్లెల్వంగ నూ(కింతు; నా 

చేతం గర్జు(డు రూపు మాలి చను; మెచ్చింతున్‌; ననుం జూడుమీ 

దైతేయాంతక!' యంచు శేషనిభ హస్తం బుద్దతిం జాచి, ని 

ర్టూతారాతిబలుండు పుచ్చికొనియెన్‌ దుర్జాంత కోదండమున్‌. 130 
ప్రతిపదార్థం: దైతేయ+అంతక!= రాక్షసులను సంహరించేవాడా - కృష్ణా!; నీ తోడ్సాటునన్‌= నీ సహాయంతో; ఏన్‌= నేను; 
త్రివిష్టపములన్‌= మూడులోకాలను; గెల్వంగన్‌; ఊ(కింతు= ప్రయత్నిస్తాను; నాచేతన్‌; కర్ణుడు; రూపుమాలి= ఆకారం చెడి; 
చనున్‌= పోవును; మెచ్చింతున్‌= మెప్పిస్తాను; ననున్‌= నన్ను; చూడుమీ; అంచున్‌= అంటూ; శేషనిభ= ఆదిశేషుడివంటి; 
హస్తంబు= చేతిని; ఉద్దతిన్‌= గర్వంతో; చాచి; నిర్ణూత= అణచివేయబడిన; అరాతిబలుండు= శత్రువుల బలం కలవాడు; 
దుర్జాంత= అజేయమైన; కోదండమున్‌= ధనువును; పుచ్చికొనియెన్‌= చేపట్టాడు. 


తాత్సర్యం: రాక్షససంహారా! నీ ఆదర సహకారాలతో మూడు లోకాలను జయించేందుకు ఉత్సాహపడుతున్నాను; 
మీ ప్రశంసలకు పాత్రమయ్యేటట్టు ఆ इद ఆకారమే లేకుండా పోతాడు. ఇదిగో! శౌర్యదీప్తంగా ఉండే నన్ను 
బాగా చూడుము” అంటూ తన బలంతో శత్రువులను రూపుమాపిన ఆ గాండీవి అపజయమెరుగని తన ధనుస్సును 
చేత పట్టుకొన్నాడు. 


అర్జునుడు కృష్ణుని వాక్యంబులచే( గర్లుని వధ కుత్సహించుట (సం. 8-52-11) 


వ. ఇట్లు గాండీవం బెత్తి యెక్కువెట్టి, యన్నరుండు 'నే(డు నా బాణంబులు బాణాసనంబును నరదంబునుం 
జూచి సుయోధనుండు శకునిచేతి యడ్డసాళ్ళును పలకయు నమ్మండపంబును దలంపవలయు(; దన నమ్మిన 
బంటైన కర్ణుండు నే నేయు తూపుల తా(కున రూ పడంగినం గని, యవ్వెంగలి దాను విదురుబుద్ది వినమికి 
వగం బొందవలయు; ధృతరాష్తుండు దనకుం గార్యదర్శనంబు లేమి యుగ్గడించి తన్నుం దాన 
నిందించుకొనవలయు; నతండు గొడుకుల దెసను వారు రాజ్యంబుదెసను విగతాశులు గావలయు' నని 
పలికి, మటియును. 131 

ప్రతిపదార్థం: ఇట్లు; గాండీవంబు; ఎత్తి= ఎత్తుకొని; ఎక్కుపెట్టి= నారి మొదలగువాటిని సిద్దంచేసి; ఆ+నరుండు= ఆ 

అర్జునుడు (అన్నాడు); నేడు; నా బాణంబులు; నా బాణాసనంబును= విల్లును; అరదంబును= తేరును; సుయోధనుండు= 

దుర్యోధనుడు; చూచి; శకునిచేతి= శకుని చేతిలోని; అడ్డపాళ్ళును= పాచికలను; పలుకయున్‌= చదరంగపు చెక్కను; ఆ 

మండపంబును= జూదమాడిన వేదికను; తలంప వలయున్‌= తలచుకొనాలి; తన నమ్మిన బంటైన= తనకు విశ్వాసపా[త్రుడైన 


కర్ణపర్య్వము - తృతీయాశ్వాసము 359 
సేవకుడైన కర్గుడు; నేన్‌= నేను; ఏయు తూపుల= వదలే బాణాలయొక్క; తా(కునన్‌= తాకిడిచేత; రూపడంగినన్‌= రూపు 
మాసిపోగా; కని= చూచి; ఆ+వెంగలి= ఆ వెర్రివాడు; తాను; విదురుబుద్దిన్‌= విదురుడు చెప్పిన హితమును; వినమికిన్‌= 
వినకపోయినందుకు; వగన్‌ పొందవలయున్‌= దుఃఖించాలి; ధృతరాష్టుండు; తనకు; కార్యదర్శనంబు= జరిగే విషయాలను 
చూడగలగటం; లేమి= లేకపోవటం; ఉగ్గడించి= తెలియజేసి; తన్నున్‌, తాను= తనను తాను; నిందించుకొనవలయున్‌; 
అతండు= ధృతరాప్టుడు; కొడుకుల దెసను= కొడుకుల పట్ల; వారుః రాజ్యంబు దెసను= రాజ్య విషయంలోను; విగత+ 
ఆశులు= కోల్పోయిన ఆశలు కలవారు కావలయున్‌: అని పలికి; మతియును. 


తాత్సర్యం: ఈ విధంగా గాండీవాన్ని ఎత్తి ఎక్కుపెట్టి అర్జునుడు ఇట్లా అన్నాడు: “ఈనాడు నా బాణాలను, 
విల్లును, రథాన్ని చూచి, దుర్యోధనుడు శకునిచేతిలోని పాచికలను, పలకను, ఆ జూదమాడిన మంటపాన్నీ 
గుర్తుచేసుకోవాలి. తనకు నమ్మినబంటైన కర్ణుడు నా బాణాలకు చనిపోగా చూచి, ఆ వెర్రివాడు విదురనీతి 
విననందుకు దుఃఖించాలి. ధృతరాష్టుడు తనకు ముందుచూపు లేదని వాపోయి తనను తాను నిందించుకోనాలి. 
ధృతరాష్టుడు కొడుకులమీద ఆశలను, కౌరవులు రాజ్యంమిది ఆశలను వదలుకొనాలి” అని, మరల (ఈ విధంగా 
పలికాడు). 


ఆ. రాజరాజు బాసి రాజ్యసంపద ధర్మ । २5०५००८ జేరుపెంపు దారు దెలియ 

గాంచి, సాత్యకియును గవలును భీముండు । గారవించువారు గాక నన్ను.’ 132 
ప్రతిపదార్థం: రాజ్యసంపద= రాజ్యలక్ష్మి, రాజరాజున్‌= దుర్యోధనుడిని; పాసి= వదలి; ధర్మతనయున్‌; చేరుపెంపు= చేరగా 
కలిగిన అతిశయాన్ని; తారు= తాము; తెలియన్‌+కాంచి= తెలిసేటట్టు చూచి; సాత్యకియును; కవలును= నకుల సహదేవులు; 
భీముండు; నన్నున్‌; గారవించువారుగాక!= గౌరవించేవారు అగుదురుగాక! 


తాత్సర్యం: రాజరాజును రాజ్యసౌభాగ్యం విడిచిపెట్టి ధర్మరాజును చేరి, ఆయన ఉన్నతిని అతిశయింపజేయగా 
చూచి, సాత్యకీ, నకుల సహదేవులూ, భీముడూ నన్ను ఇంకా ఎక్కువగా గౌరవిస్తారు. 


క “సుర గరుడోరగ విద్యా । ధరాది భూతములు సూతతనయుని ८ డే 
బొరి పుచ్చిన నను బొగడుచు । నరుగుంగా కునికిపట్ల కంబుజనాభా!' 133 


ప్రతిపదార్థం: అంబుజనాభా!= కృష్ణా!; సుర 763; छल; విద్యాధర; ఆది= మొదలగు; భూతములు= దైవాంశతో 
పుట్టినవారు; సూతతనయునిన్‌= కర్గుడిని; నేడు; ఏన్‌= నేను; పొరిపుచ్చ(గన్‌= చంపగా; ననున్‌; పొగడుచున్‌= అభినందిస్తూ; 
ఉనికి పట్లకున్‌= తమ తమ నివాసాలకు; అరుగున్‌ గాక= పోదురుగాక. 


తాత్సర్యం: పంకజనాభా! కర్గుడిని ఈ దినం నేను చంపివేయగా చూచి, వివిధ దేవగణాలు నన్ను కొనియాడుతూ 
తమతమ స్థానాలకు మరలిపోవుదురు గాక! 


వ. అనియిట్లు సల్లాపంబు సేయుచుం, గృష్టార్డునులు; నిజ సేన( జేరి; రంతకు మున్న యిరువా(గునం జేయంగల 
దొరలు దలపడినం బోరు ఘోరం బయ్యె; నందు. 134 


360 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: అని; కృష్ణార్ణునులు; ఇట్ల్టు= ఈ రీతిగా; సల్హాపంబు= పరస్సర మధుర సంభాషణ; చేయుచున్‌; నిజసేనన్‌= 
థ జ ౧ ౧ 
తమ సైన్యాన్ని; చేరిరి; అంతకుమున్న= దానికి ముందే; ఇరువాగునన్‌= ఉభయ సైన్యాలలో; చేయంగల దొరలు= సమర్ధులైన 
నాయకులు; తలపడినన్‌= ఎదుర్కొనగా; పోరు= యుద్దం; ఘోరంబు+అయ్యెన్‌= దారుణరూపం తాల్ఫింది; అందున్‌= ఆ 
యుద్దంలో. 
> 


తాత్సర్యం: ఈ విధంగా కృష్ణార్ణునులు మాట్లాడుకొంటూ తమ సేనను సమీపించారు. అంతకు ముందే రెండువైపుల 
వారిలో వీరులైన దొరలు పరస్పరం యుద్దానికి పూనుకొనగా పోరు భయంకరంగా సాగుతూ ఉన్నది. అందులో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. కర్టుసూనులలో నొకం డుత్తమౌజుని చేత(। జచ్చుటయు, శోకాతురుండుC 
గ్రోధదీప్తుండు నగుచు( तू డాతని । తురగ కేతనముల( దునుము నాత( 
డడిదంబు సేకొని యరదంబు డిగి కృపా । చార్యు రథ్యంబుల( జంపి భీష్మ 
వైరి తేరెక్కె; నాశారద్వతుం డట్లు । విరథు( డయ్యును २०९०६6८ గడంగ 


ఆ. నత(డు పాదచారి యని యా శిఖండి య । వ్విప్రు నేయ డయ్యె; వేగ మెయ్టు 
ద్రౌణి యతని( దన రథంబుపై నిడికొని । యనికి( దొల(గి చనియె మనుజనాథ! 135 


ప్రతిపదార్థం: మనుజనాథ!= (ప్రభూ!; इमे సూనులలోన్‌= इतत కుమారులలో; ఒకండు; ఉత్తమౌజుని చేతన్‌; చచ్చుటయును; 
కర్టుడు; శోక+ఆతురుండు= దుఃఖంతో ఉద్విగ్నుడై; (క్రోధ= పగసాధింపుబుద్దితో; దీప్తండు= వెలుగుతున్నవాడు; అగుచున్‌; 
ఆతని; తురగ కేతనములన్‌= గుర్రాలను, టెక్కెములను; తునుమన్‌= ఖండించగా; ఆత(డు= ఆ ఉత్తమౌజుడు; అడిదంబు= 
ఖడ్గాన్ని; చేకొని= చేబూని; అరదంబు డిగి= తేరు దిగి; కృపాచార్యుడి; రథ్యంబులన్‌= గుర్రాలను; చంపి; భీష్యవైరి= శిఖండి; 
తేరు ఎక్కెన్‌; ఆ శారద్వతుండు= ఆ కృపుడు; అట్టు; విరథుండు+అయ్యును= తేరు లేక పాదచారి అయి కూడ; బలువిడిన్‌= 
వేగంగా; కడంగన్‌= (యుద్దానికి) పూనుకోగా; అత(డు; పాదచారి అని= కాలినడక ఉన్నవాడని; ఆ శిఖండి; ఆవిఫున్‌= ఆ 
బ్రాహ్మణుడిని, కృపుడిని; ఏయ(డు+అయ్యెన్‌= దెబ్బవేయడయ్యె; వేగము= త్వర; ఎయ్య్టి= పొంది; |ద్రౌణి= (ద్రోణుడి కుమారుడు 
- అశ్షత్త్థామ; అతనిన్‌= అతడిని; తన రథంబుపైన్‌= తన తేరుమీద; ఇడికొని= ఎక్కించుకొని; అనికిన్‌= యుద్దంనుండి; 
తొలగి చనియెన్‌= వైదొలగిపోయాడు. 


తాత్సర్యం: इद కుమారులలో ఒకడు ఉత్తమౌజుడి చేతిలో చచ్చాడు. అందుకు అతడు శోకం పొందినా, వెంటనే 
కోధాతిశయంతో అతడి గుర్రాలనూ, టెక్కాన్నీ నరికివేశాడు. ఉత్తమౌజుడు కత్తి చేపట్టి, రథం దిగి నడుస్తూ 
కృపాచార్యుడి రథపు గుర్రాలను చంపాడు. ఆ పైన శిఖండియొక్క రథాన్ని ఎక్కాడు. కృపాచార్యుడు విరథుడై కూడ, 
వేగంగా నడుస్తూ యుద్దానికి పూనుకోగా, అతడు పాదచారి అని, శిఖండి అతడిని బాణాలతో కొట్టలేదు. అప్పుడు 
అశృత్థామ కృపాచార్యుడిని తన రథంమీద కెక్కించుకొని రణరంగంనుండి తొలగిపోయాడు. 


వ. _ అట్టియెడ. 136 


తాత్సర్యం: ఆ సయమంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


కర్లపర్వము - తృతీయాశ్వాసము 361 


చ. అనిలసుతుండు తీవ్రవిశిఖాంశులు పర్వ(గ నేచి, యంబరం 
బు నడుమ దేజరిల్లు ८६०८ బోలెడు వే(డిమి కోహటించి నీ 
మొన దెరలంగ, నా రథికముఖ్యు(డు పార్టు దలంచి సారథిం 
०८68, మానసంబు దల(కం బ్రధనోగ్రత దక్కి యిట్లనున్‌. 137 


ప్రతిపదార్థం: అనిల సుతుండు= వాయునందనుడు- భీముడు; తీ(వ్రై= పదునైన; విశిఖ+అంశులు= బాణకాంతులు; 
పర్ప్వ(గన్‌= వ్యాపించేటట్టు; ఏచి= అతిశయించి; అంబరంబు, నడుమన్‌= ఆకాశమధ్యాన; తేజరిల్లు= (ప్రకాశించే; రవిన్‌= 
సూర్యుడిని; పోలెడు= పోలునట్టి; వేడిమికిన్‌= తాపానికి; ఓహటించి= భయపడి వెనుదీసి; నీమొన= నీ సైన్యం; తెరలంగన్‌= 
తొలగిపోగా (ఇది సంజయుడు ధృతరాష్టుడితో చెప్పినట్టు); ఆ రథికముఖ్యుడు= ఆ రథమునెక్కి యుద్దం చేసేవారిలో 
ప్రధానుడు- భీముడు; పార్టున్‌ తలంచి; సారథిన్‌= సారథిని; కను(గొని= చూచి; మానసంబు; తల(కన్‌= చలించగా; ప్రథన+ 
ఉ(గ్రతన్‌= యుద్దతీవ్రతను; తక్కి= విడనాడి; ఇట్టు+అనున్‌= సారథితో ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: భీముడు మట్టమధ్యాహ్నపు సూర్యుడి వేడిమివలె నిశితమైన బాణకాంతులు వ్యాపించేటట్లు చేయగా, 
ఆ వేడికి తట్టుకొనలేక నీ సైన్యం (కౌరవబలం) భయపడి రణరంగంనుండి తొలగిపోయింది. భీముడికి వెంటనే 
అర్జునుడి సంగతి గుర్తుకు వచ్చింది. దీనితో అతడి మనస్సు చలించింది. తోడనే యుద్దతీవ్రతను తగ్గించి, తన 
రథసారథి అయిన విశోకుడితో ఇట్టా అన్నాడు: 


విశేషం: అలంకారం: ఉపమ. 


> 'నరు( డదన్నవర్తనము తెటి(। గరయుటకై మది గలంగ నట చనినాః ठ 

న్నరపతి దుర్దశ గని దు । స్తరశోకం బదరి, తాను దదవస్స్థు డగున్‌.' 138 
ప్రతిపదార్థం: నరు(డు= అర్జునుడు; అన్న వర్తనము= అన్న నడవడి; कच्ता విధం; అరయుటకై= తెలిసికొనుటకై; మది 
కలంగన్‌= మనస్సు కలవరపడగా; అట చనినా(డు= అక్కడికి పోయాడు; ఆ+నరపతి= ఆ ధర్మరాజు; దుర్దశ కని= 
అభాగ్యస్థితిని చూచి; దుస్తర శోకంబు= భరింపరాని దుఃఖాన్ని; అడరి= పొంది; తాను= తానుగూడ; తదవస్థు(డు= అదే 
స్థితి కలవాడు; అగున్‌= అగును. 


తాత్సర్యం: అర్జునుడు అన్న(ప్రవర్తన మెట్టున్నదో తెలిసికొనాలన్న తలంపుతో మనస్సు బాధపడగా, ఆయన దగ్గరకు 
పోయాడు. అక్కడ ఆ రాజు దుస్థితిని చూచి, తాను కూడా అదే స్థితిలో పడినాడేమో!' 


తే. అయ్యిరువురకు నొకటి యైనట్టిదైన । మనము, కౌరవసంఘంబు మ్రుగ్గ జేసి 
గెలుపుగొంటిమి యేనియు, ఫలము దాన । నేమి గల దనువగ జిత్త 5०९0००८ జొచ్చె.' 139 


ప్రతిపదార్థం: ఆ+ఇరువురకున్‌= ఆ ఇద్దరికి; ఒకటి ఐనట్టిదైన= ఏదైనా కీడు కలిగితే; మనము; కౌరవ సంఘంబు; (మ్రగ్గన్‌+ 
చేసి= రూపులేకుండా చేసి; గెలుపు గొంటిమి= విజయము సాధించినాము; ఏనియున్‌= అయినప్పటికి; దానన్‌= దానివలన 
ఫలం; ఏమి కలదు+అను= ప్రయోజనం ఏమి ఉన్నదనే; వగ= పరితాపం; చిత్తమున్‌= మనస్సును; ఎరియన్‌+చొచ్చెన్‌= 
కాల్చివేస్తోంది. 


362 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ ఇద్దరికీ ఏదైనా కీడు మూడితే మనం కౌరవ సైన్యసమూహాలను నాశనం చేయగలిగినప్పటికీ 
దానివలన మనకేమి ప్రయోజనం కలగబోతుంది? అన్న ఆవేదన నా మనస్సును దహించివేస్తున్నది! 


భీము డర్డును రాక గోరి విశోకునితో విచారించుట (సం. 8-54-11) 


క “ఐనను నిప్పటిదుఃఖము । మానింప(గ మనకు నొండు మం దెయ్యది? యూ 

సేనల దొరలను గౌరవ । భూనాథుని సమయ జూచి పోవుట దక్కన్‌?” 140 
ప్రతిపదార్థం: ఐనను= అయినప్పటికి; ఇప్పటి దుఃఖమును= ఇప్పటి మనోవ్యధను; మానింపంగన్‌= మాన్సటానికి; మనకున్‌; 
ఈ సేనల దొరలను= ఈ కౌరవసేనలను, వీరులను; కౌరవ భూనాథుని= దుర్యోధనుని; సమయన్‌+చూచి= చంపి చూచి; 
పోవుట; తక్కన్‌= తప్ప; ఒండు= వేరొక; మందు+ఎయ్యది?= మందేమున్నది?. 


తాత్సర్యం: అయినప్పటికిని, ఇప్పుడు మన దుఃఖం పోవటానికి వేరే మందేమున్నది? ఉంటే ఒక్కటే. అది, మన 
విరోధి సేనలను, వీరులను, దుర్యోధనుని చంపిపోవటం. 


వ. అని పలికి, యవ్విశోకునకు మనదిక్కు సిడంబులు సూపి, 'యవి యెవ్వరెవ్వరి చిహ్మంబు లేర్చడం జూచికొనుము; 
మన శరంబుల కొలంది యెట్లున్న దరయు' మనవుడు, నతండు 'వీ రెవ్వరైననేమి? నీ వలిగిన( బడక పాటిక 
నిలువం జాలు వా డిం దెవ్వం? డస్త్ర శస్తంబుల సంపద యడుగవలదు; నే(డు దెచ్చినవానిలోన నా టెడ్లు 
వ్రేగుపడి పూనివచ్చు బండియొక్కటి యించుకయు వెలితిగాక యున్నయది! గాకున్న నేమి? 
భవద్ధ్దాహుదండంబునకు మూలధనంబైన గదాదండం బెల్లపనులకుం జాలు’ నని చెప్పిన బవమానసూతి 
యాసూతు చేసేత నప్పళంచి. 141 


ప్రతిపదార్థం: అని పలికి; ఆ+విశోకునకున్‌= ఆ విశోకుడికి; మన దిక్కు= మనవైపు; సిడంబులు= కేతనములను; చూపి; 
అవి; ఎవ్వరెవ్వరి; చిహ్నంబులో= గుర్తులో; ఏర్పడన్‌= నిర్ణయమయ్యేటట్టు; చూచికొనుము; మన; శరంబుల= బాణాలు; 
కొలంది= సామర్థ్యం; ఎట్టున్నది; అరయుము= తెలిసికొనుము; అనవుడు= అనగా; అతండు= ఆ సారథి; వీ రెవ్వరైన ఏమి?; 
నీవు; అలిగినన్‌= కోపగించుకొంటే; పడక= చచ్చిపడకుండా; పాణిక= పరుగెత్తిపోకుండా; నిలువన్‌+చాలు= నిలువగలిగిన 
వాడు; ఇందున్‌; ఎవ్వండు?; ७ శస్ర్రంబుల; సంపద= సమృద్ది; అడుగ వలదు= అడుగవలసిన పనే లేదు; నేడు తెచ్చినవానిలోనన్‌; 
ఆ టెడ్డు= మూడు జతల ఎద్దులు; |వ్రేగుపడి= కష్టపడి; పూనివచ్చు= కాడెలకు కట్టి లాగుకొని వచ్చిన; బండి ఒక్కటి; 
ఇంచుకయున్‌= రవ్వంతగూడ; వెలితిగాక ఉన్నది= కొరవడక ఉన్నది; కాకున్నన్‌ ఏమి?= అట్టా కాకపోయినంత మా(త్రాన 
కొరత ఏమీ లేదు; భవత్‌= నీ; బాహుదండంబునకున్‌= కొయ్యగడలవంటి చేతులకు; మూలధనంబు+ఐన= పెట్టుబడి 
అయిన; గదాదండంబు= గద; ఎల్లపనులకున్‌; చాలును= సమర్థమై ఉన్నది; అని చెప్పినన్‌; పవనసూతి= భీముడు; ఆ 
సూతు= ఆ సారథి; చే చేతన్‌+అప్పళించి= చేయి చేయితో కలిపి చరచి (అన్నాడు). 


తాత్సర్యం: భీము డా విధంగా పలికి సారథి అయిన విశోకుడికి కౌరవసైన్యంలోని బెక్కాలను చూపి “అవి ఎవరెవరి 
గుర్తులో గుర్తించుము, మన బాణాల సంపద ఎంత ఉన్నదో గమనించుము” అన్నాడు. అప్పు డా సారధి, 
'శత్రువీరులెవరైనా సరే, నీవు కోపగిస్తే వారు చావటమో, పారిపోవటమో చేయక తప్పుదు. మన అస్త్రశస్త్ర సంపదను 


<> ` <> 


కర్ల్ణపర్వము - తృతీయాశ్వాసము 363 


గురించి దిగులుపడవద్దు. ఆరెద్దుల బండినిండా నింపిన ఆయుధాలు అట్లాగే ఉన్నాయి. ఏమయినా నీ బాహుదండానికి 
మూలధనమైన గదాదండం అన్ని పనులూ సాధించి పెట్టగలదు' అనగా భీముడు సంతోషించి సారధి చేతితో చేయి 
కలిపి చరచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. “'వేడుక(జూడు మేను బటువిక్రమకౌతుకలీలC षु చెం 

డాడెద వైరులన్‌; & ८०८०८ డప్పుడు సెప్ప(డె? జూద మిట్లు గా 

వాడెనె రాజరా జకట! యా ప్రతినల్‌ तठ గాక! బొం 

కాడునె ధర్మజావరజు( ८०२०८ దదాప్తులు వంత బొందంగన్‌. 142 
ప్రతిపదార్థం: విదురుడు; అప్పుడు= జూదం ఆడేటప్పుడు; చెప్ప(డె= చెప్పాడు కదా; రాజరాజు= దుర్యోధనుడు; అక్కట= 
९७65००६]; జూదము; ఇట్లు+కాన్‌+ఆడెనే= ఈ విధంగా అయ్యేటట్టు ఆడాడా?; ధర్మజ+అవరజు(డు= ధర్మరాజు తరువాత 
పుట్టినవాడు - తమ్ముడు - భీముడు; ఆ, (ప్రతినల్‌= ఆ ప్రతిజ్ఞలను (జూదం ఆడేటప్పుడు చేసిన ప్రతిజ్ఞులను); కడతేర్చున్‌+కాక= 
నెరవేరుస్తాడు గాని; బొంకు+ఆడునె= అబద్దం ఆడుతాడా?; అనుచు= అంటూ; తద్‌+ఆప్తులు= అతని ఆత్మీయులు; 
వంతన్‌= దుఃఖాన్ని; పొందన్‌+కన్‌= పొందగా; ఏను= నేను; పటు= బలమైన; పిక్రమ= పరా(క్రమంయొక్క; కౌతుక= 
ఉత్సాహంయొక్క; లీలన్‌= విలాసంతో; వైరులన్‌= శత్రువులను; చెండాడెదన్‌= సంహరిస్తాను; వేడుకన్‌= (ఆ) సంబరాన్ని; 
చూడుము. 


తాత్సర్యం: 'విదురుడు అప్పుడే చెప్పాడు కదా! అయ్యో! రారాజు జూదం ఈ విధంగా అయ్యేటట్టు ఆడాడా? 
ధర్మరాజు తమ్ముడు (భీముడు) తన (ప్రతిజ్ఞలు నెరవేరుస్తాడు గాని, “అబద్దం ఆడుతాడా?' అని, దుర్యోధనుని 
ఆప్తులంతా దుఃఖపడేటట్లుగ, నేను మహాపరా(క్రమోత్సాహంతో విజృంభించి వైరులను సంహరిస్తాను. ఆ వేడుక 
చూడుము 


వ. అని వెండియు. 143 
తాత్సర్యం: అని ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. ఉత్తమకర్మ మిట్టి దని యొక్కరు(డుం దగ జెప్పలే(డ నా 
కిత్తటి; నేన పోలుతెటి( గెల్లను జేసిద నట్లు గాక, నా 
చిత్తము మార్గవర్తియు(గ శిక్షక మయ్యెడు ठ" మంచు, న 
ట్టిత్తి భవద్దలంబుపయి నెల్లను జూ పడరించె నేపునన్‌.' 144 


(ఈ భాగమంతా సంజయుడు ధృతరాష్టుడితో చెప్పిన విధంగానే సాగుతున్నది) 


ప్రతిపదార్థం: ఉత్తమ కర్మము= మంచిపని; ఇట్టిది అని; ఒక్కరు(డున్‌= ఏ ఒక్కడుగూడ; నాకున్‌; ఈ+తటిన్‌= ఈ 
సమయంలో; తగన్‌+చెప్పలేడు+అ= ఉచితరీతిలో చెప్పలేడు; నేన= నేనే; పోలుతెణగు= ఉచితమైన విధాన్ని; ఎల్లన్‌= 
అంతటిని; చేసెదన్‌; అట్టున్‌+కాక= ఆ రీతిగాకపోయినట్టయితే; ధైవము= దైవం నా చిత్తము; మార్గవర్తియు(గన్‌= 
త్రోవచూపేవాడుగా; శిక్షకము+అయ్యెడున్‌= శిక్షణ పొందుతుంది; అంచున్‌= అనిచెప్పుతూ; అలజ్జ+ఎత్తి= తల ఎత్తి; 
భవత్‌+బలంబు పయిన్‌= (భీముడు) నీ సేనపై; >&= పూర్తిగా; చూపు= దృష్టిని; ఏపునన్‌= గర్వంతో; అడరించెన్‌= 


వ్యాపి ౦పచేశాడు. 


364 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ సమయంలో ఇదీ ఉత్తమమైన కార్యాచరణవిధానమని ఎవ్వరూ నాకు చెప్పలేరు. అందుచేత నేనే 
ఉచితమైన విధానాలనన్నిటిని ఆచరిస్తాను. దేవుడే నా మనస్సుకు ఉచితమైన దారి చూపేవాడుగ నా మనస్సు 
ప్రవర్తిల్లుతుంది' అని భీముడు తలయెత్తి కౌరవసైన్యాలపై గర్వంతో చూపు ప్రసరింపచేశాడు. 


వ. ఇట్లు గలయం గనుంగొని, యద్దిక్కు గలగుండు గొనుట యెటింగి, విశోకునితో( 'గౌరవసైన్యంబు మనము 
దటుమకయ తాన కలంగె( గెలనం గవ్వడి గదిసెనొ కాక!’ యనుటయు; వా(డు నిపుణంబుగా నిరూపించి 
ముదంబునం బొదలుచు. 145 


ప్రతిపదార్థం: ఇట్లు: కలయన్‌ కనుంగొని= తేరిపారజూచి; ఆ దిక్కు= ఆ దిశలో; కలగుండు గొనుట= కలకలం రేగటం; 
26909; విశోకునితోన్‌; మనము; తణుమక+అ= తరుమకుండానే; కౌరవసైన్యంబు; తాను+అ= తనకు తానే; కలంగెన్‌= 
కలత చెందింది; కెలనన్‌= ఆ సమీపంలో; కవ్వడి= అర్జునుడు; కదిసెనొ,కాక!= తలపడినాడేమో!; అనుటయున్‌; వాడు; 
నిపుణంబుగాన్‌= నేర్సరితనంతో; నిరూపించి= చూచి; ముదంబునన్‌= సంతోషంతో; పాదలుచున్‌= ఉబ్బుతూ. 


తాత్సర్యం: ఆ విధంగా తేరిపారచూచి, ఆ దిక్కున సేనలు కలతచెందటం చూచి మనం తరుమకుండానే కలత 
పడుతూ ఉంది. ఆ సమీపంలో అర్జునుడు దాడిచేసి ఉంటాడేమో! అని అనగా, సారథి దానిని నిపుణంగా 
తె २६ క్రొ >< विण) గా టా నో ఇ 
లుసుకొని, మనస్సు ఉపొంగ (ఇట్లా అనాడు). 
క = *&८०८ ८&ठ కంటే! కౌరవ । కరిసేనం 82०८ గేతుకపి రుచు లంభో 

ధరబృందముపై( గలయం । బరయగు తటిల్లతల( ४९८७८ బట్టయి 8709८88." 146 


ప్రతిపదార్థం: నరు(డు= छठा అదె= అదిగో; కంటే= చూచావా?; కేతు కపిరుచులు= పతాకమందలి హనుమంతుడి 
కాంతులు; అంభోధర= మబ్బుల; బృందము పైన్‌= సమూహంపై; కలయన్‌= అంతటా; పర(గు= వ్యాపించే; తటిల్లతలన్‌= 
మెరుపు తీగలను; తల(పన్‌= తలంచటానికి; పట్టు అయి= ఆకరమై; నిగుడన్‌= వ్యాపింపగా; కౌరవ= కౌరవులయొక్క; 
కరిసేనన్‌= ఏనుగుల సైన్యాన్ని; కవిసెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్సర్యం: అదిగో! నరుడు చూచినావా, కౌరవుల గజసేనతో డీకొని ఉన్నాడు. ఆయన పతాకమునందున్న 
హనుమంతుడి కాంతులు మేఘపంక్తులపై పడిన మెరుపు తీగలను తలపునకు తెస్తున్నవి. 


విశేషం: అలంకారం: ఉపమ. 


క్ర “హరిమేనికాంతియును నరు । కిరీటరత్నాంశువులును గిటిగొన, రథ ర 
థ్యరుచులు బెరసి విచిత్ర । స్పురణంబున దేజరిల్లె జూడు కుమారా!” 147 


ప్రతిపదార్థం: కుమారా!= భీమా!; హరి= శ్రీకృష్ణునియొక్క; మేనికాంతియును= శరీర కాంతియును; నరు కిరీట= అర్జునుడి 
కిరీటమందలి; రత్నాంశువులును= రత్నకాంతికిరణాలు; గిటీకొనన్‌= చుట్టుముట్టగా; రథ; రథ్య= గుర్రాల; రుచులు= (ప్రభలు; 
బెరసి= వ్యాపించి; విచిత్ర, స్ఫురణంబునన్‌= రంగు రంగుల ప్రకాశంతో గోచరిస్తూ; తేజరిల్లెన్‌= (ప్రకాశిస్తున్నాయి; చూడు= 
అదె కనుగొనుము. 


కర్ణపర్య్వము - తృతీయాశ్వాసము 365 
తాత్సర్యం: కుమారా! అదిగో చూడుము. కృష్ణుడి నల్లని శరీరశోభ, కిరీటి కిరీటమందలి రత్నాలకాంతులు, తేరుల 
గుర్రాల కాంతులు వ్యాపించి వివిధమైన రంగులతో గోచరిస్తూ ప్రకాశిస్తుండటం చూడుము. 

వ. అనిన విని, యంతరంగంబు సంతోషమయంబు గా నంగంబు వొంగ, నేర్పడ నాలోకించి, విశోకునకు 
వృకోదరుం డి ట్లనియె: 148 


ప్రతిపదార్థం: అనినన్‌+విని; అంతరంగంబు= మనస్సు; సంతోషమయంబుగాన్‌= ఆనందంతో నిండినది కాగా; అంగంబు= 
దేహం; పొంగన్‌= ఉప్పొంగగా; ఏర్పడన్‌= స్పష్టంగా; ఆలోకించి= చూచి; విశోకునకున్‌; వృకోదరుండు= భీముడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అనగా విని, హృదయం సంతోషంతో పొంగి, శరీరం ఉత్తేజం పొందగా చూచి, విశోకుడితో భీముడు 
ఇట్లా అన్నాడు. 
తే. “వరవుడుల నూర్వురను, మేలివాజు లిరువ । దింటి, నూకులు పదునాల్లు నిత్తు నీకు( 

బసదనము; నీవు నాకు బీభత్సురాక । సూపి ముద మొనరించితి సూతవర్య!' 149 
ప్రతిపదార్థం: సూతవర్య!= సారథి (శ్రేష్ట్రా!; నీకున్‌; వరవుడులన్‌= సేవకుల; నూర్వురన్‌; మేలి వాజులు= మేలు జాతి గుర్రాలు; 
ఇరువదింటిన్‌; ఊళులు= ఊళ్ళు; పదునాల్లున్‌; నీకున్‌; పసదనము= కానుకగా; ఇత్తున్‌= ఇస్తాను (ఎందుకంటే); నీవు; నాకున్‌; 
బీభత్సు= యుద్దరంగాన జుగుప్పాకరమైన దృశ్యాలను సృష్టించే అర్జునుడి; రాకచూపి= రాకను తెలిపి; ముదము+ఒనరించితి(ఏ)= 
సంతోషము కలుగజేసినావు. 


తాత్సర్యం: విశోకుడా! నీవు నాకు అర్జునుడి రాకను చూపి సంతోషన్ని కలిగించినందుకు కానుకగా వందమంది 


9 


సేవకులనూ, ఇరవై గుర్రాలను పద్నాలుగు (గ్రామాలను ఇస్తాను. 


వ. అనియె; నప్పుడు వారణ ఘటావిదారణంబు సేసి, వాసవి వాసుదేవుతో 'మన తేరు భీమసేను( జేరం బోవ 

ని మ్మనుటయు. 150 
ప్రతిపదార్థం: అనియెన్‌; అప్పుడు; వారణఘట= ఏనుగుల గుంపును; విదారణంబు= చీల్చి చంపటం; చేసి; వాసవి= 
ఇం(ద్రనందనుడు - అర్షునుడు; వాసుదేవుతోన్‌= కృష్ణుడితో; మనతేరు; భీమసేనున్‌; చేరన్‌ పోవనిమ్ము; అనుటయున్‌= 
అన్నంతనే. 


తాత్సర్యం: అని అన్నాడు. అప్పుడు ఏనుగులను చీలి చెండాడి అర్జునుడు కృష్ణుడితో 'మన రథాన్ని ఖభీమ్మేనుడి 
సమీపానికి పోనిమ్ము అనగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 
క్ర అత(డు హరులం దటుమ౮గ ను । ద్దతి( జనునెడ, మనబలంబు దర్పమహోగ్రా 

కృతి( బొదివిన జతురంగ । ప్రతతుల నన్నరు(డు నేలపాలుగం జేసిన్‌. 151 
ప్రతిపదార్థం: అత(డు= శ్రీకృష్ణుడు; హరులన్‌= గుర్రాలను; తటుమగన్‌= (త్రోలగ; ఉద్దతిన్‌= గర్వంతో; చనునెడన్‌= 
వెళ్ళేటప్పుడు; మన బలంబు= మన కౌరవసేన; దర్పమహా+ఉగ్రాకృతిన్‌= గర్వంచేత మహా భయంకరమైన రూపంతో; 
పౌొదివినన్‌= చుట్టుముట్టగా; చతురంగ (ప్రతతులన్‌= రథ గజ తురగ పదాతి సమూహాలను; ఆ+నరు(డు= ఆ అర్జునుడు; 
నేలపాలుగన్‌+చేసెన్‌= దుమ్ములో కలిసిపోయేటట్టు చేశాడు. 


366 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు గుర్రాలను త్రోలగ అర్జునుడు విజృంభించి పోయేటప్పుడు మన సైన్యం భయంకరరూపాన్ని 
తాల్ఫిన పరాక్రమంతో ముట్టడించగా, ఆ నరుడు మన సైన్యపు నాలుగు విభాగాలనూ నేలకూలేటట్లు చేశాడు. 


©. మందరంబుచేత మధితమై తిరుగు సా । గరము నులివు గెలిచె ధరణి నాథ! 
పార్టు డురవణింప బలువడి( గల౮గెడు । కౌరవేంద్రుసేన కలకలంబు. 152 


ప్రతిపదార్థం: ధరణినాథ!; పార్టుడు; ఉరవణింపన్‌= దండెత్తగా; బలువడిన్‌= మిక్కిలి వేగంగా; కలగౌడు= కలకబారెడు; 
కౌరవేం(ద్రు సేన= దుర్యోధనుని సేనయొక్క; కలకలంబు= కోలాహలధ్వని; మందరంబుచేతన్‌= మందర పర్వతముచేత; 
మధితమై= చిలుకబడి; తిరుగు= అటు నిటు తిరుగుచు అల్లకల్లోలమైన; సాగరము= సము[ద్రము యొక్క; ఉలివున్‌= శబ్దాన్ని; 
7ెలిచెన్‌= జయించింది. 


తాత్సర్యం: భూపాలా! పార్టుడు దండెత్తగా, కౌరవేంద్రుడి సైన్యంలో కలిగిన కలకలపు తీవ్రత, పాలసముద్రంలో 
| (4 తో «^< ॥ (4 బా "ठ 
మందరపర్యతం చిలికినప్పుడు పుట్టిన శబ్దాన్ని గెలిచింది. 


వ. కేతు చామ రాతపత్ర భూషణ శకలంబుల నా శౌర్యభూషణుండు రణక్షోణికి విభూషణం బాచరించె; నట్లు 
కర్ణువధంబునకు వేగిరపడి తటుమ నుటుక, మన మొన వెండియు నొండొండ పయిం గ్రమ్మిన, నమ్మేటి 
మగండు. 153 

ప్రతిపదార్థం: కేతు= ధ్వజాలయొక్క; చామర= వింజామరలయొక్క; =-= గొడుగులయొక్క; భూషణ= నగల యొక్క; 
శకలంబులన్‌= తునుకలతో; ఆ శౌర్య భూషణుండు= (ప్రతాపమే అలంకారంగా కలిగిన ఆ అర్జునుడు; రణక్షోణికిన్‌= 
యుద్దభూమికి; విభూషణంబు= విశేష అలంకారంగా; ఆచరించెన్‌= జరిపాడు; అట్టు; కర్ణ; వధంబునకున్‌= సంహారానికి; 
వేగిరపడి= తొందరపడి; తజుమన్‌= తరిమికొట్టేందుకు; ఉణుకన్‌= ముందుకు దూకగా; మనమొన= మన సైన్యం; వెండియున్‌= 
మరల; ఒండొండ= (క్రమంగా; (క్రమ్మినన్‌= క్రమ్ముకొనగా; ఆ+మేటి మగండు= ఆ గొప్ప శూరుడు. 


తాత్సర్యం: ధ్వజాలను, వింజామరలను, గొడుగులను, సొమ్ముల ముక్కలను యుద్దభూమికి నగలుగా అర్జునుడు 
అలంకరించాడు. ఆ విధంగా కర్గుడి వధకు త్వరపడి తరిమికొట్టగా మన సేనలు మరల సమకూడి క్రమ్మగా 
అర్జునుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర పేరు గల రథికముఖ్యుల । సారథి రథ రథ్య కేతుసహితంబుగ దు 

ర్వార విశిఖ స్పురణ వి । హారంబున శతచతుష్టయము పాడి చేసెన్‌. 154 
ప్రతిపదార్థం: సేరుకల= (ప్రసిద్దులైన; రథిక ముఖ్యులన్‌= రథమెక్కి యుద్దంచేసే వారిలో ముఖ్యులను; సారథి; రథ; రథ్య= 
గుర్రాలు; కేతుసహితంబుగన్‌= జెండాలతో గూడ; శతచతుష్టయంబు= నన్నూటిని; దుర్వార= అడ్డగించుటకు సాధ్యం కాని; 
విశిఖ= బాణాలయొక్క; సురణ= (ప్రకాశం తోడి; విహారంబునన్‌= (క్రీడావినోదంతో; పొడిచేసెన్‌= పిండిగా చేశాడు. 


తాత్సర్యం: పారుడు రథంపై నుండి యుద్దం చేసే పేరుగాంచిన వీరులను - సారథితో, రథంతో, గుర్రాలతో, 
జెండాలతో కూడ - నాలుగువందలకు పైగా బాణాలు విలాసంగా (ప్రయోగించి పిండి చేశాడు. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 367 


వ. అవ్వే(డిమికి వెబచబిచి యచ్చటిమూ(క విచ్చుటయు(, గర్టుముందటి మోహరం బుత్సాహతీవ్రం బయి 
యురవణించినం గని, యన్నరుం డురగ నికరంబునకు( గవియు గరుడుని కైవడి నద్దిస కడరె; నట్లడరుట 
యాలోకించి తనకట్టెదుటి మొనబెట్టు ८०८३. 155 


ప్రతిపదార్థం: ఆ+వే(డిమికిన్‌= తీవ్ర బాణప్రయోగం పుట్టించిన ఉష్ణానికి; అచ్చటిమూశక= అక్కడ ఉన్న సేన; వెణచబచి= 
@థ 22 

భయపడి; విచ్చుటయున్‌= విడిపోవటం వలన; కర్గుముందటి= కర్గుడి ఎదురుగా సాగుతున్న; మోహరంబు= యుద్దం; 

ఉత్సాహ తీవ్రంబు+అయి= ఉత్సాహంచేత తీవ్రమై; ఉరవణించినన్‌= పై బడగా; కని; ఆ+నరుండు; ఉరగ= పాములు; 

నికరంబునకున్‌= సమూహానికిగా; కవియు= పైబడు; గరుడునికైవడిన్‌= గరుత్మంతుడివలె;? ఆ+దెసకున్‌= ఆ దిక్కుకు; 

అడరెన్‌= విజృంభించాడు; అట్టు+అడరుట= ఆ విధంగా చెలరేగటం; ఆలోకించి= చూచి; తనకట్టెదుటన్‌= తన కళ్ళముందరే 

ఉన్న; మొనన్‌= సైన్యాన్ని; బెట్టు= దృఢముగా; తాశి= ఎదిరించి. 


తాత్సర్యం: అర్జునుడు సాగించిన యుద్దతీవ్రతకు పుట్టిన తీక్ష్‌ణాతకు తట్టుకొనలేని కౌరవసైన్యం, పిరికితనంతో 
చెల్లాచెదరై పోసాగింది. కాని కర్టుడి ఎదుట సాగుతున్న సమరం ఉత్సాహజనిత ప్రకోపంతో వేడి ఎక్కగా, కౌరవసేనలు 
పాండవ దళాలపై పడ్డాయి. ఇది గమనించిన కవ్వడి పాములగుంపుపై పడిన గరుడపక్షివలె, కర్టుడున్న రంగానికి 
తృరత్వరగా పోగా, ఇది చూచి భీముడు తన ఎదుట నున్న సైన్యాన్ని తాకి. 


విశేషం: అలంకారం: ఉపమ. 


తే. వాయుసత్త్వుండు వాయుజవ ప్రదీప్త । తను(డు వాయుతనూజు( డుదగ్రనృత్తి 
నేచి, బాహాసముల్లాస మెసకమెస(గ( । గనుపు గొట్టె ०२९००२०८ గౌరవేంద్ర! 156 


ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర!= ధృతరా(ష్ట్రా!; వాయుసత్తుండు= వాయుదేవుడి బలమంత బలం కలిగినవాడు; వాయుజవ= 
వాయువుతో సమానమైన వేగంతో; (ప్రదీప్త= (ప్రకాశమానమైన; తను(డు= దేహం కలవాడు అయిన; వాయు తనూజు(డు= 
వాయుపుత్రుడు భీముడు; ఉద(గ్రవృత్తిన= భయంకరమైన (ప్రవర్తనతో; ఏచి= విజృంభించి; బాహాసముల్లాసము= భుజబలం 
కలిగించిన ఆనందాతిశయము; ఎసకము+ఎసయగన్‌= అతిశయింపగా; వాలమ్ములన్‌= పొడవైన నిశితమైన బాణాలతో; 
కనుపుగొట్టెన్‌= ఖండించెను. 


తాత్సర్యం: భీముడు వాయుపుత్రుడు కాబట్టి తండ్రి గుణాలైన బలం, వేగం గల దేహంతో విజృంభించి 
భుజబలోల్లాసం వెల్లివిరియగ పొడవు, పదునుగల బాణాలతో విరోధులను ఖండించాడు. 


వ. అవ్వీరు నాటోపంబు సూచి, కురుభూపతి ప్రధాన సైనికులకుం జూపి 'యితండు సమసిన నక్కడ సకలంబు 
సమయు, మీ రొక్కుమ్మడిం బొదివి పారివుచ్చుం'డనిన, వారును వారణాది చతురంగంబుల యగ్గలిక 
2०600 నతనిం జుట్టుముట్టి యస్ర్త్రశస్త్రంబులం బొదువుటయు, నతండు, 157 

ప్రతిపదార్థం: ఆ+వీరు= ఆ వీరుడియొక్క; ఆటోపంబు= ఉత్సాహపూర్ల్ణమైన బల(ప్రదర్శనాన్ని; చూచి; కురుభూపతి= 

దుర్యోధనుడు; ప్రధాన సైనికులకున్‌= సైనిక ముఖ్యులకు; చూపి; ఇతండు; సమసినన్‌= తుదముట్టినచో; అక్కడన్‌= పాండవ 
శిబిరంలో; సకలంబు= అంతా; సమయున్‌= ముగిసిపోతుంది; మీరు; ఒక్కుమ్మడిన్‌= ఒక్కపెట్టున; పొదివి= చుట్టుముట్టి; 


368 శ్రీమదాంధ్ర మహాభారతము 
పొరి పుచ్చుండు= చంపండి; అనినన్‌; వారును= ఆ సైనికులు కూడా; వారణ+ఆది= ఏనుగులు మొదలైన; చతురంగ 


బలంబుల= నాలుగు సైనిక విభాగాలలో; అగ్గలిక= పూనిక; మెటయన్‌= (ప్రకాశించగా; అతనిన్‌; చుట్టుముట్టి; అస్త్ర 
శస్త్రంబులతోన్‌; పొదువుటయున్‌= క్రమ్ముకొనగా; అతండు= ఆ భీముడు. 


తాత్సర్యం: ఆ భీముడి బల(పప్రదర్శనను చూచి, దుర్యోధనుడు తన సైనిక ముఖ్యులకు చూపి, “ఈ భీముడు 
చనిపోతే పాండవపక్షంలో అంతా ముగిసిపోతుంది. కాబట్టి మీరందరు అతడిని చుట్టుముట్టి చంపివేయండి' అనగా 
వారు చతురంగబలాలతో, పూనికతో అతడిని చుట్టుముట్టి శస్రాస్తాలతో (క్రమ్మగా భీముడు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


ఆ. _వానినెల్లం ద్రుంచి, వల వ్రచ్చికొని లీల । నిగుడు చోటివోలె వెగడు పడక 
తటిమి, రక్తనదులు వటిపె మస్తక కూర్మ । హస్తభుజగ తతుల నతిశయిల్ల! 158 


ప్రతిపదార్థం: వానిన్‌+ఎల్లన్‌= వాటినన్నింటిని; (త్రుంచి= చంపి; వల= వలను; వ్రచ్చికొని= చీలుకొని; నిగుడు= నీల్లే; 
చోబువోలెన్‌= సొరచేప వలె; వెగడుపడక= తబ్బిబ్బుకాక; తణీమి; రక్తనదులు= నెత్తురు టేరులు; పఖుపెన్‌= (ప్రవహింపజేశాడు; 
మస్తకకూర్మములు= తలలనే తాబేళ్ళు; హస్తభుజగ= చేతులనే పాములు; తతులన్‌= (వీటి) సమూహాలతో; అతిశయిల్లన్‌= 
ఎక్కువ కాగా. 


తాత్సర్యం: క్రూరమైన సొరచేప, వలను ముక్కలుచేసి బయటపడి విహరించే మాదిరి, భీముడు శత్రువులు 
ప్రయోగించిన ఆయుధాల అడ్డంకిని ఛేదించుకొని బయటపడ్డాడు. వెంటనే అతడు శృత్రుసేనలను చంపగా, 
వాటినెత్తురు ఏరులై పారింది. అందులో సైనికుల తలలు తాబేళ్ళవలె, చేతులు పాములవలె తిరుగాడుతూ 


అతిశయిస్తున్నాయి. 


నిశేషం: సారచేప, రంపపు పళ్ళవంటి కూచిపళ్ళు ఇరువైపుల కలిగి పొడవైన ముక్కు కలిగి ఉంటుంది. నీళ్ళను చెలగుతు 
పోతూ కనబడిన జంతువులను కోరతో ముక్కలు చేసి తింటూ (క్రూరవిహారం చేస్తూంటుంది. అందుచేత జాలరులు దీని 
జోలికి పోరు. ఇంగ్రీషులో దీనిని Shark అంటారు. అలంకారం: ఉపమ. రూపకానుప్రాణితము. 


క కురు విభు(డు సూచి శకునిం । బురికొల్పిన, నాత( డుగ్రముగ మార్మొని, పే 
రురమున నారాచంబులు । గురిసిన(, బవనజు(డు సరకుగొన, కారథికున్‌. 159 


ప్రతిపదార్థం: కురువిభుడు= దుర్యోధనుడు; చూచి; శకునిన్‌; పురికొల్పినన్‌= (ప్రేరేపించగా; ఆత(డు= శకుని; ఉ(గ్రముగన్‌= 
భయంకరంగా; మార్కొని= ఎదుర్కొని; సేరురమునన్‌= వెడదరొమ్మున; నారాచంబులు= ఇనుప బాణాలను; కురిసినన్‌= 
వానవలె తెరపిలేకుండా వదలగా; పనవజు(డు= భీముడు; సరకుగొనక= లెక్కచేయక; ఆ రథికున్‌= ఆ రథయోధుడిని - 
2592. 


తాత్సర్యం: దుర్యోధనుడు చూచి శకునిని పురికొల్పగా, అతడు భయంకరంగా ఎదుర్కొన్నాడు. భీముడి రొమ్మున 
బాణాలు కురిపించాడు. అయినా భీముడు లెక్కచేయక శకునిమీద. (తరువాతి పద్యంతో అన్వయం). 


కర్ల్ణపర్వము - తృతీయాశ్వాసము 369 


క బలునారసమున నేసిన, । నలఘు లఘుత 2०69040 నాత(డది యిరు మూడ 

28९७८ దునియలు సేయుడు, నత । డలిగి యతని ధనువు దునిమె నల్లన నగుచున్‌. 160 
ప్రతిపదార్థం: బలు నారసమునన్‌= శక్తిమంతమైన బాణంతో; ఏసినన్‌= కొట్టగా; అలఘు లఘుత= మిక్కిలి లాఘవంతో; 
మెణయన్‌; ఆత(డు= శకుని; అది= దానిని; ఇరుమూ(డు+అమ్ములన్‌= ఆరు బాణాలతో; తునియలు చేయుడున్‌= 
తునుకలు చేయగానే; అత(డు= ఆ భీముడు; అలిగి= కోపగించుకొని; అతని= శకునియొక్క; ధనువున్‌; అల్లనన్‌= మెల్లగా; 
నగుచున్‌= చిరునవ్వు చిందుతూ; తునిమెన్‌= విరుగగొట్టాడు. 


తాత్సర్యం: శక్తిమంతమైన బాణంతో కొట్టగా, శకుని మిక్కిలి లాఘవంతో దానిని ఆరు బాణాలతో ముక్కలు 
చేశాడు. భీముడు కోపించి నవ్వుతూ అతడి విల్లును విరిచాడు. 


ఉ. ఒండొకవిల్లు వుచ్చికొని, యుజ్ఞ్వల షోడశ భల్లముల్‌ సము 

ద్దండత నేసె నీమటి(ది తత్తను వాడ(గ(, జాప కేతువుల్‌ 

ఖండములై పడంగం దురగంబులు నొవ్వ(గ, సూతుమేనం బెన్‌ 

గండలు నెత్తురుల్‌ దొర(గం గౌరవ तत డిచ్చ మెచ్చ(గన్‌. 161 
ప్రతిపదార్థం: ఒండొక విల్లు పుచ్చికొని= ఇంకొక ధనువు చేపట్టి; నీ మజణంది= నీ బావమరిది శకుని; ఉజ్జ్యల= (ప్రకాశమానమైన; 
షోడశ= పదహారు; బాణాలను; తద్‌+తనువు+ఆడ(గన్‌= ఆయన శరీరం కంపించగా; ఉద్దండతన్‌= (ప్రకోపించి; ఏసెన్‌= 
ప్రయోగించాడు (దానితో); చాపకేతువుల్‌= ధనుస్సు టెక్కెము; ఖండములై పడంగన్‌= ముక్కలై పడేటట్టుగా; తురగంబుల్‌= 
గుర్రాలు; నొవ్వ(గన్‌= బాధపడేటట్టుగా; సూతుమేనన్‌= సారథి శరీరంలో; సెన్‌= పెద్ద; కండలు; నెత్తురుల్‌; తొరగన్‌= 
పారేటట్లు: కౌరవ పుంగవుడు= కౌరవ శ్రేష్టుడు; ఇచ్చన్‌= మనస్సులో; మెచ్చన్‌= కొనియాడగా; ఉద్దండతన్‌= బలంతో; 
ఏసెన్‌= (ప్రయోగించాడు. 


తాత్సర్యం: శకుని ఇంకొక విల్లు చేబూని, తళతళలాడే పదహారు బాణాలను భీముడి శరీరం కంపించగా 
ప్రయోగించాడు. ఆ దెబ్బలతో ధనుస్సు, టెక్కెము తునకలై నేలపాలైనవి. గుర్రాలు బాధతో మూల్గినవి. రథసారథి 
శరీరం నుండి నెత్తురు కాలువలు కట్టగా, కండరాలు చితికిపోగా దానిని చూచి దుర్యోధనుడు మనసారా మెచ్చుకొన్నాడు. 


తే. అలిగి జమునాలుకయు౮బోని యతులశక్తి । వాయుపుత్రు( డారధథికుపై వైచె, నతడు 

వెరవుమై బట్టి, దాన నవ్వీరుబాహు । వుచ్చిపో వైవ, మనమొన तणू యార్డె. 162 
ప్రతిపదార్థం: అలిగి= కోపించి; వాయుపుత్రుడు; జమునాలుకయున్‌+సోని= యముని నాలుకవంటి; అతులశక్తిన్‌= సాటిలేని 
శక్తిని; ఆ రథికుపైన్‌= ఆ రథవీరుడిమీద; వైచెన్‌= వేశాడు; అతడు (దానిని); వెరవుమైన్‌= ఉపాయంతో; పట్టి= చేబిక్కించుకొని; 
దానన్‌= దానితోనే; ఆ+వీరునిన్‌= ఆ యోధుని; బాహువు= చేయి; ఉచ్చిపోవైవన్‌= చీల్చుకొని పోయేటట్టు విసరివేయగా; మన 
మొన= మన సేన; ఉబ్బి= సంతోషంతో పొంగిపోయి; ఆర్బెన్‌= కేకలు వేసింది. 


తాత్సర్యం: శకుని చేసిన బాణప్రయోగానికి, భీముడు రేగిన కోపంతో యముడి నాలుకను పోలిన శక్తిని శకునిపై 
ప్రయోగించినాడు. అతడు మెలకువగా దానిని పట్టుకొని, తిరిగి భీముడిపై విసరివేసినాడు. ఆ దెబ్బకు అతనిచేయి 
బాగా గాయపడింది. అది చూచి కౌరవసేన సంతోషంతో కేకలు పెట్టింది. 


370 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలంకారం: ఉపమ. 


శకుని భీమేేనుం దలపడి ००९१५०० తన రథంబు ‰०८८३८ గూలుట (సం. 8-55-65) 


చ.  అనిలజుం డట్లు పెల్లెస(గు నార్చులు ८७ మేటివిల్లు వే 
కొని, కనుదోయి గెంపుగ నకుంఠిత విక్రమ మొప్ప( ద్రుంచె నా 
తని ఘనకార్ముకంబు, నిశితప్రదరంబులు మేన నించె; నిం 
చిన నత( డుర్వి( గూలె( గురుసేనకు బెగ్గల మగ్గలంబుగన్‌. 163 


ప్రతిపదార్థం: అనిలజా(డు= వాయునందనుడు భీముడు; అట్టు= ఆ విధంగా; పెల్లు+ఎసయగు= మిక్కిలి అతిశయించిన; 
ఆర్చులు= ఆ కేకలను; సైపక= ఓర్చుకొనలేక; వే= త్వరగా; మేటివిల్లు= గొప్పు ధనుస్సును; కొని= తీసికొని; కనుదోయి= 
రెండు కన్నులు; కెంపుగన్‌= ఎరుపెక్కగా; అకుంఠిత= మొక్కవోని; విక్రమము+ఒప్పన్‌= శౌర్యం రాణించగా; ఆతని= శకుని 
యొక్క; ఘనకార్ముకంబు= పెద్ద విల్లును; (త్రుంచెన్‌= విరుగగొట్టాడు; నిశిత= వాడి అయిన; (ప్రదరంబులు= బాణాలు; 
మేనన్‌= అతడి శరీరంలో; నించెన్‌= నిండించాడు; నించినన్‌= నాటగా; అత(డు= శకుని; కురుసేనకున్‌= కౌరవ సైన్యానికి; 
బెగ్గలము= భయము; అగ్గలంబుగన్‌= అధికము కాగా; ఉర్సిన్‌ కూలెన్‌= భూమిపై కూలబడిపోయాడు. 


తాత్సర్యం: కౌరవసేన సేసిన అల్లరికి భీముడు ఓర్చుకొనలేక, గొప్ప ధనుస్సును వడివడిగా తీసికొని ఎరుపెక్కిన 
కన్నులతో మొక్కవోని ప్రతాపం అందగించగా, శకుని ధనుస్సును విరగగొట్టి, అతడి దేహాన్ని పదునైన బాణాలతో 
నింపివేశాడు. కౌరవసేనకు భయం అధికంకాగా ఆ దెబ్బలతో శకుని నేలపై కూలిపోయాడు. 


తే. కూలి మూర్ణ మునింగినం గురువిభుండు । దన రథంబుపై 8689 ०००8०8८ దొలయగC 
బోవుటయు( జూచి, తమ తమ పోరు మాని । దొరలు దెరలిన, మూ(కలు మరలి పటచె. 164 


ప్రతిపదార్థం: కూలి= పడిపోయి; మూర్భన్‌ మునింగినన్‌= సృహదప్పి ఉండగా (శకునిని); కురువిభుండు= దుర్యోధనుడు; 
తన రథంబుపైన్‌; ఇడికొని= ఎత్తి పెట్టుకొని; అనికిన్‌= యుద్దరంగానికి; తొల(గన్‌= దూరమై; పోవుటయున్‌= పోయినందున; 
చూచి; తమతమ పోరు= పరస్పర యుద్ధాలను; మాని; దొరలు= సైన్యాధిపతులు; తెరలినన్‌= వైదొలగిపోయినందున; 
మూ(కలు= సైనికుల గుంపులు; మరలి= వెనుదిరిగి; పజుచెన్‌= పరుగెత్తిపోయాయి. 


తాత్సర్యం: భీముడి దెబ్బలకు శకుని ఒళ్ళు తెలియకుండా పడిపోయినందున, దుర్యోధనుడు అతడిని తన 
తేరుమీద పెట్టుకొని యుద్దరంగంనుండి వైదొలగిపోయాడు. అది చూచి సేనాధిపతులు యుద్దాన్ని మాని 
తొలగిపోయారు. దీనితో భటులగుంపులు కూడా వెన్ను జూపి పారిపోయాయి. 


వ. ఇట్లు వెబిచటిచి, యవిసిన కలంబు జనంబులు దీవి సేరిన యట్లు కర్టుం జేరి కాలుదన్ని నిలిచె నని విని, 


ధృతరాష్తుండు సంజయున కి ట్లనియె. 165 


ప్రతిపదార్థం: ఇట్లు; వెణచణిచి= భయపడి; అవిసిన= పగిలిపోయిన; కలంబు= పడవలో ఉన్న; జనంబులు; దీవి= లంకను 
(నీటి నడుమనున్న భూమిని); చేరి అట్టు; కర్లున్‌+చేరి= उदू అండను చేరి; కాలు దన్ని= కాలుమోపి స్థిరంగా; నిలిచెన్‌; 
అనన్‌విని= అని చెప్పుగా విని; ధృతరాష్టుండు; సంజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


కర్లపర్వము - తృ తీయాశ్వాసము 371 


తాత్సర్యం: ఇట్లా భయపడి, పగిలిపోయిన పడవలో ఉన్న జనులు ఒక ద్వీపాన్ని చేరినట్టుగా, కర్గుడి వద్దకు చేరి 
నిల(ద్రొక్కుకొని ఉన్నారు. ఈ సంగతి => ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: అలంకారం: ఉపమ. 


. © C ९७>९४&>०6००८ । C ० Cc 0८५०८ (జాల 
తే 'అట్టియెడ( గృతవర్మ ద్రోణాత్మజుండు( । గృపు(డు నృపతియు( గర్జుండు( గినియ 

రయిరె? కిమ్మీరవైరి కయ్యంబు కడ(క । యిట్టు లుండునె? పదపడి యెట్టు त्य?" 166 
ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో; కృతవర్మ= కృతవర్మ; |ద్రోణ+ఆత్మజుండు= (ద్రోణుడి పుత్రుడైన అశ్యత్థామ; 
కృపుడు= కృపాచార్యుడు; నృపతియున్‌= రాజైన దుర్యోధనుడు; కర్టుండున్‌= రాధేయుడు మొదలయినవారు; కినియన్‌+ 
చాలరయిరె?= కోపపడలేకపోయారా!; కిమ్మీరవైరి= కిమ్మీరుడనే రాక్షసుడిని చంపిన భీముడి; కయ్యంపు= యుద్దంపట్ట; 
కడ(క= పూనిక; ఇట్లులు+ఉండునె?= ఇటా ఉంటుందని ఊహించలేదే?; పదపడి= ఆ తరువాత; ఎట్లులు+అయె(న్‌?= ఏ 

€> ౧ €> $ 

విధంగా సాగింది? 


తాత్సర్యం: ©= సమయంలో కృతవర్మ, అశ్వత్తామ, కృపుడు, దుర్యోధనుడు, కర్గుడు - కోపగించలేదా? భీముడి 
యుద్దోత్సాహం అటా ఉండేదా? ఆ తరువాత యుదం ఎటా జరిగింది?” 
> 2 > (स 


వ. అనిన, సంజయుం డమ్మహీపతి కిట్లనియె: నప్పుడు కరూశ పాంచాల చేది 2२०९०९८ దటుముటయుం 
గని, కర్ణుండు గడంగిన మనమూ(కలుం బురికొని పవనతనయుతోడం బోరె. నప్పాండవసేనా 
సముదయంబు రభసంబున నా రాధేయుం బొదివిన. 167 


ప్రతిపదార్థం: అనినన్‌; సంజయుండు; ఆ+మహీపతికిన్‌= ఆ రాజుతో; ఇట్లు+అనియెన్‌; అప్పుడు; కరూశ పాంచాల చేది= 
ఈ దేశాల; సైన్యంబులన్‌= సైన్యాలను తణుముటయున్‌= పారద్రోలగా; కని= చూచి; కర్గ్టుండు; కడంగినన్‌= పూనగా; మన 
మూ(కలున్‌= మన సైన్యాలు కూడ; పురికొని= ఉత్సాహంతో చెలరేగి, పవన తనయుతోడన్‌= భీముడితో; పోరెన్‌= పోరాడాయి; 
ఆ+పాండవ, సేనా; సముదయంబు= ఆ పాండవ సైనికసమూహం; రభసంబునన్‌= కోపాతిశయంతో; ఆ రాధేయునిన్‌; 
పొదివినన్‌= చుట్టుముట్టగా. 


తాత్సర్యం: అని అనగా సంజయుడు (अ. ఇట్లా చెప్పాడు. అప్పుడు కరూశ, పాంచాల, చేది సైన్యాలను 
తరిమివేయటం చూచి కర్ణుడు పూనుకొనగా, మన సైన్యాలు కూడా అతడికి తోడ్సడి, భీముడితో యుద్దంచేశాయి. 
పాండవ సైన్యసమూహాలు ఉద్రేకంతో కర్ణుడిని చుట్టుముట్టగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర అతడు వివిధోగ్ర విశిఖ । ప్రతతులు నిగిడించి ఘోరభంగి నుదారో 
ద్దతి సూపిన(, జేడ్చడి త । చ్చతురంగంబులును तरतत జగతీనాథా! 168 
ప్రతిపదార్థం: జగతీనాథధా!= రాజా!; అత(డు= अदूर; వివిధ+ఉ(గ్ర= అనేక విధాలైన తీవ్రమైన; విశిఖ ప్రతతులు= బాణ 


సమూహాలు; నిగిడించి= ప్రయోగించి; ఘోరభంగిన్‌= భయంకర రూపంతో; ఉదార= విరివి అయిన; జఉద్దతిన్‌= విజృంభణాన్ని; 
చూపినన్‌= (ప్రదర్శించగా; చేడ్సడి= బాధపడి; తద్‌= ఆ; చతురంగ బలంబులును; కలగౌన్‌= కలత నొందాయి. 


372 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కర్లుడు నానావిధాలైన నిశిత బాణ పరంపరను (ప్రయోగించి, తీవ్రంగా తన 
బలోన్నతిని, తన పరా(క్రమాతిశయాన్ని (ప్రదర్శించగా, పాండవ సైనా లు బాధతో కలతచెందాయి. 


చ. కనుగొని, భీమసేనుడు శిఖండియు సైన్యవిభుండు ద్రౌపదీ 

తనయులు గేశవానుజు(డు దా(కిన, నందటి కన్నిరూపులై 

తనువులు సించుచున్‌ హయవితానము నొంచుచు( గేతుదండ ఖం 

డన మొనరించుచుం బెనగె డయ్యక క్రుయ్య కతండు గండునన్‌. 169 
ప్రతిపదార్థం: కనుగొని= చూచి; భీమసేనుడు; శిఖండియున్‌; సైన్యవిభుండున్‌= ధృష్టద్యుమ్నుడు; [ద్రౌపదీ తనయులున్‌= 
ఉపపాండవులు అయిదుగురు; కేశవ+అనుజు(డున్‌= కేశియను రాక్షసుని చంపిన కృష్ణుని తమ్ముడు- సాత్యకియు; 
తాశినన్‌= పైబడగా; అతండు= ఆ కర్గుడు; ७०८९०७०5; అన్ని రూపులు+ఐ= అన్ని రూపాలలో; తనువులు చించుచున్‌= 
శరీరాలను చీల్ఫివేస్తూ; హయవితానమున్‌= గుర్రాల సమూహాన్ని; నొంచుచున్‌= బాధపెట్టుతూ; కేతుదండ= పతాకాలు కట్టిన 
ధ్వజాలను; ఖండన మొనరించుచున్‌= నరికి ముక్కలు చేస్తూ; డయ్యక= అలయక; (క్రుయ్యక= వెనుదీయక; గండునన్‌= 
పౌరుషంతో; 295 तइ = పోరాడాడు. 


తాత్సర్యం: కర్గుడి వీరవిహారాన్ని చూచి భీముడు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, ఉపపాండవులు, సాత్యకి అతడిపై 
బడ్డారు. దీనితో కర్గుడు రెచ్చిపోయి ఉగ్రుడై ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకృతిగా అగుపిస్తూ భటుల శరీరాలను 
చీల్చివేస్తూ; గుర్రాలను అణచివేస్తూ, కేతనాలను తునుకలు చేస్తూ అలయక, సొలయక వెనుకడుగు వేయక 
పౌరుషంతో పోరాడాడు. 
క నకుల సహదేవులును వా । రికి దోడ్చడి నిశితశర పరీతుని( జేయం, 

బ్రకటిత బలశౌర్యు(డు సూ । త కులోద్వహు( డేచి, వారి దల(కం జేసిన్‌. 170 
ప్రతిపదార్థం: నకుల సహదేవులును; వారికిన్‌= ఆ భీమశిఖండి ధృష్టద్యుమ్న ఉపపాండవ సాత్యకులకు; తోడ్సడి= సహాయం 
చేస్తూ; నిశిత శర= వాడి అయిన అమ్ములతో; పరీతునిన్‌= చుట్టుముట్టినవాడినిగా; చేయన్‌; (ప్రకటిత= వెల్లడించిన; 


బలశౌర్యు(డు= శక్తి సాహసాలు కలిగినవాడు; సూతకుల= సారథుల కులంలో; ఉద్వహు(డు= శ్రేష్టుడు (రాధేయుడు); ఏచి= 
విజృంభించి; వారిన్‌; తల(కన్‌= భయపడి వెనుదీసేటట్టు; చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: నకుల సహదేవులు వారితో చేరి, వాడి అయిన బాణాలతో కర్షుడిని ముంచివేశారు. పేరుకెక్కిన 
బలపరా(క్రమాలు కలవాడు సూతకుల పుత్రుడు అయిన రాధేయుడు వీరవిహారం చేసి వారిని భయపడి పరుగెత్తేటట్లు 
చేశాడు. 
క  పెక్కండ్రతోడ( గర్జుం । డొక్క(డ పోరాడి, యెక్కు డుక్కున వారిం 

జికువడం జేయుట గడు । నక్కజ మై ०५०००८८ గౌరవాధిప! చూడన్‌. 171 


ప్రతిపదార్థం: కౌరవాధిప!= ధృతరా|ష్టా!; పెక్కం[డ్ర తోడన్‌= అనేకులతో; కర్టుడు; ఒక్క(డు+అ= ఒక్కడే; పోరాడి; ఎక్కుడు= 
అతిశయించే; ఉక్కునన్‌= బలంతో; వారిన్‌ చిక్కుపడన్‌+చేయుట= వారిని చిక్కులలో పెట్టటం; చూడన్‌= చూడగా; కడున్‌= 
మిక్కిలి; అక్కజము+ఐ ఉండెన్‌= ఆశ్చర్యకరంగా ఉండింది. 


కర్ల్ణపర్వము - తృతీయాశ్వాసము 373 


తాత్సర్యం: పెక్కుమందితో కర్గుడు ఒక్కడే పోరాడి వారందరిని చిక్కులలో పెట్టటం చూస్తే ఆశ్చర్యకరంగా 
తోచింది. 


వ. ఇవ్విధంబున న ద్దెస( జేయంగల మేటిమగల వెగ డందించినం, బోక పొదువు పాంచాల చేది 
మాత్వాదివర్గంబులపై నతం డనర్గళ ప్రసారంబులగు శరాసారంబులు నిగిడించినం, గరి రథ ఘోటక 
భటావయనవ ఖండంబులును వివిధానస్ర్ర శస్త్రశకలంబులును జామర र కేతు భూషణ భాగంబులును భూ 
భాగంబునం దొర(గం బెరి(గి, నెత్తురు టేబులు వాటి; 2०05000 छरणं యోధవరులు 25८०290 బోరి 
పోరి యంత కంతకు నివ్వటిల్లు నాకర్ణు క్రొవ్వున నివ్వెటి పడిన, నవ్వీరుండు గోవులం దోలు కోల్పులికైవడి( 
గౌంతేయ బలంబులం బటిప(, బాంచాలురు వెండియు దండితనంబున నతనిం దలపడిన; నాతండు 
పంచవింశతి రథికులం దునిమి వైవస్వతు చందంబునం బేర్షినం, దూర్య రవంబులు సెలంగం దత్పుత్రులును 
దుర్యోధన కృప దుశ్శాసనులు నశ్వత్థామ శకుని కృతవర్మలుం బైకొని, యా ధర్మనందను సైన్యంబు 
సమయింప; నది విచ్చిన, నెలుం గిచ్చి పోనీక నిలిపి, భీమ నకుల సహదేవ ధృష్టద్యుమ్న శిఖండి ద్రౌపదేయులు 
గడంగి కౌరవ సైనికులం గనుపుగొట్టం దొడంగినం, బోరు ఘోరంబయ్యె; నిత్తెఐింగున రెండు దెటింగుల 
మూకలు దెగటాటుచుండ, గాండీవి దమ మోహరంబున కుత్సాహం బెసంగ నొక్కవలన మనమొనల 
నెత్తుటం జొత్తిల్లం జేయుచుం గదిసి, దలయెత్తి చూచి శౌరి నుద్దేశించి. 172 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌; ఆ+దెసన్‌= ఆ పక్షంలో; చేయన్‌+కల= సమర్ధులైన; మేటి మగల= అధికులైన వారి; వెగడు= 
భయం; అందించినన్‌= కలిగించినా; పోక= తృస్తిపడక; పొదువు= పైకొనే; పాంచాల-చేది-మత్స్య; ఆది= మొదలైన; వర్గంబులపైన్‌= 
విభాగాలపై; అతండు= ఆ इत; అనర్గళ= అడ్డులేని; (ప్రసారంబులు+అగు= వ్యాపకములుగల; శర= బాణాలనే; ఆసారంబులు= 
జడివానలను; నిగిడించినన్‌= పెంపొంద చేయగా; కరి; రథ; ఘోటక= గుర్రాల; భట; అవయవ= (వీటి) శరీరభాగాలు; 
ఖండంబులును= తునుకలును; ఏవిధ+అస్ర్ర శస్త్ర; శకలంబులును= ముక్కలును; చామర= ఏంజామర; ఛ(త్ర= గొడుగులు; 
కేతు= పతాకాల; భూషణ= నగల; భాగంబులును= విరిగిన తునుకలున్నూ; భూభాగంబునన్‌; తొర(గన్‌= రాలిపడగా; 
పెరి(గ= అతిశయిల్లి; నెత్తురుటేరులు; పారున్‌= పారగా; మణియున్‌; పాండవ; యోధవరులు= యుద్దంచేసే ప్రముఖ వీరులు; 
వరుసన్‌= ఒకరి తర్వాత ఒకరు; పోరి పోరి; అంతకంతకున్‌= (క్రమంగా; నివ్వటిల్లు= అతిశయించే; ఆ కరు (క్రొవ్వునన్‌= 
మదమునకు; నివ్వెఅపడిన= చేష్టలు దక్కిన; ఆ+వీరుండు= ఆ శూరుడు కర్గుడు; గోవులన్‌ తోలు= ఆవులను తరిమే; 
కోల్సులికైవడిన్‌= పెద్దపులివలె; కౌంతేయ బలంబులన్‌; పుిపన్‌= పరుగెత్తిపోయేటట్లు చేయగా; పాంచాలురు; వెండియున్‌= 
మరల; దండితనంబునన్‌= శౌర్యంతో; అతనిన్‌= ఆ కర్గుడిని; తలపడినన్‌= ఎదుర్కొనగా; అతండు; పంచవింశతి= 
ఇరవైఐదుమంది; రథికులన్‌= రథవీరులను; తునిమి= ఖండించి; వైవస్వతు= యముని; చందంబునన్‌= విధంగా; పేర్చినన్‌= 
అతిశయంచగా; తూర్య, రవంబుల్‌= వాద్యముల ఘోష; చెలంగన్‌= అతిశయించగా; తద్‌+పుత్రులును= ఆయన కుమారులును; 
దుర్యోధన-కృప-దుశ్ళాసనులు - అశ్యృత్తామ శకుని - కృతవర్శ్మలున్‌; పైకొని= పైబడి; ఆ ధర్మనందను సైన్యంబు; 
సమయింపన్‌= చంపగా; అది= ఆ సైన్యం; విచ్చినన్‌= చెల్లాచెదరై పరుగెత్తగా; ఎలుంగు+ఇచ్చి= కేకవేసి; పోనీక నిలిపి; భీమ- 
నకుల- సహదేవ - ధృష్టద్యుమ్న - శిఖండి - (ద్రౌపదేయులు= భీముడు, నకులుడు, సహదేవుడు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి 
ద్రౌపదిపుత్రులు; కడంగి= పూని; కౌరవసైనికులన్‌; కనుపుగొట్టన్‌= ఖండించుటకు; తొడంగినన్‌= పూనుకొనగా; పోరు= 
జగడం; ఘోరంబు+అయ్యెన్‌= భయంకరమయింది; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; రెండు తెణింగుల= ఉభయపక్షాల; 
మూ(కలు= గుంపులు; తెగటాణుచుండన్‌= సంహరించబడుతుండగా; గాండీవి; తమ; మోహరంబునకున్‌= సేనావ్యూహానికి; 


374 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉత్సాహంబు; ఎసంగన్‌= పొంగగా; ఒక్క వలనన్‌= ఒక (ప్రక్కన; మన మొనలన్‌; నెత్తుట; జొత్తిల్లన్‌+చేయుచున్‌= మునుగజేస్తూ; 
కదిసి= మార్కొని; తలయెత్తి చూచి; శౌరిన్‌ ఉద్దేశించి= కృష్ణుడితో (ఇట్లా అన్నాడు). 


తాత్సర్యం: ఈ విధంగా ఆ పక్షంలోని మేటి వీరులను కలతపొట్టి, అంతటితో తృప్తిపడక తనను చుట్టుముట్టిన 
పాంచాల, చేది, మత్సాది రాజవర్గాలపై ఎడతెరిపిలేని బాణవర్గాలు కురిపింపగా రథ గజాశ్య కాల్చలాల మేని 
ముక్కలు వివిధ్నాస్తాల, రథాంగాల ముక్కలు నేలపై కుప్పలుగా పడ్డాయి. నెత్తురుటేరులు పారాయి. ఆ పాండవవీరులు- 
వరుసగా పోరిపోరి అంతకంతకు అతిశయించే కర్ణుడి పౌరుషానికి అందరూ నివ్వెరపోయారు. అతడు బెబ్బులి 
గోవులమందలను తోలినట్లు పాండవసైన్యాలను పరుగౌత్తేటట్లు చేశాడు. పాంచాలురు ఇంకా పౌరుషంతో ఎదుర్కోగా 
కర్షుడు ఇరవైఅయిదుమంది రథవీరులను చంపి యముడివలె విజృంభించాడు. వాద్యాలు యోగగా, దుర్యోధన 
కృప దుళ్ళాసనాశృత్తామ శకుని కృతవర్మాదులు అందరూ కూడి పాండవ సైన్యాన్ని చంపగా, అది కకావికలైపోతుండగా, 
భీమ నకుల సహదేవ ధృష్టద్యుమ్ను శిఖండి ద్రౌపదేయులందరు కలిసి గొంతెత్తి దానిని పోనీక నిలిపి కౌరవ 
సైనికులను చంపసాగారు. అంతట పోరు ఘోరంగా సాగింది. ఈ విధంగా రెండు వైపుల సైన్యాలు చనిపోతూ 
ఉండగా అర్జునుడు తన యుద్దవ్యూహంలో ఉత్సాహం అతిశయించగా ఒక్కచోట మొదలుపెట్టి మన కౌరవ సైన్యాన్ని 
రక్తంలో ముంచివేస్తూ సమీపించి, తలయెత్తి చూచి కృష్ణుడితో (ఇట్లా అన్నాడు). 


విశేషం: అలంకారం: ఉపమ. 


సీ. “కర్ణునికేతువు గ్రాలెడు( జూచితే । భీమాదులైన యుద్దామ एकं 
జనులు పెక్కండ్రతో నని సేయుచున్నవా( । డితని ప్రాపున గురుసుతు(డు तु ८ठ०८ 
గృతవర్మయును గురుపతి సురక్షితు( జేసి । కొని, 8९७८ బాంచాలకోటి బడలు 
వణిచెద రురవడి( దటిమి; యా రాధేయు । గీటడ(గింతము, ఘోటకముల( 


తే. బటురయమునం బోని' మృని పలుకుటయును | శౌరి యట్టులు సేయంగ శల్యు( డమ్మ 
హోగ్ర రథవేగమును, నరునుజ్జ్వలంపు । టేపు గని, సూతపుత్రుతో నిట్టు లనియె: 173 


ప్రతిపదార్థం: చూచితే?= అదిగో చూచినావా?; కర్గుని; కేతువు= టెక్కెము; (క్రాలెడున్‌= రెపరెపలాడుతూ మెరుస్తూ ఉంది; 
భీమాదులు+ఐన= భీముడు మొదలైన; ఉద్దామ= భయంకరులైన; రథికజనులు= రథ సైనికులు; పెక్కం|డ్రతోన్‌= చాలామందితో; 
అని చేయుచున్నవా(డు= యుద్దం చేస్తున్నాడు; ఇతని ప్రాపునన్‌= ఇతడి (डू) అండతో; గురుసుతు(డు= అశ్వత్తామ; 
కృపు(డున్‌; కృతవర్మయున్‌; కురుపతిన్‌; సురక్షితున్‌ చేసికొని= కాపాడుకొని; వీ(కన్‌= పట్టుదలతో; పాంచాల; కోటిన్‌= 
సమూహాన్ని; ఉరవడిన్‌= విజృంభణంతో; తణీమి; బడలు పటీచెదరు= బాధతో డస్ప్సిపోయేటట్లు చేస్తున్నారు; (కావున) ఆ 
రాధేయున్‌= ఆ కర్గుడిని; గీటు+అడయగింతము= చంపివేద్దాము; ఘోటకములన్‌= గుర్రాలను; పటురయమునన్‌= మహావేగంగా; 
పోనిమ్ము= తోలుము; అని పలుకుటయున్‌= అని చెప్పగా; శౌరి= కృష్ణుడు; అట్టులు+చేయంగన్‌; శల్యు(డు= కర్గ్ఫుడి సారథి 
అయిన శల్యుడు; ఆ+మహా+ఉ(గ్ర= ఆ తీవ్రమైన; రథవేగమును; నరు= అర్షునుడి; ఉజ్జ్వలంపు; ఏపున్‌= మిరుమిట్టు గొలిపే 
ఉద్దతిని; కని= చూచి; సూతపు(త్రునితోన్‌; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అదిగో - కర్గుడి టెక్కెం ఎలా మిరుమిట్లు గొలుపుతూ మెరుస్తున్నదో చూడు! భీముడు మొదలైన 
ఉద్దండ రథయోథులు పెక్కం[డ్రతో యుద్దం చేస్తున్నాడు. కర్లుడి అండ చూచుకొని అశృత్తామాదులు దుర్యోధనుడికి 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 375 


రక్షణ కల్పిస్తూ పాంచాల సైనికసమూహాలను అలసిపోయేటట్లు చేస్తున్నారు. వేగంగా వెంటాడి ఆ కర్గుని 

హతమారుద్దాము. గుర్రాలను వేగంగా తోలుము” అని చెప్పగా కృష్ణుడు అట్లాగే చేశాడు. కర్గుడి తేరు తోలుతున్న 
> (ac) య (ac) 

శల్యుడు అర్జునుడి రథవేగ తీవ్రతను, అతని దేదీప్యమానమైన విజృంభణమును చూచి, కర్గుడితో ఇట్లా అన్నాడు. 


క “కేతన కపి భయదంబై । తో(తేర(గం छठ చతుర సారథ్య 
ద్యోతితవల్గన చారు । శ్వేతహరులు మెటియ వచ్చు వీరుని గంటే!' 174 


ప్రతిపదార్థం: కేతనకపి= పతాకంలో ఉన్న హనుమంతుడు; భయదంబు+ఐ= భయాన్ని పుట్టిస్తూ; తో(తేరణగన్‌= రాగా; 

PM << ४ = చా धि సా PE, సా డా! ड దో ¢ ప్ర కా ¢ ण दः 
చక్రధర= కృష్ణుడి; చతుర= చాకచక్యమైన; సారథ్య= సారథ్యం చేత; ద్యోతిత= (ప్రకాశించిన; వల్లన= అశ్వగతుల వలన; 
చారు= అందగిస్తున్న; శ్యేతహరులు= తెల్లగుర్రాలు; మెజయన్‌= దీపించగా; వచ్చు; వీరునిన్‌= అర్షునుడిని; కంటే?= 


చూచావా? 


తాత్సర్యం: 'కపిధ్వజం భయంకలిగిస్తూ కనిపించగా, కృష్ణుడి నిపుణమైన రథసారథ్యంవలన చిత్రవిచిత్రంగా 
దూకుతున్న ఆ తెల్లని రథాశ్యాలూ వెలుగొందగా వస్తున్న అర్జునుడినీ చూచావా?” 


వ. అని మటియును; 175 
తాత్సర్యం: అని ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, “నవ్వెడు తలలను, గ్రొవ్వారు చేతుల । బిరుదులు వెట్టిన చరణములను, 
వాతులు దెటిచిన వాజి మస్తకముల, । గిరిశ్శంగముల( బోని కరిశిరముల, 
నవయవ భేదంబు లడగెడునట్లుగ దుము । రైన బహుగాత్ర సముదయముల 
భయదంబు లై మహి( బడు విమానములట్ల । యటివటి లైనట్టి యరదములను 


తే. = ९८ గప్పుచుః దన బాణ జాల మదర, । నెవ్వ రడ్డము సొచ్చిన నించుకయును 
దవుల(బడక, సముద్దతి( దివిరి మనలC । దేలి చూచుచు( బార్జు( డీ దిక్కు గవిసె. 176 


ప్రతిపదార్థం: నవ్వెడు తలలను= నవ్వుతున్న తలలను; (క్రొవ్య్వారు= బలసిన; చేతులను; బిరుదులు పెట్టిన= విజయ 
చిహ్నాలుగా పెట్టబడిన కాలి కంకణాలు మొదలైన వాటితో ఉన్న; చరణములను= కాళ్ళను; వాతులు= నోళ్ళు; 26७53; వాబి= 
గుర్రాల; మస్తకములన్‌= తలలను; గిరిశృంగములన్‌= కొండకొమ్ములను; పోని= పోలిన; కరిశిరములను= ఏనుగు తలలను; 
అవయవ భేదంబు= అంగముల భేదం; అడగాౌడునట్టుగన్‌= తెలియకుండా పోయేటట్లుగా; తుమురు+ఐన= చిదురైన; 
బహుగాత్ర= అనేక శరీరాల; సముదయములన్‌= సమూహాలను; భయదంబులు+ఐ= భీతి కొలుపునవై; మహిన్‌పడు= 
భూమిపై పడుతున్న; విమానములు+అట్ట= ఆకాశంలో ఎగిరే విమానాలవలె (ఇది కవి ఊహాశక్తికి తార్కాణం); అణివబిలు+ 
ఐనట్టి= ముక్కలు ముక్కలు ముక్కలైనట్టి; అరదములన్‌= తేరులను; నేలన్‌ కప్పుచున్‌= భూమిమీద అంతా పరచిపెట్టుతూ; 
తన బాణజాలము+అడరన్‌= తన బాణసమూహం విజృంభిస్తూ ఉండగా; ఎవరు; అడ్డము; చొచ్చినన్‌= దూరినా; ఇంచుకయును= 
కొంచెమైనా; తవుల(బడక= నిరోధించబడక; సముద్దతిన్‌= దుడుకుతనంతో; తివిరి= (ప్రయత్నించి, పూని; మనలన్‌; తేణి 
చూచుచున్‌= బాగా పరికిస్తూ; పార్టుడు= అర్జునుడు; ఈ దిక్కు; కవిసెన్‌= అలముకొన్నాడు. 


376 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: (ముక్కలైపోయి, రణరంగాన్నంతా పరుచుకొనిపోయి, భయానికి అందాన్ని చేకూరుస్తున్న దృశ్యాన్నంతా 
బాగా పరిశీలించి శల్యుడు వర్లిస్తున్నాడు.) 'నవ్వుతుండగా నరికివేయబడిన ఆ తలల్లో నవ్వు ఇంకా మాసిపోలేదు. 
కండలు తిరిగిన చేతులు తునుకలై ఉన్నవి. జయచిహ్నాలైన వీరుల ఉంగరాలతో ఉన్న కాళ్ళు, నోరులు తెరచికొని 
ఉన్న గుర్రాల తలలు, కొండకొమ్ముల పోలిన ఏనుగుల శిరస్సులు, తల, తోక తెలియని విధంగా నరుకబడి ఉన్న 
శరీర సముదాయాలు, భయంకరములై నేల గూలు విమానాలవలే ముక్కలు ముక్కలైన తేరులు రణభూమినంతా 
కప్పివేసి ఉన్నవి. తన శరపరంపర అతిశయిల్లుతుండగా, ఎవరు అడ్డం వచ్చినా లెక్కచేయక ఎదుర్కొంటూ చెలరేగి 
పార్టుడు చుట్టుపట్ల పరికించి చూస్తూ, మన దిక్కుకు తరలివచ్చాడు. 


విశేషం: అలంకారం: ఉపమ. (కాలి బొటనట్రేలికి పెట్టిన ఉంగరాన్ని మద్దియ అంటారు. పూర్వం విజయి అయిన రాజు ఓడిన 
రాజులపేర్టు చెక్కిన మద్దియ ఉంగరాన్ని ధరించి అని, అర్థం. తమిళ మహాకవి- కంబరు దశరథుడికి ఈ మద్దియలను 
తొడిగి వర్లిస్తాడు. తిక్కన కాకతివీరుల కాళ్ళలో వీటిని చూచినాడు కాబోలు) 
క తోడై డాపట 28९29९०८ । గూడి తటుమువారు లేరు; కోపంబున నీ 

తోడి బవరమున కడరెడు( । గ్రీడి; మనతలంపు గూడె, గెలుపుము గడ(కన్‌. 177 
ప్రతిపదార్థం: (అట్టు రేగిన అర్జునుడికి) తోడై= తోడుగా; డాపటన్‌= ఎడమ॥ప్రక్క; వలపటన్‌= కుడిప్రక్క; కూడి= చేరి, 
తణుమువారు లేరు; కోపంబునన్‌; నీతోడి= నీతో; బవరమునకున్‌= యుద్దానికి; (క్రీడి= అర్జునుడు; అడరెడున్‌= విజృంభించాడు; 
మన తలంపు= మన యోచన; కూడెన్‌= ఫలించింది; కడ(కన్‌= ప్రయత్నంతో; గెలువుము; 


తాత్సర్యం: 'అర్జునుడి కుడి ఎడమల కూడి పోరాడేవారు లేరు. కోపంతో తా నొక్కడే నీతో యుద్దానికి విజృంభించి 
వస్తున్నాడు. మన ఆలోచన కలిసి వచ్చింది. పూనికతో జయించుము. 
७. పాయ వడియె సేన; బరవస మలరంగ । మార్మొనంగ మేటిమగ( డొకండు( 

గలుగ నోప(, ठं దలకొన మనమ యి ६४०५००८ దలపడంగ వలయు గర్భ! 178 
ప్రతిపదార్థం: కర్ల!; సేన; పాయ పడియెన్‌= చీలింది; బరవసము= ధైర్యము; అలరంగన్‌= ఒప్పారగా; మార్కొనంగన్‌= 
ఎదుర్కొనటానికి; మేటిమగండు= సమర్ధుడైన వీరుడు; ఒకండు= ఒక్కడూ; కలుగన్‌ ఓప(డు= సిద్దమవటానికి చాలడు; 


మనము+అ= మనమే; ఈ+బలియున్‌= ఈ బలశాలిని; ఏపు= పెంపు; తలకొనన్‌= కూడివచ్చేటట్లు; తలపడంగన్‌ వలయున్‌= 
ఎదుర్కొనాలి. 


తాత్సర్యం: కర్ణా! సైన్యం పాయలుగా చీలిపోయింది. ఉత్సాహంతో శత్రువు నెదుర్కొనే సామర్థ్యం కలిగిన ప్రతాపశాలి 

ఒక్కడూ కనపడటంలేదు. కాబట్టి మనమే శక్తిని పెంచుకొని, ఈ బలవంతుడితో తలపడవలసి ఉన్నది. 

వ. అనిన విని, కర్ణుండు గవ్వడి బాహాబలంబును శౌర్య సారంబును దపః ప్రభావంబును ముక్కంటితోడ నెక్కటి 
పోరుటయును బాశుపతాది దివ్యాస్రంబులు వడయుటయును, బురందర ప్రముఖ బృందారకులకు 
నజయ్యులగు కాలకేయుల నిర్ణించుటయు విరాటు పసుల మరల్లుటయు లోనుగా( గల విశేషంబు 
లుగ్గడించి, కృష్ణుమాహాత్యంబు వొగడి: “యిట్టివారల నే నొక్కరుండన మార్మొని మదం బడంగించెద 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 377 


మద్రనాయక! మన తేరు వారి యరదంబునకు సమ్ముఖంబుగా( జనని'మ్మనిన, నతం డట్ల చేయ 
గనుంగొని, కురుపతి పురికొలుప( గృపకృతవర్మ గురుపుత్ర గాంధార విభులును గొందటు కుమారులును 
విక్రమాటోపంబు దీపింప నయ్యంగరాజుం గడచి యడరి యాఫల్లునుం బొదివిన, నమ్మహాభుజుండు హరిణ 
కులంబు గనిన సింగంబు విధమున విజృంభించి, యా రథికులపై( గలయ వివిధ విశిఖంబులు నిగిడించి, 
ధనువులు దునిమియు, ఘోటకంబులC గూల్లియు సారథుల సమయించియు' దత్ఫేనా చతురంగంబుల 
బడలువటిచియు ट మగలం ठठ యొత్తరించి, కెలనన దురంబు సేయు నమ్మరుత్తనయుం జేరం 
జని, బహువిరోధిజన పయోధిమగ్నుం డగుచున్న యతని నుద్దరించి, సంప్రీతుం డగు నతనికి నగ్రజుకుశలం 
266060० సంతోష సాగరంబునం रट, 8 విక డప్పి యార్డికొ'మని పలికి, రాధేయ రభసోత్సాహ 
సహితం బగు నీ బలంబుమీ(దం గవిసిన. 179 


ప్రతిపదార్థం: అనిన విని; కర్గుండు; కవ్వడి= సవ్యసాచియొక్క; బాహాబలంబును= భుజబలాన్ని; శౌర్య సారంబును= 
ప్రతాపపు నిగ్గును; తపః ప్రభావంబును= తపస్సు కలిగించిన శక్తిని; ముక్కంటితోడన్‌= శివుడితో; ఎక్కటిపోరును= ఒంటరిగా 
చేసిన పందెపు జగడాన్నీ; పాశుపత+ఆది= పాశుపతము మొదలైన; దివ్య= దైవ (ప్రభావం కలిగిన; అస్త్రాలను; పడయుటయును= 
పొందటాన్ని; పురందర ఇంద్రుడు; ప్రముఖ= మొదలైన; బృందారకులకున్‌= దేవతలకు; అజయ్యులు+అగు= జయింపవీలుకాని; 
కాలకేయుల; నిర్దించుటయున్‌= ఓడించటాన్ని; విరాటు; పసులన్‌= పశువులను; మరల్బుటయున్‌= వెనుకకు మరలించటాన్ని; 
లోనుగాన్‌ కల= మొదలైన; విశేషంబులు= అతిశయాలను; ఉగ్గడించి= పొగడి; కృష్ణుమాహాత్మ్యంబు; పొగడి= ప్రశంసించి; 
ఇట్టివారల; నేను+ఒక్కరుండను+అ= నేను ఒక్కడినే; మార్కొని= ఎదిరించి; మదంబు+అడణగించెదన్‌= పొగరు అణగగొట్టుతాను; 
మ।ద్రనాయక!= శల్యా!; మనతేరు; వారి; అరదంబునకున్‌= తేరునకు; సమ్ముఖంబుగాన్‌= ఎదురుగా; చననిమ్ము= పోనిమ్ము; 
అనినన్‌; అతండు; అట్లు+చేయన్‌= ఆ ప్రకారమే చేయగా; కనుంగొని; కురుపతి= దుర్యోధనుడు; పురికొలుపన్‌= (ప్రేరేపింపగా; 
కృప-కృతవర్మ-గురుపుత్ర-గాంధార విభులును; కొందణు కుమారులును; విక్రమ+ఆటోపంబు= శౌర్యవిలసనం; దీపింపన్‌; 
ఆ+అంగరాజున్‌= ఆ కర్గుడిని; కడచి= దాటి; అడరి= విజృంభించి; ఆ ఫల్లునున్‌= అర్జునుడిని; పొదివినన్‌= చుట్టుముట్టగా; 
ఆ+మహాభుజుండు= ఆ బాహుబలదర్సితుడు; హరిణకులంబున్‌= జింక జాతిని; కనిన= చూచిన; సింగంబు విధమునన్‌= 
సింహంవలె; విజృంభించి; ఆ రథికులపైన్‌= ఆ యోధులపై; కలయన్‌= అంతటా; వివిధ= నానావిధాలైన; విశిఖంబుల= 
బాణాలను; నిగిడించి= (ప్రయోగించి; ధనువులు తునిమియున్‌= ధనుస్సులను విరుగగొట్టి; ఘోటకంబులన్‌= గుర్రాలను; 
కూల్చియున్‌= పడగొట్టియు; సారథులన్‌; సమయించియున్‌= చంపియు; తద్‌=ఆ; సేనా= సేనలోని; చతురంగబలంబులన్‌; 
బడలు పణిచియున్‌= అలయింపచేసియు; ఆ+బలుమగలన్‌= బలవంతులైన ఆ మొనగాం(డ్రను; తెరల్చి= తొలగించి; 
ఒత్తరించి= ఆ(క్రమించి; కెలనన= సమీపాన; దురంబు చేయు= యుద్దం చేస్తున్న; ఆ+మరుత్‌+తనయున్‌= ఆ భీముడిని; 
చేరన్‌+చనిసమీపించి; బహువిరోధిజన= పెక్కుమంది విరోధిజనమనే; పయోధిముగ్నుండు+అగుచున్న= సము॥ద్రంలో 
మునిగిపోతున్న; అతనిని= భీముడిని; ఉద్దరించి= పైకి తేల్చి; సంపీతుండు+అగు= మిక్కిలి సంతోషించినవాడగు; అతనికిన్‌; 
అ(గ్రజు= అన్న; కుశలంబు+ ఎణింగించి= క్షేమం తెలిపి; సంతోషసాగరంబునన్‌= సంతోషము అనే సముద్రములో; తేల్చి= 
తేల చేసి; నీవు; ఇ(క; డప్పి= బడలిక; ఆర్బికొమ్ము+-అని= తీర్చుకొమ్మని; పలికి; రాధేయ; రభస+ఉత్సాహ= సంతోషాతిశయంతో; 
సహితంబు+అగు= కలిసికొని ఉన్న; నీ బలంబుమీ(దన్‌= నీ సేనపై; కవిసినన్‌= పైబడగా; 


తాత్సర్యం: అనగా విని, కర్గుడు పార్షుడి బాహుబలాన్నీ, పరా(క్రమాన్నీ, తపఃప్రభావాన్నీ, శివుడితో చేసిన 
ఒంటరిపోరునూ, పాశుపతాలవంటి దివ్యాస్తాలను పొందటాన్నీ, ३०८८००७० అసాధ్యులైన కాలకేయులను 


378 శ్రీమదాంధ్ర మహాభారతము 


జయించటాన్నీ, విరాటుడి గోవులను మళ్ళించటాన్నీ, ఇట్లా అనేక విశేషాలను పేర్కొని, కృష్ణమాహాత్య్మా్యాన్ని పొగడి, 
'అటువంటి వీరులను నేనొక్కడినే ఎదుర్కొని వారి మదాన్ని అణగిస్తా'నని అన్నాడు. £, శల్యా! మన రథాన్ని వారి 
తేరుకు ఎదురుగా పోనిమ్ము' అన్నాడు. శల్యు డట్లాగే చేశాడు. అంతలో దుర్యోధనుడి (ప్రేరణతో కృపుడు, కృతవర్మ 
అశ్యత్థామ, శకుని, కొందరు కుమారులను కర్గుడికంటె ముందుగానే సాగి, అర్జునుడిని చుట్టుముట్టారు. లేళ్ళగుంపును 
చూచిన సింహంవలె అర్జునుడు వారిమీద విజృంభించి, బాణాలతో వారి విండ్లను, గుర్రాలను, సారథులను 
నశింపజేసి వారి చతురంగ బలాలను బలహీనపరిచాడు. వారిని చంపి, సమీపంలో యుద్దం చేస్తున్న భీముడివద్దకుపోయి, 
పెక్కుమంది విరోధులనే సముద్రంలో మునిగిఉన్న అతడిని ఉద్దరించి, అతడిని సంతోషపెట్టి, ధర్మరాజుకుశలాన్ని 
తెలిపి, ఆనందపరచి, “ఇక నీవు బడలిక తీర్చుకొనుము' అని చెప్పి, కర్గుడి సైన్యంమీద దాడి చేశాడు. 


కురుకుమారులు పదుగు రర్జునుం దాశి మృతు లగుట (సం. 8-58-23) 


చ. తొడరి భవత్తనూజులు పదుండ్రు సముద్ధట సింహనాదు లై 

వడి దను( జుట్టుముట్టుటయు, వారల సూత హయధ్వజంబులం 

బొడి పొడి సేసి యాతడు రిపుల్‌ వెగడంద వెడంద తూపులన్‌ 

మెడలు దెగంగ నేసి రణమేదినికిన్‌ బలి సేసె నత్తలల్‌. 180 
ప్రతిపదార్థం: తొడరి= పూని కూడినవారై; భవత్తనూజులు= నీ కుమారులు; పదుం|డ్రు= పదిమంది; సముద్భట= గొప్పవైన; 
సింహనాదులై= సింహ గర్డనలతో; వడిన్‌; తనున్‌= తనను; చుట్టుముట్టుటయున్‌= చుట్టుముట్టగా; వారల= వారి; సూత= 
సారథి; హయ; ధ్వజంబులన్‌; పొడి పొడిచేసి; ఆత(డు= ఆ అర్జునుడు; రిపుల్‌ వెగడందన్‌= శత్రువులు భయకంపితులు 
కాగా; వెడంద= వెడల్పు అయిన; తూపులన్‌= బాణాలతో; మెడలు తెగంగన్‌; ఏసి= (ప్రయోగించి; రణ మేదినికిన్‌= 
యుద్దభూమికి; ఆ+తలల్‌= వారి తలలను; బలి చేసెన్‌= బలిగా ఇచ్చాడు. 


తాత్సర్యం: పూనుకొని నీ కొడుకులు పదిమంది, సింహాలవలె గర్జిస్తూ అర్జునుని చుట్టుముట్టగా, ఆయన వారి 
సారథులను, గుర్రాలను, జెండాలను పిండి పిండిగా చేశాడు. వెడల్పు అయిన బాణాలతో మెడలు తెగనరికి, ఆ 
తలలను యుద్దభూమికి బలిగా సమర్పించాడు. 
వ. అట్టియెడ. 181 
తాత్సర్యం: ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 
తే. నవతి కౌరవ రధథధికులు గవిసి కడిమి(। బొదువుటయు, నన్ని శరముల భూరి రయము 

మెజియ 290८69८ దెగటార్డి తటుము నతని(। దాశె వేయుమున్నూటు దంతావళములు. 182 


ప్రతిపదార్థం: నవతి= తొంబదిమంది; కౌరవ రథికులు= కౌరవ రథసైనికులు; కవిసి= పైబడి; కడిమిన్‌= పట్టుదలతో; 
పొదువుటయున్‌= మార్కొనగా; అన్ని శరములన్‌= రథికుల సంఖ్యతో సమానమైన బాణాలతో; భూరి రయము= అత్యంత 
వేగం; మెణయన్‌= తళుకొత్తగా; ७065695; తెగటార్భి= చంపి; తణతుము= (మిగిలినవారిని) తరిమికొట్టే; అతనిన్‌= ఆ 
అర్జునుడిని; వేయుమున్నూణు= పదుమూడువందల; దంతావళములు= ఏనుగులు; తాశెన్‌= పైనపడ్డాయి. 


కర్ల్ణపర్వము - తృతీయాశ్వాసము 379 


తాత్సర్యం: ఇట్టా వీరవిహారం చేస్తున్న అర్షునుడిని, తొంబదిమంది కౌరవ రథికులు పైనబడి, పేర్చిన పట్టుదలతో 
చుట్టుముట్టినారు. ఒక్కొకరిని ఒక్కొక్క బాణంతో మహావేగంతో అర్జునుడు అందరినీ చంపివేశాడు. ఇంకా మిగిలి 
ఉన్నవారిని వెంటాడుతున్న = అర్ష్జునుడిపైకి పదమూడు వందల ఏనుగులు దూకాయి. 


వ. ఇట్లు దా(కిన, యాభీరాది మ్లచ్చనికరంబుల నతం డనేకవిధ విశిఖంబుల విరియింపం, బై పై( గరి తురగ 
సుభట రథ సమూహమ్ములు గ్రమ్మినం, గని కడంగిన వడముడి తోడ్పాటునం జేడ్చడియు నవి వోక పొదివి 
పెనంగిన, గద గొని యరదంబు డిగ్గి యగ్గలిక నప్పవనతనయుండు దారుణ రణ విహారంబుననెటియ, 
మెటియం; దటుచుగా మెటుంగు వాలంపగములు గాండీవి గుప్పింప నప్పు డమ్ముఖంబు చతురంగంబులయం 
దొక్క(డేనియు రక్తంబునం దో(గనియట్టిది లేక యుండె; నట్లు గార్డిచ్చు వొదివిన కాననంబు చందం బయి 
యా సైన్యంబు రూపటి విటిగి “కర్ణ! కర్ణ! కావు కావు'మను నెలుంగులతో నతనివెనుక కొది(గిన నీ కొడుకు 
లబ్బలుమగని బలసి నిలువ, నా వీరుండు దీవికైవడి సమరారవంబున మునుంగ నీక యమ్మోహరంబు 
నుద్దరించి, మౌర్వి( దాటించి కిరీటి దెసకు నడరె; నంతకు మున్న యరదం బెక్కి యనిలతనయుం డా 
ధనంజయునిం గూడుకొనిన నయ్యిరువురకుం దల కడచి పాంచాలు రా సూతనందనుం దలపడుటయు. 

183 


ప్రతిపదార్థం: ఇట్లు తాశినన్‌= ఇట్టా పైనబడగా; ఆభీర+ఆది= ఆ భీరదేశస్ట్థులు మొదలైన; మ్లేచ్చ= హిందువులు కానివారి; 
నికరంబులన్‌= సమూహాలను; అతండు; అనేకవిధ= భిన్న స్వరూపాలైన; విశిఖింబులన్‌= బాణాలతో; విరియింపన్‌= చంపగా; 
కరి తురగ-సుభట రథ సమూహమ్ములు; పైన్‌; (క్రమ్మినన్‌; కని= అది చూచి; కడంగిన= పూనుకొన్న; వడముడి= భీముడి; 
తోడ్చాటునన్‌= సహాయంతో; చేడ్సడియున్‌= బాధింపబడి కూడా; అవి పోక= అవి పోకుండా; పొదివి= పైబడి; పెనంగినన్‌= 
పోరాడగా; గద కొని= గద చేపట్టి; అరదంబు డిగ్గి= రథం దిగి; అగ్గలికన్‌= ఎక్కువైన పూనికతో; ఆ+పవన తనయుండు= 
ఆ భీముడు; దారుణ= కఠినమైన; రణవిహారంబునన్‌= యుద్ద విహారంలో; నెబయన్‌= విశేషంగా; మెజయన్‌= (ప్రకాశిస్తుండగా; 
తటుచుగాన్‌= పదే పదే; గాండీవి; మెణుంగు; వాలు= పదునైన; అంపగములు= బాణ సమూహాలను; గుప్పింపన్‌= 
ప్రయోగించగా; అప్పుడు; ఆ+ముఖంబు= ఆ సైన్యపు ముందుభాగంలో ఉన్న; చతురంగ బలంబులయందున్‌; 
ఒక్కం౯డేనియున్‌; రక్తంబునన్‌= నెత్తుట; + అట్టిది= తడియనిది; లేక ఉండెన్‌= లేకుండింది; అట్టు; కార్చిచ్చు= 
అడవిమంట; పాొదివిన= చుట్టుకొన్న; కాననంబు చందంబు= అడవివలె; అయి= మారి; ఆ సైన్యంబు; రూపు+అణన్‌= రూపు 
పోయేటట్టు; విటీగి= నాశనమై; కర్ల! కర్ల!; కావుకావుమను= రక్షించు-రక్షించుమనే; ఎలుంగులతోన్‌= కేకలతో; అతని 
వెనుకకున్‌; ఒదిగగిన= ముడుచుకొని దాగుకొన్న; నీ కొడుకులు (కౌరవులు) ఆ+బలుమగని= ఆ మహాబలుని; బలసి 
నిలువన్‌= చుట్టూ నిలబడగా; ఆ వీరుండు= కర్గుడు; సమర+అర్లవమునన్‌= యుద్దమనే సముద్రంలో; దీవి కైవడిన్‌= దీవి 
మాదిరిగా; మునుంగనీక= మునిగిపోకుండా కాపాడి; ఆ మోహరంబును= ఆ సేనా వ్యూహమును; ఉద్దరించి= రక్షించి; 
మౌర్సిన్‌= అల్లైత్రాడును; తాటించి= బిగించి; కిరీటి దెసకున్‌; అడరెన్‌= విజృంభించినాడు; అంతకున్‌ మున్న= అంతకుముందే; 
అరదంబు+ఎక్కి; అనిలతనయుండు= భీముడు; ఆ ధనంజయునిన్‌= ఆ అర్జునుడిని; కూడుకొనినన్‌= కలుసుకొనగా; 
ఆ+ఇరువురకున్‌= ఆ యిద్దరికి; తల కడచి= అతి(క్రమించి; పాంచాలురు; ఆ సూతనందనున్‌= ఆ కర్లుడిని; తలపడుటయున్‌= 
ఎదుర్కొనుటయు. 

తాత్సర్యం: ఇట్లా పై బడగా ఆభీరాది ङ्य) సమూహాలపై అనేకవిధ బాణాలను ప్రయోగించి, మీదికి చతురంగ 


a= 


సైన్యం క్రమ్ముకొనగా చూచి, భీముడి సహాయంతో వాటిని క్షీణింపజేసినా, అవి పోక క్రమ్ముకొని యుద్దం చేయగా, 


380 శ్రీమదాంధ్ర మహాభారతము 


గదను చేపట్టి, రథం దిగి, ప్రయత్నంతో భీముడు భయంకర రణవిహారం చేశాడు. అర్జునుడు వాడి బాణాలను 
గుప్పించగా, వాటివలన రక్తంకారని సైనికుడు రణరంగంలో ఒక్కడు కూడా లేడు. రక్తం కారని గజాదులు లేవు. 
ఆ విధంగా కార్చిచ్చు వ్యాపించిన అడవివలె సైన్యం రూపుమాయగా కర్ణా! కావుము, కావుము” అని కేకలు వేస్తూ 
ఆ సైన్యాలు అతడి వెనుకకు ఒదిగాయి. కౌరవులు కూడా అతడి చుట్టూ నిలిచారు. కర్గుడు దీవివలె సైన్యాన్ని 
యుద్దసము(ద్రంలో మునగకుండా రక్షించాడు. అల్లైత్రాడు బిగించి అర్జునుడివైపు సాగాడు. అంతకుముందే భీముడు 
రథమెక్కి అర్జునుడితో కలిశాడు. ఆ యిద్దరికంటె ముందుగా పాంచాలురు కర్గుడిని ఎదుర్కొన్నారు. 


విశేషం: అలంకారం: ఉపమ. 


తే. ద్రౌపదీనందనులును సాత్యకియు లోను । గాగ బాండవ సైనికోత్మరము గవిసి 
కూడికొనియె బాంచాలురC గురువరేణ్య! యందటికు నన్నిరూపులై యతడు పెన౮గె. 184 
ప్రతిపదార్థం: కురువరేణ్య!= कोठम्‌ नष; (ద్రౌపదీ నందనులును= ద్రౌపది కుమారులు; అయిదుగురు; సాత్యకియున్‌; 


లోనుగాణగన్‌= మొదలగు; సైనిక ఉత్కరము= సైనికుల సమూహం; కవిసి= ఎదుర్కొని; పాంచాలురన్‌; కూడుకొనియెన్‌= 
కలుసుకొన్నాయి; అందజకున్‌; అన్నిరూపులై= ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపుగ; అత(డు= కర్ణుడు; సెనగాన్‌= పోరాడాడు. 


తాత్సర్యం: కురువంశ శ్రేష్ట! ఉపపాండవులు మొదలగు పాండవ సైనికసమూహం ఏకమై పాంచాలబలాన్ని 
కలుసుకొన్నది. అప్పుడు కర్గుడు ఒక్కొక్క విరోధికి ఒక్కొక్క రూపై యుద్దం సాగించాడు. 
వ. అప్పుడు. 185 
తాత్సర్యం: ఆ సమయంలో. 
సీ, జనమేజయునిసూతు( దునిమి రథ్యంబుల । నో నేసి, భీమతనూజ నకుల 

సుతుల చాపములు ఖండితములు సేసి, ధృ । ష్టద్యుమ్ను మావుల సమయ జూచి 


మెయి వెంచి సాత్యకి ००८०००९८ గూల్లి, కే! కయుకుమారుని జముకడకు ననుప 
దజ్జనకుం డల్లి తన్ను నొప్పించి ప్ర । సేనుని( దా జూడ 2९00 చంపు 


తే. టయును, బుత్రశోకంబు గిన్మయు మనంబు । నందు( బిరిగొన రాధేయు( డతని నటికె; 
శినివరుం డొండువాజుల( దన రథమున( । బూన్షికొని వచ్చి, ९२४०२६०८ బొదివె నధిప! 186 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; జనమేజయుని= జనమేజయునియొక్క; సూతు= తేరు నడుపువానిని; తునిమి= ఖండించి; 
రథ్యంబులన్‌= గుర్రాలను; నోనేసి= నొచ్చునట్ల్టు బాణాలు ప్రయోగించి; భీమ తనూజ= భీముడి కొడుకుయొక్క; నకుల 
సుతుల= నకులుడి కొడుకుయొక్క (వీరి); చాపములు= విండ్లు; ఖండితములు చేసి= తెగగొట్టి; ధృష్టద్యుమ్ను; మావులన్‌= 
గుర్రాలను; సమయన్‌+చూచి= చంపి; మెయి పెంచి= దేహాన్ని ఉబ్బజేసి; సాత్యకి హయములన్‌ కూల్చి= సాత్యకి గుర్రాలను 
పడగొట్టి; కేకయ కుమారునిన్‌; జముకడకున్‌= యముడివద్దకు; అనుపన్‌= పంపగా; తద్‌+జనకుండు= ఆయన తండ్రి; అల్గి= 
కోపించి; తన్నున్‌= उद; నొప్పించి= బాధపెట్టి; (ప్రసేనుని; తాన్‌= తాను; చూడన్‌= చూస్తుండగనే; చెల(గి= రేగి; 
చంపుటయును; పుత్రశోకంబు; కినయున్‌= కోపమును; మనంబునందున్‌; పిరి కొనన్‌= మెలివడగా; రాధేయుడు; అతనిన్‌; 


కర్ల్ణపర్వము - తృతీయాశ్వాసము 381 


నజకెన్‌; శినివరుండు= సాత్యకి; ఒండు వాజులన్‌= వేరే గుర్రాలను; తన రథమునన్‌= రథమునకు; పూన్నికొని= కట్టుకొని; 
వచ్చి; తత్సుతున్‌= అతని కొడుకును; పొదివెన్‌= చుట్టుముట్టాడు. 


తాత్సర్యం: కర్గుడు జనమేజయుడి సారథిని, గుర్రాలను చంపాడు, భీముడికొడుకు వింటిని, నకులపు(త్రుడి 
వింటిని విరిచాడు. ధృష్టద్యుమ్నుడి గుర్రాలను చంపాడు. ఆవేశంతో సాత్యకి గుర్రాలను కూల్చివేశాడు. కేకయ 
పుత్రుడిని చంపాడు. కేకయరాజు కోపించి కర్గుడిని నొప్పించి అతడు చూస్తూ ఉండగానే అతడి కొడుకైన 
ప్రసేనుడిని చంపాడు. కర్గుడు ఇటు పుత్రశోకం, అటు కోపం మనసులో పెనగొనగా అతడిని చంపాడు. సాత్యకి 
తన రథానికి మరొకరి గుర్రాలను పూన్నికొని అతడి కొడుకును చుట్టుముట్టాడు. 


విశేషం: ఈ జనమేజయుడు కర్ణుడితో పోరాడిన వీరుడు. (పాండవుల మునిమనుమడు కాదు) భారతంలో ప్రస్తావించబడ్డ 
జనమేజయులు 9 మంది ఉన్నారు. వారిలో ఈ జనమేజయుడు కూడా ఒకడుగా చెప్పబడింది. 


వ. ఇట్లు సూతపాత్రుడగు సుషేణుం బొదివి శినిపాత్రుండు. 187 


ప్రతిపదార్థం: ఇట్టు; సూతపాౌ(త్రుడగు= इपर మనుమడు అగు; సుషేణున్‌; పొదివి; శిని పౌత్రుండు= శినిమనుమడు- 
సాత్యకి, 


తాత్సర్యం: ఈ విధంగా కర్గుడి మనుమడైన సుషేణుడిని చుటుముటణి సాత్యకి, 
ac) a © €> 


చ.  హయముల( జంపి, ముప్పది శితాస్త్రములం దెగటార్చ( జూచి, తం 

డ్రియముని చందమై 'తెగితిరే శినివీరుుడి యంచు నేయుడు, 

१०८०८ మహోగ్రతన్‌ నిగుడునారసమున్‌ నడుమన్‌ శిలీముఖ 

२०००००७८ ద్రుంచి మేన బ్రదర త్రితయంబు శిఖండి గ్రుచ్చినన్‌. 188 
ప్రతిపదార్థం: హయములన్‌ చంపి; ముప్పది; శిత+అస్ర్రములన్‌= వాడి ఆయుధాలను; తెగటార్బ్సన్‌= నాశనంచేయగా; చూచి; 
తం(డ్రి; యముని చందమై= యముడివంటివాడై; శినివీరుడ!; తెగితిరే= నరుకుడుబడ్డావురా?; అంచున్‌; ఏయుడున్‌= 
బాణాలను ప్రయోగించగా; శిఖండి; భయద= వెరపించే; మహా+ఉ(గ్రతన్‌= మహా భయంకరత్వంతో; నిగుడు= వ్యాపించు; 
నారసమున్‌= (పైకివచ్చే) బాణాన్ని; నడుమన్‌= మార్గమధ్యంలోనే; శిలీ ముఖ(త్రయమునన్‌= మూడు బాణాలచేత; (త్రుంచి= 
విరుగగొట్టి; మేనన్‌= శరీరంలో; (ప్రదర (త్రితయంబు= మూడు బాణాలు; గ్రుచ్చినన్‌= నాటగా. 


తాత్సర్యం: గుర్రాలను చంపి, ముప్పది వాడిబాణాలతో చంపటానికి చూడగా, न యముడివలె శినివీరుడా! 
చచ్చావురా?' అని భయంకరమైన బాణం వేయగా, శిఖండి మూడుబాణాలతో దానిని విరుగగొట్టి, మూడు 
బాణాలను అతడి శరీరంలో గుచ్చాడు. 
తే. కనలి యా సూతపుత్రు( డాతని సిడంబు । ధనువు( దునుమాడి, పార్షత తనయు( డగు సు 

దేవు దండ్రులు గనుగొనంగా వధించి, । యేసె సుతసోము( డడరిన నేపు దటు(గ. 189 


ప్రతిపదార్థం: ఆ సూతపుతుడు= ఆ కర్షుడు; కనలి= కోపగించుకొని; ఆతని= శిఖండియొక్క; సిడంబు= ధ్వజాన్ని; 
ధనువున్‌; తునుమాడి= విరుగగొట్టి; పార్షత= |(ద్రుపదునియొక్క; తనయు(డు+లఅగు, సుదేవున్‌; తం(డ్రులు= వాని జనకులు; 


382 శ్రీమదాంధ్ర మహాభారతము 


కనుగొనంగాన్‌= చూస్తూండగానే; వధించి; సుతసోము(డు; అడరినన్‌= విజృంభించగా; ఏపు అతిశయం; తణు(గన్‌= 
తగ్గిపోయ్యేటట్టు;: ఏసెన్‌= బాణాలు (ప్రయోగించాడు. 
Vas ౧ 


తాత్సర్యం: రాధేయుడు కోపోద్రిక్తుడై శిఖండి టెక్కెమును వింటిని విరుగగొట్టి, ద్రుపదుని తనయుడైన సుదేవుడిని 
అతడి తం(డ్రులు చూస్తూ ఉండగానే చంపివేసి, సుతసోముడి పొగరు అణగేటట్టు బాణప్రయోగం చేశాడు. 


వ. 20०604०८ బాంచాల ८&& సంఘంబులు రాధేయుమీ(ద నురవణింప, సమీరణసుత సహాయుం డగు 
సవ్యసాచి వానిం గడచి యక్కర్దు నరదంబున కడరె; నట్టియెడ నుత్తమౌజుండును జనమేజయుండును 
యుధామన్యుండును శిఖండియు ధృష్టద్యుమ్ముండును నతనిం దల మిగిలి, యబ్జలుమగనిం బొదివి, 
యింద్రియంబులు దృఢథాత్మునిం గలంపం జాలనిచందంబున నా సూతనందను( దెరల్చం జాలరైరి; వారల 
కేతు रख సూత తురగ ధను స్తూళీరంబులు రేణువులు సేసి బహుబాణంబుల౯ దనువులు నోనేసి 
సింహనాదంబు సేసిన, యయ్యంగపతిపై సుసంగతులై ద్రౌపది కొడుకులు గవిసిరి; వారిం గూడికొని 
శినివరుం డా సేనాపతి వారి నేయు సాయకంబులు ద్రుంచి, యాతనికిం దోడ్చడుటకుం గడంగిన కౌరవపతి 
యంగంబున నెనిమిది సునిశిత విశిఖంబులు గ్రుచ్చి పేర్చిన. 190 


ప్రతిపదార్థం: వెండియున్‌= మరల; పాంచాల; రథిక సంఘంబులు= తేరు భటుల గుంపులు; రాధేయు మీందన్‌; ఉరవణింపన్‌= 
ఎదుర్కొనగా; సమీరణ= వాయుదేవుడి; సుత= కొడుకునకు; సహాయుండు+అగు; సవ్యసాచి= అర్జునుడు; వానిన్‌+కడచి= 
వాటిని తప్పించుకొని; +टः అరదంబునకున్‌; అడరెన్‌= ఆటోపంతో సమీపించినాడు; అట్టి ఎడన్‌; ఉత్తమౌజుండును - 
జనమేజయుండును-యుధామన్యుండును-శిఖండియున్‌-ధృష్టద్యుమ్నుండును; అతనిన్‌= రాధేయుడిని; తల మిగిలి= అతిశయించి; 
ఆ+బలుమగనిన్‌= ఆ మేటి వరుడిని; పొదివి= చుట్టుముట్టి; ఇం(ద్రియంబులు; దృఢ+ఆత్మునిన్‌= ధీరచిత్తుడిని; కలంపన్‌+ 
చాలని= కలవరపెట్టజాలని; చందంబునన్‌= విధంగా; ఆ సూతనందనున్‌= కర్గుడిని; తెరల్పన్‌+చాలరైరి= వెనుకకునెట్టి వేయ 
శక్తిమంతులు కాలేకపోయారు; వారల= వాళ్ళ; కేతు; ఛత్ర; సూత; తురగ; ధనుస్‌; తూణీరంబులు= అమ్ముల పొదులును; 
రేణువులు= దుమ్ము; చేసి; బహు బాణంబులన్‌; తనువులు= దేహాలు; నోనేసి= నొచ్చునట్ల్టు చేసి; సింహనాదంబు చేసినన్‌= 
సింహగర్జన చేయగా; ఆ+అంగపతిపైన్‌= ఆ కర్లుడిపై; (ద్రౌపది కొడుకులు; సుసంగతులై= చక్కగ కూడినవారై; కవిసిరి= 
పైనపడ్డారు; శినివరుండు= సాత్యకి; వారిన్‌ కూడికొని; ఆ సేనాపతి; వారిన్‌+ఏయు= వారిపై ప్రయోగించే; సాయకంబులు= 
బాణాలను; (త్రుంచి; ఆతనికిన్‌= అతడికి; తోడ్సడుటకున్‌; కడంగినన్‌= పూనుకోగా; కౌరవపతి= దుర్యోధనునియొక్క; 
అంగంబునన్‌= శరీరంలో; ఎనిమిది; సునిశిత= మిక్కిలి వాడియెన; విశిఖంబులన్‌; (గ్రుచ్చి; పేర్చినన్‌= అతిశయించగా. 


తాత్సర్యం: మరల కర్గుడిమీద పాంచాల రథవీరులు దాడి ముమ్మరం చేశారు. భీమసహాయుడైన అర్జునుడు 
వాళ్ళను దాటి, इपर రథాన్ని సమీపించాడు. అప్పుడు ఉత్తమౌజుడు, జనమేజయుడు, యుధామన్యుడు, శిఖండి, 
ధృష్టద్యుమ్నుడూ అతడిని దాటి కర్ణుడిని చుట్టుముట్టి, ఇంద్రియాలు స్థిరచిత్తుడిని ఎట్లా కలత చెందింపజేయలేవో 
€> (ac) €> €> థె = ౧ 

అట్లాగే వారందరూ కలిసికూడా पु ఓడించలేకపోయారు. కర్ణుడు వారందరి ధ్వజాలను, సారథులను, గొడుగులను, 
గుర్రాలను, విండ్లను, అమ్ముల పొదులను నుగ్గునుగ్గుచేసి సింహనాదం చేశాడు. అప్పుడు (ద్రౌపది కొడుకులు 
కర్లుడిని చుట్టుముట్టారు. వారితో కలిసి శినివరుడు కర్గుడు వేసీ బాణాలను (త్రుంచాడు. కర్లుడికి తోడ్చడాలని 
యత్నించిన దుర్యోధనుడి శరీరంలో వాడి అయిన ఎనిమిది బాణాలను గ్రుచ్చి అతిశయించాడు. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 383 
ac] 
విశేషం: అలంకారం: ఉపమ. 


క్ర అలిగిన యన్నరనాథుని । కెల(కుల 259८ దణిమి, కర్ణ కృప కృతవర్మల్‌ 
బలుతూపుల నేయ౮గ న । న్నలువుర స్రుక్కించె నతడు నారాచములన్‌. 191 
ప్రతిపదార్థం: అలిగిన= కోపపడిన; ఆ+నరనాథుని= ఆ దుర్యోధనుని; కెల(కులన్‌= (ప్రక్కలకు; వెసన్‌+తణిమి= వెంటనే 


తరిమి; కర్ల-కృప-కృతవర్మల్‌; బలుతూపులన్‌+ఏయ(యగన్‌; ఆ+నలువురను= ఆ నలుగురిని; అతడు; నారాచములన్‌= 


బాణాలతో; (స్రుక్కించెన్‌= అలయింపచేశాడు. 


తాత్సర్యం: అర్జునుడు కోపపడిన దుర్యోధనుడి చుట్టుప్రక్కల వారిని తరమికొట్టగా, కర్ణాదులు బాణ పరంపరను 
విసరారు. ఆ నలుగురిని అతడు అమ్ములతో అదరగొట్టి అలసిపోయేటట్టు చేశాడు. 


తే, దొరల గడ(చి బలంబు లుద్దురత నిగుడ । వారి మొనలు నెదిర్చిన, ఘోర తుముల 

సంగరంబయ్యె; నయ్యవసరమునందు( । దాశె దుశ్శాసనుడు వాయుతనయుతోడ. 192 
ప్రతిపదార్థం: దొరలన్‌= నాయకులను; కడ(చి= దాటి; బలంబులు; ఉద్దురతన్‌= గర్వంతో; నిగుడన్‌= రేగగా; వారి= 
కౌరవులయొక్క; మొనలు= సైన్యాలు; ఎదిర్భ్చినన్‌= (ప్రతిఘటించగా; ఘోర; తుముల= దొమ్మిరూపంలో; సంగరంబు+అయ్యెన్‌= 
యుద్దం జరిగింది; ఆ+అవసరమునందున్‌= ఆ సమయంలో; దుశ్ళాసను(డు; వాయుతనయుతోడన్‌= భీముడితో; తాశెన్‌= 
తలపడ్డాడు. 


తాత్సర్యం: చమూపతులు చాలామందిని దాటుకొని పాండవ్సేనలు గర్వంతో చెలరేగగా, కౌరవ్ఫనలు కూడ 
గట్టిగా ఎదిరించాయి. దీనితో ఇరువాగుల మధ్య దొమ్మిపోరు రేగింది. ఇట్టి దశలో దుశ్శాసనుడు భీముడితో 


తలపడాడు. 
न्ति 


దుశ్శాసనుడు భీమసేనునితో( 596 చచ్చుట (సం. 8-60-29) 


తే. సారథుల యుబ్లు వాజుల చటులతయును । మెబియ నొప్పారు తేరుల మీద బొలిచి 

రపుడు గయ్యంపు వేడుక, నాత(డును న । २०८०८ జూపటి కన్నులపండు వగుచు. 193 
ప్రతిపదార్థం: సారథుల= తేరు తోలేవారి; ఉబ్బు= సంతోషాతిశయం; వాజాల= గుర్రాల; చటులతయును= మిరుమిట్లు 
కొలిపే సంచారం; మెణయన్‌= మెరుస్తుండగా; ఒప్పారు= సొంపుమీరే; తేరులమీ(దన్‌= రథాలమీద; అప్పుడు; కయ్యంపు 
వేడుకన్‌= యుద్దంమీది అభిలాషతో; అత(డును= దుళ్ళాసనుడు; అతండున్‌= భీముడును; पण्य (ప్రేక్షకులకు; కన్నుల 
పండువు+అగుచున్‌= చూపులకు విందు జౌతూ ఉండగా; పాలిచిరి= (ప్రకాశించారు. 


తాత్సర్యం: సారథుల సంతోషాతిశయం, గుర్రాల కదలిక మెరుస్తుండగా, యుద్దాన్ని ఒక వినోదక్రీడగా చూచేవారి 
కండ్లకు విందుగా, భీమదుశ్ళాసనులిద్దరు యుద్దంమీది అభిలాషతో వారి రథాల్లో (ప్రకాశించారు. 


క. ఒండొరులమీ(ద నుజ్జ్వల । కాండము లడరించు చట్లు గదిసినయెడ, భీ 
ముండు ప్రమోదభరిత చి । త్తుం డయి, తగ నిట్టు లనియె దుశ్శ్మాసనుతోన్‌. 194 


384 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: ఒండొరుల మీ(దన్‌= ఒకరిపై నొకరు; ఉజ్జ్యల= ప్రకాశమానమైన; కాండములు= బాణాలు; అడరించుచున్‌= 


ప్రయోగిస్తూ; అట్ల్టు= ఆ విధంగా; కదిసిన, ఎడన్‌= కలియబడినప్పుడు; భీముండు; ప్రమోద భరిత= సంతోషంతో నిండిన; 
చిత్తుండు+ఐ= మనస్సు కలవాడై; దుళ్ళాసనుతోన్‌; తగన్‌= ఒప్పిదంగా; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: 2:53 దుశ్శ్ళాసనులు ఒకరిమీద ఒకరు బాణాలు [ప్రయోగించుకొంటూ, కలియబడినప్పుడు భీముడు 
ఆనందంతో ఉప్పొంగి దుళ్ళాసనుడితో సమయోచితంగా ఇట్లా అన్నాడు. 


ఉ. "© సభలోనం గొన్నబుణ మంతయు నీ(గ(గ గంటి వడ్డితో; 

బాస కొకింతయుం దొల(గ( బాటిక తీర్ణెద నిప్పు; నేడు నా 

చేసినపుణ్య మెవ్వరును జేయరు; ని న్నిటు र దెచ్చుటం 

జేసి విధాత నాకు గృప సేయుట గాన(గ వచ్చె దమ్ముడా!' 195 
ప్రతిపదార్థం: తమ్ము(డా! ఆ సభలోనన్‌+కొన్న= ఆ (కౌరవ) సభలో తీసికొన్న; బుణము+అంతయున్‌= అప్పంతయు; 
వడ్డితోన్‌= వడ్డీతో సహా; ఈయగయగన్‌= తీర్చటానికి; కంటిన్‌= నోచుకొన్నాను; బాసకున్‌= చేసిన ప్రతిజ్ఞకు; ఒకింతయున్‌= 
కాస్తకూడా; తొల(గన్‌ పాజక= తొలగిపోక; ఇప్ట= ఇప్పుడే; తీర్చెదన్‌= తీరుస్తాను; నేడు= ఈ దినము; నా చేసిన పుణ్యము= 
నేను కావించిన సుకృతం; ఎవ్వరును+చేయరు= ఎవరూ చేయలేదు; నిన్నున్‌+ఇట్టు; చేరన్‌+తెచ్చుటన్‌= తీసికొనివచ్చుటను; 
చేసి= సమకూర్చి; విధాత= (బ్రహ్మదేవుడు; నాకున్‌; కృప+చేయుట= అనుగ్రహం చూపుట; కాన(గన్‌+వచ్చెన్‌= గోచరించినది; 
(ఈ పట్టున తమ్ముడా! అనే సంబోధన అవహేళనతో కూడినది). 


తాత్సర్యం: 'తమ్ముడా! ఆనాడు సభలో (అవమానాలను) నీ దగ్గర అప్పుగా తీసికొన్నాను. తప్పక ఇప్పుడు ఆ 
బుణాన్ని వడ్డీతో సహా తీరుస్తాను. అప్పుడు చేసిన శపథాన్ని రవ్వంతకూడా జవదాటను. నా అంతటి పుణ్యాత్ములు 
ఇంకెవరూ లేరు. ఆ విధాత నిన్ను నేడు ఇక్కడకు తీసికొనిరావటం నా పట్ల చూపిన అను(గ్రహంగానే కనబడుతున్నది. 
వ. అనిన విని, యత( డతని కిట్లనియె. 196 


ప్రతిపదార్థం: అనినన్‌ విని; అత(డు= ఆ దుశ్శాసనుడు; అతనికిన్‌= భీముడికి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అనగా విని దుశ్శాసనుడు భీముడితో ఇట్టా అన్నాడు. 


సీ, “ఎటు(గుదు మటిచితినే లకృయింటం జి । చ్చిడి మిమ్ము బబిచినయిడుమ? లవియు( 
గాకయు, నమ్మెయి గాంధారరాజు మీ । యన్నతో వెడజూద మాడి రాజ్య 
లక్ష్మి జేకొని కానలకు( బోవ నడిచితి; । మందు బెక్క్మాపద లనుభవించి, 
యజ్ఞాతవాసార్థ మవ్విరాటుని ప్రోలి । కరిగి యత్యంత దైన్యంబు నొంది. 


ఆ. యట్లమీర లునికి యప్రసిద్దమె? యివి । యేల రిత్తమాట లేటు పోటు 
దలకు వచ్చి?” యనుడు; దరహాసమున( గెంపు । గదుర౯ బవనసుతు(డు గడి డాసి. 197 


ప్రతిపదార్థం: ఎఖతుగుదున్‌= బాగా తెలుసు; మబచితినే?= మరచిపోయాననుకొంటున్నావా?; లక్కయింటన్‌; చిచ్చు+ఇడి= 
నిప్పుపెట్టి; మిమ్మున్‌+పణుచిన= మీకు కలిగించిన; ఇడుమలు= ఇక్కట్లు; అవియున్‌+కాకయున్‌; ఆ+మెయిన్‌= ఆ విధంగా; 


కర్ణపర్య్వము - తృతీయాశ్వాసము 385 
గాంధారరాజు= శకుని; మీ అన్నతోన్‌; వెడజూాదము= కపటమైన జూదం; ఆడి; రాజ్యలక్ష్మిన్‌; చేకొని= స్వాధీనంచేసికొని; 
కానలకున్‌= అడవులకు; పోవన్‌= పోయేటట్టు; నడిచితిమి= ప్రవర్తించాము; అందున్‌; పెక్కు+ఆపదలు; అనుభవించి; అజ్ఞాతవాస+ 
<== ఎవ్వరికి తెలియకుండా జీవించేందుకు; ఆ+విరాటుని; (ప్రోలికిన్‌= పట్టణానికి; అరిగి= పోయి; అత్యంత= మిక్కిలి; 
దైన్యంబున్‌= హీనస్థితిని; ఒంది= పొంది; అట్టు+అ= ఆ విధంగానే; మీరలు; ఉనికి= ఉండటం; అప్రసిద్దమె?= అందరికీ 
తెలియనిదా?; ఏటు పోటుదలకున్‌ వచ్చి= రణరంగానికి వచ్చి; ఇవి ఏల రిత్త మాటలు?= ఈ వట్టి మాటలు ఎందుకు?; 
అనుడున్‌= అనగా; పవన సుతు(డు= భీముడు; దరహాసమునన్‌= చిరునవ్వుతో; కెంపు= ఎరుపు; కదురన్‌= వ్యాపించగా; 


కడయగి= సాహసించి; డాసి= సమీపించి. 


తాత్సర్యం: నాకు బాగా తెలుసు, మరచిపోయాననుకొన్నావా? లక్కయిల్లు ५०९) మిమ్ము పెట్టిన బాధలు. శకుని 
మాయజూదంలో మీ రాజ్యలక్ష్మిని దోచుకొనటం; మిమ్ములను అడవులకు పంపి పెక్కు బాధ లనుభవింపజేయటం, 
అజ్ఞాతవాసంలో విరాటుడి నగరంలో దీనాతిదీనమైన జీవితం గడుపుతూ మీరు నివసించటం ఎవరికి తెలియవు? 
కత్తిగట్టి కదనానికి దూకి, ఇప్పుడు ఆ పనికిమాలిన మాటలతో పని యేమి? అనగానే వాయునందనుడు చిరునవ్వు 
నవ్వి, ఆ నవ్వులో ఎరుపురంగు వ్యాపించగా కోపావేశంతో దుశ్ళాసనుడిని సమీపించాడు. 


క్ర భల్లములు మూ(ట సిడమును । విల్లు నతికి, సూతకంఠ విదకళనమున శో 
భిల్లి, నిటలమున( బటు ద । 62.2९० డగుచు నాటె నొక నారసమున్‌. 198 


ప్రతిపదార్థం: భల్లములు= బాణాలు; మూ(టన్‌= మూటితో; సిడమును= ధ్వజాన్ని; ०९5; 5688; సూతకంఠ= సారథి 
మెడను; విదళమునన్‌= చీల్చివేయటంతో; శోభిల్లి= అందగించి; పటుదర్స= దట్టమైన గర్వంతో; ఉల్లసితుండు+అగుచున్‌= 
దీపించేవాడు అవుతూ; నిటలమునన్‌= అతని నుదుట; ఒక నారసమున్‌= ఒక బాణాన్ని; నాటెన్‌= (గుచ్చాడు. 


తాత్సర్యం: భీముడు మూడుబాణాలతో దుశ్శాసనుడి టెక్కెమును, ధనువును ఖండించి, సారధి మెడను చీల్పాడు. 
™ విజయగర్వంతో పొంగి అతడి నొసట కూడ ఒకబాణాన్ని నాటాడు. 
వ. దాన బీటువోవక దుశ్శాసనుండు. 199 


ప్రతిపదార్థం: దానన్‌= దానితో; బీణుపోవక= అధైర్యపడక; దుశ్ళాసనుండు. 


తాత్సర్యం: దానితో అధైర్యపడక దుళ్ళాసనుడు. 


క ९६८2००९८ దాన నడదపుచు । వెరవు రయము మెజయ నొండువిలు గొని, గాఢ 
స్పురణమున భీము తనువున । బరంగించె మెటుంగు లడర బండ్రెం డమ్ముల్‌. 200 


ప్రతిపదార్థం: తురగములన్‌= గుర్రాలను; తాను+అ నడపుచున్‌= తానే నడుపుకొంటూ; వెరవు= ఉపాయం; రయము= 
వేగము; మెజయన్‌= దీపించేటట్లు; ఒండు విలుగొని= వేరొక ధనుస్సును చేపట్టి; గాఢస్సురణమునన్‌= గట్టి తాకుడుతో; భీము 
తనువునన్‌= భీముడి దేహంమీద; మెణుంగులు+అడరన్‌= కాంతులు ఈనుతుండగా; పం(డైండు; అమ్ముల్‌= బాణాలను; 
పరణగించెన్‌= (ప్రయోగించాడు. 


386 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: గుర్రాలను స్వయంగా నడుపుకొంటూ శీఘ్రగతితో నిజసామర్థ్యం మెరయగా ఇంకొక విల్లు చేబూని, 
గట్టిగా తాకేటట్లు కాంతులీనే పన్నెండు అమ్ములను భీముడి శరీరంమీద ప్రయోగించాడు. 


క తోడన కోదండము దును । మాదెను. 5०९००००० గ్రుచ్చె నాటిమ్ములు, సం 
క్రీీయ పోలెను ముప్పది । యాడించెను మటియు( దూపు లనిలజు మేనన్‌. 201 


ప్రతిపదార్థం: తోడన్‌+అ= వెంటనే; కోదండము= విల్లును; తునుమాడెను= విరుగగొట్టాడు; సూతుమెయిన్‌= సారథి 
శరీరంలో; ఆణు+అమ్ములు; (క్రుచ్చెన్‌= గ్రుచ్చాడు; మణీయున్‌; అనిలజు= వాయుపు(త్రుడైన భీముడి; మేనన్‌= శరీరంలో; 
తూపులు= బాణాలు; ముప్పది; సం(క్రీడయ పోలెన్‌= (క్రీడవలె; ఆడించెను= నాటాడు. 


తాత్సర్యం: దుశ్శాసనుడు భీముడి విల్లును విరుగగొట్టాడు. రథసారథి దేహంలో ఆరుబాణాలు (గుచ్చాడు. భీముడి 
శరీరంలో ముప్పది అమ్ములు నాటాడు. ఇదంతా అవలీలగా ఒక ఆట ఆడిన విధంగా కావించాడు. 


మ. ధను వొం డుగ్రత నెత్తి, యేయబది శితాస్ర్రంబుల్‌ మరుత్పూను( డా 

తనిగాత్రంబునం గ్రుచ్చినం, గినుకమై ధైర్యంబు శౌర్యంబు నొ 

ప్ప నతం డుజ్జ్వల భల్లయుగ్మ యుగళ స్పారాహతిన్‌ వాజులం 

దునిమెం, జూపటు పిచ్చలింప విలసడ్గోర్లర్వ దుర్వారు( దై. 202 
ప్రతిపదార్థం: మరుత్స్ఫూను(డు= వాయుపుత్రుడు - భీముడు; ధనువు, ఒండు= ధనుస్సును మరొక దానిని; ఉగ్రతన్‌= 
కోపంతో; ఎత్తి; 9८6; శిత+అస్త్రంబుల్‌= వాడి బాణాలను; ఆతని= దుళ్ళాసనుడి; గా(త్రంబునన్‌= శరీరంలో; (క్రుచ్చినన్‌= 
నాటుకొనేటట్టు వేయగా; కినుకమైన్‌= కోపంతో; ధైర్యంబు= ధీరత్వం (గాంభీర్యం); శౌర్యంబు= పరా(క్రమం; ఒప్పన్‌= 
(ప్రకాశించగా; అతండు= దుశ్శాసనుడు; ఉజ్ఞల= (ప్రకాశిస్తున్న; భల్హయుగ్మ= బాణాల జంటయొక్క; యుగళ=ై జతయొక్క; 
స్ఫార= విసృష్టమైన; ఆహతిన్‌= దెబ్బతో; విలసత్‌= దీప్రమైన; దోః+గర్వ= భుజగర్వంవలన; దుర్వారు(డు+ఐ= నివారింప 
అలవిగానివాడై; చూపలు= చూచేవారు; పిచ్చలింపన్‌= భయకంపితులై ఉండగా; వాజులన్‌= గుర్రాలను; తునిమెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: వాయునందనుడి చేతనుండిన ధనువు విరుగగొట్టబడగా అతడు కోపోద్దీపితుడై ఇంకొక ధనుస్సును 
చేపట్టి, ఆ దుళ్ళాసనుడి దేహంలో యాభై పదునైన బాణాలను చొప్పించాడు; దీనితో అతడు ఆగ్రహించి ధీరత్వం 
శూరత ఒప్పిదమై ఉండగా, నాలుగు బాణాలను ప్రయోగించి, భీముడి రథాశ్వాలను చంపివేశాడు. అట్లా అతడు 
ప్రకాశమానమైన భుజబల గర్వంతో నిర్నిరోధంగా చెలరేగటం చూచినవారు సంభ్రమాశ్చర్యాలతో నిండిపోయారు. 


వ. ఇట్లు విరథుండై వృకోదరుండు మెయి వెంచి. 203 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; విరథుండు+ఐ= రథాన్ని కోల్పోయినవాడై; వృకోదరుండు= భీముడు; మెయి= దేహాన్ని; 


202). 


తాత్సర్యం: వృకోదరు డిట్లా తేరులేనివాడై దేహాన్ని 2302). (తరువాతి పద్యంతో అన్వయం). 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 387 


మ. గదలీలం గొని తేరు డిగ్గి, మెటు(గుల్‌ గ్రమ్మంగ సారించి యు 
న్మద యానంబున( గిట్టి, ఘోటకములన్‌ ప్రందించి, బాహా బలం 
బు దలిర్చన్‌ భవదీయ సూను నరదంబుం ద్రెళ్ళ( ద్రోవంగ, బె 
ట్టిదపుం దోమర మెత్తికొం చత(డు ८८९३5 నేలకున్‌ గ్రక్కునన్‌. 204 


ప్రతిపదార్థం: గద= గదను; లీలన్‌= సవిలాసంగా; కొని= చేతికి తీసికొని; తేరు, డిగ్గి= రథము దిగి; మెణుగుల్‌ (క్రమ్మంగన్‌= 
కాంతులావరింపగా; సారించి= (త్రిప్పి; ఉన్మద యానంబునన్‌= పొగరుబోతుతనం చాటే నడకతో; కిట్టి= సమీపించి; ఘోటకములన్‌= 
గుర్రాలను; మ్రందించి= చంపి; బాహాబలంబు; తలిర్బన్‌= అతిశయించగా; భవదీయ సూను= నీ కొడుకు దుళ్ళాసనుడియొక్క; 
అరదంబున్‌= తేరును; (తెళ్ళన్‌ (త్రోవంగన్‌= విరిగిపోయేటట్టు నెట్టివేయగా; బెట్టిదపున్‌= బలమైన; తోమరము= ఇనుప 
గుదియను; ఎత్తికొంచున్‌; అత(డు= దుశ్శాసనుడు; గ్రక్కునన్‌= త్వరగా; నేలకున్‌= నేలపైకి; దా(టెన్‌= దూకాడు. 


తాత్సర్యం: భీముడు గడుసైన విన్యాసంతో గదను చేబూని, తేరు దిగి, కాంతిప్రభలు చుట్టూ వ్యాపించేటట్టుగా 
గదను త్రిప్పుతూ, గర్యోన్మీలంగా నడచి దుశ్శాసనుడి రథాన్ని సమీపించాడు. వెంటనే గుర్రాలను చంపివేశాడు. తన 
బాహుబలం అతిశయిల్లగా దుశ్శాసనుడి రథాన్ని విరుగద్రోశాడు. అంతట దుశళ్ళాసనుడు కూడా బలమైన ఒక 
గుదియను ఎత్తుకొని తటాలున నేలమీదికి దూకాడు. 


విశేషం: ఇది త్వరత్వరగా జరిగిన పనుల వరుస. దానిని తెల్పటానికి చాలా (క్రియలను ఒకేపద్యంలో చౌప్పిస్తాడు తిక్కన. 

ఆయన కవితారీతులలో ఇది ఒక అందమైన హేల. 

వ. అట్లు దాయటి, బెట్టువైచిన యత్తోమరంబునం గాడ నేసి, యక్కీచకారాతి పదుమూ(డువత్సరంబులు 
దమపడినపాట్లును బ్రతినచందంబును డెందమున నావహిల్ల, నుద్దండ గదాదండంబున దుశ్శ్మాసను వైవ 
నతండు తద్గదాఘాతంబున నెత్తురు దొర(గ ధరణిం బడిన, బెబ్బులి లేడికొదమం బొదువు పోలికం బొదివి 
మెడ నిక్కం ద్రొక్కి యెక్కుడు మదంబున నక్కుమారునితో ని ట్లనియె. 205 


ప్రతిపదార్థం: అట్టు దా(టి= ఆ విధంగా దూకి; బెట్టు వైచినన్‌= గట్టిగా విసరివేయగా; ఆ+తోమరంబునన్‌= ఆ తోమరాయుధాన్ని; 
కా(డన్‌+ఏసి= విరుగగొట్టి; ఆ+కీచక+అరాతి= ఆ కీచకుడి శత్రువు - భీముడు (కీచకుడికి పట్టిన గతే పట్టనున్నదని సూచన); 
పదుమూ(డు వత్సరంబులు; తమపడినపాట్లను= తామనుభవించిన అగచాట్లను; ప్రతిన చందంబును= తాను చేసిన ప్రతిజ్ఞ 
తీరును; డెందంబునన్‌= మనస్సులో; ఆవహిల్లన్‌= కలుగగా; ఉద్దండ= భయంకరమైన; గదా దండంబునన్‌= గదతో; 
దుళ్ళాసనున్‌; వైవన్‌= కొట్టగా; అతండు; తద్‌= ఆ; గదాఘాతంబునన్‌= గదదెబ్బతో; నెత్తురు; తొరంగన్‌= కారగా; ధరణిన్‌= 
భూమిపై; పడినన్‌; బెబ్బులి= పెద్దపులి; లేడి కొదమన్‌= బింకపిల్లను; పొదువు= చుట్టుకొను; చందంబునన్‌= విధంగా; పొదివి= 
ఆక్రమించి; మెడనిక్కన్‌ (త్రొక్కి= మెడను నిక్కేటట్టు కాలితో అణగజేసి; ఎక్కుడు మదంబునన్‌= అధికమైన పొగరుతో; 
ఆ+కుమారునితోన్‌= ఆ ధృతరాష్ట్ర పుత్రుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: దుశ్శాసనుడు అట్లా దూకి తోమరాన్ని బలంగా భీముడిపై ప్రయోగించగా, ఆతడు దానిని విరుగగొట్టి, 
తన మనసులో పదమూడేళ్ళు తాము పడిన పాట్టూ తాను చేసిన ప్రతిజ్ఞా ఒక్కసారి మనస్సును ఆవేశించగా 
భయంకరమైన గదాదండంతో దుశ్ళాసనుడిని బాదాడు. ఆ గదదెబ్బకు నెత్తురు కారగా నేలమీద పడ్డాడు దుశ్శాసనుడు. 


388 శ్రీమదాంధ్ర మహాభారతము 
పెద్దపులి లేడిపిల్ల మీదపడి (క్రమ్ముకొనే విధంగా ఆతడిని భీముడు ఆక్రమించి మెడ నిక్కేటట్టు త్రొక్కి, మహోద్రేకంతో 
తో లా నో ఇ 
అతడితో ఇట్టా అన్నాడు. 
క “మును సభ బలికినదానం । దని వోవక ०००88 వెదకి వచ్చితి యే 
మనియె దనుము; నీ మాటలు । వినుటకు నా కినుక సాల వేడ్కపడియెడున్‌.' 206 
ప్రతిపదార్థం: మును= ఇంతకుముందు; సభన్‌= సభలో; పలికిన దానన్‌= మాట్లాడినదానితో; తనివోవక= తృప్తిచెందక; 


ఇచ్చటికిన్‌; వెదకి= వెదకుకొంటూ; వచ్చితి(వి)= వచ్చావు; ఏమి+అనియెదు+అనుము= ఏమంటావో అనుము; నీ మాటలు 
వినుటకున్‌; నా కినుక= నా కోపం; చాలన్‌= ఎక్కువగా; వేడ్కపడియెడున్‌= కుతూహలపడుతుంది. 


తాత్సర్యం: పూర్వం ఆ సభలో నీవు అనిన మాటలతో स చెందక ఇక్కడకు వెదకుకొంటూ వచ్చావా? ఇంకా 
ఏమంటావో అను. నీ మాటలు వినాలని నా మండే కోపం తహతహపడుతున్నది.' 


వ. అని, యమ్మహాబలనందనుండు మహోగ్రలోచన ప్రభలు నిగుడ మన బలంబులం జూచిన. 207 


ప్రతిపదార్థం: అని; ఆ+మహాబలనందనుండు= ఆ వాయుపుత్రుడు భీముడు; మహా+ఉ(గ్ర- మహాభయంకరమైన; లోచన 
ప్రభలు= కన్నుల కాంతులు; నిగుడన్‌= వ్యాపించగా; మనబలంబులన్‌= మన సైన్యాలను; చూచినన్‌= చూడగా. 


తాత్సర్యం: అని, ఆ మహాబలుడైన వాయుపుత్రుడు భీముడు కోపపు చూపుతో >(@२ ७००९४०९० వ్యాపించగా మన 
సేనలవైపు చూడగా. (తరువాతి పద్యంతో అన్వయం). 
క్ర నిగుడు దవాగ్ని జ్వాలల । వెగడందిన మృగకులంబు విధమున, నతి భీ 

తి గదిరి నలుగడ విచ్చిన, । జగతీశ్వర! యతడు మెటిసె జక్కని బయలన్‌. 208 
ప్రతిపదార్థం: జగతీశ్యర!= రాజా!; నిగుడు= అలముకొంటున్న; దవాగ్ని= కార్చిచ్చు; జ్వాలల= మంటలకు; వెగడు+అందిన= 
భయపడిన; మృగకులంబు= జంతువుల సమూహం; విధమునన్‌= వలె; అతిభీతి= మిక్కిలి భయం; (మన సేనలు) కదిరి= 


చెంది; నలుగడన్‌= నాలుగు దిక్కులకు; విచ్చినన్‌= పరుగెత్తిపోగా; అత(డు= భీముడు; చక్కని బయలన్‌= సైన్యం 
పరుగెత్తిపోయినందున ఏర్పడిన అడ్డం, ఆపులేని విశాల(ప్రదేశంలో; మెణుసెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: రేగి చుట్టుప్రక్కల అలముకొంటున్న కార్చిచ్చు మంటలకు భయపడి పారిపోయే జంతుసమూహం వలె, 
భయవిహ్యలమై మన సైన్యం చెదరి నాలుగు మూలలకు పరుగౌత్తిపోగా, ఏర్పడిన ఆ పెద్ద ఆరుబయలులో భీముడు 
(ప్రకాశించాడు. 


విశేషం: అలంకారం: ఉపమ. 


వ. అప్పుడు 8०५००८०८ జేయంగల సైనికులు సూచి, తత్తేజో విశేషంబునం జూడ్ములు మిటుమిట్లు గొన 
26७७२, యంతంత టిచ్చవడియుండ. 209 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; నీయందున్‌= నీ పట్ల (నీ పక్షంలో); చేయంగల= కార్యం నెరవేర్చగలిగిన (నీ 
విశ్వాసపా(త్రులు); సైనికులు; చూచి= ఆ భీముడి భీషణరూపాన్ని ఆరుబయలులో బాగా చూచి; తత్తేడోవిశేషంబునన్‌= అతడి 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 389 


పరా(క్రమం అతిశయించటంచేత; చూడ్కులు= చూపులు; మిజుమిట్లు గొనన్‌= చెదరిపోగా; వెణచణిచి= భయపడి; అంతంతన్‌= 
ఎక్కడివారక్కడ; టిచ్చ పడి ఉండన్‌= చేష్టలు దక్కి నిలబడి ఉండగా. 


తాత్సర్యం: అప్పుడు నీ పక్షంలో యుద్దంచేయగల సైనికులందరూ చూచి, అతడి పరా(క్రమ తేజస్సును కళ్ళు 
మిరుమిట్లు గొలిపేటట్టు చూచి భయపడి ఎక్కడివారు అక్కడ చేష్టలు దక్కి నిలిచిపోయి ఉండగా. 


శా. 8९० గేల कर्कट, మత్తగజ కేళీ సుందరోల్లాస మా 
భీలత్వం బలరింప( ద్రిప్పు, జదలం బృధథ్వీస్టలిన్‌ వైచు, ముం 
గాలం ద్రోయు, మొగంబు వ్రేయు, దెస లుగ్రస్పూర్తి వీక్షించు, మో 
కా లూ(దుం బయి(, గ్రమ్మజింగ మెడ చిక్కం ద్రొక్కి నిల్లున్‌, నగున్‌. 210 


ప్రతిపదార్థం: లీలన్‌= విలాసంగా; కేలన్‌= చేతితో; అమర్శి= పట్టుకొని; మత్తగజ= మదపుటేనుగుయొక్క; కేళీ= ఆటవలె; 
సుందర ఉల్లాసము= అందగిస్తున్న విలాసం; ఆభీలత్వంబు= భయద స్వరూపాన్ని; అలరింపన్‌= సంతోషపెట్టుతుండగా; 
త్రిప్పున్‌= గిర గిర (త్రిప్పాడు; చదలన్‌= ఆకాశంపైకి; పృధథ్వీస్థలిన్‌= భూ(ప్రదేశానికి; వైచున్‌= విసరివేయును (పైకెత్తి (క్రిందికి 
కొట్టాడు); ముంగాలన్‌= పాదా(గ్రముతో; (త్రోయున్‌= నెట్టివేయును; మొగంబు= ముఖమును; कत మోదును; దెసలు= 
చుట్టుప్రక్కల; ఉ(గ్రస్ఫూర్తిన్‌= కోపపు పొంగుతో; వీక్షించున్‌= చూచును; పయిన్‌= దేహంమీద; మోకాలు; ఊ(దున్‌= త్రొక్కిపట్టును; 
క్రమ్మణంగన్‌= అతడు (ప్రక్కకు తిరిగితే; మెడ; చిక్కన్‌= గట్టిగా; (త్రొక్కి= అదిమి; నిల్చున్‌= మెడపై నిలబడును; నగున్‌= 
పకపకా నవ్వును. 


తాత్సర్యం: అతడి శరీరాన్ని ఒక ఆటలో వలె విలాసంగా చేజిక్కించుకొని, ఒక మదపుటేనుగు చేసే చెర్డాటంవలె 
మనోజ్ఞమైన సంతోషం భయంకరస్వరూపానికి అందాన్ని చేకూరుస్తుండగా, ఆతడి దేహాన్ని భీముడు గిరగిర 
త్రిప్పాడు. పైకెత్తి నేలపై విసిరి కొట్టాడు. పాదా(గ్రంతో దానిని నెట్టివేశాడు, ముఖాన్ని చరిచాడు. కోపోద్దీపితుడై 
చుట్టుప్రక్కలా ఉరిమి చూచాడు. ఆ శరీరాన్ని మోకాలితో అదిమాడు, మెడను మరల గట్టిగా (త్రొక్కాడు, లేచి 
నిలబడ్డాడు. నవ్వాడు. ఇట్టా అక్కసునంతా వెడల (గ్రక్కాడు. 


విశేషం: అలంకారం: స్వభావోక్తి. 


వ. ఇవ్విధంబునం ఘోరవిహారంబు సలిపి, భీమవిక్రముం డగు నా భీమసేనుం డయ్యువరాజు నాననం 
బాలోకించి. 211 
ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌; ఘోర, విహారంబు సలిపి= భయంకరంగా విహరిస్తూ; భీమవిక్రముండు+అగు= భయంకరమైన 


బాహుపరా(క్రమం కలవాడైన; ఆ 2:53 2:50; ఆ+యువరాజు= ఆ దుశ్ళాసనుడి; ఆననంబు= ముఖాన్ని; ఆలోకించి= 
చూచి. 


తాత్సర్యం: ఆ విధంగా భయంకర వీర విలాసాన్ని ప్రదర్శించి, భీముడు ఆ దుశ్శాసనుడి మొగం చూచి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


390 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: పిల్లికి చెర్చాటం, ఎలుకకు ప్రాణసంకటం - అన్నట్లు, భీముడు దుళశ్ళాసనుడిపై (క్రూరమైన వినోదం (ప్రదర్శిస్తున్నాడు. 
62 ae] > ५ “ज क 


క “ఏ నురము दु నెత్తురు । తేనియ యిది ద్రావెదం; । గదిసి నను గడిమిన్‌ 

మానుప దిక్కు గలిగిన । న్రాని మెలు(గింపు మీ మొనం ९८०९5." 212 
ప్రతిపదార్థం: ఏను= నేను; ఉరము= రొమ్మును; (వ్రచ్చి= చీల్చి; నెత్తురు, తేనియు= నెత్తురు అనెడి తేనెను; ఇది (త్రావెదన్‌; 
ననున్‌= నన్ను; కదిసి= సమీపించి; కడిమిన్‌= పట్టుదలతో; మానుపన్‌= నివారించేందుకు; దిక్కు కలిగినన్‌= ఆదరువు 
(సహాయం) ఉన్నట్లయితే; రానిమ్ము= వారిని రమ్మను; మీ మొనన్‌= మీ సైన్యంతో; కలవారికిన్‌= ఉన్నవారికి; ఎలు(గింపు= 
ఎలుగాత్తి చాటుము 


తాత్సర్యం: “ఇదిగో! నీ గుండె చీల్చి, నెత్తురు అనే తేనెను ఆత్రంతో (త్రాగుతాను. మీ సైన్యంలో నన్ను ఆపగల 
దిక్కెవరైనా నీకు ఉంటే వారిని రమ్మను(రప్పింపుము) గొంతెత్తి వారిని పిలువుము”. 


వ. అని పెలుచం బలికి, కుఠరారంబు వెలికి యతని మొగంబుమీ(ద జళపించి. 213 


ప్రతిపదార్థం: అని; పెలుచన్‌+పలికి= పెద్దగా కఠినంగా చెప్పి; కుఠారంబు= గం|(డ్రగొడ్డలిని; సెటీకి= లాగుకొని; అతని 
మొగంబుమీ(ద; జళిపించి= ఆడించి. 


తాత్సర్యం: అని బిగ్గరగా పలికి, గం[డ్రగొడ్డలిని పెరికి అతడి మొగంమీద ఆడించి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


భీమసేను(డు దుస్ససేనుని యురంబు (ॐ) రక్తసానంబు సేయుట (సం. 8-61-1) 


మ. నరసింహుం డసురేంద్రు వ్రచ్చుకరణి, న్రౌద్రం బుదగ్రంబుగా 

నుర మత్యుగ్రత( జీరి, క్రమ్ము రుధిర మ్ముల్లాసియై దోయిట 

న్వెర వారం గొని త్రావు, మెచ్చు జవికి, న్మేనున్‌ మొగంబున్‌ భయం 

కర రేఖం బొరయంగం జల్లికొను, నక్మౌరవ్యు( జూచుం బొరిన్‌. 214 
ప్రతిపదార్థం: నరసింహుండు= నరసింహస్వామి; అసుర+ఇం|ద్రున్‌= రాక్షసరాజు హిరణ్యకశిపుని; (వ్రచ్చు కరణిన్‌= చీల్చిన 
విధంగా; రౌద్రంబు= రౌద్రం; ఉద(గ్రంబు+కాన్‌= భయంకరం కాగా; ఉరము= రొమ్ము; అత్యుగ్రతన్‌= మిక్కిలి (క్రూరంగా; 
>= చీల్చి; క్రమ్ము= చిమ్మే; రుధిరమ్ము= నెత్తురు; ఉల్లాసి+ఐ= సంతోషించినవాడై; దోయిటన్‌= దోసిట; వెరవు, ఆరన్‌= 
నేర్ఫుమీరగా; కొని= తీసికొని; (త్రావు; చవికిన్‌= ఆ రుచికి; మెచ్చున్‌= మెచ్చుకొనును; మేనున్‌= శరీరాన్ని; మొగంబున్‌; 
భయంకర రేఖన్‌= భీతిగొలిపే విధంగా; పొఠయంగన్‌= పొందగా; చల్లుకొనున్‌= (ఒంటిపైన ముఖంపైన) చల్ల్చుకొంటాడు; ఆ 
కౌరవ్యున్‌= కురువంశము వాడైన ఆ దుశ్ళాసనుడిని; పొరిన్‌= మాటి మాటికి; చూచున్‌= చూస్తాడు. 


తాత్సర్యం: నృసింహస్వామి హిరణ్యకశళిపుడి పొట్ట చించినట్టు, భీముడు ప్రచండ రౌద్రమూర్తి అయి కసిదీరేటట్లు 
దుశ్శాసనుడి రొమ్మును చీల్చి, పైకి పొంగే నెత్తుటిని నేర్పుగ దోసిటినిండా తీసుకొని, ఉల్లాసంగా త్రాగుతూ దాని 
రుచికి మెచ్చుకొన్నాడు. (అందరికి) భయం గొలిపేటట్లుగ ముఖంమీద ఒంటిమీద చల్లుకొన్నాడు. మాటిమాటికి ఆ 
దుశ్ళాసనుడిని చూచాడు. (ఈ చూపులే తన విజయోత్సాహాన్ని శత్రువుల దీనస్థితిని సూచిస్తున్నవి.) 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 391 


విశేషం: అలం: ఉపమ. ఆనాడు ద్రౌపదిని అంతఘోరంగా అవమానించిన దుశ్శాసనుడి మీద భీముడి గుండెలో ఎంత కసి 
దాగి ఉందో ~ అది ఎంత భయానక బీభత్సంగా ఇప్పుడు పైకి పొంగిందో తిక్కన కంటికి కట్టినట్టు అద్భుతంగా వర్లించాడు. 
భీముడి ప్రతిజ్ఞల్లో ఒకటి తృప్తిగా తీరింది. ఇంకొకటి- దుర్యోధనుడి విషయంలో చేసింది - మిగిలిఉంది. 


వ. ఇట్లు దారుణ భంగిం బ్రతిజ్ఞాకరణ పూరణం బాచరించి. 215 


ప్రతిపదార్థం: ఇట్లు దారుణభంగిన్‌= ఇట్టు క్రూరంగా; ప్రతిజ్ఞాకరణ పూరణంబు= చేసిన బాస పూర్తి అయ్యేటట్టు; ఆచరించి= 
చేసి 


తాత్సర్యం: ఈ విధంగా భయంకరమైన పద్దతిలో (ప్రతిజ్ఞను పూర్తిచేసికొని. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. “తల్లి చన్నుల పా లేను ద్రావ నెట్టు । లాననే 8९०७७७०९ తేనియలును 

ఖండశర్మరతోడి దుగ్రంబు లనుభ । వింప(బడవే! యవియు నింత యింపు గావు.” 216 
ప్రతిపదార్థం: ఏను; తల్టిచన్నులపాలు= తల్లి చనుబాలు; (త్రావన్‌+ఎట్టులు?= నేను (खण?) పలుతెజంగుల= అనే 
రకాలైన; తేనియలును; ఎట్టులు ఆననే!= ఏదో విధంగా తాగి ఉన్నాను గదా!; ఖండశర్కర= కలకండ; తోడి= కలిపిన; 
దుగ్రంబులు= పాలు; అనుభవింప(బడవే!= నేను (త్రాగి అనుభవించినానుగదా!; అవియున్‌= అవి అన్నీకూడా; ఇంత ఇంపు 
గావు= ఇంతటి ఆనందాన్ని కలిగించలేదు. 


తాత్సర్యం: 'తల్లి చనుబాలు (త్రాగాను. రకరకాల తేనెలు చవిచూచాను. కలకండతో కలిపి పాలు (త్రాగాను. కాని 
అవన్నీ కూడా ఇంతటి తృప్తినిగాని ఆనందాన్నిగాని కలిగించలేదు. 


చ. అని యెలుంగెత్తి పల్కునలి నాడు, మహోద్దతి( ద్రుళ్ళు, నార్లుం బె 
= (3 (¬ न्ट 

ల్లన భుజ మప్పళంచు( దమ సైనికులున్‌ మనవారు రక్కసుం 

డని 268८ గందువారు, గళతాయుధు లయ్యెడువారు, భీతి మూ 

९ బడువారునై రణ విరామము బొంద మదోత్మటాక్యతిన్‌. 217 
ప్రతిపదార్థం: మదోత్కట ఆకృతిన్‌= లోపొగరుపైకి ఉబుకగా పొందిన స్వరూపంతో; అని= (ఫై విధంగా) అని; ఎలుశాత్తి 
పల్కున్‌= గొంతెత్తి అరుస్తాడు; నలిన్‌= ఉత్సాహంతో; ఆడున్‌= ఎగిరి గంతులు వేస్తాడు; మహోద్దతిన్‌= గొప్పు వేగంతో; 
త్రుళ్ళున్‌= మిడిసిపడతాడు; ఆర్బున్‌= కేకలు వేస్తాడు; పెల్చన= గట్టిగా; భుజము= భుజాలను; అప్పళించున్‌= చరచుకొంటాడు 
(ఇదంతా చూచి); తమ సైనికులున్‌= ఆయన సేన; మనవారు= కౌరవులు; రక్కనుండు+అని= రాక్షసుడని; 
5 € (५ 0८35८ = ఆశ్చర్యపడే వారు; గళితాయుథులు+అయ్యెడువారు= ఆయుధములు శజారిపోయినవారు; భీతిన్‌ 
మూర్భనుపడువారునై= భయంతో ఒళ్ళు తెలియకుండా నేల కొరిగేవారు కాగా; రణవిరామము పొందన్‌= దీనితో యుద్దం 
నిలిచిపోగా. 


తాత్సర్యం: అని బిగ్గరగా అంటాడు. ఉత్సాహంతో గంతులు వేస్తాడు, ఆ వేగంతో (త్రుళ్ళుతాడు, అరుస్తాడు, 
గట్టిగా భుజాలను చరచుకొంటాడు, ఇరువైపు సైనికులూ అతడిని చూచి రాక్షసుడేమో అని నిశ్ఫేష్టులయ్యారు. 
ఆయుధాలను భయంతో వదలిపెట్టారు. మూర్చలు కూడా పోయారు. అతడి మదభయంకరమైన రూపాన్ని చూచి 
అందరూ యుద్దం మాని నిలిచిపోయారు. 


392 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: తరువాత. (తరువాతి పద్యంతో అన్వయం). 


మ. గద సేతం గొని, యంత్యకాల యమరేఖం टु, రక్తంబు చా 

య దలిర్చం దను వుగ్రసుందరముగా నవ్వీరు( డేతెంచి, యు 

న్మద మాతంగము లీల దో(ప; మన సేనం బొల్పటం దోలి వే 

పాొదివెం ९१०९ దుస్ససేను వికటస్పూర్తి స్పురన్మూర్తియై. 219 
ప్రతిపదార్థం: గద చేతన్‌+కొని= గదను చేతితో పట్టుకొని; అంత్యకాల= (ప్రళయవేళయందలి; యమరేఖన్‌= యముడివలె; 
సేర్చి= అతిశయించి; తనువు= శరీరం; రక్తంబు చాయః= నెత్తురు రంగుతో; తలిర్సన్‌= అతిశయిల్లగా; ఉ(గ్రసుందరముగాన్‌= 
రమణీయ భయానకము కాగా; ఆ+వీరుడు= ఆ వీరుడు-భీముడు; ఉన్మద= మత్తెక్కిన; మాతంగము= ఏనుగుయొక్క; 
లీల= విలాసం; తో(పన్‌= మనస్సుకు తోచేటట్టు; ఏతెంచి= విచ్చేసి; మనసేనన్‌= మనసేనను; పొల్పు= స్టైర్యము; ७९७८ 
నశించేటట్టు: తోలి= పరు7ెత్తేటట్టు చేసి; వే= వెంటనే; (క్రమ్మణన్‌= మరల; వికటస్ఫూర్తి స్ఫురత్‌+మూర్తి+ఐ= వెగటుదనం 
స్ఫురించే ఆకారంతో; దుస్ఫసేనున్‌; పొదివెన్‌= పైకొన్నాడు. 


తాత్సర్యం: గదను చేత ధరించి ప్రళయకాల యముడివలె విజృంభించి, దేహం రక్తవర్లంతో భయంకర సుందరం 
కాగా, మత్తెక్కిన ఏనుగువలె వచ్చి, మనసేనను పారద్రోలి, వెగటుగొలిపే రూపంతో మళ్ళీ దుళ్ళాసనుడిమీద పడ్డాడు. 


విశేషం: భీముడికి దుళశ్ళాసనుడిపై ఇంకా కసి తీరలేదు. అందుకే మళ్ళీ అతడిమీద పడ్డాడు. హిడింబ, కీచకులను చంపటంలో 
ఇంత (క్రౌర్యం లేదు. ఇది అవమాన (ప్రతీకార రూపం. కాబట్టి వేడి ఎక్కువ. చేష్టలు వికటంగా కనుపించినా, కవి దానిని 
సౌందర్యరేఖలతో దిద్ది, హాయిని కల్పిస్తున్నాడు. నెత్తురు త్రావటం రాక్షసకృత్యమైనా అది అతని ప్రతిజ్ఞలో భాగమే. అలంకారం: 
ఉపమ. 


వ. చలంబు నెటయ నతని కాలు గేల నమర్షి మొగంబు గనుంగొనుచు నక్కిమ్మీరవైరి యి ట్లనియె. 220 
ప్రతిపదార్థం: చలము= కోపం; 56०0595 = రేగగా; అతని= దుళ్ళాసనుడి; కాలు; కేలన్‌+అమర్శ్భి= తనచేతపట్టుకొని; 


మొగంబు కనుగొనుచున్‌= అతడి మొగం చూస్తూ; ఆ+కిమ్మీరవైరి= కిమ్మీరుడనే రక్కసుడికి విరోధి భీముడు; ఇట్టు+-అనియెన్‌. 
(భావిఫలం అట్టిదేనని సూచించటం ఇందులో కలదు). 


తాత్సర్యం: పగ పెచ్చు పెరగగా అతడి కాలును చేతితో పట్టుకొని, మొగాన్ని చూస్తూ భీముడు ఇట్లా అన్నాడు. 


క్ర “ఏమిర! పసు లని యార్వవు? నీ । మాటలు నిలువ(బడియెనే? పసరమ! మి 
మ్మేము మగుడ నిదె యార్డెద; । మీ మాటకు మాటు పల్క రెవ్వరు గంటే?” 221 


ప్రతిపదార్థం: ఏమిర!= (ఎంతటి తిరస్కారభావం. ఎంతటి చులకన !); పసులు అని= పశువులు అని; ఆర్వవు?= ఎందుకు 
అరవవు?; నీ మాటలు నిలవ(బడియెనే?= నీ మాటలు పడిపోయాయా?; పసరమా!= పశువా!; మిమ్మున్‌; ఏము; మగుడన్‌= 
మరలా; ఇదె= ఇదిగో ఇప్పుడే; ఆర్బెదము= పెద్దగా పశువులని అంటాము; ఈ మాటకున్‌= ఈ మాటకు; ఎవ్వరున్‌= ఎవ్వరు; 
మాణు పల్కరు= ఎవ్వరు ఎదిరించి మాట్లాడరు; కంటే?= గమనించినావా? 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 393 


తాత్సర్యం: 'ఎమిరా! పశువులని అరవవేమి? నీ నోరు పడిపోయిందా? పశువా! మిమ్ములను మరల మే మిప్పుడు 
పశువుల్లారా! అని పెద్దగా పిలుస్తాము. ఈ మాటకు మీ వారిలో ఎవ్వరు బదులు పలకటం లేదు చూచావా?. 


ఉ. 'నెట్టన యల్గినం దగునె? నీళ్ళను ద్రోచుటయున్‌ విషాన్నముం 

బెట్టుటయున్‌ మహాభుజగ భీషణ దంష్ట్రలపాలు సేేతయుం 

24९०८ బెద్దలుం జెలులు( జూడ సభన్‌ నెటిమాలి యిమ్మెయిం 

దిట్టున కోర్టు టెందు( గలదే? విను గెల్వరె జూద మెవ్వరున్‌?' 222 
ప్రతిపదార్థం: నెట్టన= అనాలోచితంగా; అల్గినన్‌= కోపపడితే; తగునె= సరిపోతుందా?; నీళ్ళను (త్రోచుటయున్‌= నీళ్ళలో 
తోయటం; విష+అన్నము= విషం కలిపిన అన్నము; పెట్టుటయున్‌; మహాభుజగ= పెద్దపాములయొక్క; భీషణదంష్ట్రల= 
భయంకరమైన కోరల; పాలుచేతయున్‌= వశమయ్యేటట్లు చేయటం; చుట్టలున్‌= బంధువులును; పెద్దలున్‌; చెలులున్‌= 
స్నేహితులు; చూడన్‌= చూస్తుండగా; సభన్‌= ఆ సభలో; నెణీమాలి= న్యాయం తప్పి; ఈ+మెయిన్‌= ఈ విధంగా; 
తిట్టునకున్‌= తిట్టుకు; ఓర్చుట= సహించి ఊరకుండటం; ఎందున్‌= ఎక్కడైనా; కలదే?= ఉన్నదా?; విను= (నేను చెప్పే 
దానిని) వినుము; ఎవ్వరున్‌= ఇంకెవ్వరు; జూదము= జాదం; గెల్వరు= 792 ఉండలేదా? (792) ఇట్లా అత్యాచారం చేశారా?) 


తాత్సర్యం: 'నీవు అనవసరంగా కోపపడటం తగునా? నన్ను నీళ్ళలో (త్రోశారు. విషం కలిపిన అన్నం పెట్టారు. పెద్ద 
విషపుపాముల కోరలకాటుకు బలిచేశారు. ఆ సభలో బంధుమి(త్రులు పెద్దలు చూస్తుండగా నీతి తప్పి ఇట్లా మీరు 
దూషించటం, దానికి మేము ఓర్ఫుకొని ఊరకుండటం, ఇంకెక్కడైనా ఇలా జరిగిందా? యోచించుము. ఇంతకుముందు 
జూదంలో గెలిచినవారు ఇంకెవ్వరు లేరా?” (జూదమాడినవారున్నారుగాని ఇట్టి దుశేష్టలు చేసినవారు లేరని భావం). 
క అని పలికి, క్రమ్మజి(గ మన । మొన మీ(దన్‌ బ్రమరి వాణి, ముద్గరి లలితం 

బున గేలు 2०604०८ జని, తన । కన లడ(గక దుస్ప్ససేను( గనుగొని పలుకున్‌. 223 


ప్రతిపదార్థం: అని పలికి; (క్రమ్మణ(గన్‌= వెనుదిరిగి పోగా; మన మొనమీ(దన్‌= మనసైన్యాల చుట్టూ; (బ్రమరి వాటణి= చుట్టు 
తిరిగి; ముద్గర లలితంబునన్‌= సొంపైన గదావిన్యాసంతో; కేలు మెజయన్‌= చేయి తళతళలాడుతుండగా; చని= పోయి; 
తన కనలు= తన కోపం; छता ఉపశమించకపోగా; దుస్ససేనున్‌; కనుగొని= చూచి; పలుకున్‌. 


తాత్సర్యం: అని పలికి భీముడు మన సైన్యాలచుట్టూ తిరిగి చూచి, గద త్రిప్పటంతో మనోజ్ఞమై చూపట్టుతున్న 
బాహువిన్యాసంతో, తన కోపం ఇంకా శాంతించనందున దుస్ససేనుడిని చూచి ఇట్లా అన్నాడు. 
ఉ. _ ప్రైవడి పోయె గాన ధృతరాష్తుడు గన్నది యేమి? యా సభం 

> 

దా వల దన్న( 8 డుడుగదా! పతి लत డన(బడ్డ కాంత నే 

డీవు గనుంగొనంగ( బతి యేడ్తెఅ నొప్పె( బతుల్‌ విజృంభిత 

శ్రీ విలసిల్లు కామినులు సేడ్చడి రిట్లపతిత్వ దీనతన్‌.' 224 


ప్రతిపదార్థం: >&= నిందపాలై; పోయెన్‌; కానన్‌= కాబట్టి; ధృతరాష్టు(డు; కన్నది= చూచింది (అనుభవించింది); ఏమి?; 
ఆ సభన్‌; తాన్‌= తాను; వలదన్నన్‌= వద్దని వారించి ఉంటే; కీడు= ఆపద; ఉడుగదా?= నివారింపబడి ఉండదా?; పతి 


394 శ్రీమదాంధ్ర మహాభారతము 
లేడు అనన్‌+పడ్డ= మగడు లేడు అని చెప్పబడిన; కాంత= ద్రౌపది; నేడు; ఈవు కనుంగొనంగన్‌; పతి= భర్త; ఏడ్తెజిన్‌= 


పరా(క్రమాతిశయంతో; ఒప్పెన్‌= అలరారుతున్నాడు; పతుల్‌= తమ భర్తలు; విజృంభిత శ్రీ విలసిల్లు= పెంపొందిన సంపదతో 
శోభిల్లు: కామినులు= (స్త్రీలు; ఇట్టు= ఈ విధంగా; అపతిత్వ దీనతన్‌= మగలులేని దైన్యంతో; చేడ్చడిరి= చిక్కులపాలైరి. 


తాత్సర్యం: 'ధృతరాష్టుడు నిందపాలు కావటం తప్ప వేరేమి చూడగలిగాడు? ఆ సభలో తాను వద్దంటే కీడు తప్పి 
ఉండేది కదా! మగడు లేడు అన్న ఆ కాంతకే ఇప్పుడు నీవు చూస్తుండగానే భర్త పరా(క్రమదీప్తితో (ప్రకాశిస్తున్నాడు. 
సెంపొందిన సంపదతో విలసిల్లిన కౌరవకాంతలు కష్టాలపాలై ఇప్పుడు తమకు మగలులేరని కనికరించవలసిన 
స్థితిలో ఉన్నారు. 


క విను! మేను జేయ బూనిన । పనులం దొకటి గడతేటి; బాపాత్ము సుయో 
ధను బొరిగొని తల దన్నుదు । నను రెండవ పనియు దీర్చ నరిగెద నెలమిన్‌'. 225 
ప్రతిపదార్థం: వినుము; ఏను; చేయన్‌+పూనిన; పనులందున్‌; ఒకటి; కడతేణెన్‌= నెరవేరింది; పాపాత్యున్‌; సుయోధనున్‌; 


పొరిగొని= చంపి; తల తన్నుదున్‌; అను; రెండవ పనియున్‌; తీర్సన్‌= పూర్తి చేసేందుకు; ఎలమిన్‌= ఉల్లాసంతో; అరిగెదన్‌= 
ముందుకు సాగుతాను 


తాత్సర్యం: (శ్రద్దగా వినుము. నేను బాస చేసి చేయబూనిన వాటిలో ఒకటి పూర్తి అయింది. ఇక ఆ సుయోధనుడిని 
చంపి, అతడి తలను తన్నుతాను - అనేది మిగిలి ఉన్నది. ఆ కోరికను తీర్చుకొనేందుకు- ఇదిగో! అధికోత్సాహంతో 
ముందుకు సాగుతాను. 


చ. అని ०३०९८०८ त చెప్పి, యత( డాతని గీ టడ(గించి యార్డెం గ 

एक లోనుగా మన వరూథినియోధులకున్‌ మహాభయం 

బున మనముల్‌ గలంగబడి పోరికి నూల్మొననీని తిచ్చపా 

టున సకలాంగకంబులు గడున్‌ శిధిలంబులుగా మహోగ్రు(డై, 226 
ప్రతిపదార్థం: అని; ఎలుగొత్తి చెప్పి= పెద్దగా అరచి చెప్పి; అత(డు= భీముడు; ఆతనిన్‌= దుస్ససేనుడిని; గీటు+అడయగించి= 
చంపి; కర్గునకును లోనుగా= కర్గుడు మొదలైన; మన; వరూథిని యోధులకున్‌= సైనికవీరులకు; మహాభయంబునన్‌= 
గొప్పభయంతో; మనముల్‌= హృదయాలు; కలంగ(బడి= కలతచెంది; పోరికిన్‌= యుద్దం చేయటానికి; నూల్కొననీని= 
పూనుకొనేటట్టు చేయని; జిచ్చపాటునన్‌= కలవరపాటున; సకల+అంగకంబులు= శరీర అవయవాలన్నీ; కడున్‌= మిక్కిలి; 
శిథిలంబులుగాన్‌= వికలమయ్యేటట్ల్టు; మహా+ఉ(గ్రుణడై= అధికమైన కోపం కలవాడై; ఆర్బెన్‌= అరిచాడు. 


తాత్సర్యం: అని గొంతెత్తి పెద్దగా చెప్పాడు. దుళ్ళాసనుడిని తుదముట్టించాడు. उतु మొదలుగా మన సైనిక 
వీరులకు భయంతో మనస్సులు ६९८०5०6, యుద్దానికి పూనుకోలేని నిశ్చేష్టతతో, అవయవాలన్నీ పని చేయని స్థితి 
ఏర్పడేటట్టుగా మహాభయంకరుడై అరిచాడు. 
క్ర జనపతియు( గృప ప్రముఖులు । గను6యగొన, ని ట్లనిలసుతు(డు గ్రౌర్య మొడల్‌ గై 

కొనినట్లు పేర్చి దుశ్శా । సను 2०९०८ జూచి, రోష సంరంభమునన్‌. 227 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 395 

bc) 

ప్రతిపదార్థం: జనపతియున్‌= రాజు దుర్యోధనుడు; కృప (ప్రముఖులు= కృపాచార్యుడు మొదలైన (ప్రఖ్యాతవీరులు; 

కను(గొనన్‌= చూస్తుండగా; (క్రౌర్యము= (కూరస్వభావం; ఇటు; ఒడల్‌ గైకొనినట్టు= మానవాకృతిని తాల్చినట్టు; 
== ౧ भ ౧ ౧ 

అనిలసుతు(డు= వాయునందనుడు, భీముడు; పేర్చి= ఉప్పొంగి; దుశ్ళాసనున్‌; చంపుటన్‌+చూచి= చంపటాన్ని చూచి; రోష 

సం(భ్రమమునన్‌= కోపాతిశయంతో. 


తాత్సర్యం: ఈ విధంగా భీముడు-దుర్యోధనుడు, కృపుడు మొదలైన (ప్రముఖులు చూస్తూ ఉండగా, క్రూరత్వమే 
రూపుదాల్సిందా అన్నట్టు విజృంభించి దుశ్ళాసనుణ్ణి చంపటాన్ని చూచి, రోషాతిశయంతో.... (తరువాతి వచనంతో 
అన్వయం) 


వ. నీ కొడుకులు కవచియు నిషంగియు(౯ బాశియు దండధారుండును ధనుర్ణహుండును నలోలుపుండును 
సహుండును షండుండును వాతవేగుండును సువర్ణసుండును గూడి కవిసి, వివిధ విశిఖంబుల నతనిం 
బొదివిన; నంతకుమున్న దుశ్శాసన రక్తపాన కౌతుకాధీన మానసుం డైన యా బభీమసేనుపై నెవ్వరు 
గడంగుదురో యని కన్నిడి యుండి, యతం డప్రతిహతంబుగా( బ్రతిన దీర్లుటకు( బ్రీతచిత్తుం డగు 
ఫల్గునుండు భల్లదశకంబున నక్కుమార దశకంబు శిరంబులు దునుమాడె; నట్టి భీమార్హునుల 
యాటోపంబున కోటటి నీ సైన్యంబు సమర విముఖం బయ్యె, నా సూతనందనుండును భీతుండై వదనంబు 
2९5९८ బాటి నూరకుందె; నప్పుడు శల్యుం డతని నాలోకించి యి ట్లనియె. 228 


ప్రతిపదార్థం: నీ కొడుకులు- కవచియు, నిషంగియు, పాశియు, దండధారుండును, ధను(ర్లహుండును, ఆలోలుపుండును, 
సహుండును, షండుండును, వాతవేగుండును, సువర్భసుండును; కూడి= ఒకటై; కవిసి= విజృంభించి; వివిధ విశిఖంబులన్‌= 
అనేకవిధాలైన బాణాలతో; అతనిన్‌= భీముడిని; పొదివినన్‌= ఎదుర్కోగా; అంతకుమున్ను+అ= అంతకుముందే; దుశ్శాసన, 
రక్తపాన= దుశ్శాసనుడి నెత్తురు త్రాగుటచేత; కౌతుక+అధీన= సంతోషమునకు వశమైన; మానసుండు+ఐన= మనస్సు 
కలవాడైన; ఆ భీమసేను పైన్‌; ఎవ్వరు; కడంగుదురో= మార్కొంటారో; అని; కన్ను+ఇడి ఉండి= కనిపెట్టుకొని ఉండి; 
అతండు; అ|ప్రతిహతంబుగాన్‌= అడ్డగించేవారు లేనివాడై; (ప్రతిన తీర్చుటకున్‌= (ప్రతిజ్ఞ పూర్తిచేయటంవలన; (ప్రీత చిత్తుండు+ 
అగు= సంతోషించిన మనస్సు కలవాడగు; ఫల్గునుండు= అర్జునుడు; భల్ల+దశకంబునన్‌= పదిబాణాలతో; ఆ+కుమార 
దశకంబు= ఆ కురుకుమారులు పదిమందియొక్క; శిరంబులు; తునుమాడెన్‌= (త్రుంచాడు; అట్టి భీమార్శునుల; 
ఆటోపంబునకున్‌= విజృంభణానికి; ఓటణీ= భయ(్రాంతమై; నీ సైన్యంబు; సమర విముఖంబు+అయ్యెన్‌= పోరుకు 
పెడమొగం పెట్టింది; ఆ సూతనందనుండును= ఆ కర్షుడు కూడా; భీతుండు+ఐ= భయపడినవాడై; వదనంబు= మోము; 
వెలవెలన్‌+పాణున్‌= కాంతిహీనంకాగా; ఊరకుండెన్‌; అప్పుడు; శల్యుండు; అతనిన్‌= కర్గుడిని; ఆలోకించి= చూచి; ఇట్లు+ 
అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: నీ కొడుకులు కవచి, నిషంగి, పాళి, దండధారుడు, ధను(ర్లహుడు, అలోలుపుడు, సహుడు, షండుడు, 
వాతవేగుడు, సువర్చసుడు - అనేవారు ఒకటిగా చెలరేగి వివిధ బాణాలతో భీముడిని చుట్టుముట్టారు. అంతకుముందే 
దుశ్శాసనుడి రక్తం (త్రాగి సంతోషిస్తూ ఉన్న భీముడిపై ఎవరు దాడి చేస్తారో అని గమనిస్తూ, అతడు నిరాఘాటంగా 
ప్రతిజ్ఞ తీర్చికొన్నందుకు సంతోషించిన అర్జునుడు, పది दूस ఆ పదిమంది కుమారుల శిరస్సులను (త్రుంచాడు. 
ఆ విధంగా భీమార్జునుల విజృంభణంతో భయ(భ్రాంతమైన నీ సైన్యం యుద్దానికి విముఖమయింది. ఆ కర్గుడు 
కూడా భయపడి, మొగం వెలవెలపోగా ఊరకున్నాడు. అప్పుడు శల్యుడు అతడిని చూచి ఇట్లా అన్నాడు. 


396 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. "न దుస్ఫసేనుని యురము వ్రచ్చి । రుధిర ముగ్రత( ద్రావు మరుత్తనూజు( 

జూచి చేద్చడి చెయ్యేదెం జూచితే సు । యోధనుని? నీవు నట్లెన నొప్పు నెట్లు? 229 
ప్రతిపదార్థం: ఉ(గ్రుడు+ఐ= కోపోద్దీపితుడై; దుస్స్ఫసేనుని; ఉరము= ఎద; (వ్రచ్చి= చీల్చి; రుధిరము= నెత్తురు; ఉ(గ్రతన్‌= 
క్రోధంతో; (త్రావు= (త్రాగే; మరుత్తనూజున్‌= భీముడిని; చూచి; చేడ్సడి= భయపడి; చెయ్యేదెన్‌= చేష్టలు ఉడిగాడు; సుయోధనునిన్‌; 
నీవుచూచితే?= నీవు చూచావా?; నీవున్‌= నీవు కూడా; అట్ల్టు+అయినన్‌= అట్టే నిర్వీర్యుడవైతే; ఎట్లు; ఒప్పున్‌?= సరిపోతుంది? 


తాత్సర్యం: తీవ్రకోపంతో దుస్ససేనుడి ఎద చీల్చి, ఆవేశంతో నెత్తురు (త్రాగిన భీముడిని చూచి సుయోధనుడు 
భయకంపితుడై చేష్టలు దక్కి ఎట్టా నిలబడిపోయాడో చూచావా? నీవు కూడ అట్లే అయితే ఎట్లా? 


క్ర “'బలియు రగు రాజులును గాల్‌ । నిలువక తెరలంగ, వీరె నీ ప్రాపున శ 

త్రుల( దాశ దలంచి కృపా । దులు నిలిచిరి కూర్చికొను మతులధైర్యమునన్‌.' 230 
ప్రతిపదార్థం: బలియురు+అగు= బలవంతులైన; రాజాలును= రాజులుకూడా; కాల్‌ నిలువక= కాలూని నిలబడలేక; 
తెరలంగన్‌= వైదొలగిపోగా; వీరె= వీళ్ళే; నీ ప్రాపునన్‌= నీ రక్షణలో; కృపాదులు= కృపాచార్యుడు మొదలైనవారు; శత్రులన్‌+ 
తా(కన్‌= విరోధులపై పడాలని; తలంచి= అనుకొని; నిలిచిరి= సిద్దంగా నిలబడి ఉన్నారు; అతుల ధైర్యమునన్‌= సాటిలేని 
ధైర్యంతో; కూర్చికొనుము= వీరిని కూడగట్టుకొనుము. 


తాత్సర్యం: 'బలవంతులైన రాజులు కాలూని నిలబడలేక పరుగెత్తిపోయారు. కృపుడు మొదలైనవారు నీ రక్షణలో 
శత్రువులపై దాడిచేయాలని నిలబడి ఉన్నారు. అకుంఠితమైన ధైర్యంతో వీరిని కూడగట్టుకొని యుద్దానికి పూనుకొమ్ము.' 


చ. “కడు వెగడంది యున్న నిను గన్ల్గొని వీ(డె యుదారదైర్య మే 

ర్పడ వృషసేను( డొక్కరు(డు( బాండుతనూజుల మార్మొనంగ( బో 

యెడు; నరు నీవు దాక వలదే? రణభారము నీభుజంబునం 

దిడియె సమస్తముం గురునరేంద్రు(డు; దాని దలంపు మిత్తటిన్‌.” 231 
ప్రతిపదార్థం: కడున్‌= మిక్కిలి వెగడు= కలవరపాటు; అంది ఉన్న= పొంది ఉన్న; నినున్‌+కన్హ్లొని; వీడె= వీడు; 
వృషసేను(డు; ఒక్కరు(డున్‌= ఒక్కడే; ఉదార= గొప్పుదగు; ధైర్యము; ఏర్పడన్‌= రూపొందగా; పాండు తనూజులన్‌= 
పాండురాజు వుతులను; మార్కొనంగన్‌= ఎదిరించేదానికి; పోయెడున్‌= పోతున్నాడు; నరున్‌= అర్జునుడిని; నీవు; 
తా(క(వలదే?= పైబడి యుద్దం చేయాలిగదా?; కురునరేం(ద్రుడు= దుర్యోధనుడు; రణభారము= యుద్దభారాన్ని; సమస్తమున్‌= 
పూర్తిగా; నీ భుజంబునందున్‌= నీ భుజాలమీద; ఇడియెన్‌= ఉంచాడు; దానిన్‌= ఆ విషయాన్ని; ఈ+తటిన్‌= ఈ అదనున; 
తలంపుము= తలచుకొనుము.’ 


తాత్సర్యం: 'మిక్కిలి వికలమనస్కుడవై ఉన్న నిన్ను చూచి, (నీ కుమారుడు) వృషసేనుడు ఒంటరిగా నిరాఘాటమైన 

సాహసంతో పాండవులను ఎదిరించేందుకు బయలుదేరి పోతున్నాడు. నీవు అర్జునుడిని ఎదుర్కోవద్దా? కురురాజు 

యుద్దభారాన్ని నీ భుజాలపై మోపి ఉన్నాడు. ఆ విషయాన్ని నీవు ఈ సమయంలో తలచుకొనుము. 

వ. అనిన విని, యతండు సమరోన్ముఖుం డయ్యె; వృషసేనుండు భీమసేనుపై నురవణింప నకులుం డడ్డపడి, 
యక్కుమారుని సిడంబును గొడుగును గోదండంబును ఖండించిన. 232 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 397 
bc) 

ప్రతిపదార్థం: అనినన్‌, విని= అని (శల్యుడు) అనగా; అతండు= इदु) సమర+ఉన్నుఖుండు+అయ్యెన్‌= యుద్దానికి 
సిద్దమైనాడు; వృషసేనుండు; భీమసేనుపైన్‌; ఉరవణింపన్‌= ఎదుర్కొనపోగా; నకులుండు; అడ్డపడి; ఆ+కుమారుని= ఆ 
రాధేయుడి పుతుడియొక్క; సిడంబు= ధ్వజాన్ని; గొడుగును; కోదండంబును; ఖండించినన్‌= తునుకలు చేయగా. 


తాత్సర్యం: అనగా విని, కర్గుడు యుద్దానికి సుముఖుడయ్యాడు. వృషసేనుడు ఖీముడిమీదికి లంఘించాడు. 
నకులుడు అడ్డుపడి, అతడి ధ్వజాన్నీ, గొడుగునూ, విల్లునూ తుంచివేయగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. అలిగి యతండు వేటొక శరాసన మెత్తి, రథమ్ము ఘోటక 

మ్ముల నిల గూల ०५०८, బొలివోవని ధైర్యము పేర్మి వాలునుం 

బలకయు( గొంచు, మాద్రితొలుపట్టి ధరిత్రికి దాటి బెట్టు గో 

९०८ జని తత్సహాయభట దారుణకేలి యొనర్షి పేర్చినన్‌. 233 
ప్రతిపదార్థం: అతండు= వృషసేనుడు; అలిగి= కోపగించుకొని; వేజొక= ఇంకొక; శరాసనము= విల్లు; ఎత్తి= చేపట్టి; రథమ్ము= 
రథాన్ని; ఘోటకమ్ములన్‌= గుర్రాలను; ఇలన్‌+కూలన్‌= భూమిపై పడేటట్లు; ఏయన్‌= ప్రయోగించగా; పొలివోవని= వెలితిపడని; 
ధైర్యము పేర్మిన్‌= సాహసాతిశయంతో; వాలునున్‌= ఖడ్గాన్ని; పలకయున్‌= డాలు; కొంచున్‌= చేబూని; మా(ద్రి తొలుపట్టి= 
మాద్రి తొలికొడుకు-నకులుడు; ధరి(త్రికిన్‌= భూమిపైకి; దా(టి= ఎగిరి దూకి; బెట్టు= గట్టిగా; కోల్తలన్‌= ఎదుట నిలిచి యుద్దం 
చేయటానికి; చని= వెళ్ళి, తత్సహాయభట= ఆయనకు సహాయంగా ఉన్న సైనికులతో; దారుణకేళి= (క్రూరమైన యుద్దవిహారం; 
ఒనర్భి= చేసి; పేర్చినన్‌= అతిశయించగా. 


తాత్సర్యం: కర్లపుత్రుడు వృషసేనుడు కోపోద్దీపితుడై వేరే ధనుస్సును తీసికొని, నకులుడి తేరును అశ్యాలను 
నేలపాలు చేశాడు. దీనితో నకులుడు శౌర్యం పెచ్చు పెరగగా, కత్తిని, డాలును తీసికొని నేలకు దూకి, గట్టిగా ఎదుట 
నిలిచి యుద్దం చేయటానికి వెళ్ళి, వృషసేనుడికి సహాయంగా ఉన్న సైనికులను హింసించి = (తరువాతి 
పద్యంతో అన్వయం). 
७. కర్ణసుతు(డు పలక ఖండించి, కృష్ణ స । ర్పంబు( బోని పటు కృపాణ ముటిక 

నటికి, నారసములు నాటించె నయ్యర్లు । నానుజన్ముమేన నల్ల నగుచు. 234 
ప్రతిపదార్థం: కర్లసుతు(డు= వృషసేనుడు; పలక= పలకను; ఖండించి; కృష్ణ సర్పంబున్‌+పోని= నల్లత్రాచువంటి; పటు= 
దిట్టమైన; కృపాణము= ఖడ్గమును; ఉబిక= అవలీలగా; నటికి; నారసములు= బాణాలు; ఆ+లఅర్డున= ఆ అర్జునుడి; 
అనుజన్ము మేనన్‌= తోబుట్టినవాడి దేహమును; అల్ల నగుచున్‌= మెల్లగా నవ్వుతూ; నాటించెన్‌= (గ్రుచ్చుకొనేటట్టు చేశాడు. 


తాత్సర్యం: వృషసేనుడు నకులుని ఖేటకాన్ని తునకలుచేసి, నల్లత్రాచువంటి ఆయన ఖడ్డాన్ని సులభంగా ఖండించి, 
నవ్వుతూ, బాణాలను ఆయన శరీరమంతా నాటాడు. 


వ. అప్పుడు ధృష్టద్యుమ్నుండు యుధామన్యుండును నుత్తమౌజుండును శిఖండియు జనమేజయుండును 
సాత్యకియు ద్రౌపదేయులును రౌద్రంబు శోభిల్ల రుద్రుల కైవడి వృషసేనుపయిం గవిసిన( గృతవర్మ కృప ద్రౌణి 
దుర్యోధనులును శకునియు( దత్పోదరులు గొందటును గ్రందం దటిమి, దుర్వార విశిఖ వర్షంబుల వారలం 
గప్పినం గని, గజ సాధను లగు కుళిందు లురవణించి. 235 


398 శ్రీమదాంధ్ర మహాభారతము 

(ప్రతిపదార్థం: అప్పుడు; ధృష్టద్యుమ్నుండు; యుధామన్యుండును; ఉత్తమౌజుండును; శిఖండియు; జనమేజయుండును; 
సాత్యకియును; (ద్రౌపదేయులును; రౌ(ద్రంబు శోభిల్లన్‌= రౌద్రం (ప్రకాళించగా; రు(ద్రులకైవడిన్‌= భీకరాకారుడైన శివుడి రూపం 
వంటి రూపం దాల్చినవారై; వృషసేనుపయిన్‌; కవిసినన్‌= ఫైబడగా; కృతవర్మ; కృప; |ద్రౌణి= అశ్వత్తామ; దుర్యోధనులును; 
శకునియున్‌; తద్‌ సోదరులు కొందణును= ఆతనియొక్క తమ్ములలో కొందరు; (క్రందన్‌= ఏడుస్తూ పోయేటట్టు; తణీమి= 
తరిమికొట్టి; దుర్వార= అడ్డగింప వీలుకాని; విశిఖ వర్షంబులన్‌= బాణాల వానలతో; వారలన్‌; కప్పినన్‌= (క్రమ్మివేయగా; కని= 
చూచి; గజ సాధనులు+అగు= గజుసైన్యాన్ని ఉపయోగించుటలో ఆరితేరిన; కుళిందులు; ఉరవణించి= పరా([క్రమించి. 


తాత్సర్యం: అప్పుడు ధృష్టద్యుమ్నుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, శిఖండి, జనమేజయుడు, సాత్యకి, ఉపపాండవులు 
इ తో ठ 3544 తో కొన్నా ay << తా రో 

కోపోద్రేకంతో రుద్రులవలె వృషసేనుడితో డీకొన్నారు. కృతవర్మ, కృపుడు, అశృత్తామ, దుర్యోధనుడు, శకుని, అతడి 
సోదరులు కొందరు వాళ్ళను బాధపడేటట్టు తరిమికొట్టి, ఆపరాని బాణవర్షంతో వారిని కప్పారు. అది చూచి 
గజసేనా పతులైన కుళిందులు పరా(క్రమించి. (తరువాతి పద్యంతో అన్వయం). 
క కృతవర్మ సిక్కువడ, భూ । పతి సేడ్సడ, శకుని వెగడుపడ( దదవరజ 

ద్వితయము ధర २०८६५ ద్రీవో । ద్దతి( బోరిరి చాప టంకృతంబులు 2९05, 236 
ప్రతిపదార్థం: ~+ చిక్కువడన్‌= కలతచెందగా; భూపతి= రాజు (దుర్యోధనుడు); చేడ్సడ= బాధపొందగా; శకుని; 
వెగడుపడన్‌= బెదరగా; తద్‌= ఆతనియొక్క; అవరజ= తమ్ముల; ద్వితయము= జంట; ధరన్‌+పడన్‌= నేలపై కూలగా; తీవ్ర 


ఉద్దతిన్‌= తీం(డ్రించిన శౌర్యంతో; చాప టంకృతంబులు= అల్లైత్రాళ్ళ మోతలు; చెల(గన్‌= ధ్వనించగా; పోరిరి= యుద్దం 
> ౧ ^> 
చేశారు. 


తాత్సర్యం: కృతవర్మ చిక్కువడేటట్టు, దుర్యోధనుడు బాధపడేటట్లు, శకుని బెదిరిపోయేటట్టు. అతని తమ్ములిద్దరు 
౧ ౧? 2 > 
నేల కూలేటట్టు మహాపరా(క్రమంతో అల్లెత్రాళ్ళ ధ్వనులు చెలరేగగా యుద్దం చేశారు. 
య ౧ <> 
వ. ఇత్రెటింగునం బోరినం గనలి ७८०6, 237 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; పోరినన్‌= యుద్దం చేయగా; కనలి= కోపగించుకొని; కడంగి= పూనుకొని. 
తాత్సర్యం: ఈ విధంగా యుద్దం చేయగా కోపించి పూనుకొని. 


నిశేషం: ఉ.వి.సంశోధిత (ప్రతిలో కర్లుడు అనే పదం ఉంది. వావిళ్ల (ప్రతిలో అది లేదు. కాబట్టి ఈ సందర్భంలో _ వావిళ్ల 
ac) ౧ €> (30) 

ప్రతిలోని పాఠం సముచితమనిపిస్తుంది. 
క్ర ఆ మువ్వురు జలమున ను । దామ ద్విప సహిత చిత్ర దళనంబున సం 

గ్రామ తలము రక్షాక్తం । 2 2०680 బలాధిపత్రయము( బొరిగొనినన్‌. 238 
ప్రతిపదార్థం: ఆ మువ్వురున్‌; చలమునన్‌= మచ్చరముతో; ఉద్దామ= భయంకరమైన; ద్విప= (తొండముతో, నోటితో రెంటితో 
త్రాగే) ఏనుగుల; సహిత= కూడిన; చిత్రదళనంబునన్‌= వింతగొలిపే విధంగా ఖండించటంచేత; సంగ్రామతలము= యుద్దభూమి; 
రక్త+అక్తంబై= నెత్తురుచేత వ్యాప్తమై; మెజయన్‌= తళుకొత్తగా; (మిగిలిన) బలాధిపత్రయమున్‌= (రథ తురగ పదాతుల 
నాయక (త్రయం) మూడు విభాగాల అధిపతులను; పొరిగొనినన్‌= నశింపజేయగా. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 399 


తాత్సర్యం: ఆ ముగ్గురూ పగ సాధించుకొనాలన్న అక్కసుతో బలవత్తరమై భయంపుట్టించే ఏనుగుల గుంపును 
చిత్రహింసచేసి తుదముట్టించారు. చచ్చిన ఏనుగుల నెత్తుటితో యుద్దభూమి అంతా మెరిసినది. మిగిలిన మూడు 
విభాగాలూ తీవ్రమైన పోరుసల్సి నశించాయి. 
క తక్కటి రధిక జనులు పే । రుక్కున నయ్యిభచయంబు నొది(గించియునుం 

జిక్కువటిచియుం దునిమియు । నెక్కడు మద మొప్ప మెటిసి రిభపురనాథా! 239 
ప్రతిపదార్థం: ఇభపురనాథా!= ఓ హస్తినాపుర (ప్రభూ!; తక్కటి= మిగిలిన, ఇతర; రథికజనులు= రథ సైనికులు; పేరు+ఉక్కునన్‌= 
అతిశయించిన బలంతో; ఆ+ఇభచయంబున్‌= ఆ ఏనుగుల సమూహమును; ఒది(గించియునున్‌= (ప్రక్కకు తరిమికొట్టియు; 


చిక్కుపటిచియున్‌= చిక్కులలో ఇరకబెట్టియు; తునిమియున్‌= నరికివేసియు; ఎక్కుడు; మదము+ఒప్పన్‌= కండకావరం 
రేగగా; మెటిసిరి= (ప్రకాశించారు. 


తాత్సర్యం: (పైబడిన మూడు దళాలవారు పోగా) మిగిలిన రథసైనికులు అతిశయించిన బలంతో ఆ గజ 
సమూహాన్ని ప్రక్కకు తరిమి, ఇక్కట్లలో ఇరికించి, చేజిక్కిన వాటినంతా నరికి మదాతిరేకంతో (ప్రకాశించారు. 


వ. మెటిసినం జూచి. 240 
తాత్సర్యం: ఆ విధంగా ప్రకాశించగా చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 
ఆ. అరద మెక్కి తటిమె ననిల తనూజు( డ । వ్వీరుతోన పాండవేయ సేన 

జేయ( గలుగు దొరలు శితశరాసారంబు । లడర వారిమీద నడరుటయును. 241 


ప్రతిపదార్థం: అనిల తనూజు(డు= వాయుపుత్రుడు - భీముడు; అరదము+ఎక్కి= రథాన్ని ఎక్కి; తణిమెన్‌= తరిమాడు; 
ఆ+వీరుతోన= ఆ వీరుడితో పాటే; పాండవేయసేనన్‌= పాండవపైన్యంలో; చేయన్‌+కలుగు దొరలు= కార్యనిర్వహణ దక్టులైన 
పాలకులు; శిత= పదునైన; శర+ఆసారంబులు= బాణవర్షములు; అడరన్‌= విజృంభించగా; వారిమీ(దన్‌; అడరుటయును= 
పైబడి విజృంభించగా. 


తాత్సర్యం: భీముడు రథారూఢుడై వారందరిని తరిమికొట్టాడు. పాండవ సేనానాయకులు నేర్పుతో ఆయన వెంట 
నడిచారు. తోడ్లోడనే ఎదిరిపై అమ్ముల జడివాన కురిపించి సైకొన్నారు. ఆ తరువాత. (తరువాతి వచనంతో 
అన్వయం). 


వ. రణంబు దారుణం బయ్యె; నందు. 242 
తాత్సర్యం: పోరు ఘోరరూపం తాల్ఫింది. అందులో. 


సీ. पट యగ్రభాగంబున( గరిఘటల్‌ । దునుమాడు నకులనందనుని( గిట్టి, 
వృషసేను( డమ్ములవెళ్లి పై( బరంగించి । శితభల్లమున సూతుశిరము ద్రుంప(, 
पतग యక్కర్ణతనయుని 8०८८८ బా । ర్టాదులు గవిసిన; నత(డు పార్టు 
ననిలజు మూ(డుమూ( డమ్ముల నొప్పించి । యాశతానీకుని నట్ల చేసి, 


400 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. నకులు తనువున బాణసప్తకము సాొనిపి. । శార్‌జధరు మేన( బండ్రెండు సాయకములు 

వటిపి పేర్చిన, గౌరవప్రతతి మెచ్చి, । పార్టువే(డిమి యూహించి భయము బొందె. 243 
ప్రతిపదార్థం: కర్గుని; అ(గ్ర భాగంబునన్‌= ముందుభాగంలో; కరిఘటల్‌= ఏనుగుల గుంపులను; తునుమాడు= నరికివేస్తున్న; 
నకులనందనునిన్‌= నకులుని కుమారుడిని; కిట్టి= సమీపించి; వృషసేను(డు; అమ్ములవెల్లి= బాణవర్గాన్ని; పైన్‌+పరంగించి= 
కురిపించి; శిత భల్లమునన్‌= వాడి అయిన ఈటెతో; సూతుశిరము= సారథి తలను; (త్రుంపన్‌= నరికివేయగా; కనుగొని= 
చూచి; ఆ+కర్ల తనయునిమీ(దన్‌= ఆ కర్గుడి కొడుకుపై; పార్ట+ఆదులు= అర్జునుడు మొదలైనవారు; కవిసినన్‌= పైకొనగా; 
అత(డు= వృషసేనుడు; పార్టున్‌= అర్జునుడిని; అనిలజున్‌= భీముడిని; మూ(డు అమ్ములన్‌= మూడేసి బాణాలతో; నొప్పించి= 
బాధపెట్టి; = శతానీకునిన్‌= ఆ శతానీకుడిని కూడా; అట్టు చేసి; నకులు= నకులుడి; తనువునన్‌= దేహంలో; బాణ సప్త్రకము= 
బాణాలు ఏడింటిని; చొనిపి= చొప్పించి; శార్‌జ్ఞధరు= కృష్ణుడి; మేనన్‌= దేహమున; పం[డైండు; సాయకములు= బాణాలు; 
పణిపి= ప్రయోగించి; పేర్చినన్‌= అతిశయించగా; కౌరవ(ప్రతతి= కౌరవసమూహం; మెచ్చి= కొనియాడి; పార్టు వేడిమి= 
అర్జునుడి కోపతాపమును; ఊహించి; భయమున్‌ పొందెన్‌. 


తాత్సర్యం: వృషసేనుడు కర్షుడి ముందుభాగంలో ఏనుగుల సమూహాలను తునియలుగా నరికివేస్తున్న నకులపు(త్రుడి 
మీద అమ్ములవాన కురిపించి, రథసారథి తలను ఒక పదునైన బల్లెంతో (త్రుంచివేశాడు. ఇది చూచి అర్జునుడు 
మొదలైనవారు కర్ణుడి కుమారుడిపై (క్రమ్ముకొనగా అతడు పార్టుడిని, భీముడిని మూడేసి అమ్ములతో బాధపెట్టాడు. 
శతానీకుడికి, ఇదే గతి పట్టించాడు. నకులుడి దేహంలో ఏడు బాణాలను, కృష్ణుడి దేహాన పండ్రెండు బాణాలను 
నాటి బాధించాడు. దీనితో కౌరవసమూహాలు వృషసేనుడిని పొగడ్తలతో ముంచెత్తాయి. తోడనే వారు పార్టుడి 
కోపతాపాన్ని తలచుకొని భయ భ్రాంతులయ్యారు. 


చ. ३९०८८०९ యోధులం గడచి, క్రీడి వడిన్‌ వృషసేనుమీ(ద న 
మ్ములు నిగిడింప; నా రథిక ముఖ్యుని మూ(పున నక్కుమారుC డే 
పలర(గ వా(డి తూపులు రయంబు మెయిం బది బెట్టు గ్రుచ్చి, య 
గ్గలిక ముకుందు నేసి నవకాండములన్‌ దివి ముట్ట నార్గుచున్‌. 244 


ప్రతిపదార్థం: కెల(కుల= ప్రక్కల ఉండే; యోధులన్‌= యుద్దవీరులను; కడచి= దాటి; (క్రీడి= అర్జునుడు; వడిన్‌= వేగంగా; 
వృషసేనుమీందన్‌; అమ్ములు; నిగిడింపన్‌= వ్యాపింపజేయగా; ఆ+కుమారు(డు= ఆ వృషసేనుడు; ఏపు అలర(గన్‌= అతిశయం 
శోభించగా; ఆ రధిక ముఖ్యుని= ఆ రథవీర ్రేష్టుడి; (అర్జునుని) మూ(పునన్‌= భుజం మీద; వా(డి తూపులు= వాడి అయిన 
బాణాలు; పది; రయంబు మెయిన్‌= వేగంగా; బెట్టు= గట్టిగా; (క్రుచ్చి= చొప్పించి; ముకుందున్‌= శ్రీకృష్ణుని; అగ్గలికన్‌= 

€> €> ६2 १ 
ఆధిక్యంతో; దివిముట్టన్‌= ఆకాశం అంటేటట్టు; ఆర్చుచున్‌= కేకలు+పెట్టుతూ; నవకాండములన్‌= తొమ్మిది బాణాలను; 
ఏసెన్‌= కొట్టెను. 


తాత్సర్యం: అర్జునుడు చుట్టుప్రక్కల ఉండే సైనికులను తప్పించుకొనిపోయి, వృషసేనుడిపై బాణప్రయోగం 
చేశాడు. ఆ యువకవీరుడు కాకలుతీరిన ఆ యోధుడి భుజాన పది బాణాలను గ్రుచ్చుకొనేటట్లు వేసి, ఆకాశం 
దద్దరిల్లేటట్లు కేకలు వేస్తూ మరల ముకుందుడిని తొమ్మిది బాణాలతో కొట్టాడు. 

3 CG ౧? = €> 


వ. ఇట్లు విజృంభించిన. 245 


కర్ల్ణపర్వము - తృతీయాశ్వాసము 401 


తాత్సర్యం: ఈ విధంగా విజృంభించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


అర్జునుడు వృషసేనుని >>) 9८ బొందించుట (సం. 8-62-59) 


మ. భ్రుకుటిస్పూర్ణిత ఫాలభాగు( డగుచుం బొంగారి, యాసూతపా 
> కోదండము బాహుదండములు' జిత్రస్పూర్తి దున్మాడి, మ 
त्थ ముగ్రోద్ధతి( గ్రూరభల్ల విలస ద్ధారాహతిం ద్రుంచె, బా 
ణకళాదుర్ణము( డన్నరుండు పతియు న్రాధేయు(డుం జూడంగన్‌. 246 


ప్రతిపదార్థం: (భ్రుకుటి స్ఫూర్ణిత= కనుబొములముడిచే వెలుగొందిన; ఫాలభాగు(డు+అగుచున్‌= నొసలుగలవాడవుతూ; 
పొంగారి= పొంగి; బాణకళా= బాణప్రయోగ శిల్పమును; దుర్హము(డు= చెనకరాని; ఆ+నరుండు= ఆ అర్జునుడు; ఆ సూత 
పౌత్రకు= సూతుని మనుమడైన వాని; కోదండము= ధనుస్సును; బాహుదండములున్‌= దుడ్డుకర్రవంటి చేతులను; చి త్రస్ఫూర్తిన్‌= 
వింత గొలిపే విన్యాసంతో; తున్మాడి= విరుగగొట్టి; క్రూరభల్ల= కరకుటమ్ముయొక్క; విలసత్‌= మెరిసే; ధారాహతిన్‌= పదునైన 
భాగపు దెబ్బతో; మస్తకము= తలను; ఉగ్రోద్దతిన్‌= కోపపు పొంగుతోో; పతియున్‌= రాజైన దుర్యోధనుడు; రాధేయుండున్‌= 
కర్ణుడు; చూడయగన్‌= చూస్తుండగానే; (త్రుంచెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: ఆశ్చర్యకరమైన విధంగా బాణప్రయోగ విద్యయందు ఎదురులేనివాడైన ఆ ఫల్లునుడు, కనుబొమల 
ముడితో వీరత్వాన్ని చాటుతున్న నుదురుతో ప్రదీప్తుడై, ఆ సూతుడి మనుమడియొక్క ధనుస్సును, బలసిన 
భుజములను ఆశ్చర్యకరమైన విలాస వైఖరితో ముక్కలు చేశాడు. వెంటనే తళతళలాడే బాణంయొక్క పదునైన 
ప్రక్కభాగపు దెబ్బతో అతడి తలను కసిదీరా నరికివేశాడు. ఇదంతా ఊరక చూస్తూనే ఆ దుర్యోధనుడు, కర్గుడు 
నిలబడిపోయారు. 


వ.  ఇవ్విధంబున వృషసేను సమయించుటం జూచి, కర్ణుండు శోకవ్యాకులచిత్తుండై కన్నీ రొలుకం, 
గోపాటోపంబున నుద్ధటుం డగుచు, నమ్మహారథుని తేరికి సమ్ముఖంబుగా' దనయరదంబు వటపించి, 
"छरुत యర్జున!' యని యాహ్వానంబు సేసిన; నతండును సవిశేషోత్సాహంబునం బొదలి యడరె; 
నట్టియెడ దురంబు దక్కి యిరువా(గునుం బరమ కౌతుకంబునం గనుంగొనుచుండ నయ్యిరువురు 
రామసన్నిభంబులు నాదిత్య సంకాశంబులు( ద్రినయన ప్రతిమంబులు నగు నాకారంబుల నుల్లసిల్లిరి; వారల 
యెక్కటి కయ్యం బాలోకించు కుతూహలంబున సుర పిత్ళ విద్యాధర సంయమి సంఘంబులును శచీపతి 
ప్రజాపతి పశుపతులును లోనుగా ననేక దివ్యు లేతెంచి నభోభాగంబున నిలిచి; రప్పుడు బ్రహ్మ రుద్రున 
కిట్లనియె. 247 

ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌; వృషసేనున్‌; సమయించుటన్‌= చంపుటను; చూచి; కర్గుండు; శోకవ్యాకులచిత్తుండు+ఐ= 

దుఃఖంతో కలతచెందిన మనస్సుకలవాడై; కన్నీరు+ఒలుకన్‌= కన్నీరు కారుతుండగా; కోపాటోపంబునన్‌= కోపాధిక్యంతో; 
ఉద్భటుండు= శౌర్యోద్దీపితుడు; అగుచున్‌; ఆ+మహారథుని= ఆ రథికశ్రేష్ణడైన అర్జునుని; తేరికిన్‌; సమ్ముఖంబుగాన్‌= 
ఎదురుగా; తన అరదంబు; పజుపించి= తోలించి; “అర్జున! అర్జున! అని; ఆహ్వానంబు చేసినన్‌= పిలువగా; అతండును= 
ఆయనయు; సవిశేష= ప్రత్యేకమైన; ఉత్సాహంబునన్‌= కుతూహలంతో; పొదలి= ఒప్సారి; అడరెన్‌= శోభిల్హాడు; అట్టి ఎడన్‌= 


402 శ్రీమదాంధ్ర మహాభారతము 

అప్పుడు; దురంబు= యుద్దం; తక్కి= మాని; ఇరువా(గునున్‌= ఉభయపక్షాలవారును; పరమ కౌతుకమునన్‌= అత్యంతమైన 
అభిలాషతో; కనుంగొనుచుండన్‌= చూస్తూండగా; ఆ+ఇరువురు= ఆ కర్ణార్టునులు ఇద్దరు; రామసన్నిభులు= రామునితో 
సమానులుగా; ఆదిత్య సంకాశంబులు= సూర్యుడివంటివారుగా; (త్రినయన= శివుడి; (ప్రతిమంబులుగన్‌= పోలినవారుగా; 
అగు; ఆకారంబులన్‌= స్వరూపాలతో; ఉల్లసిల్లిరి= కనుపించారు; వారల; ఎక్కటికయ్యము= ద్వంద్వయుద్దం; ఆలోకించు= 
చూచే; కుతూహలంబునన్‌= అపేక్షతో; సుర; పిత్స; విద్యాధర; సంయమి= దేవతల, పితృదేవతల, విద్యాధరుల, మునుల; 
సంఘంబులును= సమూహాలున్ను; శచీపతి= ఇం(దుడును; (ప్రజాపతి= (బ్రహ్మ; పశుపతులున్ను= శివుడును; లోనుగాన్‌= 
మొదలైన; అనేక దివ్యులు= చాలామంది దేవతలు; ఏతెంచి= విచ్చేసి; నభోభాగంబునన్‌= ఆకాశతలాన; నిలిచిరి; అప్పుడు; 
బ్రహ్మ; రు[ద్రునకున్‌= శివుడితో; ఇట్ల్టు+అనియెన్‌. (ఈ యుద్దానికి అలౌకిక శోభను చేకూర్చడానికి బ్రహ్మ రు(ద్రాదులచేత 
యుద్దవర్లన చేయిస్తాడు కవి.) 


తాత్సర్యం: ఈ విధంగా వృషసేనుడిని చంపటం చూచి, కర్గుడు దుఃఖంతో వ్యాకులత చెంది కన్నీరు కార్చాడు. 
కోపాటోపాన్ని చెందాడు. అర్జునుడి రథానికి ఎదురుగా తన రథాన్ని నడిపి “అర్జునా! అర్జునా! అని ఆహ్వానించాడు. 
అతడు కూడా అధికోత్సాహంతో కర్గుడివైపు ఎదురు నడిచాడు. రెండు వైపుల సైన్యాలూ యుద్దం మాని, వారిని 
చూస్తూ నిలబడ్డాయి. రాములవలె, సూర్యులవలె, రు(ద్రులవలె ఉన్న వారి ఆకారాలను చూచీ ఉత్సాహపడ్డారు. వారి 
ద్వంద్వయుద్దం చూద్దామని ఆకాశంలో దేవతలు, పితృదేవతలు, విద్యాధరులు, బుషిసమూహాలు, ఇం|ద్రుడు, 
(బ్రహ్మ, శివుడు మొదలైన పెక్కుమంది దివ్యులు నిలిచి ఉన్నారు. అప్పుడు (బ్రహ్మ రు(ద్రుడితో ఇట్లా అన్నాడు. 


కర్ణార్ణునుల ద్వంద్వ యుద్దకాలమున బ్రహ్మరుద్రేం[ద్రుల ప్రశ్నోత్తరములు (సం. 8-63-46) 


ख. “ఇరువురు నతిరథులు సమ । స్పురణులు విక్రాంతిపరులు శూరులు వీ 620 

డొరువులతో( బెన(గగ న । శ్వర మగు జగ; ముడుపరాదె సమరం బనఘా!' 248 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; ఇరువురున్‌= ఇద్దరూ; అతిరథులు= పెక్కుమంది రథికులతో పోరాడే యోధులు; 
సమస్సురణులు= సమజజ్జీలు; మిక్రాంతిపరులు= పరా(క్రమం చూపటంలో దిట్టలు; శూరులు; వీరు; ఒండొరువులతోన్‌= 
ఒకరితో ఒకరు; పెన(గగన్‌= పోరాడితే; జగము; నశ్యృరము+అగున్‌= నశించిపోగలదు; సమరంబు= యుద్దాన్ని; ఉడుపన్‌రాదె?= 
మానసించకూడదా? 


తాత్సర్యం: పెక్కుమంది ధనుష్పాణులైన యోధులకు నాయకత్వం వహించగలిగిన నాయకులు, = 
శౌర్యంతో విక్రమించగలిగినవారు, ధైర్యసాహసోపేతులు - ఇట్టి మొనగాం|డ్రు ఒకరినొకరు ఎదుర్కొని యుద్దం 
చేయటంవలన జగత్తు నాశనమై పోగలదు. అందుచేత ఈ కయ్యాన్ని మాన్సించరాదా?' అని (బ్రహ్మ శివుడితో 
అన్నాడు. 
క్ర అన విని యా దేవుం డ । వ్వనజభవున కిట్టు లను: 'నవార్యోద్దతు లీ 

ఘనభుజులు వీరి రణ మె । ట్లును జెల్లుం, దప్ప; దప్పలుకు విడు మింకన్‌.” 249 


ప్రతిపదార్థం: అనన్‌, విని= అని చెప్పగా ఆలకించి; ఆ దేవుండు= ఆ రు(ద్రుడు; ఆ+వనజభవునకున్‌= (బ్రహ్మకు; ఇట్టులు+ 
అనున్‌; ఈ ఘనభుజాలు= ఈ గొప్పు దోళ్ళక్తిగలవారు; అవార్య= అడ్డగించటానికి అలవిగాని; ఉద్దతులు= (ప్రకోపించిన 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 403 


పరా(క్రమవంతులు; (కావున); వీరి; రణము; ఎట్టును= ఏవిధంగానైనా; చెల్లును= జరుగుతుంది; తప్పదు; ఆ+పలుకు; 
ఇంకన్‌= ఇక మీద; విడుము= వదలుము. 


తాత్సర్యం: రుద్రుడు ఆయన చెప్పింది విని (బ్రహ్మదేవుడితో ఇట్లంటున్నాడు - వీరిద్దరు వారింప శక్యంకాని గర్వం 
కలవారు, భుజబల సంపన్నులు. వీరి యుద్దం తప్పదు. కాబట్టి నివారించటమనే మాట మానుకొమ్ము. 


వ, అని యి ట్లమ్మహాత్ములు సల్లాపంబులు సేయ, నాకర్ణించి పాకశాసనుండు సప్రణయంబుగా బ్రహ్మ కిట్లనియె. 

250 
ప్రతిపదార్థం: అని ఇట్టు; ఆ+మహాత్ములు; సల్లాపంబు= పరస్సర సంభాషణం; చేయన్‌= చేయగా; ఆకర్లించి= విని; 
పాకశాసనుండు= ఇంద్రుడు; సప్రణయంబుగాన్‌= (ప్రేమపూర్వకంగా; (బ్రహ్మకు; ఇట్లనియెన్‌. 

. గా హా మా ०९०२ §? గా గా १ హహ తో లా నౌ 3) 
తాత్సర్యం: ఈ విధంగా ఆ మహాత్ములు మాట్లాడుకొనగా విని, ఇంద్రుడు వినయంగా |బ్రహ్మత్‌' ఇట్లా అన్నాడు. 
చ. “తపము నుదాత్తశౌర్యము నుదగ్రబలంబును గల్లు క్రీడి క 

య్యపు వెర వెక్కుడై, గెలుచునట్లుగ నీవు దలంపవే? పురా 

ణ పురుషు లైన కృష్ణుల రణంబున శాత్రవు లాక్రమించుటం 

గుపిత మనస్ము లైన నిలకున్‌ బ్రదు కెమ్మెయి( గల్ల నేర్చునే?' 251 
ప్రతిపదార్థం: తపము= తపస్సుచేసి ఆర్డించుకొన్న బలం (ఆ తపము ఫలితమే పాశుపతాస్త్ర లాభం); ఉదాత్తశౌర్యము= గొప్ప 
పరాక్రమం; ఉద(గ్రబలంబునున్‌= భయావహమైన శక్తీ; కల్లు= కలిగిన; 685; కయ్యపు వెరవు= యుద్దనైపుణ్యం; ఎక్కుడై= 
అతిశయమై; గెలుచునట్టుగన్‌= విజయంపొందేటట్టుగ; నీవు; తలంపవే= సంకల్పించుము; పురాణపురుషులు+ఐన= విష్ణువు 
అంశలో జన్మించినవారైన; కృష్ణులన్‌= నరనారాయణులైన కృష్ణులను (కృష్ణార్ణునులను); రణంబునన్‌; శాత్రవులు= శత్రువులు; 
ఆ(క్రమించుటన్‌= లోబరుచుకొనటంచేత; కుపిత మనస్కులైనన్‌= కోపగించిన మనస్సు కలవారైతే; ఇలకున్‌= ఈ భూమికి; 
(బ్రదుకు= మనగలగటం; ఏ+మెయిన్‌= ఏ విధంగా; కల్లన్‌ నేర్చునే?= సంభవించగలదు? (సాధ్యం కాదని భావం). 


తాత్సర్యం: తపోబలం, కీర్తిప్రదమైన సాహసం, శత్రువులను భయకంపితులను జేసే శరీరశక్తి కలిగిన &€8 

యుద్దనైపుణ్యం ఎక్కువై గెలుస్తాడని నీవు సంకల్సించు. నరనారాయణావతారులైన కృష్ణులను (కృష్ణార్ణును లను) 

శత్రువులు కప్పివేస్తే వారు కోపోద్రిక్తులైతే ఈ లోకాలు మనగలుగుతాయా? 

వ. 'నరనారాయణులకు నెందును జయంబు ధ్రువం బని తొల్లియుం జెప్పితి; రిమ్మహాత్ములు జయించుట 
లోకహాతంబు; గర్లుండు ద్రోణ భీష్మ ప్రాప్తంబైన పుణ్యలోకంబు వడయుం: గిరీటి చిరకాల బిడుమలం బడినవా(డు 
గావున రాజ్య సుఖంబు లనుభవించుం గాకి యనిన నప్పరమేష్టి 8८९ జయాపజయంబులు నిశ్చయించి 
పలుకనేల?' యనుటయు, నీశానుం డతని నాలోకించి 'నిశ్చయించుట మేల కాక యెగ్లేమి? నిశ్చయింత' 
మని కలిపికొని యతండునుం దానును వాసవు వలను విలోకించి కృష్ణార్ణునుల నుద్దేశించి. 252 


ప్రతిపదార్థం: నరనారాయణులకున్‌; ఎందును= ఎక్కడైనా; జయంబు; (ధ్రువంబు+అని= నిశ్చయమని; తొల్లియున్‌= 
మునుపుకూడా; చెప్పితిరి; -ఈ+మహాత్ములు; జయించుట; లోకహితంబు= (ప్రపంచానికి క్షేమకరం; కర్గుండు; ద్రోణభీష్మ= 


404 శ్రీమదాంధ్ర మహాభారతము 

ద్రోణ, భీష్ములకు; ప్రాప్తంబు+ఐన= లభించిన; పుణ్యలోకంబు; పడయున్‌= పొందుతాడు; కిరీటి; చిరకాలంబు; ఇడుమలన్‌= 
కష్టాలు; పడినవా(డు= అనుభవించినవాడు; కావునన్‌; రాజ్యసుఖంబులు= రాజ్యాధి కారసౌఖ్యాలు; అనుభవించున్‌ గాక; 
అనినన్‌; ఆ+పరమేష్టి= ఆ (బ్రహ్మ; వీరల; జయాపజయంబులు= గెలుపు ఓటములను; నిశ్చయించి= ముందే నిర్లయించి; 
పలుకన్‌+ఏల?= అనటం ఎందుకు?; అనుటయున్‌; ఈశానుండు= ఐశ్వర్యం కలవాడు - శివుడు; అతనిన్‌= (బ్రహ్మను; 
ఆలోకించి; నిశ్చ్ళయించుట= స్థిరపరచుట; మేలు+అ కాక= మేలే కాని; ఎగ్గు+ఏమి= కీడు ఎట్లవుతుంది?; (కాబట్టి) 
నిశ్చయింతము+అని= తీర్మానించి చెపుదామని, కలిపికొని; అతండునున్‌= రు(ద్రుండును; తానును (బ్రహ్మ; వాసవువలను= 
ఇం|ద్రుడివైపు; విలోకించి= చూచి; కృష్ణార్ణునులను; ఉద్దేశించి. (పలుకుతున్నారు). 


తాత్సర్యం: 'కృష్ణార్ణునులకు విజయం తప్పదని పూర్వం కూడా మీరన్నారు. వీరు జయించటం లోకానికి మేలు. 
కరుడు, (ద్రోణ భీష్ములు పొందిన పుణ్యలోకాలు పొందుతాడు. అర్జునుడు చాలాకాలం కష్టాలు పడ్డాడు. కాబట్టి 
రాజ్యసుఖం అనుభవిస్తాడు గాక! - అని అన్నాడు. అనగా, (బ్రహ్మ ఏరి జయాపజయాలను గురించి ముందే 
నిశ్చయించి పలకటమెందుకు?” - అన్నాడు. శివు డాతడిని చూచి “ఇట్లా నిశ్చయించటం మేలే; ఇందులో ఎగ్గేముంది? 
నిశ్ళయిద్దాం' అని వారిని కలుపుకొని, కృష్ణార్ణునుల నుద్దేశించి ఇంద్రుడితో ఇట్లా అన్నాడు. 
తే. “'మహితమును లగు వీ రెందు మాటు లేక । మెల(గువా రయి కాదె! జన్మించినారు? 

వినుము! నీ చెప్పినట్టుల వీరి నొరు ల । ధఃకరించుట లోకహితంబు గాదు.” 253 
ప్రతిపదార్థం: మహిత, మునులు+అగు= మహిమాతిశయులైన మునులైన; వరు (మహిత-మునులు= బుషులు); ఎందున్‌= 
ఏ విషయంలోగూడ; మాణులేక= వీరికి బదులు వేరేవారులేక; మెల(గువారు+అయి= అన్యోన్య మై(త్రితో (ప్రవర్తించేవారై; 
కాదె!= కదా!; జన్న్మించినారు?; వినుము; నీ చెప్పినట్టుల; 965; ఒరులు= ఇతరులు; అధఃకరించుట= (క్రిందుచేయుట; 
లోకహితంబు కాదు= లోకానికి (శ్రేయస్కరం కాదు. 


తాత్సర్యం: మహామునులగు ఈ ఇద్దరూ ఎక్కడా సాటిలేని వారై కదా జన్మించారు. ఇక నీ వన్నట్టు ఇతరులు 
వీరిని జయించి తక్కువ చేయటం లోకానికి మేలు కాదు. 


వ. వీరికి జయంబు ధ్రువం'బని పలికి, యంత నిలువక 'వీరి జయంబు ధ్రువంబయ్యెడు' మనవుడు, నయ్యమర 
విభుండు సుర ముని ప్రభృతులం గలయం గనుంగొని, 'దేవదేవు లిరువురు నేకమతంబుగా నిశ్చయించిన 
లోకహితం బగు నానతి యాకర్ణించితిరే! మీ చిత్తంబు లిత్తెఐింగున కనుకూలంబులు గావలయు' ననిన, 
నందటు 'నది యిట్టిద కాక యొం డగునే? యని; రనిమిషులు గుసుమ వర్షంబులు గురియించుచు దివ్య 
దుందుభి ధ్వానంబులు సెలంగించి; రయ్యవసరంబున నఖీల భూతంబులును విస్మయోత్నుల్ల 
నయనంబులగుచు నమ్మహా ద్వంద్వ యుద్దంబు వీక్షించు వేడుక నొండు దలంపులు దక్కియుండె; నట్లు 
దార్మొనిన మహనీయ రథంబులు రెంటియందును సన్నాహసముజ్ఞ్వలులై యొప్పు వాసుదేవార్డునులును 
గర్భశల్యులును దమ తమ శంఖంబు లొత్తి; రప్పుడు. 254 

ప్రతిపదార్థం: 26855; జయంబు; ధ్రువంబు= నిశ్చయం; అని పలికి; అంతన్‌ నిలువక= అంతటితో ఆగక; వీరి జయంబు 


(ధ్రువంబయ్యెడున్‌; అనవుడున్‌= అని అనగా; ఆ+అమర విభుండు= ఆ దేవతాప్రభువు-ఇం(ద్రుడు; సుర-ముని (ప్రభృతులన్‌= 
దేవతలు, ९०००६३०९ మున్నగువారిని; కలయన్‌+కనుంగొని= అందరిని బాగా చూచి; దేవదేవులు+ఇరువురు= దేవాధిదేవులైన 


కర్ణపర్య్వము - తృతీయాశ్వాసము 405 
బ్రహ్మ శివు లిద్దరు; ఏకమతంబుగాన్‌= ఒకే అభిప్రాయంగా; నిశ్చయించిన= నిర్ణయించిన; లోకహితంబు+అగు= (ప్రపంచానికి 
గ్రేయస్కరమైన; ఆనతి= ఆజ్ఞ; అకర్లించితిరే!= విన్నారు కదా!; మీ చిత్తంబులు= మీ మనస్సులు; -ఈ+తెణుంగునకున్‌= ఈ 
విధానికి; అనుకూలంబులు; కావలయున్‌; అనిన; ७०८९००5; అది; ఇట్టిది+కాక= అదే విధమైనది కాకుండా; ఒండు+అగునే?= 
వేరొకవిధంగా జరుగుతుందా? (జరుగదనుట); అనిరి; అనిమిషులు= రెప్పపాటు లేనివారు- దేవతలు; పుష్పవర్షంబులు= 
పూలవాన; కురియించుచున్‌; దివ్య= దేవతలకు సంబంధించిన; దుందుభి= భేరి; ధ్వానంబులు= శబ్దాలను; చెలంగించిరి= 
రేగేటట్టు చేశారు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; అఖిల; భూతంబులును= ప్రాణికోటి; విస్మయ= ఆశ్చర్యంవలన; 
ఉత్సుల్ల= బాగా వికసించిన; నయనంబులు+అగుచున్‌= కన్నులు కలవై; ఆ+మహాద్వంద్వయుద్దంబును; వీక్షించు వేడుకన్‌= 
చూడాలన్న అభిలాషతో; ఒండు= ఇతర; తలంపులు= యోచనలు; తక్కి ఉండెన్‌= విడనాడి ఉన్నారు; అట్టు; తార్కొనిన= 
ఎదుర్కొనిన; మహనీయ= మహిమోపేతమైన; రథంబులు; రెంటియందును= రెండింటిలో; సన్నాహ సముజ్ఞ్వలులు+ఐ= 
ప్రయత్నంతో (పూనికతో) ప్రకాశమానులై; ఒప్పు= శోభిల్లు; వాసుదేవ-అర్జునులును= కృష్ణార్ణునులును; కర్లశల్యులును; తమ 
తమ; శంఖంబులు; ఒత్తిరి= పూరించారు; అప్పుడు. 


తాత్సర్యం: వీరికి జయం తప్పదు” అని అంతతో ఆగక 26 జయం నిశ్చితమౌతుంది” అన్నాడు శివుడు. అప్పుడు 
ఇంద్రుడు సురముని సమూహాలను చూచి, 'దేవదేవులిద్దరూ కలిసి ఏకవాక్యంగా నిశ్చయించిన లోకహితాన్ని మీరు 
విన్నారు కదా! మీ సంకల్ఫాలు కూడా దాని కనుకూలంగా సాగనివ్వండి” అనగా అందరూ” అది అట్లాగే బౌతుంది. 
మరొకవిధంగా ఎట్టా జితుంది?” అన్నారు. దేవతలు పూలవానలు కురిపించారు. దివ్యదుందుభులు (మోగించారు; 
అప్పుడు అన్ని భూతాలు ఆశ్చర్యంతో వికసించిన నేత్రాలతో వారి ద్వంద్వయుద్దం చూడాలన్న కోరికతో ఏకా(గ్షచిత్తంతో 
ఉన్నాయి. సర్వసన్నాహాలతో రథారూఢులై ఉన్న కృష్ణార్ణునులు, శల్యకర్ణులు శంఖాలు పూరించారు. 
తే. రెండు సేనల శంఖభేరీ ముఖంబు । లైన బహుతూర్యముల పటుధ్వాన మడరి 

నింగి వొంగారె; నత్యంత నిశ్చలంబు । లయ్యె సైనిక నికరంబు లద్భ్దుతముగ. 255 
ప్రతిపదార్థం: రెండుసేనల; శంఖ+భేరి ముఖంబులైన= శంఖాలు, భేరులు మొదలైన; బహు= అనేకములైన; తూర్యముల= 
వాద్యముల; పటు= బెట్టిదమైన; ధ్యానము= శబ్దం; అడరి= రేగి; నింగి= ఆకాశం; పొంగారెన్‌= ఉబికింది; సైనిక నికరంబులు= 
సైనిక సమూహాలు; అద్భుతముగాన్‌= ఆశ్చర్యజనకంగా; అత్యంత= మిక్కిలి; నిశ్ళలంబులు+అయ్యెన్‌= కదలక, మెదలక, 
నిలిచిపోయాయి. 


తాత్సర్యం: ఉభయసేనలు చేసిన నిష్ట్ణురమైన నానావిధ వాద్య ఘోషలతో ఆకాశం నిండిపోయింది. సేనాసమూహాలు 
నిశేష్టితాలై నిలిచి ఆశ్చర్యం కలిగించాయి. 
సీ. కపి కేతనము హస్తికక్ష్యయు నమ్మహా । బలు లిద్దటును దపోబలము వలన 

గన్నవియై, బుద్దిగల్గి శోభిల్లు ను । ర్వీశ! యప్పుడు కపి యెరగి హస్తి 

కక్ష్యపై నడరిన( గయ్య మారెంటికి( । గలిగె; నం దా హస్తికక్ష్య దెరలె 

నంబుజాక్షుండు మద్రాధినాథుండును । దృక్కలహంబున( దేజరిల్లి; 


తే. రర్జునుండును గర్జుండు( దర్జనంబు । లైన చూడు లొండొరువుల యాననముల( 
బటిపి రా కృష్ణపార్థుల బలుపు, శల్య । కర్ణ చిత్తదౌర్టల్యముల్‌ గానవచ్చె. 256 


406 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఉర్వీశ!= భూపాలకా!; ధృతరాష్ట్ర మహారాజా! కపికేతనము= హనుమంతుడి చిహ్నంతో కూడిన జెండా; 
హస్తికక్ష్యయున్‌= ఏనుగు నడుముకు కట్టిన పట్ట (కర్ణుడి); ఆ+మహాబలులు= వాయుదేవునంత బలశాలులరగు ఇద్దరు; 
తపోబలమువలనన్‌= కఠిన తపస్సు ఫలితంగా; కన్నవి+ఐ= సంపాదించినవి అయినందున; బుద్ది కల్గి= మానసిక వికాసం కలిగి; 
శోభిల్లున్‌= ప్రకాశిస్తున్నవి; అప్పుడు; కపి ఎరణి= కోతి ఎగిరి పైకి దూకి; హస్తికక్ష్యపై; అడరినన్‌= ఆధిక్యం చూపగా; కయ్యము= 
యుద్దము; ఆ రెంటికి; కలిగెన్‌= సంభవించింది. (రెండూ కూడా తపశ్ళక్తి చేత సంపాదించుకొనినవి కాబట్టి ప్రాణంలేని యుద్ద 
చిహ్నాలైనప్పటికీ సజీవశక్తులవలె పోరాడుకొంటున్నవి అని సరిపెట్టుకోవలసి ఉన్నది); అందున్‌= ఆ పోరాటంలో; హస్తికక్ష్యయు; 
తెరలెన్‌= కలతనొందింది. అంబుజాక్షుండు= కమలనేతుడు - కృష్ణుడు; మ(ద్ర+అధినాథుండు= మధద్రదేశ పాలకుడైన 
శల్యుడు; దృక్‌ కలహంబునన్‌= చూపుల కలహంతో; తేజరిల్లిరి= (ప్రకాశించారు; అర్జునుండును; కర్గుండును; తర్ణనంబులు+ 
ఐన= బెదిరించే; చూడ్ములు= చూపులు; ఒండొరువుల= పరస్సరం (ఒకరిముఖాన్ని ఇంకొకరు); ఆననములన్‌= ముఖాలపై; 
పబిపిరి= వ్యాపింపజేసికొనిరి; ఆ కృష్ణ పార్టుల= కృష్ణార్ణునుల; బలుపు= బలం; శల్యకర్ల= శల్యకర్ణులయొక్క; చిత్త దౌర్బల్యముల్‌= 
మానసిక బలహీనతలు; కానవచ్చెన్‌= కన్పించాయి. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! అర్జునుడి కపిధ్వజం, కర్లుడి ఏనుగు కక్ష్య మహా బలశాలులైన ఆ ఇద్దరు 

(అర్జునుడు, కర్గుడు) తపోబలంతో పొందినవైనందువలన అచేతనాలైకూడ చేతనాలై బుద్దిబలంతో ప్రకాశిస్తున్నవి. 

అప్పుడు కపి ఎగిరి కక్ష్యపై విజృంభించగానే ఆ రెండింటికి పోరాటం ప్రారంభమైనది. ఆ పోరాటంలో కక్ష్య కలత 

పొందింది. కృష్ణ శల్యులు చూపుల కలహంతో (ప్రకాశించారు. కర్ణార్డునులు కోపపు చూడ్కులతో ఒకరినొకరు 

బెదిరించుకొంటూ చూచుకొన్నారు. అప్పుడు కృష్ణార్ణునుల బలము, కర్ల శల్యుల మానసిక బలహీనత అగుపించింది. 
2 (ac) 


వ. అట్టియెడ నా సూతనందనుండు మధ్రపతి నాలోకించి. 257 


ప్రతిపదార్థం: అట్టి ఎడన్‌= ఆ సమయంలో; ఆ సూతనందనుండు= కర్గుడు; మ[ద్రపతి అగు శల్యుడిని తేరిపార చూచి. 


తాత్సర్యం: ఆ సమయంలో కర్గుడు మద్రపతిని చూచి (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. 'అర్జును(డు నన్ను నోర్షిన యట్టులైన । నెట్లు సెప్పుమ?' యనుడు మరద్రేశు( 'డేను 

గృష్టు ०७ నొక్కటం గిట్టి, తీవ్ర | బహుళ శరజాలముల పాలుపటుతు' ననియె. 258 
ప్రతిపదార్థం: అర్జునుడు; నన్నున్‌= నన్ను; ఓర్భిన= జయించిన; అట్టులు+ఐన= అట్టయితే; ఎట్టు= ఎట్టా చెప్పుము+అ; 
అనుడున్‌= అనగా; మంద్రేశుడు; ఏను= నేను; కృష్ణులు+ఇద్దజిన్‌= కృష్ణార్దునులిద్దరిని; ఒక్కటన్‌= ఒకేమారు; కిట్టి= 
చుట్టుముట్టి; తీవ్ర; బహుళ= అనేకరకాలైన; శరజాలముల పాలుపణుతున్‌= బాణపరంపరపాలు గావిస్తాను. 


తాత్సర్యం: అర్జునుడు నన్నే కనుక జయించినట్లయితే అప్పుడు ఏమి జరుగుతుందో చెప్పు అని इर శల్యుడిని 
అడుగగా, మద్రేశుడు నేను ఆ ఇద్దరు కృష్ణులను చుట్టుముట్టి పైకొని వారిని పదునైన అనేక బాణపరంపర పాల్టేస్తా' 

> (ac) €> € = a దై 
నని ప్రత్యుత్తర మిచ్చాడు. 


ఆ. అట్ల సవ్యసాచి యడిగిన మురవైరి । నగుచు నిను(డు గూలినను ధరిత్రి 
పటియ లైన మేరు 5०60८ గర్జుచే । నీవు గోలుపోవు టేల కలుగు? 259 


కర్ణపర్య్వము - తృతీయాశ్వాసము 407 
ప్రతిపదార్థం: అట్టు+అ= అదే విధంగా; సవ్యసాచి= అర్జునుడు; అడిగినన్‌= అడుగగా; మురవైరి= మురారి అయిన కృష్ణుడు; 
నగుచున్‌= నవ్వుతూ (ఇట్టన్నాడు); ఇను(డు= సూర్యుడు; కూలినను= తన స్థానమునుండి (క్రిందకు జారిపడినా; ధరి|త్రి= 
భూమి; పణియలు+ఐనన్‌= (బ్రద్దలుగా చీలిపోయినా; మేరువు; ఒణుగినన్‌= ఏటవాలుగ (ప్రక్కకు వాలిపోయినా; కర్లుచేన్‌; నీవు; 
కోలుపోవుట= ఓడిపోవటం; ఏల= ఎందుకు; కలుగున్‌?= సంభవిస్తుంది? 


తాత్సర్యం: ఇదే విధమైన ప్రశ్ళను అర్జునుడు అడుగగా కృష్ణుడు హాసదీప్త వదనారవిందుడై బదులు పలుకుతున్నాడు. 
'సూర్యుడు గగనమునుండి (క్రిందపడినా, భూమి (బ్రద్దలైనా, మేరుపర్వతం ఒక (ప్రక్కకు ఒరిగిపోయినా, కర్గుడిచేతిలో 
నీవు ఓడిపోవటం మాత్రం జరుగదు.” 


వ. అని వెండియు. 260 
తాత్సర్యం: అని మళ్ళీ. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ.  అట్టిద లోకపర్యవస మా దురవస్థకు స్రుక్క నేర్తునే? 

3९८०८ గర్భశల్యు లను కీటములం గరతాడనంబులం 

బెట్టుదు 5९८ గౌరవులం బీను(గుపెంటలు గాగ, ధర్మజుం 

గట్టుదు( బట్ట మన్న నగి, గాండివి యద్దనుజారి కిట్లనున్‌. 261 
ప్రతిపదార్థం: లోక పర్యవసము= లోకంలో ముగింపు; అట్టిద= నీవు భావించినట్లే అయితే; ఆ దురవస్థకున్‌= ఆ 2308९292; 
స్రుక్కన్‌ నేర్తునే?= (క్రుంగిపోతానా?; కరతాడనంబులన్‌= చేతిదెబ్బలతోడనే; కర్గుశల్యులు అను; కీటములన్‌= పురుగులను; 
కిట్టుదున్‌= చంపివేస్తాను; కౌరవులన్‌; పీనుగు పెంటలు; కా(గన్‌= అయ్యేటట్టు; నేలన్‌+పెట్టుదున్‌= భూస్థాపితం చేస్తాను; 
ధర్మజున్‌= ధర్మరాజుకు; పట్టము= రాజ్యాధికారపదవిని; కట్టుదున్‌= ధరియింపజేస్తాను; అన్నన్‌= అని కృష్ణుడు అనగా; నగి= 
నవ్వి; గాండివి; ఆ+దనుజారికిన్‌= ఆ రాక్షస శత్రువైన కృష్ణుడితో; ఇట్లనున్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: కృష్ణుడు కిరీటితో అన్నాడు: 'నీవు అనుకొంటున్నదే నిజమైతే అట్టి దురవస్థకు నేను (క్రుంగిపోతానా? 
కర్ణుడు, శల్యుడు అనే పురుగులను చేతితో కొట్టి చంపివేస్తాను. కౌరవులను పీనుగు పెంటలుగా నేల కూలుస్తాను. 
ధర్మరాజుకు పట్టం కట్టుతాను,' అనగా గాండీవి నవ్వి కృష్ణుడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: కర్ణశల్యులను కీటములన్‌ - అలంకారం: రూపకం. 


ఉ. నవ్వుల కంటి గాక, యది నాకు నశక్యమె కర్ణశల్యులం 
^~ ఆబ్బా 

గ్రొవ్వడ(గించు టే ద్రుపదు కూతురు గొల్వున( బడ్డ పాటునన్‌ 

నెవ్వగ( బొందుచున్‌ సమయనిష్ట నడంగితి( గాని, యింక నా 

మువ్వురు బూని వచ్చినను ముట్టెద( గర్జుని ९८ బెట్టెదన్‌. 262 
ప్రతిపదార్థం: నవ్వులకున్‌= ఎగతాళికి (నవ్వులాటకు); అంటిన్‌= అన్నాను; కాక= అంతేగాని; కర్లశల్యులన్‌= కర్ణశల్యులను; 
కొవ్వు+అడగించుట+అది= పొగరణచుటయనునది; నాకున్‌= నాకు; అశక్యమె?= అలవిగాని పనియా? (కాదనుట); 
దుపదుకూ(తురు= ద్రౌపది; కొల్వునన్‌= రాజసభలో; పడ్డపాటునన్‌= పాల్పడిన అవస్థవలన; నెవ్వగన్‌= అతిశయమైన 


408 శ్రీమదాంధ్ర మహాభారతము 

సంతాపం; పొందుచున్‌= అనుభవించుచు; సమయనిష్టన్‌= (ప్రతిజ్ఞాపాలనదీక్షకు; అడంగితిన్‌= అణగి ఉన్నాను; కాని= 
అయినప్పటికిన్ని ఇంకన్‌; ఆ మువ్వురు= ఆ (త్రిమూర్తులు; పూనివచ్చినను= గట్టి ప్రయత్నంతో పైకి వచ్చినప్పటికిన్ని; 
ముట్టెదన్‌= వారిపైబడుతాను; కర్లునిన్‌; నేలన్‌+పెట్టెదన్‌= మట్టిలో కలుపుతాను. 


తాత్సర్యం: 'ఆ మాటలు ఎగతాళికన్నవే. కర్లశల్యులు (క్రొవ్వణగించుట నాకు అసాధ్యమా? ఆ నిండుసభలో (ద్రౌపది 
పడిన భంగపాట్లకు మనస్సు బాధపడగా, కట్టువడి నా ప్రతాపాన్ని లోలోన అణచుకొన్నాను. అంతేకాని, ఆ 
త్రిమూర్తులు ఏకమై గట్టి పూనికతో మనొపైకి వచ్చినా ఎదుర్కొని అడ్డగిస్తాను; కర్గుడిని నేలపాలు గావిస్తాను. 


మ. అరదంబున్‌ సిడమున్‌ హయమవ్రజము శల్యాంగంబులుం జాపముం 

గరకాండంబులయ బెక్కుభల్లముల నుగ్రస్పూర్తి( దున్నాడి, ని 

ష్టురభల్లం బొకటన్‌ సుయోధనుని చూడ్ముల్‌ నీటుగా నిష్ట యు 

प గర్వోన్నతమైన కర్ణుతల( ద్రుంతుం జూడుమీ వేడుకన్‌. 263 
ప్రతిపదార్థం: అరదంబున్‌= తేరును; సిడమున్‌= ధ్వజాన్ని; హయవ్రజమున్‌= గుర్రాలసమూహాన్ని; శల్య+అంగంబులున్‌= 
సారథియెన శల్యుని అవయవాలను; చాపమున్‌= ధనుస్సును; కరకాండంబులన్‌= కాండములవంటి చేతులనూ; పెక్కు= 
అనేక; భల్లములన్‌= బాణాలతో (బరిసెలతో); ఉ(గస్ఫూర్తిన్‌= కోపావేశంతో; తున్మాడి= తునుకలుచేసి; సుయోధనుని= 
దుర్యోధనుడి; చూడ్ముల్‌= చూపులు; నీణుగాన్‌= బూడిదయ్యేటట్టుగా; నిష్ణుర= గట్టిదైన; భల్లంబు= బాణం; ఒకటన్‌= 

$ 4 5 62 ठ = ౧M 

ఒకదానితో; ఇప్పు+అ= ఇప్పుడే; ఉద్దుర= బలమైన (అతిశయించిన); గర్యోన్నతమైన= గర్వంతో పైకెత్తబడిన; కర్గుతల; 
త్రుంతున్‌= నరికివేస్తాను; (దానిని) వేడుకన్‌= ఉల్హాసంతో; చూడుమీ!= చూడవయ్యా! 


తాత్సర్యం: రథాన్ని, ధ్వజాన్ని, గుర్రాలను, సారథి అయిన శల్యుడి అవయవాలను, ధనుస్సును, బాహువులను, 
కోపావేశంతో ముక్కలుచేసి, దుర్యోధనుడి చూపులు మాడి మసి అయిపోయేటట్లు. ఇప్పుడే అతిశయించిన గర్వంతో 
నిక్కి ఉన్న కర్గుడి తలను నరికివేస్తాను. ఈ వేడుకను చూడు. 


e. కర్ణ మద్రపతుల కాంతల విధవల( । జేయువా(డ నీవు సెన్ను మిగిలి 

నగుచు, నేడు ద్రుపదనందన వీనుల । ధర్మసుతుని చెవుల దనుపు నినుపు. 264 
ప్రతిపదార్థం: కర్ల మ(ద్రపతులు= కర్ల శల్యుల; కాంతలన్‌= భార్యలను; విధవలన్‌= భర్తలేనివారినిగా; చేయువా(డన్‌; నీవు; 
చెన్ను మిగిలి= సంతోషంతో అతిశయించి; నగుచున్‌= నవ్వుతూ; నేడు; ద్రుపదనందన= (ద్రుపదుని కూతురు (ద్రౌపదియొక్క; 
వీనులన్‌= చెవులలో; ధర్మసుతుని చెవులన్‌= ధర్మరాజు చెవులలో; తనుపు= తృప్తి; నినుపు= నిండింపుము. 


తాత్సర్యం: కర్లశల్యుల భార్యలను విధవలుగా జేస్తాను చూడుము. నీవు నవ్వుతో అందగించినవాడవై, ఈ రోజు 
ద్రౌపదీ ధర్మనందనులకు ఈ విషయం చెప్పి, వారి చెవుల్లో తృప్తి నింపుము. (సంతోషవార్త వారి చెవులలో 
వేయుము.) 


క్ర సంతసపువార్త వుచ్చుము । కుంతికి నే దంతి దరువు( గూల్లినక్రియ దు 
ర్టాంతిగతి( एप గూల్టుట । యంతయు? గన్నార జూచి యచ్యుత! యెలమిన్‌.' 265 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 409 
82 

ప్రతిపదార్థం: అచ్యుత!= ఓ కృష్ణా; నే= నేను; దంతి= ఏనుగు; తరువున్‌= చెట్టును; కూల్చిన (క్రియన్‌= పడగొట్టిన (విధంగా) 
పనివలెనే; దుర్జాంతగతిన్‌= అడ్డులేనివిధంగా; उदु; కూల్చుట= పడగొట్టుట; అంతయున్‌= పూర్తిగా; కన్నారన్‌= కన్నుల 
పండువుగా; చూచి; ఎలమిన్‌= సంతోషంతో; ఈ సంతసపు= ఈ సంతోషకరమైన; వార్త= సమాచారాన్ని; కుంతికిన్‌; 
పుచ్చుము= చెప్పిపంపుము. 


తాత్సర్యం: శ్రీకృష్ణా! ఏనుగు చెట్టును కూల[ద్రోసిన విధంగా నేను అడ్డుం ఆపు లేకుండా కర్గుడిని పడగొట్టటాన్ని 
నీవు కనులారా చూచి, సంతోషంతో ఈ ఆనందకర వృత్తాంతాన్ని కుంతికి వినిపింపుము. 


విశేషం: అలంకారం: ఉపమ. 


వ. అని పలికె; నా సమయంబున నుభయ సైన్యంబుల జనంబులకు నంబరంబున నున్న దివ్యసమూహంబులు 
నందు గీతనృత్తంబుల నుల్లసిల్లు నప్పరోగణంబులుం గాననైన నద్దుతంబున వారు ననిమిషులైయుండి, 

రప్పు డేకనిశ్చయు లగు కర్టుండును దుర్యోధనుండును నచ్చెరువాటునం బొరయక, ८०८ ०२०६०८९ 
భరంబునం బొలిచి, రిరువా(గు సైనికులు 6९686 గర్టునకు నభిముఖంబుగా( దల మిగులం దగదను 

బుద్దిని భయంబునను దద్రథంబులు రెంటిని బలసి నిలిచి; రమ్మహావీరులు ధనుర్చ్యుతులను బాణ ప్రభలను 
దీవ్రతేజంబులను బ్రదీప్తులై కల్పాంత సూర్యుల చందంబగుచు నొండొరుల నోరు ५८०८५९८ బేరి; 
రయ్యవసరంబున నశ్వత్థామ గురుపతి( జేరం జని కరంబు సేతం ठ సాంత్వన స్వరంబున నిట్లనియె: 

266 


ప్రతిపదార్థం: అని 23886; ఆ సమయంబునన్‌; ఉభయ సైన్యంబుల; జనంబులకున్‌; అంబరంబునన్‌+ఉన్న= ఆకాశమందున్న, 
దివ్యసమూహంబులున్‌= దేవతాగణములు; అందున్‌= వారిమధ్య; గీతనృత్తంబులన్‌= పాటలతో, ఆటలతో; ఉల్లసిల్లు= 
ఆనందిస్తున్న; అప్పరోగణంబులును= దేవవేశ్యాసమూహములు; కాననైనన్‌= కనబడగా; అద్భుతంబునన్‌= ఆశ్చర్యంతో; 
వారు; అనిమిషులై ఉండిరి= రెప్పవాల్చక చూచుచున్నవారై ఉన్నారు; అప్పుడు; ఏకనిశ్చయులు+అగు= ఒకే నిర్లయాన్ని 
కలిగిఉన్న; కర్గుండును; దుర్యోధనుండును; అచ్చెరుపాటునన్‌= ఆశ్చర్యమును; పొరఠయక= పొందక; దురంబుమీంది= 
యుద్దముపై ఉంచిన; భరంబునన్‌= భారముతో (బాధ్యతతో) పొలిచిరి= ఒప్పారు; ఇరువా(గు సైనికులు= ఉభయపక్షాల 
భటులు; కిరీటికిన్‌; కర్లునకున్‌; అభిముఖంబుగాన్‌= ఎదురెదురుగా; తలమిగులన్‌= ముందుగా ఎదుర్కొనుట; తగదను; 
బుద్దిని= తలంపుతోను; భయంబునను= భీతితోను; తద్‌+రథంబులు రెంటిని= ఆ రెండు తేరులకు; బలసి నిలిచిరి= 
పరివేష్టించి చేరి నిలిచారు; ఆ+మహావీరులు= ఆ యోధశ్రేష్ణులు; ధనుః+ద్యుతులను= ధనుస్సుల కాంతులతోను; బాణ ప్రభలను= 
బాణాల కాంతులతోను; తీ(వ్రతేజంబులను= గొప్ప పరా(క్రమదీప్తితోను; (ప్రదీప్తలై= అత్యంత (ప్రకాశంతో వెలుగువారై; 
కల్పాంత= ప్రళయకాలంలోని; సూర్యుల; చందంబులు+ ఆగుచున్‌= పోలినవారవుతూ; ఒండొరులన్‌= ఒకరినొకరు; ఓర్చు= 
ప్రతిఘటించి జయించే; కడంకలన్‌= (ప్రయత్నాలతో; పేర్భిరి= విజృంభించారు; ఆ+ అవసరంబునన్‌= ఆ సమయంలో; 
అశృత్తామ; కురుపతిన్‌; చేరన్‌+చని= సమీపించి; కరంబు= తనచేతిని; చేతన్‌= ఆయన చేతితో; తెమల్చి= కలిపి; సాంత్వన= 
(బ్రతిమాలే; స్వరంబునన్‌= మాటలతీరుతో; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: వారు అట్లా పలికే సమయంలో రెండువైపుల సైనికులకు ఆకాశంలో ఉన్న దేవతలలో గీతనృత్యాలు 
చేస్తున్న అప్పరోగణాలు కనబడ్డారు. ఆ అద్భుతాన్ని చూచి వారు కూడా అనిమిషులై (రెప్పపాటులేనివారై) పోయారు. 


410 శ్రీమదాంధ్ర మహాభారతము 


అప్పుడు కర్ణ దుర్యోధనులు కృతనిశ్చయులై ఆశ్చర్యపడక, యుద్దభారంలో నిమగ్నులయ్యారు. ముందుగా కలియబడ 
కూడదని పాండవ సైన్యం కర్గుడికి అభిముఖంగా, కౌరవసైన్యం అర్జునునికి ఎదురుగా నిలిచాయి. అర్జున కర్లులు 
బాణకాంతులతో కల్పాంత సూర్యులవలె (ప్రకాశిస్తూ ఇరువురూ జయకాంక్షతో నిలిచారు. అప్పుడు అశృత్తామ 
దుర్యోధనుడి వద్దకు పోయి, ప్రీతితో తన చేతితో అతని చేయి పట్టుకొని (బ్రతిమాలే గొంతుతో ఇట్టా అన్నాడు. 


అశ్వత్తామ దుర్యోధనునకు హితోపదేశంబు సేయుట (సం. 8-64-20) 


చ. “కలన గురుండు భీష్ము(డును గాండివిచే( బడి, రంగరాజు వా 

రల కధికుండె? యాతని దురంబున నోర్వ( గలండె? పూని యే 

వల దని బుద్ది సెప్పిన నవశ్యము నాతడు నిల్లు, నీతనిన్‌ 

నిలుపుము, నీవు ధర్మసుతునిం ८०००९०९ దేర్చ( జొప్పడున్‌. 267 
ప్రతిపదార్థం: కలనన్‌= యుద్దంలో; గురుండును= ద్రోణుడు; భీష్ము(డును; గాండివిచేన్‌+పడిరి= అర్జునుడిచేతిలో కూలినారు; 
అంగరాజు= అంగదేశాధీశుడైన కర్గుడు; వారలకున్‌+అధికుండె?= వారలను మించినవాడా?; ఆతనిన్‌= అర్జునుడిని; దురంబునన్‌= 
యుద్దంలో; ఓర్వన్‌+కలండె?= గెలువగలడా?; పూని= (ప్రయత్నించి; ఏన్‌= నేను; వలదని= వద్దని; బుద్దిచెప్పినన్‌= హితం 
చెప్పితే; అవశ్యము= తప్పక; ఆత(డు= అర్జునుడు; నిల్బ్చున్‌= విరమించుకొని నిలిచిపోతాడు; నీవు; ఈతనిన్‌= ఈ కర్గుడిని; 
నిలుపుము= మాన్సింపుము; ధర్మసుతునిన్‌; తగుమాటలన్‌= సమయోచితమైన మాటలతో; తేర్చన్‌= మనసు కుదుటపడి 
తేరుకొనేటట్లు చేయగా; చొప్పడున్‌= తగును. 


తాత్సర్యం: 'యుద్దంలో [ద్రోణభీష్ములు గాండీవిచేత పతనమయ్యారు. ఈ కర్గుడు వారికంటె మొనగాడా ఏమి? 
అర్జునుడిని యుద్దంలో గెలువగలడా? నేను పట్టుదలతో అర్షునుడికి తగినమాటలు చెప్పితే తప్పక నామాటలకు 
కట్టుబడి యుద్దం మానుతాడు. ఇక నీవు ఈ కర్గుడిని యుద్ద ప్రయత్నం నుండి మాన్సించుము. ‰ॐ5 ధర్మరాజును 
సమయోచితమైన మాటలతో మనసు కుదుటపడేటట్టు చేయగలిగితే అంతా సర్జుకొనిపోతుంది. 

వ. తెలిసిన దామోదరుండు దెలివి నొందు. 268 
ప్రతిపదార్థం: తెలిసినన్‌= ఇది తెలిసికొన్న; దామోదరుండు= కృష్ణుడు; తెలివినొందున్‌= (ప్రసన్నుడౌతాడు. 

తాత్సర్యం: ఇది తెలిస్తే కృష్ణుడు కూడా సంతోషిస్తాడు. 

క = २४००८८०८ గవలును ధర్మజు ' చే మరలెడువార, లేను జెప్పెడిపలుకుల్‌ 


భూమీశ! కురుకులమునకు । 8 మొనరాజులకు( బ్రజకు హిత మూహింపన్‌. 269 


ప్రతిపదార్థం: భూమీశ!;= రాజా; భీము(డు; కవలును= నకుల సహదేవులు; ధర్మజుచేన్‌= ధర్మజుడు చెపితే; మరలెడువారు= 
యుద్దవిరమణ చేస్తారు (మనసు మార్చుకొంటారు); నేను చెప్పెడి పలుకుల నేను చెప్పే మాటలు; కురుకులమునకున్‌; 

0०९ नरि थ (©) అము, (० = (ఎబలమరు,; బాంపన= యోచిం prey = © 0 
9505 కున్‌= నీ సైన్యమందలి ఏలికలకు; (ప్రజకున్‌= (ప్రజలకు; ఊహింపన్‌= యోచించి చూస్తే; హితము= మంచిది 


తాత్సర్యం: భూమీశా! ఖీముడూ నకుల సహదేవులూ ధర్మరాజు చెపితే యుద్దం మానుకొనేవారే. నేను చెప్పేమాటలు 
కౌరవవంశానికీ, నీ "సైన్యాధిపతులకూ, జనసామాన్యానికీ శ్రేయోదాయకాలు. బాగుగా యోచించుకొమ్ము. 


కర్ణపర్వము - తృ తీయాశ్వాసము 411 


చ. వలవదు నన్నునుం గృపు నవధ్యుల(గాం గొని క్రీడి గెల్వ శ 
క్తులని తలంప; భీష్ముడును ద్రోణుడు లోక మెటుంగయగా నవ 
ధ్యుల; హరికల్మి నారధికు దోర్టలలీల నడంగిపోరె! య 
చ్చ్లలమొ ఫలంబొ? యింకయిన సంధి యొనర్గుట మేలు వారితోన్‌. 270 


ప్రతిపదార్థం: నన్నునున్‌; కృపుని; అవధ్యులన్‌+కాన్‌= చంపశక్యం కానివారినిగా; కొని= పరిగణించి; (క్రీడిన్‌= అర్జునుడిని; 
గెల్వన్‌; శక్తులని= శక్తికలవారని; తలంపన్‌= భావించుట; వలవదు= తగదు; లోకము+ఎణుంగయగాన్‌= (ప్రజలకు తెలిసేటట్లు 
(అనుకొన్నట్లు) భీష్ముడును; (ద్రోణుడును; అవధ్యులు+అ= చంపసాధ్యంకాని వారే (అయినను); హరి కల్శి= కృష్ణుడి 
సంబంధ భాగ్యం వలన; ఆ రథికు= ఆ రథయోధుడు అర్జునుడి, దోర్బలలీలన్‌= భుజబల విన్యాసంవలన; అడంగిపోరె?= 
అణగిపోలేదా?; అచ్చలమొ ఫలంబొ?= ఆ అసూయాఫలితమో ఏమో?; ఇంకయినన్‌= ఇప్పటికైనా; వారితోన్‌= పాండవులతో; 
సంధి ఒనర్చుట= పొత్తు కుదుర్చుకొనటం, రాజీపడుట; మేలు= గ్రేయోదాయకం 


తాత్సర్యం: నేనుకృపాచార్యుడు - చంపుటకు అలవిగానివారమనీ, మేము విజయుని ఓడించగల శక్తి సంపన్నులమనీ 
అనుకొనటం పొరపాటు. భీష్మద్రోణులు ఓడించటానికి అలవిగాని వారని లోకమంతా అనుకొన్నప్పటికీ పాండవులు 
కృష్ణుడిని తమపక్షాన కలిగి ఉండటం చేత అర్జునుడి బాహుబలం చేత పడిపోయారు కదా! ఇది అసూయవలన 
కలిగిన ఫలితం బౌనో కాదో గాని ఆ పాండవులతో సఖ్యం చేయటం మంచిది.” 


చ. హరి సనుదెంచినప్తు మన మమ్మెయి( బల్మితి; మింక సంధికి 
న్వెర వగు టేల గల్లు? నని నీవు దలంపకు; మాంబికేయు భూ 
వరు(డు(గ జేయు ధర్మజు డవశ్యము( బాండున్భపాలుపాల యే 
कए నమర్షుగాని చనవున్‌ వెలిమెచ్చును ७०९८ డేమియున్‌. 271 


ప్రతిపదార్థం: హరి= కృష్ణుడు; చనుదెంచినప్ట= రాయబారానికి వచ్చినప్పుడు; మనము; ఆ+మెయిన్‌= ఆ విధంగా; పల్కితిమి= 
మాట్లాడాము; ఇంకన్‌= ఇక; సంధికిన్‌; వెరవు= ఉపాయం; అగుట= కలగటం; ఏల= ఎందుకు; కల్లున్‌+అని= పొసగుతుందని; 
నీవు; తలంపకుము; ధర్మజు(డు; ఆంబికేయున్‌= అంబిక కుమారుడు - ధృతరాషుడిని; భూవరు(డుగన్‌= రాజుగా; 
అవశ్యము= తప్పక; చేయున్‌= చేస్తాడు; పాండునృపాలు= పాండురాజు; పాలు+అ= భాగమే; ఏవురకున్‌= ఐదుగురకు; 
అమర్చున్‌= సరిపెట్టును; కాని= అంతేగాని; చనవున్‌= పరిచయం కలిగించే చులుకదనమును; వెలిమెచ్చును= పై పై 
పొగడ్తను; ఏమియున్‌= ఏ విధంగా కూడా; ఒల్ల(డు= ఒప్పుకొనడు. 

తాత్సర్యం: కృష్ణుడు దూతగా మన ఆస్థానానికి వచ్చినపుడు ఏమేమో మాట్లాడినాము, అందువలన మనమధ్య 
సయోధ్య ఎట్టా కుదురుతుందని అనుకోవద్దు. ధర్మజుడు తప్పక ధృతరాష్టుడిని రాజుగా చేస్తాడు. పాండురాజు 
రాజ్యం ఐదుగురికీ సమభాగంగా పంచుతాడు. అంతేగాని చులుకనచేసి పై మెచ్చుల కపటానికి ఏ విధంగా కూడా 
అంగీకరించడు. 


తే. పాండవుల యట్ల రాధాసుతుండు నాదు । పలుకులకు నియ్యకొను; నీవు బ్రదుకు తెరువు 
పట్టు; బ్రదికిన నెల్లశుభములు( గలుగు; । నీసు మానుము చచ్చిన నేమి గలదు? 272 


412 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: పాండవుల అట్ల= పాండవులవలె; రాధాసుతుండు= కర్గుడు; నాదుపలుకులకున్‌= నా మాటలకు; ఇయ్యకొనున్‌= 
సమ్మతిస్తాడు; నీవు; బ్రతుకుతెరువు= జీవించే మార్గం; పట్టు= అనుసరించుకో!; (బ్రదికినన్‌= జీవించి ఉంటే; ఎల్లశుభములున్‌= 
అన్ని మేళ్ళూ; కలుగున్‌= కలుగుతాయి; ఈసు= అసూయ; మానుము; చచ్చినన్‌ ఏమి కలదు?= చచ్చిన తరువాత 
ఇంకేముంది? 


తాత్సర్యం: పాండవుల మాదిరిగానే కర్షుడు కూడా నా మాటలు వింటాడు. నీవు (బతికే విధం చూచుకొమ్ము. 
బ్రతికి ఉంటే గదా అన్ని విధములగు మేళ్ళు పొందగలము! ఇక అసూయను మానుము. చచ్చిన తరువాత 
ఇంకేముంది! 


క వెడతలపు లుడిగి, సంధికి । నొడంబడు; మిది లెస్స; దీని కొడ(బడమి గడుం 
జెడు తెరు; విప్పటి పదనున్‌ । గడవ(బడుట ०९०८ దప్పుకరణియ చుమ్మీ!' 273 


ప్రతిపదార్థం: వెడతలపులు= చెడు ఆలోచనలు; ఉడిగి= మాని; సంధికిన్‌= పొందుకు; ఒడ(బడుము= అంగీకరించుము; ఇది 
లెస్స= ఇది శ్రేయస్కరం; 6885; ఒడ(బడమి= ఒప్పుకొనకపోవటం; కడున్‌= మిక్కిలి; చెడుతెరువు= హానికరమైన మార్గం; 
ఇప్పటి పదనున్‌= ఈ సమయాన్ని (అవకాశాన్ని); కడవన్‌+పడుట= దాటటం; (త్రాట( తప్పు కరణియ= (త్రాడును వదలటం 
వంటిది; చుమ్మీ!= సుమా! 


తాత్సర్యం: విపరీతపు యోచనలు మాని, సంధి చేసికొనటమే మేలు. దీనిని అంగీకరించకపోవటం [త్రాడుపట్టును 
వదలి (క్రింద పడటం వంటిదే సుమా! 


విశేషం: అలంకారం: దృష్ట్రాం తం. 


చ. అన విని, యమ్మహీరమణు( డాతని కిట్లను “व దుస్ప్ససే 
నుని పని దీరి, మారుతతనూభవు( డాడిన మాట యేర్చ్పడ 
న్వినియును సంధి సేయుటకు నీ వభిలాషము సేత యొప్పునే? 
పెన(కువ छू డే లుడుగు? బేలవె? మానుము ద్రోణనందనా! 274 


ప్రతిపదార్థం: అనన్‌ విని; ఆ+మహీరమణు(డు= ఆ భూభర్త (దుర్యోధనుడు); ఆతనికిన్‌= అశ్యృత్తామతో; ఇట్టు+అనున్‌; 
ద్రోణనందనా!; ఇప్పు; దుస్స్ఫసేనుని; పని= 530९06०5 పని; తీర్చి= పూర్తిచేసి(దుశ్ళాసనుడిని చంపి); మారుతి 
తనూభవు(డు= వాయుపుత్రుడు - భీముడు; ఆడినమాట; ఏర్పడన్‌= వివరంగా; వినియున్‌= వినికూడా; సంధిచేయుటకున్‌; 
నీవు అభిలాషము చేత= నీవు కోరటం; ఒప్పునే?= తగి ఉన్నదా?; పెనశకువ= యుద్దము; इरत; ఏల= ఎందుకు; 
ఉడుగున్‌?= మానుతాడు?; బేలవె?= నీవంత అమాయకుడవా?; మానుము= ఈ (ప్రయత్నం మానుకొమ్ము. 


తాత్సర్యం: అశ్వత్థామ పలుకులు విని దుర్యోధనుడు అతడితో ఇట్లా అన్నాడు: “ద్రోణనందనా! ఇప్పుడే భీముడు 
మాట్లాడిన మాటలు విన్నావు గదా! దుస్ఫసేనునిపని పూర్తి చేశాడు. ఇక రెండవపని పూర్తి చేయక మానుతాడా? 
ఇదంతా విని కూడా నీవు సర్టుబాటు చేయటానికి పూనటం ఉచితమా?, పోతే కర్గుడెట్లా యుద్దం మానుతాడు? 
నీ వింత వెర్రివాడవైతే ఎట్టా? ఈ ప్రయత్నం మానుకొమ్ము. 

५~ ౧M 


కర్ణపర్వము - తృ తీయాశ్వాసము 413 


శా. శ్రాంతిం బొందినవా(డు పార్టు డపరిశ్రాంతుండు గర్జుండు; దు 

ర్హాంతోదగ్రత నే(డు గీటడ(చు నీతం డాతనిన్‌; వహ్ని య 

త్యంతంబున్‌ శిశిరత్వ మొందినను గోత్రాళుల్‌ వడం కాడినం, 

గుంతీసూనునిచేత( గర్జున కనిం గోల్పాటు వాటిల్లునే?' 275 
ప్రతిపదార్థం: పార్టుడు= అర్జునుడు; (శాంతిన్‌= అలసటను; పొందినవా(డు= పొందాడు; కర్గుండు; అపరి(శ్రాంతుండు= 
అలసట పొందనివాడు; దుర్జాంత= అణచరాని; ఉద(గ్రతన్‌= భయంకర స్వరూపంతో; నేడు; ఈత(డు= ఈ కర్గుడు; 
ఆతనిన్‌= అర్జునుడిని; గీటడయన్‌= సంహరిస్తాడు; వహ్ని= నిప్పు; అత్యంతంబు= మిక్కిలి; శిశిరత్వము= చల్లదనాన్ని; 
ఒందినను= పొందినను; గోత్ర+ఆళుల్‌= పర్వతశ్రేణులు; వడంకు+ఆడినన్‌= గడగడ కంపించినప్పటికిన్నీ; కుంతీసూనునిచేతన్‌= 
అర్జునుడిచేత; కర్గునకున్‌; అనిన్‌= యుద్దంలో; కోల్పాటు= ఓటమి; పాటిల్లునే?= సంభవిస్తుందా? 


తాత్సర్యం: పార్టుడు అలసట పొంది ఉన్నాడు. కాని కర్టుడు అలసట పొందనివాడు. ఈ దినం కర్షుడు అర్జునుడిని 
నిర్షిరోధమైన కోపాతిశయంతో తుదముట్టిస్తాడు. నిప్పునకు చల్లదనం |క్రమ్మినా, కొండలు కంపించిపోయినా, 
కుంతీపుత్రుడి వలన యుద్దంలో రాధాతనయుడికి ఓటమి కలుగుతుందా?” 


వ. అని పలికి, యజ్ఞనపతి తన సైనికుల నాలోకించి సమరసముత్సాహ పోషణంబులగు భాషణంబుల 
ముఖరుం డగుటయు నఖిల తూర్యంబు లొండొండ మోసెం బాండవబలంబునను భేరీ పణవాదుల 
రణనంబులు నిగిడె; నప్పుడు కర్ణుండును నర్గునుండును. 276 


ప్రతిపదార్థం: అని పలికి; ఆ+జనపతి= ఆ రాజు; తన సైనికులన్‌; ఆలోకించి= తేరిపారజూచి; సమరసముత్సాహ= 
యుడ్లోత్సాహ(ప్రయత్నాలను; పోషణంబులు+అగు= పెంపొందజేసే; భాషణంబుల= మాటలను; ముఖరుండు= మాట్లాడేవాడు; 
అగుటయున్‌; అఖిల తూర్యంబులు= వివిధములైన వాద్యాలు; ఒండొండ= (క్రమంగా; మోసెన్‌= (మోగాయి; పాండవబలంబునను; 
భేరీ= దుందుభి; పణవాదులు= తప్పెటలు మొదలగువాటియొక్క; రణనంబులు= మోతలు; నిగిడెన్‌= వ్యాపించాయి 
(సంకులశబ్లాలు రేగినవి); అప్పుడు; కర్గుండును; అర్ష్జునుండును. 


తాత్సర్యం: అని పలికి, దుర్యోధనుడు తన సైనికులను చూచి యుద్దయతానికి బలంచేకూర్చే మాటలు మాట్లాడగా, 
యుద్దవాద్యాలు (క్రమంగా మోగాయి; పాండవబలంలో కూడా (మోగాయి. అప్పుడు కర్షుడూ, అర్జునుడూ. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క్ర కరి కరి, గిరి గిరి, నంభో । ధర మంభోధరము( 2९०८ ८2८8 క్రియ ८०८ 
కిరి ७८६८8 గగన తటియును । ధరణియు మోయుచు వడంక ధరణీనాథా! 277 


ప్రతిపదార్థం: ధరణీనాథా!; కరి కరిన్‌= ఏనుగు ఏనుగును; గిరి గిరిన్‌= కొండ కొండను; అంభోధరము= మేఘం; 
అంభోధరమున్‌= మేఘాన్ని; పెలుచన్‌= గట్టిగా; తాశిన (క్రియన్‌= ఎదుర్కొన్న విధంగా; గగనతటియును= ఆకాశభాగమూ; 
ధరణియున్‌= భూమీ; మోయుచున్‌ వడంకన్‌= శబ్దిస్తూ దద్దరిల్లి చలించపోగా; కడ(గ= పూనుకొని; ७०८३९ = ఒకరినొకరు 
ఎదుర్కొన్నారు. 


414 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఏనుగు ఏనుగును & కొన్నట్టు, కొండతో కొండ కలియబడినట్టు, మబ్బు మబ్బుతో ఒరుసుకొన్నట్లు 
(23 ౧M (9 
ఆకాశం, భూమి శబ్దంతో దద్దరిల్లి చలించగా ఒకరినొకరు పూనికతో ఎదుర్కొన్నారు. 


క్ర 2०690429 వెలిమావులును, గడు మెటు( గారెడు నరదములును, మింటను మంటల్‌ 
వటిపెడు వాలమ్ములు( జూ । పటి నత్తొలుతా(కు వెటి(గుపడ( జేసి నృపా! 278 


ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా!; 5०6०००० = (ప్రకాశించే; వెలిమావులును= తెల్లగుర్రాలు; (అర్జునుడి రథానికి పూన్చిన 
నాలుగు గుర్రాలు); కడున్‌= మిక్కిలి; మెణు(గు+ఆరెడు= తళుకొత్తే; అరదములును= తేరులు; మింటను= ఆకాశంలో; 
మంటల్‌; పఅపెడు= వ్యాపింపజేసే; వాలమ్ములున్‌= వాడిబాణాలు (వీటి); ఆ-తొలుతాకు= ఆ మొదటి తాకిడి; చూపబన్‌= 


చూస్తున్నవారిని; వెఅగుపడ చేసెన్‌= ఆశ్చర్యపడేటట్టు చేశాయి. 


తాత్సర్యం: రాజా! మెరుస్తున్న తెల్ల గుర్రాలు, అత్యంత కాంతులు ప్రసరించే రథాలు, ఆకాశమంతా మంటలతో 
నింపే పదునైన బాణాలు - వీటితో కూడిన ఆ కర్ణార్ణునుల మొదటి తాకిడి (ప్రేక్షకులను బిత్తరపోయేటట్లు చేసింది. 


వ. ఇవ్విధంబున నవ్వీరోత్తము లుదాత్రభంగిం దలపడి పెనంగం దొడంగిన, నుభయ సేనలవారలు నార్పులు 
నింగి ముట్ట జెలంగి; రట్టియెడ. 279 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌; ఆ+వీరోత్రములు= ఆ శూరాగ్రేసరులు; ఉదాత్తభంగిన్‌= గౌరవప్రదమైన విధంగా; తలపడి= 
ఎదుర్కొని; పెనంగన్‌+తొడంగినన్‌= పోరనారంభించగా; ఉభయసేనలవారలు= రెండువైపుల ఉన్న సైనికుల; ఆర్చులు= 
పెడబొబ్బలు; నింగిముట్టన్‌= ఆకాశం అంటుకొనగా; చెలంగిరి= (మోయించారు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఈవిధంగా ఆ వీరశ్రేష్ణులిద్దరూ గొప్పగా తలపడి పోరాడుతూ ఉండగా, రెండు సేనలలో ఉన్నవాళ్ళ 
కేకలు ఆకాశాన్ని అంటాయి. అప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


మ.  'భరితోత్సాహతం ठट, దీప్తు లడరన్‌ భల్లమ్ము లొక్కుమ్మడిం 
బర(గం జేయుము కర్ణు గాత్రములలో( బార్జుండ! వే త్రుంపు మి 
క్కురుభూపాలకు రాజ్యకాంక్ష దొరయే కోదండపాండిత్య వి 
స్ఫురణ గర్జు(డు నీకు? నీబలుపు నేపుం జూపు మత్యుగ్రతన్‌.' 280 


ప్రతిపదార్థం: పార్టుండ!= ఓ అర్జునా!; భరిత+ఉత్సాహతన్‌= పరిపూర్ణమైన ఉత్సాహంతో; పేర్చి= విజృంభించి; దీప్త్రులు+అడరన్‌= 
కాంతులు వ్యాపించేటట్టు: భల్లమ్ములు; ఒక్కుమ్మడిన్‌= ఒక్కపెట్టున; इदु గాత్రములలోన్‌= కర్గుడి శరీరభాగాలలో; 
పర(గన్‌ చేయుము= (ప్రవర్తిలేటట్లు 


౧౧ 62 


~ నాటుకొనేటట్టు చేయుము; ఈ+కురు భూపాలకు; రాజ్యకాంక్ష= రాజ్యంపై గల ఆశను; 
వే= త్వరగా; త్రుంపుము= త్రెంచివేయుము; కర్ణుడు; కోదండ పాండిత్య= ధనుర్విద్యా సామర్థ్యముయొక్క; విస్ఫురణన్‌= 
కౌశలమునందు; నీకున్‌; దొరయే?= సమానుడా ఏమి?; నీ బలుపున్‌= నీశక్తిని; ఏపున్‌= ఆధిక్యమును; అత్యు(గ్రతన్‌= 
విశేషించిన ఆ(గ్రహావేశంతో; చూపుము= (ప్రదర్శించుము. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 415 


తాత్సర్యం: 'ఓ పార్టా! పారము ముట్టిన ఉత్సాహంతో విజృంభించి ఒక్కపెట్టున కాంతులు విరజిమ్మేటట్లుగ 
బాణాలు కర్గుడి దేహంలో దిగబడేటట్లు వేయుము. ఆ దుర్యోధనుడి రాజ్యకాంక్షను తుంచివేయుము. ధనుర్విద్యా 
పాటవంలోను, దాని ప్రయోగదక్షతలోను కర్షుడు నీకు సమానుడా ఏమి? ఇక నీ భుజబలసామర్భ్యాన్ని చండప్రచండంగా 


వ. అని పాంచాలురు పార్టజయార సంభాషణంబులు సేసిరి, కౌరవులు तू ८6. 281 


ప్రతిపదార్థం: అని, పాంచాలురు; పార్థజయార్థ సంభాషణంబులు= విజయుడి విజయమును అపేక్షించే సంభాషణంబులు; 
చేసిరి; కౌరవులు; కర్ణుడిని; డగ్గణి= సమీపించి. 


తాత్సర్యం: అని పాంచాలదేశీయులు అర్జునుడి విజయంకొరకు పై సంభాషణలు చేశారు. కౌరవులు కూడా 
కర్ణుడిని సమీపించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ.  'కడ(యగుము నీదుబాణములం గవ్వడి గూలిన( జాలు నంతతో( 

జెడుదురు పాండవుల్‌ రణము సేయు నుదగ్రత యెల్ల దక్కి పే 

రడవుల కేగి సాధుమునులై చరియింతురు; కౌరవేంద్రు( డీ 

పుడమి సమస్తముం బొగడు పొంపిరివోవ(గ నేలు లీలతోన్‌!' 282 
ప్రతిపదార్థం: కడయగుము= గట్టి పూనికతో ప్రయత్నించుము; నీదు బాణములన్‌; కవ్వడి= సవ్యసాచి అయిన అర్జునుడు; 
కూలినన్‌= చనిపోతే; చాలున్‌= ఇంకే ప్రయత్నంతో పనిలేదు; అంతతోన్‌= దానితో; పాండవుల్‌; రణము చేయు; ఉద(గ్రత= 
ఆధిక్యం; ఎల్లన్‌+తక్కి= అంతా పోగొట్టుకొనినవారై; చెడుదురు= పాడైపోతారు; పేరడవులకున్‌= దట్టమైన అడవులకు; 
नत; సాధుమునులై= శాంతస్వభావం కలిగి తపస్సు చేసికొనేవారై; చరియింతురు= తిరుగాడుతారు; కౌరవ+ఇం|ద్రుడు; ఈ 
పుడమి సమస్తమున్‌= ఈ భూమండలాన్నంతా; పొగడు= కీర్తి పొంపిరిపోవగన్‌= వ్యాపిస్తుండగా; లీలతోన్‌= అవలీలగా; 
ఏలున్‌= పరిపాలిస్తాడు. 


తాత్సర్యం: యుద్దానికి సిద్దం కమ్ము. నీబాణాహతితో, రెండు చేతులా బాణాలు విసరే ఆ అర్జునుడు పుటమారి 
పోతే చాలు! దానితో పాండవులు ఆధిక్యాన్ని కోల్పోయి నిర్వీర్యులై కారడవులకు పోయి, మునివృత్తితో మెత్తటివారై 
సంచరిస్తూ ఉంటారు. ఆ తర్వాత కౌరవేం(ద్రుడు కీర్తిని పెంపొందగ ఈ పుడమినంతా పాలిస్తాడు. 

వ. అని తణిమి పలికిరి; ప్రొద్దునుం జాల వ్రాలె, గాలాంతక ప్రతిము లగు నప్పార్థకర్ణు లన్యోన్య జయార్డు లై 


పెనంగునప్పుడు. 283 


ప్రతిపదార్థం: అని, తటిమి పలికిరి= వెంటబడి గట్టిగా చెప్పారు; (ప్రొద్దునున్‌= సూర్యుడు కూడా; చాల (ऊष्ठऽ= అస్తంగతు 
డౌతున్నాడు; కాలాంతక= (ప్రళయకాల యముడికి; ప్రతిములు అగు= మారురూపాలు అగు; ఆ+పార్థ కర్ణులు; అన్యోన్య 
జయ+అర్జులు+ఐ= ఒకరినొకరు ఓడించి తాము గెలవాలనుకొన్న కోరిక గలవారై; పెనంగునప్పుడు= పోరాడుతున్న సమయంలో. 


తాత్సర్యం: అని వెంటపడి గట్టగా చెప్పారు. |ప్రొద్దుకూడా బాగా వాలింది. ప్రళయకాలంలో యముడివలె ఆకారాలు 
గల అర్ష్జునుడూ, కర్గుడూ ఒకరిపై ఒకరు జయంకోరి యుద్దం చేస్తున్నప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


416 శ్రీమదాంధ్ర మహాభారతము 


కర్ణార్టును లొండొరులమీ(ద దివ్యబాణంబు లేయ(బూనుట (సం. 8-65-12) 


29 


కర్ణుండు పది చండకాండంబు లర్డును । తనువున( జొనుప, నర్జును(డు దీప్త 
ఘనబాణములు పదునెనిమిది కర్ణు మై । ०८०05 నయ్యంగపతి దశోగ్ర 
చక్రమార్గణముల సరభసంబున నొంచె । నన్నరు, నాతండు నట్టి వన్ని 
శరములు రాధేయు నురమున నాటించె । నత(డు దొమ్మిది వాలుటమ్ము లతని 


తే. వక్షమునం గ్రుచ్చి సాయకద్వయము శౌరి । మేన నిగిడింప, బీభత్సు( డేను మెటు(గు 
తూపు లా సూతపుత్రు నెత్తుట మునుంగ । నేసి బాహాసముల్లాస మెసక कणत] 284 


ప్రతిపదార్థం: కర్గుండు; అర్జును తనువునన్‌= అర్జునుడి దేహమునందు; పది; చండకాండములు= దారుణమైన బాణాలను; 
చొనుపన్‌= చొప్పించగా; అర్జునుడు; దీప్రఘున= వెలుగొందే గొప్ప; బాణములు; పదునెనిమిది; కర్టుమైన్‌= కర్గుడి శరీరంలో; 
పరయగింపన్‌= అలముకొనచేయగా; ఆ+అంగపతి= ఆ అంగదేశాధీశుడైన కర్గుడు; దశ= పది; ఉ(గ్ర= తీక్ష్‌ణమైన; చక్ర 
చ(క్రంవలె గుం[డ్రమైన (చ(క్రాలు-బాణాలు అని కూడా); మార్గణములన్‌= బాణాలతో; ఆ+నరున్‌= ఆ అర్జునుడిని; 
సరభసంబునన్‌= అత్యంతవేగంతో; నొంచెన్‌= బాధించాడు; ఆతండు= ఆ నరుడు; అట్టివి= అదే విధమైన; అన్ని= అదే 
సంఖ్యగల; శరములు= బాణాలను; రాధేయు; ఉరమునన్‌= ఎదురురొమ్మున; నాటించెన్‌= గ్రుచ్చి నిలబెట్టాడు; (దీనికి 
ప్రతిఫలంగా) అత(డు= = తొమ్మిది; వాలు+అమ్ములు= వాడి బాణాలను; అతని= అర్జునుడి; వక్షమునన్‌= ఎదలో; 
గ్రుచ్చి; సాయకద్వయము= రెండు బాణాలను; శౌరిమేనన్‌= కృష్ణుడి దేహంలో; నిగిడింపన్‌= నాటగా (దీనితో); బీభత్సు(డు= 
అర్జునుడు; ఏను= అయిదు (ఐదు); మెటు(గు= మెరిసే; తూపులు= బాణాలు; ఆ సూతపు(త్రున్‌= ఆ సారథి పుత్రుడైన 
కర్టుడిని; నెత్తుటన్‌= నెత్తురులో; మునుంగన్‌= మునిగిపోయేటట్టు; బాహాసముల్లానము= భుజ బల భీకరాకృతి; 
ఎసకమెస(గన్‌= అతిశయించే విధంగా; ఏసెన్‌= ప్రయోగించాడు; (కర్ణుడి బాణసంపత్తిలో ఒక ప్రత్యేకత; తన బాణాలపై తన 
పేరు చెక్కించి, వాటిని బండ్లమీద తోలించుకొని వచ్చేవాడు. (కర్ల 1. 236; ద్రోణ- 5-113). 


తాత్సర్యం: కర్గుడు అర్జునుడి మేనిలో పది తీవ్రబాణాలను (గ్రుచ్చగా, దానికి ప్రతిగా అర్జునుడు పద్దెనిమిది 
६2 2 ष्ट (అ) 
ప్రకాశవంతములైన బాణాలను ప్రయోగించాడు. కరుడు దానికి (ప్రతిగా చ(క్రాలవంటి బాణాలు పదింటితో అర్జునుడిని 
బాధించాడు. అప్పుడు అర్తునుడు అన్నే బాణాలను కరుడి 55452९00 ट గుచ్చాడు. తిరిగి కరుడు తొమ్మిది వాడి 
ఇ (ac) ^~ @ यं ६2 

బాణాలను అర్జునుడిపైన, రెండు బాణాలను కృష్ణుడి పైన ప్రయోగించాడు. దానితో అర్జునుడు తన బాహుబలం 
అతిశయించేటట్టుగా, ఆ సూతపుత్రుడు నెత్తుటిలో మునిగేటట్ల్టుగా ఐదు మెరుగు బాణాలు వేశాడు. 
చ. అలిగి కడంగి సూతసుతు( డచ్యుతపార్ద్టుల( దీవ్రబాణపం 

९८ బొదువం పరాక్రను కుతూహలి య వ్విజయుండు పెన్న న 

వ్వొలసి ముఖాంబుజంబునకు నొప్పుగ( దద్రథ రథ్య కేతు సూ 

తులను దదీయగాత్రమును దూపులవెల్లి మునుంగC జేసినన్‌. 285 
ప్రతిపదార్థం: సూతసుతు(డు= కర్గుడు; అలిగి= కోపగించుకొని; కడంగి= ప్రయత్నపూర్వకంగా; అచ్యుత పార్టులన్‌= 


కృష్ణార్ణునులను, తీవ్రబాణ పంక్తులన్‌= నిశితమైన బాణపరంపరలతో; పొదువన్‌= దెబ్బతీయగా; పరా(క్రమ కుతూహలి= తన 
శౌర్యమును ప్రదర్శించేందుకు తహతహపడే; ఆ+విజయుండు; ముఖాంబుజమునకున్‌= ముఖ కమలమునకు; ఒప్పుగన్‌= 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 417 
82 

రాణింపుగా; పిన్ననవ్వు= చిరునవ్వు; ఒలసి= (ప్రసరింపజేసి; తద్‌= ఆ కర్లుడి; రథ రథ్య కేతుసూతులను= తేరును, గుర్రాలను, 
టెక్కమును, రథం తోలేటివాడిని; తదీయగా(త్రమును= కర్ణుడి దేహమును; తూపులవెల్లిన్‌= అమ్ములవెల్లువలో; మునుంగన్‌= 
మునిగిపోయేటట్టు; చేసినన్‌= చేయగా. 


తాత్సర్యం: కర్షుడు కోపోద్దీపితుడై కృష్ణార్ణునులను పదునైన బాణాల వరుసతో దెబ్బ తీశాడు. దీనితో, ఎప్పుడును 
తన శౌర్యసంపదను (ప్రదర్శించేందుకు ఉత్సాహపడే విజయుడు, చిరునవ్వుతో ముఖపద్మం శోభిల్లగా उदू 

రా థా రా బా సా బా ప్ర వా హహ లో పో = గా వా 
శరీరాన్ని, రథాన్ని, గుర్రాలను, ధ్వజాన్ని, సారథిని, బాణప్రవాహంలో మునిగిపోయేటట్టు చేయగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క = छत దురగ సారధి । కేతుయుతము గాగ ముంచె ర్రీడయపోలెన్‌ 
శాతశరవృష్టి నన్నరు । నీతెబిగున మటియు+ कठ ९९७०८ గడ(కన్‌. 286 


ప్రతిపదార్థం: ఆత(డును= కర్గుడు కూడా; (క్రీడయ పోలెన్‌= (శ్రమలేకుండా ఒక ఆటవలె; ఆ+నరున్‌= ఆ అర్జునుడిని; 
తురగ= గుర్రాలు; సారథి; కేతు యుతము इष्ठ జెండాతో సహా; శాత= వాడి అయిన; శరవృష్టిన్‌= అమ్ములవానలో; 
ముంచెన్‌= మునిగిపోయేటట్టు చేశాడు; ఈ తెజుగునన్‌= ఈ విధంగా; మణియున్‌; ఇద్దణున్‌; కడ(కన్‌= పట్టుదలతో; 
పెనణగిరి= పోట్లాడుకొన్నారు. 


తాత్సర్యం: కరుడు కూడా అర్జునుడి గుర్రాలను, సారథిని, ధ్వజాన్ని ఒక ఆటవలె అవలీలగా పదునైన బాణవర్షంలో 
మునిగిపోయేటట్టు చేశాడు. ఈ తీరుగ గట్టిప్రయత్నంతో వారిద్దరూ పోరు సాగించారు. 


శా. ఆయుగ్రాహవకేలి నిట్లు నిపుణుం డై యొప్ప, నప్పార్టు( డా 
గ్నేయాస్ర్రం బరివోసి దారుణ మహాగ్ని జ్వాలికల్‌ భీషణ 
స్పాయద్ధంగి నభస్ట్రలిన్‌ నిగుడ, దర్పస్పూర్తి శోభిల్ల రా 
ధేయాంగోద్దహనాభిలాష మెడ(దన్‌ దీపింప బె ట్టేసినన్‌. 287 


ప్రతిపదార్థం: ఆ; ఉగ్ర= భీకరమైన; ఆహవకేలిన్‌= వినోదరూపమైన యుద్దమునందు; ఇట్టు; నిపుణుండు+ఐ ఒప్పన్‌= 
ఆరితేరినవాడై ఉండగా; ఆ+పార్టుడు; ఆగ్నేయ+అస్ర్రంబు; అరివోసి= సంధించి; దారుణ= భయంకర; మహాగ్ని జ్వాలికల్‌= 
ప్రచండమైన అగ్నిజ్వాలలు; భీషణ= భయంకరంగా; స్పాయత్‌ భంగిన్‌= విశాలంగా వ్యాపించే విధంగా; సభఃస్టలిన్‌= గగనతలాన; 
నిగుడన్‌= అలముకొనగా; దర్భస్స్ఫూర్తిన్‌= నిండైన సాహసంతో; శోభిల్లన్‌= (ప్రకాశించగా; రాధేయ= కర్గ్శుడిని; అంగ= శరీరభాగాలను; 
ఉద్దహనాభిలాషన్‌= ఎక్కువగా కాల్సివేయాలన్న కోరిక; ఎడ(దన్‌= మనస్సులో; దీపింపన్‌= (ప్రకాశించగా; బెట్టు+ఏసినన్‌= 
తీవ్రంగా (ప్రయోగించగా. 


తాత్సర్యం: దారుణమైన యుద్దాన్ని ఒక వినోదక్రీడగా సాగించటంలో ఘటికుడైన ఆ పార్టుడు ఆగ్నేయా స్తాన్ని 
ప్రయోగించాడు. దాని ప్రచండ జ్వాలలు ఆకాశాన్నంతా అలముకొని, వెలుతురు ముంచివేసినవి. తన శౌర్యాటోపం 
రాణించేటట్లు రాధేయుడి శరీరాంగములన్నింటిని మాడ్బివేయాలన్న తీవ్రమైన అభిలాషతో ఆయన మది ఉప్పొంగగా 
™ ఆగ్నేయాస్త్రం (ప్రయోగించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


418 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. అంతక కోపవహ్నా విపులాకృతి గైకొని వచ్చినట్లు, మి 

న్నంతయు( దాన యై కవియు నవ్విశిఖంబు మనంబులోన నా 

వంతయు శంక లేక, సముదగ్రత వారుణ మార్గణా హతిన్‌ 

శాంతము? జేసి విక్రమ విశాలు(డు గర్జు(డు మాకు कणत. 288 
ప్రతిపదార్థం: అంతక= యముడియొక్క; కోపవహ్ని= కోపాగ్ని; విపులాకృతిన్‌= సర్వ(త్రా వ్యాపించిన స్వరూపాన్ని; కైకొనివచ్చినట్టు= 
చేకొని ప్రత్యక్షమైన విధంగా; మిన్ను+అంతయున్‌= ఆకాశమంతా; తాన ఐ= తన రూపమే అయినట్టు; (అంతటా అలముకొని); 
కవియు= సమీపించే; ఆ+విశిఖంబు= ఆ బాణాన్ని (అర్జునుడు ప్రయోగించిన ఆగ్నేయాస్రాన్ని); మనంబులోనన్‌= చిత్తంలో; 
ఆవంతయున్‌= కొద్దిపాటైనా; శంక లేక= సందేహంలేకుండా; వి(క్రమవిశాలుడు= సాహసం నిండారి ఉన్న (శౌర్యం 
ప్రత్యంగమునందు దీపించి ఉన్న); కర్గుఃడు; మాకున్‌; ఉబ్బుగన్‌= సంతోషాతిశయం కలిగేటట్టు; సముదగగ్రతన్‌= అత్యంత 
తీక్షణమైన విధంగా; వారుణ= జలసంబంధమైన; మార్గణ+ఆహతిన్‌= బాణపుదెబ్బతో; శాంతము చేసెన్‌= ఆర్సివేశాడు; 
(ఆగ్నేయా స్తాన్ని ఆర్సటానికి వారుణాస్ర్రమే ఉచితమైనది). 


తాత్సర్యం: యముడి కోపాగ్ని వ్యాపించి భీషణాకారాన్ని ధరించి ప్రత్యక్షమైనట్లు, అర్జునుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్ర 

శక్తి ఆకాశమంతా వ్యాపించి తన్ను సమీపించినా, కించిత్తు కూడా కలకబారని మనస్సుతో సాహసమే రూపాంతరం 

పొంది ఉన్నట్లు విలసిలే కరుడు కడు 2९366335 వారుణా స్తాన్ని దానిపై ప్రయోగించి, ఆ మంటలను ఆర్సివేశాడు. 
౧ bee | (ac) € न -> ५ 

ఇది కౌరవవర్గం ఉబ్బితబ్బిబ్బు అయ్యేటట్టు చేసింది. 


७. ఫల్గునుండు మేఘబాణ మేసిన, భూన । భోంతరంబు సంభృతాంధకార 
మయ్యె; సూతసూను(డనిలాస్త్ర మేయుడు । నా తమంబు విరిసె నా క్షణంబ! 289 


ప్రతిపదార్థం: ఫల్గునుండు= అర్జునుడు; మేఘబాణము; ఏసినన్‌; భూనభోంతరంబు= భువి దివి మధ్య (ప్రదేశమంతా; 
సంభృత అంధకారము+అయ్యెన్‌= చక్కగా, చిక్కగా అలముకొన్న చీకటితో నిండిపోయింది; సూతసూను(డు= కర్గుడు; 
అనిల+అస్రము= వాయురూపమైన అస్ర్తాన్ని; ఏయుడున్‌= ప్రయోగించగా; ఆ తమంబు= ఆ చీకటి; ఆ క్షణంబు+అ= 
అప్పటికప్పుడే; విరిసెన్‌= చెదరిపోయింది. 


తాత్సర్యం: ఫల్గునుడు మేఘబాణం వేశాడు. తోడనే రోదసి అంతా కారుమబ్బులు అలముకొని, అంధకారమై 
పోయింది. దానికి కర్లుడు విరుగుడుగా వాయవ్వ్యాస్త్రం ప్రయోగించగా ఆ చీకటి అంతా ఆ క్షణంలోనే విరిసిపోయింది. 


(= 
&. అర్జును డైంద్రబాణము సమంచిత భక్తి ధరించి మంత్రవి 
స్పూర్టిత గాండివుం డయి రిపుప్రకరంబులు సంచలింప న 
త్యూర్ణితశక్తి నేయుడు, మహోగ్రబహు ప్రదర ప్రకారతా 
దుర్భయ లీల छक దోహలి యై యది दू 66455. 290 
ప్రతిపదార్థం: అర్జునుడు; 0८ ఇంద్రశక్తియుతమైన బాణాన్ని; సమంచితభక్తిన్‌= ఒప్పిదమైన భక్తిభావంతో; 


ధరించి; మం(త్రవిస్ఫూర్ణిత= మం(త్రశక్తిచేత అత్యంత (ప్రకాశమానమైన; గాండివుండు+అయి= గాండీవాన్ని ధరించి నవాడై; 
రిపుప్రకరంబు= శత్రుసమూహం; సంచలింపన్‌= వణకిపోగా; అతి+ఊర్టితశక్తిన్‌= విశేషంగా పెంపొందిన బలంతో; ఏయుడున్‌= 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 419 
bc) 
ప్రయోగించగా; మహో(గ్ర= మిక్కిలి భయంకరమయిన; బహుప్రదర= అనేక బాణాల; (ప్రకారతా= విధమైన; దుర్భ్ణయలీలన్‌= 


జయింప సాధ్యంగాని విలాసంతో; నిర్మథన= నిర్మూలించుటయందు; దోహలి ఐ= సమర్థమై; అది= ఆ ఇం(ద్రబాణం; इदम; 
కిట్టినన్‌= సమీపించగా. 


తాత్సర్యం: అర్జునుడు ఐం॥ద్రబాణాన్ని అత్యంత భక్తితోచేపట్టి, గాండీవం మం(త్రపూతమై శక్తిమంతము కాగా, 
అత్యధికబలంతో శృత్రుసమూహాలు వణకిపోగా ప్రయోగించాడు. ఆ బాణం అత్యంత తీక్ష్‌ణఇమైన శస్త్రసమూహంవలె 
నిర్షిరోధమైన విలాసంతో సర్వం నిర్మూలించ సమర్థమై కర్ణుడిని సమీపించగా (తరువాతి పద్యంతో అన్వయం). 


క అత( డభిమంత్రిత బాణ । ప్రతతి( దదుద్రేక మడ(చి పార్టుని మేనన్‌ 

శిత శరములు నినిచిన మా । రుతపుత్రు(డు గనలి, యన్నరున కి ట్లనియెన్‌. 291 
ప్రతిపదార్థం: అత(డు= కరుడు; అభిమం(త్రిత= మంటత్రింపబడిన; బాణ; (ప్రతతిన్‌= సమూహంతో; తద్‌+ఉ[ద్రేకము= దాని 
తీవాటోపాన్ని; అడయణచి= పోగొట్టి; పార్టుని మేనన్‌; శితశరంబులు= వాడిబాణాలు; నినిచినన్‌= నిండింపగా; మారుతపుత్రుడు= 
భీముడు; కనలి= కోపగించుకొని; ఆ+నరునికిన్‌= ఆ అర్జునుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: తోడనే కర్టుడు మం[త్రశక్తిదీప్రమైన బాణసముదాయంతో ఆ ఐంధద్రబాణశక్తిని అణచి, అర్డునుడి 
దేహంలో పదునైన శరములు నాటాడు. ఇది చూచి భీముడు కోపోద్రిక్తుడై, అర్జునుడితో ఇట్లా అన్నాడు: 


ఉ. 'సూతసుతుండు నీయెదుర స్రుక్కక ०९६९ కాక, నీశర 

ప్రాతము నిల్వరించి యనివారణ నొంప( దొడంగె; ఖాండవం 

బే తెలివొంది కాల్టితి మహేంద్రుడు నివ్వెటంగందియుండయగా 

నా తెలి వాత్మ నూల్మొలిపి యగ్గలికం దెగటార్పు మీతనిన్‌. 292 
ప్రతిపదార్థం: సూతసుతుండు= కర్గుడు; నీ ఎదురన్‌; (స్రుక్క= భయపడి వెనుదీయక; నిల్బ్చుటకాక= నిలబడటమే కాకుండా; 
నీ శరవాతమున్‌= నీ బాణసమూహాన్ని; నిల్వరించి= అరికట్టి; అనివారణన్‌= అడ్డులేకుండా; నొంపన్‌= (నిన్ను) నొవ్వజేయుటకు; 
తొడంగెన్‌= పూనుకొన్నాడు; మహేం[ద్రుడు= ఇంద్రుడు; 954७006 ఉండ(గన్‌= ఆశ్చర్యంతో చేష్టలుడిగి నిలబడి ఉండగా; 
ఖాండవము= ఖాండవారణ్యాన్ని; ఏ తెలివి+ఒంది= ఎట్టి వివేకాన్ని పొంది; కాల్ఫితి(వ)= తగలబెట్టావో; ఆ తెలివిన్‌= ఆ 
వివేకాన్నే; ఆత్మన్‌= మనస్సులో; నూల్కొలిపి= గట్టిచేసికొని; అగ్గలికన్‌= ఉత్సాహంతో; ఈతనిన్‌= ఈ కర్గుడిని; తెగటార్సుము= 
చంపివేయుము. 


తాత్సర్యం: 'కర్షుడు నీ యెదుట నిలబడి నీవు ప్రయోగించిన బాణసమూహాన్ని నడుమ నిలిపివేయటమే కాకుండా, 
నిర్షిరోధంగా నిన్ను నొపి ం౦పసాగాడు. ఇంద్రుడు ఆశ్చర్యంతో నిలిచి చూస్తుండగా ఖాండవ మహారణ్యాన్ని 9 
నైపుణ్యంతో కాల్చివేశావో, ఆ దక్షతనే మనసులో నిలుపుకొని, ఉత్సాహంతో ఇతడిని తుదముట్టించుము. 
చ. తెగి మన కగ్గమై యరుగుదెంచిన వా డిత డల్కి యింక నొం 

డుగడకు( బోవకుండ(గం గడున్‌ వెస డగ్గణి, యే గపాలముం 

బగులుతునో గదానిహతి( బార్ల! భవత్తకటప్రతిజ్ఞకై 

థి < धम 
తగ దని మానై దేని, నిశిత ८८०९०९८ ద్రుంపు ८०८०००5." 293 


420 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: रेष्ठ ఓ అర్షునా!; తెగి= తెగించి (అటో ఇటో తేల్చ్బుకొనాలని సాహసించి) మనకున్‌; అగ్గమై= అసాధ్యుడై; 
అరుగుదెంచినవా(డు; ఇతడు; అల్కి= భయపడి; ఇంకన్‌+ఒండు= ఇంకొక; కడకున్‌= దిక్కుకు; పోవకుండ(గన్‌= పోకుండేటట్టు; 
కడున్‌= మిక్కిలి; వెసన్‌= అత్యంత శీఘ్రంగా; ఏన్‌= నేను; డగ్గణి= సమీపించి; గదానిహతిన్‌= గదదెబ్బతో; ఏన్‌= నేనే; 
కపాలమున్‌= తలను; పగులుతునో= పగులగొట్టియుందునో కదా (కాని); భవత్‌+(ప్రకట= నీవు చాటిపలికిన; (ప్రతిజ్ఞకై= 
శపథపాలనకై (కర్షుడిని చంపుతానని చేసిన బాస నెరవేరటానికి); తగదని= చంపటం పనికిరాదని; మాన్ఫెదు+ఏని= 
మాన్సించేటట్లయితే, నన్ను విరమింపజేసేటట్లయితే; (అతని-కర్షుడి) కంఠమున్‌= మెడను; నిశిత= పదునైన; (ప్రదరంబులన్‌= 
అమ్ములతో; (త్రుంపు(ము)= నరికివేయుము. 


తాత్సర్యం: తెగించి అటో ఇటో తేల్బుకొనాలని మనతో తలపడేందుకు వచ్చినవాడు ఈ కర్గుడు. భయంతో 
ఇంకొక దిక్కుకు పోకుండా అడ్డగించి, త్వరత్వరగా అతడిని సమీపించి, నా గదదెబ్బతో అతడి తలను ముక్కలుగా 
చేసియుండేవాడినే. కాని, నీవు ఆ కర్ణుడిని చంపుతానని చేసిన శపథంవలన తగదని నా పూనికను మాన్పించేటట్లయితే, 
నీవే పదునైన బాణాలతో అతడి మెడను (త్రుంచివేయుము. 


వ. అని పలికె నప్పుడు. 294 
తాత్సర్యం: అని (భీముడు) అన్నాడు. అప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. పుండరీకాక్షుండు గాండీవితో 'నీదు । దివ్యబాణములు రాధేయుచేతC 
దూలపోవుటయు, బల్‌ దూపుల నాతండు । నిను నొంచి యిట్లు పేర్షిన విధంబు 
నుత్సాహ మెదలి నీ 88०५००८ గని, కురు । సంతతి యార్వ( బాంచాలకోటి 
పిటుసనిపోవంగ నెటు(గవో? యెటిగియు౯। దగ జేయునది లేక వెగడుపడితొ? 


తే. చక్రమిచ్చెద నతని మస్తకము దునుము' । మనిన నగుచు( గిరీటి, బ్రహ్మాస్త్ర మధిక 
నిష్టమై నేయ నది బహునిష్టుర ప్ర । దీప్త శరమూర్తి( గర్జుని దెసకు నడరె. 295 


ప్రతిపదార్థం: పుండరీకాక్షుండు= శ్రీకృష్ణుడు; గాండీవితోన్‌= అర్జునునితో; నీదు= నీయొక్క; దివ్యబాణములు= దైవికశక్తిచేత 
ఊర్టితములైన బాణాలు; రాధేయుచేతన్‌; తూలపోవుటయున్‌= నిర్వీర్యమై పోవటమేకాక; బల్‌ తూపులన్‌= గొప్ప బాణాలతో; 
ఆతండు; నిన్‌; నొంచి= బాధించి; ఇట్లు; పేర్చిన విధంబు= విజృంభించిన రీతి; ఉత్సాహము; ఎడలి= సడలి(తగ్గి); నీవు+ 
ఉనికియున్‌= నీవుండుటయు; కని= చూచి; కురుసంతతి= కౌరవసమూహం; ఆర్వన్‌= కేకలుపెట్టగా; పాంచాలకోటి= 
పాండవసమూహం; పిఖు చని పోవంగన్‌= వెనుదిరిగిపోవటం; ఎణు(గవో!= తెలిసికొనలేవా!; ఎణీగగియున్‌= తెలిసికూడా; 
తగన్‌+చేయునది లేక= ప్రతి(క్రియను చేయటం చేతగాక; వెగడుపడితొ?= తబ్బిబ్బు అయినావో?; (ఏదైనా) చ(క్రము+ఇచ్చెదన్‌; 
అతని మస్తకము= కర్గుడి తలను; తునుముము= నరికివేయుము; అనినన్‌; నగుచున్‌= నవ్వుతూ; కిరీటి; (బ్రహ్మాస్త్రము; 
అధికనిష్టమైన్‌= అత్యంత (శ్రద్దతో; ఏయన్‌= ప్రయోగించగా; అది; బహునిష్టుర= అత్యంత కఠినమైన (శక్తిమంతమైన); దీప్త 
శరమూర్తిన్‌= ప్రకాశించే బాణాకృతితో; इदुः దెసకున్‌= దిక్కుకు; అడరెన్‌= విజృంభించింది. 


తాత్సర్యం: కృష్ణుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు: 'దైవదత్తాలైన నీ బాణాలు ~) పనికిరాకుండా 
పోవటమేగాక, అతడు అనేకబాణాలతో నిన్ను బాధపెట్టిన విధాన్ని, అతడి విజృంభణతో ध ఉత్సాహం, నీ యుద్ద 


కర్ల్ణపర్వము - తృతీయాశ్వాసము 421 


ప్రరణశక్తి నిన్ను వదలిపెట్టిపోయిన న్రీ దైన్యస్థితిని చూచి కౌరవులు ఉప్పొంగి బొబ్బలు పెట్టారు. దీనితో పాండవ 
పక్షంవారు పిరికివారై వెన్ను చూపి మరలిపోవటం నీ మనసుకు పట్టలేదా? లేక తెలిసికూడ దానికి విరుగుడు 
చేయలేక తడబడుతున్నావో ~ తెలియటం లేదు. ఏదైతేనేమి? నా చక్రమిస్తాను, కర్షుడి తలను నరకి పారవేయుము” 
అనగా, అర్జునుడు నవ్వుతూ అతి శ్రద్దతో (బ్రహ్మాస్త్రాన్ని (ప్రయోగించాడు; అది శక్తిమంతమైన, తేజోవిలాసమైన ఒక 
బాణాకృతిని దాల్చి, కర్లుడివైపు అతివేగంగా దూసుకొని పోయింది. 


క © రథికు(డు దల(కక నియ । మారూఢ ప్రాఢభావు( డగుచు దదస్తో 
దారతర బలమునన త । ద్దారుణ సంరంభ ముడిపె ధరణీనాథా! 296 


ప్రతిపదార్థం: ధరణీనాథా!= రాజా!; ఆ రధికుడు= ఆ కర్గుడు; తలశకక= జంకి వెనుదీయకుండా; నియమ ఆరూఢ= 
నియమావళిని పాటించుటయందు పరిపూర్ణత చెందిన; (ప్రాఢభావు(డు-ధీరచిత్తుడు; అగుచున్‌; తద్‌= ఆ; అస్త్ర= అస్రముయొక్క; 
ఉదారతర= ఎక్కువగా పెంపొందిన; బలమునన= శక్తితోనే; తద్‌= ఆ (బ్రహ్మాస్త్రముయొక్క; దారుణ సంరంభమున్‌= 
ఉప(ద్రవకరమైన దాని ఆర్భాటమును; ఉడిపెన్‌= తగ్గించివేశాడు. 


తాత్సర్యం: ఆ కర్గుడు నియమాలను పాలించటంలో ष्ठ, నిశ్ళలచిత్తుడై, ప్రయోగింపబడిన అస్రముయొక్క 
తీవతరమైన బలముతోనే దాని భయంకరమైన విజృంభణాన్ని శక్తిీహీనం చేశాడు. 

విశేషం: కర్ణార్ణునులు ఇద్దరు ఒకే కడుపున పుట్టినా, పుట్టినది మొదలు (ప్రతి విషయంలో తీవ్ర (ప్రత్యర్థులు, అయినా, ఇద్దరూ 
స్వధర్మ దీక్షా కంకణబద్దహస్తులు. రణకళాపారీణతయందు, భయద దివ్యఅస్రసంపదయందు అకుంఠిత శౌర్యాటోపము 
నందు సమతుల్యులుగానే పోషించబడ్డారు. ఇక మరణించిన ఆయనకు వీరస్వర్గం, (బతికిన ఆయనకు (ప్రాపంచిక కీర్తి 
మకుటం. కర్ణుడు సమర సముదాచారానికి భంగంగా తల దునుమబడినప్పుడు, ఆయన దివ్యతేజం వారిజాప్తబింబమందే 
కలిసింది. ఇట్టి మహిమోపేతమైన మరణయోగం భారతీయవీరులలో ఇంకెవరికీ దక్కలేదు. అయినా, పార్గుడికి శాశ్వత 
తత్త్వశాస్త్ర రంగంలో శోభాయమానమైన కీర్తిస్థానం లభించినది. సర్వమత సమన్వయరూపమై, ఉపనిషత్తుల సారభూతమై 
ప్రపంచదార్భ్శనికులకు ఆదర్భమై ఇంటింట జ్ఞానదీపమై వెలుగుతున్న భగవద్గీతలో పృచ్చకుడై ధన్యుడైనాడు. ఇది అపూర్వఫలం. 
మతములున్నంత వరకూ ఈయన పేరు నిలిచి ఉంటుంది. ఇట్లా భారతేతిహాసానికి శిరోభూషణమైనాడు. 


తే. ఉడిపి, తోడన కవ్వడి ०३००८९८ గృష్టు । మేన మూ(డుమూ6 డడరించె మెటు(గుదూపు 

లన్నరు(డు గర్జుతనువు శల్యాంగకములు( । 2०८ దొమ్మిది తొమ్మిది శితశరముల. 297 
ప్రతిపదార్థం: ఉడిపి= అట్టు దాని శక్తిని తగ్గించి; తోడన= వెంటనే; కవ్వడి= అర్జునుడి; ఒడలన్‌= దేహమునందు; 
కృష్ణుమే నన్‌= కృష్ణుడి దేహమునందు; మెటు(గు తూపులు= కాంతితో తళతళలాడే బాణాలు; మూ(డు మూ(డు=- మూడేసి; 
అడరించెన్‌= ప్రయోగించాడు; ఆ+నరు(డు; (దీనికి ప్రతిక్రియగా) కర్ణ తనువున్‌= కర్గుడి దేహమును; శల్య+అంగకములున్‌= 
శల్యుడి అవయవాలను; తొమ్మిది తొమ్మిది= తొమ్మిదేసి; శితశరములన్‌= వాడి బాణాలతో; చించెన్‌= చీల్చివేశాడు. 


తాత్సర్యం: పార్టుడు ప్రయోగించిన (బ్రహ్మాస్త్రం ఆర్భటిని వమ్ముజేసి, కర్ణుడు కృష్ణార్ణునుల దేహాలలో మూడేసి 
పదునైన బాణాలను చొప్పించాడు. వెంటనే ఆ నరుడు కర్గుడి దేహాన్ని, శల్యుడి అవయవాలను తొమ్మిది తొమ్మిది 
బాణాలతో చీల్చివేశాడు. 


422 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. మొనసి క్రీడి మఖియు మూడు నెనిమిదియు । రెండు నాల్గు పదియు( జండమార్గ 

ణములు గ్రుచ్చె;, సూతనందనుమై నత । డుజిక యతని మౌర్వి యూడ నేసి! 298 
ప్రతిపదార్థం: <= అర్జునుడు; మొనసి= పూని; మణియున్‌= మరల; మూడు ఎనిమిదియు రెండు నాల్లు పదియున్‌; 
చండ మార్గణములు= తీవ్రమైన బాణాలను జోడించి; సూతనందను= కర్గుడి; మైన్‌= శరీరంలో; (క్రుచ్చెన్‌= చొనిపినాడు; 
అత(డు= ఆ కర్గుడు; ఉబక= అవలీలగా, అతని= అర్జునుడి; మౌర్సి= అల్లైత్రాడు; ఊడన్‌+ఏసెన్‌= ఊడిపోయేటట్టు బాణం 
ప్రయోగించాడు. 


తాత్సర్యం: కర్షుడి ప్రయోగాన్ని ప్రతిఘటిస్తూ కిరీటి తీవ్రబాణ సముదాయాన్ని సూతనందనుడి దేహాన నాటాడు. 

అతడు అనాయాసంగా పార్టుడి అల్లె త్రాటిని ఊడగొట్టాడు. 

వ. ఏసి మటియు శితశరంబులం బొదువం బొలివోవక, పార్టుం డా గుణంబు సమాహితంబు సేసి పెల్లేసిన 
రయంబున రాధేయుం డతని శింజిని శిధథిలంబు గాద కాక యని తలంచె; నాధనంజయుం డతని 
వింటినారి వికలంబు(గాC జేసి. 299 

ప్రతిపదార్థం: ఏసి= ఆ విధంగా ప్రయోగించి; 2०680595 = ఇంకా; శితశరంబులన్‌= వాడి అమ్ములను; పొదువన్‌= 
ప్రయోగించగా; పార్గుండు; పొలిపోవక= భంగపడక; ఆ గుణంబును= జారిన = అల్లైెత్రాటిని; సమాహితంబు+చేసి= సరిచేసి; 
పెల్లు+ఏసినన్‌= ఎక్కువగా బాణాలను ప్రయోగించగా; రాధేయుండు; అతని= కిరీటియొక్క; శింజిని= అల్లైత్రాడు; శిథిలంబు 
కాద కాక= నాశనం కాలేదని; అని తలంచె; ఆ ధనంజయుండు= ఆ అర్షునుడు; అతని= కర్గుడి; వింటినారిన్‌= 
అల్లైత్రాడును; వికలంబున్‌+కాన్‌+చేసి= తెగేటట్టుచేసి - 


తాత్సర్యం: అట్లా కొట్టి వాడిబాణాలతో (క్రమ్ముకొన్నాడు. అయినా అర్జునుడు వెనుకాడక అల్లైత్రాటిని సరిచేసికొని 
౧? €> 2 ౧M 

పెక్కుబాణాలు వేయగా, కర్గుడు అర్జునుడి అల్లైత్రాడు తెగలేదని తలంచాడు. అంతలో అర్జునుడు కర్గుడి వింటి 
నారిని (తెంచివేశాడు. 
క్ర చిటునగవుతోడ మైమటువు( । వటువుళ్ళుగ( జేసి యతనియంగము 680 

బటిపె రుధిరంబు, బెడిదపు । మెటు(గు 2८5 యంపగమి నమిత్రులు ८९०७5. 300 
ప్రతిపదార్థం: చిునగవుతోడన్‌= పిన్ననవ్వుతోడన్‌; మైమణువున్‌= కవచాన్ని; అువుళ్లుగన్‌= శిథిలముగా; చేసి; బెడిదపు= 
గట్టి; మెణుగు; వెడ(ంద= వెడల్పుగల; అంపగమిన్‌= బాణసమూహముతో; అమి(త్రులు= శత్రువులు; తల(కన్‌= అదరిపోగా; 
అతడి అంగము= అతడి (కర్గుడి) శరీరము; రుధిరంబు= రక్తంబు; దో(గన్‌= కారునట్టు; పఖిపెన్‌= చేసినాడు. 


తాత్సర్యం: (అర్జునుడు) చిరునవ్వు చిందులాడగా కవచాన్ని చిదురుగా చేసి, భయంకరకాంతులు చిమ్మే విశాల 
బాణసమూహంతో కర్గుడి శరీరం నెత్తురు కారేటట్టు చేశాడు. దీనితో విరోధులు భయపడిపోయారు. 
చ.  తెరలక కర్ణు( ८8००८००८ దీవ్ర శర త్రయవిద్దు( జేసి, మం 

దరధరు నస్త్రపంచక నితాంతహతిం గడు నొంచె నా శరో 


త్మరము వరప్రభావకలితం బగుటన్‌ మగుడంగ వచ్చె ని 
कठ రభసం బెలర్ప మధుసూదను( గ్రమ్మటి నేసె నాత(డున్‌. 301 


కర్ణపర్య్వము - తృతీయాశ్వాసము 423 
ప్రతిపదార్థం: इदुः తెరలక= వైదొలగిపోకుండా; ఆ+విజయున్‌; తీవ్రశరత్రయ= మిక్కిలి పదునైన మూడుబాణాలతో; 
విద్దున్‌+చేసి= బాధించి; మందరధథరున్‌= మందరపర్వతము నెత్తిన (మోసిన) కృష్ణుడిని; అస్ర్రపంచక= అయిదుబాణాల; 
నితాంతహతిన్‌= తెరిపి లేని దెబ్బలతో; కడున్‌ నొంచెన్‌= ఎక్కువగా బాధించాడు; ఆ శర+ఉత్కరము= ఆ బాణసమూహం; 
వరప్రభావ కలితంబు+అగుటన్‌= దైవం (ప్రసాదించిన వరంచేత శక్తిమంతమైనది కావటంవలన; నిష్ట్ణుర= కర్కశమైన; 
రభసంబు= వేగం; ఎలర్నన్‌= అతిశయించగా; మగుడంగన్‌+వచ్చెన్‌= లక్ష్యాన్ని తాకి తిరిగి వచ్చింది; మధుసూదను= 
మధురాక్షస సంహారి అగు కృష్ణుడిని; ఆత(డున్‌= కర్గుడు; (క్రమ్మణన్‌= మరల; (దానిని); ఏసెన్‌= (బాణాలతో) కొట్టాడు. 


తాత్సర్యం: పార్గుడు చేసిన బాణప్రయోగానికి కర్ణుడు వెనుదీయకుండా నిలిచి, ఆ విజయుడిని మూడు బాణాలతో 
బాధించాడు. కృష్ణుడిని ఐదుబాణాలతో అలయింపజేశాడు. కర్గుడుపయోగించిన బాణాలన్నీ దైవాను(గహంతో 
శక్తిస్ఫూర్తిని పొందినవైనందున, లక్ష్యాన్ని తాకి వెనుదిరిగి వచ్చి కర్గుడిని చేరాయి. వెంటనే ఆతడు కృష్ణుడిపై 
ఆ(గహావేశంతో వాటిని తిరిగి ప్రయోగించాడు. 


విశేషం: సారథియెన శ్రీకృష్ణ భగవానుడికి కూడా ఆ సూతుడి దెబ్బలు తప్పలేదు. శ్రీకృష్ణుడి చక్రం వలెనే కర్టుడి బాణాలు 
కూడా లక్ష్యాన్ని దెబ్బతీసి, తిరిగ ఆయన చేతికి వస్తున్నవి. (ఆస్టేలియా ఆదిమజాతులు కొడవలివలె వంక తిరిగిన కొయ్య 
సాధనం విసిరితే అది దెబ్బకొట్టి తిరిగివచ్చి, వారిచేతిలో చేరుతుందట. ఇందు హస్తలాఘవం, ఆ పనిముట్టు తీరేగాని 
వరప్రసాదం లేదేమో?) 


క్ర అలఘు పటుభల్ల పంచక । ముల రెంటం గ్రీడి చిత్రముగ నయ్యస్త్ర 
మ్ములు మూడు మూ(డు శకల । మ్ములుగా దునుమాడె, జనులు పొగడ నరేంద్రా! 302 
ప్రతిపదార్థం: నర+ఇం[ద్రా!= రాజా!; అలఘు= తక్కువగాని; పటు= పటిష్టమైన; భల్ల పంచకముల= ఐదుబాణాల; రెంటన్‌= 


రెండుబాణాలతో; द; చిత్రముగన్‌= ఆశ్చర్యంగా; ఆ+అస్త్రమ్ములు= కరుడు వేసిన (అయిదు) బాణాలు; జనులు పొగడన్‌= 
ప్రజలు పొగడగా; మూ(డు మూ(డు; శకలమ్ములుగాన్‌= తునకలుగా; తునుమాడెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: కరుడు మళ్ళీ ప్రయోగించిన పటిష్టమైన అయిదుబాణాలను అర్జునుడు రెండుబాణాలతో మూడేసి 
తుంటలుగా ఏరుగగొట్టాడు. ఆశృర్యకరంగా జరిగిన ఈ విధ్వంసాన్ని చూచినవారు కొనియాడారు. 


క్ర కర్ణునిమెయి నాలోనన । కర్ణాంతాకృష్ణ చండకాండము లధికో 
దీర్ణక్రోధంబున న । భ్యర్ణగతుం డగుచు( कषु నత డే పలరన్‌. 303 


ప్రతిపదార్థం: ఆలోనన= ఆలోపలనే; కర్ణాంత+ఆకృష్ణ= చెవులు తాకేటట్టు లాగబడిన; చండకాండములు= దారుణమైన 
బాణాలను; అధిక ఉదీర్ల= అత్యంతము అధికమైన; (క్రోధంబునన్‌= కోపంతో; అభ్యర్ల గతుండు+అగుచున్‌= సమీపించినవాడై; 
అత(డు= అర్జునుడు; उप మెయిన్‌= కర్గుడిదేహంలో; ఏపు అలరన్‌= విజృంభణం ఒప్పగా; (క్రుచ్చెన్‌= చొరబడచేశాడు. 


తాత్సర్యం: ఆ లోపలనే కిరీటి చెవులంట లాగివిడిచిన బాణాలను అత్యంతం రేగిన (క్రోధంతో కర్ల్గుడిని సమీపించి, 
ఉప్పొంగుతూ అతడి శరీరంలో నాటాడు. 


424 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. మటియు నరుండు సూతసుతు మర్మవిభేదన మాచరించిన 
న్మెు(గులు గ్రమ్మునమ్ముల వినిశ్చలదైర్యము పేర్మి నాత( డు 
కృటిక పెనంగె దాన గన లగ్గలమై వెస నమ్మహాభుజుం 
८628००6८ 2६०५९०6 గవియు నట్లుగ రోదసి 8०७८ దూపులన్‌. 304 


ప్రతిపదార్థం: మటియున్‌= ఇంకా; నరుండు; సూతసుతు= కర్గుడి; మర్శ్మ= జీవస్థానాలను; విభేదనము= చీల్చటం; 
ఆచరించినన్‌= చేయగా; అతండు= కర్గుడు; ఉక్కు= సత్తువను; అజిక= పోగొట్టకొనకుండా; మెణు(గులు (క్రమ్ము= 
కాంతులు వ్యాపింపజేసే; అమ్ములన్‌= బాణాలతో; వినిశ్ళల ధైర్యము= అచంచలమైన ధైర్యముయొక్క; సేర్మిన్‌= వృద్దితో; 
పెనంగెన్‌= పోరాడాడు; దానన్‌= దానితో; కనలు= కోపం; అగ్గలమై= అతిశయించి; వెసన్‌= వెంటనే; ఆ+మహాభుజుండు= 
ఆ బాహుబలశాలి; అటిముటి= సం(ధ్రమించి (త్వరపడి); చీకటుల్‌; కవియునట్టుగన్‌= వ్యాపించేటట్టుగా; రోదసి= భూమ్యాకాశాల 
మధ్య (ప్రదేశమంతా; తూపులన్‌= బాణాలతో; నించెన్‌= నిండింపచేశాడు. 


తాత్సర్యం: అంతేకాక అర్జునుడు इपर జీవస్థానాలైన మర్మాంగాలను భేదించగా, ఆ దెబ్బలకు కర్గుడు చెక్కు 
చెదరని ధైర్యంతో (ప్రజ్వలించే నిశిత శరపరంపరను ప్రయోగిస్తూ యుద్దం సాగించాడు. దానితో ఇంకా కోపం 
ఉగ్రమై పెరగగా, ఆ దోర్భలశాలి అర్జునుడు వెంటనే అత్యంత ఉత్సాహి అయి భూనభోంతరాలు చీకట్లు 
(క్రమ్ముకొనేటట్లు బాణాలతో నింపాడు. 


తే.  వెగడువడి చక్రరక్షకుల్‌, వెనుక దిక్కు। గాచు ८९८०९०८ कन्ठ, ००९०९०८ దమ్ము 
విడువ జాలక లజ్జ వో విడిచి రపుడు । గర్టువారలు వాటుట గని, విభుండు. 305 


ప్రతిపదార్థం: వెగడు+పడి= తడబాటు పొంది; చక్రరక్షకుల్‌= రథచక్రాలను కాపాడుతున్నవారు; వెనుక దిక్కు= వెనుక 
పార్వమును; కాచు= కావలికాస్తున్న; రథికులున్‌= రథ సైనికులు; పార్వసంగతులు= (ప్రక్కల ఉన్న సైనికులు; తమ్ము 
విడువజాలక= రథమందున్నవారిని విడిచిపెట్టి పోయేందుకు మనస్కరించకపోయినా; शशु పోన్‌ విడిచిరి= సిగ్గు విడిచి; పరుగెత్తి 
పోసాగారు; అపుడు; కర్టువారలు= కర్ణుడి మనుష్యులు; పాణఖుట= పలాయనులవటం; కని= గమనించి; విభుండు= (ప్రభువైన 
దుర్యోధనుడు. 


తాత్సర్యం: రథచక్రాలను రక్షించేవారు, వెనుక దిక్కు రక్షగా ఉండేవారు, రథానికి రెండుప్రక్కల రక్షగా ఉండేవారు- 
తమతమ స్థానాలను వదలిసోలేక, చివరకు భయపడి సిగ్గువిడిచి పారిపోయారు. ఈ విధంగా కర్ణుడి సహాయకులు 
పరుగెత్తిపోవటం చూచి దుర్యోధనుడు ~ (తరువాతి పద్యంతో అన్వయం) 


క ఆదిక్కువారు భీముం । డాదిగ నని సేయకుండు నన్నియతి యెడం 
దా దైన్యమొంది తప్పం । గా దని యూహింపనీని ७९८७ కతమునన్‌. 306 


ప్రతిపదార్థం: భీముండు+ఆదిగన్‌= భీముడు మొదలుకొని; ఆ దిక్కువారు= ఆ పక్షంవారు; అని చేయకుండు= యుద్దం 
చేయరాదనే; ఆ+నియతి= ఆ కట్టడి; ఎడన్‌= పట్ట; తాన్‌= తాను; దైన్యమొంది= దిగులుపడి; తప్పన్‌+కాదని= అది 
తప్పించుకొనటానికి వీలుకానిదని; ఊహింపనీని= యోచించేందుకు వీలు కల్పించకుండా చేసిన; కల(క= దిగులు; కతమునన్‌= 


కారణంవలన. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 425 


తాత్సర్యం: (ప్రతిపక్షంలో భీముడు మొదలైనవారు యుద్దంలో పాల్గొనరాదు అన్న నియమంపట్ల దుర్యోధనుడు 
బాధపడి, ఇది తొలగించుకుందామని అనుకోవటానికి కూడా అవకాశమివ్వని మనోవ్యాకులతవల్ల. (తరువాతి 
గద్యంతో అన్వయం). 


దుర్యోధను(డు తన యోధుల నర్జునుం దలపడ( బురికొలుపుట (సం. 8-65-42) 
వ. ఇరుగెలంకుల మూ(కలం గలయం గనుగొని యెలుంగాెత్తి. 307 


ప్రతిపదార్థం: ఇరు కెలంకుల= ఉభయపక్షాల; మూ(కలన్‌= గుంపులను; కలయన్‌ కనుగొని= పరికించి చూచి; ఎలుంగెత్తి= 
ఉదాత్తస్వరంతో. 


తాత్సర్యం: ఉభయపక్షాల సైనికులను కలయచూచి గొంతెత్తి (ఇట్లా అన్నాడు). (తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర 'తొడరు(డు పొదువుం దేయు(డు । పొడువు(డు బీభత్ను( బ్రిదిలి పోనీక వెసం 
బడవైపుం డొక్కుమ్మడి( । గడంగి!' యనుచు( జేయి వీచె గౌరవనాథా!' 308 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= ధృతరాష్టుడా!; తొడరు(డు= ధిక్కరించండి; పొదువుండు= పైబడి క్రమ్ముకొనండి; ఏయు(డు= 
దెబ్బతీయండి; పొడువు(డు; ఒక్కుమ్మడిన్‌= కలిసికట్టుగా ఏకమైన (ప్రయత్నంతో; కడ(గి= సాహసం చూపి; బీభత్సుని= 
వివ్వచ్చుడిని; ప్రిదిలి పోనీక= తప్పించుకొని పోనీయకుండా; వెసన్‌= వెంటనే; పడవైవుండు= నేలపై పడేటట్లు చేయండి; 
అనుచున్‌= అంటూ; చేయి వీచెన్‌= చేయి ఆడించాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు గొంతెత్తి సమరోత్సాహ దీపకాలైన (ప్రబోధవాక్యాలతో, “అర్జునుడు తప్పించుకొని పోకుండా 
పట్టండి, పొడవండి నేలపాలు చేయండి. అందరూ ఒక్కుమ్మడిగా (క్రమ్ముకోండి” అని అంటూ చేయివిచి 
ప్రోత్సాహించాడు. 

క. విను, మతం డిమ్మెయి( బురికొలి । పిన, రథ కరి తురగ సుభటబృందములు రయం 


బున నురవణించె నయ్య । రును పై( దగువారు నిలిచి చూచుచు నుండన్‌. 309 


ప్రతిపదార్థం: విను= బాగా చెవియొగ్గుము; అత(డు= దుర్యోధనుడు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; పురికొలిపినన్‌= 
కవ్వించేటట్టు చేయగా; రథ; కరి= ఏనుగులు; తురగ= గుర్రాల; సుభటబృందములు= ఆరితేరిన గట్టి సైనికుల సమూహాలు; 
రయంబునన్‌= త్వరత్వరగా; ఆ+అర్జునునిపైన్‌; తగువారు= అర్హులైనవారు; నిలిచి చూచుచున్‌; ఉండన్‌= ఉండగా; ఉరవణించెన్‌= 





విజృంభించాయి. 
తాత్సర్యం: ఇట్లా రెచ్చగొట్టగా చతురంగ బలాలు, అందరు చూస్తుండగా వెంటనే మహావేగంగా అర్ష్జునుడిపై పడి 
చుట్టుకొన్నారు. 

€> 


వ. ఎదిరి సైన్యంబు సమరంబు 63606 యుండుట 652०606 ७८८०९ పాడిగా దని దొరలు దురంబునకుం 
జొరకుండిరి; గాండీవి కోదండగుణ రణన భరిత భూనభోంతరుం డగుచు వివిధ విశిఖ జ్వాలా 


426 శ్రీమదాంధ్ర మహాభారతము 


కలాపంబుల వే(డిమి సూపిన, నేపటి వెబిచి యమ్యూ(కలు పటిచినం గనుంగొని యక్కురునాథుం ८0४८९ 

నుద్దేశించి. 310 
ప్రతిపదార్థం: ఎదిరి సైన్యంబు= విరోధిసేన; సమరంబు= యుద్దమును; తొజుంగి= విడనాడి; ఉండుట 26809; కడణుట= 
పైబడి తాకుట; పాడికాదు+అని= ఉచితం కాదని; దొరలు= నాయకులు; దురంబునకున్‌= యుద్దమునకు; చొరకుండిరి= 
పూనుకొనకుండిరి; గాండీవి= అర్జునుడు(తన); కోదండగుణ= వింటి అల్లైత్రాటి; రణన= మోతతో; భరిత= నిండిన; 
భూనభోంతరుండు+అగుచున్‌= దివి భువి మధ్య(ప్రదేశం కలవాడవుతూ; ఏఏధ ఏశిఖ= పలురకాలైన బాణాలు; జ్వాలాకలాపంబుల= 
నిప్పుల సమూహంతో; వేడిమి చూపినన్‌= ఉడుకు చూపగా; ఏపు అటీ= ఉద్దృతి అణగి; వెబచి= భయపడి; ఆ+మూ(కలు= 
ఆ సైన్యసమూహాలు; పబుచినన్‌= పారిపోగా; కనుంగొని; ఆ+కురునాథుండు= ఆ దుర్యోధనుడు; ఆ+దొరలన్‌= ఆ 
సేనాపతులను; ఉద్దేశించి= వారితో ఇట్టాలన్నాడు. 


తాత్సర్యం: పాండవసైన్యం యుద్దంమాని ఉండటం గమనించి కౌరవపక్షం యుద్దం చేయటం న్యాయం కాదని 
నాయకులు ఊరకున్నారు. అర్జునుడు గాండీవి గుణధ్వనిని భూనభోంతరాలు మోగేటట్టు చేశాడు. పలురకాలైన 
బాణాల మంటలతో వేడి పుట్టేటట్టు చేయగా ఆ మూకలు పరుాత్తిపోయాయి. అది చూచి దుర్యోధనుడు © 
రాజులతో (తరువాతి పద్యంతో అన్వయం.) 

ख. 'బీరమును छन्त तट । &०८०८९००८ గర్జు నొకని మీదన యిమె( 

2882८ ద్రోచి ఫల్లును(। జేర కునికి యాయుధోపజీపుల తెటి(గే?' 311 
ప్రతిపదార్థం: బీరమును= పరా(క్రమం; లావున్‌= దేహసౌష్టవమిచ్చిన బలం; కల్గిన; మీరు+అందటున్‌; ఈ+మెయిన్‌= ఈ 
విధంగా; పోరు+ఎల్లన్‌= సంపూర్ణ సమర నిర్వహణబాధ్యతను; కర్గునొకని మీ(దన= ఒక్క కర్గుడి తలపైననే నెట్టిపెట్టి; 
ఫల్లునున్‌= అర్జునుని; చేరకునికి= ఎదుర్కొనకుండటం; ఆయుధ= ఆయుధాలవలననే; ఉపజీవుల= (బ్రతికే మీయొక్క; తెణు( 
గే?= విధానమా? (ఉచితం కాదని భావం.) 


తాత్సర్యం: పరా(క్రమం, బలం కలిగిన మీరంతా, ఈ యుద్దనిర్వహణ బాధ్యతనంతా కర్గుడొక్కడిమీదనే మోపి, 
అర్జునుడి జోలికి పోకుండా ఉండటం పోరులతోనే పొట్టపోసికొని (బ్రతికే మీ బోంట్లకు తగి ఉన్నదా?” 
వ. అనిన విని, యుల్లంబుల లేని యుత్సాహంబు దెచ్చికొని వా రొక్కుమ్మడి నురవడించిన. 312 
ప్రతిపదార్థం: అనినన్‌ విని; ఉల్లంబులన్‌= మనస్సులలో; లేని; ఉత్సాహంబు; తెచ్చికొని; వారు; ఒక్కుమ్మడిన్‌= ఒక్కపెట్టున; 
ఉరవడించినన్‌= పరా(క్రమించగా. 
తాత్సర్యం: అనగా విని కౌరవవీరుల మనసులలో లేని ఉత్సాహాన్ని బలవంతంగా పొందుపరచుకొని ఒక్కసారిగా 
విజృంభించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 
మ. భరిత క్రోధ మహోగ్రనృత్తి సెడముల్‌ భంజించుచున్‌, సూతుల 

నరణిం గూల్లుచు(, జాపముల్‌ నటికుచున్‌, రథ్యంబులం జంపుచున్‌, 


నరు డాభీల పరాక్రముం డగుడు దైన్యం బంది వెన్నిచ్చి వి 
చ్చిరి వా రందటు; దివ్యసంఘము నుతించెం జూచి యవ్వీరునిన్‌. 313 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 427 
ప్రతిపదార్థం: నరు(డు= అర్జునుడు; ఆభీల= భయంకరమైన; పరా(క్రముండు= పరా(క్రమవంతుడు; అగుడున్‌= కాగా; 
భరిత= పరిపూర్ణమైన; इष కోపంయొక్క; మహా+ఉ(గ్రవృత్తిన్‌= మహాభయంకరమైనవిధంగా; సిడముల్‌= పతాకధ్వజాలను; 
భంజించుచున్‌= విరుగగొట్టుతూ; సూతులన్‌= రథాలు నడిపేవారిని; ధరణిన్‌= నేలపై; కూల్చుచున్‌= పడగొట్టుతూ; చాపముల్‌ 
నబికుచున్‌= విల్లులు తుంటలు చేస్తూ; రథ్యంబులన్‌= తేరులు లాగే గుర్రాలను; చంపుచున్‌= చంపివేస్తూ; (ఆభీల 
పరా(క్రముడు కాగా); వారందణున్‌= విరోధి సైనికులందరు; దైన్యంబు+అంది= దీనస్థితిని పొంది; వెన్ను+ఇచ్చి= వీపు చూపి; 
విచ్చిరి= చెల్తాచెదరై పారిపోయారు; చూచి= దీనిని చూచి; దివ్య సంఘము= దేవతాగణం; ఆ+వీరున్‌= మొనగాడైన ఆ 
అర్షునుడిని; నుతించెన్‌= పొగడింది. 


తాత్సర్యం: భయంకర పరా(క్రమోపేతుడైన పార్టుడు కోపాత్రిరేకంతో మహాదారుణంగా విజృంభించి విరోధివీరుల 
పతాకాలను, సారథులను నేలపాలు చేస్తూ, గుర్రాలను, విల్లులను తునుమాడుతూ చెలరేగగా విరోధిసైన్వాలు 
దీనస్థితిలో పడి, వెనుదిరిగి చెల్లాచెదరై పరుగెత్తిపోయాయి. దీనిని చూచిన దేవతలు విజయుడిని స్తుతించారు. 


చ. కురుపతి వెండియుం ८९००८ గోల్లల సేయర క్రమ్మటంగ నె 

వ్వరు నతిభీతి నిట్లు మనవా రెడగా( జని చూచుచుండి; ర 

ప్పరుసున నా సమిద్ధరణిభాగము శూన్యత( బొంద గరుడ 

న్నరు దలపడ్డ నప్పటి రణంబు మహాద్దుత మయ్యె భూవరా! 314 
ప్రతిపదార్థం: భూవరా!= రాజా!; కురుపతి= దుర్యోధనుడు; వెండియున్‌= మరలా; తణుమన్‌= ముందుకు రండని 
త్వర్పొట్టగా; అతిభీతిన్‌= మిక్కిలి భయంతో; |క్రమ్మణుంగన్‌= వెనుదిరిగి పోరు చేయటానికీ; కోల్లల= ఎదురెదురుగా నిలబడి 
చేసే యుద్దం; చేయరు+అ= చేయలేకుండిరి; ఇట్లు; మనవారు; ఎడగాన్‌+చని= దూరంగా పోయి; చూచుచుండిరి; ఆ+ 
పరుసునన్‌= ఆ విధంగా; ఆ సమిద్దరణిభాగము= ఆ యుద్ద భూభాగము; శూన్యతన్‌+ఒందన్‌= ఎవరూ లేకుండా వట్టిది కాగా; 
కర్ణుడు; ఆ+నరున్‌; తలపడ్డన్‌= ఎదుర్కొనగా; అప్పటి రణంబు= ఆ సమయంలో యుద్దం; మహాద్భుతము+అయ్యెన్‌= 
అత్యంత ఆళశ్చర్యకరమైనది అయింది. 


తాత్సర్యం: దుర్యోధనుడు పరుగాత్తి వచ్చిన సైనికులను మరల ముందుకు తరుమగా, భయ భ్రాంతులై వారందరూ 
ముఖాముఖి పోరాటానికి విముఖులై, దూరంగా పోయి జరిగే యుద్ధాన్ని చూస్తూ నిలబడిపోయారు. వారి పోకతో, 
ఆ యుద్దభూమి వట్ట బయలైనది. అప్పుడు కర్ణార్ణునులు తలపడ్డారు. ఆ యుద్దం చాలా వింత గొల్ప్సింది. 

> €> = లజ Go (न्ना 


చ. శ్రమమున సోలుచుండియు( బరాక్రనముసంపద సొంపు మీటి, దు 
రమ వివిధాస్త్రజాల తిమిరంబుల నొండొరు( గప్పి కప్పి శౌ 
ర్యములును బాహువీర్యములు రాజుల నచ్చెరు వందణజేయ ను 
గ్రముగ బెనంగి రయ్యమరరాజతనూజు(డు సూతసూను(డున్‌. 315 


ప్రతిపదార్థం: (శ్రమమునన్‌= పడిన కష్టంవలన; సోలుచుండియున్‌= తూలిపోతూ ఉండి కూడా; ఆ+అమర రాజ తనూజు( 
డున్‌= ఆ దేవేంద్ర తనయుడగు అర్జునుడు; సూతసూను(డున్‌= సారథి పుత్రుడగు కర్గుడు; పరాక్రమ సంపదన్‌= శౌర్య 
సమృద్ది; సొంపుమీబిన్‌= అందగించగా; దుర్చమ= ఎదురులేని; వివిధ+అస్రజాల= నానావిధాలైన ఆయుధాల సమూహాలచే 
(కల్పించిన); తిమిరంబులన్‌= చీకట్టతో; ఒండొరులన్‌= ఒకరినొకరు; కప్పి, కప్పి; శౌర్యములును= వారి (ప్రతాపములు; 


428 శ్రీమదాంధ్ర మహాభారతము 


బాహువీర్యములున్‌= బాహుబలములు; రాజులన్‌= చూస్తున్న (ప్రభువులను; అచ్చెరువు+ఒందన్‌+చేయన్‌= ఆశ్చర్యపడేటటు 
చేయగా; ఉ(గముగన్‌= భయంకరంగా; పెనంగిరి= పోరాడారు. 


తాత్సర్యం: కర్ణార్డునులిరువురూ యుద్దక్లేశంతో తూలిపోతున్నప్పటికీ, శౌర్యలక్ష్మీ శోభతో అణచ శక్యంగాని నానావిధ 
ఆయుధాలప్రయోగంతో, అలముకొన్న చీకట్టతో ఒకరినొకరు కప్పివేసికొంటూ భయంకరంగా పోరాడారు. ఇది 
చూస్తూఉండిన నానారాజ్య పాలకులు వీరిద్దరు చూపుతున్న (ప్రతాపానికీ, భుజబలశక్తికీ ఆశ్చర్య చకితులైనారు. 


వ. అట్టియెడ(, దక్షకునపత్యంబై ९९०७८०० డగు నైరావతుండు పెనిచి యుపలాలింప నుల్లసిల్లిన 


mn 


యశ్వసేనాభిధానుం డగు నాగకుమారుండు, సర్ప్వముఖశరాకారంబుగైకొని తనయొద్ద నుండ, దాను 
బసిండి యొటిం బెట్టి యనుదినంబును గంధపుష్పంబులు నక్షతంబుల నర్చించుచు నయ్యర్దునుమీ(దం 
బ్రయోగించువా(డై యున్న యట్టి యమ్మహనీయాస్తంబు రోషావేశ వివశుం డగుచు( బుచ్జికొని, తల 
దెగవ్రేయుటకై యక్కర్ణుండు సముదీర్ణ జ్వాలాజాలంబు లంబరంబునం బర్వ( జూపటులు హాహాకారంబులు 
సేయం గార్ముకగుణంబున సంధించి తెగవాపినం గని, యారథికుచూపు కంఠంబు దక్కటికిం గాక తప్పి 
యపాంగ ప్రదేశంబు కొలంది యగుటంజేసి, యది నెపంబుగా శల్యుం డతనికి( జిత్తవైకల్యం బాపాదింపం 
దలంచి 'యీ సంధానంబు మెడ దునుముట కనుగుణంబు గాదు! నిపుణంబుగా నిరూపించి యొండుభంగి 
సంధింపు' మనిన గర్టుండు 02९०८ గను(గవ( గెంపు గడలుకొన, నమ్మద్రపతిం జుటిచుటం జూచి. 
316 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో; తక్షకు అపత్యంబై= తక్షకుడి సంతానమై; తద్‌= ఆ తక్షకుడి; సోదరుండు+అగు= 
తోబుట్టువగు; ఐరావతుండు; పెనిచి= పెంచి; ఉపలాలింపన్‌= బుజ్జగించగా; ఉల్లసిల్లిన= వికాసంపొందిన; అశ్వసేన, అభిధానుండు+ 
అగు= అశృసేనుడనే పేరు కలవాడగు; నాగకుమారుండు; సర్భముఖ= పాముపడగవంటి; శరాకారంబు= బాణరూపాన్ని; 
కైకొని= चण्ड); తనయొద్దన్‌= తనదగ్గర; ఉండన్‌= ఉండగా; తాను; (దానిని) పసిండి ఒణున్‌= బంగారు ఒరలో; పెట్టి; 
అనుదినము= (ప్రతిదినం; గంధపుష్ఫంబులన్‌; అక్షతంబులన్‌; అర్బించుచున్‌; ఆ+అర్షునుమీ(దన్‌; ప్రయోగించువా(డై= 
ఉపయోగించాలనే సంకల్పం కలవాడై; ఉన్నన్‌= ఉండగా; అట్టి= అటువంటి; మహనీయ అస్త్రంబు= గొప్ప మం(త్రచోదిత 
బాణం; రోష ఆవేశ= రేగిన కోపపు పొంగువలన; వివశుండు+అగుచున్‌= తన వశం దప్పిన మనస్సుగల వాడౌతూ; పుచ్చికొని= 
చేపట్టి; తల తెగ వేయుటకై= (అర్జునుని) తల నరికివేసేందుకు; ఆ+కర్షుండు; సముదీర్ల= మిక్కిలి గొప్పదైన; జ్వాలాజాలంబులు= 
మంటలసమూహం; అంబరమునన్‌= ఆకాశంలో; పర్వన్‌= వ్యాపించగా; చూపణులు= చూచేవారు; హాహాకారంబులు= 
బొబ్బరింతలు; చేయన్‌= చేస్తుండగా; కార్ముక గుణంబునన్‌= వింటి అల్లైత్రాడుతో; సంధించి= కలిపి; తెగవాపినన్‌= 
ఎక్కుపెట్టగా; కని= చూచి; ఆ రథికు= ఆ యోధాగగ్రేసరుడైన కర్గుడి; చూపు= దృష్టి; కంఠంబు చక్కటికిన్‌= గొంతు దగ్గరకు; 
కాక తప్పి= కాకుండా తొలగిపోయి (లక్ష్యం దాటిపోయి); అపాంగ (ప్రదేశంబు= కడగంట చూపు పారే స్థలం; కొలంది 
అగుటన్‌+చేసి= వరకు ఉండటం వలన; అది నెపంబుగన్‌= అది ఒక సాకుగా; శల్యుండు; అతనికిన్‌; చిత్తవైకల్యంబు= 
మతి(భ్రమ; ఆపాదింపన్‌+తలంచి= కలిగించుటకు నిర్ణయించుకొని; ఈ సంధానంబు= బాణాన్ని వింటినారిలో అమర్చే పద్దతి; 
మెడ దునుముటకున్‌= గొంతు (త్రుంచుటకు; అనుగుణంబుకాదు= అనుకూలం కాదు; నిపుణంబుగాన్‌= నేర్పరితనంతో; 
నిరూపించి= ఏర్పరచి; ఒండు భంగిన్‌= ఇంకొక విధంగా; సంధింపుము= అమ్మును అమర్పుము; అనినన్‌; కర్గుండు; 
కనలునన్‌= కోపంతో; కనుంగవన్‌= రెండు కన్నులలో; కెంపు= ఎర్రదనం; కడలుకొనన్‌= వ్యాపించగా; ఆ+మ॥ద్రపతిన్‌= 
మధద్రదేశాధీశుడైన శల్యుడిని; చుజుచుబన్‌= కరకుగా; చూచి. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 429 


తాత్సర్యం: అప్పుడు తక్షకుడి కొడుకు - అతడి సోదరుడైన ఐరావతుడు పెంచి ఉపలాలించిన అశ్య్వసేనుడు అనే 
పేరుగల నాగకుమారుడు సర్సముఖ బాణాకారంలో తన వద్ద ఉండగా, దానిని బంగారుఒరలో పెట్టి గంధపుష్పాలతో 
ప్రతిదినం పూజిస్తూ, అర్జునుడి మీద ప్రయోగించాలని దాచి ఉంచిన ఆ మహా స్రాన్ని కర్గుడు రోషావేశంతో చేపట్టి 
అర్జునుడి తల తెగవేయాలని లక్షించి, మంటలు చెలరేగి ఆకాశాన్ని అంటగా, చూచేవారు హాహాకారాలు చేయగా, 
వింటికి అల్లెత్రాడు సంధించి ప్రయోగించటానికి సిద్దం అయ్యాడు. అప్పుడు అతడి గురి కంఠాన్ని తప్పి క్రీగంటి 
ప్రాంతంలో తగిలేటట్టు ఉండగా గమనించి, దానిని నెపంగా చేసికొని శల్యుడు छू మనశ్సాంచల్యాన్ని 
కలిగించటానికి “ఈ లక్ష్యం మెడ నరకటానికి అనుగుణంగా లేదు. =) నిరూపించి మరొకవిధంగా 
సంధించుము” అని అనగా కర్లుడు కోపంతో కన్నుల నిప్పులు రాలగా శల్యుడిని చురచుర చూచి (ఇట్లా అన్నాడు). 


క “ననుబోంటి జోదునుం గా । దని పలుక(గ నేర్పు నీకు నంత గలదె? య 

ట్లును గాక వినుము కర్ణుం । డినుమాటొక శరము దొడుగునే పరులు నగన్‌?' 317 
ప్రతిపదార్థం: ననుబో(టి= నావంటి; జోదునున్‌= యుద్దవీరుడిని; కాదని= (త్రోసిపుచ్చి; పలుక నేర్చు= అనగలిగిన 
సామర్థ్యం; నీకున్‌; అంతకలదె?= నీకు అంతగా ఉన్నదా?; అట్టునుగాక= అదీగాక; వినుము; పరులు= ఇతరులు; నగన్‌= 
నవ్వేటట్టు; కర్టుండు; ఇనుమాణు= రెండుసార్లు; ఒక శరము= ఒకే బాణాన్ని; తొడుగునే?= ధనుస్సుకు సంధిస్తాడా? 
తాత్సర్యం: నా వంటి యోధుడిని త్రోసిపుచ్చి మాట్లాడే సామర్థ్యం నీకు అంతగా ఉన్నదా? అదీగాక నా సంగతి 
వినుము. ఇతరులచేత నగుబాట్ల పాలయ్యేటట్టు ఈ इद ఒకమారు గురిపెట్టి సంధించిన బాణాన్ని మళ్ళీ గురి 


మార్చి సంధిస్తాడా? 


వ. అని పలికి, కలుషం బగుచిత్తంబుతో నెలుంగెత్తి “'ఫల్లున! ఫల్లున! పొలిసి తంచు నేసిన. 318 


౧ 
ప్రతిపదార్థం: అని పలికి; కలుషంబగు= కలకబారిన; చిత్తంబుతోన్‌; ఎలుంగెత్తి= బిగ్గరైన కంఠస్వరంతో; ఫల్లున! ఫల్లున!= 
అర్ష్జునా!; పొలిసితి(వి)= చచ్చిపోయావు; అంచున్‌= అని శకేకలేస్తూ; ఏసినన్‌= (బాణం) వేయగా. 


తాత్సర్యం: అని పలికి కోపగించిన మనస్సుతో గొంతెత్తి “అర్జునా! అర్జునా! ఈ దెబ్బతో చచ్చావు' అంటూ 
ప్రయోగించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 
క  పలుదెస మంటలు स्तत । నలఘుస్సురణమున నిగుడు నయ్యస్త్రంబున్‌ 

జలజాక్షు(డు గని పంచాం । గుళ మాత్రము రథము ధరణి గ్రుంగ నదుముడున్‌. 319 
ప్రతిపదార్థం: పలుదెస= అన్నిదిక్కులా; మంటలు; ప్రబ్బంగన్‌= వ్యాపించగా; అలఘు= తక్కువగాని; స్సురణమునన్‌= 
ప్రకాశంతో; నిగుడు= అలముకొనే; ఆ+అస్ర్రంబున్‌; జలజాక్షుడు= కమలాక్షుడు - కృష్ణుడు; కని= చూచి; పంచ 


అంగుళమా(త్రము= సరిగా అంగుళాల పరిమాణముగా; రథము; ధరణిన్‌= భూమిలో; (క్రుంగన్‌= దిగబడిపోయేటట్టు; 
అదుముడున్‌= నొక్కివేయగా. (ఈ అంగుళపు కొలత పేరు తిక్కనకాలం నాటిదే.) 


తాత్సర్యం: అన్ని దిక్కులా నిప్పులు (క్రక్కుతూ అత్యధిక కాంతితో వ్యాపించే ఆ అస్త్రాన్ని కృష్ణుడు కనిపెట్టి, రథ 
చక్రాలను ఐదు అంగుళాల లోతుకు నేలలో (క్రుంగేటట్ల్టు అదిమాడు. 


430 శ్రీమదాంధ్ర మహాభారతము 


క సురగరుడ ఖచరవిద్యా। ధర ఖేచరు లంబరం బుదాత్తధ్వనిసం 

భరితముగ( బొగడి రమ్ముర । హరు దివ్య ప్రసవ విరచితార్హనతోడన్‌. 320 
ప్రతిపదార్థం: సుర; గరుడ; ఖచర= ఆకాశంలో సంచరించేవారు; విద్యాధర; ఖేచరులు= దేవతలు మొదలైన దివ్యులు; 
అంబరంబు= ఆకాశము; ఉదాత్త= ఘనమైన; ధ్వని= ధ్వనితో; సంభరితముగన్‌= నిండిపోయేటట్లు; ఆ+మురహరున్‌= ఆ 
మురసంహారుడైన కృష్ణుడిని; దివ్యప్రసవ= స్వర్గ పుష్పాలచేత; విరచిత= కావించబడిన; అర్బనతోడన్‌= పూజావిధానంతో; 
పొగడిరి= 20 చేశారు. 


తాత్సర్యం: స్వర్గ, ఆకాశ చరులైన వివిధ దేవతాగణాలవారు, శ్రీకృష్ణుడిని స్వర్గ తరు పుష్పాలతో పూజించి, స్నోత్ర 
ధ్వని గగనతలం నిండేటట్లు (ప్రశంసించారు. 


సర్సముఖ శరంబున నర్గునుకిరీటంబు భూమిపై బడుట (సం. 8-66-11) 


మ. _కురువంశోత్రమ! వారిదిక్కు ప్రజ సంక్షోభింప నప్పాప తూ 

పు రయం బుగ్రము గాగ బి ట్టడరి, దంభోళిప్రభగ్న క్షమా 

ధర శృంగాకృతిగా హరించె బహురత్నస్పీత రశ్మిచ్చటా 

స్పురితం బైన కిరీటమున్‌ విజయునొప్పుం దేజముం గుందంగన్‌. 321 
ప్రతిపదార్థం: కురువంశోత్తమ!= కురువంశశ్రేష్టా! వారి దిక్కుప్రజ= పాండవపక్షమందున్న జనం; సంక్షోభింపన్‌= తల్లడిల్లగా; 
ఆ+పాయషపతూపు= ఆ నాగాస్త్రం; రయంబు= వేగం; ఉ(గము కా(గన్‌= తీక్ష్‌ణముకాగా; బిట్టు= అధికంగా; అడరి= వ్యాపించి; 
దంభోళి= వ జ్రాయుధంచేత; ప్రభగ్న= ఎక్కువగా ఖండించబడిన; క్షమాధర= పర్వత; శృంగాకృతిగాన్‌= శిఖరరూపంతో ఉన్న; 
విజయు= అర్జునుడి; ఒప్పున్‌= అందమైన తీరు; తేజమున్‌= కాంతి; కుందణగన్‌= క్షీణించిపోయేటట్టు; బహురత్న= నానావిధ 
రత్నాలచేతను; స్ఫీత= అధికమైన; రశ్శ్మి= కాంతి; ఛటా= పుంజముచేత; స్ఫురితంబు+ఐన= దీపించే; కిరీటమున్‌; హరించెన్‌= 
తొలగించింది. 
తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కర్టుడు ప్రయోగించిన ఆ నాగాస్త్రం పాండవపక్షంవారిని తల్లడిల్లచేసి, పుంజుకొన్న 
వేగం భయంకరంకాగా, బహువిధరత్నాల బహుళ కాంతులతో (ప్రకాశించే పార్గుని కిరీటాన్ని - అతని అందమైన 
తీరు, తేజస్సు (క్రుంగేటట్టుగ, వజ్రాయుధం పర్వతశిఖరాన్ని పడగొట్టినట్టు పడగొట్టింది. 


విశేషం: ఉపమానంయొక్క సొంపు, పదబంధ గాంభీర్యం, ప్రాణప్రదమైన దృశ్యవర్లన ఈ పద్యానికి మెరుగులు. తిక్కన 
కవితాశిల్ప భూరిమందిరంలో ఇట్టి పద్యాలు రత్నఖచిత కీర్తిస్తంభాలు. అలంకారం: ఉపమ. 


తే. జనులు విహ్వాలు లగునట్టి ఘనరవంబు । దిశలయందు నాకసమున దీటుకొన(గ 
तदु డట్లు భేదించె దిక్పతులచేత । నైనం జెడని కిరీట మయ్యహిశరమున. 322 


ప్రతిపదార్థం: జనులు; విహృ్వలులు అగునట్టి= భయంచేత మనస్సులు చలించినవారు అగునట్టు చేసిన; ఘనరవంబు= 
మేఘఘర్ణనతో సమానమైన ఆ శబ్దం; దిశలందున్‌= ఎనిమిది దిక్కులందు; ఆకసమునన్‌= ఆకాశంలో; దీటుకొన(గన్‌= 
అలముకొనగా; దికృతులచేతనైన= దిక్సాలకులచేతకూడా; చెడని= చెడగొట్టబడరాని; కిరీటము; ఆ+అహిశరంబునన్‌= ఆ 
నాగాస్ర్రంచేత; కర్గుండు; అట్టు= సై విధంగా; భేదించెన్‌= పడగొట్టాడు. 


५ 


కర్ణపర్వము - తృ తీయాశ్వాసము 431 


తాత్సర్యం: ఆ నాగాస్త్ర్రం పుట్టించిన బెట్టిదమైన మేఘగర్ణనవంటి ఆ శబ్దం ప్రజలను భయభ్రాంతులను చేసి 
భూనభోంతరాళాల్లో నిండింది. దికాలకులకు కూడా చెరుప సాధ్యపడని ఆ కిరీటాన్ని నాగాస్త్రంతో इदुः 


సులభంగా పడగొట్టాడు + 


క సురపతి తపంబు సేసిన । బరమేష్టి ప్రియంబు( బొంది, బహుమానపుర 

స్సరముగ నిచ్చినయది య । క్కిరీట మరిభీషణత్వ కీర్తిదము నృపా! 323 
ప్రతిపదార్థం: నృపా!= రాజా!; సురపతి= దేవేం[ద్రుడు; తపంబు= తపస్సు; చేసినన్‌= చేయగా; పరమేష్టి= (బ్రహ్మ; ప్రియంబునొంది= 
ప్రీతుడై; బహుమాన పురస్ఫరముగన్‌= ఆదరించి సగౌరవంగా ఇచ్చే పారితోషికంగా; ఇచ్చినది; ఆ+కిరీటము; (అది) అరిభీషణత్వ= 
శత్రువులకు భయాన్ని కలిగిస్తూ; కీర్తిదము= కీర్తిని ఇచ్చేది. 


తాత్సర్యం: (ప్రభూ! దేవేంద్రుడు చేసిన తపస్సుకు (బ్రహ్మ మెచ్చి గౌరవపురస్కారంగా, బహూకరించింది ఆ 
కిరీటం. అది కీర్తిని చేకూర్చేదే కాక శత్రువులను భయపెట్టి తరుమగొట్టేది. 


७. వనధివాసులగు నివాత కవచులను । దనుజు లాపురందరున ७९२०००२ 
లైన, నతడు వనుప करतुर డోర్డిన । మెచ్చి యక్కిరీట మిచ్చె నధిప! 324 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; వనధి= సము(ద్రమున; వాసులు+అగు= నివసించే; నివాతకవచులు; అను; దనుజులు= 
రాక్షసులు; ఆ పురందరునకున్‌= ఆ ఇంద్రుడికి; అజయ్యులు= జయింప సాధ్యంగానివారు; ఐనన్‌= కాగా; అత(డు= 
ఇం(ద్రుడు; పనుపన్‌= పంపగా; (పనిపెట్టగా); అర్జును(డు; ఓర్భినన్‌= ఆ రాక్షసులను ఓడించగా; మెచ్చి= ఆమోదంతో పొగడి; 
ఆ కిరీటము+ఇచ్చెన్‌= అర్జునుడికి ఆ కిరీటం ఇచ్చాడు. (ఇట్టి చరిత్రగల కిరీటాన్ని ధరించినవాడగుటచే ఆ పార్టుడు 'కిరీటి' 
పేర ప్రఖ్యాతుడయ్యాడు.) 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! సముద్రంలో నివసించే నివాతకవచులనే రాక్షసులు ०८०८३ అణచటానికి 
సాధ్యం కాని వారు కాగా, ఇం(ద్రుడు పంపగా వెళ్ళి అర్జునుడు వారిని అణిచివేశాడు. అందుకు మెచ్చి ఇంద్రుడు 
ఆ కిరీటాన్ని అర్జునుడి కిచ్చాడు. 


చ. వినుము నరేంద్ర! చూడ విన విస్మయ మిట్టిది పాపరమ్ము వా 
త నెగయు ఘోర రూప భయద ప్రథమాన విషాగ్ని జిహ్వికల్‌ 
దనికినం బెల్బ మండుచు నిలాస్థలి డొల్లె నినుండు పశ్చిమాం 
బునిధి నితాంతద్భశ్యరుచి పొల్పెస(గం బడుభంగి 68505, 325 


ప్రతిపదార్థం: వినుము; నరేం[ద్ర!= ఓ రాజా!; ఇట్టిది= ఈ విధమైనది; చూడన్‌ వినన్‌= చూచుటకు, వినుటకు; విస్మయము= 
ఆశ్చర్యం; ఇనుండు= సూర్యుడు; పళ్ళిమ+అంబునిధిన్‌= పడమటి సముద్రంలో; నితాంత= ఎడతెగని; దృశ్యరుచి= దర్శనకాంతి; 
పొల్పు+ఎస(గన్‌= అందం అతిశయించేటట్టుగా; పడుభంగిన్‌= (క్రుంకేవిధాన్ని; తోపణగన్‌= జ్ఞప్తికి తెస్తుండగా; పాషపరమ్ము= 
కర్ణుడు ప్రయోగించిన ఆ నాగాస్ర్రం; వాత= నోటినుండి వెడలెడు; ఘోరరూప= భయంకరాకృతితో; ప్రథమాన= పెరిగిపోతున్న; 
విష+అగ్ని= విషమనే అగ్నితో కూడుకొన్న; బిహ్వికల్‌= నాలుకలు; తనికినన్‌= మండి మెరయుటను; పెల్చన్‌= అధికంగా; 
మండుచున్‌= (ప్రజ్వలిస్తూ; ఇలాస్టలిన్‌= భూభాగంపై; డొల్లెన్‌= పడి దొర్లింది. 


432 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సూర్యుడు నిరంతరాయమైన తన దర్భనకాంతి అతిశయించి అందగించే విధంగా పడమటి సముద్రంలో 
క్రుంకేరీతిని మనస్సుకు తెస్తూ ఆ నాగాస్ర్రం, నోటినుండి వెలువడుతున్న విషపూర్ణమైన నిప్పు నాలుకలు అనుక్షణం 


<> 


వృద్దిపొందుతూ అంటుకొన్నందున పెల్లెగసి మంటలు (క్రక్కుతూ నేలపై పడింది. 

విశేషం: అలంకారం: ఉపమ. 

వ. అప్పుడు. 326 
తాత్సర్యం: ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ.  శృంగములేని నీలగిరి చెల్వునం గ్రీడి కిరీటహీను( డ 

య్యుం గనుపట్టె వెల్లతల యొల్లియ మౌళి దృఢంబుగా నమ 

ठु० గురునాథ! పూర్ణశశి చెన్నున( బూర్వమహీధరంబు కాం 

తిం గడచన్నయందము ప్రతీతము గాగ నటించు చాడ్చునన్‌. 327 
ప్రతిపదార్థం: కురునాథ= ధృతరా|ష్టా!; క్రీడి= అర్జునుడు; కిరీటహీను(డు+అయ్యున్‌= కిరీటంలేనివాడై కూడా; శృంగము 
లేని= శిఖరంలేని; నీలగిరి= నల్లకొండ; చెల్వునన్‌= అందంతో; కనుపట్టెన్‌= కనుపడినాడు; (ఈ దృశ్యాన్ని మంచి ఉపమానంతో 
ప్రాణంపోసి, కవి మన కనుల ఎదుట నిలబెట్టుతున్నాడు); పూర్ల్ణశశి= నిండుచం|ద్రునియొక్క; చెన్నునన్‌= అందంతో; 
పూర్వమహీధరంబు= తూర్పుకొండ; కాంతిన్‌= (ప్రకాశంతో; కడచన్న అందము= అతిశయించిన అందము; (ప్రతీతము 
కా(గన్‌= |ప్రసిద్దికెక్కేటట్టుగ; నటించు= అనుకరించే; చాడ్సునన్‌= విధంగా; వెల్లతల ఒల్లియ= తెల్లని తలపాగాను; మౌళిన్‌= 
శిరస్సుపై; దృఢంబుగాన్‌= గట్టిగా; అమర్ఫెన్‌= సమకూర్చాడు. 


తాత్సర్యం: ఇట్లు కిరీటి, కిరీటం లేనివాడైనా శిఖరంలేని నల్లకొండవలె శోభిల్లాడు. పూర్ల్ణచం|ద్రబింబకాంతితో 
పూర్వా[ద్రికాంతి అతిశయిల్లే అందంతో (ప్రసిద్దం కావటాన్ని అనుకరిస్తున్న విధంగా, తెల్లని తలపాగాను తలకు 
గట్టగా చుట్టుకొన్నాడు. 

€> €> 


వ. అట్లు రాధేయకర ప్రముక్తంబై కిరీటంబు నిర్ణహించి ९० గలసిన యమ్మహోరగంబు १९880 గవిసినం 
గని, కమలనాభుండు గవ్వడితో “మనమీద మగుడ నిమ్మహాసర్పంబు సనుదెంచు చున్నయది' యనిన 
నతం 'డిది యెక్కడి పా? మిట్లు వచ్చుటకు గతం బేమి?' యని యడిగిన “దీని నెటుంగవే? ఖాండవం 
బేర్షునప్పుడు దనతల్లిని రక్షించుకొని యనలంబునకు( దప్పిపోవం, బోవ నీక, నీ వేసిన నన్నాగాంగన 
మృతిం బొందె; నప్పగ వాటించికొని కర్ణుకడ నమ్మెయి నున్న యశ్వసేనాభిధాన భుజంగంబు.’ 328 

ప్రతిపదార్థం: అట్టు; రాధేయ; కరప్రముక్తంబు+ఐ= చేతినుండి వదలబడినదై; కిరీటంబున్‌= ఆ కిరీటాన్ని; నిర్హహించి= బాగా 

కాల్చివేసి; నేలన్‌+కలిసిన= భూమిపాలైన; ఆ+మహా+ఉరగంబు= ఆ గొప్పపాము; (క్రమ్మబన్‌= వెనుదిరిగి మరల; కవిసినన్‌= 
పైబడగా; చూచి; కమలనాభుండు; కవ్వడితో; మనమీ(దన్‌; మగుడన్‌= మరల; ఈ+మహాసర్సంబు= ఈ పెద్దపాము; 
చనుదెంచుచున్న+అది; అనినన్‌; అతండు= అర్జునుడు; ఇది ఎక్కడి పాము?; ఇట్టు వచ్చుటకు; కతంబు+ఏమి?= కారణమేమి?; 
అని అడిగినన్‌; దీనిన్‌ ఎలుంగవే?; ఖాండవంబు= ఖాండవవనాన్ని; ఏర్చునపుడు= కాల్చేటపుడు; తన తల్లిని రక్షించుకొని; 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 433 
(ac) 

అనలంబునకున్‌= నిప్పునుండి; తప్పిపోవన్‌= తప్పించుకొని పోబోతుండగా; పోవనీక; నీవు ఏసినన్‌= నీవు ప్రయోగించగా; ఆ 
నాగాంగన= ఆ ఆడపాము; మృతిబొందెన్‌; ఆ+పగ= ఆ ద్వేషాన్ని (కసిని); పాటించికొని= పాటించుకొని; కర్గుకడన్‌; 
ఆ+మెయిన్‌= ఆ (ప్రకారంగా; ఉన్న= చేరి ఉన్నటువంటి; అశ్యసేన; అభిధాన= అనుపేరుగల; భుజంగంబు= పాము (అది). 


తాత్సర్యం: అట్లా రాధేయుడు ప్రయోగించిన నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని దహించి నేల కలిసి తిరిగి రాగా, 
చూచి, కృష్ణుడు అర్జునుడితో “మనమీద మరల ఈ మహాస్త్రం వస్తున్నది' అనగా, అతడు 36 ఎక్కడిపాము? ఇట్లా 
రావటానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. “ఇది నీకు తెలియదా? భాండవవనం దహించేటప్పుడు తన తల్లిని 
రక్షించుకొని అగ్నినుండి తప్పుకొనిపోతుండగా నీవు ఆ నాగాంగనను పోనీయక బాణంతో కొట్టగా ఆమె చనిపోయింది. 


అప్పటినుండి నీ మీద పగపట్టి' నాగాస్త్రంగా కర్గుడివద్ద ఈ విధంగా ఉన్న అశ్యసేనుడనే పాము ఇది. 
€> < ६2 > 


తే. “ఆత దేయంగిరీటంబు నపహరించి । దాన గోపంబు వోవక తాన ४८६८९ 

నిన్ను బరిమార్ప( గడణగెడు' నన్న నెలి(గి । యాటు పటుభల్లముల( దునుమాడె నతడు. 329 
ప్రతిపదార్థం: ఆత(డు= కర్ణుడు; ఏయన్‌= ప్రయోగించగా; కిరీటంబున్‌; అపహరించి= దొంగిలించి; దానన్‌= దానితో; 
కోపంబు పోవక= కసి తీరక; తాన= స్వయంగా తానే; కడ(ి= ప్రయత్నించి; నిన్నున్‌; పరిమార్సన్‌= చంపుటకు; కడలొడున్‌= 
సాహసిస్తున్నది; అన్నన్‌= అనగా; ఎటి(గ= తెలిసికొని; ఆరు; పటుభల్లములతోన్‌= గట్టి బాణాలతోన్‌; అత(డు= అర్షునుడు; 
తునుమాడెన్‌= (దానిని) ముక్కలుచేశాడు. 


తాత్సర్యం: ఆ నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని పడగొట్టి, ఆ(క్రోశం తీరక, స్వయంగా తానే అర్జునుడిని చంపటానికి 
ఉద్యుక్తమయిందని విని, కిరీటి ఆరు పటుబాణాలు ప్రయోగించి ముక్కలు చేశాడు. 


వ. అత్రెటింగున. 330 
తాత్సర్యం: ఆ (ప్రకారంగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. ఉరగంబుందునిమి, వే మరలి కర్గునిమీ(ద( । బదియు( బండ్రెండును బటుశరములు 
నిగిడించి యుజ్ఞ్వలంబగు దొడ్డనారసం । బేసిన, నది రుధిరాసవంబు 
పానంబు సేయుచు మే నుచ్చి చనిన, దం । డాహతం బైన మహాహివోలె 
నా సూతనందను( డత్యుదగ్రుం డయ్యు । నంతకుమును పాపరమ్ము చేత 


తే. నర్జును(డు సావమికి వెటి(గంది యాత । డటులు గెరలి పండ్రెండువాలమ్ము లేసి 
పద్మనాభుని నొప్పించి, పార్టు నొకటి । కొటితగా నూరు శరముల నుటిక నొంచె. 331 


ప్రతిపదార్థం: ఉరగంబున్‌= పామును; తునిమి= ముక్కలు చేసి; వే= వెంటనే; మరలి= కర్గుడివైపు తిరిగి; కర్గుడిమీ(దన్‌; 
పదియు పం(డైండును; పటుశరంబులు= పటిష్టమైన తూపులు; నిగిడించి= ప్రయోగించి; ఉజ్ఞులంబు+అగు= (ప్రకాశించే; దొడ్డ 
నారసంబు= పెద్ద బాణం; ఏసినన్‌; అది; రుధిర ఆసవంబు= నెత్తుటి తేనెను; పానంబు చేయుచున్‌= (త్రాగుతూ; మేనున్‌= 
इपर శరీరమును; ఉచ్చి చనినన్‌= చీల్చుకొని బయటపడగా; దండాహతంబు+ఐన= కగ్రచేత దెబ్బతిన్న; మహా అహివోలెన్‌= 
పెద్దపామువలె; ఆ సూతనందనుండు; అతి ఉద(గుండు+ఐ= మిక్కిలి భయోత్సాది అగుచు; అంతకుమును= అంతకుముందు; 
అర్జును(డు; పాషపరమ్ముచేతన్‌= నాగబాణంచేత; చావమికిన్‌= చచ్చిపోనందుకు; వెణుగంది= ఆశ్చర్యపడినవాడై; అత(డు= 


434 శ్రీమదాంధ్ర మహాభారతము 
కర్టుడు; అటులు= ఆ విధంగా; కెరలి= చెలరేగి; పం[డైండు; వాలమ్ములు= వాడి పొడవైన బాణాలు; ఏసి= (ప్రయోగించి; 


పద్మనాభునిన్‌; నొప్పించెన్‌= బాధించాడు; పార్టున్‌= అర్ష్జునుడిని; ఒకటి కొట(తగాన్‌= ఒకటి తక్కువగా; నూబుశరములన్‌= 
నూరుబాణాలతో; ఉబక= అవలీలగా; నొంచెన్‌= బాధించాడు. 


తాత్సర్యం: కర్ణుడు విసరిన सपम्‌ चेष పార్టుడు ముక్కలు చేసి, కర్గుడివైపు తిరిగ ఆయన ఒంటినిండా పది 
పన్నెండు గట్టి బాణాలు విసిరాడు. వెంటనే కాంతులు చిమ్మే ఒక పెద్ద బాణం వేశాడు. ఆ దారుణశస్త్రం కర్గుడి 
నెత్తురును తేనెవలె (త్రాగి, శరీరఠంగుండా దూసుకొనిపోయింది. దీనితో కర్టుడు కర్రదెబ్బ తిని బుసపెడుతూ రేగిన 
పెద్దపాము మాదిరి కోపోద్దీపితుడయ్యాడు. తన నాగాస్త్రంవలన అర్జునుడు చావలేదని తెలిసికొని ఆశ్చర్యపడి, 


పొడవు వాడిగల పన్నెండు బాణాలతో ఆ పద్మనాభుడిని నొప్పించాడు. ఒకటి తక్కువ నూరమ్ములతో పార్గుడిని 
బాధించాడు. 


విశేషం: అలంకారం: ఉపమ. 


క వెండియు బలువిడి నయ్యా । ఖండలసుతు నురము గ్రూరకాండంబుల నొం 

డొండ కడు నొవ్వనేసి, య । తం డుబ్టున चतु గగనతల మద్రువంగన్‌. 332 
ప్రతిపదార్థం: వెండియున్‌= మరల; బలువిడిన్‌= పరా(క్రమంతో; ఆఖండలసుతు= పర్వతాలను భేదించిన ఇంద్రుడి కుమారుడైన 
అర్జునుడియొక్క; ఉరము= రొమ్ము; (క్రూరకాండములన్‌= భయంకరాలైన బాణాలచేత; ఒండొండ= (క్రమంగా; కడు నొవ్వన్‌+ 
ఏసి= మిక్కిలి బాధించి; అతండు= కర్గుడు; గగనతలము= ఆకాశ(ప్రదేశం; అ(ద్రువంగన్‌= కంపించేటట్లు; ఉబ్బునన్‌= 
సంతోషంతో; ఆర్బెన్‌= కేకలు వేశాడు. 


తాత్సర్యం: సత్తువ చేకూర్చుకొని, అర్జునుడి ఎదను భీకర నారాచాలతో బాధపెట్టి, ఆకాశమంతా అదిరిపోయేటట్లు 
సంతోషాతిశయంతో కర్ణుడు కేకలు వేశాడు. 


తే. ७ పెలుచ నట్టహాసంబు సేసిన । నలిగి యతడు భల్లముల దదీయ 
భూరికంకటంబు పాలు పటి నటికి, యు । ల్లసిత మకుటకుండలములు డులిచె. 333 
ప్రతిపదార్థం: ఆర్బి= ఇట్టు పెద్దగా అరిచి; పెలుచన్‌= గట్టిగా; అట్టహాసంబు= పెద్దనవ్వు; చేసినన్‌; అలిగి= కోపగించుకొని; 
[>] ౧ € ९3 ९ € 
అత(డు= అర్హునుడు; భల్లములన్‌= బాణాలతో; తదీయ= కర్గుడికి చెందిన; భూరికంకటంబు= పెద్ద కవచాన్ని; పొలుపు 
అబున్‌= అతిశయం పోకారేటట్టు; 569; ఉల్లసిత= (ప్రకాశమానమైన; మకుట, కుండలంబులు= కిరీటాన్ని, చెవిపోగులను; 
డులిచెన్‌= ఊడిపడేటట్టు కొట్టాడు. 


తాత్సర్యం: ఇట్లా కర్గుడు వీరవిహారంగా, అట్టహాసం చేయగా, కిరీటి కుపితుడై, అతడి కవచాన్ని రూపులేకుండా 
ఖండించి, ప్రకాశించే అతడి కిరీటాన్ని, చెవిపోగులను (అంటుజబోడును) నేలరాల్సాడు. 


విశేషం: సహజకవచము, కర్ల కుండలాలతో పుట్టినందువల్లనే अदू నామం వచ్చిందని (ప్రతీతి. ఈ వంటబుట్టిన వాటిని 
ఇంతకుముందే కోసి దానం చేసి ప్రాణాపాయం నెత్తికి తెచ్చుకొన్నాడని పెద్దల వచనం. భారతం కూడా ఇట్లే నుడువుతున్నది. 
ఇవి పట్టుకొన్న కవచకుండలాలు. 

€> 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 435 
వ. డులిచిన నబ్బలుమగందు. 334 
తాత్సర్యం: అట్లా నేలపై రాల్చగా ఆ వీరుడైన కర్టుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క శిరమున(గర్ణంబుల నె । త్తు రొలుక బరిమేనితోడ( దూలక బాహు 
స్పురణంబు 29०6805 సాయక । పరంపరలు నరునిమీ(ద( 2०68290 బెలుచన్‌. 335 


ప్రతిపదార్థం: శిరమునన్‌= తలమీద; కర్లంబులన్‌= చెవులలో; నెత్తురు ఒలుకన్‌= నెత్తురు కారుతుండగా; బరిమేనుతోడన్‌= 
కవచము కిరీట కుండలాలులేని శరీరంతో; తూలక= తూలిపడిపోకుండా; బాహు స్ఫురణంబు= బలప్రకాశనం; మెణజయన్‌= 
తళతళలాడగా; నరునిమీ(దన్‌; సాయక పరంపరను= బాణాల వరుసను; పెలుచన్‌= తీవ్రంగా; పజుపెన్‌= నింపాడు. 


తాత్సర్యం: అర్జునుడి దెబ్బలకు కర్గుడు తల, చెవులనుండి నెత్తురు కారుతుండగా తొనకక, కవచము, కిరీట 
కుండలాలు లేని శరీరంతో తూలి పడిపోకుండా తన బాహు పరాక్రమ దీప్తిని వ్యాపింపజేస్తూ, అమ్ములను వరుసలు 
వరుసలుగా అర్జునుడి మీద ప్రయోగించాడు. 
తే. వానిందునుమాడి యాపాండుసూను( డలఘు । శరచతుశ్ళతి( బొదివి నెత్తురులు మేన 

బటిప గైరిక నిర్ణరప్రకర శోభి । తాచలము వోలి పొలిచె నయ్యంగరాజు. 336 
ప్రతిపదార్థం: ఆ+పాండుసూను(డు= ఆ పాండురాజు కొడుకు - అర్జునుడు; వానిన్‌= వాటిని; తునుమాడి= విరుగగొట్టి; 
అలఘు= గట్టి; శరచతుశృ్ళతిన్‌= నాలుగువందల బాణాలతో; పొదివి= (ఆయనను) కప్పి; నెత్తురులు; మేనన్‌= ఒంటిమీద; 
పణుపన్‌= వ్యాపింపజేయగా; ఆ+అంగరాజు= ఆ అంగదేశాధీశుడైన इदः గైరిక= గిరికొండ చాలుకు సంబంధించిన 
(కొండరాళ్ళ వన్నెలతో కనబడే); నిర్హర (ప్రకర= సెలయేళ్ళ సమూహంచేత; శోభిత= ఒప్పారే; అచలము పోలి= కొండవలె; 
పొలిచెన్‌= చెలువొందాడు. 


తాత్సర్యం: కర్లుడేసిన బాణాలను అర్జునుడు విరుగగొట్టి, గట్టి నన్నూరు బాణాలను విసరి, ఆ కర్గుడి శరీరమంతా 
రక్తం పారేటట్టు చేశాడు. అప్పుడు రక్తసిక్త దేహుడైన ఆ వఏరుడు, ఎగ్రని పర్వత ధాతువులవర్లంతో సొంపుమిరే 
కొండవాగులతో శోభిల్లే చలించని పర్వతంవలె అందగించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


ఉ. అమ్మెయి त మటియు నర్జును( డుజ్జ్వలవత్సదంతకాం 

డమ్ములు పెక్కు సత్వర దృఢస్సురణం బలరంగ నేసి, ర 

థ్యమ్ముల సూతు( గేతనము నాతనితేరును గూడ గప్పె, మే 

ఘమ్ముల గ్రమ్మి భూధరము గప్పినభంగి( దలంప( బట్టుగన్‌. 337 
ప్రతిపదార్థం: మటియున్‌= ఇంకా; అర్జునుడు; ఆ+మెయిన్‌= ఆ విధంగా; ఉ(గ్రుడై= భయం కొల్పువాడై; పట్టుగన్‌= 
పట్టుదలతో; ఉజ్జ్వలవత్‌= జ్వలిస్తున్న; సదంతకాండంబు= ఆవు దూడ దంతంవలె కూచి అయిన బాణాలను; పెక్కు= 
పెక్కింటిని; సత్వర= వేగవంతమైన; దృఢస్సురణంబు= బలమైన పూనిక; అలరంగన్‌= ఒప్పుగా; ఏసి= ప్రయోగించి; రథ్యంబులన్‌= 


436 శ్రీమదాంధ్ర మహాభారతము 

గుర్రాలను; సూతున్‌= సారథిని; కేతనమున్‌= పతాకాన్ని; ఆతని; తేరును గూడన్‌= రథాన్ని కూడా; మేఘంబులు= మబ్బులు; 
క్రమ్మి= చుట్టుకుని; భూధరమున్‌= పర్వతాన్ని; కప్పిన భంగిన్‌= మూసిపెట్టినవిధాన్ని; తలంపన్‌= మనసుకు వచ్చేటట్టు, 
కప్పెన్‌= కప్పాడు. 


తాత్సర్యం: ఇంకా అర్జునుడు ఆ విధంగా కోపోద్దీపితుడై, తళతళలాడే ఆవుదూడ దంతాలవలె ఉండే చాలా 
బాణాలను వేగం, బిగువు చూపుతూ పట్టుదలతో విసరాడు. వీటితో కర్గుడి గుర్రాలను, సారథిని, ధ్వజాన్ని, రథాన్ని 
కూడ మబ్బులు (క్రమ్మి కొండ శిఖరాన్ని కప్పివేసిన విధం మనస్సులో తోచేటట్లు కప్పివేశాడు. 


విశేషం: అలంకారం: ఉపమ. 


వ. ఇ వ్విధంబున విక్రమ కుతూహలియై విజృంభించె నప్పుడు. 338 


ప్రతిపదార్థం: ఇవ్విధంబునన్‌= ఈ రీతిగా; విక్రమకుతూహలి+ఐ= తన (ప్రతాపాన్ని (ప్రదర్శించాలన్న గట్టి అపేక్షకలవాడై; 
విజృంభించెన్‌; అప్పుడు= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఈ రీతిగా పరా(క్రమ ప్రదర్శనంలో ఆసక్తి కలవాడై విజృంభించాడు. అప్పుడు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 
€. 2९९०८ 68८6 మేను కమనీయరుచిం గొమరార, బాణసం 

పత్తి యుదగ్రతన్‌ 2०69050, భాస్వరు(డై యరదంబుమీ(ద భూ 

పోత్తమ! కర్టు( డొప్పె నరుణోజ్జ్వలమండల కాంతిపూరము 

న్మొత్తపు దీప్తులుం దగ నినుం డపరాద్రి వెలుంగుచాడ్చునన్‌. 339 
ప్రతిపదార్థం: భూప+ఉత్తమా!= రాజశ్రేష్టా! (ధృతరాష్ట్ర మహారాజా!); నెత్తుటన్‌= నెత్తుటితో; తోగి= తడిసి; మేను= శరీరం; 
కమనీయ= మనోహరమైన; రుచిన్‌= కాంతితో; కొమరార=ై అందంగా అగుపించగా; బాణ= బాణాలయొక్క; సంపత్తి= 
సంపద; ఉద(గ్రతన్‌= భీకరత్వంతో; మెజయ= (ప్రకాశించగా; అరుణ+ఉత్‌+జ్వల= ఎరుపురంగుచేత మిక్కిలి కాంతిమంతమైన; 
మండల= (ప్రదేశమునందలి; కాంతి పూరమున్‌= కాంతి ప్రవాహము; మొత్తపు, దీప్తులున్‌= అన్ని కాంతులు; తగన్‌= ఒప్పుగా; 
ఇనుండు= సూర్యుడు; అపర+అ!ద్రి= (తాను) అస్తమించే కొండమీద; వెలుంగు, చాడ్సునన్‌= వెలిగే విధంగా; కర్ణుడు; 
భాస్వరుడు+ఐ= వెలుగుతూ ఉన్నవాడై; అరదంబు మీద= రథం మీద; ఒప్పెన్‌= తగువిధంగా ఉన్నాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! నెత్తుటితో తడిసిన శరీరం చూడముచ్చటైన కాంతితో శోభిల్లగా, బాణసంపద 
భయంకరంగా (ప్రకాశించగా - ఎగ్రగా మిక్కిలి కాంతిమంతమైన మండలమందలి కాంతిప్రవాహము, అన్ని 
కాంతులు అలరారగా, అస్మాద్రిమీద వెలిగే సూర్యుడివలె उदू వెలుగుతూ తన రథంమీద తగువిధంగా ఉన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. అనతికాలంలో వీరమరణం చెందనున్న కర్ణుడిని అస్తమించే సూర్యుడితో పోల్చటం సముచితం. 


వ. ఇట్లు సూతనందనుండు నొచ్చియు( బొలివోనిబంటుతనంబున జంట మెటుంగులు చదలం బర(గ శరంబు 
లడరించుచు, బహుబాణంబులు రేణువులుగా( జేయుచుండ సవ్యసాచి దివ్యాస్త్ర విలాసంబు భాసమానం 
బయ్యె నయ్యవసరంబున( గాలుం డదృ్భశ్యాకారంబున. 340 


కర్ణపర్వము - తృ తీయాశ్వాసము 437 


ప్రతిపదార్థం: ఇట్టు= పైన చెప్పిన రీతిగా; సూతనందనుండు= उदु నొచ్చియున్‌= బాధితుడయ్యు; పొలివోని= తరుగని; 
బంటుతనంబునన్‌= శౌర్యంతో; జంటమెణుంగులు= రెండేసిగా కలసిన కాంతులు; చదలన్‌= ఆకాశంలో; పర(గన్‌= 
వ్యాపించేటట్టు; శరంబులు; అడరించుచున్‌= ప్రయోగం చేస్తూ; బహుబాణంబులు; రేణువులుగాన్‌= దుమ్ము దుమ్ముగా; 
చేయుచుండన్‌; సవ్యసాచి= రెండు చేతుల బాణప్రయోగం చేసే అర్జునుడి; దివ్యాస్త= దేవదత్తమైన అస్ర్రముల; విలాసంబు= 
సౌందర్యవికాసం; భాసమానము+అయ్యెన్‌= ప్రకటితమై చెలువొందింది. (అర్షునుడు ఎదురు (ప్రయోగం చేస్తున్నాడు); €+ 
అవసరంబునన్‌= ఆ సమయంలో; కాలుండు= యముడు; అదృళశ్య+ఆకారంబునన్‌= కంటికి కనపడని రూపంలో. 


తాత్సర్యం: ఈవిధంగా కర్షుడు బాధపొంది కూడా మొక్కవోని పరా(క్రమంతో జంటమెరుపులు ఆకాశంలో 
వ్యాపించగా బాణాలు వేస్తూ, అనేకబాణాలను పొడిపొడిగా చేస్తూ ఉండగా, అర్జునుని దివ్యబాణాల విలాసం 
ప్రకాశించింది. ఆ సమయంలో యముడు అదృశ్యమైన ఆకారంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


బ్రాహ్మణశాపంబున( గర్గురథచ క్రంబు భూమిం(గుంగుట (సం. 8-66-42) 


క్ర 'భూసురశాపంబున నిదె। యీ సూతజు రథము చక్ర మిల గ్రుంగెడు, వీ 
తాసు( డగు నీత? డని సే, నాసముదయ యుగ్మకము వినం బలికె నృపా! 341 


ప్రతిపదార్థం: నృపా!= రాజా!; (యముడు) భూసురశాపంబునన్‌= (బ్రాహ్మణునియొక్క శాపంవలన; ఇదె= ఇదే అనతికాలంలోనే; 
ఈ సూతజు; రథము; చక్రము; ఇలన్‌= భూమిలో; (క్రుంగెడున్‌= కూరుకొనిపోతుంది; ఈతడు; వీత= పోయిన; అసు(డు= 
ప్రాణం కలవాడు; అగున్‌= అవుతాడు; అని; సేనాసముదయ= సైన్యసమూహముయొక్క; యుగ్మకము= రెండును 
(ఉభయపక్షాలు); వినన్‌; పలికెన్‌. 


తాత్సర్యం: (బ్రాహ్మణుడి శాపంవలన ఈ इपर రథచ(క్రం భూమిలో పాతుకొనిపోతుంది. ఇతడి (బ్రతుకు కాలం 
తీరిపోయింది.' అని కురుపాండవ సేనలు రెండూ వినేటట్టు యముడన్నాడు. 


28. పరశురామదత్తంబయిన భార్గవాస్రంబను పేరిటి మహనీయసాధనం బప్పుడు రాధేయునకుం బ్రతిభాసింప 
కుండె; దాపటికల్లు గ్రుంగిన( దేరు ఘూర్ణిల్లై; నట్లు జామదగ్న్య మహీసురుల శాపంబు లస్త్రబలంబునకు 
రథంబునకు వైకల్యం బాపాదించి చికువబుచుటయును, సర్ప్వముఖశరం బాభంగి నిష్పలప్రయత్నం 
బగుటయును దనమనంబున నొ వ్వడరి యక్కర్గ్ణుండు గరంబులు విదుర్గుచు. 342 


ప్రతిపదార్థం: పరశురామదత్తంబు+అయిన= పరశురాముడిచేత ఇవ్వబడిన; భార్గవ+అస్రంబు+అను; పేరిటి= పేరు గలిగిన; 
మహనీయ= మహిమోపేతమైన; సాధనంబు= ఆయుధం; అప్పుడు; రాధేయునకున్‌; (ప్రతిభాసింపక= మనసుకు తోచక; 
ఉండెన్‌= ఉన్నది; దాపటి కల్లు= ఎడమచ(క్రం (దాపటి- వెలపటి అనే పదాలు ఇంకా నెల్లూరు పల్లెలలో వాడుకలో ఉన్నవి. 
చక్రానికి కల్లుగాలు అనేవి సామాన్య పదాలు); (క్రుంగినన్‌= అణగిపోగా; తేరు; ఘూర్లిల్లైన్‌= మోతతో తిరగబడింది; అట్టు; 
జామదగ్న్య= జమదగ్ని కుమారుడు పరశురాముడి; మహీసురుల= (బ్రాహ్మణుల; శాపంబులు; అస్రబలంబునకున్‌= ఆయుధశక్తికి; 
రథంబునకున్‌; వైకల్యంబు+ఆపాదించి= చెడగొట్టి; చిక్కు పణుచుటయును= ఇరుకున పడవేయటంవలనను (అవస్థల 
పాల్ఫేయుటవలనను); సర్పముఖశిరము= నాగాస్త్రం; ఆ భంగి= ఆ విధంగా; నిష్ణల ప్రయత్నంబు+అగుటయున్‌= వమ్మయి 
ప్రయోగానికి పనికిరానిదగుటవలనను; తన మనంబునన్‌; నొవ్వు+అడరి= బాధ అధికమై; ఆ+కర్గుండు; కరంబులు= 
చేతులు; విదుర్చుచున్‌= విదిలించుకొంటూ. 


438 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పరశురాముడిచ్చిన భార్గవాస్త్రం కర్గుడికి అప్పుడు జ్ఞాపకం రాలేదు. రథపు ఎడమచక్రం నేలలో 


<> 


(కుంగింది. రథం పెళొళలాడింది. ఆ విధంగా పరశురాముడూ, బ్రాహ్మణుడూ ఇచ్చిన శాపాలవలన అస్రబలం, 
రథబలం వికలమైపోయాయి. చిక్కులో పడవేశాయి. సర్పముఖబాణం ఆ విధంగా నిష్పలమైపోవటంచేత మనస్సు 


బాధపడగా కర్గుడు చేతులు విదిలించుకొంటూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. 'ధర్మవాదులు, ధర్మతత్త్వ ప్రధాన । చిత్తులగువారి( బూని రక్షించు ధర్మ 
మందు; రది బొంకు గావించె నతులధర్మ । 8९०८ డగు నాకు ధర్మువు సెలవు లేద? 343 


ప్రతిపదార్థం: ధర్మవాదులు= ధర్మమును గురించి చెప్పేవారు; ధర్మతత్త (ప్రధానచిత్తులు అగువారిన్‌= ధర్మతత్త్యమునే 
మనసున గట్టిగా నిలుపుకొనినవారిని; పూని= పట్టుదలతో; ధర్మము; రక్షించున్‌= కాపాడును; అని; అందురు= అంటారు; 
అది; బొంకు కావించెన్‌= అబద్దమని చాటింది; అతులధర్మశీలు(డు+అగు= అత్యంతం ధర్మమునే పాలించే; నాకు ధర్మువు= 
సత్యశీలం; సెలవు లేద?= ఆజ్ఞ - రక్షణ లేదా? 


తాత్సర్యం: 'ధర్మం పలికేవారిని, न మనసులో ఉంచుకొన్న వారినీ ధర్మం తప్పక రక్షిస్తుందని అంటారు. 
కాని, అది ఇప్పుడు అబద్దమయింది. అత్యంత ధర్మాచరణస్వభావం గల నన్ను ధర్మం అను(గ్రహించదా?' 


క అని ధర్మంబును దూటి(గ(। దను करत బాణవితతి తద్దయ వడిం దా 
కిన గర్జుండు విషాదం । బున 2०604००८ బెద్ద దూటు భూవరముఖ్యా! 344 


ప్రతిపదార్థం: భూవరముఖ్యా!= రాజులలో ప్రధానుడవైన ఓ कीर्णम्‌ नष అని= ఆ విధంగా; ధర్మంబును; దూబు(గన్‌= 
నిందించగా; తనున్‌= తనను; అర్డ్జును= అర్జునుని యొక్క; బాణవితతి= శరసమూహం; తద్దయున్‌= ఎక్కువగా; వడిన్‌= 
వేగంతో; తాశినన్‌= దెబ్బతీయగా; కర్గుండు; విషాదంబునన్‌= దుఃఖాతిరేకంతో; వెండియున్‌= మరల; పెద్ద దూలున్‌= 
ఎక్కువగా తిట్టసాగాడు. 


తాత్సర్యం: కర్లుడు ఈ విధంగా ధర్మాన్ని దూషిస్తుండగా, అర్జునుడి శరసమూహం పెద్దమోపున ఆయనను 
దెబ్బతీశాయి. దానితో ఆయన వెత ఎక్కువై, పెద్దగా దూషణను మొదలుపెట్టాడు. 


క కన లధికమైన లావె । క్కిన యయ్యంగపతి 56००८ గృష్టార్టునులన్‌ 

సునిశిత శరములు మణియుం । జొనిపెను దనధైర్యమహిమ సుర లగ్గింపన్‌. 345 
ప్రతిపదార్థం: కనలు= కోపం; అధికమైనన్‌= ఎక్కువ కాగా; లావు= చేవ(బలం); ఎక్కినన్‌= పెరగగా; ఆ+అంగపతి= 
అంగదేశాధీశుడైన उदू కృష్ణార్ణునులన్‌; సునిశిత= ఎక్కువ పదునైన; శరములు= బాణములు; మణీయున్‌= అధికంగా; 
తన ధైర్య మహిమను= తన ధీరత్వపు గొప్పదనాన్ని; సురలు= దేవతలు; అగ్గింపన్‌= కొనియాడగా; చొనిపెన్‌= వారి దేహాలలో 
చొప్పించాడు. 


తాత్సర్యం: ఆ(గ్రహంతోపాటు కర్గుడికి దేహబలం కూడా పెరిగింది. చూస్తున్న దేవతలు తన ధైర్యాతిశయాన్ని 
మెచ్చుకొంటుండగా, వాడీ, వేడీ అయిన బాణాలను కృష్ణార్ణునుల దేహాలలో నాటాడు. 


కర్ల్ణపర్వము - తృతీయాశ్వాసము 439 


వ. అలిగి, యర్లునుం డాశీవిషంబులుంబోని విశిఖంబు లాటు కర్ణుమే నుచ్చి చననేసినం గ్రోధభాషితుందై, 
యతండు బ్రహ్మాస్తంబు ప్రయోగించుటయు; నప్పార్టుం డైంద్రాస్త్రంబు ప్రయోగించిన. 346 

ప్రతిపదార్థం: అలిగి= కోపగించుకొని; అర్జునుండు; ఆశీవిషంబులున్‌ పోని= విషపాములవంటి; విశిఖంబులు= బాణాలు; 

ఆటు; కర్గుమేను= కర్గుడిశరీరం; ఉచ్చి చనన్‌= చీల్చుకొనిపోయేటట్లు; ఏసినన్‌; అతండు= इदु; (క్రోధ= పగచేత; 
६2 ६2 02 ६2 

భాసితుండై= ప్రకాశించిన; బ్రహ్మాస్త్రంబు; ప్రయోగించుటయున్‌= (ప్రయోగించగా; ఆ+పార్గ్టుండు; ఐంధద్రాస్ర్రంబు; (ప్రయోగించినన్‌= 

ప్రయోగించగా. 


తాత్సర్యం: అర్జునుడు అలిగి, విషసర్సాలవంటి ఆరుబాణాలను उदू శరీరంలో గ్రుచ్చుకొనిపోయేటట్లు వేయగా, 
కర్ణుడు కోపోద్రేకంతో (బ్రహ్మా(స్తాన్ని ప్రయోగించగా, అర్జునుడు ఐంధద్రా స్తాన్ని ప్రయోగించాడు. 


క అమితబలం బగు బ్రహ్మా। స్త్రముచే నయ్యస్త్ర మపహృతం బగుటయు(, జి 
త్రమున విషాదము దనుక(గ( । గమలాక్షు(డు గారవమున గాండివితోడన్‌. 347 


ప్రతిపదార్థం: అమితబలంబు+అగు= మేరలు లేని శక్తియుతమైన; (బ్రహ్మాస్ర్రముచేన్‌; ఆ+అస్రము= ఆ ఐం[ద్రాస్ర్రం; 
అపహృతము= నిర్వీర్యం (దొంగిలింపబడిన శక్తి గలది); అగుటయున్‌; చిత్తమునన్‌; విషాదము; తనుక(గన్‌= కలుగగా; 
కమల+అక్షుండు= తామరలవంటి కన్నులు గలవాడు - కృష్ణుడు; గారవమునన్‌= ఆదరంతో; గాండివితోడన్‌= అర్జునుడితో 
(ఇట్లా అన్నాడు). 


తాత్సర్యం: అఖండశక్తిమంతమైన (బ్రహ్మాస్త్రంచేత తాను ప్రయోగించిన ఐం(ద్రాస్త్రం ఉడిగినందున కిరీటి మనస్సులో 
బాధపడుతుండగా, కృష్ణుడు గాండీవితో (ప్రమాభిమానపూర్వకంగా అర్జునుడితో (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. = 'నీయస్ర్తం బిప్పుడు కర్ణాస్ర్రంబుచే విధ్వస్తం బయ్యె; నిట్లుగా నేల? యనవుడు( గవ్వడి బ్రహ్మాస్తప్రయోగంబున 
నమ్మహనీయ సాధనంబు బాధితంబు సేసి రాధేయాంగంబు బాణజాలంబులం బొదివి నొప్పించిన, 
నమ్మేటిమగండు గాండీవంబు మౌర్వికోటి( బాసిపో నేసిన, నా సవ్యసాచి మగుడ कदु మార్గణంబులు 
నిగిడించిన, రయంబున నా సూతపుత్రు చూడ్కి కమ్మోర్వి యూడుట దో(పకుందె; నవ్వీరుండు వివ్వచ్చు 
విశిఖంబులు వారించి యతని తనువు నొంచిన 250०60०८ బుండరీకాక్షుండు సహస్రాక్షనందను 
నుద్దేశించి. 348 


ప్రతిపదార్థం: నీ అస్ర్రంబు; ఇప్పుడు; కర్ణాస్తంబుచేన్‌; విధ్వస్తంబు+అయ్యెన్‌= పూర్తిగా నాశనమైనది; ఇట్టుకాన్‌+ఏల?= ఈ 
విధంగా ఎందుకైంది?; అనవుడున్‌= అనగా; కవ్వడి= అర్జునుడు; (బ్రహ్మాస్త్ర ప్రయోగంబునన్‌= తానుగూడ (బ్రహ్మాస్త్రమును 
ప్రయోగించి; ఆ+మహనీయ= ఆ గొప్ప; సాధనంబును= ఆయుధమును; బాధితంబుజేసి= దెబ్బతినేటట్లు చేసి; రాధేయాంగంబు= 
కర్ణుడి శరీరం; బాణజాలంబులన్‌= బాణసమూహాలచేత; పొదివి= కప్పి; నొప్పించినన్‌; ఆ+మేటిమగండు= శక్తి సామర్థ్హ్యములో 
మొనగాడై = కర్షుడు; మౌర్సి= అల్లైత్రాటి; కోటిన్‌= చివరిభాగాన్ని; పాసిపోన్‌+ఏసినన్‌= వీడిపోయేటట్టు బాణంతో కొట్టగా; 
ఆ సవ్యసాచి; మగుడన్‌= మరల; అమర్శి= సరిజేసి; మార్గణంబులు= బాణాలను; నిగిడించినన్‌= ప్రయోగించగా; రయంబునన్‌= 
వేగంతో; ఆ సూతపు(తు; చూడ్కికిన్‌= చూపునకు; ఆ మౌర్సి; ఊడుట; తోటకుండెన్‌= కనిపించకుండా పోయింది; ఆ+ 
వీరుండు= ఆ శూరుడు-కర్షుడు; వివ్వచ్చు= బీభత్సుడి- విజయుడి; విశిఖంబులు= వాడి అమ్ములను; వారించి= అడ్డగించి; 


440 శ్రీమదాంధ్ర మహాభారతము 


అతని= ఆ అర్జునుడిని; తనువున్‌= శరీరాన్ని; నొంచినన్‌= బాధించగా; వెండియున్‌= మరల; పుండరీకాక్షుండు= తెల్లతామరల 
వంటి కన్నులు కలిగిన కృష్ణుడు; సహ స్రాక్ష= వేయికన్నులు కలిగిన ఇంద్రుడి; నందనున్‌= కొడుకును; ఉద్దేశించి= చూచి 
(అన్నాడు). 

తాత్సర్యం: 9 అస్త్రం ఇప్పుడు కర్గుడు ప్రయోగించిన అస్రంచేత ఎందుకు ధ్వంసమైనది?' అని కృష్ణుడు 
అర్జునుడిని ప్రశ్నించాడు. అప్పుడు అర్జునుడు (బ్రహ్మాస్రప్రయోగంతో కర్గుడి అస్ర్తాన్ని బాధితం చేశాడు. కర్టుడి 
శరీరం నిండా బాణాలు చొప్పించి బాధించాడు. కర్గుడు అర్జునుడి గాండీవపు కొప్పునుండి అల్లెత్రాడు ఊడేటట్టు 
బాణంతో కొట్టాడు. అర్జునుడు వెంటనే దానిని సరిచేసికొన్నాడు. ఆ సంగతి కర్గుడు (గ్రహించలేకపోయాడు. కర్షుడు 


అర్జునుడి బాణాలను అడ్డగించి అతడి శరీరాన్ని నొప్పించాడు. మరల శ్రీకృష్ణుడు అర్జునుడితో (ఇట్లా అన్నాడు). 


క “నిను 8००००००८ కర్జుం? । డనితర సులభప్రకారమగు భుజవీర్యం 
బున నసమానోజ్జ్వల ఖే । లనమునం దెగటార్పు శరవిలాస నిరూఢా!' 349 


ప్రతిపదార్థం: కర్గుడు; నిను; నొంచువా(డె?= నొప్పించగలవాడా? (కాదనుట); అనితర= ఇతరులకు సాధ్యంకాని; 
సులభ(ప్రకారము+అగు= సులభమైన పద్దతితోకూడిన; భుజవీర్యంబునన్‌= బాహుబలంతో; అసమాన= సాటిలేని; ఉజ్జల= 
(ప్రకాశవంతమైన; ఖేఅనమునన్‌= యుద్ద (క్రీడతో; శరవిలాసనిరూఢా!= బాణప్రయోగకళారహస్యాలు తెలిసినవాడా!; (त); 
తెగటార్సుము= తుదముట్టించుము. 


తాత్సర్యం: బాణప్రయోగపాటవముయొక్క కిటుకులు తెలిసిన ఓ కిరీటీ! నిన్ను ఆ కర్లుడు నొప్పించగలవాడా? 
ఇతరులకు సాధ్యంకాని సులభమైన పద్దతితో కూడిన బాహుబలంతో, సాటిలేని ప్రకాశంతో కూడిన యుద్ద క్రీడతో 
కర్ణుని సంహరించుము. 


వ. అనునప్పుడు, విష విస్ఫుర ద్దుజింగ భంగికం బైన బాణంబు రౌద్రమంత్ర సహితంబు సేసి, కర్ణుండు 
పార్టుప్రాణంబులు గొన నప్పళంచి సంధింప, మున్ను కొండొక క్రుంగిన చక్రంబు కుండ మునుంగం 
దిగంబడిన, నొడ్డగెడవై యరదం బేటునకు ననువీక తక్కిన, నుక్కణఖి యక్కర్ణుం డప్రతీకారంబులగు రోష 
విషాదంబుల గన్నీరొలుక, రథంబు డిగ్గి కవ్వడిదెస( గనుంగొనుచు నిట్లనియె: 350 


ప్రతిపదార్థం: అనునప్పుడు= అని అంటూ ఉండగ; విష= విషముచేత; విస్సురత్‌= (ప్రకాశించే; భుజంగ= పాముయొక్క; 
భంగికము+ఐన= విధముగలదైన; బాణంబు; రౌ(ద్రమం(త్ర= భయంకరమైన నాశనకారి అయిన రు(ద్ర సంబంధిత మంత్రంతో; 
సహితంబుజేసి= కలిపి; కర్గుండు; పార్టు ప్రాణంబులు= అర్జునుడి ప్రాణాలను; కొనన్‌= తీసికొనుటకు; అప్పళించి = 
పూనుకొని; సంధింపన్‌= ధనుస్సుకు బోడించగా; మున్ను= ఇంతకుముందే; కొండొక= కొద్దిగా; (క్రుంగిన; చ(క్రంబు= 
చ(క్రముయొక్క; కుండ= చక్రపు ఆకులు బిగించిన గుం(డ్రటి తుండు (దీనిగుండానే బండి ఇరుసుదూరి తిప్పుతుంది); 
మునుంగన్‌= బాగా నేలలో కూరుకొనిపోయేటట్టు; దిగ(బడినన్‌= చొచ్చుకొనిపోగా; అరదంబు; ఒడ్డగెడవై= వాటుపడి - తల 
క్రిందులై; ఏటునకున్‌= దెబ్బతీయటానికి; అనువు, ఈక= వీలు కల్పించక; తక్కినన్‌= తొలగిపోయినందున; ఉక్కణి= బలం- 
ధైర్యం పోగొట్టుకొని; ఆ+కర్షుండు; అ(ప్రతీకారంబులు+అగు= (ప్రతీకారము లేని; రోష= కోపంతో; విషాదంబులన్‌= 
దుఃఖంతో; కన్నీరు; ఒలుకన్‌= కారుతుండగా; రథంబు; డిగ్గి= దిగి; కవ్వడి దెసన్‌= అర్జునుడి వైపు; కనుంగొనుచున్‌= చూస్తూ 
ఇట్టు+అనియెన్‌. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 441 


తాత్సర్యం: అంటూండగా విషం క్రక్కే సర్సంలాంటి బాణాన్ని రుద్రమం(త్ర (ప్రభావితంచేసి కర్గుడు అర్జునుడి 

ప్రాణాలను తీసీ ప్రయత్నంచేసి వింటికి తొడుగగా అంతకుముందే భూమిలో దిగబడిన రథచ(క్రం మరింత నేలలో 

కూరుకుపోయింది. దానితో రథం పూర్తిగా ప్రక్కకొరిగి బాణప్రయోగానికి వీలు చిక్కలేదు. అప్పుడు కర్గుడు 
రా కో లో దోప షా దా తో కారుసూ సూ టా నో ध 

ధైర్యాన్ని కోల్పోయి రోషవిషాదాలతో కన్నీరు కారుస్తూ, రథం దిగి, అర్జునుడిని చూస్తూ ఇట్లా అన్నాడు. 


సీ. “అరదంబు చక్రంబు ధర జాలం గ్రుంగిన । నెత్తెద, నంతకు నేయ కుండు; 
మేను భూమిస్టు(డ నీవు రథస్థుండ । వియ్యెడ( దగ వగు నేయ కునికి; 
విరిదలవానిని విరథుని నాయుధం । బిడినవానిని శూరు లేయ రెందు; 
మహిత శూరు(డ వనుమాత్రగా దుత్తమ । కులు(దవు, రణధర్మకోవిదుండ, 


ఆ. విట్టి నీవు దగిన యట్టి భంగిన యని । సేయవలయుు; నిట్లు సెప్పు టెల్ల 
బాడి యేర్పడంగ( బలుకుట గాని, గో । విందునకును, నీకు వెబిచి కాదు!’ 351 


ప్రతిపదార్థం: అరదంబు= రథంయొక్క; ५७०००) ధరన్‌= నేలలోనికి; చాలన్‌= ఎక్కువ; (క్రుంగినన్‌= దిగబడిపోయినందున; 
ఎత్తెదన్‌= పైకి లేవదీస్తాను; అంతకున్‌= దానిని పైకి ఎత్తేవరకు; ఏయకుండుము= బాణప్రయోగం చేయకుండా ఊరకుండుము; 
ఏను; భూమిస్టు(డన్‌= నేలమీద ఉన్నవాడను; నీవు= నీవో; రథస్థుండవు= రథమెక్కి ఉన్నవాడవు; ఈ+ఎడన్‌= ఈ సమయంలో; 
ఏయక+ఉనికి= బాణాలు విసరకుండా ఉండటం; తగవు+అగున్‌= ఉచితమగును; విరిదలవానిని= తలవెం(ట్రుకలు 
విరబోసుకొన్నవాడిని; విరథునిన్‌= తేరు విరిగి భూమి పైనున్నవాడిని; ఆయుధంబు; ఇడినవానిని= విడిచిపెట్టినవాడిని; ఎందున్‌= 
ఎక్కడా; శూరులు= వీరులు; ఏయరు= బాణప్రయోగం చేయరు; మహిత= పేర్గాంచిన; శూరు(డవు అను మా(త్రకాదు= 
శూరుడవు మాత్రమే కాదు; (క్షాత్రధర్మం ఎరిగినవాడవేగాక దానిని ఆచరణలో పెట్టేవాడవు); ఉత్తమకులు(డవు= ఉత్తమ 
వంశానికి (కురువంశానికి) చెందినవాడవు; రణధర్మకోవిదుండవు= యుద్దనీతిని ఎరిగినవాడవు; ఇట్టి నీవు= ఇట్టి గుణగరిష్టుడవగు 
నీవు; తగిన అట్టి భంగిన్‌+అ= ఉచితమైన రీతిలోనే; అని చేయవలయున్‌= యుద్దం చేయవలెను; ఇట్లు చెప్పుట; ఎల్లన్‌= 
అంతా; పాడి= ధర్మపద్దతి; ఏర్పడంగన్‌= స్పష్టమయ్యేటట్టు; పలుకుటకాని= చెప్పటమే గాని; గోవిందునకున్‌; నీకున్‌; వెబుచి 
కాదు= భయపడి మాత్రం కాదు. 


తాత్సర్యం: 'రథచ(క్రం భూమిలో చాల (క్రుంగింది. దానిని ఎత్తేంతవరకు బాణాలు వేయకుము. నేను నేలమీద 
ఉన్నాను. నీవు రథంమీద ఉన్నావు. బాణప్రయోగం చేయకుండటం న్యాయం, తలజుట్ల్టు విరబోసికొన్నవాడిని, రథం 
లేని వానిని, ఆయుధం విడిచినవాడిని శూరులు బాణాలతో కొట్టరు. నీవు గొప్ప వీరుడవే కాదు ఉత్తమక్షత్రియ 
వంశంలో పుట్టినవాడివి, యుద్దధర్మాలు తెలిసినవాడివి, అటువంటి నీవు తగినవిధంగా యుద్దం చేయాలి. ఇట్లా 
చెప్పటం ధర్మం తెలియచెప్పటానికే కాని, కృష్ణుడికీ, నీకూ భయపడికాదు.” 


విశేషం: ఈ పద్యం इव గుణగౌరవానికి నిలువుటద్దము. పుట్టినది మొదలు ముళ్ళకిరీటాన్ని ధరించియున్నాడు. పొరపొచ్చెము 
లేని రీతిలో జీవయా(త్ర సాగించినాడు. అంతకంతకు పేర్చే అధిపు మన్నన అప్పుదీర్చను శరాసనాన్ని దించకుండా, రణరంగాన 
గావించిన ఆత్మబలిదానంతో తీర్చుకొన్నాడు. తన సహజ కవచకుండలాలను కోసి దానం చేసిన త్యాగి. ధర్మదీక్షా కంకణబద్దుడై, 
చలించని మానసంతో మి(త్రసేవ చేసినాడు. తనతోపాటు తన కొడుకులను బలియిచ్చిన కర్మయోగి- ఈ రాధేయుడు. 


442 శ్రీమదాంధ్ర మహాభారతము 

వట్టిమాటలకే గాక చేతలకు అన్నిట చాలినవాడు, కాబట్టే రణనీతిసూక్తులు పలుకుటకు చాలికూడా ఉన్నాడు. విరోధి 
వంశగౌరవాన్ని, శౌర్యవిలాసాన్ని, రణరంగనీతిని కొనియాడి, నడివడికను దిద్దుకోమని చెప్పటం ఒక మహోదాత్త భావసరణి. 
అందువలన తాను ఇరుక్కొని ఉన్న అవస్థను గమనించి, నడుచుకొనుమంటున్నాడు. నీటికంటె నెత్తురు చిక్కన అయినదిగదా! 
తాను అర్జునుడి అగ్రజుడని తల్లి, కృష్ణులవలన తెలిసికొనే ఉన్నాడు. అయినా (ప్రభుభక్తితో శక్తి వంచనలేకుండ అర్జునుడితో 

జ ©> ६2 pr) pr] జ 

పోరాడాడు. ఇందు ఇంకొక చమత్కారం. ఈ మాటలు నిన్నూ ఆ కృష్ణుడిని చూచి పిరికి మనస్సుతో అనటంలేదు. 
యుద్దధర్మాన్ని గుర్తుచేయటానికి మాత్రమే అని అనటం. 


వ. అనిన విని, యచ్యుతుం డతని కిట్లనియె : 352 
తాత్సర్యం: అనగా విని కృష్ణుడు, కర్గుడితో ఇట్లా అన్నాడు: 
క్ర “ఏమీ! తగవును ధర్మము । నీ మనమున నే(డ పుట్టెనే? గర్వము ను 

ద్దామ దురభిమానము నే । లా మటిచితి కర్ణ్ల యా చలం 236०८ 5965052 353 


ప్రతిపదార్థం: కర్ల!= ఓ కర్గ్షుడా!; ఏమీ!= ఏమేమి! (ఎగతాళితో కలిసిన ఎత్తిపొడుపు); తగవును= న్యాయము; ధర్మమున్‌= 
ధర్మము; నీ మనమునన్‌= నీ మనస్సులో; నేడు+అ పుట్టెనే?= ఈ దినమే కలిగినట్లున్నవే? (లేకుంటే); గర్వ్వమున్‌= 
అహంకారాన్ని; ఉద్దామ= భయంకరమైన; దురభిమానమున్‌= అనుచితగర్య్వాన్ని; (నీకున్నవాటిని); ఏలా మటిచితి(వి)= ఎందుకు 
మరచిపోయినావు?; ఆ చలంబు= ఆ మాత్సర్యం; ఎటన్‌ పోయెన్‌?= (నిన్నువదలి) ఎక్కడికి పోయిందయ్యా! 


తాత్సర్యం: (रुध? ఈ న్యాయము, ధర్మము నీ మనసులో ఈనాడే పుట్టాయా? లేకుంటే నీ అహంకారాన్ని, 
ఆ చెడ్డ ఉత్కర్షను ఎట్టా మరచిపోయావయ్యా కర్ణా! ఆ ద్వేషం, ఆ అసూయ నిన్ను వదలి ఎక్కడికి పోయాయి?” 
< ०. 2 ६2 


©. “పరమధర్మపరులు పాండుభూవల్లభ । సుతులు, వారి నతులశుభము లొందు; 
ధర్మహీను లైన ధార్తరాష్తులకు బా । టిల్లు నివ్విధమున నెల్లచేటు.” 354 


ప్రతిపదార్థం: పాండు భూవల్లభసుతులు= పాండురాజు కుమారులు; పరమధర్మపరులు= అత్యంత ధర్మపరులు; వారిని; 

అతుల= సాటిలేని; శుభములు= గ్రేయస్సులు; ఒందున్‌= చేరుతాయి; ధర్మహీనులు+ఐన= అధర్మపరులైన; ధార్తరాపులకున్‌= 

ధృతరా(ష్టుని కుమారులకు; ఈ విధమునన్‌; ఎల్లచేటు= అన్ని విధాలైచెడ్డలు; పాటిల్లున్‌= కలుగుతాయి. (ప్రాప్తిస్తాయి). 
€> 62 ५ < (2 parr -2 


తాత్సర్యం: 'అత్యుత్తమమైన ధర్మాన్ని పాటించే పాండవులకు (్రేయస్సులు కలుగుతాయి. అవినీతిపరులైన ధృతరాష్ట్రుడి 
పుత్రులకు ఈ విధంగానే అన్ని అరిష్టాలు సంభవిస్తాయి.” 
వ. “దీనికి నీవు కటకటంబడినం బోవునే?” యని పలికి వెండియు. 355 


ప్రతిపదార్థం: దీనికిన్‌= రానున్న ఈ దురదృష్టాలకు; నీవు; కటకటన్‌+పడినన్‌= బాధపడితే; పోవునే?= తప్పిపోతాయా?; 
(దుఃఖించినంత మా(తాన దుఃఖాలు గడచిపోవు) అని పలికి; వెండియున్‌= ఇంకా. 


తాత్సర్యం: 'దీనికి నీవు బాధపడితే అవి తొలగిపోతాయా?' అని పలికి ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం). 


కర్ల్ణపర్వము - తృతీయాశ్వాసము 443 


29 


'గొంతియు నందటు గొడుకులు సుప్పులై । యుండంగ ९७६०००७ మండ? జేసి 
కపటంపు జూదంబు ఘటియించి ధర్మాతు( । డగు ధర్మసుతు సిరి యపహరించి, 
యంత? బోవక ద్రుపదాత్మజ దెచ్చి స । భాస్థలి నమ్మెయి భంగపలటిచి, 
యమ్మహాత్ముల( జంప నడవికి ఘోషయాత్రావిధి నెపమున దాడి వెట్టి, 


తే, బాలు నభిమన్యు నొక్కని బహురధికుల(। బనిచి చంపించె మీసుయోధను(డు; ८९८८८ 
గాని, యిప్పాపముల కాదికర్త నీవ; । యిన్ని యెడలను నీపాడి యెందు బోయె? 356 


ప్రతిపదార్థం: గొంతియున్‌= కుంతియు; అందటు కొడుకులు; సుస్తలు+ఐ ఉండంగన్‌= నిద్రపోతూ ఉండగా; లక్కయిల్‌= 
లక్కఇల్లు; మండన్‌+చేసి= కాలేటట్టు చేసి; కపటంపు జూదంబున్‌; ఘటియించి= కల్పించి; ధర్మాత్ము(డగు; ధర్మసుతు= 
ధర్మరాజుయొక్క; సిరి= సంపదను; అపహరించి= దొంగిలించి; అంతన్‌+పోవక= దానితో ఊరకుండక; (ద్రుపద+ఆత్మజన్‌= 
ద్రుపదుడి కూతురుని ద్రౌపదిని; తెచ్చి= తీసికొనివచ్చి; సభాస్థలిన్‌= ఆ పెద్ద కొలువుకూటంలో; ఆ+మెయిన్‌= ఆ విధంగా; 
భంగపతిచి= అవమానించి; ఆ+మహాత్ములన్‌= ఆ గొప్పవారిని-పాండవులను; చంపన్‌= చంపేటందుకు; అడవికిన్‌= అడవికి; 
ఘోషయాకత్రా విధి= ఘోషయా(త్రా విధానం అనే; నెపమునన్‌= సాకుతో; దాడి+పెట్టి= దాడిచేసి; బాలున్‌= చిణుత ప్రాయంవాడైన; 
అభిమన్యున్‌; ఒక్కనిన్‌= ఒంటరివాడిని; బహురథికులన్‌= అనేక రథసైనికులను; పనిచి= పంపి; మీ సుయోధనుడు; 
చంపించెన్‌; తల(పన్‌+కాని= తలచుకోవటానికి తగని కూడా అతని పాపాలన్నిటికి; ఆదికర్త= మొదటివాడవు; నీవు+అ= నీవే; 
ఇన్ని ఎడలనున్‌= ఈ సందర్భాలన్నిటిలోను; నీ పాడి= నీవు చెప్పే ఈ న్యాయం (ధర్మోపదేశం); ఎందున్‌+పోయెన్‌?= 
ఎక్కడికి పోయింది? 


తాత్సర్యం: “కుంతీ, ఆమె కొడుకులూ నిద్రపోతూ ఉండగా లక్కయింటిని కాల్సించి, కపటపుజూదం కల్పించి, 

అందులో ధర్మరాజు సంపదనంతా దొంగిలించి, అంతటితో ఆగక (ద్రౌపదిని నిండుసభలో ఆ విధంగా అవమానించి, 

పాండవులను చంపటానికి ఘోషయాకత్ర నెపంతో దాడిచేసి, బాలుడైన అభిమన్యుడిని ఒక్కడిగా చేసి అనేక రథికులను 
అతడిపైకి పంపించి చంపించాడు మీ దుర్యోధనుడు. అనుకోవటానికి కూడా తగని ఈ పాపాలకన్నిటికీ మూలకర్తవు 
నీవే. ఈ సందర్భాలన్నింటిలో నీ విప్పుడు పలికే న్యాయం ఎక్కడికి పోయింది? 

వ. అనియిట్లు, కృష్ణుండు గర్జుతో నాడుమాటలC దోడ్తోడం బెరి(గిన యద్ధనంజయు మనంబు రోషానలంబు 
రోమకూపంబుల(బటుజ్వాలారూపంబుల వెడలుట, యతివిస్మయ ప్రదంబై యుండె; నయ్యుగ్రమూర్తి 
సముదగ్ర పరాక్రమంబునం గురియు పటుబాణా సారంబు వారించి, యవ్వీరు నంగంబున నయ్యంగపతి 
నిశితాస్ర్రంబులు నిగిడించుట మహాద్దుతంబయ్యె; నత్తెఐింగున నీడంబోక పెనంగు నతం డతిరయంబున 
నన్నరునిం బది దొడ్డనారసంబుల నొప్పించిన, నత్తేజోధనుం డాజ్యధారాచ్చటాసేకంబున నుద్రేకంబు నొందిన 
హుతవహుండునుం బోలె మండి, శత్రునంత్రాననంబును మిత్రోల్లాస నంబును బ్రగుణమణి 
జాంబూనదమయంబును జనప్రస్తుతి పాత్రంబును హస్తికక్ష్యాత్మకంబును నగు నతని కేతనంబును 
గనకపుంఖప్రభా భాసితంబైన భల్లంబున( బడనేసినం గౌరవులు నిజ యశో బలదర్ప్చ ప్రియంబుల 
మొత్తంబులు వడుటగా( దలంచుచు హాహాకారంబులతో నా రాధేయుని దెస నిరాశులై; రట్లు 
ప్రస్పీతకేతుపాతనం బాచరించిన, దానం గనలి కర్ణుం డతినిశిత క్రూరనారాచజాలంబులు గృష్టార్దునులమీ(దం 


444 శ్రీమదాంధ్ర మహాభారతము 


గురిసి వెగడుపటిచి యరదంబు పిటిందికొమ్ము క్రిందికి మూ(పు సొనిపి లావున నెత్తిన, రథచక్రంబు విడువక, 
భూమి గులపర్వత కానన సముద్రసహితం బాటింగుళంబు లెగసె; నట్లు కర్ణుండు రథంబు నిలిపి, మీ(దికిం 
జని, యెప్పటి బాణంబు సంధింప వెండియు( జక్రంబు దిగంబడిన(; గ్రమ్మటి రథంబు డిగ్గి యెత్తనమరె; 
నయ్యవసరంబున' గృష్ణుపనుపునం గ్రీడి దోడన. 357 


ప్రతిపదార్థం: అని ఇట్లు; కృష్ణుండు; కర్గ్టుతోన్‌; ఆడు మాటలన్‌= పలికిన మాటలచేత; తోడ్లోడన్‌= వెనువెంటనే; పెరి(గిన= 
అతిశయమైన; ఆ+ధనంజయు= ఆ అర్షునుడి; మనంబు= మనస్సునందలి; రోష+అనలంబు= కోపం అనే నిప్పు; 
రోమకూపంబులన్‌= వెం(ట్రుకల పాదులలో; పటు= తీవ్రమైన; జ్వాలారూపంబులన్‌= మంటలవలె; వెడలుట= బయటపడటం 
అతి విస్మయ(ప్రదంబు+ఐ= మిక్కిలి ఆశ్చర్యం కలిగించేదై; ఉండెన్‌; ఆ+ఉ(గ్రమూర్తి= ఆ కోపమే రూపం తాల్ఫినట్టున్న 
వీరుడు; సముద(గ్ర= అతిశయమైన; పరా(క్రమంబునన్‌= శౌర్యంతో; కురియు= వానవలె కురిపిస్తున్న; పటుబాణ+ఆసారంబున్‌= 
దొట్టమైన బాణాల జడివానను; వారించి= నిలిపివేసి; ఆ+వీరు= ఆ శూరుడైన అర్షునుడి; అంగంబునన్‌= శరీరమునందు; 
ఆ+అంగపతి= ఆ అంగదేశాధీశుడైన కర్గుడు; నిశిత+అస్రంబులు= పదునైన బాణాలను; నిగిడించుట= వ్యాపింపచేయటం; 
మహాద్భుతంబు= గొప్పవింత; అయ్యెన్‌; ఆ+తెజంగునన్‌= ఆ విధంగా; ఈడ(బోక= వెనుదీయక; పెనంగు; అతండు= 
కర్ణుడు; అతిరయంబునన్‌= మహావేగంతో; ఆ+నరునిన్‌= ఆ అర్జునుడిని; పది; దొడ్డ= పెద్ద; నారసంబులన్‌= బాణాలతో; 
నొప్పించినన్‌= కష్టపెట్టగా; ఆ+తేజోధనుండు= కాంతి సంపన్నుడగు ఆ నరుడు; ఆజ్యధారా= నేతి పోత చాలుయొక్క; ఛటా= 
సమూహంయొక్క; సేకంబున= తడుపుటచేత; ఉ[ద్రేకంబు= పొంగు; ఒందిన= పొందిన; హుతవహుండునున్‌= వేల్చబడిన 
వస్తువులు ధరించే అగ్నిహో(తుడి; పోలెన్‌= విధంగా; మండి; శృత్రుసం(త్రాసనంబు= విరోధులకు భయమును; మి(త్ర+ 
ఉల్పాసంబును= స్నేహితులకు సంతోషాతిశయాన్ని; కలుగన్‌+చేయు; (ప్రగుణ= (करक) మణి= మణులతో; 
జాంబూనదమయంబును= బంగారుతో చేయబడినదియు; జన(ప్రస్తుత= (ప్రజాప్రశంసలకు; పా(తంబును= తగినదియు; 
హస్తి= ఏనుగుయొక్క; కక్ష్యాత్మకంబు= పొట్ట(క్రింద పట్ట రూపమును పొంది ఉన్నటువంటిదియు; అగు= అయినటువంటి; 
అతని= కర్గ్టుడి; కేతనంబును= ధ్వజాన్ని; కనకపుంఖ= బంగారు కాడ మొదలుతో; (ప్రభాభాసితంబైన= (బంగారు) కాంతితో 
ప్రకాశిస్తున్న; భల్లంబునన్‌= బాణంతో (ఈటెతో); పడవేసినన్‌= పడగొట్టగా; (దీనితో) కౌరవులు; నిజ= తమయొక్క; 
యశః= కీర్తి; బలదర్ప= శక్తిగర్వం; |ప్రియంబుల= ఇష్టమైనవాటి; మొత్తంబులు= అన్నీ పూర్తిగా; పడుటకాన్‌= భగ్నమైనట్లుగా; 
తలంచుచున్‌= అనుకొంటూ; హాహాకారంబులతోన్‌= కేకలతో; ఆ రాధేయుని; దెసన్‌= పట్ట; నిరాశులు+ఐరి= ఆశలు 
పోగొట్టుకొన్నవారైరి (కర్షుడు జయిస్తాడన్న ఆశలు కోల్పోయిన వారైరి); అట్టు= ఆ విధంగా; (र) మిక్కిలి పేర్గాంచిన; 
కేతు= టెక్కెముయొక్క; పాతనంబు= పడగొట్టుటను; ఆచరించినన్‌= చేయగా; దానన్‌= దానివలన; కర్గుండు; కనలి= 
కోపగించుకొని; అతి నిశిత= మిక్కిలి పదునైన; (క్రూర= కరకై బాధపెట్టునట్టి; నారాచజాలంబులు= బాణసమూహాలను; 
కృష్ణార్ణునులమీ(దన్‌; కురిసి= వర్షింపజేసి; వెగడుపటీచి= తల్లడిల్లజేసి, వ్యాకులపాటును కలిగించి; అరదంబు; పిటీంది= 
వెనుకటి; కొమ్ము= పొడవు దూలమునకు (దీనిని పరము అంటారు); (క్రిందికి; మూపు; చొనిపి= దూర్చి; లావునన్‌= శక్తితో; 
ఎత్తినన్‌= సై కెత్తగా; రథచ[క్రంబు= రథచ(క్రాన్ని; విడువక= వదలక; భూమి; కులపర్వతములు= ఏడు కులపర్వతాలు; కానన= 
అడవులు; సముద్ర సహితంబు= సప్త సము[ద్రాలతో; ఆణు అంగుళంబులు; ఎగసెన్‌= పైకి ఉబికినది; అట్టు= ఆ విధంగా; 
కర్ణుండు; రథంబు నిలిపి; మీందికిన్‌+చని= ఆ తేరుమీదికి ఎక్కి; ఎప్పటి బాణంబు= ఆ పాతబాణమును; సంధింపన్‌= 
ఎక్కు పెట్టగా; వెండియున్‌= మరల; చ(క్రంబు; దిగన్‌+పడినన్‌= నేలలో కూరుకొనిపోగా; (క్రమ్మణన్‌= మరల; రథంబు; డిగ్గి= 
దిగి; ఎత్తన్‌= పైకి లేవదీయటానికి; అమరెన్‌= సిద్దపడ్డాడు; ఆ+అవసరమునన్‌= ఆ సమయంలో; కృష్ణుని పనుపునన్‌= కృష్ణుడు 
చెప్పినట్టు; €= అర్జునుడు; తోడన్‌= వెనువెంటనే. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 445 


తాత్సర్యం: కృష్ణుడు కర్లుడితో అన్నమాటలు, అర్జునుడి మనస్సులో ఆత్మగౌరవం (ప్రేరేపించిన కోపాగ్నిని ७२०९००७ 
కూపంనుండి మంటల రూపంలో బయటపడేటట్లుు చేసింది. అందరికీ ఆశ్చర్యం కలిగించింది. భయంకరాకారుడై 
ఉన్న ఆ అర్జునుడు పెల్లుబికిన భీకర పరా(క్రమంతో కురిపించే అమ్ములవానను ఆపి उदू ఆ (ప్రతాపశాలి కిరీటి 
దేహంలో బాణాలను చొప్పించటం ఇంకా అద్భుతంగా కనుపట్టింది. ఆ విధంగా వెనుకాడక, ఆ వీరుడు పోరాడుతూ, 
అత్యంతవేగంగా పది పెద్దబాణాలతో నరుడిని నొప్పించాడు. దీనితో పరా(క్రమమే సంపదగా కలిగిన నరుడు 
నేతిధారలతో ప్రజ్వరిల్లిన అగ్నిదేవుడివలె మండి బంగారుకాడ గలిగి తళుకొత్తే ఈటెతో - శత్రువులకు 
భయోత్సాదకమైనట్టియు, మిత్రులకు సంతోషదాయకమైనట్టియు నానావిధాలైన రత్నాలు పొదువబడి బంగారుమయమై 
ప్రజల స్తోత్రాలకు అర్హమైనదియు, ఏనుగు నడుముపట్టి రూపాన్ని పొంది ఉన్న = కర్గుడి ధ్వజాన్ని పడగొట్టాడు. 
కౌరవులు ఈ ధ్వంసాలన్నీ తమ యశస్సు, బలం, గర్భం మొదలైన పీతిపాత్రాల మొత్తం వికలమైనట్ల్టుగా భావించి 
దుఃఖంతో కేకలు వేస్తూ కర్గుడిపట్ల ఆశను వదలుకొన్నారు. 

ఈ విధంగా ప్రఖ్యాతిగాంచిన తన ధ్వజం పడిపోవటం చూచి కర్ణుడు కోపపడి, బాధాకరమైన వాడి 
బాణాలను కృష్ణార్ణునులమీద వానమాదిరి కురిపించి బాధించాడు. తోడ్లోడనే इद దిగబడిన తన తేరు వెనుకటి 
పొడవు దూలం (క్రిందకు తన భుజాన్ని దూర్చి, ఉన్న బలాన్నంతా కూడగట్టుకొని ఎత్తగా, ఆ రథచ(క్రాన్ని వదలక 
భూమి కులపర్వతాలతో, అరణ్యాలతో అన్నీ సము[ద్రాలతోపాటు ఆరు అంగుళాలు పైకి లేచింది. (ఆ ప్రయత్న 
బలమట్టిది). ఆ విధంగా ఆ इदुः రథాన్ని నిలిపి, దానిపై కెక్కి చేతనున్న బాణాన్ని సంధించాడు. ఆ చక్రం 
ఇంకా లోతుకు దిగబడింది. మరలా ఆయన రథందిగి, పైకి ఎత్తటం ప్రారంభించాడు. ఆ సందు చూచుకొని 
కృష్ణుడి మాటమీద కిరీటి వెంటనే. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: కర్ణుడు రణధర్మాన్ని (ప్రస్తావించేసరికి, అంతపూనికతో యుద్దం చేస్తున్న అర్జునుడు అతడిని కొట్టటానికి 
తటపటాయించటాన్ని - కృష్ణుడు పాండవులకు జరిగిన అపకారాలన్నింటిని ఏకరువు పెట్టి, వాటిలో <> పాత్రను 
(ప్రస్తావించి, అర్జునుణ్ణి అమితంగా రెచ్చగొట్టి, అతడు రణధర్మాన్ని ప్రక్కన పెట్టి तृन కొట్టటానికి పూనుకొనేటట్లు 
చేయటాన్ని - మనోధర్మజ్ఞడైన తిక్కన మహాకవి చిత్రించిన తీరు అద్భుతం. అలాగే కర్ణుడు ఏమాత్రం సడలని ధైర్యంతో 
తన మూపుమోపి (క్రుంగిన రథచక్రాన్ని పైకెత్తటానికి ప్రయత్నించటాన్ని కళ్ళకుకట్టినట్టు చిత్రించిన ఆ మహాకవి నాటకీయకవితా 
శిల్పం కూడ అమోఘం. 
మ. र्ठ ప్రస్పురణాపహాసననివిభాగుచ్చంబులం గల్లి యా 

కలిమైవచ్చు కృతాంతవక్ర మన నుగ్రంబై మురారాతి రు 

ద్రుల చక్రంబును శూలముం దెగడదుచుం గ్రూరంపు టొప్పారు నం 

జలికంబైన మహాస్రముం దొడివి కర్షం బుబ్బునం జేయుచున్‌. 358 
ప్రతిపదార్థం: కులిశ= వజ్రాయుధంయొక్క; (ప్రస్సురణ= గొప్పవెలుగును; అపహాసన= గేలిచేసే; విభాగుచ్చంబులన్‌= 
కాంతిపుంజాలను; కల్గి= పొంది; ఆ(శకలిమైన్‌ వచ్చు= ఆకలితోవచ్చే; కృతాంత= యముడి; వ(క్రము అనన్‌= నోరా ఏమి?- 
అన్నట్టు; ఉ(గ్రంబు+ఐ= భయంకరమై; ముర+అరాతి= మురారి-కృష్ణుడి; చ(క్రంబును= చక్రాన్ని; రు(ద్రుని= శివుడి; శూలమున్‌; 
తెగడుచున్‌= పరిహాసం చేస్తూ; (క్రూరంపు= (క్రౌర్యముయొక్క; ఒప్పారున్‌= అమరికతో; అంజలికంబైన= చేతులు జోడించదగిన; 


446 శ్రీమదాంధ్ర మహాభారతము 


మహా+అస్ర్రమున్‌= గొప్పబాణాన్ని; తొడివి= తొడిగి; కర్షంబును= లాగుటను; ఉబ్బునన్‌ చేయుచున్‌= పొంగుతో చేస్తూ 
(అర్జునుడు). 


తాత్సర్యం: వజ్రాయుధంయొక్క గొప్ప వెలుగును గేలిచేసే కాంతి సమూహాలను కలిగి, ఆకలితో వచ్చే యముడి 
నోరా అన్నట్లు భయంకరమై, శ్రీకృష్ణుడి చక్రాన్ని, శివుడి శూలాన్ని తిరస్కరించే (క్రౌర్యంయొక్క అమరికతో, చేతులు 

258 २८ १९ मि సా "6 विण) (खण లా వా 
జొడించి నమస్కరింపదగిన ఒక గ ప్ప అస్త్రాన్ని వింట సంధించి, ఉపొంగి అల్లె& టిని లాగుతూ (తరువాతి 
పద్యంతో అన్వయం). 


విశేషం: “ఇది భయానికి ఇంపు గూర్చిన దీర్భ ఉపమాలంకారం. కర్లుడి మెడ నరకటానికి ఇంతటి సన్నాహం కావలసి 
ఉన్నదంటే దాని బిగువును వెల్లడిస్తున్నది కదా! 
> त्त దపశ్చరణంబున । దానంబున గురుజనాభితర్పణమున, ని 

త్యానూన వ్రతశీలు(డ । నేనియు( గర్జ్టుతల( ద్రెంచు నీశరి మనియెన్‌. 359 
ప్రతిపదార్థం: ఏను= నేను; తపః+చరణంబునన్‌= తపమాచరించుటలో; దానంబునన్‌= దానము చేయుటలో; గురుజన= 
గురుదేవులకు; అభితర్పణమునన్‌= సంతృప్తిని కలిగించుటలో; నిత్యం= సదా; అనూన= తక్కువకాని; (వతశీలు(డను= 
పుణ్యకర్మలాచరించేవాడను; ఏనియున్‌= అయినట్టయితే; ఈ శరము; కర్గుతలను; (త్రెంచున్‌= నరికివేయును; అనియెన్‌= 
(ప్రతిబ్ఞాపూర్వకంగా) అన్నాడు. 


తాత్సర్యం: 'నేనే గనుక తపస్విని, దాతను, సేవలతో గురుదేవులకు సంతృప్తిని కలిగించేవాడను, పుణ్యకర్మలను 
ఎల్లప్పుడు ఆచరించేవాడను అయితే, ఈ బాణం కర్లుడి తల నరికివేస్తుంది.' అని (ప్రతిజ్ఞావచనం పలికాడు. 


క అని, తెగ నిండందిగిచి యే । సిన, నయ్యస్త్రంబు రోదసీకుహరంబుం 

దనమెటు(గుల నించుచు నిరు । మొనల జనుల గాఢమూర్ణ ముంచుచు నిగిడెన్‌. 360 
ప్రతిపదార్థం: అని; తెగనిండన్‌= పూర్తిగా; తిగిచి= లాగి; ఏసినన్‌= వదలగా; ఆ+అస్రంబు= మం(త్రబల సంపన్నమైన ఆ 
ఆయుధం; రోదసీ= భూమి ఆకాశమధ్య (ప్రదేశములయొక్క; కుహరంబున్‌= దొప్పవంటి భూమ్యాకాశాల మధ్య ప్రదేశమందు; 
తన మెణు(గులన్‌= తన కాంతులను; నించుచున్‌= పూర్తిగా నిండింపజేస్తూ; ఇరుమొనల జనులన్‌= ఉభయపక్షాల జనులను; 
గాఢమూర్భన్‌; ముంచుచున్‌; నిగిడెన్‌= వ్యాపించింది. 


తాత్సర్యం: అని సత్తువంతా చూపి పూర్తిగా లాగి ప్రయోగించిన ఆ అస్త్రం గగనతలాన్నంతా తన కాంతులతో 


ॐ 


నింపుతూ, చూచి వెరగందిన ఉభయపక్షాలవారిని గాఢమూర్భ్చలో ముంచుచు దూసుకు వెళ్ళింది. 


అర్జున ప్రయుక్తం బగు ఘోరశరంబు ४२8४८०२० ద్రుంచుట (సం. 8-67-24) 


చ. నినద సముద్ధటస్సురణ నింగి వగుల్చ్ప(గ సర్వభూతకం 
పన మగు చమ్మెయిన్‌ నిగిడి, పార్టివసత్తమ! యేమి సెప్పదుం? 
దునిమె, శిరంబు రక్తమున( దోయగుచు( గర్టుని యట్ట వజ్రఘో 
రనిహతి( గూలు గైరిక ధరాధరముం ८९८३०5८ బట్టుగన్‌. 361 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 447 


ప్రతిపదార్థం: పార్థివసత్తమ!= రాజోత్తమా!; నినద= శబ్దంయొక్క; సముద్భట; స్ఫురణన్‌= భయంకరస్సుర్తిచేత; నింగి= 
ఆకాశం; పగుల్పగన్‌= బీటలు తీయగా; సర్వభూత= ఎల్ల భూతాలయొక్క; కంపనము+అగుచున్‌= చలనము కలది బౌతూూ; 
ఆ+మెయిన్‌= ఆ విధంగా; నిగిడి= రేగి; ఏమి చెప్పుదున్‌?= ఏమని చెప్పగలను?; రక్తమునన్‌; తో(గుచున్‌= తడిసిపోతూ 
(నెత్తురు కారుతుండగా); కర్షుని; అట్ట= మొండెం; వ(జ్రఘోరనిహతిన్‌= వ(జ్రాయుధంయొక్క బెట్టిదమైన దెబ్బతో; కూలు; 
గైరిక= గైరికాది ధాతువులను खण्डो; ధరాధరమున్‌= కొండను; తలయపింపన్‌= స్ఫురింపజేయటానికి; పట్టుగన్‌= స్థానం 
అయ్యేటట్టు; శిరంబు= తలను; తునిమెన్‌= ఖండించింది. 

తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ఏమని చెప్పగలను! ఆ అస్త్రం తన కఠోర శబ్దం దెబ్బతో ఆకాశాన్ని (బ్రద్దలు 
చేస్తూ, అన్ని భూతాలను కంపింప చేస్తూ, రక్తంతో తడుస్తూ కూలుతున్న కర్గుడి మొండెం వజ్రాయుధంయొక్క 
భయంకరమైన దెబ్బకు ఎర్రటి గైరిక ధాతువులతో కూలిపడే పర్వతాన్ని తలపిస్తుండగా అతడి శిరస్సును ఖండించింది. 


విశేషం: కరుడి మరణ వర్లన కూడ అతని మహోన్నత వ్యక్తిత్వానికి అనుగుణంగా మహోదాతంగా కంటికి కటినటు సాగింది. 
£2 (ac) -> €> 02 
తిక్కనగారి పా(త్రోచితవర్లన, వస్తు (ప్రత్యక్షీకరణ శిల్పం అమోఘం. 


క్ర చరమగిరినుండి పడియెడు । తరణికరణి సూతపుత్రుతల వడ( గాంతి 
స్పురణోజ్జ్వలంబు నతి సుం । దరమును నగు కాయమట్లు ధరణిం బడియెన్‌. 362 


ప్రతిపదార్థం: చరమగిరి నుండి= పడమటి కొండమీదనుండి; పడియెడు; తరణి కరణి= సూర్యుడివలె; సూతపు(త్రుని; తలు; 
పడన్‌= పడిపోగా; కాంతి స్ఫురణ= కాంతి వెదజల్లుతూ; ఉజ్జలంబు= మిక్కిలి (ప్రకాశిస్తూ; అతిసుందరమును అగు= మిక్కిలి 
అందమైన; కాయము= దేహం; అట్ల్టు= ఆ విధంగా; ధరణిన్‌+పడియెన్‌= నేలపై పడింది. 


తాత్సర్యం: పడమటి కొండనుండి పడే సూర్యుడివలె కర్టుడి తల పడగా, వెలుగును వెదజల్లుతూ మిక్కిలి 
(ప్రకాశిస్తూ ఎంతో అందమైన అతడి దేహం ఆ విధంగా (ముందు పద్యంలో వర్గించినట్లుగ) నేల మీద పడింది. 


విశేషం: అలంకారం: ఉపమ. 


తే. అధిప! యంతన గను విచ్చి యఖిల జనులు । గనుగొనంగ, నయ్యుజ్ఞ్వలతనువు విడిచి 

చని సముద్దీప్త మైన తేజంబు వారి । జాప్తబింబంబు సొచ్చె నత్యద్దుతముగ. 363 
ప్రతిపదార్థం: అధిప!; అంతన= వెంటనే; కను విచ్చి= కనులు తెరచి; అఖిల జనులు కను(గొనంగన్‌= ఉన్నవారంతా 
చూస్తుండగా; సముద్దీప్త్రము+ఐన= ఎక్కువకాంతితో (ప్రకాశించే; తేజము= (ప్రకాశం; సముజ్ఞ్జ్వల తనువు= దేదీప్యమానమైన 
శరీరాన్ని; విడిచి చని= విడిచిపెట్టిపోయి; వారిజ+ఆప్త, బింబంబు= కమలములకు కూర్చువాడైన సూర్యుడి మండలాన్ని; అతి+ 
అద్భుతముగన్‌= ఆశ్చర్యజనకంగా; చొచ్చెన్‌= (ప్రవేశించింది. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ఉన్నవారంతా బాగా కన్నులు తెరచి చూస్తుండగా అత్యంత (ప్రకాశమాన 
కాంతిపుంజం इ తేజోవంతమైన శరీరాన్ని త్యజించి, కమలాప్తుని బింబంలో ఆశ్చర్యజనకంగా (ప్రవేశించింది. 


వ. అట్టి యెడ. 364 


448 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. వినుము! మహీసురుశాపము । మనుజేంద్రా! సూతపుత్రు మరణాంతం బై 
యునికినొ, రథచక్రము మే । దిని గ్రుంగుట లేక తొంటితెటి(గున నుండెన్‌. 365 


ప్రతిపదార్థం: మనుజేంద్రా; వినుము; మహీసురు= భూదేవునియొక్క; శాపము; సూతపు(త్రుని; మరణాంతంబు+ఐ= మరణంతో 
పరిసమాప్తి నొందినదై; ఉనికినొ= ఉండటంవలన కాబోలు; రథచ[క్రము; మేదినిన్‌= భూమిలో; (క్రుంగుట లేక= దిగబడటం 
లేక; తొంటి తెజుగునన్‌= మొదటి రీతిగానే (యథాపూర్వకంగా); ఉండెన్‌= ఉండింది. 


తాత్సర్యం: మనుజేంద్రా! ఆ (బ్రాహ్మణశాపం కర్టుడి మరణంతోనే ముగిసిపోయినట్టున్నది. అందువలననే కాబోలు 
ఆ రథచ(క్రం నేలలో దిగబడటం మానుకొని మునుపటివలెనే నేలపై నిలిచిఉన్నది. 


తే.  దారుణాస్త్రజాలాంశుల వైరిసైన్య । తాప మొనరించి, యా సూతతనయ తరణి 
పార్థదుస్తరకాలవైభవము గడవ । ననువు లేమి, నవ్విధమున నస్తమించె. 366 
ప్రతిపదార్థం: దారుణ= భయంకర; అస్త్రజాల= ఆయుధాలసమూహం అనెడి; అంశులన్‌= కిరణాలతో; వైరిసైన్య= శృత్రుసేనకు; 
తాపము= వేడి; ఒనరించి= పుట్టించి; ఆ సూతతనయ= ఆ సారథిపుత్రుడనే (కర్షుడనే); తరణి= సూర్యుడు (సూర్యుడు 
కాబట్టి వడదెబ్బ కలిగించటం సహజంగానే ఉన్నది); रे అర్జునుడి; దుస్తర= దాటరాని; కాలవైభవము= కాలమహిమను; 
కడవన్‌= సాగించటానికి; అనువు లేమిన్‌= అవకాశం లేనందున; ఆ+విధమునన్‌; అస్తమించెన్‌= (క్రుంగిపోయాడు. 


తాత్సర్యం: క్రూరాలైన ఆయుధసమూహకాంతులతో శత్రుసైన్యాలను వేడిదెబ్బ కొట్టి, కర్ణుడనే సూర్యుడు అస్తమించాడు. 
దీనికి కారణం - అర్జునుడు అనే దాటరాని కాలమహిమను గడవడానికి వీలులేనందున ఆ విధంగా అస్తమించాడు. 


విశేషం: అలంకారం: రూపకం. కర్ణుడికీ, సూర్యుడికీ, అ|స్తాలకూ, కిరణాలకూ, అర్డునుడికీ కాలమహిమకూ - లేదా పార్టుడనే 
దుస్తరమైన కాల (యమ) మహిమకూ అభేదం చెప్పబడింది కాబట్టి రూపకం. 


క సూతతనూజు(డు వడినం । బ్రీతిం బాంచాలు రార్వ( బెల్లుగం దూర్య 


వ్రాతంబు సెల(గ, సమ్మో । దాతిశయము వొందె( బాండవానీకంబుల్‌. 367 


ప్రతిపదార్థం: సూతతనూజు(డు= इतरः పడినన్‌= చనిపోయినందున; (పీతిన్‌= ఆనందంతో; పాంచాలురు; ఆర్వన్‌= కేకలు 
పెట్టగా; పెల్టుగన్‌= ఎక్కువగా; తూర్య(వాతంబు= వాద్యసమూహపు ధ్వని; చెల(గన్‌= చెలరేగగా; పాండవ+అనీకంబులు= 
పాండవసైన్యాలు; సమ్మోద+అతిశయము= ఎక్కువైన సంతోషమును; పొందెన్‌= పొందినవి. 


తాత్సర్యం: కర్టుడు కూలగా సంతోషంతో పాంచాలురు బిగ్గరగా కేకలుపెట్టారు. యుద్దవాద్యాలు తీవ్రంగా 
(ac) ^ €> न्ग 
మోగాయి. పాండవపక్షం వారందరూ అమితంగా సంతసిల్లారు. 


క నిడు(ేలున్‌ బలుతొడలు । న్వెడ:దయురమునై రణావనిం గర్జునొడల్‌ 
పడియున్న( గని విషాదం । బడరి తొల(గుమాడ్మి( గ్రుంకె నర్ముం డంతన్‌. 368 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 449 
bc) 

ప్రతిపదార్థం: నిడుశేలున్‌= పొడవైన చేయి; బలుతొడలున్‌= బలసిన తొడలు; వెడద= వెడల్పు అయిన; ఉరమును+ఐ= 
రొమ్మూ కలిగి; రణావనిన్‌= యుద్దభూమిలో; కర్ణ ఒడల్‌= కర్గుడి దేహం; పడి ఉన్నన్‌; కని= చూచి; విషాదంబు+అడరి= 
దుఃఖం పొంగి; తొలగుమాడ్కిన్‌= వైదొలగిపోయిన విధంగా; అంతన్‌= అప్పుడు; అర్కుండు= సూర్యుడు; (క్రుంకెన్‌= 


అసమించాడు. 
पकरि 


తాత్సర్యం: దీరబాహువులు, బలిష్టమైన తొడలు, విశాలమైన రొమ్ముతో యుద్దభూమిలో పడి ఉన్న इष కళేబరాన్ని 
చూచి, సూర్యుడు (తన పుత్రుడైనందున) దుఃఖితుడై తొలగిపోయినట్లు ఆ సమయంలో అస్తమించాడు. 


విశేషం: అలంకారం: ఉ త్రేక్ష. 


తే.  నిర్గతప్రాణు రాధేయు నిజకరముల(। గరుణ పెంపున నంటుట కారణముగ 

బావనస్నాన మొనరింప( బోవునట్టు । లపరజలనిధిలోనికి నరిగె నిను(డు! 369 
ప్రతిపదార్థం: दख ప్రాణున్‌= వెడలిపోయిన అసువులు కలిగిన; రాధేయున్‌= కర్ణుడిని; నిజకరములన్‌= సొంత చేతులతో 
(కిరణములతో); కరుణపెంపునన్‌= దయాతిశయంతో, అంటుట కారణముగన్‌= తాకినకారణంగా; పావనస్నానము= పవిత్ర 
స్నానమును; ఒనరింపన్‌= చేయుటకుగా; పోవునట్టులు; అపర జలనిధిలోనికిన్‌= పడమటి కడలిలోనికి; ఇను(డు= సూర్యుడు; 
అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: |ప్రాణంపోయి పడి ఉన్న రాధేయుడిని తన కిరణాలతో (చేతులతో) కరుణాతిశయంతో తాకి మైలపడిన 
దోషపరిహారార్థం స్నానం చేయుటకో అనునట్లు, పడమటి సముద్రంలోనికి సూర్యుడు వెళ్ళాడు. 


విశేషం: సూర్యతే జస్సుతో జన్మించి, సూర్యతేజస్సులో లీనమైన కర్గుని వ్యక్తిత్వం మహోజ్ఞ్జ్వలం. జీవితం మాత్రం విషాదాంతం. 

పరిసితుల ప్రాబల్యం వల్లనే కావచ్చు - మంచి చెడుతో చెయ్యి కలిపింది. చెడ్డపేరు తెచ్చుకొంది. చివరకు చెడుఫలితాన్ని 
(cs) sp} < 

పొందింది. విధి బలీయం. మహాభారతంలో పాఠకుల సానుభూతిని పొందే మరణం కర్గునిది. కడకు అది శల్యుని 

సానుభూతిని కూడ పొందటం విశేషం. 

వ. అప్పుడు. 370 

తాత్సర్యం: ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. కామంబాసిన కమలంబుకరణి( బొలుచు । కర్ణుతల ०००९८ బడియు నుదీర్ణకాంతి 

నొప్పు నట్టయు( జూచి శల్యుండు సిడము । ద్రెస్సి మోడైన యరదంబు ద్రిప్పె నధిప! 371 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; కామన్‌= తూటిని; పాసిన= విడనాడిన; కమలంబు= తామరపువ్వు; కరణిన్‌= విధంగా; 
పొలుచు= అందగిస్తున్న; కరు తల; ఇలన్‌= భూమిపై; పడియున్‌= పడి కూడ; ఉదీర్ల= గొప్పదైన; కాంతిన్‌+ఒప్పు= కాంతితో 
ప్రకాశిస్తున్న; అట్టయున్‌= మొండెమును చూచి; శల్యుండు; సిడము= పతాకధ్య్వజం; (త్రెస్సి= తెగి; మోడైన= రూపం చెడి 
మోడుబారి ఉన్న; అరదంబు= రథాన్ని; (త్రిప్పెన్‌= వెనుకకు మరలించాడు. 


తాత్సర్యం: తూటినుండి వేరైన తామరపువ్వువలె ఉన్న इतरे తలను, నేలమీద పడి ఉన్నా మిక్కిలి కాంతితో 
ప్రకాశిస్తున్న అతడి మొండెమును చూచి శల్యుడు టెక్కెము (छ), మోడుబారిన ఆ తేరును వెనుద్రిప్పి తోలుకొని 


450 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: అలంకారం: ఉపమ. 


క బలితపువెస నా(బోతుం । బులి గొనినం, బసులు వాటుపోలికి( గ్రోధో 

జ్ఞ్వులు( డగు పార్టు(డు గర్జుని(। బొలియించిన నీదుసైన్యములు 5686 బటిచెన్‌. 372 
ప్రతిపదార్థం: బలితపువెసన్‌= బలంతో కూడుకొనిన వేగంతో; ఆయబోతున్‌= ఆబోతును; పులి కొనినన్‌= పెద్దపులి చంపి 
లాగుకొనిపోగా; పసులు= పశువులు; పాణుపోలికిన్‌= పరుగెత్తిపోయే మాదిరిగా; కోధ+ఉజ్ఞ్వలుడు+అగు= పగపెంపుతో 
మండిపోతున్న; పారుడు; కర్ల్గునిన్‌; పొలియించినన్‌= చంపివేయగా; నీదు సైన్యములు; వెజన్‌= భయంతో; పణుచెన్‌= 
పరుగెత్తిపోయాయి. 


తాత్సర్యం: బలవత్తరవేగంతో పైబడి ఆబోతెద్దును పులి లాగుకొనిపోగా పరుగెత్తిపోయే పసుల మందవలె - 
ప్రతీకారక్రోధంతో మండిపడే పార్గుడు కర్గుడిని తుదముట్టించగా, నీ సైన్యాలు భయపడి పరుగెత్తిపోయాయి. 


విశేషం: అలంకారం: ఉపమ. 


తే.  దీనవృత్తి శల్యుండు నీ సేనజనులు, నట్లు పాంచాలు రుబ్బున నార్వ, సిగ్గు 

వడక పాండవమధ్యము సిడము మరలి । మరలి చూచుచు( బాటిరి మనుజనాథ! 373 
ప్రతిపదార్థం: దీనవృత్తి= దీనమైన వర్తనంతో; శల్యుండున్‌; నీ సేనజనులున్‌= నీ సేనలోనివారూ; అట్టు= ఆ రీతిగా; 
పాంచాలురు ఉబ్బునన్‌= సంతోషంతో; ఆర్వన్‌= అరవగా; సిగ్గు+పడక; పాండవ మధ్యము సిడమున్‌= అర్షునుడి ధ్వజాన్ని; 
మరలి మరలి= తిరిగి తిరిగ; చూచుచున్‌ పాటిరి= పరు7త్తారు. 


తాత్సర్యం: ఆ విధంగా పాంచాలురు విజయోత్సాహంతో ఉబ్బిపోయి కేకలు వేస్తుండగా, శల్యుడు, నీ సైనికులు 
సిగ్గుమాలి పాండవపుతులలో మూడవవాడైన పార్టుడి కేతనాన్ని తిరిగి తిరిగి చూస్తూ పలాయనం చిత్తగించారు. 


విశేషం: పాండవమధ్యముడు అర్జునుడు. కుంతీసుత మధ్యముడు భీముడు. మధ్యమ శబ్దానికి నడిమివాడని అర్థం. కాని 
కొందరు చెప్పేటట్లు మూడవవాడని చెప్పటం సరిగాదు. 


ఉ. గాండివ ముక్తబాణమున( గర్జుడు గూలుటయుం, గడంగి శ 
ల్యుం డరదంబు దోలుటయు, నొక్కమొగిన్‌ భవదీయ సేన లొం 
డొండ కలంగి పాటుటయు నుల్లసితుం డయి చూచి, వాయుపు 
త్రుండు మహావిరావమున రోదసి పిక్కటిలంగ ९ब्ध 55. 374 


ప్రతిపదార్థం: గాండివముక్త= గాండీవం నుండి విడువబడిన; బాణమునన్‌= బాణంచేత; కర్ణుడు; కూలుటయున్‌= పడిపోవటమూ; 
శల్యుండు; కడంగి= పూని; అరదంబు; తోలుటయున్‌= మరలించుటయు; ఒక్క మొగిన్‌= అందరు ఒక్కసారిగా; భవదీయ 
సేనలు= నీ సేనలు; ఒండొండ= (క్రమ(క్రమంగా; కలంగి= కలతచెంది; పాుటయున్‌= పరుగెత్తిపోవటం; వాయుపు[తుండు= 
భీముడు; ఉల్లసితుడు+ఐ= ఉల్గాసం చెందినవాడై; చూచి; మహా విరావమునన్‌= పెద్ద ధ్వనితో; రోదసి= గగనతలం; 
పిక్కటిలంగన్‌= నిండిపోయేటట్లు; ఆర్బినన్‌= అరవగా. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 451 


తాత్సర్యం: గాండీవం నుండి వదలబడిన బాణంచేత కర్టుడు పడిపోవటం, శల్యుడు రథాన్ని వెనుకకు తోలుకొని 
పోవటం, కౌరవేనలు ఒక్కసారిగ భయపడి పరుగెత్తిపోవటం, భీముడు చూచి సంతోషాతిశయంతో గగనభాగం 
మారుమోగేటట్టు ఆర్హ్వగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. ఆ నినదంబున( బాండవ । సైనికహృదయములు సౌఖ్యసంపద నొందెన్‌ 
మానవనాథ! భవత్సుత । మానసములు శోకఘూరమానము లయ్యెన్‌. 375 
ప్రతిపదార్థం: మానవనాథ!= రాజా!; ఆ నినదంబునన్‌= ఆ మోతలో; పాండవసైనిక; హృదయములు= మనస్సులు; 


సౌఖ్యసంపదన్‌= సుఖభాగ్యాన్ని; ఒందెన్‌= పొందాయి; భవత్సుత= నీ కొడుకుల; మానసములు= హృదయాలు; శోక్ర= 
దుఃఖంచేత; ఘూర్లమానములు= తిరుగుడుపడినవిగా; అయ్యెన్‌= అయ్యాయి. 


తాత్సర్యం: మానవనాధథా! భీముడు చేసిన ఆ శబ్దానికి పాండవసైనికుల హృదయాలు ఆనందాన్ని అనుభవించాయి. 
నీ కొడుకుల మనస్సులు దుఃఖంతో కలతచెందాయి. 


వ. ఇవ్విధంబున కేతనరహితంబై మోడువడియున్న యరదంబు దోలికొని యరిగి, యమ్మద్రపతి బాష్పాకుల 
లోచనుండును దీనాననుండును तठ నిశ్వాసుండును నై యున్న కౌరవేశ్వరుం జేరంజని యతనితో 
నిట్లనియె : 376 

ప్రతిపదార్థం: ఈ విధంబునన్‌; కేతనరహితంబు+ఐ= టెక్కెం లేనిదై; మోడుపడి+ఉన్న= బోసిపోయి ఉన్న; అరదంబున్‌; 
తోలుకొని; అరిగి= వెళ్ళి; ఆ+మ॥ద్రపతి= ఆ శల్యుడు; బాప్ప+ఆకుల= కన్నీటితో కలతపడిన; లోచనుండు= కన్నులు 
కలవాడును; దీన+ఆననుండును= దిగులుతో కూడిన ముఖం కలవాడును; సుదీర్భతర= అత్యంతం పెద్దవైన; నిశ్వాసుండును= 
నిట్టూర్సులు కలవాడును; అయి; ఉన్న; కౌరవ+-ఈశ్వరున్‌= దుర్యోధనుడిని; చేరన్‌+చని= సమీపించి; అతనితోన్‌+ఇట్లు+ 
అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా టెక్కెం లేనిదై, బోసిపోయిన రథాన్ని శల్యుడు తోలుకొనిపోయి, కన్నీటితో కలతపడినవాడు, 

దీనమైన ముఖంతో ఉన్నవాడు, పెద్ద నిట్టూర్పులు నిగిడిస్తున్నవాడు - అయిన దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి, అతడితో 
— 3 €> = fs 

ఇట్లా అన్నాడు. 


చ. 'నరవర! ०३००८०८ జూడమె రణంబులు! కర్టుడు నర్జునుండు సం 

గర మొనరింతురే యిటులు? క్రౌర్యనిరూఢికి దివ్యు 6००९ ర 

ठ; వది యట్టులుండె; విను చెప్పెద; నెంతయు భీతి బొంది రా 

హరియు నరుండు( గర్జువడి; కంత విధాతృ(డు దప్పె వానికిన్‌.” 377 
ప్రతిపదార్థం: నరవర!= రాజా!; ఎందున్‌= ఎక్కడైనా; రణంబులు= యుద్దాలు; చూడమె!= చూడమా!; కర్గుడు; అర్జునుండు; 
ఇటులు= ఈ విధంగా; సంగరము= యుద్దం; ఒనరింతురె!= చేస్తారా!; =, నిరూఢికిన్‌= క్రూరత్వాన్ని ప్రదర్శించిన ఆ 
నేర్పునకు; దివ్యులు= దేవతలు; అచ్చెరువు= ఆశ్చర్యం; ఒందిరి; అది అట్టులు+ఉండెన్‌= ఆ సంగతిని అట్లా ఉండనీ; విను 
చెప్పెదన్‌; इद వడికిన్‌= కర్టుడి ఆయుధ(ప్రయోగవేగానికి; ఆ హరియున్‌= ఆ శ్రీకృష్ణుడు; ఆ నరుండున్‌= ఆ అర్జునుడు; 


452 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎంతయున్‌= మిక్కిలి; భీతిన్‌+పౌందిరి= భయాన్ని పొందారు; అంతన్‌= అప్పుడు; విధాతృడు= ఆయుస్సు నిచ్చే (బ్రహ్మ; 
వానికిన్‌= ఆ కర్గుడికి; తప్పెన్‌= అనుకూలుడు కాకుండా పోయాడు. (అందువలననే కర్గుడు ప్రాణాలు కోల్పోయాడు.) 


తాత్సర్యం: 'నరవరా! ఇంతకుముందు ఎన్నెన్నో యుదాలు చూచి ఉన్నాం కదా! కాని, కరార్లునులు ఈ యుదంలో 

2 ६2 2 2 
ప్రదర్శించిన (క్రూరత్వం ఎక్కడైనా చూచామా? అట్టిపోరును అట్లా సాగించినారే! ఆ యుద్ద (క్రూరత్యానికి దేవతలే 
ఆశ్చర్యపడ్డారు. ఆ విషయం అట్టుండనిమ్ము. కర్గుడి యుద్దతీవ్రతకు, వేగానికి ఆ నరనారాయణులిద్దరూ 
భయపడిపోయారు. ఇంతకూ కర్గుడికి విధి చాలలేదు. ఆయుస్సు నిచ్చే బ్రహ్మదేవుడే అతడిపట్ల విముఖుడయ్యాడు. 
(కాబట్టే శౌర్యమున్నా ఆ చావు తప్పలేదు.) 


వ. అని వెండియు. 378 
తాత్సర్యం: అని మరల. (తరువాతి పద్యంతో అన్వయం). 


మ. _'ధరణీచక్రము నీవ యేలుటకు నుత్సాహంబు వాటించి పో 

రిరి, ప్రాణంబులు డా(పమిం బడిరి వీరిం జూడు!’ మంచుం దురం 

గ రథేభంబులు చుట్టు గూలి వికటాకారంబులై యుండ నొ 

ప్పి ८8९5० బడియున్న భూపతుల( జూపెం; జూపి యా రాజుతోన్‌. 379 
ప్రతిపదార్థం: ధరణీచక్రము= భూవలయాన్ని; నీవు+అ= నీవే; ఏలుటకున్‌= పాలించటానికి; ఉత్సాహంబు= ఆసక్తి; పాటించి; 
ప్రాణంబులు డా(పమిన్‌= ప్రాణాలు దాచిపెట్టుకోనందున; పడిరి= నిహతులయ్యారు; (అట్టి) వీరిన్‌ చూడుము; అంచున్‌= 
అంటూ; తురంగ, రథ, ఇభంబులు= గుర్రాలు, రథాలు, ఏనుగులు; చుట్టున్‌; కూలి= చచ్చిపడి; వికట+ఆకారంబులు+ఐ= 
విరూపరూపాలై; ఉండన్‌= కన్పించగా; రణ+జఉర్సిన్‌= యుద్దభూమిలో; ఒప్పి= రాణించేటట్టు; పడి ఉన్న; భూపతులన్‌= 
రాజులను; చూపెన్‌; చూపి= అట్టా చూపించి; ఆ రాజుతోన్‌ (అన్నాడు) 


తాత్సర్యం: श వొక్కడవే భూమినంతా పాలించాలని తమ (ప్రాణాలను దాచుకొనకుండా పోరాడి, నిహతులై 
భూపతులు యుద్దభూమిలో పడి ఉన్నారు. వీరిని చూడుము. చూపునకు వికటించే విధంగా పడిఉన్న వీరిచుట్టూ 
గుర్రాలు, తేరులు, ఏనుగులు కూలిపోయి ఉన్నవి. ఆ వీరుల ఒప్పిదాన్ని రాజరాజుకు చూపిస్తూ శల్యుడు ఇంకా 
అన్నాడు. (రణక్షేత్ర భీషణత్య్వానికి చారుత్వం చేకూర్చబడుతున్నది.) (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. = 2०60८०० నమ్మద్రపతి 'యింద్ర యమ వరుణ కుబేరుల బోల్పందగిన యింత లింతలు మేటిమగలు 
మనకార్యంబునకై శౌర్యంబును బాహు వీర్యంబును మెజియించి ధైర్యంబు వొగడొందం బెనంగుట విఫలం 
బగుట విధికృతంబు; దీనికి వగవం బనిలో దని చెప్పి ధనుఃఖండంబుల నాయుధ శకలంబుల( గేతనాతపత్ర 
చామర గజఘంటా తురంగ కింకిణుల తునియలం, గంకణ కేయూర హారమకుటంబుల తుముళ్ళ నభిరామ 
భీషణం బగు రణాంగణంబు సూపి నీకయి పెనంగి సమసిన సైన్యంబు నాలోకింపు' మనునప్పు డసురాంతక 
పార్టులు పాంచజన్య దేవదత్తంబులు పూరించిన నింగి వగుల్చు నమ్మహారవంబున గుండియ లవిసి 
కురుబలంబు లత్యంతవికలంబు ९०००, వినిపాతిత రావణనందను( డగు సుమిత్రానందను సింహనాదంబున 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 453 


భయం బంది 29७७ దానవసేనల చందంబున, నీ కొడు కున్న నెలవు విడిచి వలియంబాలిన వెలవెలంబాటు 
నక్కురుపతితో నా శల్యుండు 'సంధ్యాసమయం బయ్యె (68८ గయ్యంబు సాలింపుము; ०९००६००८ 
జేయవలయు కర్ణంబు సూచికొంద' మనియె; నట్టియెడ( గృపాశ్వత్థామ కృతవర్మ శకుని సుశర్మ ప్రభ్బతులగు 
దొరలు పాండవ జయంబునకు దైన్యంబు నొందిన మానసంబులతో నిశ్వాసంబులు నిగుడ, నక్కురుపతిC 
జేరం జనుదెంచిన నతండు మూకల మరల్ప రామియు దొరల యుత్సాహ వైకల్యంబును శల్యుమాటల 
తెటింగు నూహించి, మరలి కర్ణుం బేర్కొని విలాపంబు సేయుచు 'హా కర్ణ! హా కర్ణ!' యను నెలుంగులతో 
०९०६००९८ దివియ నియమించిన, దివిసి కౌరవులు దోడం జనుదేర నిజ శిబిరంబునకుం బోయె; న 
ప్వోవుట జూదంబున నోడి పాండున్భపకుమారులు హస్తినాపురంబు వెడలి యడవికిం బోవునప్పటి భంగి 
యె యుందడె; నయ్యవసరంబున. 380 


ప్రతిపదార్థం: మటియున్‌= ఇంకా; ఆ+మధద్రపతి= ఆ మధద్రదేశాధీశుడైన శల్యుడు; ఇం(ద్ర, యమ, వరుణ, కుబేరులన్‌; 
వీరితో; పోల్పన్‌+తగి= సదృశులని చెప్పదగిన; ఇంతలు+ఇంతలు= ఇంతింత; మేటిమగలు= అగ్రశ్రేణి వీరపురుషులు; మన 
కార్యంబునకై; శౌర్యంబును= పరా[క్రమాన్నీ; బాహువీర్యమును= భుజబల దర్చాన్నీ; మెణయించి= (ప్రకాశింపజేసి; ధైర్యంబు= 
వారు చూపిన సాహసం; పొగడు+ఒందన్‌= కొనియాడబడేటట్టు; పెనంగుట= యుద్దం చేయటం; విఫలంబు+అగుట= 
ఫలితం దక్కకపోవటం; విధికృతంబు= పూర్వకర్మ ఫలితమైన నుదుటివాత; దీనికిన్‌; వగవన్‌ పని లేదు= పశ్చాత్తాపపడవలసిన 
అగత్యం లేదు; అని; చెప్పి; ధనుఃఖండంబులన్‌= విల్లుల తునుకలను; ఆయుధ శకలంబులను= పోరు పనిముట్ల ముక్కలను; 
కేతన= ధ్వజ; ఆతప(త్ర= గొడుగుల; చామర= చమరీమృగాల తోకవెం(ట్రుకలతో కుచ్చువలె కూర్చబడిన వింజామరల; 
గజఘంటా= ఏనుగుకు కట్టిన మువ్వల (గంటల); తురంగ= గుర్రాల; కింకిణుల= మువ్వల; తునియలన్‌= విరిగిపోయిన 
ముక్కలను; కంకణ= మానవులు ధరించే ముంజేతి వలయముల; కేయూర= రెట్ట కడియాల; హార= దండల; మకుటంబుల= 
కిరీటాల; తుముళ్ళన్‌= పొడితో; అభిరామ భీషణంబు+అగు= కనులపండువుగా ఉండియు, భీతిని పుట్టిస్తున్న; రణ+అంగణంబు= 
యుద్ద(ప్రదేశాన్ని; చూపి; నీకయి= నీకొరకు; పెనంగి= పోరాడి; సమసిన= మరణించిన; సైన్యంబున్‌; ఆలోకింపుము= బాగా 
పరికించి చూడుము; అనునప్పుడు= చెప్పే సమయంలో; అసుర+అంతక= రాక్షససంహారి కృష్ణుడు; పార్టులు (తమ); 
పాంచజన్య - దేవదత్తములు (శంఖముల పేరు ~ వరుసగా); పూరించినన్‌= ఊదగా; నింగి= ఆకాశమును; పగుల్చ్బు= 
పగలకొట్టే; ఆ+మహారవంబునన్‌= ఆ గొప్పశబ్దం వలన; గుండియలు; అవిసి= పగిలి; కురుబలంబులు; అత్యంత= మిక్కిలి; 
వికలంబులు+ఐ= కలవరపడి; వినిపాతిత= చంపబడిన; రావణునందను(డు+అగు= రావణుడి కుమారుడైన మేఘనాథుని 
కలిగిన; సుమి(త్రానందను= సుమి(త్రాదేవి కుమారుడైన లక్ష్మణుని; సింహనాదంబునన్‌= సింహగర్జన శబ్దంబువలన; భయంబు+ 
అంది= భయపడి; పణుచు= పరుగెత్తిపోయే; దానవసేనల చందంబునన్‌= రాక్షస సేనలవలె; నీ కొడుకు; ఉన్న; నెలవు= 
స్థావరాన్ని; విడిచి= వదలిపెట్టి; వలియన్‌+పాటీనన్‌= వణకుతూ పరుగెత్తిపోగా; వెలవెలన్‌పాణు= కాంతివిహీనుడైన; ఆ+ 
కురుపతితోన్‌= ఆ దుర్యోధనుడితో; ఆ శల్యుండు; సంధ్యాసమయంబు+అయ్యెన్‌= మాపటివేళ అయింది; నే(టికిన్‌= ఈ 
దినానికి; కయ్యంబు= యుద్దం; చాలింపుము; వేగుటయున్‌= తెల్లవారిన తరువాత; చేయవలసిన= ఆచరించవలసిన; కర్ణంబు= 
కార్యాచరణ విధానం; చూచికొందము= చూచుకొనవచ్చును; అనియెన్‌; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; కృప అశ్యత్తామ 
కృతవర్మ శకుని సుశర్మ - (ప్రభృతులు అగు= మొదలగువారైన; దొరలు= నాయకులు; పాండవజయంబునకున్‌; దైన్యంబు 
నొందిన= దీనత్వంలో వెలవెలబారిన; మానసంబులతోన్‌= మనస్సులతో; నిశ్వాసంబులు నిగుడన్‌= గట్టిగా దీర్భంగా ఊపిరి 
వదలుతూ; ఆ+కురుపతిన్‌= ఆ రారాజును; చేరన్‌= కలిసికొనుటకు; చనుదెంచినన్‌= రాగా; అతండు= దుర్యోధనుడు; 
మూ(కలన్‌= సైన్యాలను; మరల్పరామియున్‌= పొయ్యేవారిని నిలిపి తమతట్టు (త్రిప్పుకొనజాలకపోవటాన్ని; దొరల; ఉత్సాహ= 


454 శ్రీమదాంధ్ర మహాభారతము 

(్రేరకశక్తి; వైకల్యంబును= విరిగిపోవటాన్ని; శల్యుమాటల= శల్యుడి మాటల; తెజుంగున్‌= ధోరణిని; ఊహించి= మనస్సుకు 
తెచ్చుకొని; మరలి= వెనుకకు తిరిగి; కర్గునిన్‌+పేర్కొని= अदृ పేరును పలుకుతూ; విలాపంబుచేయుచున్‌= ఏడుస్తూ; 
హాకర్ల! హాకర్ల!; అను ఎలుంగులతోన్‌= అంటున్న కంఠస్వరాలతో; బలంబులన్‌; తివియన్‌= వెనుకకు తగ్గమని; నియమించినన్‌= 
ఆజ్ఞాపించగా; తివిసి= తిరిగి; కౌరవులు; తోడన్‌= వెంట; చనుదేరన్‌= రాగా; నిజశిబిరంబునకున్‌= తన విడిదికి; పోయెన్‌; 
ఆ+పోవుట; జూదంబునన్‌; ఓడి; పాండునృపకుమారులు; హస్తినాపురంబు వెడలి; అడవికిన్‌; పోవునప్పటి భంగియై= పొయేటప్పటి 
విధంగా; ఉండెన్‌: ఆ+అవసరంబునన్‌= ఆ సందర్భంలో. 


తాత్సర్యం: శల్యుడు “ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు మొదలైనవారితో పోల్చదగిన మహావీరులు మన 
కార్యసాధనకు పరా(క్రమాన్నీ, బాహుబలాన్నీ ప్రదర్శించి ధైర్యంతో యుద్దం చేయటం, అది విఫలం కావటం 
విధిప్రభావం. దానికి విచారించవద్దు' అని చెప్పాడు, విండ్లముక్కలు, ఆయుధాలముక్కలు, జెండాకర్రల, గొడుగుల, 
వింజామరల, ఏనుగుగంటల, గుర్రాల మువ్వల ముక్కలు, కంకణాల, కేయూరాల, హారాల, కిరీటాల పొడులు 
రణరంగమంతా పడి ఉన్నాయి. సుందరంగానూ, భయంకరంగానూ ఉన్న ఆ యుద్దభూమిని చూపి © కొరకు 
పోరి (ప్రాణాలు వదలిన సైన్యాన్ని చూడుము” అని అన్నాడు. అప్పుడు కృష్ణార్ణునులు పాంచజన్య, దేవదత్త శంఖాలను 
డఊదారు. ఆకాశం (2०८० ०० & శబ్దానికి గుండెలుపగిలి కౌరవసైనికులు न రామరావణయుద్దంలో 
మేఘనాధథుడు చనిపోగా లక్ష్మణుడు చేసిన సింహనాదానికి భయపడి పరుగెత్తిన రాక్షస సైన్యంవలె కౌరవసేనలు 
దుర్యోధనుడున్న చోటును వదలి పరుగెత్తగా దుర్యోధనుడు వెలవెలపోయాడు. 'సంధ్యాసమయమయింది. నేటికి 
యుద్దంచాలించి, తెల్లవారేసరికి తరువాతి కర్తవ్యాన్ని నిర్ల్ణయించుకొనవచ్చు' నని శల్యుడు పలికాడు. కృపుడు, 
అశ్వత్తామ, కృతవర్మ శకుని, సుశర్మ మొదలైనవారు పాండవవిజయానికి ఖిన్నులై నిట్టూర్సులు వదలుతూ దుర్యోధనుడి 
వద్దకు వచ్చారు. సేనలా - మరలి వచ్చేటట్టు లేవు. దొరలా - ఉత్సాహం కోల్ళోయారు. ఆ పరిస్థితిలో శల్యుడి 
మాటలు స్మరించి, ‘కర్ణా! కర్ణా! అని ఎలుగాత్తి శోకిస్తూ బలాలకు విరామమిచ్చి, కౌరవులు వెంటరాగా దుర్యోధనుడు 
తన శిబిరానికి వెళ్ళాడు. ఆ పోవటం కపటద్యూతంలో ఓడి పాండవులు హస్తినాపురాన్ని వదలి అడవికి పోయినప్పటి 
విధంగా ఉన్నది. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలంకారం: స్మృతి. 


చ. తనువుల గర్భబాణము లుదాత్తగతిం 2९०5००८८ గౌరవుల్‌ 
కనుకని( బాట, శౌరియును గవ్వడియున్‌ వెలుగొంది రొక్కెడ 
న్వినుత మరీచులై పొడిచి నిర్ణర సంతమసంబు నల్గడం 
జన నభిరామ మూర్త్తు లగు చంద్రుని సూర్యుని బోల్ప( బట్టుగన్‌. 381 


ప్రతిపదార్థం: తనువులన్‌= శరీరములందు; కర్లబాణములు= కర్గుడి బాణాలు; ఉదాత్త భంగిన్‌= గొప్పగా; చెలువు+ఒందన్‌= 
అందగించగా; కౌరవుల్‌; కనుకనిన్‌= సం(భ్రమంతో; పాబున్‌= పరుగౌత్తికొనిపోగా; శౌరియున్‌= కృష్ణుడూ; కవ్వడియున్‌= 
అర్జునుడూ; వినుత మరీచులు+ఐ= పొగడబడే కిరణాలుగలవారై; పొడిచి= ఉదయించి; నిర్భర సంతమసంబు= సంపూర్ణమైన 
చీకటి; నల్లడన్‌= నాలుగువైపులకూ; చనన్‌= పోగా; అభిరామ మూర్తులు+అగు= మనోహరాకారులగు; చం(ద్రునిన్‌; సూర్యునిన్‌; 
పోల్పన్‌= పోల్చుటకు; పట్టుగన్‌= స్థానమగునట్టు; ఒక్క+ఎడన్‌= ఒకచోట; వెలు(గొందిరి= (ప్రకాశించారు. 


కర్ల్ణపర్వము - తృతీయాశ్వాసము 455 


తాత్సర్యం: శరీరాల్లో కర్షుడు నాటిన బాణాలు గొప్పగా ప్రకాశిస్తూఉండగా, కౌరవులు భయంతో పరుగాత్తిపోగా 
కృష్ణార్ణునులు - స్తుతింపదగిన కిరణాలతో ఉదయించి, దట్టమైన చీకట్లు నలువైపులకు తొలగిపోగా మనోహరాకారులైన 
చం[ద్రసూర్యులతో పోల్చదగినవారై ఒక చోట శోభిల్లారు. 


విశేషం: అలంకారాలు: ఉపమ - ఉటత్రేక్ష. 


వ. ఇట్లొప్పి, యమ్మెటుంగుటమ్ములు పెటీకివైచి, యొండొరుల యాననంబు లాలోకించి 'రాత్రి ముఖం బయ్యె 
విరోధుల వెనుకొనుటకు సమయంబుగా” దని సంభాషణంబులు సేసి, తమ సేనలం దివియ నియమించి; 
382 


ప్రతిపదార్థం: ఇట్టు+ఒప్పి= ఈ విధంగా రాణించి; ఆ+మెణుంగు+అమ్ములు= తళతళలాడే ఆ బాణాలను; పెటిీకివైచి; 
ఒండొరుల ఆననంబులు= ఒకరిముఖం ఒకరు; ఆలోకించి= చూచుకొని; రాత్రిముఖంబు+ అయ్యెన్‌= రేయి తలచూపించి 
(చీకటి (క్రమ్ముకొంటున్నదనుట); విరోధుల; వెనుకొనుటకున్‌= తరుముటకు; సమయంబు కాదు; అని; సంభాషణంబులు= 
సల్లాపాలు; చేసి; తమసేనలన్‌; తివియన్‌= ఉపసంహరించుకొనుటకు; నియమించి= ఆజ్ఞాపించి. 


తాత్సర్యం: అట్లా శోభిల్లి ఆ మెరిసే అమ్ములను పీకివేసికొని, ఒకరిమొగం మరొకరు చూచుకొంటూ 'రాత్రి 
కావస్తున్నది. శత్రువులను వెన్నాడటానికి సమయం కాదిది” అని పలికి, తమ సేనలను పోరు విరమించండని 
ఆజ్ఞాపించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. బలుని(దెగటార్టి మరలు గోపతియు ०९०८००८ । బోలె గర్జుని సమయించి లీల మెబియ 
మరలి రత్యంత మోదసంభరితు ९४८०८ । గవ్వడియు( గృష్టుడును బంధుగణము లలర, 383 


ప్రతిపదార్థం: బలునిన్‌= బలుడనే రాక్షసుడిని; తెగటార్భి= సంహరించి; మరలు= తిరిగివచ్చే; గోపతియున్‌= ఇం(ద్రుడును; 
హరియున్‌; పోలెన్‌; కర్గుని; సమయించి= చంపి; లీల మెజయన్‌= విలాసంశోభిల్లగా; అత్యంత= మిక్కిలి; మోదభరితులు+ 
అగుచున్‌= సంతోషంతో నిండిన వారౌతూ; కవ్వడియున్‌= అర్షునుడూ; కృష్ణుడును; బంధుగణములు= చుట్టాలు; అలరన్‌= 
సంతోషిస్తుండగా; మరలిరి= వెనుదిరిగిపోయారు. 


తాత్సర్యం: బలుడనే అసురుడిని వధించి తిరిగివచ్చే ३०८ ఉపేం[ద్రులవలె, కర్గుడిని సంహరించి అర్జునుడు, 
కృష్ణుడూ ఆనందభరితులై, సంతోషంతో బంధుజనులు ఉప్పొంగుతుండగా, తిరిగి శిబిరం చేరారు. 


విశేషం: అలంకారం: ఉపమ. బలుడు మాయాసురుని కుమారుడు. అతలం అనే అధోలోక నివాసి. పలుమాయలతో 
దేవతలను బాధించేవాడు. అతనితో జరిగిన యుద్దంలో ఓడిపోయి ఇంద్రుడు అతడిని కీర్తించగా మెచ్చి బలుడు ఇష్టమైన 
వరాన్ని కోరుకో ఇస్తానన్నాడు. ఇంద్రుడు అతని దేహాన్ని కోరుతాడు. వెంటనే బలుడు తన శరీరాన్ని ముక్కలు చేసి ఇంద్రుడికి 
అర్పిస్తాడు. వాటిని 3००८०९० అన్ని వైపుల విసరి వేయగా అవిపడిన చోట్లు వ(జ్రపుతునుకలవుతాయి. తన భర్తను 
(బ్రతికించుమని అతనిభార్య (ప్రభావతి కులగురువైన శుక్రచార్యులను వేడుకొంటుంది. అతడిని (బదికించడం శక్యం కాదనీ 
కంఠధ్వని వినేటట్టు చేయగలనని గురువుచెపుతారు. నీ శరీరాన్ని వదలి నన్ను చేరుకొమ్మని బలుడి గొంతు వినిపించగా 
ఆమె వెంటనే మరణించి అతడితో కలసి నదిగా మారుతుంది. 


456 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అప్పుడు దివ్యు లన్నరనారాయణుల ననేకప్రకారంబులం బ్రశంసించుచు, నిజనివాసంబులకుం జనిరి; 
పాండవ సేనా జనంబులు సంతసంబునం దేలుచు ధనంజయుం జెలంగి పొగడుచుం బోయి; రివ్విధంబున 
జయంబునం బొంపిరి వోవుచు( బాండవులు విడిదల కరిగి, ధర్మనందను నగరిమొగసాల( జొచ్చి; రట్టియెడ. 

384 
ప్రతిపదార్థం: అప్పుడు; దివ్యులు= దేవతలు; ఆ+నారాయణులన్‌= ఆ కిరీటిని కృష్ణుని; అనేక (ప్రకారంబులన్‌= అనేక 
విధాలుగా; ప్రశంసించుచున్‌= కొనియాడుతూ; నిజనివాసంబులకున్‌= తమ తమ గృహాలకు; చనిరి; పాండవసేనాజనంబులు; 
సంతసమునన్‌= సంతోషంతో; తేలుచున్‌= తేలాడుతూ; ధనంజయుని= అర్షునుడిని; చెలంగి= ఉప్పొంగి; పొగడుచున్‌; 
పోయిరి; ఆ+విధంబునన్‌; జయంబునన్‌= సాధించిన విజయంవలన; పొంపిరిపోవుచున్‌= అతిశయమైన ఆనందాన్ని వెల్లడిస్తూ; 
పాండవులు; విడిదలకున్‌= విశ్రాంతి స్థావరానికి(బసకు); అరిగి; ధర్మనందను; నగరిమొగసాలన్‌= అంతఃపుర ప్రాంగణం; 
చొచ్చిరి= (ప్రవేశించారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: అప్పుడు దేవతలు ఆ కృష్ణార్ణునులను పలురకాలుగా కీర్తిస్తూ తమ ఇండ్లకు వెళ్ళారు. పాండవసైనికులు 
సంతోషంతో పొంగుతూ అర్షునుడిని ఉల్లాసంతో పొగడుతూ పోయారు. ఈ విధంగా జయంతో పొంగిపోతూ 
పాండవులు విడిదులకు చేరి, ధర్మరాజు నగరి ప్రాంగణంలో (ప్రవేశించారు. అప్పుడు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క చెన్నున(బాంచాలురు మును । ము న్నానృ్ఫపుకడకు నే(గి, ముదితాత్ముం డై 

యున్న యతనిC గని, దీవన । ల న్నతులను సమ్మదానులాపముల( దగన్‌. 385 
ప్రతిపదార్థం: పాంచాలురు; మునుమున్ను= మొట్టమొదటిసారిగా (ప్రప్రథమంగా); చెన్నునన్‌= వికాసంతో (అందగించేటట్టు); 
ఆ నృపుకడకున్‌= ఆ రాజు ధర్మజుడిదగ్గరకు; 90 పోయి; ముదిత+ఆత్ముండై ఉన్న= సంతోషచిత్తుడైయున్న; అతనిన్‌+ 
కని= ఆయనను చూచి; దీవనలన్‌= ఆశీర్వాదాలతో; నతులను= నమస్కారాలతో; సమ్మద= సంతోషంతో కూడిన; 
అనులాపములన్‌= మాటలతో; తగన్‌= ఉచితరీతులలో. 


తాత్సర్యం: పాంచాలురు అందరి కంటె ముందుగ ఆనందంతో ఉన్న ధర్మరాజు దగ్గరకు వెళ్ళి చూచారు. 
దీవించేవారు దీవించి, నమస్కరించి, ముచ్చట మాటలను చెప్పి, ఆయనను తగిన రీతులలో. (తరువాతి వచనంతో 
అన్వయం). 


వ. గారవించిరి; వివ్వచ్చుండు వేగంబ యరదంబు డిగ్గి చని, యజ్ఞనపతి చరణంబులకు( బ్రణతుండైన, నతం 
దెత్తి యాలింగనంబును మూర్ణాఘ్రాణంబును జేసి; భీమ నకుల సహదేవు లన్నరదేవోత్తమునకు( బ్రణమిల్లి, 
పార్గుం గౌంగిలించిరి, కృష్ణసాత్యకు లప్పాండవాగ్రజునకు సవినయ ప్రణామంబు లాచరించిన నమ్మహీవరుం 
డత్యాదరంబున నభినందించె; నప్పుడు కృష్ణుం డతని కిట్లనియె: 386 

ప్రతిపదార్థం: గారవించిరి= గౌరవించారు; వివ్వచ్చుండు= అర్జునుడు; వేగంబ= త్వరగా; అరదంబు= రథం; డిగ్గి= దిగి; 

చని; ఆ+జనపతి= ఆ ధర్మరాజుయొక్క; చరణంబులకున్‌= పాదాలకు; ప్రణతుండు+ఐనన్‌= వంగి నమస్కరించగా; 
అతండు= ఆ ధర్మజుడు; ఎత్తి= లేవదీసి; ఆలింగనంబును= కౌగిలింతను; మూర్హ+ఆ(ఘాణంబును= శిరస్సును మూర్కొనుటను; 
చేసెన్‌; భీమ నకుల సహదేవులు; ఆ+నరదేవ+ఉత్తమునకున్‌= ఆ రాజశ్రేష్ణునకు; (ప్రణమిల్లి= నమస్కరించి; పార్టున్‌; 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 457 
ac] 
కా(గిలించిరి; కృష్ణసాత్యకులు (ఇద్దరు); ఆ+పాండవ+అ(గజునకున్‌= ఆ పాండవ జ్యేష్టుడికి; సవినయ= వినయముతో 


కూడిన; ప్రణామంబులు= వందనాలు; ఆచరించినన్‌; ఆ+మహీవరు(డు= ధర్మరాజు; అభినందించెన్‌= కొనియాడాడు; 
అప్పుడు; కృష్ణుండు; అతనికిన్‌; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: (ఆ ఏవిధంగా అందరు) గౌరవించారు. అర్జునుడు వేగంగా రధం దిగి, ధర్మరాజు పాదాలకు 
నమస్కరించాడు. ధర్మరాజు అతడిని ఎత్తి కౌగిలించుకొని శిరస్సు నాఘ్రాణించాడు. భీమనకుల సహదేవులు 
ధర్మరాజుకు నమస్కరించి, అర్జునుడిని కౌగిలించుకొన్నారు. కృష్ణ సాత్యకులు కూడా ధర్మరాజుకు సవినయ 
నమస్కారాలు చేయగా అతడు వారిని అభినందించాడు. అప్పుడు కృష్ణుడు అతడితో ఇట్టా అన్నాడు: 


శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సరససల్థాపంబు చేయుట (సం. 8-69-16) 


క, “భువనము లన్నియు నొక్క । గవిసియు( तू బరిమార్చ్పంగా నోపునె? భూ 

ధవ! భవదీయ కోధా । గ్ని విహతుండై క్రా(గె( గాక నిక్కం 2८००8," 387 
ప్రతిపదార్థం: భూధవ!= భూభర్తా!; నిక్కంబు+అరయన్‌= నిజాన్ని విచారించి తెలిసికొంటే; భవదీయ= నీయొక్క; (క్రోధ+అగ్ని= 
కోపం అనే అగ్నితో; నిహతు(డు+ఐ= చంపబడి; (క్రాగాన్‌+కాక= కాలిపోయాడు కాని; భువనములు= జగత్తులు; అన్నియున్‌; 
ఒక్కటన్‌+కవిసియున్‌= ఒక్కటై ఎదుర్కొనినను; కర్గున్‌= కర్టుడిని; పరిమార్సంగాన్‌= చంపుటకు; ఓపునె?= చాలి ఉన్నవా?. 


తాత్సర్యం: 'భూనాథా! ఈ లోకాలన్నీ ఒక్కటై ఎదుర్కొన్నా इषु సంహరించగలవా? నిజాన్ని నిగ్గు దేల్చి చూస్తే, 
నీ (క్రోధాగ్ని చేతనే అతడు చచ్చి కాలిపోయాడు. అంతే. 


విశేషం: అలంకారం: రూపకం. 


©. ८९७ వర్యు(డైన రాధేయు పొలిసిన । యపుడ 68०९८ బొలిసె నని తలంపు 

కౌరవుల; కడంగె వైరంబు, నీ కింక । నెదురు లేదు; ప్రీతి బొదలు మధిప!' 388 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; రథికవర్యు(డు+ఐన= రథయోధులలో (శ్రేష్ణుడయిన; రాధేయు పొలిసినన్‌= కర్ణుడు చనిపోయిన; 
అపుడు+అ= వెంటనే; ఎల్లన్‌= అన్నీ; పొలిసెన్‌+అని= నాశనమైపోయినవని; తలంపు= తలంపుము; కౌరవులకున్‌; వైరంబు= 
విరోధం; అడంగాన్‌= తీరిపోయింది; నీకున్‌; ఇంకన్‌; ఎదురులేదు= (ప్రతిపక్షమే లేదు; (ప్రీతిన్‌= సంతృప్తితో; పొదలుము= 
అభివృద్దిని పొందుము. 


తాత్సర్యం: 'రాజా! రథయోధులలో द्व కర్టుడు చావటంతోనే కౌరవులకు అన్నీ పోయాయని భావింపుము. 
దీనితో నీకు ఎదురే లేకుండా పోయింది. ఇక నీవు సంతోషంగా (ప్రవర్తిల్లుము.' 
చ. అన విని, యమ్మురాంతకున కా तदत డిట్లను 'నీవు చక్క జూ 

చిన సులభంబు శోభనము శ్రీధర! నీదగు కూర్చి కేను భా 

జన 2०8] నాకు దుష్మరమె శత్రుజయంబు? భవత్రసాద జీ 

వనులము మాకు సంపదలు వచ్చు నవశ్యము నింత నమ్ముదున్‌.' 389 


458 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అనన్‌ విని; ఆ+ముర+అంతకునకున్‌= మురుని చంపిన ఆ కృష్ణుడితో; ఆ నృపుడు= ఆ ధర్మరాజు; ఇట్టు+ 
అనున్‌= ఇట్లా అన్నాడు; శ్రీధర!= శ్రీకృష్ణా; నీవు; చక్క-చూచినన్‌= బాగా చూస్తే; శోభనము= శుభంబుకలుగుట; సులభంబు; 
నిదగు= నీయొక్క; కూర్మికిన్‌= వాత్సల్యానికి; ఏను= నేను; భాజనము+అటె!= పా(త్రుడనయ్యానే; నాకున్‌; శత్రుజయంబు= 
పగవారిని జయించుట; దుష్కరమె?= కష్టమా? (సులభసాధ్యం); భవత్‌= నీయొక్క; ప్రసాద= అనుగ్రహంవలన; జీవనులము= 
జీవిస్తూ ఉండేవారము; (అయిన); మాకున్‌; సంపదలు= సౌభాగ్యాలు; అవశ్యమున్‌= తప్పక; వచ్చున్‌= కలుగుతాయి; ఇంత= 
దీనిని; నమ్ముదున్‌= విశ్వసిస్తాను. 


తాత్సర్యం: చెప్పినదంతా విని ఆ కృష్ణుడితో ధర్మరాజు ఇట్లా అన్నాడు: “కృష్ణా! నీవు కృపాదృష్టితో చూచినంత 
మా(త్రాననే శుభం సులభంగా ప్రాప్తిస్తుంది. నీ (ప్రేమకు నేను తగినవాడినయ్యాను గదా. ఇక శృత్రుజయం నాకు 
కష్టమా? నీ దయతో జీవిస్తున్నవారము. అందువలన మాకు సంపదలు తప్పక చేకూరుతాయి. దీనిని గట్టిగా నమ్మి 
ఉన్నాను. 
ఆ. ‘అఖిల రక్షకుండ వగు నీకు భక్తుల । మైన మమ్ము గాచు టరుదె? తలప 

భయము నెవ్వగయును బాసి నా కంటికి । నిదుర వచ్చు నే(డు నీరజాక్ష!' 390 
ప్రతిపదార్థం: నీరజాక్ష!= కమలనయనా! కృష్ణా!; తలయపన్‌= ఆలోచింపగా; అఖిల= సమస్త (ప్రపంచానికి; రక్షకుండవు+అగు= 


కాపాడేవాడవైన; నీకు; భక్తులము+ఐన, మమ్మున్‌; కాచుట= ప్రోచుట; అరుదె?= ఏమంత ఆశ్చర్యకరమైన విషయమా?; 
భయము; నెవ్వగయును= ఎక్కువైన దుఃఖం; పాసి= పోగొట్టుకొని; నేడు; నాకంటికిన్‌; నిదురవచ్చున్‌. 


తాత్సర్యం: 'పద్మలోచనా! నీవు సర్వలోకాలను కాపాడేవాడవు. భక్షత్రాణ పరాయణుడవు. కాబట్టి, నీ భక్తులమైన 
మమ్ము రక్షించటం అంత ఆశ్చర్యకరమైన విషయమా! భయం, దిగులు పోయి ఇప్పుడు నా కంటికి హాయిగా 
నిద్రపట్టుతుంది.” 

వ. అనవుడు, నచ్యుతుండు. 391 


ప్రతిపదార్థం: అని అనగా శ్రీకృష్ణుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. “మనమున (र्ठ) గాన, తగుమాటల నాకు బ్రియం कगे టొ 
ప్పును; విను మీ జయంబునకు భూవర! యేను నిమిత్తమాత్ర; మీ 
యనుజులు నీమజిందులు మహాద్దుత విక్రమశీలు; రిట్టి ని 
న్ను నొక(డు పోర మార్మొన(గ నూల్మొని రూపటికుండ నేర్లునే?' 392 


ప్రతిపదార్థం: భూవర!= రాజా!; మనమునన్‌= మదిలో; కూర్తు(వు)= ఇష్టపడతావు; కాన= కాబట్టి; తగుమాటలన్‌= సందర్భోచి తమైన 
మాటలతో; నాకు; ప్రియంబు+ఒనర్చుట= (ప్రీతిని కలిగించటం; ఒప్పును= తగి ఉన్నది; విను; మీ జయంబునకున్‌; ఏను; 
నిమిత్రమాత్రము= ఒక సాధన ప్రాయుడను; ఈ అనుజులు= ఈ తమ్ములు; నీ మజందులు= నీ బావమరదులు; 
మహాద్భుత= ఆశ్చర్యం కలిగించే; విక్రమశీలురు= పరా(క్రమగుణ సంపన్నులు; ఇట్టి= ఇటువంటి; నిన్నున్‌; ఒక(డు= ఎవడో 
ఒకడు; పోరన్‌= యుద్దంలో; మార్కొన(గన్‌= ఎదిరించేటందుకు; నూల్కొని= పూనుకొని; రూపజికుండన్‌= రూపుమాసిపోకుండా 
ఉండటానికి; నేర్చునే?= సాధ్యమా? 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 459 


తాత్సర్యం: 'రాజా! నీ మనసుకు ఇష్టమైనవాడిని కావటంచేత తగు మాటలతో నాకు సంతోషాన్ని కలిగించటం 
ఉచితమే. అయినా ఉన్న సంగతి వినుము. మీరు సాధించిన విజయానికి నేను కేవలం ఒక నిమిత్తమా(త్రుడనే. నీ 
తమ్ములు, నీ బావమరదులు అద్భుతమైన పరాక్రమవంతులు, ఇలాంటి నిన్ను ఎవడో ఒకడు యుద్దంలో ఎదిరిస్తే, 


రూపుమాసిపోకుండా నిలబడగలడా? 


వ. అని యిట్లు, మధుర సల్లాప సౌఖ్యంబు నొంది, ధర్మనందనుండు పొలికలను సూచువేడుక దనకుం బుట్టిన, 
గృష్టునితోడం జెప్పి యతం డనుమతి సేయం, గాలవాలంబులు దంత వర్ణంబులునగు రథ్యంబుల( దన 
రథంబున( బూన్నించి, యారోహణంబు సేసి, కరదీపికా సహస్రంబులు వెలుంగ, సమస్తబంధు మిత్ర సోదర 


పరివృతుండై యరుగునప్పుడు, కృష్ణు నాలోకించి. 393 


ప్రతిపదార్థం: అని; ఇట్టు; మధుర= తీయని; సల్హాప= సంభాషణలతో; సౌఖ్యంబు= హాయిని; ఒంది= అనుభవించి; 
ధర్మనందనుండు; పొలికలను= యుద్దభూమిని; చూచు వేడుక= చూడాలన్న అభిలాష; తనకున్‌; పుట్టినన్‌= కలుగగా; 
కృష్ణుడితోడన్‌ చెప్పి; అత(డు; అనుమతి చేయన్‌= ఒప్పుకొనగా; కాల వాలంబులు= నల్లటితోకలు; దంతవర్లంబులున్‌+అగు= 
ఏనుగుకొమ్ములవలె తెల్లని మెయిచాయ కలిగిన; (తెల్లనిగుర్రాలకు నల్లటితోకలు ఒకశోభ); రథ్యంబులు= తేరులాగే 
గుర్రాలను; తన రథంబునన్‌; పూన్పించి= కట్టించి; ఆరోహణంబు చేసి= ఎక్కి; కరదీపికా= చేతికాగడాల; సహ(స్రంబులు= 
వేలకొలది; వెలుంగన్‌= వెలుగుతుండగా; సమస్త= అందరు; బంధుమిత్రసోదర; పరివృతు(డై= చుట్టూ చేరినవాడై; అరుగునప్పుడు= 
వెళ్ళేటప్పుడు; కృష్ణన్‌; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: ఇట్టా తియ్యని ప్రీతిమాటలవలని సుఖాన్ని పొంది, ధర్మరాజుకు యుద్దభూమిని చూడాలనే కోరిక 
కలుగగా శ్రీకృష్ణుడితో చెప్పి అతడి అనుమతి పొంది, నల్ల తోకలుగల తెల్లని గుర్రాలు పూన్చిన రథమెక్కి వేయి 
కాగడాలు వెలుగుతూ ఉండగా సమస్త బంధుమిత్ర సోదరబృందాలు వెంటరాగా వెళ్ళుతూ కృష్ణుడిని చూచి 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


©. “'సకలధరణివలయ సామ్రాజ్యమునకు ८ । డేను భర్తనైతి! నెల్ల పెంపు 

గలిగి 8८०७८०९८ గడి(దిమగం డగు । పగతు( డశ్రమమునం 2०6०८ జేసి!’ 394 
ప్రతిపదార్థం: కడి(ది= గొప్ప; మగండు= వీరుడు; అగు; పగతు(డు= శత్రువు; అశ్రమమునన్‌= అనాయాసంగా; తెగుటన్‌+చేసి= 
హతుడగుటవలన; నీదుకరుణన్‌= నీ దయవలన; సకలధరణివలయ= సమస్త భూచక్ర; సా(మాజ్యమునకున్‌= సంపూర్ణ 
ఆధిపత్యానికి; ఎల్లపెంపున్‌+కలిగి= సమస్త వైభవము సమకూడి; నేడు= ఈనాడు; ఏను; భర్తను+ఐతిన్‌= (ప్రభుడనయ్యాను. 


తాత్సర్యం: 'శౌర్యఘనుడైన, శత్రువు సులభంగా చంపబడటంచేత, నీ దయవలన మొత్తం మండల సామ్రాజ్యానికి 
సంపూర్ణ వైభవంతో సమ్రాట్టునయ్యాను 


క అని కీర్తించుచు, నరు గను(। గొని యగ్గించుచు, ముదంబు గూరిన మదితో( 
జని కర్ణునిశిరమును ద । త్రనయుల గాత్రములు( జూచె ధరణీనాథా! 395 


460 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధరణీనాథా!= రాజా!; అని; కీర్తించుచున్‌= కొనియాడుతూ; నరున్‌; కను(గొని= చూచి; అగ్గించుచున్‌= 
పొగడుతూ; ముదంబు= సంతోషం; కూరిన= నిండిన; మదితోన్‌= మనస్సులో; చని= దగ్గరకు వెళ్ళి; కర్టు శిరమును; తద్‌+ 
తనయుల= ఆయన కుమారుల; గా(త్రములున్‌= శరీరాలను; చూచెన్‌= వీక్షించాడు. 


తాత్సర్యం: భూమీశా! ధర్మజుడు శ్రీకృష్ణుడిని ఈ విధంగా స్తుతిస్తూ, అర్జునుడివైపు తిరిగి ఆయనను పొగడుతూ, 
సంతోషంతో నిండిన చిత్తంతో పోయి తెగిపడి ఉన్న इद తలను, ఆయన పుత్రుల దేహాలను చూచాడు. 


వ. చూచి తన్నప్పుడు గ్రమ్మటి జన్మించినవానిగా( దలంచి, యాపదలకుం బాసి సంపదలకు భాజనంబ నైతి 
నని యూటడిల్లి, యుల్లాసంబున మరలె; నిట్లు కర్ణసాగరంబు గడవ నీ(ది పాండునందనులు 
పరమానందంబు నొంది రని, సంజయుండు ధృతరాష్తునకుం జెప్పె నని జనమేజయునకు వైశంపాయనుం 
డిట్లనియె: 396 

ప్రతిపదార్థం: చూచి; తన్నున్‌ అప్పుడు; క్రమ్మణన్‌= మరలా; జన్మించినవానిన్‌+కాన్‌= పుట్టినవానినిగా(పునర్ణన్మ పొందినవానినిగా); 
తలంచి= భావించుకొని ఆపదలకున్‌; పాసి= దూరమై; సంపదకున్‌; భాజనంబు+అ= పా(త్రం; అయితిని; అని; ఊణుడిల్లి= 
ప్రశాంతచిత్తుడై; ఉల్లాసంబునన్‌= సంతోషంగా; మరలెన్‌= తిరిగిపోయాడు (ధర్మరాజు); ఇట్ల్టు= ఈ విధంగా; కర్లసాగరంబున్‌= 
पूछत మహాసముద్రాన్ని; కడవన్‌= దాటేటట్టు; -ఈడది; పాండు నందనులు= పాండురాజు అయిదుగురు పుత్రులు; పరమ+ 
ఆనందంబు= పరిపూర్ణ సంతోషాన్ని; ఒందిరి= పొందారు; అని; సంజయుడు; ధృతరామునికి; చెప్పెనని= చెప్పాడని; 
జనమేజయునకున్‌; వైశంపాయనుండు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


. చూ తా < “4 గాభా షా २५ ~ °< పా దా 
తాత్సర్యం: చూచి, తాను అప్పుడు పునర్ణన్మ ఎత్తినట్టుగా భావించి, కష్టాలు తీరి, సంపదలు పొందానని ఊరడిల్లి 
సంతోషంతో తిరిగి వెళ్ళాడు. ఈ విధంగా కర్షుడనే సముద్రాన్ని చివరిదాకా ఈది, పాండవులు అధికసంతోషం 
పొందారని సంజయుడు ధృతరాష్టుడితో చెప్పగా వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: అలంకారం: రూపకం. 


చ. అనలు(డు భాస్మరుండును సుధాంశు(డు నధ్వరసంప్రవర్తకుల్‌ 
వినుము! నరేంద్ర! యీ క్రతువు విష్ణుమయం; బిది నిర్వహించి ర 
ర్టును(డును గర్జు(డున్‌ సమరరూపమునం దగ; నీప్రబంధ మిం 
పొనర( బరించినన్‌ వినిన నొందు నరుం జిరసౌఖ్యసంపదల్‌. 397 


ప్రతిపదార్థం: నరేం(ద్ర!= ఓ రాజా; వినుము; ఈ క్రతువు ఈ యజ్ఞం; విష్ణుమయంబు= విష్ణువునకు ప్రీతికరం 
గావించబడింది; అనలు(డున్‌= అగ్నిదేవుడు; భాస్కరుండును= సూర్యుడును; సుధాంశు(డున్‌= అమృతకిరణుడైన చంద్రుడు; 
అధ్వర= ఈ యజ్ఞాన్ని; సంప్రవర్తకుల్‌= నడిపినవారు; అర్జునుడును; కర్గుడును; సమర రూపమునన్‌= యుద్దరూపంలో; 
తగన్‌= ఉచితరీతిని; నిర్వహించిరి= నెరవేర్చారు; ఈ (ప్రబంధమున్‌= ఈ కావ్యమును; ఇంపు+ఒనరన్‌= మది సంతసమందేటట్లు; 
పఠించినన్‌= చదివినా; వినినన్‌= విన్నా; నరున్‌= మానవుడికి; చిర= శాశృతమైన; సౌఖ్యము; సంపదల్‌= ఐశ్వర్యములు; 
ఒందున్‌= కలుగుతాయి. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 461 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ఈ యుదమనే యజ్జం విషుమయం. అగ్ని, సూర్యుడు, చం(ద్రుడు ఈ 
(€ @ వ ६2 
యజ్లానికి బుత్విజులు. దీనిని అర్జునుడు, కర్గ్టుడు యుద్దరూపంగా నిర్వహించారు. ఈ ప్రబంధాన్ని ఆసక్తిగా 
ల (21 ac) 2 ~ 
చదివినా, వినినా भन సౌఖ్యాలను, సంపదలను నరుడు పొందుతాడు. 


28. అనుటయు. 398 


తాత్సర్యం: అని అనగా. (తరువాతి ఆశ్వాసంలోని వచనంతో అన్వయం). 


ఆశ్యా సాంతము 


చ. ప్రకట మహార్థ సౌరభ పరాశర నందన వాక్యమంజరీ 

ప్రకర సమర్షితా! పరమపావననామ! జగత్రయీ విధా 

యక! పరిరక్షక! ప్రతిసమాహృతికారక! చిత్తవృత్తిభా 

వక! భవబంధమోచన! దివాకర చంద్రకృశానులోచనా! 399 
ప్రతిపదార్థం: (ప్రకట= స్పష్టంచేయబడిన; మహా+అర్ల= గొప్ప అర్థం - తత్తార్థం అనే; సౌరభ= సువాసన గల; పరాశరనందన= 
వ్యాసుడియొక్క; వాక్యమంజరీ (ప్రకర= వాక్యరూపాలైన (ఇతిహాస పురాణ (బ్రహ్మ సూ(త్రరూప) కుసుమ గుచ్చాల సముదాయంచేత; 
సమర్శితా!= పూజింపబడేవాడా! పరమ పావననామ!= మిక్కిలి పవిత్రమైన పేరు కలవాడా!; (ఆ పరమేశ్వరుడి నామస్మరణ 
చేతనే సకలదోషాలు తొలగుతాయి అని భావం); జగ(త్రయీ= లోకాలు మూడింటి; విధాయక= సృష్టికర్తవై; పరిరక్షక= 
రక్షకుడవై; (ప్రతి సమాహృతి కారక!= సంహారకర్తవై ఉన్నవాడా!; (బ్రహ్మవిష్ణు రుద్ర రూపాలలో చేసేవాడా!; చిత్తవృత్తి భావక!= 
సకల(ప్రాణుల మనోవ్యాపారాన్ని అంతర్యామిరూపంలో (ప్రవర్తింపజేసీవాడా!; భవబంధ మోచన!= సంసారబంధాలనుండి 
విడిపించేవాడా!; దివాకర= సూర్య; చం[ద్ర= చంద్ర; కృశానులోచనా!= అగ్నులు నేత్రాలుగా కలవాడా! 


తాత్సర్యం: స్పష్టంచేయబడిన > అనే సువాసన గల వ్యాసమహర్షి వాక్యాలనే పుష్పగుచ్చాలతో అర్భించబడేవాడా! 
మిక్కిలి పవిత్రమైన నామం కలవాడా! మూడులోకాల సృష్టి స్థితి సంహార కారకుడవైనవాడా! సకల ప్రాణుల 
మనోవ్యాపారాన్ని అంతర్యామిరూపంలో (ప్రవర్తింపచేసేవాడా! భక్తులను సంసారబంధంనుండి విముక్తులను చేసేవాడా! 


సూర్యచం(ద్రాగ్ని లోచనాలు కలవాడా! హరిహరనాథా! 


> వినత దురిత నిరసన శుభ । జనన కలాకల్య చరణ! సంభావన పా 

వన తటినీమాల్య! సమ । స్తనిగమ సంవేద్య! పరమసంయమిహృద్యా! 400 
ప్రతిపదార్థం: వినత= శిరస్సు వంచి నమస్కరించే భక్తులయొక్క; దురిత= పాపాలను; నిరసన= పోగొట్టటం; శుభజనన= 
కల్యాణం కలిగించటం అనే; కలా= విద్యలో; కల్య= నేర్పుగల; చరణ!= పాదాలు కలవాడా!; సంభావన= (ప్రసిద్దిగల; పావన= 
పవిత్రమైన; తటినీ మాల్య!= నదిని (గంగను) పూదండగా కలవాడా!; సమస్త నిగమ= సర్వశ్రుతులచేత; సంవేద్య!= 
తెలియదగినవాడా!; పరమసంయమి హృద్యా!= ఉత్తమయోగులకు - అనగా జ్ఞానులకు ఆనందం కలుగజేసేవాడా! 


९०४१८९०; నమస) రించిన వారి పాపాలను తొలగించి శుభాలను కలిగించే విద~లో సమరమైెన పాదాలు కలవాడా! 
न) b 5S థై 


ప్రసిద్దమై పవిత్రమైన గంగానదిని పూలదండగా కలవాడా! సర్వ(శ్రుతులచేత తెలియదగినవాడా! ఉత్తమయోగులకు 
ఆనందం కలిగించేవాడా! 


462 శ్రీమదాంధ్ర మహాభారతము 
మాలిని. 
కరణఫల పరిత్యాగ ప్రతోదాత్తచేతః । పరిణత సుఖపీఠ భ్రాజమానా! నతాంహో 
నిరసన చరణాబ్లోన్నిద్రతా రాజమానా! । నిరవధి పరిణాహా! నిర్ణరానంద దేహా! 401 


ప్రతిపదార్థం: కరణ= యజ్ఞాది కర్మలయొక్క; ఫల= ఫలితాన్ని; పరిత్యాగ= విడవటం అనే; (ऊख (వ్రతముచేత; ఉదాత్త= 
గొప్పదైన; చేతః పరిణత= మానసిక పక్వత అనే; సుఖపీఠ= హాయినిగొలిపే ఆసనంలో; (బభ్రాజమానా!= (ప్రకాశించేవాడా!; నత= 
ప్రణతులగు భక్తులయొక్క; అంహః= పాపాలను; నిరసన= పోగొట్టునటువంటి; చరణ+అబ్బ్జ= పాదపద్మాలయొక్క; ఉన్ని(ద్రతా= 
వికాసంతో; రాజమానా!= (ప్రకాశించేవాడా!; నిరవధి= పరిమితి లేని; పరిణాహా!= వైశాల్యం కలవాడా! (సర్వవ్యాపకుడా!); నిర్భర+ 
ఆనంద దేహా!= సంపూర్ణమైన ఆనందమే దేహంగా కలవాడా! 


తాత్సర్యం: యజ్ఞయాగాది కర్మఫలాన్ని కూడ త్యబించటం అనే వ్రతంచేత గొప్పదైన మానసికపక్వత అనే హాయిని 
గొలిపే పీఠంమీద |ప్రకాశించేవాడా! శిరస్సువంచి నమస్కరించిన భక్తుల పాపాలను తొలగించునటువంటి పాదపద్మాల 
వికాసంతో వెలుగొందేవాడా! సర్వవ్యాపకుడా! ఆనందస్వరూపుడా! హరిహరనాథా! 


గద్యము. 
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన 
శ్రీ మహాభారతంబున కర్ణపర్వంబునందు సర్వంబును తృతీయాశ్వాసము. 
తాత్సర్యం: ఉభయ కవిమి(త్రుడూ, కొమ్మనామాత్య పుత్రుడూ, పండితులను పూజించటంచేత (ప్రకాశించేవాడూ 
(పండితులచేత పూబింపబడటంచేత వెలుగొందేవాడూ) అయిన తిక్కన సోమయాజి రచించిన మహాభారతంలోని 
కర్లపర్వ తృతీయాశ్వాసం ఇది. 
కర్లపర్వం తృతీయాశ్వాసం సమాప్తం. 


శ్రీమదాంధ్రమహాభారతంలో కర్లపర్వం ఇంతటితో ముగిసింది. 


పద్య ము 


అ 
అంగవంగ నిషాద 
అంత 
అంత( గొంత యూరుపు 
అంతం ठर} విలయాంత 
అంతకకోప వహ్నివిపులా 
అంతకు మున్ను 
అంత నంశుమంతుం 
అందు 
అందు బాంచాలవీరు 
అంబికానాథు(డిట్లను 
అంబుధిలోనొక్క యలఘు 
అకుటిలుండగునాకు 
అకృతా[స్తుడనగు నాకుం 
అక్కర్గుండు నిజరథంబు 
అక్కుంభసంభవుచందం 
అఖిలరక్షకుండవగు 
అగుగాక యతని 
అగ్గలిక దండధారు(డు 
అగ్గిసొరం దలంచు 
అచ్చటిమూ(క నల్లడల 
అట్టిద లోకపర్యవస 
అట్టి బల్లిదు నని 
అట్టియెడం గృపప్రముఖ 
అట్టియెడం గృతవర్మ 
అట్టియెడ( దక్షకు 
అట్టియెడ 


శ్రీమదాంధ్ర మహాభారతము 


286 
138 
170 
189 
138 
302 
251 
458 

98 
274 
163 
297 
407 
320 
214 
371 
428 

33 


కర్ణపర్వము 


——== 9 ®) को 


పద్య ము 


అట్టియెడ 
అటియెడ 
€> 
అటియెడ 
€> 
అటియెడ 
€> 
९9९९6534 
€> 
అటియెడ 
€> 
అటియెడ 
€> 
९9९९6534 
€> 
అట్టియెడ నా సూత 
అట్టియెడ నొక్క రథికుం 
అట్టియెడ మాద్రి పిదపటి 
€> 
అట్టియెడ సంశప్తక 
అట్టి సందడి కయ్యంబున 
అట్లు నొప్పింప( దూగాడు 
€> 
అట్టద్భుతవిక్రమంబున 
అటయిన నసత్యదోషంబు 
(2 
అట్టయ్యిరువురు నుత్సాహం 
అట్టయ్యెడుం గాకయని 
(2 
అట్లశ్వ चष 25079 
[se] థ 
అట సవ్యసాచి యడిగి 
oe 
అట్లు దాటి బెట్లువెచిన 
2 €~ 
అట్లు దివిసిపోయి 
అట్లు భీమసేనుండు 
అట్టు రాధేయకర 
అట్టు సారధథిరహితుం 
అటేచిన కృపాచార్యుపై 
(2 ५~ 


అడరి పటుబాణజాలం 


పద్య -గద్య ప్రథమపాద సూచి 


పద్య ము 


అడరి సుదక్షిణుతమ్ము(డు 
అడిగితినే నిను నా 
అతండు పడవాళ్ళం 
అతండు విజృంభించి 
అత డభిమం|(త్రితబాణ 
అత(డు |ప్రదీప్తఖడ్గము 
అత(డు వివిధోగవిశిఖ 
అత(డు హరుల( ८९००९७०८ 
అతనికి నాకునుం 7९7 
అతనికి బాసటయె 
అతని శిఖండిబాణముల 
అతని శిర స్తాణంబును 
९९११९८९२ మున్నత 
७९8९8 కర్లబాణ 
९९०३५ గడు थू 
= 1 
అత్తొమ్మిదింటిలోన 

అది దునుమాడి మేన 
అది నరుడెంద మాడుట 
అదియునుంగాక 

అది యెట్లంటేని 
అదియొక(డేల కౌరవ 
అధిప! యంతన గను 
అనయము (గూరకరుల 
అనలు(డు భాస్కరుండు 
అన విని ధృష్టద్యుమ్నుం 


464 
పద్య ము 


అన విని భూవిభుండు 

అన >€ మ(ద్రరాజాతని 
అన విని మేనువొంగ 

అన వఏని యట్టచేసె 

అన విని యమ్మహీరమణుC 
అన విని యమ్మహీరమణుC 
అన వఏని యమ్మురాంతకు 
అన విని ०४०६ 

అన వఏని యవ్వరిష్ట 

అన విని యా దేవుండ 
అనవుడు నచ్యుతుండు 
అనవుడు నట్టకాక యని 
అనవుడు నట్టకాక యని 
అనవుడు నతడిట్టను 
అనవుడు నద్దేవుండు 
అనవుడు నద్దేవుండయ్య 
అనవుడు నమ్మహీపతికి 
అనవుడు నయ్యసుర 
అనవుడు నలుకవొడమి 
అనవుడు నల్లి సూతసుతు( 
అనవుడు భీము(జూచి 
అనవుడు రాజసూతివి 
అనవుడు సంజయుం 
అనవుడు 2०००९४०८ డెంతయు 
అని కీర్తించుచు నరు 

అని కెంజాయ రంజిల్లు 
అని గోపాలదేవు నాలోకించి 
అని చెప్పి చూపె బదంపడి 
అని చెప్పి ప్రీతుడగు 

అని తజిమి పలికిరి ప్రొద్దునుం 
అని తారత మ్యజ్ఞాన 

అని తెగనిండదిగిచి 

అని తొడంగి హాహాకారంబు 
అని ధర్మంబును దూబణు(యగ 
అనిన గర్గుడిట్టులనియె 


శ్రీమదాంధ్ర మహాభారతము-కర్లపర్వము 


పద్య ము 


అనిన 7८ డిట్టులను 
అనిన గృపాణంబు గొని 
అనిన ८ జూచి 
అనినం (బ్రియంబంది 
అనిన ధర్మనందనునకుC 
అనిన నట్టకాకయని 
అనిన నట్టకాకయని 
అనిన నతం డతని 

అనిన నతండు గన్నీ రొలుక 
అనిన నాసూతనందనుం 
అనిన వారలందణు 
అనిన విని నీ పుత్రుండు 
అనిన విని కర్లుండు 
అనిన విని కర్లుండు 
అనిన విని కెంపుసొంపు 
అనిన విని జామదగ్న్యుం 
అనిన విని పశుత్వము 
అనిన విని యంత కేమియు 
అనిన విని యంతరంగం 
అనిన విని యచ్యుతుం 
అనిన విని యతండు 
అనిన విని యత(డతని 
అనిన విని యబ్బలు 
అనిన విని యమ్మనుజ 
అనిన విని యాంబికేయుం 
అనిన విని యుల్లంబుల 
అనిన విని వాసుదేవుం 
అనిన విని శల్యుండు 
అనిన వివ్వచ్చుండు 

అనిన విని సంజయుండు 
అనిన ఏవని సంజయునకు 
అనిన సంజయుం డమ్మహీ 
అనిన పటుసింహనాదము 
అని పలికి కర్టుండు 

అని పలికి కర్షునిం 


పద్య ము 


అని పలికి కలుషం 

అని పలికి కృష్ణునాననం 
అని పలికి (&> ९००, 
అని పలికి గొంతివచనం 
అని పలికి చూడు 

అని పలికిన విని 

అని పలికి మరణోద్యుక్తుం 
అని పలికి మటజేయును 
అని పలికి యజ్ఞనపతి 
అని పలికి యతని కప్పుడు 
అని పలికి యనంతరంబ 
అని పలికి యనిల 

అని పలికి యవ్విశోకునకు 
అని పలికి వెండియు 

అని పలికి వెండియును 
అని పలికి శంఖంబొత్తి 
అని పలికి సురగణం 
అని పలికి दे 

అని పలికి హరుండు 
అని పలికె నిత్రెబింగున 
అని పలికె నప్పుడు 

అని పలికె నా సమయం 
అని పాంచాలురు रेष 
అని పార్టు జూచి యత 
అని పెక్కుభంగుల 

అని పెలుచంబలికి 

అని భల్లప్రకరంబులన్‌ 
అని మణియు ననేక 

అని మతియును 

అని మణేయును 

అని మతీయును 

అని మటియునొక్కటి 
అనిమిషనాధథుం డిచ్చిన 
అనిమిషవంద్యమాన 

అని మొన శృతులం 


133 
346 
128 

30 
420 
409 
415 
333 

18 
390 
269 
124 

19 
142 
375 
127 

98 
306 
188 


పద్య ము 


అని యంతం దనివోక 
అని యంత నిలువక 
అని యంత నిలువక 
అని య(గజా నపియం 
అని యడిగిన సంజయుం 
అని యడిగిన సంజయుం 
అని యడుగుటయు 

అని యత(డు २९०९८ 


అని యమ శ్రహోబ లనందనుం 


అని యాసూతనందను 
అని యిట్టు కర్లసారథి 
అని ०००९ కృష్ణుండు 
అని యిట్లు మధుర 
అని యిట్ల్టమ్మహాతులు 
అని ०००९ సంజయుండు 
అని యిట్టు సల్హాపంబు 
అని యిత్తెఅంగున 

అని యుల్లసంబాడి 
అనియె నట్టియెడ 
అనియె నట్టయ్యిరువురు 
అనియె నప్పుడు రాధేయుం 
అనియె నప్పుడు వారణ 
అనియె నప్పుడు వివర్లం 
అనియె నివిధంబున 
అని ०8०९०८९ చెప్పి 
అని యెలుగాత్తి పల్కు 
అనిజు(డట్టు పల్ట్లెసగు 
అనిలజానకు( ९०९८८? 
అనిలజాఫాలము గురు 
७२९२७०८८ నేయ 
అనిలజాసారథియును 
అనిలతనూభవుండు 
అనిలసుతుండు $ 
७26९ దెరలుట 

అని వగచి యుధిష్టిరుం 


क स సూచి 


పద్య ము 


అని వధించెద( గర్జునేనని 
అనివర్తననుతిం గవయ 
అని విడిచె ॐ5&०९०८ 

అని విలాపించి మణేయు 
అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని సూతపుతుం జూపిన 
९९०८९०८ గూడుకొని రథ 
అనుచు దీనమానసం 
అనుచు శోకోపహతుం 
అనుటయు( గాక మిట్టను 
అనుటయు 

అనుటయు గారవమున 
అనుటయు ధర్మసూనుం 
అనుటయు నతండు 
అనుటయు నతని 
అనుటయు నట్ట చేసెద 
అనుటయు నాంబికేయుం 
అనుటయు నాతడిట్లనియె 
అనుటయు భీతి వేడి 
అనుటయు వా(డట్ల 


అనుటయు విని మున్నాహూతం 


అనుటయు శల్యుండు 
అనుటయు సం(క్రందన 
అనునప్పుడు విషవిస్సుర 
అనునవసరంబున 

అను పలుకులు వినియుం 
అనుభవ శమరమ్యా 


పద్య ము 


అనేక చండకాండంబు 
అన్న నొచ్చెనన్న యమ్మాట 
అన్నరుని 242०८८8० 2९८०522९ 
అన్యచాపలసి తహస్తు( 
అప్పాంచాలోత్రముండు 
అప్పాండ్యమహీపతి 
అప్పుడ నిమిషము ని 

అప్పు డయ్యనిలతనయుం 
అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు కురురాజు 
అప్పుడు కృపసౌబల 
అప్పుడు గురుతనయా(దిం 
అప్పుడు చేనెత్తురు 
అప్పుడు దివ్వు లన్నర 
అప్పుడు దుర్యోధన 
అప్పుడు ధృష్టద్యుమ్నుండు 
అప్పుడు నకులుం డతని 
అప్పుడు నీ కొడుకు 


అప్పుడు నీయందు జేయం 


అప్పుడు (०५२९५ డైదు 
అప్పుడు యుధామన్యుండు 
అప్పరోగణంబు లాడుచు( 
అబ్బలంబునకు బాసట 
అమరనదీతనూభవు( 
అమరులకు నజయ్యులగు 


అమరులకు నజ య్యుల గు వారి 


అమరులకు నసురులకు 
అమితబలంబగు (బ్రహ్మాస్త్ర 
అమ్మహావీరు నాలోకించి 


అమ్మహోగ్ర విజృంభణంబున 


అమా శద పుత్రుడు 
అము 2० రి ధవళహయము 


465 


466 
పద్య ము 


అమ్ముల బండ్లును రథ 
అమ్ములు మూడు పార్టు 
అమ్మయి ధర్మనందనుని 


అమ్మయి నుగు(డై మణియు 


అయివమ 
అ య్య వసరంబున 


అ య్యవ సరంబున నాకసంబు 


అయ్యిరువురకు నొకటి 
అయ్యిరువుర యబ్బాలుని 
అయ్యెడం గూడిన కాకంబు 
అరదంబు చ(క్రంబు 
అరదంబు డిగ్గ నుతికి 
అరదంబున్‌ సిడమున్‌ 
అరదంబెక్కి శరాసనం 
అరదము పోవనిమ్ము 
అరదమెక్కి తణిమె 
అరయ నెవ్వా(డు నాకంటె 
అరుదిది నీవు నొవ్వక 
అర్ష్జును(డు నన్ను నోర్భిన 
అర్జును డైం[దబాణము 
అర్జును २३९, విద్యా 
అర్హచం[ద్ర బాణహతి 
అలఘుతరాయువు 
అలఘు పటుభల్ల పంచక 
అలవును వెరవును 

అలవు వెరవుం ८९८५ 
అలవెటి(గి 2225042 
అలిగి కడంగి సూతసుతు( 
అలిగి కిరీటి మాగధ 

అలిగి జము నాలుకయు( 
అలిగిన మూ(డు లోకముల 
అలిగిన యన్నరనాధథుని 
అలిగి నరుడైం(ద్ర మాదిగ 
అలిగి నొగనొగతో( 

అలగి యతండు వేటొక 


శ్రీమదాంధ్ర మహాభారతము-కర్లపర్వము 


పద్య ము 


అలిగి యర్షునుం డారీ 
అలిగి సుషేణు( డెంతయు 
అలుకం 7058) గనుం 
అలుక మనంబునం 
అలుక వొడమి కర్టుండు 
అల్లదె యర్షున ధ్వజ 
అల్లదె యర్ష్డున ధ్వజ 
అవియుం ్రాకార గోపుర 
అవిరళ దర్భ్శనస్థిర 

థ 
అవి వేగంబ మరల్సి 
అవ్వి క్రమ విశేషంబు 
అప్పి క్రమ విహారంబు 
అప్పిరించి (బ్రార్థించి 
అప్పీరుం డవ్విప్రుని 
అప్పీరు నాటోపంబు 
అవ్వే(డిమికి వెణచణచి 


ఆ 


ఆకులత( బొంది పలుకు 
ఆ చంద మెందు గలదది 
ఆటోపమడంగి యచ్చటి 
ఆత(డును దురగసారధథి 
९९ ०5०८ గిరీటంబు 
ఆతని( దాశె ९८७ 
ఆతనిచే నీ విక్కడ 

ఆ దిక్కువారు భీముం 
ఆ (దుపదనందనుండు 
ధృష్టద్యుమ్నాదులు 
నినదంబున( బాండవ 
భూదేవుండును 
మహనీయచాపమున 
మువ్వురు జలమున 
యిరువురు నిబిడ 
యు(గ్రాహవకేలి నిట్లు 
ఆయుధము విడిచి 


९ € € € € € € 


పద్య ము 


ఆ రధికు(డు దల(కక 
ఆ రధికు నచట గానక 
ఆ రాజు నైదు వాలిక 

ఆ రాధేయుం డాతని 
ఆర్బి పలుచ నట్టహాసం 
ఆలలోని యాంబోతును 
ఆలో? तदू చేతం 
ఆలోన 

ఆలోనన యజ్ఞనపతి 

ఆ వెల్లికి నోర్వలేక 

ఆ సభ నా దుష్టాత్ము(డు 
ఆ సభలోనం గొన్న 
సమయంబున భీమసేను 


సమయంబునం 


९ € € £ 


సంకులసమరంబు 


ఇ 

ఇట్టి కష్టపు గేలికై 
ఇట్టి నన్ను ననునయించి 
ఇట్టి మాయందును 
ఇట్టులను సంజయుం 
ఇట్టగు టెణుంగక 
३९८९} 
3९85०6०२ యన్నరేం 
ఇట్లరుగుచు నలుక 

౧ 
ఇట్లు కోదండంబు 
ఇట్లు కౌంతేయముఖ్యు 
ఇట్లు గలయం గనుంగొని 

62 
ఇట్లు १९29225 మన 

౧ 
ఇట్లు గాండీవంబెత్తి 
ఇట్లు చరాచరాత్మకంబై 


ఇట్లు చితుండు 


౧ 


ఇట్టు దలపడి 


సమయంబున శోణితంబు 


పద్య ము 


ఇట్లు దాశిన యాభీరాది 
ఇట్టు దారుణభంగి 
దోణస ५६ 

3९ [ద్రోణసుతుని యేపు 
ఇట్లు నాటించిన నొచ్చి 
ఇట్లు పాండవనాపతి 

౧ 
ఇట్లు పాండుతనయు 
ఇట్లు పాదచారులై 

౧ ५ 
ఇట్టు ప్రొపై కడంగి 
ఇట్లు భానుదేవ చిత్ర 
ఇట్టు భీము కడంక 
ఇట్టు మహా(ప్రభావంబైన 
ఇట్టు మున్నీటి నీటి పయిం 
ఇట్టు రథంబులపై 
ఇట్టు విక్రమ విజృంభితుం 
ఇట్టు విజృంభించిన 

కో 

ఇట్టు విరథుండై వృకోదరుం 
ఇట్టు విహరించుచుండ 
ఇట్టు వెణచణచి 


సంగ రోత్సాహ 


సూతనందనుండు 
సూతపౌ(త్రుండగు 
ఇట్బుప్పి యమ్మెణుంగు 
ఇత(డు దెగటాణి 
8९९३५ ద్రుళ్లు సూపి 
ఇత్తెబింగునం గవిసిన 


ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 


ఇత్తెబింగున నపరాహ్హంబు 
ఇత్తెబంగున నయ్యిరువురం 
ఇత్తెబంగునం బోరినం 
ఇత్తెబంగున 

२९७००7९) 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్య ము 


ఇది యట్టిద మోసంబున( 
ఇది యొక్క ఇతిహాసమే 
ఇది శ్రీమదుభయ కవిమి(త్ర 
ఇది శ్రీమదుభయ కవిమి(త్ర 
ఇది శ్రీమదుభయ కవిమి(త్ర 
२०९००९०९ 

२०९००९०९ 

ఇప్పరుసున భార్గవాస్త్ర 
ఇప్పుడే నీకు బుద్దులు 
ఇమ్మివ్వరమ్ము సారథ్య 
ఇమ్మెయి సూతనందనుని 
ఇరుగాలంకుల మూ(కలం 
ఇరుదెసల నున్న 
ఇరువదేను నిశిత 
ఇరువురు నతిరథులు 
२०९००९०९ 

ఇవ్విధంబున కేతన 
२९५०९०२० గాకం 
ఇవ్విధంబునం ఘోర 
ఇపిధంబునం దెచ్చి 
ఇవ్విధంబునం (బ్రదీప్త 
ఇప్విధంబున నద్దెస 
ఇవ్విధంబున నప్వీరోత్త 
ఇవ్విధంబున నేనుంగు 
३०९००००२ ९०९०22०९ 
३०4५०९० మగధ 
ఇవ్విధంబున రాధేయుండు 
ఇప్విధంబున విక్రమ 
३०९८०००० విక్రమించిన 
ఇప్విధంబున వరథుం 
ఇవ్విధంబున వివిధ 
ఇవ్విధంబున వివిధాస్త్ర 
ఇవ్విధంబున వృకోదర 


పద్య ము 


ఇవ్విధంబున వృషసేను 
ఇవ్విధంబున సేనల 


ఈ 


ఈడంబోక రాధాసుతు( 
ఈత(డు దుర్హశం బొరసె 
ఈతని నొవ్వ( బల్కుటన 
ఈరసమునం గదిసి 


@ 


ఉగ్రుడై దుస్పసేనుని 
ఉడిపి తోడన కవ్వడి 
ఉత్తమ కర్మ మిట్టిదని 
ఉదయాచలమున 

ఉబ్బి 2०१625०९ డెబ్బది 
ఉరగంబు దునిమి 
@€७& యడరి 396०5 
०6७७ 0 खु 

@€७& సమీరసూను(డు 


బె 


ఎంగిళులు గుడిచి 
ఎందణు దౌదివిరి వారల 
ఎందు వచ్చెదు? నిలు 
ఎక్కి నిట్టూర్పు నిగుడం 
ఎట్లు పియమొనర్భె? నటు 

౧ (2 
ఎత్తి యత్తురంగంబుల 
ఎదిరి సైన్యంబు సమరం 
ఎద్ది ప్రియము సేయు 

[न्ग 
ఎణజుగుదు మబచితినే 
०९२०८ గడచిపోవు 
ఎల(జూడ సిడము విలు 

2 oa 
ఎల్లభంగుల నేడు 
ఎవ్వరు సూప్సేల? నరు 


467 


177 
270 
294 

66 
149 
134 
425 
198 
384 
174 
350 
345 
162 


468 


పద్య ము 


ఏ 
ఏచిన యా పురత్రయము 
ఏను దపశ్చరణంబు 
ఏను ధార్తరాష్ట్రహిత 
ఏ నురము (వచ్చి నెత్తురు 
ఏను సంధికి బోయిన 
ఏనూణు రథంబులు వెస 
ఏనేమి తప్ఫోేసిన 
ఏనాండె నతనిచే 
ఏమిర పసులని యార్యవు 
ఏమీ తగవును ధర్మము 
ఏలిన వాని పాటుగని 
ఏసి మటియు శిత 


53 
ఐనను నిప్ప టి దుఃఖము 


४ 


ఒంటి మెయి దాక 

ఒండు శరాసన మెత్తి 
ఒండొక వల్లు వుచ్చికొని 
ఒండొరు కేతువుల్‌ 
ఒండారులమీ(ద నుజ్జ్వల 
ఒకటి కొకటి కంటె నుబ్బుచు 
ఒకదేశంబు ८०८१८ 

ఒకళు లొకళుల హయముల 
ఒనరింపు(డు దివ్యరథంబు 


४. 
2.2 యతని రణభారము 
క్ర 


९६८१ కృతవర్మతోడ 
కడ(గుము నీదుబాణము 
కడు బెక్కు వేలు దూపుల 


362 


180 
76 
369 
54 
383 
37 
193 
47 
128 


344 


76 
415 
267 


శ్రీమదాంధ్ర మహాభారతము-కర్లపర్వము 


పద్య ము 


కడువడి వడముడియును 
కడు వెగడంది యున్న 
కదిసిన నమ్మహాభుజు(డు 
కనకపు గామతోమరము 
కనదస్ర్రంబుల నుజ్జ్వలోద్భట 
కన లధిక మైన 

కనలి యప్వీరుండు 

కనలి యా సూతపు(త్రు( 
కనలి యొండొక విల్లు 

కని గాండీవధరుండు 

కని పాంచాలురు గోపం 
కని ఫాలంబులు భూమి 
కని యాణమ్ముల నెడ నది 
కని రాధేయు(డు దివ్య 
కని విందుండు (ప్రదీప్త 

కని సంశప్తకు లేచి 
కనుగొన జుల్కనైన 
కనుగొని భీమసేనుడు 
కనుగొని శల్యు(డిట్లనియె 
కనుగొను మిప్పుడేను 
కపికేతనము హస్తి 

కప్పి యాలోన 

కమలవన సదృశ 
కమలాకరము ९९८ 
కమలాసను కట్టెదిరికిం 
కరణఫలపలత్యాగ 

కరి కరి గిరి గిరి నంభో 
కరి బృందంబులు ధ్రెళ్లా 
కరిహయ శవముల 

కర్ల మ(ద్రపతుల కాంతల 
కర్లసుతు(డు పలక 
కర్టుండు పది చండకాండం 
కర్టుండు మనల మార్కొనం 
5९० డాొక్కరు(డును 


పద్య ము 


కరు డట్టై కలన 

8८ డేపారి శిఖండి 

కర్గుని కేతువు గ్రాలెడు( 
కరునిమెయి నాలోనన 
८2 యగ్రభాగంబున 
కర్లసూనులలో నొకం డు 
కర్మ సూక్ష్మభంగి గానక 
కలన గరుండు భీష్ము(డును 
కవలతోం బెనగాడు 
కాండమహాతరంగముల 
కాదేని బిరుదు లాడక 
०२२०८ బాసిన కమలంబు 
కార్ముకము( గేతువును 
కాలాయస నారాచము 
కావున నవ్వర మిమ్మటు 
కావున నీకు నప్రియము( 
కావున (బ్రభుత్వసంపద 
కావున మనమి(క ననికిం 
కావున మనవారికి 

కావున వర ప్రతిగహం 
కినియించి గదం దల 
కురుపతి దెప్పిటి బాహు 
కురుపతి యాశలు ०७००९८१९ 
కురుపతి వెండియుం 
కురుపక్ష యోధులును 
కురుబల >) యార్చె( 
కురువంశోత్తమ! వారి 
కురువిభు(డు సూచి శకునిం 
కురుసేనలకుం బతియె 
కులమును ‰,0६००८ దేజము 
కులిశ। <>) రణాపహా 

కూలి మూర్చ 252९085८ 
కృతవర్మ సిక్కువడ 
కృపాచార్యుండును గృత 


పద్య ము 


కృపాశృత్థామ కృతవర్మ 
కృపు(డు సౌబలు(డును 
९८59९ యోధులం 
కేతనంబు గూల్చి యాత 
కేతన కపి భయదంబై 
కేతనము రథము దురగ 
కేతు చామరాతప[త్ర 
కొడుకు లంత రాజ్యంబు 
కొనుమని దివ్యంబగు 
కొలది 6०6००१९४ 
కోదండంబులు గొని 
కోపసందీపు(డై చాపంబు 
కౌరవకోటి 23८ బొదివి 
కౌరవ పాండవులకు 
కెౌరవరాజు ధర్మజుడు 
కౌరవ సైన్య మగ్గలము 
క్రీడి తనూజు(డైన 
కుచ్చి మ[ద్రవిభుండు 
క్రూరములగు సూతసుతుని 
క్రూరోల్లాసము పల్లవింప( 
క్షత్రియ కులమున జన్మించి 


2 


ఖరభ ల్లం బున నాతని 


గ 


గదలీలంగొని తేరు డిగ్గి 
గదసేతంగొని దంతి 
గదసేతంగొని యంత్య 
గరుడాస్త్రం బేసిన 
గాండివ ముక్తబాణమున( 
గాండివి శౌరి కిట్టులను( 
7१८९०२8 వివ్వచ్చుండు 
గుణవంతుల గుణములు 
గురు(డును భీష్ముడుం 


353 


142 
317 


225 


214 


387 

44 
392 
245 
450 
314 
456 
165 
110 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్య ము 


గురు(డును భీష్ము(డున్‌ 
గురుతనయుం డనేక 
గురుని కొడుకను తలంపున 
గురుపుతుం డసురాంతకున్‌ 
గురుపుతు(డు దొంబది 
గురుసుత భీమేను 
గురుసుతుడడు నిన్ను 
7ాలుపున మెయివొదలయగ 
గెలుపెల్ల భంగి నితనికి 
గొంతి కడుపునందు( 

గొంతి కొడుకును దేవకి 


గొంతియు నందణు గొడుకులు 


५८ 


ఖం 


ఘనతర వ త్స దంత 
ఘోరానేక శరాకృతిం 


చ 


చంపి పాలిత (ప్రతిజ్ఞాండ 
చదల మెణుంగులు పర్వం 
చనుటయు నజాతశత్రు 
చరణములుం గరంబులు 
చరమగిరినుండి పడి 
చలంబు 56०६० నతని 
२०८०२०९ |మో(తకు 
చిత్రచాపముక్త శిత 
చిఖునగవుతోడ మైమణువు( 
చూచి తన్నప్పుడు (గమ్మణ 
చూపి యక్కౌంతేయులం 
చూపుటయు నగ్గలంబగు 
रट) బాంచాలురు 
చేతులు దలలును బహు 
చేయంగ వలయు వానిం 
చేరి బహుచిత్రగతులం 


80 
313 


పద్య ము 


జ 


జనపతియు( (१ 
జనములు భీష్టద్రోణులు 
జనములు వృథాప్రతిజ్ఞాం 
జనమేజయుని ०००९४०८ 
జనవల్లభ యొక సమయము 
జనసంక్షయంబు పెల్లే 

(2 
జనులు విహ్వలు లగునట్టి 
జనులెట్టిది మి(త్రవిధంబని 
జనులెట్టిది శతువిధంబని 
జామదగ్భ్యుం జూచి చయ్యన( 
2५८७० ००८०९ మొలచిన 


డ 


డఉగిరయమునం గదిసిన 
డులిచిన న బ్బలు మగండు 


త 


తక్కటి రథికజనులు 
తక్కటి సైనికు లనిన 
తగువార లొరుల( దెగడుట 
తదనంతరంబ లోక 
తదనీకంబు గజంబులు 
తన కడిమి బంధమోక్షము 
తనకరముల్‌ २१६) 

తనకు నెడసొచ్చి 

తనకు బిమ్మిటియెన 

తన యరదం బెద్దెస 
తనువుల గర్లబాణములు 
తనువుల బటు బాణంబులు 
తపము నుదాత్త శౌర్యము 
తరమిడి చంపె( గీచక 
తటిమి తన మునుము 
తటిమి సుశర్మ దా(కిన 


469 


89 
435 


470 


పద్య ము 


९४९८८) 5 నెదకు సంతాపంబు 
९४९०८ సద్దుణంబులకు( 
తలకొని జలములు 
తల్లి చన్నుల పా లేను 

(2 
తల్లిదం(డ్రులమాడ్కి 
తళతళ మనియెడు 
తానును వారును దూపుల 
తారకాక్టున కొక్క తనయుం 
తునిమి దోస్సారంబు 
తునియలుగం౭ జేసె २5०८०९८ 
తురగ ద్విపరథ తూర్యా 
९८१९००९८ దాన నడపుచు 
తురగ రింఖా ముఖోద్దూత 
తెగి మన కగ్గమై యరుగు 
తెరలక కర్తు( ९२०) ००००८ 

६2 

తెలియ విన నీవు సెప్పిన 
తెలిసిన దామోదరుండు 
తెలము మిమ్ము నందణు 

౧ 
తెల్లసీవిరులును 3९2 

(2 (2 
తే రతని యరదమునకుం 
తేరు గదలనీక వైరులు 
తేరు మురారి (ద్రోణసుతు 
తేరుల చెక్కలు వారణంబుల 
తొడరి భవత్తనూజులు 
తొడరు(డు పొదువుం द ०००८८ 
తోడన కోదండము 
తోడన హయసూతుల 


తోడై డాపట 35९२०९०८ 


దంతిఘటల్‌ మహోగ్ర 
దమమున నియమంబున 
దానం గనలి 


దానం గోపం బగ్గలించి 


244 
266 


378 
425 
386 
249 
376 


40 
117 
68 
42 


శ్రీమదాంధ్ర మహాభారతము-కర్లపర్వము 


పద్య ము 


దానం గోపించి 

దాన బీజువోవక 
దారుణాస్ర్రజాలాంశుల 
దీనవృత్తి శల్యుండు 
దీనికి నీవు కటకటం 
దీప్త ప్రతాపంబగు 
దుఃఖంబు నిస్తరింప 
దుఃఖపరంపర ద్రొక్కున 
దుర్యోధను చేసిన యవ 
దృష్టాంతము సెప్పెదనని 
దేవతలకు నైన దేవేంద్ర 
దేవత లిచ్చిన తేరు 
దేవా వైశంపాయనుండు 
దేవా వైశంపాయనుండు 
దేవా వైశంపాయనుండు 
దైవంబు బలవంతంబనిన 
6८९८ గడచి బలంబు 
ద్రౌపదీనందనులును 
దుపదతనూజాలుం 
ద్రోణాచార్యుని యు(గ్రపు 
ద్రోణుండు బహుదివ్య 
(°> పరాభవం బధిక 
ద్విజపతి వృషభాంకోదీర్ల 


ధ 


ధనువు దునిమి కొమ్ములు 
ధనువు దునిమ యొండు 
ధనురాచార్యుని చావు సూచి 
ధను వొండుగ్రత నెత్తి 
ధరణీచక్రము నీవ 
ధర్మపుత్రుడు గురుతనయుతో+ 
ధర్మవాదులు ధర్మతత్త్య 
ధీరజనోత్తముండు 
ధృతరాష్టుండు వ్రానుపడి 


పద్య ము 


ధృతి నొండు ఏల్లుగొని 
ధృతి వొగ డొందనేచి 
ధృష్టద్యుమ్నుండును బెండు 


న 


నకుల సహదేవులును 
నకులానుజు(డు గృపాణం 
నకులు(డు సహదేవుండును 
నకులుడు సూతపుతు(డు6 
నడపుమనుటయు నమ్మాట( 
నను గృష్టుకంటె నధికుం 
నను జూడుము వేడుకకుం 
నను దగియెడు నతిథిం 
నను దొణుగి నీవు సౌఖ్యంబున 
నను నింత నీచవు( బనికి 
ననుబో(టి జోదునుం 

నను ९९८९००९ మనములు 
నను సుప్రసాద దృష్టిం 

నన్ను సర్వ ననాధిపత్యంబునకు( 
रुदती 6526800 ०००९२०५ 
నరతనయుండు దత్తనువు 
నరనారాయణులకు నెందును 
నరవర! చూడవే తెలియ 
నరవర పంపు! మేను 

నరవర యెందు జూడమె 
నరసింహుం డసురేం|ద్రు 
నరు(డదె కంటే కౌరవ 
నరు(డన్న వర్తనము 

నరు (= వినివచ్చె 
నరు(డు దీ(వ్రశరార్చులు 
నరునకు బూని పల్కితి 
నరునకు సూతసూతికి 
నరుని (ప్రతిజ్ఞ భూవర 
నరునిశరంబులన్‌ రథ 


372 

58 
341 

60 
151 
115 
327 
266 
345 
112 
429 
265 
344 

28 
341 

55 
403 
113 
328 
451 
390 
364 
361 
207 

83 
160 
202 
346 
153 


పద్య ము 


నవతి కౌరవ రథికులు 
నవతిశరముల నవ 
నవ్వుచు జాపంటు నడిమి 
నవ్వులకంటి( గాక యది 
నవ్వెడు తలలను (గ్రొవ్వారు 
నాకు గల సొమ్ము లెల్లను 
నా కొలది యిప్పు డెటీ(గితి 
నాగపాశబంధనంబుల 

నా దుర్ల్చయమున( జేసియు 
నారాచము లాదిగగల 
నారాచాది మహో(గ 
నావుడుం దేరు మ[ద్రనర 
నిగుడు దవాగ్నిజ్యా లల 
నిడులోలున్‌ బలుతొడలు 
నినదసముద్భటస్సురణ 
నిను దలపడ( జూచిన 
నిను నొంచువాడె కర్ణం 
నిన్ను దృణముం జేసి 
నిబిడ ఘంటావళి నిక్ష్వణం 
నిరత ప్రాణు రాధేయు 
నిలు నిలు మని తమ 
నీకుం బోలిన మొగ్గరంబు 
నీకు వృద్దసేవ లేకున్కి 
నీకు 36829053 నయ్యెడు 
నీ కొడుకులు కవచియు 
నీచులకు బలంబు నెట్టన 
నీ చెప్పెడుమెయి సూడ(గ 
నీ తెఅిణిట్టిదేని రణనిష్టకు( 
నీ తోడ్చాటున నే( ద్రివిష్ట 
నీ యట్టివాని విక్రమంబునుం 
నీ యస్ర్త్రం బిప్పుడు కర్ణాస్త్రం 
నీ వనేకగతులు నేర్తిది 

నీ విక్రాంతియు నాపయిం 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్య ము 


నీ విట్టివాడ వని ధరణీ 
నీవు జూదంబాడ(గా వైర 
నీవు ప్రాజ్ఞుండవు (ప్రబలుండవు 
నూణు గతుల నీవువాణుదే 
నృపు(డును ४८२८८०० 
23९25 0499550 దగునె 

€> my 
నెత్తుట(దోగిమేను 
368८574८ దేజితమై 
నేరకతొడరితి( గాల్కొన 
నొంచితోడన 


५.८ 


ద 


పంకజనాభు(డున్‌ వినగ 
పటుతరమైన నారసము 
పటునారాచము దీప్తి 
పటుబాణ(ప్రకరంబు 
పటుసింహనాద తూర్యోత్కట 
పట్టపగలింటి సూర్యుని 


పదపడి పాండవయోధు 
పదపడి యొకభంగి 
పదపడి రాధేయుం 
పదుమూ(డు వర్షముల్‌ 
పదిబాణంబుల నొంచి 
పనివడి జామదగ్భ్యు(డు 
పరదోషము సెప్ప(గ 
పరమధర్శ్మపరులు 
పరశురామదత్తం బయిన 
పరశురామునిచేత 
పరిచయసక్తచిత్తుడయి 
పలకయు వాలునుం 
పలికిన నేమి? బీరములు 
పలుకులు వృథగా నన్నుం 


పలుదెస మంటలు ప్రబ్బయగ 


331 
237 

60 

45 
227 
315 
392 
286 
326 
201 
321 
236 
180 
193 
442 
437 

21 
105 

64 
323 

65 
429 


పద్య ము 


పలువురకు( బుట్టినిచ్చలుం 
పవనసుతుచేత నాభూధవు( 
2०००९०८८ గేకయుల 
పాండవకోటి సూతుసుతు 
పాండవసైన్యంబుల 
పాండవా(గజు(డు దర్పంబు 
పాండవు చాపంబు ఖండించె 
పాండవుల నాజినోర్చు 
పాండవులయట్ల రాధాసుతుం 
పాండవులు ధర్మపరు లెవ్వలన 
పాండునృపా(గ్రనందను(డు( 
పాండునృపుసుతులలో 
పాండుసూనులతోడి పగ 
పాండ్యు(డా సేనలపై 
పాయవడియె సేన 
పార్గుదెసం బలుకుపుట్టినం 
7० 5८ జూచి కౌరవ 
२०९82०९8 డయ్యుటయు 
పావని మున్నుగాం १5९०८ 
పావనికి నిషాదపతి 
పుండరీకాక్షుండు గాండీవితో 
పులుగులలో నీవెక్కుడు 
పూనిక నెజపి శోకం 
పెక్కం(డ్రతోడం 0 
పేరుగల రథికముఖ్యుల 
పాడవునకు నెగసి 

సొరవెడు నప్పుడు 

పారి బంధు పుత్ర మిత్రుల 
పౌరుషమేటికి దైవం 

ప్రకట మహార్ణసౌరభ 
ప్రజలకు బతి గాగ 
ప్రతిశరములు పాండ్య 
ప్రమితివిదూరా! సుమన 
ప్రాణహాని వచ్చుపట్టున 


461 
125 
278 
306 
337 


472 


పద్య ము 


ప్రీతి యెలర్చ వీరుల 
(పైవడి పోయెగాన ధృత 


५.८ 


ఇ 


ఫల్లునుండు మేఘబాణ 
ల 


బంధుమిత్ర 04००९४० २००१८ 
బరవసమొప్ప( (గూర 
బలమును శౌర్యము దేజము( 
బలవంతులగు దనుజాల 
బలవిక్రమములు వినుతం 
బలశాలియెన హంసము( 
బలితపువెస నాంబోతుం 
బలియురగు రాజాులును 
బలుగాలిన్‌ నలుదిక్కులం 
బలునారసమున నేసిన 
బలునిదెగటార్చి మరలు 


బలు 2590११८ బాండుపుత్రులC 


బలువిడి నులూకు( డిరువది 
బలుఐల్లు(గత నెత్తి 

ओ) => 
००८९०८९ 50८ బట్టుము 
బాణజ్యాలలు బెట్టు పర్త 
బాహువలాసంబు 2०९53 
బాహువునొచ్చినం గినిసి 
బీరఠమును లావు గల్గిన 


భ 


భండనంబున( బార్గుచే( 
భండనము నేర్పుమెయి 
భరిత(క్రోధ మహోగ్ర 
భరితోత్సాహతం బేర్చి 
భల్లం బొక్కటం జంపె 
భల్లములు మూట సిడము 
భార్గవాభిదానంబగు 


418 


శ్రీమదాంధ్ర మహాభారతము-కర్లపర్వము 


పద్య ము 


భార్గవాస్త్రంబున నొక్కనిం 
2:53 255०559 సేనాముఖం 
భీమాస్త శిఖలనశ్య 

భీము డదల్బుచున్‌ రథము 
४००८८०८ గవలును ధర్మజు 
భీముని రణవిహరణ 
భువనము లన్నియు నొక్కటం 
భూసుర శాపంబున నిదె 
భ్రుకుటిస్ఫూర్ణిత ఫాలభాగు 


నము 


మందరంబుచేత మధితమై 
మనమున గూర్తుగాన 
మనము బలశౌర్యఘను( 
మనలో(గయ్యంబేటికి 
మనుజేం(ద్ర! కుశలివగు 
మర్మభేదులైన మార్గణం 
మణియు గురుపుత్రుడేయ 
మటియు నమ్మ[ద్రపతి 
మతియు నరుండు సూత 
మణతియును 

మణియు నొక్కం డాకర్లింపు 
మణియు నొక్క మహనీయ 
మటియు బహువిధోత్సాతం 
మటియొకడేను జెప్పెద 
మణి యొక్కటి సెప్పెద 
మహిత మునులగు వీరెందు 
మాగధుని కోల్తలకుC 

మా తం(డ్రియెడం జేసిన 
మానకయున్న మణియును 
మానససరసి వసింతు 


మాయోపాయంబుల గాంగేయుం 


మిగిలి యప్పాండవా(గ్రజు 
మీ తండ్రి కుటికి 5७885 


పద్య ము 


మీరు నిజంబ చెప్పితిరి 
ముంచు మహోద్దతి 
ముందర శిఖండినిడి 
ముందరి యట్టుగాదు 
ముదమున నత(డందజ( 
మును లోకముచే సత్కృతి 
మును విశ్వకర్మ దేవేం(ద్రునకై 
మునుసభం బలికిన 
మును సహదేవుం డెగు 
మూ౭డక్షొహిణు లిమ్మెయి6 
మెణుయు వెలిమావులును 
5०९925० గుపిత 
5०692550 జూచి 

59625 3692055 
మెబుగుతోడి లలిత 
మేరువు వోలె నొప్పిన 
మేలి మదావళంబులును 
మేలు విలుగొని యటువది 
మొదలిరాజు సభయముగ 
మొనసి (క్రీడి మణియు 
యొగ్గెడు వాహనంబులు 


య 


యవనశక సైన్యములు 
యాదవ వీరచయంబు 
యుధామన్యుండు पेण 


ర 


రణంబు దారుణంబయ్య 
రథమవితథమై నను 
రథము రథమ్ముం జేర 
రథరధథ్యగతులు 56963 
రధికవర్యుడైన రాధేయు 
©053 2522556 బంచవఐంశతి 
రయమున వాని నన్నిటి 


పద్య ము 


రాజరాజు బాసి రాజ్య 
०१९०५ దాశి (క్రూరత( 
రాధేయుండు నుదీర్ల 
రాముడు విమల([వ్రత 
రాయంచ మందగలతి( జను 
రెండుసేనల శంఖభేరీ 
రేపకడ సకల బలములు 
రోషమహాటోప భీషణ 


© 


లావులు రథాతిరథ 
లీలంగేల నమర్చి 
లేరిచట మగలు నీకును 


ॐ 


3076 29८ గరీం(ద్రుతో 
వచ్చిన మజిగెల్పుగొనన్‌ 
వడి గృతవర్మ దా(కిన 

వడి బొదివి భీముండార్భిన 
వనధివాసులగు నివాత 
వనమున ६००(@ ०८८८९ 
వరంబులు గోరికొం డనవుడు 
వరదివ్యాస్త విదుండు 

వరదు శరణ్యు శశాంక 
వరము వడసిన యాదైత్య 
వరవుడుల నూర్వురను 
వరుణుడు నీళ్ళచేం జెడునె? 
వణళులు మన చేరువ 
వలను శోభిల్ల నెవ్వా(డైన 
వలవదు నన్నునుం గృపు 
వలు(ద నారసంబు 

వాడు వడినం దక్కటి 
వాడె కురుక్షితిపాలు(డు 


5०९८ దునుమాడి(యా పాండు 


వానినెల్ల( (ద్రుంచి వల (వచ్చి 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్య ము 


వాని మగిడించి 
వాయుసత్తుండు వాయు 
వారల గడచి (ప్రభ(ద్రకు 
వారలపై నక్కురుభూనాధుం 
వారల లోకవీరుల నవ 
వారల వడికోర్పక 

వార లిరువుర ను(గంపు 
వారలు గెల(కుల 55९82504 
5०३८ దోడ్సడి యక్కడి 
వారి వీక్షించి ఖచరులు 
వారొండెరుల శరపరంపర 
వాలికతూపులు మేనం 
వికలరథ ప్రయత్ను( 
వికలసాధనుడైన యప్విభుని 
విజయుం దాశి పెనంగుచో 
విడుతు एण्ड బంధుల 
వినత దురిత నిరసన 

విని కృతవర్మంగాంచి 

వినిన జనంబు € ९४८ 

విను కర్గున కే నోడితి 
వినుత మహాస్రముల్‌ 

విను నీకిచ్చిన బాస 

విను పాపదేశ సంజనితుండ 
విను పిచ్చుక కుంటతిరయ 
విను పిన్ననాడు నీ వీ 

విను పెద్దయు వినికిలేని 
విను दुष నకులు( 

విను మత డిమ్మెయి 

విను మతని యోధజన 
విను మప్పలుకులు २०९३१९८ 
వనుమాదర ముత్సాహం 
వనుమిత్తెబ(గున నేన 
వినుము కుమార! విపు 
వినుము నరేంద్ర చూడ 


పద్య ము 


వినుము (బ్రహ్మఘ్నుడన 
వినుము మహీసురు శాపము 
వినుము సత్యంబ పలికెద( 
వినుము సుభ ద్రపట్టి 

విను మేను జేయబూనిన 
విను మేను విక్రమింప(గ 
విను మొరులకు గాండివ 
విను సత్యం బాడెద( 

విను సత్య ధర్మరతు(డగు 
వియచ్చరులు 56०१९066 
2८९०२ గోవులన్‌ మరల 
విరథుండై పాొలివోని 
విరథుడయ్యెన కాని 
వివ్వుచ్చు ఐ(క్రమవిహారం 
వీడొకరుండె యింక 
వీనులకుం బలుకులు 
వీరికి జయంబు (ధ్రువం 
వెండిపింజ( బొలుచు 
3०0४००८ నేపునం బైకొని 
వెండియు' బలువిడి నయ్యా 
వెండియు( బాంచాల 
వెండియు సుశర్ముని 
వెగడునం జెయేది 
వెగడువడి చ(క్రరక్షకుల్‌ 
వెడతలఏపు లుడిగి 
వెనుకొని రాధేయు(డు 
వెరవునం దత్తనువుం 
వెరవునులావు దివ్య 

వెస బెక్కమ్ములు మనపై 
వెస నతని యురము 
వేడుక(జూడు మేను 
వేజొక్క విల్లెత్తి వివ్వచ్చు 
వైచిన నప్వీరుండు 
వైవస్వతు చందంబున 


473 


142 
404 


434 
382 


243 
424 
412 

65 
178 
322 
269 
232 
363 

56 
310 

25 


474 


పద్య ము 


శ్ర 


శక్తులను దోమరంబుల 
శృక్రుతేరైన 5६०१८ 
శరణము వేడెదను 
శరతల్పమున నుండి 
శితశరము ९००२९७८८ 
శినివంశవరునితోడం 
శిరమున గంఠదేశమున( 
శిరమున గర్లంబుల 

$ खरु జనంబులు 
శృంగములేని నీలగిరి 
శైనేయుండును భీమసేను(డును 
శైనేయుతోడ విందాను 
శోకవారిధి పారంబు 
(శ్రమమునకై యేనుసకలాంబ 
శ్రమమున సోలుచుండియు( 
శాంతిం బొందినవా(డు 

శ్రీ నిష్పాదన నిపుణ! 

శ్రీ పరిణామస్థితి విద్యా 
శ్రీమచ్చరణాంబుజ యుగ 
శ్రుతకర్మ కోపించి (క్రూర 
శ్రుతకర్మ నకులుని సుతుని 


५.८ 


ఇ 


సంగరమేను పెక్కుదివసంబులు 
సంజయ మురభంజనుని 
సంతసపు వార్త పుచ్చుము 
సకలదేశములను సన్మార్గ 


286 

11 
408 
193 


శ్రీమదాంధ్ర మహాభారతము-కర్లపర్వము 


పద్య ము 


సకల ధరణి వలయ 
సత్యంబు నహింసయు 
సత్య(వ్రతంబును శాతవ 
సత్యసేను(డు మూడు 
సమదాటోపత వాయునందను( 
సమరము పంపుసెప్పెదవు 
సరకుగొనండు పాండు 
సరభసముగ నన్ను 
సరియగు నాకు దివ్య 
సహదేవుని తేరెక్కిన 
సాత్యకియును శరంబులు 
సాత్యకి వృషసేను సప్త 
సామజము వడిననశ్య 
సామర్థ్యమొప్ప విశ్వం 
సారధథిదక్షు(డై రథిక 
సారథి యెవ్వండనుటయు 
సారథి యెవ్వ(డాతనికి 
సారథి లేమిని సాత్యకి 
సారథుల యుబ్బువాజుల 
సారవంతమై కర్గునిసైన్య 
సింహంబు బారి(జొచ్చిన 
సిడము కామ సూడు వడశెడు 
సురగరుడఖచరవద్యా 
సురగరుడోరగవిద్యా 
సురపతి తపంబు సేసిన 
సురలైనం జలమెత్తి 
సూతతనయ నారాచ 
సూతతనూజు( డబ్బలము 


—్రిిి———— 


పద్య ము 


సూతతనూజు(డు వడినం 
సూతతనూజా మోహరము 
సూతతనూభవుం డనిల 
సూత తురంగ స్యందన 
సూతసుతుండు నీ యెదుర 
సూతసుతు(డు ధనంజయు( 
సూతసుతు(డు బలుఐఎలు 
సూత సుతుని మెడనెత్తురు 
సూతులC దెగటార్చి కేతనం 
సౌబలు నీతియు( గరు 
స్తుత్యానుభావ నిర్మల 
స్వాతిగతుండగు శు(క్రుం 


హ్‌ 


హతశేషులైన సంశప్త 
హయముల( జంపి ముప్పది 
హయములు పగ్గముల్‌ 

హరి కెక్కు డరయ మద్రేశ్యర 
హరి గలుగంగ నేటికి? 
హరిదెస( గన్లాని యాతని 
హరిమేని కాంతియును 
హరియును బాండునందనులు 
హరి వెరవున ధవళాళ్య 

హరి సనుదెంచినప్టు మన 
హరు(డు దక్కం జాపధరు( 
హరులను 245०९8०८ జంపిన 
హరు లమ్మహాత్ము లిరువుర 
హితము సెప్ప(దగనె 


